కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం 
సంపుటము - 12 
శాంతిపర్వము 
(మొదటిభాగం 1,2,3 ఆశ్వాసములు) 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం 
దాః! యస్‌. గంగప్ప 
డా॥। దావులూరి కృష్ణకుమారి 


ప్రధాన సంపాదకుడు 
దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


[%/1౧మగి 1౧401114 
5[౧1[%404010[[౧4 [1140491144 140/1 


౧/10 ౮౦౧౧౦6౧10౧/ 

5%240102420/20%06 01 11440౧24 50గ%ఇ/2| 
౪/01. ౫||. 

౧౭గ1 (1,2,3 0౧౬౧109) 


౦౦౧౧6౧120౧/ 0/ 

0౧ 6౪/540!1200%20/200) - 151 0౧౭౧10 

| 5. 12౧౮6౮2౧౧2 - 2౧6 ౧౭౧10 

0౧ 02764161 గగ90౧0౧2 గట0251 - 3/6 ౧౭౧10 


6061166 0౫ 
0[6.౪/.5640[20౧[020౧/202 


1.10.౧61101069 ౧4౦1౦41009 56/69 [10.611 
1/91 ౬0611100 : 2005 
౯1/51[౧6-0[101: 2006 


5600001 82011100: 2013 
0౦౧|65 : 5,000 


అగి ౧౧౧9 ౧696౧/6౦ 


౧౦150601 0౫ 

5/1. [1.6 0౧2, 1.4.5. 
6600611/6 ౦గ|౦6॥% 
1. 106ఈ/291020౧2005, 
11060414 - 51/7/50/ 


౧.1.౧. [0/06 5961100 
561101/-10-0%1161 ౦₹106 
110.. 1101044. 


౮౦౪6! ౧6510౧: 


౧||౧166 2 


ఒక వూట 


తిరుమల తిరుపతి దేవస్తానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
[గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్టానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముఫ్టైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆం[ధ్రమహాభారతానికి సమ[గ్రంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా॥శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్తానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


[7 


6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
7) విద్వాన్‌ ముదినర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


గ! = 
సదా శ్రీవారి సేవలో... 


యాేళమానళ 
(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్టానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య([గ్రంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం 'ధర్నో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహా[గ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొాలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహో ఆధ్వర్యవానికి అధిదెవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషకృషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్ధంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప 'సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శ్రైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ వృూత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, “కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల “కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


న! 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్వ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధికారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
౮ ఇ 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా! సి.తైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్డుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా! వి.గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌” అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అదృష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం! 
ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి నేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదిరయెత్‌. 


కవిత్రయ ఆంధ్రమహాభారతంలో శాంతిపర్వం ఒక ప్రముఖ పర్వం. మహాభారత యుద్ధం సమాప్తి అయిన తర్వాత 
పాండవులు తమకు మిగిలిన దానిని, తాము గెలిచిన దానిని బేరీజువేసుకొనే ఘట్టం. దుర్యోధనుడు తన దుర్దుణసహితంగా, 
అంతమొందిన తరువాత గెలిచింది ధర్మమే అయినా అంత గొప్పగా, ఆకర్షణీయంగా కనపడకపోయింది. అందువల్లనే ధర్శజునికి 
వైరాగ్యం ముంచుకొచ్చింది. దాన్ని తొలగించి రాజ్యపరిపాలనా రంగంలో ఆయన ఆసక్తి కనపరిచేటట్టు సహోదరులు 
నచ్చజెప్పడమేగాక, కృష్ణుడు, వ్యాసుడు మార్గదర్శనం చేయడం అనేవి ఒక ఎత్తు అయితే ఆ తరువాత భీష్ముడు దీర్హంగా 
ఉపదేశించే రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మాలు, ధర్మజునికి శేషజీవిత మార్గదర్శక సూత్రాలు మరోఎత్తు అయినాయి. అవే 
పాఠకులకు ధర్మప్రబోధాలయినాయి. భీష్ముడిలాంటి భక్తుడు, నీతిశాస్త్రకోవిదుడు, తత్త్వం తెలిసినవాడు, కురువృద్దుడై సమాజాన్ని 
చూసినవాడు, ఇక్కడ ధర్మసూక్ష్మాలను చెప్పడం అవశ్య మాచరణీయంగా కనబడుతుంది. 


శాంతిపర్వంలో ధర్మ వివరణం, ధర్మనిరూపణలకు, ఆలంబనంగా వేరువేరు ఉపకథలు వస్తాయి. వీటినన్నింటిని 
సంగ్రహంగాను, స్వారస్యంగాను తొలిసారిగా తెలుగులో తెలియపరచిన మహాకవి తిక్కన. 


ఆరు ఆశ్వాసాల శాంతిపర్వానికి ఆరుగురు విద్వాంసులు వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. డా॥ యస్‌. గంగప్ప, 
డా॥ దావులూరి కృష్ణకుమారి, డా॥ ఆకురాతి పున్నారావు, డా॥ బేతవోలు రామబ్రహ్మం. ఈ నలుగురు మహాభారత ఘట్టాలను 
విద్యార్థులకు బోధించి పేరుపొందినవారు. మహాభారతానికి ప్రధాన సంపాదకులు డా॥ జి.వి.సుబ్రహ్మణ్యంగారు, ఎడిటోరియల్‌ 
"సెల్‌ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్యగారు. వీరిరువురు కూడ శాంతిపర్వానికి వ్యాఖ్యానాన్ని రచించారు. అందువల్ల 
శాంతిపర్వానికి న్యాయము, వ్యాఖ్యానానికి గుణాధిక్యము కలిగింది. వీరికి దేవస్థానం పక్షాన కృతజ్ఞతలు. 

శాంతిపర్వాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. మొదటి మూడు ఆశ్వాసాల్ని ఒక సంపుటంగాను, తర్వాతి 
మూడు ఆశ్వాసాల్ని రెండవ సంపుటంగాను ముద్రించి పాఠకమహాశయుల ముందు ఉంచుతున్నాం. ఇది శాంతిపర్వంలో 


మొదటి సంపుటం. 


ఇక మిగిలిన పర్వషట్కం కూడ త్వరలో వెలువరించేందుకు కృషి జరుగుతున్నది. ఎప్పటిలాగా ఈ పుస్తకాలను 
శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంగా ప్రీతితో చదువరులు స్వీకరిస్తారని భావిస్తున్నాము. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యాను[గ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక [గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్టో, పలురీతుల్లో అసంఖ్యాకంగా ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్టానంవారు ఆర్హ్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్లి జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకళిలా (వరంగల్టు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్టు పట్టణంలో ప్రతిస్టించే నిమిత్తంగా పోతన వి([గ్రహాన్ని నిర్మించడం, 

ధా రి 0? య అ ఆమ 

పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్తాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాది కార్యక్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు: 


ఆం[ధ్రమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు రాజరాజనరేంద్రుని కోరిక ననుసరించి ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ వి(గ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము'” (రూపకం) “నన్నయ భట్టారకుడు” (వచనం) అనే పుస్తకాలను 
'నన్నయ వ్యాస పీఠము' అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


లో 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్న్మయభారతానికి (తొలి మూడు పర్వ్యాలకు) వ్యాఖ్య (వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్టానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పుగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో -ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావేశకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై, 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్యయములో పరమ(ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్పర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ(గ్రాంథికములో [వ్రాయవలెనని నిర్యయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధకములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
'ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు నవ్రాసినట్లే అర్ధతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్జ్హము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయితల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 


ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 
త్వరలో అచ్చుకు (1102130) సంసిద్ధముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము నవ్రాతప్రతిని 
ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికిి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా వ్యాఖ్యను 
సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, అంతదనుక 
జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్ల సమావేశాలను నిర్వహిస్తూ 
వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెయుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్న్మయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది. ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్టానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి కళాప్రపూర్హ మధునాపంతుల సత్యనారాయణశా'స్రిగారు కీ.శే. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాస్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక ఉపోద్దాతము మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానాకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్న్మయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది. ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్రిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే (ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్తాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్ధారెడ్డిగారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌ యస్‌.వి. ఓరియంటల్‌ 


కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత వ్యాఖ్యారచనాప్రణాళికొను 
గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్టానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు ప్రసిద్ద విద్యాంసులచేత వ్యాఖ్య 
(వ్రాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన [గ్రంథనిపుణుల సంఘం (12౫ 
లట ౮౦యుగంల) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు 
సంబంధించిన తొాలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. 
అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ [క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రా॥। కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్ద్ధారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన కొన్ని ముఖ్య నియమాలు (క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్టుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్పంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్షనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 


౬11 
“ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ, డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న తిక్కన 
భారతంలోని కొన్ని ఆశ్యాసాలను న్టానికులగు మరికొందరు విద్యాంసులచేత వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును సమాప్తి 
నాందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, తరువాత 
తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళ([గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్లి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన నిపుణులను 
కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి'ప్రాయానుసారం దేవస్థానం సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
జి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుటబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి 'ఎడిటరు" కార్యాలయంలోని ప్రచురణల విభాగం (౪౦01026003 గుల్రిలో 
భద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను (ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధైైలులను ప్రామాణిక వ్యావహారిక శెలిలోనికి 
మార్చి, ఒకే [గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్హయించడమైనది. 
భాషాశైలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల వ్రాయించవలసివుంటుంది. 


ఎగే/ 


వ్యాఖ్యానరచనకు ఒకస్తూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్టు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(యం) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ట తగ్గించటానిక్తీ, 
అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. అటువంటి 
ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని నిర్ణయించటం 
జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పం(డైండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్మి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుల్లో దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌”కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వ్యాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 


ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్భహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యానుక్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిని పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్తానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (1261082౫ 3026), సలహామండలి (46130107 90జు6ు - అనే 
రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


]గ/ 
సంపాదకమండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 
సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌... గారి అధ్యక్షతన 'క్యాంప్‌ఆఫీస్‌' లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క 
సంయుక్తసమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆయా పర్యాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “'పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమ సంపుటం-ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయ సంపుటం-నభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌. ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గురించి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది, సభాపర్వ్యాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంవుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరచినారు. 2002 సంవత్సరానికి ఈ బృహత్‌ 
ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్చరస్వామి అను[గ్రహంతో పండిత మండలిని 
పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం (2భాగాలు), 
విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన వెనువెంటనే ఈ 
మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృ్ణాపుష్కరాల తోపల యుద్దపంచకాన్ని ఎడుదల 
చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం జరిగింది. 2004 
కృష్ణాపుష్కరాలసమయంలో ఉద్యోగ, భీష్మ, ద్రోణపర్వాలు వెలువడ్డాయి. కర్షపర్వం ఒక సంపుటంగాను, తరువాతి పర్వాలైన 
శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలు మూడింటిని కలిపి ఒకే సంపుటంగా ముద్రించుటకు సిద్ధం చేయడం జరిగింది. మిగిలిన 
పర్యాలన్నిటిని వీలైనంత తొందరగా విడుదల చేయడానికి సర్టయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని 
స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపిక కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. 
తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచరిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత' ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు 
చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. 


కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకరృమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి. దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈ మహాగ్రంథం 
వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌. 
గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్పులు. తి.తి.దేవస్టానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్యప్రియులూ ఐన శ్రీ 
ఎన్‌. ముక్తేశ్సరరావు, ఐ.ఏ.ఎస్‌., గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేస్తున్నారు. వారికి వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్టానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. -ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతమును ఆం(ధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయమండలుల (సంపాదకమండలి, సలహామండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి - నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్టానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ 
కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం (ఎడిటోరియల్‌ సెల్‌ 
నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆ మేరకు పండితవరేణ్యులు డా॥ కె. సర్యోత్తనురావు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీ ముదినర్తి కొండమాూచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం అద్వితీయమైనది, మరువరానిది. వర్క్‌ షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో వీరు పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలను 
త్వరితంగా గుణాత్మకంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖ పాత్ర 
వహించిన కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా 
సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, 
తెలుగు సబ్‌-ఎడిటర్జు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్యాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీవ. పార్వతీశ్వరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి అను[గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 


కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మటోభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ ఎ.పి.వి.ఎన్‌.శర్మ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిరర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 
సంపాదకమండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
దా అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వ్యోత్తమరావు 


సలహామండలి సభ్యులు 


డా॥ వీరుదురాజు రామరాజు దా॥। పి. రంగారావు, పౌారసంబంధాధికారి 


ఆచార్య ఎం. కులశేఖరరావు 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 


ఆచార్య ఎం. బుద్ధన్న 


(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 


అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
దా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచారపరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కస్వీనర్‌ 
డా॥। ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


న స న స జ ర ఇ 


౨ ౨ € € ౧ € ౪€ ఏ9 మి అ అ అ అ ట్ర గా ద్ర గా నా (గ 
90 ఇఒ రా ల థు 60 ౧ 4 అ [9 ౨౦ ఇ రా ల$ ఏ లల ౨ "4 అ 


అ ల 
జ ౪ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 
డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ 3. రామగోపాలకృష్ణమూర్తి 


ం డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్త్రి 
గ్‌ డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

- దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. దాక్టర్‌ యస్వీ. రామారావు 

. దాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

- దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

స డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

- దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. దాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
| డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,8 

ఆది. ఆశ్వా, 4 శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 56,78; సభా. ఆశ్వా. 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ అశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. అశ్వా. 8; ద్రోణ. ఆశ్వా, క్క శల్య. ఆశ్వా,2 
విరాట. ఆశ్వా, 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ, అశ్వా. 8 

ద్రోణ. అశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా ర్‌ 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 3 

శల్య. ఆశ్వా. 1 

ప్రీ. అశ్వా. 1,2; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా, 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా, 5 

శాంతి. ఆశ్వా, 6 

అను. ఆశ్వా. 1,2 

అను. అశ్వా. 3,4 


అను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. తి4& 
ఆశ్ర. అశ్వా. 1,2 


శాంతి. 


ఆదిపర్వం 
సభాపర్వం 
ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భండార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


ల లంట 
క్ట క్ల ర్‌ | 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సేసం 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శాంతిపర్వ కథాసారం - 43 


శాంతిపర్వ క థానారం 
(మొదటి భాగం) 


1. ధర్మజ విషాదం: 


మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు గంగానదీతీరంలో విడిదిచేసి, యుద్దంలో చనిపోయిన వారికి 
ధర్మోదకాలు విడిచి, అశౌచం తీరేంత వరకు ఒక నెలపాటు అక్కడ ఉన్నారు. యుద్ధంలో ధర్మవిజయాన్ని సాధించిన ధర్మరాజును 
అభినందించి ఆశీర్వదించటానికి నారదాది మహర్షులు శిష్యులతో సహా అక్కడికి వచ్చారు. మునులందరి పక్షాన నారదుడు 
పాండవుల యోగక్షేమాల నడిగి, అన్నదమ్ములందరు కలిసి యుద్ధం చేసినందుకూ, రణరంగంలో పంతాలూ మాత్సర్యాలు పెరిగినా 
ధర్మమార్గం తప్పనందుకూ, ఆ ధర్మనిష్టవలన ధర్మరాజాదులు పొందిన మానసికవేదనకూ మెచ్చుకొన్నారు. ధర్మరాజు వారికి 
వినయంగా సమాధానం చెప్పాడు. 'మా విజయానికి శ్రీకృష్ణదేవుడి కృపాదృష్టీ, బ్రాహ్మణుల అనుగ్రహం, భీమాదుల బాహుబలం 
ప్రధానకారణాలు. రాజ్యమంతా మాకు దక్కినా జ్ఞాతులనందరినీ చంపినందుకూ, అభిమన్యుడూ, పాంచాలీసుత పంచకం మాకు 
దక్కనందుకూ, కుంతీదేవి మొదటిబిడ్డ అయిన కర్గుడిని చంపుకొని జలతర్పణాలు ఇవ్వవలసి వచ్చినందుకూ నా మనస్సు నిప్పులలో 
పారలినట్టున్నది” అని వాపోయాడు. కర్ణవధకు విశేషించి విలపించాడు. కర్ణుడి జన్మవృత్తాంతాన్ని కుంతి మొదట్లో దాచినందుకూ, 
ఆపైన కర్టుడు తనకు తెలిసినా బయటపెట్టనందుకూ, దానివలన పాండవులు అతడు కౌంతేయుడని తెలియలేనందుకూ అంతటి 
విపత్తు కలిగిందని విచారించాడు. కర్గుడి మాటలూ చేష్టలూ కోపం కలిగించినా ఆతడి పట్ల ధర్మరాజుకు కోపం రాని జన్మాంతర 
సౌహృదాన్ని స్మరించి ధర్మజుడు విలపించాడు. పూర్వస్కృతులతో దుఃఖిస్తూ కర్షుడితో కూడి ఉన్నట్టయితే పాండవులు దేవగణాలను 
కూడ జయించి ఉండేవారని పలవించాడు. 


నారద మహర్షి కర్ణుడి వృత్తాంతం సంగ్రహంగా చెప్పి 


చ. “వినుము నరేంద్ర! విప్రం డలివెన్‌, జమదగ్ని సుతుండు శాప మి 
చ్చ, నమరభర్త వంచనము సేసె, వరం బని కోరి కుంతి మా 
న్చె నలుక, భీష్ముం డర్దరథుంజేసి యడంచెల గలంచె మద్రరా 
జనుచిత మాడి, శౌరి విధియయ్యె, నరుం డని. జంపె.6 గర్జునిన్‌' (శాంతి. 1. 35) 


అని ముగించాడు. ఆ మాటలు విని ధర్మరాజు శోకవ్యాకులు డయ్యాడు. అప్పుడు కుంతి ధర్మరాజును సమీపించి 'అనాడు 
కర్ణుడికి అతడి జన్మరహస్యం చెప్పగా. సూర్యుడు కూడా అది నిజమని పలికాడు. అయినా, అతడు మా మాట వినక దుర్యోధనుడిని 
ఆశ్రయించి నీ పక్షం రావటానికి నిరాకరించాడు! అటువంటి కర్టుడికొరకు నీ వెందుకు మనోవేదన పొందుతా'వని ఓదార్చింది. కుంతి 
వర్తనకు వెగడు చెందిన ధర్మరాజు “ఆడవారి నోళ్ళలో రహస్యాలు దాగకుండా ఉండేటట్లు” శపించాడు. కర్టుడితోపాటు చనిపోయిన 
బంధుమిత్రులు జ్ఞాపకం రాగా ధర్మజుడు శోకతీవ్రతతో తూలిపడబోయాడు. 


2. ధర్మజ వైరాగ్యం: 

బంధుక్షయం చేసిన తనకు రాజ్యస్వీకారం సమ్మతం కాదనీ, వనానికిపోయి, భిక్షతో జీవిస్తూ, బంధువధవలన కలిగిన పాపాన్ని 
పోగొట్టుకొనాలనే భావంతో అర్జునుడి మొగంచూచి ఇట్లా అన్నాడు. “అర్జునా! మనకెందు కీ రాజ్యం? మరొక జనస్టానానికి వెళ్ళి 
బిచ్చమెత్తుకొని బ్రదుకుదాం. అది మనకు సుఖకరం. జ్ఞాతులను చంపటం ఆత్మవధతో సమానం. అహింస, సత్యం, ఓర్పు, 
అనసూయ వంటి గుణాలు వనవాసులకు ఉత్తమమైనవి. కుక్కలు మాంసఖండం కొరకు ఎగబడి కొట్టాడుకొన్నట్టు మన రాజులు 


శాంతిపర్వ కథాసారం - 44 


రాజ్యంకొరకు యుద్ధం చేసి వంశాన్నంతా నాశనం చేసికొని హేయంగా వ్యవహరించారు. దీనివలన కలిగిన దుఃఖం ముల్లోకాల నేలే 
ప్రభుత్వం స్వీకరించినా నాకు సంతోషాన్ని కలిగించదు. ధృతరాషుడిచేత వారించబడని దుర్యోధనుడు కులనాశనకారకు డయ్యాడు. 
అతడిని చంపటం వలన కోపం మాత్రం చల్లారింది; కాని, శోకం దుర్భరంగా మారింది. అందువలన నేను రాజ్యత్యాగం చేసి 
పరిశుద్ధుడ నౌతాను. మీరు రాజ్యం స్వీకరించి వర్జ్షాశ్రమ ధర్మాలను రక్షించండి. నేను తపోవనానికి పోయి మునిజనగణంతో సుఖంగా 
ఉంటాను' అని అన్నాడు. 


ధర్మజుడి మాటలకు అర్జునుడు విస్తుపోయాడు. “ఘోరయుద్ధం చేసి రాజ్యాన్ని గడించింది బిచ్చమెత్తుకొనటానికా? నీ 
కటువంటి సంకల్పమే ఉంటే ఇంతమందిని ఎందుకు చంపావు? దీనచర్య క్షత్రియులకు తగదు. వనాలకుపోతే అందరూ 
నవ్వుతారు. సంపదలేనివాడు నడపీనుగువంటివాడుగా పరిగణించబడుతాడు. కాబట్టి ధనసంపాదన, బంధుమిత్రులను సంతోషపెట్టటం 
రాజుల కర్తవ్యం. సగోత్రీకులైన దానవులు చావటంవలననే కదా దేవతలు అభివృద్ది చెందారు. క్షత్రియులు బల పరాక్రమాలతో 
రాజ్యాలను గెలుచుకొని, సంపదలు గడించి, పర్ణన్యాదులను యజ్ఞాలతో సంతోషపెట్టి స్వర్గాదిలోకాలను పొందుతారని వేదాలు 
కూడా చెప్పాయి. దిలీపాది చక్రవర్తులు నడచిన బాట అదే. ఆ బాటలోనే నీవు కూడా నడువుము. పాపాలన్నీ పోయేటట్లు 
అశ్వమేధయాగం చేసి అవభృథ స్నానంతో పవిత్రుడవు కమ్ము అన్నాడు. 


ధర్మరాజు  : (కొంతసేపు మౌనంగా ఉండి) నీరసమైన సంసారసుఖాలను వదలి అడవికి పోయి, మునుల బోధలు విని, ద్వంద్వాతీత 
ప్రవృత్తిని సాధించి, భిక్షపై జీవిస్తూ ఉంటాను. అట్టాకాక కర్మమార్గంలో కూరుకుంటే మోక్షసుఖానికి దూరమై పోతాను. 


భీముడు : ధర్మజా! నీ కిప్పుడు కలిగిన దుఃఖాలచేత రాజధర్మాలమీద అసూయ కలిగింది కాని, ఈ అనాసక్తి మొదటినుండి 
ఉంటే రాజులందరూ ప్రాణాలతో బ్రతికి ఉండేవారు. అస్త జీవులమైన మేమంతా గర్వోన్నతిని వదలి బిచ్చమెత్తుకొనే 
దీన పద్దతిలో ప్రవేశించి ఉండేవాళ్ళం. అంత యుద్ధంచేసి ఈ విధంగా అడవికి పోతే అందరూ అవహేళన చేస్తారు. 
మా అసమర్థతను ఎగతాళిచేస్తారు. ప్రజలు దుఃఖిస్తారు. ధర్మరాజా! కర్మరాహిత్యమే మోక్షదాయకమైతే, కొండలు, 
చెట్టు ముక్తిని పొందగలిగి ఉండేవే. అడవిలో ఉండటమే మోక్షకారి కాదు. విధ్యుక్త కర్మలను ఆచరించాలి. 
బ్రహ్మార్చణభావంతో సాగించాలి. ఆత్మతత్త్వజ్ఞాన సాధనకు పూనుకొంటే కర్మరాహిత్యం తనంతటతాను కలుగుతుంది. 
కాబట్టి కర్మరాహిత్యం మోక్షకారకం కాదు. 


అర్జునుడు : ఒక ఇతిహాసం వినుము. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇదివరలో కులాచారాలను వదలి అడవులకు వెళ్ళారు. 
ఇంద్రుడు జాలిపడి పక్షిరూపంలో వారికి గోచరించి, కర్మలు మానకూడదనీ, బ్రహ్మార్చణ భావంతో చేసే సత్కర్మలు 
బ్రహ్మానందాన్ని కలిగిస్తాయనీ' బోధించాడు. వారామాటలు విని ఇండ్లకు తిరిగివెళ్ళి గృహస్థధర్మాలు నిర్వహించారు. 
ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి నీవు రాజ్యాన్ని పాలించుము. ప్రీతితో యజ్ఞాలు నిర్వహించుము. 


నకులుడు : యజ్ఞాది కర్మలు మానివేయటం అసంగ మనిపించుకొనదు. గృహస్థధర్మం మిగిలిన ఆశ్రమధర్మాల కంటె గొప్పది. 
హింసవలన పాపం కలుగుతుందనే అనుమానం వద్దు. శత్రువులను చంపకుండా ఏ రాజు రాజ్యాన్ని పాలించాడు? 
వాడికి పాపం కలిగిందా? వారు ఉత్తమ గతులు పొందారు కదా! అట్టా నీవు కూడా వ్యవహరించుము. ప్రజారక్షణ 
చేయకపోవటమే రాజుకు మహా పాపం. ఆ ధర్మాన్ని వదలి అడవికిపోవటం ఉత్తమ క్షత్రియ లక్షణం కాదు. 


సహదేవుడు : ధర్మరాజా! శరీర సుఖం జీవితానికి ప్రథమాధారం. అరణ్యానికి వెళ్ళినా శరీరపోషణం తప్పదు. అయినప్పుడు అడవికి 
పోవటం దేనికి? మన్వాదులు ఈ సత్యం తెలిసి రాజ్యం చేశారు. నీవూ ఆ మార్గాన నడువుము. నీవే మాకు తల్లివి, 
తండ్రివి, గురుడవు, దైవానివి కాబట్టి నా ప్రార్ధన మన్నించుము. రాజ్యాన్ని పాలించుము. 


ధర్మరాజు 


ద్రౌపది 


అర్జునుడు 


భీముడు 


ధర్మరాజు 


అర్జునుడు 


శాంతిపర్వ కథాసారం - 45 


/ (తమ్ముల మాటలు విని మౌనంగా ఉండిపోయాడు) 


: ధర్మరాజా! అరణ్యవాసాజ్ఞాతవాసాలలో అనేక కష్టాలు అనుభవించి, ఘోరయుద్ధంచేసి, రాజ్యాన్ని పొంది ఇప్పుడు 


సుఖాన్ని కోరుతున్న నీ తమ్ములకు ఊరట కల్పించుము. ఈ తరుణంలో రాజ్యత్యాగం చేస్తాననటం అధర్మం, 
అన్యాయం, రాజు దిక్సాలకాంశ సంభూతుడు. అగ్ని ఒకరినే కాలుస్తుంది. రాజాగ్ని వంశాన్నే దహిస్తుంది. కౌరవులు 
నిన్ను అవమానించి సర్వనాశనమయ్యారు. బ్రహ్మ రాజునందు దండనీతిని ప్రతిష్టించాడు. రాజు అపరాధాలను బట్టీ 
శిక్షలు విధిస్తాడు. ఆనాడు కౌరవ సభలో నా చీరలొలిచి జుట్టుపట్టి లాగిన దుశ్శాసనుడిని, తొడచూపిన 
దుర్యోధనుడిని, నిందించిన కర్ణుడిని సముచితంగా చంపి దండనీతిని నీవు ప్రదర్శించావు. విషం పెట్టిన వాడినీ, ఇల్లు 
తగులబెట్టినవాడినీ, రాజకీయతంత్ర రహస్యాలను బయట పెట్టినవాడినీ, పరసతులను హరించేవాడినీ చంపటం 
రాజధర్మం. ఆ పని నీవు చేశావు. నావలె కష్టాలే పడిన వనిత లెక్కడైనా ఉన్నారా? ఇటువంటి నేను ఎన్ని కష్టాలు 
వచ్చినా నీ గృహస్థధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నాను. కౌరవులు వారిపాపం పండి వారు నశించారు. వారి చావుకు వారే 
కారకులు కాగా నీకు పాపం ఎట్లాకలుగుతుంది? కాబట్టి, నీ విచారం మాని రాజ్యపాలన చేపట్టుము. విశ్వశ్రేయస్సు 
కొరకు అనేక యజ్ఞాలు చేయుము. 


: పాలకుడు సమర్శడై దండనీతిని పాటించకపోతే సన్న్యాసులు కూడా అక్రమాలు చేయటం మొదలు పెట్టుతారు. 


దేశం అరాజక మౌతుంది. దండనీతి నాశ్రయించిన వాడికి హింస చేయక తప్పదు. ఆహార పానీయాలలో ఎన్నో 
సూక్ష్మజీవులను లోకులు హింసిస్తున్నారు. కాబట్టి యోగ్యమైన హింస అహింసగానే పరగణించబడుతుంది. 
యజ్ఞాలలోని జంతుబలులు హింసలు కావు. యుద్ధంలో శత్రువీరులను చంపటం హింస కాదు. మన తండ్రి 
పాండురాజు పాలించిన ఈ రాజ్యాన్ని నీవు ఆశించటంలో తప్పేముంది? నీ వీ రాజ్యాన్ని గ్రహించటం ధర్మమో, 
అధర్మమో ఆ దేవు డెరుగును. నీవు మాత్రం ఈ ప్రయత్నాన్ని మానుకొమ్ము. 


: (కోపంతో) ధర్మనిర్ణ్భయంలో నీ అంతటి వాడు మరొకడు లేడు. చేజిక్కిన సామ్రాజ్యాన్ని జారవిడుచుకొంటే అందరూ నిన్ను 


పిరికివా డంటారు. మమ్ములను ఛీకొట్టుతారు. కౌరవులవలన పడిన కష్టాలు తీరిటట్ట్లుగా విజయాన్ని సాధించి రాజ్యాన్ని 
పొందావు. దీనిని వదలటం నింద్యం. కాబట్టి మేమందరం నీ చెప్పిన పనులు చేస్తూ ఉండగా దుర్మార్గులను శిక్షిస్తూ, 
సన్మార్గులను రక్షిస్తూ యాగాలు నిర్వహిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ కురువంశకులోత్తముడిగా ప్రకాశించుము. 


: భీమా! రాజ్యపాలనం దుఃఖహేతువని పెద్దలంటారు. దానివలన చేప ఎరను తగులుకొన్నట్స్లే అనిపిస్తుంది. 


రాజ్యపాలన తరువాత రాజుకు నరకం ధ్రువం. నరుడు చేసిన కర్మలను బట్టి బంధాలలో ఇరుక్కొంటాడు. 
వికారాలను వదలితే ముక్తసంగు డౌతాడు. మిథిలానగరం తగులబడుతున్నా విషాదం పొందని జనకమహారాజు 
చరిత్ర తెలుసుకదా! జ్ఞాని సంసారమగ్నులైనవారిని కొండమీద ఉన్నవాడు నేలమీద తిరిగీవారిని వలె 
చూస్తాడు. 


: ధర్మరాజా! నీవు చెప్పిన జనకమహారాజు కూడా రాజ్యపాలన వదలి భిక్షావృత్తి స్వీకరించాలని అనుకొన్నప్పుడు అతడి 


భార్యచేసిన హితబోధ గమనించదగింది. రాజు వనానికిపోయి బిచ్చమెత్తుకొంటూ ఉంటే, ఇంటిపట్టున అతిథిపూజలు 
ఏమి కావాలి? అన్నదానం ఏమి కావాలి? అన్ని ధర్మాలలో అన్నదానం శ్రేష్టం. గృహస్థాశ్రమ ధర్మం దప్పిగొన్న వారికి 
చలిపందిరివంటిది. అకొన్నవారికి పండ్లు కాసిన చెట్టువంటిది. కాబట్టి గృహస్థధర్మాన్ని వదలి పోవటం ధర్మవిరుద్దం. 
అడవికిపోవటం వలన మోక్షం కలుగుతుంది అనుకొనటం అబద్ధం. 


ధర్మరాజు 


శాంతిపర్వ కథాసారం - 46 


: అర్జునా! నీ వాదం ఆమోద యోగ్యం కాదు. వేదాలు ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను రెండింటినీ చెప్పాయి. అందులో 


జ్ఞానులు నివృత్తినే గౌరవిస్తారు. కర్మఫల త్యాగరూపమైన నివృత్తి గొప్పదా? ధనవాంఛ గొప్పదా? కర్మమార్మాన్ని 
అనుసరించేవారు అది గొప్పదని కొంతకాలం, కాదని కొంతకాలం భావిస్తారు. వాళ్ళు అల్పబుద్భులు. శమ, దమ, 
త్యాగాది గుణాలు ఆనందహేతువులని జ్ఞానులు భావిస్తారు. వివేకవంతులు దానిని అంగీకరిస్తారు. 


దేవస్థానుడు (ముని): ధర్మరాజా! అర్జునుడు ధర్మంగా పలికాడు. యోగసిద్ధి పొందాలంటే మెట్లదారి నాశ్రయించాలి. ధనాన్ని 


అర్జునుడు 


ధర్మరాజు 


భోగాలకొరకు ఆర్టిస్తే తప్పు. కాని, యజ్ఞం కొరకు చేస్తే బహ్మటప్రాప్తికి నిచ్చెనవలె తోడ్పడుతుంది. యజ్ఞంలో వాడిన 
ధనాన్ని వినియోగిస్తే శమదమాలు కలుగుతాయి. వాటివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందువలన దక్షిణలు 
విరివిగా ఇచ్చే యజ్ఞాలు చేయుము. శివుడూ, బ్రహ్మ దేవతలూ, మరుత్తులూ, చక్రవర్తులూ అందరూ భూమిని 
పాలిస్తూ యజ్ఞాలు చేసి రాణించారు. అరిషడ్వర్గాలను జయించి ప్రజలను కాపాడే రాజును సమస్త గుణాలూ 
తమంతట తామే వచ్చి చేరతాయని బృహస్పతి చెప్పాడు. కాబట్టి కులధర్మాన్ని కాపాడుకొంటూ భూమిని 
పాలించుము. పూర్వ చక్రవర్తులవలె గృహస్థాశ్రమాన్ని నిర్వహించి చివరకు జ్ఞానబోధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించుము 
(ఈ మాటలు విని ధర్మరాజు నిర్వేదంలో మునిగిపోయాడు). 


: ధర్మరాజా! రాజధర్మాన్ని అనుసరించి యుద్ధం చేశావు. శత్రువులను చంపావు. రాజనీతిలో పాపాలు చేయటం 


ఉండదని పెద్దలంటారు. శత్రువులు ఉత్తమలోకాలకు వెళ్ళారు. నీకు దానివలన పాపం లేదు. కాబట్టి 
ధర్మానుసారం రాజ్యాన్ని స్వీకరించి, సత్కార్యాలు చేయుము. (ఈ మాటలకు ధర్మరాజు మారుపలకకుండా 
ఉండిపోయాడు). 


స ధర్మరాజా! అర్జునుడి మాటలు నిజాలు. గృహస్థ ధర్మంకంటె రాజులకు మరొక పరమధర్మం లేదు. పరిపాలనలో 


ప్రజలను రక్షించకుండా వదలివేయటం రాజుకు పాపహేతువు. రాజుకు దండనీతికంటె మించిన ధర్మం మరొకటి 
లేదు. సుద్యుమ్నుడనే రాజు దండనీతిని అనుష్టించటం వలననే మోక్షం పొందాడు (అని అతడి కథ చెప్పాడు). 
న్యాయశాస్త్రం బాగా తెలిసి, ప్రజల మనోభావాలను గమనించి, మంచి చెడ్డల తారతమ్యం పట్టిచూచి దండనీతిని 
పాటించే రాజుకు మేలు జరుగుతుంది. హయగ్రీవుడనే రాజు యుద్ద్ధంచేసి విశాలమైన రాజ్యాన్ని స్వాధీనపరచుకొని, 
ప్రజలను పాలించి, యజ్ఞాలు చేసి క్రమంగా శరీరవ్యామోహం వదలి ఉత్తమలోకాలు పొందాడు. రాజులకు 
యుద్దాలు హానికరం కావు. కాబట్టి హింసను గూర్చిన అనుమానం వదలి అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతులనే 
క్షత్రియోచిత ధర్మాలను నిరర్వహించుము. 


: మహర్షీ భర్తలను కోల్పోయిన మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే నాలో రగులుతున్న దుఃఖం నాకు కలత 


కలిగిస్తూ ఉంటే మనస్సు శాంతిగా ఎట్లా ఉంటుంది? నేను రాజ్యాన్ని ఎట్టా పాలించగలను? 


: చావుపుట్టుకలు, హానివృద్భులు మొదలైనవన్నీ కాలానికి లోబడి ఉంటాయి. అందువలన నీవు బాధపడవలసిన 


అవసరం లేదు. పూర్వం సేనజిత్తు అనే రాజు పుత్రమరణంవలన మిక్కిలి బాధపడి ఆత్మబోధవలన తేరుకొని, తా 
నెరిగిన దానిని లోకానికి చెప్పాడు. (వ్యాసు డా వృత్తాంతాన్ని చెప్పాడు). కాబట్టి కులధర్మం అవశ్య కర్తవ్యం. 


: మహర్షీ, అభిమన్యుడినీ, ఉపపాండవులనూ, కర్షుడినీ, విరాటుడినీ, ద్రుపదుడినీ, ధృష్టద్యుమ్నుడినీ, భీష్ముడినీ, 


ద్రోణుడినీ చంపి పొందిన ఈ రాజ్యం శోకాన్నే తప్ప నాకు సుఖాన్ని కలిగిస్తుందా? పుత్రశోకంతో కుమిలిపోయే 
టద్రాపదిని చూడగలనా? (అని బంధుమరణ శోక వ్యాకులు డయ్యాడు). 


అర్జునుడు 


నారదుడు 


ధర్మరాజు 


శాంతిపర్వ కథాసారం - 47 


: ధర్మజా! లోకంలో పదార్జ్హాలు పెరగటం విరగటం కొరకే. మిత్రకార్యాలు సుఖాన్నిస్తాయనీ, శత్రుకార్యాలు దుఃఖాన్ని 


కలిగిస్తాయనీ, ధనమే సమృద్ధికి కారణమనీ, ధనం భోగాలకు సాధనమనీ - అనుకొనటం విధివ్రాతను కాదనటమే. 
కాబట్టీ నిన్ను బ్రహ్మ య ధర్మాచరణం కొరకు సృష్టించాడో, దానిని నిర్వహించి ధర్మరాజువు కమ్ము (దీనికి 
ఉపబలకంగా అశ్మకుడు జనకమహారాజుకు చేసిన బోధలను వినిపించాడు). (అయినా ధర్మజుడు మారుపలకలేదు. 
అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు). 


: కృష్ణా! బంధుమరణంవలన కలిగిన శోకం కారణంగా ధర్మరాజు వివేకం బాగా దెబ్బతిని, మనస్సు వికలమైంది. 


వాటిని నీ హితోక్తులతో తేరికొనేటట్ట్లు చేయుము. 


: ధర్మరాజా! నీ వంటివాడు బాధతో ఇట్లా క్రుంగిపోవటం న్యాయమా? రణరంగంలో కన్నుమూసిన వారందరూ 


స్వర్గస్టులయ్యారు. ఒకరాజులే ఏమిటి? భూమిమీద ఎవరు శాశ్వతంగా నిలిచారు? సృంజయుడనే రాజు పుత్రశోకంతో 
మనోవేదన పడుతుంటే నారదుడు ఓదారుస్తూ మహాత్ములైన షోడశచడక్రవర్పులు కూడా చివరకు మట్టిలో కలిసిపోవలసి 
వచ్చిందని వివరించి చెప్పాడు. దానితోపాటు పర్వతనారదుల వృత్తాంతం, సువర్హస్టీవి కథా వినిపించాడు. 


“హరియు. బరాశరాత్మజుండు నాదరణాతిశయంబునన్‌ సవి 

స్తరణ నుపన్యసించిన వచఃప్రకరంబు మహార్దగాఢ; మి 

ప్పరమహితోపదేశములు పాటిగంబట్టి వసుంధరా ధురా 

ధరణ మొనర్చు; మయ్యెడు నుదాత్తయశంబును ధర్మవృద్ధియున్‌'. (శాంతి. 1.273) 


: ప్రజారక్షణంకంటె ఉత్తమధర్మం రాజుకు మరొకటి లేదు. దానివలన బ్రాహ్మణుల వేదవిహిత కర్మలు మెరుగుగా 


ఉంటాయి. లేకపోతే పాడవుతాయి. వేదవిహిత కర్మలు బాగుంటే పుణ్యమూ, చెడిపోతే పాపమూ రాజుకు అధికంగా 
కలుగుతాయి. కనుక ప్రజారక్షణం చేయుము. 


: రాజ్యసంపాదన చేయాలనే కోరిక ఎక్కువై చంపకూడని వారిని ఎంతోమందిని చంపాను. అంతులేని ఆ క్రూరత్వం 


నా అంతరాత్మను తపింపచేస్తున్నది. అంతేకాని మీరంతా ఇంతగా చెప్పగా సందేహించటం మంచిదా? 


: ధర్మరాజా! మానవులు చేసే కర్మలన్నీ భగవంతుడి ఆజ్ఞమేరకే వర్తిస్తాయి. గొడ్డలితో చెట్టును నరికితే గొడ్డలికి పాపం 


వస్తుందా? అన్నింటినీ చేయించేవాడు భగవంతుడు. మానవుడు ఉపకరణం మాత్రమే. అందువలన మానవుడికి 
పాపమంటదు. అట్లే నీకూ. ఇష్టం లేకపోయినా తన కులానికి నిర్దేశించిన కర్మచేయటం ఉత్తమగతిని కలిగిస్తుంది. 
తనదికాని పని అంగీకరిస్తే పాపకారకమౌతుంది. కాబట్టి నీవు క్షత్రియ ధర్మాన్నే నిర్వర్పించుము. శత్రువులను చంపటం 
పాపమని నీ కనిపిస్తే దానికి తగిన పరిహారం చేసికొమ్ము. సంసారాన్ని వదలటం మంచిది కాదు. పై పెచ్చు అశుభం కూడా. 


: ఎందరో రాజులు, బంధువులు నా వలన చనిపోయారు. వారి భార్యలు కూడా ఆ మహాదుఃఖంతో చనిపోతే స్రీ 


హత్యాదోషం కూడా కలుగుతుంది. ఈ పాపం పోవాలంటే నే నేం చేయాలి? ఈ బాధతో భూభారాన్ని మోయటానికి 
ఎట్లా పూనుకొనగలను? ఘోరతపస్సు చేసి శరీరాన్ని వీడటం తప్ప నాకు మార్గాంతరం కనపడటం లేదు. 


: ధర్మరాజా! నీవు బాధపడకుము. యుద్ధంలో చనిపోయిన వారంతా రాజ్యంకొరకు, కీర్తికొరకు, అసూయతో 


యుద్ద్ధంచేసి చనిపోయారు. వారు చేసిన పాపం నీ కంటదు. అంతేకాదు. వారి చావుకు వారి కర్మలే కారణం. ఆ 
కర్మలు నీకు తెలియవు. యముడికి తెలుసు. కాలం తీరితే చాలు యముడు చంపివేస్తాడు. దానికి నీవు కారణమని 
బాధపడటం వెర్రితనం. ఇది కారణంగా ఇల్లు వదలి పోతాననటం మరింత వెర్రితనం. కాలం ఆడించే బొమ్మలే 


శాంతిపర్వ కథాసారం - 48 


మానవులు. మరణించిన రాజుల రాజ్యాలను ధర్మబద్ధంగా వారి వారసులకు ఇచ్చివేయుము. సోదరులైన 
రాక్షసులను చంపిన ఇంద్రుడు పూజించబడుతున్నాడు కదా! నీ కిష్టమైతే ఆ ఇంద్రుడివలె యజ్ఞాలు ఆచరించుము. 
ముందుగా అశ్వమేధ యాగం చేయుము. 


వ్యాసుడు చెప్పిన మాటలకు ధర్మరాజు మనసులో కలత దీరి సంతోషించాడు. పాపకర్మలను, వాటి పరిహారాలను గురించి 
వ్యాసుడిని అడిగాడు. ఆ ముని వివరంగా పేర్కొన్నాడు. అశ్వమేధయాగంలోని అవభృథ స్నానపు నీటిలో మునిగిన వారు కూడా 
పాపాలన్నీ పోగొట్టుకొని పవిత్రులౌతారు. అశ్వమేధయాగకర్త లోకపూజితు డౌతాడు. 


ధర్మరాజు : ఏ విధంగా ధర్మమార్గాన్ని ఆధారం చేసికొని రాజ్యపాలన వ్యవహారాన్ని నిర్వర్తించి పాపం కలుగకుండా ఎట్లా 
నెగ్గగలనో తెలియజెప్పాలి. రాజధర్మాలు, వర్ణ ధర్మాలూ, ఆశ్రమధర్మాలూ, ఆపద్దర్మాలు మొదలైన ధర్మాలనన్నిటిని 
తెలియచెప్పాలి. నాకు రాజ్యపాలనా, ధర్మాచరణా ఒకదాని కొకటి వ్యతిరేకమైనవిగా కనపడుతున్నాయి. దీనిని 
వివరించండి. 


వ్యాసుడు : కురువంశంలోని వారందరికీ పెద్దదిక్కు భీష్ముడు. ఇంద్రాదులకు కూడా ఆయన పూజ్యుడు. చ్యవనాది మహర్ష్చులవద్ద 
ధర్మబోధ పొందాడు. అతడికి ధర్మాలన్నీ కరతలామలకం వంటివి. ఉత్తమజ్ఞాని అయిన భీష్ముడు నీ వడిగిన 
అంశాలన్నీ వివరించగలడు. భీష్ముడు పై లోకాలకు వెళ్ళే సమయం సమీపిస్తున్నది. ఆలసించక నేను చెప్పినట్లు 
చేయుము. 


ధర్మరాజు : ఎంతోమంది బంధువులను యుద్దంలో చంపి మహాపాపం చేశాను. ఇప్పుడు ఆ మహాత్ముడి ఎదుటికి వ్‌ 
మొగంపెట్టుకొని పోయేది? ధర్మోపదేశం చేయుమని ఎట్టా అడిగేది? 


శ్రీకృష్ణుడు : మహర్షి చెప్పిన మాట పాటించుము. నీకు మేలు కలుగుతుంది. ఏదయినా శోకంతో చేయట మెందుకు? ఇప్పుడు 
నగరానికి వెళ్ళి మరొకమారు వద్దాం పద! ప్రజలు నీ కొరకు మేఘం కొరకు చాతక పక్షులవలె ఎదురుచూస్తున్నారు. 
వారిని సంతోషపెట్టుము. 
ధర్మరాజు సుముఖుడై పరివారం పరివేష్టించి రాగా చుక్కలలో చంద్రుడివతె వెలుగొందాడు. మరునాడు ఉదయం 
రథారూఢుడై కొలువుకూటానికి బయలుదేరాడు. ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు. అర్జునుడు 
వెల్లగొడుగు పట్టాడు. నకుల సహదేవులు వింజామరలు విసిరారు. పంచాగ్నులవలె పాండవులు ఆ రథంలో ప్రకాశించారు. 
మంగళవాద్యాలు సముద్రఘోషవఠతె మోగాయి. 


3. ధర్మజ పట్టాభిషేకం: 

ధర్మరాజు హస్తినాపుర ప్రవేశయాత్ర మొదలయింది. గాంధారీ ధృతరాష్ట్రలు గొప్ప పల్లకీలో కూర్చుండి ముందుగా 
బయలుదేరారు. ఆ వెనుక ధర్మరాజు, ఆ వెనుక సాత్యకి శ్రీకృష్ణులు రథంలో సాగారు. ప్రక్కన ఒక రథంలో యుయుత్సుడూ, 
ఉచితవాహనాలలో కుంతీదేవ్యాదులను వెంటగొని విదురుడూ పయనమయ్యారు. రాజులందరూ సైన్యాలలో అన్నివైపులా 
పరివేష్టించి రాగా ధర్మరాజు యాత్ర సాగించాడు. పురం శోభాయమానంగా అలంకరించబడింది. అంగనలు పూలవాన కురిపించారు. 
ధర్మరాజును పౌరజనులు పలురకాలుగా కీర్తించారు. రాజపత్సులలో ద్రౌపదికి సాటి మరెవ్వరు లేరని పొగిడారు. నగరం చంద్రోదయ 
సమయంలోని సముద్రంవలె సంతోషంతో ఎగసిపడుతున్నది. ధర్మరాజు రాజప్రాసాదం వాకిలిని సమీపించాడు. బ్రాహ్మణులూ, 
స్త్రీలూ సమర్పించే మంగళద్రవ్యాలను ఆమోదించాడు. ముఖశాల దగ్గర దిగి ధౌామ్యధృతరాష్రులు ముందు నడుస్తూ ఉండగా 
అంతఃపుర ప్రవేశానికి ఉపక్రమించాడు. ఇలవేల్పులను ముందుగా పూజించాడు. బయలు ప్రదేశానికి వచ్చి నగరదేవతలను 


శాంతిపర్వ కథాసారం - 49 


అర్చించటానికి తగిన వారిని నియోగించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. బ్రాహ్మణాశీస్సులూ, మంగళవాద్యాలూ మారుమోగాయి. 
ఆ తరువాత జనులందరూ నిశ్శబ్దంగా నిలబడి ధర్మరాజువైపు చూస్తున్నారు. 


ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు బ్రాహ్మణుల మధ్యనుండి లేచి ఇట్లా అన్నాడు. “ధర్మరాజా! 
బ్రాహ్మణులంతా కలిసి నన్ను పంపారు. ఘోరపాపం చేసిన ధర్మరాజు ఏమిరాజు? చంపేటప్పుడు తండ్రి, కొడుకు, సోదరుడు, 
గురువు, మిత్రుడు అని కూడా జంకలేదు. వీడిని తగలబెట్టినా తప్పులేదు. ఇట్టా మంచివారు ఏవగించుకునే ఆ రాజ్యం 
చేయటమెందుకు? బంధువధ చేసి ఎటువంటి భోగాలు అనుభవిస్తావు? నీవు మహాపాపివి” అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణులు 
కలవరపడ్డారు. ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొన్నాడు. ధర్మరాజు నుదుటిపై చేతులు జోడించి 'నేను మునులందరిచేత 
ఆజ్ఞాపించబడి దృఢమైన నిర్ణయంతో వచ్చాను' అని ప్రకటించాడు. చార్వాకుడు తమ ప్రతినిధి కాడని బ్రాహ్మణులు పేర్కొన్నారు. 
ధర్మార్జితమైన రాజ్యం ధర్మజుడు కలకాలం అనుభవించగలుగుతాడని దీవించారు. దివ్యదృష్టితో ఆ చార్వాకుడిని గమనించి, 
దుర్యోధనుడి మిత్రుడిగా గుర్తించి, కంటిమంటలలో అతడిని పిడుగుపాటుకు పడిన వృక్షంవలె నేలగూలేటట్లు చేశారు. శ్రీకృష్ణుడు 
చార్వాకుడి శాపవృత్తాంతాన్ని చెప్పి, బ్రాహ్మణులను ప్రశంసించాడు. ధర్మరాజును పట్టాభిషేకానికి సిద్ధం కమ్మని పలికాడు. 


పట్టాభిషేకానికి కావలసిన సంభారాలను సమాయత్తం చేయించారు. ఆరుబయట పెద్దకొలువు తీర్చారు. ధర్మరాజుకు ఎత్తెన 
బంగారపు సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి తగిన ఆసనాలను సమకూర్చారు. ధర్మరాజు తన మనస్సులో టో 
దిగమింగి, సంకల్పబలంతో తేరికొని, సింహాసనంమీద తూర్పు ముఖంగా అసీనుడయ్యాడు. ఆయనకు ఎదురుగా సాత్యకి సహిత 
శ్రీకృష్ణుడు బంగారు గద్దెపై కూర్చున్నాడు. భీమార్జునులు రత్ససింహాసనాలపై కుడిఎడమవైపులలోనూ, వెనుక ప్రక్క నకుల సహదేవులూ, 
మిగిలినవారు సముచిత స్థలాలలో, సముచిత ఆసనాలలో కూర్చున్నారు. పురప్రముఖులు కొలువుతీరారు. సభ చాల ప్రకాశించింది. 


ధౌమ్యుడు ఈశాన్యదిక్కున పల్లంగా ఉన్నచోట వేదికను సిద్ధంచేశాడు. దానిమీద రత్నభద్ర పీఠాన్ని స్థాపించాడు. దానిమీద 
పులితోలు కప్పాడు. బంగారుదండలతో కూడుకొన్న శంఖాన్ని పవిత్రస్థ్టలంలో నిలిపి పూజించాడు. దానిచుట్టూ మట్టి, బంగారు, వెండి, 
మణి కలశాలలో గంగాజలం నింపి, శుభద్రవ్యాలను అందులో ఉంచారు. మంత్రాలను పఠిస్తూ ధర్మరాజును భద్రపీఠంమీద 
కూర్చుండ బెట్టారు. మంగళాలంకార శోభిత అయిన ద్రౌపదిని ఆతడి ఎడమ ప్రక్కగా కూర్చుండబెట్టారు. ముందుంచిన అగ్నిలో 
దేవయజ్ఞ తంత్రం పూర్తి చేశారు. శుభసమయంలో శ్రీకృష్ణుడు అక్కడ పూజలో ఉన్న శంఖాన్ని తీసి ఈ భూమికి రాజువు కమ్ము అని 
ప్రీతితో అభిషిక్తుడిని చేశాడు. ధృతరాష్ష్రాది ప్రముఖులందరూ ఆయాకలశాలలోని పవిత్ర జలాలతో ధర్మరాజును అభిషేకించారు. 
ధర్మరాజు చక్రవర్తి పదవిని స్వీకరించి యోగ్యులైన జనులకు అధిక సంపదలను దానాలు చేశాడు. ప్రజల ప్రశంసలకు కృతజ్ఞతలు 
చెప్పి, ధృతరాష్ర్రుడి పెద్దరికాన్ని పునరుద్దాటించాడు. ప్రజలనూ, ధృతరాష్ర్రాదులనూ సముచిత స్థలాలకు సాగనంపాడు. భీముడిని 
యువరాజుగా, షాడ్గుణ్య వివేకానికి విదురుడినీ, ఆదాయ వ్యయాలు తెలపటానికి సంజయుడినీ, సైన్యవ్యవహారాలు, జీతబత్యాలు 
చూడటానికి నకులుడినీ, శత్రురాజ్యాలను ఆక్రమించటానికి అర్జునుడినీ, పురోహిత కార్యాలకు ధౌమ్యుఢడినీ, రాజరక్షకుడిగా 
సహదేవుడినీ నియమించాడు. 


ఆ తరువాత బ్రాహ్మణుల అనుమతితో మృత బంధువులందరికీ భక్తి ప్రపత్తులతో శాద్దకర్మలు నిర్వహించాడు. 
దుర్యోధనాదులకు ధృతరాష్రుడిచేత (శాద్ధకర్మలు చేయించాడు. అన్నదానాలూ, జలదానాలూ, వముణిదానాలూ చేశాడు. 
పిత్యాణం తీర్చికొని పరిశుద్ధుడయ్యాడు. 

4. భీష్మ సందర్శనం: 

ఒకనాడు ఉచిత సమయంలో శ్రీకృష్ణుడిని సందర్శించి వినయంతో నమస్కరించి ఇట్టా స్తుతించాడు. “కృష్ణా! నీ అనుగ్రహం 

వలన వంశక్రమానుగతంగా పొందదగిన ప్రశస్త సామ్రాజ్యాన్ని నేను పొందగలిగాను ధన్య్యుడిని. విష్ణుదేవుడవైన నీవు మమ్ములను 


శాంతిపర్వ కథాసారం - 50 


బావలనీ, మరదులనీ పిలుస్తూ బంధుత్వాన్ని పాటిస్తూ, [్రేమతో రక్షించావు. నీరక్షలో మేము భయంలేని జీవితం నడిపాము. నీ 
మహిమను కీర్తించటానికి మే మెంతవారం? నీవు సృష్టికి ఆద్యుడవని వేదాలు చెప్పుతున్నా, నీవు ఇటువంటివాడవని చెప్పలేకపోతున్నాయి. 
అవాజ్మానసగోచరుడవైన నీ మహిమ తెలియటం సాధ్యంకాదు. నీ నామాలను భక్తితో కీర్తించే వారికి భోగాలనూ, మోక్షాన్నీ 
ప్రసాదించగలవు. నీ నామాలు అనంతాలు, నీ మహిమలు అమోఘాలు!” అని కీర్తించగా శ్రీకృష్ణుడు ధర్మరాజును గుణకీర్తనంతో 
అనుగ్రహించాడు. ఆ తరువాత కొలువు చాలించాడు. 


అప్పుడు తమ్ములను చూచి, వా రిదివరలో పడిన కష్టాలను పేర్కొని, వారి కృషిని అభినందించి, రాజ్యాంగ సప్తకాన్ని రక్షిస్తూ 
రాజభోగాలను అనుభవించండని అనుమతించాడు. ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి, దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి, 
దుర్మర్చుణుడి నివాసం నకులుడికి, దుర్ముఖుడి భవనం సహదేవుడికీ ఇచ్చి, యుయుత్సుడికీ, సంజయుడికీ, ధౌమ్యుఢడికీ వారి వారి 
గృహాలనే ఇచ్చాడు. శ్రీకృష్ణుడినీ, సాత్యకినీ అర్జునుడి గృహంలో విడిది చేయించాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. 


ధర్మరాజు గాంధార్‌ ధృతరాష్ట్ర విదురులకు రాజ్యాన్ని సమర్పించి, వారి అనుమతితో పరిపాలన సాగించసాగాడు. ఒకనాటి 
తెల్లవారుజామున శ్రీకృష్ణుడి విడిది మందిరానికి వెళ్ళి ఆతడి దివ్య మంగళవిగ్రహాన్ని దర్శించి, 'త్రిలోక వ్యాప్త విక్రముడవైన నీ 
కటాక్షంతోనే రాజ్యాన్ని పొంది త్రిలోక గౌరవాన్ని పొందాను” అంటూ సమీపించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానమగ్నుడై 
ఉన్నాడు. ఆ పరిపూర్ణ ధ్యానస్టితికి ధర్మజుడు ఆశ్చర్యపడి, “నిశ్చలదీప ప్రకాశంగా” నిలిచిన ఆ స్థితికి కారణ మేమిటని ప్రశ్నించాడు. 
శ్రీకృష్ణుడు ఆ సమాధి స్థితిని విరమించి సంభాషణ సాగించాడు. 


శ్రీకృష్ణుడు : గంగాపుత్రుడైన భీష్ముడు సమాధిలో ఉండి నన్ను స్మరించాడు. నా మనస్సు అతడిలో లీనమయింది. నీవా 
మహాత్ముడి వద్దకు వెళ్ళి సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహనివృత్తిని చేసికొమ్ము 


ధర్మరాజు : నీవు ముందుండగా పితామహుడిని దర్శించాలని భావిస్తున్నాను. నీ సన్నిధి భీష్ముడికి రూడా ఆనందదాయకమౌతుంది. 
ఉత్తరాయణ పుణ్యకాలానిక్రై ఎదురుచూస్తున్న భీష్ముడు పరబ్రహ్మ స్వరూపుడవైన నీ సన్నిధానాన్ని అభిలషిస్తూ 
ఉంటాడు. అతడిపై గల దయతో, నాపై ఉన్న ఆదరంతో భీష్ముడికి నీ దర్శనాన్ని కలిగించుము. 


భీష్ము డాసమయంలో నవగ్రహాలచేత చుట్టబడిన చంద్రుడివలె నారదాది మహామునులు చుట్టూ పరివేష్టించి ఉండగా, 
అస్తమించబోతున్న సూర్యుడివలె ఉండి ఎలుగెత్తి విష్ణుసహస్ర నామస్తోత్రాన్ని పఠించాడు. చివరకు “నమః కృష్ణాయ” అంటూ 
తలవంచి మొక్కాడు. (భీష్ముడి స్తుతి స్త్రవరాజమనబడుతుంది. దీని పఠనంవలన సుగతి కలుగుతుంది.) ప్రశాంతాత్ముడై నిశ్శబ్దంగా 
ఉండిపోయాడు. మునులు భీష్ముడినీ, విష్ణుదేవుడినీ ప్రశంసించారు. 


భీష్మస్తవాన్ని దివ్యశక్తితో స్వీకరించిన శ్రీకృష్ణుడు దయాంతఃకరణుడై శయ్యనుండి దిగి ధర్మజుడి వద్దకు వెళ్ళి, అతడిని 
ప్రబోధించి తన తమ్ముడైన సాత్యకితోనూ, భీమాదులతోను కలిసి భీష్ముడి వద్దకు రథాలపై పయనమయ్యారు. మార్గమధ్యంలో 
శమంత పంచకాలను చూచి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరశురాముడి చరిత్రాన్ని విస్తరించి చెప్పాడు. ఓఘవతీ నదీ తీరంలో 
అంపశయ్యమీద పరుండి ఉన్న భీష్ముడిని అందరూ దర్శించారు, నమస్కరించి ఆతడి చుట్టూ కూర్చున్నారు. 


5. శ్రీకృష్ణానుగ్రహం: 
శ్రీకృష్ణుడు ; మహానుభావా! నీ మనస్సు కలతలేకుండా ఉన్నదా? మానసిక బాధకంటె శరీరబాధ మిన్న అని అంటారు. శరీరంలో 
ఒక బాణమున్నా బాధిస్తుంది. కాగా, అనేక బాణాలు నాటిన నీ శరీరబాధను గురించి అడగాలా? ఇట్టా ఉన్న నీకు 


బాధ కలగలేదంటే దానికి నీ తండ్రి ఇచ్చిన వరమే కారణం. నీవు దేవతలకు సైతం ఉపదేశించగల సమర్శడవు. 
మహర్షులవలె ద్వంద్వాతీతుడవు. బ్రహ్మచర్య దీక్షచేత మన్మథుడిని జయించినవాడవు, శరతల్పంమీద పడుకొని 


శాంతిపర్వ కథాసారం - 51 


స్వేచ్చామరణం ప్రకటించ గలిగిన వ్యక్తిని ముల్లోకాలలో ఎక్కడా ఇంతవరకు వినలేదు, కనలేదు. నీవు తపస్సంపన్నుడవు. 
లోకాలలోని సమస్త విషయాలను తెలిసికొన్న విజ్ఞుడవు. యుద్దంలో చనిపోయిన బంధుమిత్రులను స్మరించి 
ధర్మరాజు శోకతప్తుడై ఉన్నాడు. నీ పుణ్యతమస్ఫుట వాక్యపద్దతితో అతడి బాధను తొలగించుము. చతుర్వర్దాల 
ప్రజలు చతురాశ్రమాలతో చేయవలసిన వేదవిహితమైన ధర్మాలన్నీ నీకు తెలుసును. ప్రవృత్తి నివృత్తి మార్గాలూ, 
సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలూ, ధర్మశాస్తాలూ నీకు కరతలామలకాలే. నీవు సర్వ సంశయాలను తీర్చగల 
సమర్భుడవు. నీవు ధర్మరాజును ఆదరించుము. నీవంటివారి సామర్థ్యం శోకమోహాలతో బాధపడే ప్రజలను 
తరింపచేయటమే ప్రయోజనం కదా! 


: (కొద్దిగా కృష్ణుడివైపు ముఖం త్రిప్పి నమస్కరించి) లోకాలకు కర్తవు భర్తవు సంహర్తవు అయినవాడా! ఆశ్రితజనార్తి 
నిరాస నిపుణా! యోగీశ్వరా! కృష్ణా! నా కేది మేలో నీ మనస్సులో సంకల్పించుము. 


; భీష్మతపస్స్యరూపుడా! నాయందు నీకెప్పుడూ అచంచలభక్తి నిలిచి ఉంటుంది. భక్తి ఆర్జవం కలిసి ఉన్న నీ 
హృదయంలో నా రూపు సదా ప్రత్యక్షమౌతుంది. నేటినుండి ఏబది ఆరు రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో 
ప్రవేశిస్తాడు. నీవు మోక్షాన్ని పొందుతావు. నీవు లోకాంతరగతుడ వైతే ఈ లోకంలో జ్ఞానం మరుగైపోతుంది. నీవలన 
ధర్మవివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందటానికి వీరంతా వచ్చారు. వీరిలో ధర్మరాజుకు జ్ఞానోపదేశం చేయుము. 
పురుషార్థ వివేకాన్ని ప్రసాదించుము. 


: సకలదైవ నస్వరూపుడవైన శ్రీకృష్ణా! నీ తీయని మాటలు చెవులలో పడగానే అమృతరస ప్రవాహంవలె నాకు ఆనందాన్ని 
కలిగించాయి. వచోనైపుణ్యం నీ సొత్తు. నీ ముందు మాటలాడటం బ్రహ్మకు కూడా సాధ్యంకాదు. ఇక నేనెట్టా 
సమాధానా లిచ్చేది? విషాగ్నులతో దీటైన బాణాలు గ్రుచ్చుకొని నా దేహానికి కలిగిస్తున్న బాధ అపారం. మాటాడే శక్తి 
లేదు. దుర్చలత్వంతో నా నాలుక స్పష్టంగా పలుకలేకపోతున్నది. అందువలన నా అశక్తతకు మన్నించుము. 
ధర్మరాజుకు ఏది హితమో దానిని నీవే బోధించుము. నీ వుండగా నేను చెప్పటం గురు వుండగా శిష్యుడు 
చెప్పినట్టుంటుంది. 

: భీష్మా! నీవు భగవత్తత్త్వవేదివి. కురువంశ భారం నీమీద ఆధారపడి ఉన్నది. నీకు మూడువరా లిస్తున్నాను. గుచ్చుకొన్న 
బాణాలవలన నీకు మూర్చ్భగానీ, అలసటగానీ, నొప్పిగానీ కలుగకుండా సుఖాత్ముడవు బెతావు. ఆకలిదప్పులు 
లేకుండా శక్తి మంతుడవుగా ఎల్లప్పుడూ ఉంటావు. సకలప్రాణుల వర్తనాలూ నీకు బుద్ధిగో చదరమయి అతిశయజ్ఞానాన్ని 
కలిగిస్తాయి. వీటివలన కలిగే మహిమాతిశయంతో వర్ణిల్లుము. 


వ్యాసాది మహర్షులందరూ శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. దేవతలు పూలవాన కురిపించారు. సాయంకాలం కావటంచేత 
శ్రీకృష్ణాదులందరూ భీష్ముడికి నమస్కరించి మరునాడు ఉదయం తిరిగి వస్తామని చెప్పి హస్తినాపురానికి తిరిగి వెళ్ళారు. మరునాటి 
ఉదయం పెద్దలనూ పిన్నలనూ వెంటబెట్టుకొని ధర్మరాజు భీష్ముడిని దర్శించాడు. మహర్షి గణం వచ్చింది. “నారదుడు సమస్త 
ధర్మపద్ధతులను అడిగి తెలిసికొనండి' అని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిని అడిగి తెలిసికొనటానికి ధర్మరాజును 
మాత్రమే నిర్దేశించాడు. భీష్ముడి యోగక్షేమాలు కనుగొన్నాడు. 


: కృష్ణా! నీవు దివ్యచిత్తంలో నన్ను భావించటంచేత నేను వృద్ధుడనైనా బాలుడివలెనయ్యాను. నీ ఆదేశానుసారం 
పాండవులకు చెప్పగోరినవన్నీ వివరించి చెప్పుతాను. అయినా పాండవులకు శుభప్రదమైన వాటిని నీ వెందుకు 
చెప్పవు? నీ అభిప్రాయ మేమిటి? చెప్పుము. 


శాంతిపర్వ కథాసారం - 52 


: భీష్మా! లోక శ్రేయస్సుకు, కీర్తికి నేనే మూలకారణం. అందులో సందేహం లేదు. ఇది నాకు వచ్చే క్రొత్తదైన కీర్తి కాదు. 


అత్యుత్తమ కీర్తి నీకు ప్రసాదించాలని నా జ్ఞానాన్ని నీ బుద్దిలో ప్రవేశపెట్టుతున్నాను. నీ కీర్తి ఈ భూమి ఎంతకాలం 
ఉంటుందో అంతవరకు నశించకుండా ఉంటుంది. నీ మాటలన్నీ వేదాలతో సమానంగా గౌరవించబడతాయి. నీ 
వాక్య సముదాయాన్ని ధర్మరాజు వినటం ఉభయతారకం. చిరకీర్తి నీకు కలగాలని భావించి ఇట్టా చేశాను. నీ ధర్మ 
విజ్ఞాన వివేకం వలన పాండవులే కాక ఇక్కడ ఉన్న అందరూ కృతార్ణు లౌతారు. 


: తన జన్మకారణంగా మునీంద్రులందరికి మోక్షాన్ని కలిగించినవాడూ, భరతవంశీయులలో సాటిలేని వ్యక్తిత్వం 


కలవాడూ, సత్య, శౌచ, శాంతి, కాంతులకు ప్రకాశాన్ని కలిగించినవాడూ, పాత్రదానం, యజ్ఞాచరణం, బంధురక్షణం 
మొదలైన ఉత్తమ ధర్మాల నాచరించటంలో సంతోషాన్ని పొందేవాడూ, కామంవలన కాని, అర్థ్ధంవలన కాని, 
భయంవలన కాని అవినీతి మార్గంలో ప్రవేశించనివాడూ అయిన ఉత్తమగుణశోభితుడు ధర్మరాజు ఇక 
అడుగదలచుకొన్నవన్నీ అడుగవచ్చును. 


: ధర్మరాజు యుద్ధంలో గురువులూ, బంధువులూ, మిత్రులూ అని లెక్కించక వాడి బాణాలతో అందరినీ సంహరించాడు. 


అనేకులు రణంలో నిహతులయ్యారు. అందువలన అతడు క్రూరుడని భావిస్తావేమో అని నీ ఎదుటపడటానికి 
భయపడుతున్నాడు. 


: కృష్ణా! విద్యాబోధనం, దానాలిస్తూ యాగాలుచేయటం - బ్రాహ్మణులకు ఎట్టాగో, రాజులకు యుద్ధంచేయటం అట్టా 


సహజధర్మం. పాపవర్తనులు బంధువులైనా వారిని చంపటం రాజధర్మం. ధర్మాన్ని విడనాడి లోభగుణంతో 
అన్యాయమార్గవర్తులైనవారిని ఎవరినైనా యుద్ధంలో చంపటం పుణఖ్యకార్యమే. దుర్మార్గులను రణరంగంలో చంపి 
రక్తపుటేరులు పారించటం ధర్మపరుడైన రాజుకు అర్హమైన కార్యం. 


ఆ మాటలు విని ధర్మరాజు చేతులు మోడ్చి నమస్కరించి, పాదాలకు తన తల తాకించి మొక్కాడు. భీష్ము డాతడిని 
అభినందించి, అతడి తలను తనముఖానికి ఆనించి (ప్రేమతో ఆఘాణించి ఆదరించాడు. సంకోచం లేకుండా అడుగుమని కోరాడు. 
ధర్మరాజు శ్రీకృష్ణుడికి, పెద్దలకు, మునీంద్రులకు అభివాదనంచేసి, భీష్ముడికి ఎదురుగా కూర్చుండి ప్రశ్నించటం (ప్రారంభించాడు. 


6. ప్రశ్నోత్తర మాలిక: 


ప్రశ్న 1. ధర్మరాజు: రాజు ధర్మస్వరూపు డని ధర్మవేత్త అంటారు. కాని, ధర్మ నిర్వహణం అతికష్ట సాధ్యమని భావిస్తాడు. కాబట్టి 


భీష్ముడు 


ముందుగా రాజధర్మరీతులను వినిపించుము (2.162). 


: ధర్మరాజా! రాజధర్మాన్నీ చెప్పుతాను. ఆయా సందర్భాలలో ఆపద్ధర్మ మోక్ష ధర్మాలను తెలియపరుస్తాను. రాజుకు 


దైవానుగ్రహం, పురుషయత్నం రెండూ కార్యసాధనకు కావాలి. దాంతీ, శాంతీ కలరాజు శ్రీమంతుడు, యశస్వి కాగలడు. 
సప్త ప్రకృతులను గుర్తించి సక్రమంగా నిర్వహించేటట్టు చేయాలి. బ్రాహ్మణులను నాశనం చేయదలిస్తే రాజే నశిస్తాడు. 
దోషంచేస్తే విఫ్రడినైనా శిక్షించాలి. శాంతపరుడైన రాజును ప్రజలు ఆడిస్తారు. కోపిష్టి అయితే ప్రజలు కోపోద్రిక్తులౌతారు. 
సప్తరాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే వాటికి వినాశకారి అయిన 
ఎవ్వడినైనా శిక్షించాలి. బృహస్పతి మరుత్తుడికి చెప్పిన నీతి వాక్యాలు స్మరించదగినవి. రాజు ఎవరినీ పూర్తిగా నమ్మరాదు. 
నమ్మకపోరాదు. ఏ అంశాన్నైనా ఉచితానుచితాలు తానే పరిశీలించి గ్రహించాలి. ప్రజారక్షణం చేయని రాజు అధ్యయనం 
చేయని బుత్విజుడి వంటివాడు. శత్రుసంహారం అవశ్య రాజధర్మం. అల్పుడైన శత్రువు సైతం నిప్పువలె, విషంవలె 
నాశనంచేస్తాడు. కనుక ధీరుడైన రాజు శత్రుశేషం లేకుండా చేసికొనాలి. రాజ్యాన్ని రక్షించాలి. 


శాంతిపర్వ కథాసారం - 53 


: పరాక్రమ తేజస్వి అయిన రాజు బుద్ధిమంతులైన ప్రజలను ఏవిధంగా వశంచేసికొంటాడు? సంరక్షిస్తాడు? 


నాశనంచేస్తాడు? విష్ణువుతో సమానంగా ఎట్టా గౌరవించబడతాడు? (2. 197). 


: బ్రహ్మదేవుడు లోకంలో రక్షాస్థితి నేర్వరచటానికి సప్తసోపానాలు, దండనీతి ద్వాదశరాజమండలాలు, పంచోపాయాలు 


మొదలైనవాటిని, వాటి లక్షణాలను, అవి పురుషార్థకాలుగా ఉండేటట్లు, లక్ష అధ్యాయాల నీతిశాస్తాన్ని నిర్మించాడు. 
అది క్రమంగా మానవ లోకానికి అనుగుణంగా సంక్షిప్తం చేయబడింది. దానిని అభ్యసించి, ఆచరణలో పెట్టి, 
పెట్టించగలిగిన మానన పుత్రుడిని విష్ణువు సృష్టించాడు. అతడు విరజుడు. అతడు దండనీతిని పాటించటానికి 
భయపడ్డాడు. అతడి మనుమడు అనంగుడు దండనీతిని అమలుజరిపాడు. ఇట్లా రాజులలో కొందరు దండనీతిని 
పాటించక అసమర్భు లయ్యారు. పాటించి విష్ణుతేజులయ్యారు. ఆ వంశంలోనే వేనుడి చరిత్ర ప్రసిద్ధమైనది. వేనుడు 
ప్రజావిరుద్ధుడయ్యాడు. మునులు అతడిని మంత్రించి కుడితొడను మథించారు. నిషాదులు పుట్టి దండనీతి 
విరహితులయ్యారు. మరల కుడిబాహువు మథించారు. ఒక మహాపురుషుడు పుట్టాడు అతడిని దండనీతి 
ఆశయించింది. అతడే వైన్యుడు. అతడు మునుల బోధ విన్నాడు. దురహంకారం, లోభం, కామక్రోధాలు అనే 
దుర్గుణాలను వదిలినవాడూ, సమస్త ప్రాణుల పట్ల సమభావంతో శాస్తసమ్మతంగా రాజధర్మాన్ని రక్షించేవాడూ, 
పక్షపాతం లేక కర్తవ్య పాలనం చేసేవాడూ, దండనీతిని అనుసరించి ధర్మసంరక్షణమే దైనందిన విధి అని 
నియమనిష్టలతో జీవించేవాడూ, వేదధర్మాన్ని రక్షించి, వర్ణసాంకర్యం పరిహరించి దయాంతఃకరణంతో ప్రజలను 
పాలించేవాడూ రాజు అనబడతాడు. ఆ ప్రతిజ్ఞను పాటించేవాడే పట్టాభిషేక యోగ్యుడు. అతడికి బ్రాహ్మణ సహాయ 
సహకారాలు అత్యవసరం. వైన్యుడు ఆ లక్షణాలన్నీ సాధించి సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. 
శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై, సత్యవ్రతుడై, పరిపాలన సాగించాడు. అతడి సంతానం దండనీతిని 
అనుష్టించింది. శ్రీ మహావిష్ణువు ఫాలభాగంలో పుట్టిన లక్ష్మి ధర్మదేవుడి భార్య అయి, అర్థమనే పుత్రుడిని పొందింది. 
ఆ ముగ్గురూ రాజును ఆశ్రయిస్తారు. అందుకే రాజు, ఇతరులవంటివాడు కాక, విష్ణు సన్నిభుడుగా పరిగణించబడ్డాడు. 
వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ, చతుర్వర్జాలూ, చతురాశ్రమాలూ వాటి రక్షణా రాజాజ్ఞకు లోనై ఉంటాయి. 
రాజులు దేవతలతో సమానులని అందుకే అంటారు. 


: ధర్మరాజు - తాతా! నాలుగు వర్జాలూ, నాలుగు ఆశ్రమాలూ, వాటిని ఆచరించే పద్ధతులూ వివరించి, రాజధర్మాలను 


విపులికరించుము. (2.219). 


: నాలుగు వర్జాలవారికి సామాన్య గుణాలు - కోపంలేకుండా శాంతంగా ఉండటం, సత్యాన్నే చెప్పటం, స్వభార్యయందే 


రమించటం, పరిశుద్ధత, రహస్యగోపనం, ద్రోహచింతలేకపోవటం అనే ఉత్తమగుణాలు. 


బ్రాహ్మణ లక్షణాలు:- ఇంద్రియ నిగ్రహం శ్రేష్ట ధర్మం, వేదాధ్యయనం నిత్యకృత్యం. వేద విహిత కర్మలు సదా నిష్టతో 
నిర్వహించాలి. సన్మార్గవర్తనం, దయాంతఃకరణం, శాంతస్వభావం, అధిక ధనం లభిస్తే తన సంతానానికి కాక 


అర్వులెన వారికి పంచిపెటటం అర్నలక్షణాలు. 
యౌరయ్ల క. ఈ గో 


క్షత్రియ లక్షణాలు :- ఆజ్ఞాచరణం, దానకర్మ, వేదాధ్యయనం, దొంగలను (నేరగాళ్ళను) శిక్షించటం, ప్రజానురాగంతో 
పాలించటం, యుద్ధంలో ఓడిపోతానని భయం లేకుండా పరాక్రమించటం రాజధర్మాలు. వీటన్నింటిలో యుద్ధమనేది 
ఉత్తమ ధర్మం. 


వైశ్యలక్షణాలు :- వేదాధ్యయనం, దాన యజ్ఞాచరణం, న్యాయార్దనం, పశుపాలనం. 


ప్రశ్నక్‌ 


శాంతిపర్వ కథాసారం - 54 


శూద్రలక్షణం :- బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండటం. రాజాజ్ఞతో ధనధాన్యాలు 
సమకూర్చుకొనాలి, రాజాజ్ఞ లేకుండానే దానధర్మాలు నిర్వహించవచ్చును. త్రివర్దాల వారూ యజ్ఞకార్యాల్లో శ్రద్ధ కలిగి 
ఉండాలి. యజ్ఞకార్యం కర్మలన్నింటిలోనూశ్రేస్టం. యజ్ఞకర్త వర్ణాలవారందరి కంటె శ్రేష్టుడు. 


చతురాశ్రమ లక్షణాలు: 


బ్రహ్మచర్యాశ్రమం:- గురుసేవ, వేదాధ్యయనం, గోష్టులపట్ల, అలంకారాలపట్ల అనాసక్తి భిక్షాన్నంతో జీవించటం, 
రాగ ద్వేషాలకు దూరమై సమభావంలో ఉండటం. 


గృహస్థాశమ ధర్మాలు: - స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ట ఓర్చు, సజ్జనసాంగత్యం, దేవతల పితృదేవతల అతిథుల 
సమర్చనం, సమస్తాశమ నిర్వాహకులను శక్ష్యనుసారం పోషించటం. 


వానప్రస్తాశమ ధర్మాలు:- సంతానంపట్ల మమకారం వదలటం, తానొక్కడు గానీ, భార్యాసమేతంగా గానీ, 
ఘోరారణ్యానికి వెళ్ళటం, అభిమానాహంకారాలను వదలి పెట్టటం, జడలు ధరించి ఇంద్రియ నిగ్రహం పాటించటం, 
శాస్తాధ్యయనం చేయటం, జ్ఞానుల గోష్టిలో పాల్గొనటం. 


సన్న్యాసాశ్రమ ధర్మాలు:- మమకార విరహితుడై ఎక్కడో ఒక్కచోట ఉంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, 
ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే పడుకొంటూ, అగ్నికార్యాలను త్యజించి నడుచుకొంటూ, తనంతటతాను 
ఏదీ కోరకుండా ఉంటూ, ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే పద్దతులను మెచ్చుకొంటూ, నమస్కారాలను 
అంగీకరించకుండా ఉంటూ జీవితం గడపాలి. 


చతుర్వర్థాలవారెవరైనా ఈ నాలుగాశ్రమాలను చేపట్టవచ్చును. ఆశ్రమలక్షణాల కనుగుణంగా వర్తించవచ్చును. 
ధర్మాలన్నింటిలో రాజధర్మం శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరు కాదు. దీనికి ఉపబలకంగా మాంధాతృ 
చరిత్రాన్ని స్మరించవచ్చును. 


ధర్మరాజా! కామక్రోధాలను దహించి, ఆశ్రమధర్మాలను రక్షిస్తూ, ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం 
చేయటం మంచిది. భిక్షాటన మొదలైన వాటివలన కలిగే మేలూ, శ్రేష్టమైన ధర్మాలవలన సమకూరే శ్రేయస్సు 
క్రమంగా రాజుకు లభిస్తాయి. రాజు “నా శరీర రక్షణం ముఖ్యం' అనుకొనకుండా “ప్రజారక్షణ౦ కర్తవ్యం' అనే 
స్థిరసంకల్పంతో ఉండటంవలన సమస్త ధర్మనిర్వహణం వలన కలిగే ప్రయోజనాలన్నీ సిద్దిస్తాయి. 


: రాష ప్రజలు ఏ కార్వాలు ఆచరిస్తే సుఖులౌతారు? (2.254). 
ట్ర 6 న్‌ ల్త 


: ధర్మరాజా! ఉత్తమగుణ విలసితుడైన రాజును అభిషేకించుకొని, ఆ రాజు మూలాన సమస్త కార్యాలను 


నిర్వర్తింపజేసికొంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలనం లేకపోతే ప్రజలు దుర్మార్గవర్తనులై పరస్పరం 
భార్యలను, సంపదలను దొంగిలించటం ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్టుగా, బలవంతులు 
బలహీనులను బలిగొంటారు (హింసిస్తారు). రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయం, వర్తకం, గోరక్షణం 
మొదలైన జీవనోపాధి మార్గాలు ధ్వంసమౌతాయి. దీనికి మనువు చరిత్ర దృష్టాంతం. ప్రజలు గౌరవించని ప్రభువును 
శత్రువులు లెక్కచేయరు. రాజు ప్రజలను తండ్రిగా కాపాడాలి. విరోధిజనభయంకరుడుగా ప్రకాశించాలి. అప్పుడే 
గౌరవం. 


: రాజు రక్షకుడే కాక దైవస్వరూపుడనే అంశం మరింత ధ్రువీకరించుము. (2. 264). 


శాంతిపర్వ కథాసారం - 55 


బృహస్పతి వసునందనుడనే రాజుకు చెప్పిన రాజధర్మ ప్రకారం మరికొన్ని విశేషాలను వెల్లడిస్తుంది. వాటిల్లో కొన్ని- 
రాజులేకపోతే నీరు ఎండిపోయిన మడుగులో జలచరాలవలె ప్రజలు ఇక్కట్ల పాలౌతారు. రాజు లేని రాజ్యంలో 
ప్రజలు భయాందోళనలకు గురి అయి, హాహాకారాలు చేస్తూ తల్లడిల్లిపోతారు. రాజు లేకపోతే బంధుమిత్రులు లేనట్జె, 
రాజు ఉంటే సంపద, సంరక్షణ ఉన్నట్లే. రాజు చారచక్షువు. లోకాన్ని రక్షించేటప్పుడు సూర్యుడు. దుష్టులను 
సంహరించటంలో యముడు. కాబట్టి రాజు దైవస్వరూపుడు. ప్రజలు రాజుకు శరీరంవంటివారు. ప్రజలకు రాజు 
ఆత్మవంటివాడు. అందుచేత రాజు ప్రజలను సంరక్షించటంలోనూ, ప్రజలు రాజును సేవించటంలోనూ పరస్పరం 
విధ్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ ప్రకాశించాలి. 


: రాజు గ్రామీణ ప్రజలను ఎట్లా పాలించాలి? శత్రుసంహారం ఎట్టా చేయాలి? (2. 275). 


: రాజు మొట్టమొదట తనను తాను జయించుకొనాలి. అంటే ఇంద్రియ నిగ్రహం సాధించాలి. రాజు ఆ తరువాత 


శత్రువులను జయించాలి. రాజు తిరిగే చోట్లలో భద్రత కలిగించాలి. గూఢచారులతో శత్రు మిత్ర రహస్యాలను 
తెలిసికొని తగినట్టు వ్యవహరించాలి. తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే, తనకంటె బలవంతుడైన 
శత్రువుతో వెంటనే సంధిచేసికొనాలి. చివరకు శత్రువును ధనమిచ్చి అయినాసరే తన రాజ్యాన్ని రక్షించుకొనాలి. 
శత్రువు మైమరచి ఉన్నప్పుడు దండెత్తాలి, లేదా సంక్షోభం కలిగించాలి. అనవసరంగా యుద్దానికి దిగరాదు. ఒకవేళ 
యుద్ధమే అవసరమైతే సామదానభేదాలు విఫలమైనప్పుడే యుద్దం ప్రకటించాలి. 


స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం - అనే రాజ్యాంగ సప్తకాన్ని పరిశీలించాలి. 
సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం - అనే ఆరు రాజ్యతంత్రాలను రాజనీతితో నిర్వర్తిస్తూ 
ధర్మార్ధకామాలను నిర్వర్తించాలి. మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసికొని గుణత్రయంతో 
ధర్మానుగుణమైన సేవ చేయటం రాజనీతి. 


;: రాజూ, దండనీతి - ఈ రెండూ కార్యసిద్ధి కలిగించే పద్ధతులు చెప్పుము. (2. 286). 


: ధర్మరాజా! ఆయాయుగాలలో రాజనీతిని బట్టి ధర్మం కొనసాగుతుంది. కృతయుగంలో వలె రాజు ధర్మాన్ని మూడు 


పాదాల నిర్వహిస్తే, అదే రీతిగా ధర్మం అభివృద్ది చెందుతుంది. లేని పక్షంలో - అంటే త్రేతా ద్వాపర కలియుగాలలో 
వలె క్రమంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నశిస్తూ ఉంటుంది. 


; ఎటువంటి నడవడి కల రాజుకు శుభాలు కలుగుతాయి? (2. 295) 


ప్రజల తప్పులను పరిశీలించేవాడూ, ప్రజలు చేసిన పనులను గుర్తించేవాడూ, మదం, లోభం, ఆవేశం 
లేనివాడూ, దొంగ కానివాడూ, ఆత్మస్తుతి విముఖుడూ, నియమబద్ధమైన జీవితం గడిపేవాడూ, దానశీలి, 
పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్త్రీ విముఖుడు, కోధరహితుడు అయిన రాజు మిక్కిలి 
ప్రకాశిస్తాడు. తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్ట్లు రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. 
అట్టాకాక ఫలపుష్పాల నిచ్చే చెట్లను నరిక్తీ తగలబెట్టి బొగ్గులుగా మారిస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి 
తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సంరక్షిస్తూ కప్పం గ్రహించేవాడికి మేలు కలుగుతుంది. ప్రజలను 
రక్షించటవే రాజుకు ప్రధాన ధర్మం. తపోయాగకర్మల కంటె అది ఉత్తమం. ప్రజారక్ష చేసే రాజుకు విజయంతో 
పాటు సంపద, కీర్తి ఉత్తమ గతులు లభిస్తాయి. (దీనికి ఉపబలకంగా భీష్ముడు పురూరవుడికి వాయుదేవుడు 
చెప్పిన రాజధర్మాలను కూడా తెలిపాడు). 


ప్రశ్న 10 


ఉత్తరం 


ప్రశ్న 13 


శాంతిపర్వ కథాసారం - 56 


: ఏ పనులు చేస్తే పురోహితుడు మాన్యుడౌతాడు? (2. 304). 


: పురోహితుడి విషయంలో శుక్రుడి వాక్యాలు కొన్ని వినుము. పురోహితుడి బుద్దిబలంచేత నిర్వహించబడే 


యజ్ఞయాగాదులవలన రాజు అమర, గరుడ, గంధర్వ, విద్యాధరులు మొదలైన సమస్త దేవలోక వాసులకు సంతృప్తి 
కలిగించి శుభపరంపరలను పొందుతాడు. శాంతి పౌష్టిక కార్యాలూ, శత్రువినాశనమూ మంత్రవేత్త అయిన ఉత్తమ 
పురోహితుడి వలననే సాధ్యమని బృహస్పతి సైతం పేర్కొన్నాడు. బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యులై అనుకూలంగా 
సరైన మార్గంలో రాజ్యకార్యకలాపాలు నిర్వర్తిస్తే బ్రహ్మాది దేవతలూ, బ్రాహ్మణాది సమస్త వర్జాలవారూ మిక్కిలి 


సంతోషిస్తారు. ఈ అంశానికి ఉపబలకంగా ఐలుడికీ కళశ్యపప్రజాపతికీ మధ్య సాగిన సంభాషణమనే ఇతిహాసం 
వినదగింది, అంతేకాక కుబేరుడికీ ముచుకుందుడికీ సాగిన సంవాదం స్మరించతగింది. 


: రాజ ధర్మాలలో పరమ సంపదనూ, పుణ్యలోక ప్రాప్తినీ ప్రసాదించగల ధర్మమేది? (2. 326). 


: ధర్మరాజా! అత్యంతభీతులైన ఉత్తమ జనులకు అభయమిచ్చి, వారికి సమస్త సుఖాలు ప్రాప్పింపజేసి, సంతోషాంత 


రంగులను చేయటంకంటె పుణ్యలోకప్రాప్తిని కలిగించే ధర్మం మరొకటి లేదు. 


: బ్రాహ్మణాది వర్ణాలవారు తమతమ వర్ణధర్మాలను తప్పితే ఏ మౌతుంది? (2. 330). 


ఆపద సమయాలలో ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మాలను వదలినా నిందార్హులుకారు. శస్రోపజీవులైన రాజులు 
ఆచరించే ధర్మాలను బ్రాహ్మణులు ఆచరించి, బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి, రాజుతో సమానులౌతారు. నిత్యకృత్యాలైన 
అగ్నిష్టోమాది కార్యాలను వదలి పెట్టి ధనలోభులై శూద్రులవలె ప్రవర్తించి శూద్రులతో సమానులౌతారు. అట్టాగే ఇతర 
వర్ణాలవారు తమతమ ధర్మాలను వదలిపెట్టి ఇతర ధర్మాచరణంచేత తమ వర్జాలకంటె హీనులైన వారౌతారు. 
అట్టాంటివారు ఉత్తమ కార్యాలను ఆచరించటానికి అర్హులు కారు. ఈ అంశాలను రాజు జాగరూకుడై గుర్తించి, 
ఆయా వర్జాలవారిని తగిన రీతిలో సంరక్షించటం రాజుకు ఉత్తమ ధర్మం. ప్రజలు ధర్మాచరణంవలన సంపాదించుకొనే 
పుణ్యంలో రక్షకుడైన రాజుకు నాలుగవవంతు వస్తుంది. పాపంలోకూడా అంతే. కొందరు ప్రజల పాపమంతా రాజుకు 
దక్కుతుందంటారు. 


: ఓ తాతా! అనేక పాపాలకు ఆకరమైన రాజ్యభారాన్ని అంగీకరించలేను. దండనీతి ప్రయోగం మిక్కిలి కఠినమైనది. దానిని 


నేను నిర్వహించలేను. ప్రశాంతమైన తపోవనంలో ముక్కుమూసికొని జీవించాలని కోరుకొంటున్నాను. (2. 333). 


: ధర్మరాజా! ఇది నీలోని జడత్వమే కాని వేరు కాదు. కాకపోతే ఇది క్షత్రియ ధర్మమా? నీ మనను మిక్కిలి మెత్తనిదని 


నాకు తెలుసు. అయినా రాజు కుండవలసిన లక్షణమా ఇది? నీకు నచ్చచెప్పటానికి నీ తండ్రి పాండురాజుగానీ, 
విచిత్రవీర్య శంతను మహారాజులుగానీ ఇప్పుడు లేరు కదా! వారు చెప్పితేనన్నా వింటావేమో? వారందరూ 
క్షత్రియోచిత ధర్మపాలన చేశారు. దండనీతితో రాజ్యం పాలించారు. ఆ పూర్వరాజుల సంప్రదాయాన్ని పాటించటం 
నీకూ ధర్మమే. రాజధర్మాలు చేయకుండా మానితే నరకటప్రాప్తి తప్పదు. రాజధర్మం నిర్వహిస్తే ఇహపరసుఖాలు 
లభిస్తాయి. దీనిని తేటపరిచే కేకయరాజ రాక్షస సంవాదమనే ఇతిహాసం తప్పక విని దాని తాత్పర్యాన్ని గ్రహించి 
ఆచరించాలి. 


: జీవనం కొనసాగించటం కష్టమైనప్పుడు క్షత్రియోచిత కర్మానుషానం నెరపలేని బ్రాహ్మణుడు ఎట్టా జీవించాలి? (2. 


343). 


ప్రశ్న 14 


ఉత్తరం 


- 


శాంతిపర్వ కథాసారం - 57 


: బ్రాహ్మణుడు తన వృత్తిలో జీవించలేనప్పుడు ఆపద్దర్మంగా వైశ్యవృత్తిని స్వీకరించి జీవించవచ్చును. అయితే అధిక 


ధనం లభిస్తుందన్న ఆశతో ఉప్పు, నువ్వులు, మాంసం, గోవులు, ఎద్దులు, అన్నం, కల్తు, నేయి, నూనె, తేనె, గుర్రాలు 
మొదలైనవి అమ్మరాదు. 


జ్ఞాలు ఏవిధంగా పవిత్రాలు (సత్యసమ్మతాలు- సమీచీనాలు) బెతాయి? (2. 345) 


: యజ్ఞకర్తకు శ్రద్ధ అత్యంతావశ్యకం. బూటకాలు పనికిరావు. వేదాలను అవమానించి తిరస్కరించరాదు. అంతేకాదు. 


ఈ 
యజ్ఞాలలో బుత్విజుల కిచ్చే భూరిదక్షిణలు వేదమంత్రార్థాలకు మిక్కిలి పుష్టిని, తుష్టిని చేకూరుస్తాయి అని పెద్ద 
లంటారు. 


: నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతిమార్గంలో సాగటం కష్టం. ఎట్టాంటివాడిపట్ల మిక్కిలి నమ్మకం 


కలిగి ఉండాలి? (2. 350). 


న నమ్మకపోవటం మృత్యుసమానం. అతిగా నమ్మటం అపమృత్యువువంటిది. కాబట్టి నమ్మీ నమ్మక పనులు 


సాధించాలి. ఎల్లప్పుడూ సూక్ష్మబుద్ధితో మిత్రుల వర్తనలను సమీక్షించుకొంటూ ఉండాలి. ఈ అంశంలో కాలక 
వృక్షీయ క్షేమదర్శుల సంవాదమనే ఇతిహాసం ప్రసిద్ధం. 


; మంత్రి ఎటువంటి వాడుగా ఉండాలి? (2. 368). 


: జ్ఞానధనుడూ, పారజానపదులకు అప్పుడూ, కార్యవేత్తా, ధైర్యపరాక్రమాలలో గొప్పవాడూ, క్రౌర్యంలేనివాడు, 


పరిశుద్ధాత్ముడూ, రాజుపట్ల భక్తి గౌరవాతిశయాలతో సుఖదుఃఖాలను సమంగా స్వీకరించగలవాడై, చెమటను 
రక్తంగా భావించి, తెలియక తనపై దోషారోపణ చేసినా, కోపంతో దూషించినా, ఏ మాత్రం కలత చెందక, 
అనునయంతో రాజుపొందు చెడకుండా మసలుకొనగలిగినవాడూ, తమదోషాలను కప్పిపుచ్చుతూ, శత్రువుల 
లోపాలను గుర్తించి వాళ్ళను చిక్కులపాలు చేయగల నైపుణ్యం కలవాడూ అయిన విశాలబుద్ధి మంత్రిగా 
ఉండటానికి అర్హుడు. 


: ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పుచెప్పేటప్పుడు రాజునకు ఎట్లాంటి నిందా, పాపం సోకకుండా ఉండేమార్గం ఏది? 


(2. 373). 


: రాజుకు వ్యవహార శుద్ది అవసరం. అది ప్రజల మన్ననలను పొందుతుంది. నిత్యసత్య వచనులూ, ధర్మాత్ములూ 


అయిన బ్రాహ్మణులూ, రాజూ కలిసి సమభావంతో ప్రజల వివాదాలు తీర్చీటప్పుడు, ఇరుపక్షాలవారి వాదాలనూ 
పక్షపాతం లేకుండా విని, ధనాశతో ధనవంతులవైపు మొగ్గకుండా, న్యాయమైన తీర్పు చెప్పి, శిక్షించవలసి 
వచ్చినప్పుడు ఉచితమైన శిక్ష విధించాలి. పక్షపాతబుద్దితో తీర్చు చెప్పితే డేగను చూచిన పక్షులు చెల్తాచెదరై 
పోయినట్లు ప్రజలు రాజాశ్రయానికి దూరమౌతారు. 


: రాజధాని ఏ తీరులో ఉంటే మంచిది? (2. 382). 


: విశాలమూ లోతూ అయిన అగడ్తతో, పొడవూ దిట్టమూ అయిన కోటను కలిగి, కోటకు తగిన ద్వారాలు కలిగి, వాటికి 


గట్టి కాపలాతో మనోహరమైన భవన సముదాయమూ, వీథులు, అంగళ్ళూ, వివిధ వస్తువులు శోభిల్లుతూ ఉండగా, 
సజ్జన సమూహంతో నిండి ఉండగా, వివిధ ధాన్యరాశులూ, రసద్రవ్యాలూ, పలు యంత్రాలూ, తగిన ఆయుధాలూ, 
మేటి యోధులూ, ఉత్తమ విద్వాంసులూ, విలాసినీమణులూ, దూతలూ మొదలైన పరివారాలూ నిండి ఉండగా 


ప్రశ్న 19 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 58 


ఉత్సవాలూ, పండుగలూ, పబ్బాలూ వైభవంగా జరుగుతూ ఉంటే రాజధాని రాణిస్తుంది. అందులో నవరత్నాలు, 
బంగారంవంటి విలువగల వస్తువులకు, బంధువులకు నగరం సురక్షిత కోశంవత ఉండాలి. 


: కోశాభివృద్ధిని కలిగించే మార్గాలు తెలుపుము.? (2. 390). 


: రాజుకు ధనం సమకూర్చుకొనటంలో కృషీవలులు, వర్తకులు, గోపాలురు ముఖ్యమైన వనరులు. ధనధాన్యాలను 


ఉత్పత్తి చేసే స్థానాలకు ఏ మాత్రం భంగం కలుగని విధంగా మిక్కిలి నైపుణ్యంతో రాజు కోశాభివృద్దిని సాధించాలి. 
ఆకలితో ఉన్న పులి తన పిల్లలను తానే తిన్నట్లుగా రాజు ధనాశతో ప్రజలనుండి పన్నులు వసూలుచేస్తే ప్రజాగ్రహంతో 
కోశాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజలకు బాధ కలుగకుండా జలగ నెత్తురు పీల్చినట్లు పన్నులు వసూలు చేయాలి. రాజు 
ధనసంపాదనకు ఉచితమైన మార్గాలను అన్వేషించాలి. అంతేకాని, కపటోపాయాలతో నైపుణ్యం ప్రదర్శించటం 
సమంజసం కాదు. ఈ రంగంలో పూర్వం ఉతథ్యుడు మాంధాతకు చెప్పిన హితవాక్యాలు తెలిసికొనదగినవి. 


: ధర్మమార్దానువర్తనంతో ఏ రీతి ప్రఖ్యాతిని పొందవచ్చును? (2. 407) 


: పూర్వం వసుమను డనే కోసలరాజు ఇదేవిధంగా అడుగగా వామదేవమహర్షి చెప్పిన వాక్యాలే నీ ప్రశ్నకు తగిన 


ప్రత్యుత్తరమౌతుంది. ఆ వాక్యాల తాత్పర్య మేమంటే - ధనం కూడబెట్టటమే లక్ష్యంగా భావించి ధర్మాన్ని 
లెక్కచేయకపోతే, ఆ రాజు సంపాదించిన ధనం నాశనం కావటమే కాక, అతడికి దుష్కీర్తీ, నరకప్రాప్తీ సంభవిస్తాయి. 


: శత్రువులను జయించే సందర్భంలో యుద్దనీతి ఎట్లా ఉండాలి? (2. 419). 


: ధర్మరాజా! యుద్ధంలో శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే, నీవూ సైన్యంతో ఎదిరించాలి. శత్రువు ఎక్కటి 


కయ్యానికి సిద్దమైతే నీవూ అసహాయశూరుడవై యుద్దం చేయాలి. మాయోపాయాలతో శత్రువు యుద్ధం చేయటం 
ప్రారంభిస్తే నీవూ కపటోపాయాలతో ఎదిరించి విజయాన్ని సాధించాలి. వెన్నిచ్చి పారిపోయినా, ఏమరుపాటున 
పడిపోయినా, ఆయుధం భగ్నమైనా, శరణువేడుకొన్నా మొక్కినా, గుర్రాలు నేలపై కూలినా, పారిపోయినా, 
వేరొకడితో యుద్ధం చేస్తున్నా ఎట్లాంటి శత్రువునైనా చంవరాదు. అధర్మంగా శత్రువును చంపటం కంటె ధర్మయుద్ధ 
విహారంలో చావటం మంచిది. రాజు పడకమీద మరణించటం పనికిరాదు. అందుకని యుద్ధంలో ఓడిపోరాదు. 
శత్రువుపై దండెత్తిపోయి అతడి పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ప్రజలను మాత్సర్యంతో బాధించరాదు. కొల్లగొట్టేటప్పుడు 
బ్రాహ్మణగృహాలను, దేవాలయాలను దోచుకొనరాదు. 


: తాతా! రాజధర్మంకంటె పాపకార్యం మరొకటి లేదనిపిస్తున్నది. ఎట్లా చూచినా “రాజ్యాంతే నరకం ధ్రువమ్‌” అని 


తేలుతున్నది. ఏమంటావు? (2. 425). 


: శరణాగతులను సంరక్షించి, యుద్ధంలో శత్రువుల బాధలకు గురి అయిన వారిని తెచ్చి. వారికి తగిన సేవలు చేసి, 


బ్రాహ్మణులను పోషించి, అనేక యజ్ఞాలను నిర్వహించి, రాజు పాపాలను పరిహరించుకొనవచ్చును. 


: యుద్ధంలో వెనుదీయక పరాక్రమాలను ప్రదర్శించి ప్రాణాలను కోల్పోయిన వారికి ఎట్లాంటి లోకాలు కలుగుతాయి? 


(2. 427) 


: నీ ప్రశ్నకు సమాధానంగా ఇంద్రాంబరీష సంవాదం చెప్పుతాను అందులోని ముఖ్యాంశాలు - ఎన్ని 


యజ్ఞయాగాదులైనా యుద్దయజ్ఞానికి సమానం కావు. వీరుల తలలరాశులే వేదికగా, ఖడ్గబాణాది సాధనాలు 
సమిధలుగా, రక్తవే నేయిగా, మాంనం పురోడాశంగా, వీరమనే వ్రతం పూనిన వాడు యుధద్దమనే యజ్ఞాన్ని 


ప్రశ్న 24 


ఉత్తరం 


ప్రశ్న 26 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 59 


సలిపి, రక్తమనే జలంతో కూడిందీ, మెదళ్ళనే బురద కలిగిందీ, వెంట్రుకలనే పాచి కలదీ, కపేగులనే 
నురుగుకలదిీ, యుద్దభేరులనే కప్పలు కలదీ, ఖడ్లాలనే చేపలు కలదీ, ఏనుగుల మృతకళేబరాలనే ఇసుక 
దిబ్బలు కలదీ అయిన స్వర్గగంగలో అవభృథస్నానం చేసినా స్వర్గలోకంలో శాశ్వత పదవిని పొందగలుగుతారు. 
పుణ్మాత్ముడు కావటానికి యజ్ఞాలు చేయనక్కరలేదు. యుద్ధంలో సాహసోపేతంగా పోరాడటమే చాలు. ఇది 
యుద్ధాచరణం వలన కలిగే వుణ్యం. 


: పోరుకు పోవటానికి వీలైన కాలనిరూపణం మొదలైన ఉపాయాలను తెలియచెప్పుము. (3.2) 


: వానలు పడేటప్పుడు, చలిలో వణికేటప్పుడు, బాగా ఎండలు కాసేటప్పుడు కాక, పంటలు పండేకాలంలో శత్రువుల పైకి 


దండెత్తిపోవాలి. పచ్చికా, కట్టెలూ, నీళ్ళూ దొరికే త్రోవలో దండును నడిపించుకొని పోవటం మంచిది. పగవారు 
కలవరపడేటట్లు జెండాలూ, కవచాలూ, డాళ్ళూ, ధనుస్సులూ మొదలైన ఆయుధాలనూ, రథాల, ఏనుగుల, గుర్రాల 
వాహనాలను ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో అమర్చుకొనాలి. హోరెత్తించే మంచి శంఖాలూ, మంచి బాకాలూ, 
మంచి డప్పులు మొదలైన చర్మవాద్యాలూ ఉండటం మంచిది. సైన్యం బసచేసేచోటు సమతల ప్రదేశంగా ఉండాలి. 
చారులను పంపించి విరోధుల మార్గాలను గూర్చి తెలిసికొనాలి. అప్పటికే వారు దండెత్తి వస్తుంటే కాలుమోపటానికి 
వీలులేని త్రోవలలో కాని, అలసిన సమయాలలోకాని, దండు విడిసినప్పుడు గానీ వాళ్ళను చంపటం తగిన పద్దతి. 


; యుద్ధభటులుగా ఎట్లాంటి వారు ఉండాలి? (3. 9). 


: ఏనుగు వంటి బలం, పులిసింహాలవంటి భీకరత్వం, చాకచక్యం గలవారు భటులుగా ఉండాలి. ఆయాదేశాలకు 


చెందిన వీరుల ప్రత్యేకతలను బట్టి వారిని సేనలో చేర్చుకొని ఆయా రంగాలలో ఉపయోగించుకొనాలి. ఉదాహరణకు 
గాంధార సింధుదేశీయులు గొడ్డళ్ళ, ఈటెల యుద్ధంలో, తూర్ప్చుదేశంవారు ఏనుగుల నెక్కి చేసేయుద్ధంలో 
నిపుణులు, యవనులు కాంభోజులు అశ్వయుద్ధంలో, బెశీనరదేశీయులు అన్ని ఆయుధాలతో చేసే యుద్దాలలో 
ప్రసిద్దులు. ఇట్టా వారివారి నేర్పుల నెరిగి వారి సేవలు వినియోగించుకొనాలి. 


: జయం సాధించే సేన ఎటువంటి లక్షణాలతో ఉంటుంది? (3. 11). 


; విజయం సాధించే సేన మంచి ఉత్సాహంగా ఉంటుంది. గుర్రాల సకిలింతలు చెవికి ఇంపుగా ఉంటాయి. ఏనుగుల 


"సేన విజృంభిస్తుంది. ఇవి విజయ సూచకాలు. 


: రాజు విరోధుల విషయంలో ఎట్టా ప్రవర్తించాలి? (3. 19). 


: పగవాడిని తుదముట్టించాలన్నా పాడుచేయాలన్నా అదనుకొరకు వేచి ఉండాలి. అంతేకాని, కరుకుగా, వ్యర్ధంగా 


మాటలాడికాని, పుల్లవిరుపు పలుకులు పలికి గాని వాళ్ళను మోసగించని రీతిలో నమ్మినట్లు మాటలతో కనపరచాలి. 
కాని, లోపల ఏ మాత్రమూ నమ్మకం పెట్టుకొనకూడదు. ఒక్కసారి ఎక్కువమందిమీద ద్వేషం పెట్టుకొనకూడదు. తగ్గి 
ఉన్న పగవాడిపై పగపట్టాలి. కాని, మిగతా శత్రువులతో ఆత్మీయంగా మెలగాలి. 


యా 


; సాంతబలగంవలననో, ఇతరులవలననో రాజ్యం కోల్పోయి అగచాట్లు పడే రాజు తన బాధను ఎట్టా దిగమ్రింగు 


కొంటాడు? (3. 26). 


: కోసలదేశరాజు క్షేమదర్శి విదేహరాజు చేతిలో రాజ్యాన్ని కోల్పోయి చాల దుఃఖించాడు. అంతకుముందు తనకు 


మంత్రిగా ఉండి, అడవులలోనికి వెళ్ళిన కాలవృక్తీయుడి నీడపట్టున చేరి నీ వడిగినట్లే అడిగాడు. ఆ రాజుకు ఆ ముని 


ప్రశ్న 33 


శాంతిపర్వ కథాసారం - 60 


చెప్పిన మాటలే నీ ప్రశ్నకు తగిన సమాధానం. ఆ తాత్పర్యం ఇది. అయిపోయిన దానిని గూర్చి విచారించి 
ప్రయోజనం లేదు. కాబోయే వాటిని గూర్చి ఆశ వనికిరాదు. దైన్యాన్ని దరిదాపులకు రానీయరాదు. దైవం ఎట్లా 
నడిపిస్తే అట్టా నడవక తప్పదనే నిశ్చయానికి రావాలి. రాజులకు జయాపజయాలు అనుభావ్యాలు, వుద 
విషాదాలు అనాదరణీయాలు. 


: పరిజనంలోని గణజనులను పాలించే పద్ధతి తెలపండి. (3. 37). 


: గణజనులు ఒక తెగకు చెందినవారైనా మంచిచెడ్డలు తెలియనివాళ్ళి, వారివారి తెలివిని, పారుషాన్నీ, గౌరవాన్నీ గూర్చి 


లెక్కచేయరు. అందువలన ఎట్టాంటి వారితో అయినా విరోధం పెట్టుకొంటారు. ఆ కారణంగా లోపలలోపల 
విభేదాలు వస్తాయి. దానిని ఆసరాగా తీసికొని శత్రువులు చేరదీస్తారు. గణజనంతో ఇట్టాంటి మనఃస్పర్థలు ఏర్పడితే 
మూలగగ్దెకే ముప్పు వస్తుంది. కాబట్టి ఇదంతా రాకముందే వారినందరినీ రాజు మంచి మాటలు చెప్పి, దాన ధర్మాలు 
చేసి గౌరవించి ఆదరించాలి. వారిలో వారు విడిపోకుండా చూచుకొంటూ చక్కదిద్దుకొనాలి. చీలికలు వస్తే మాత్రం 
రాజ్యం కుప్పకూలిపోతుంది. 


: ధర్మాలు ఎన్నోరూపాలలో ఉన్నాయి. వాటన్నిటినీ ఆచరించటం సాధ్యం కాదు. కనుక టె ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు 


ఇహపరాలలో సుఖిస్తాడు? (3. 42). 


: తల్లీ, తండ్రీ, గురువూ నిత్యం సేవించదగినవారు. ఎంతో భక్తితో వారికి సేవలందిస్తూ వా రేది చెప్పితే దానిని 


ఆచరణలో పెట్టటం ఉత్తమ ధర్మం. ఈ ముగ్గురూ వేదత్రయం వంటివారు, త్రేతాగ్నులవంటివారు, ముల్లోకాల 
వంటివారు, త్రిమూర్తులవంటివారు. వీరిలో తల్లికే ఎక్కువ గౌరవం. తల్లిదండ్రుల మీద అభిమానం కలవాడు 
ఇహపరలోక సుఖాలు పొందుతాడు. గురువును సేవించుకొనేవాడు అవ్యయానందాన్ని పొందుతాడు. 


: లోకంలో నిజానిజాలు సిద్దమై ఉన్నాయి. వాటి విషయంలో మనిషి తనకు తానుగా ఏ విధంగా ధర్మానికి బద్భుడై 


ఉండాలి? (3. 44). 


: ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం నిజం చెప్పటం. పాపాలలో కెల్ల మహాపాపం అబద్ధాలాడటం. విశేషమేమంటే - 


పరాయివాడి సొమ్మును, ఉసురునూ దోచుకొనాలనుకొనే పాపులతో నిజం చెప్పటం కన్నా చేటు మరొకటి లేదు. 
అబద్ధాలు ఆడైనా సరే అటువంటి వారిని బాధించటం ఎంతో న్యాయం. అంతేకాదు ప్రజలకు మేలు చేసే అబద్ద్ధాలన్నీ 
పుణ్యాలు (ధర్మాలు) జెతాయి. సాటి జీవులను వేధించే సత్యాలన్నీ పాపాలు (అధర్మాలు) బెతాయి. అందరిలోనూ 
ఉన్న మంచి చెడులను అతిసూక్ష్మమైన వివేకంతో తెలిసికొనాలి. 


: ఎట్టాంటివారు తమ పాపాలనుండి విముక్తులు కాగలరు? (3. 46) 


: వర్ణాశ్రమాచార నియమాలను పాటించేవారూ, ఇంద్రియ నిగ్రహం కలవారూ, నిందించగా నిందించనివారూ, 


ఉదారగుణం కలవారూ, అతిథులను ఆదరించేవారూ, వేదాలను వల్లించేవారూ, యుద్ధంలో తెగించి పోరాడేవారూ, 
దేవతారూపాలనన్నింటిని సమంగా భావిస్తూ మనసుకు నచ్చిన రూపాన్ని కొలిచేవారూ పాపమనే కొండలను 


సులభంగా దాటగలరు. 


: లోకంలో సౌమ్యులు అసౌమ్యులుగానూ, అసామ్యులు సౌమ్యులుగానూ కనిపిస్తుంటారు. వారి అసలు స్వరూపాన్ని 


తెలిసికొనటం ఎట్లా? (3. 52). 


ప్రశ్న 34 


ఉత్తరం 


ప్రశ్న 37 


ఉత్తరం 


ప్రశ్న 38 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 61 


: ఈ ప్రశ్నకు వ్యాఘగోమాయు సంవాదమనే ఇతిహాసం చక్కని సమాధానం. దానివలన తెలిసే తాత్పర్య మేమంటే 


రాజు ఇతరులు చెప్పే మాయమాటలలో పడి మోసపోకుండా మంచీచెడ్డా తానే యోచించుకొనాలి. ఇది మంచిది, 
మంచిదికాదు అని విడివిడిగా తెలిసికొనగల సామర్ద్యం కలిగి ఉండాలి. అపుడే పరిపాలకుడు సరైన నిర్ణయం 
తీసికొనగలడు. 


: రాజు ఎట్టా నడచుకొంటే సుఖపడతాడు? (3. 82) 


: ఏమరుపాటు లేకుండా ఎదుటివారి సాయం కావాలి అని అనుకొనేవాడు తప్పక సుఖాలు పొందుతాడు. ఒంటె నక్కల 


కథ ఇందుకు తార్కాణం. 


:; శత్రురాజు అధిక బలవంతుడైతే, అల్బబలంగలరాజు ఆపదలనుండి ఎట్లా గట్టెక్కగలుగుతాడు? (3. 85). 


: బలహీనుడైన రాజు తన బలాన్నీ ఎదుటివాడి బలాన్నీ అంచనావేసికొని, మొండిగా పోరుకు దిగకుండా, పగవాడి 


మిడిసిపాటును యుక్తియుక్తంగా తొలగించుకొనాలి (దాటివేయాలి). అపుడే ఆ రాజు ఎట్టాంటి చెరుపూ లేకుండా 
నిలబడగలుగుతాడు. ఈ వాస్తవానికి సముద్ర సరిత్సంవాదం అద్దంపట్టుతుంది. 


: మంచి కులంలో పుట్టిన సేవకుడు పదవికి తగ్గట్టుగా జతపడకపోతే రాజు ఏం చేయాలి? (3. 91) 


: సామర్ద్యం తెలిసికొనకుండా కేవలం కులాన్ని మాత్రమే ప్రమాణంగా పెట్టుకొని సేవకులకు పదవు లివ్వరాదు. 


యోగ్యుడికి కులంతో పనిలేదు. దీనికి చినకంతలలోకైనా దూసుకొని పోయేకాంతికిరణాలవలె చాతుర్యంగల 
పరిజనులను ఎక్కడబడితే అక్కడ ప్రవేశపెట్టాలి. రహస్యంగా ఎదుటివారి పనులన్నింటినీ ఎప్పటికప్పుడు చాల 
మెలకువగా పసికట్టాలి. సూర్యుడివలె వెలగటం రాజుకు తగును. దీనికి 'మునీ, కుక్కా' కథ ఒక చక్కని 


ఉదాహరణం. 


: రాజులకు దండం సర్వసాధారణం. దాని స్వరూపాన్ని తెలియబేయుము. (3. 108) 


; దండనీతి మంచివాళ్ళను మెప్పిస్తుంది. చెడ్డవాళ్ళ పొగరును అణచివేస్తుంది. కత్తి, గద, తోమరం, విల్వమ్ములు, రోకలి, 


చక్రం, ఈటే, చిల్లకోల, త్రిశూలం, గొడ్డలి మొదలైనవి పదకొండు ధర్మనీతికి పనిముట్లు. దాని ఒంటిరంగు 
నల్లటినలుపు. దానికి నాలుగు కోరలూ, నాలుగు చేతులూ, ఎనిమిది కాళ్ళూ ఉంటాయి. పెక్కు చెవులూ కళ్ళూ 
ఉంటాయి. చూచేవారికి భయం కలిగించే ఎర్రటి ముఖం, గోరోచనంతో ఉండే జడలూ ఉంటాయి. ఇవీ దండం 
రూపరేఖలు. వసుహోముడు మాంధాతకి చెప్పిన దండోత్పతి ప్రకారం తెలిసికొన దగింది. 


: ధర్మార్ధ కామాలతో ఎట్టా నడుచుకొంటే మంచిది? (3. 123) 


: పూర్వం కామందకుడనే ముని అంగరిష్టుడనే రాజుకు తెలిపిన అంశం దీనికి తగిన సమాధానం. ధర్మం దక్కించుకొనటానికి 


ఆధారం అర్దం. ఆ అర్దం పట్ల నిష్టతో ఎట్లాగైనా ధర్మాపేక్షను విడనాడకూడదు. కామబుద్ధితో కాక లభ్యమైన తగిన 
సౌఖ్యాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పాలించేవాడు ఉత్తముడు. 


; శీలం గొప్పదని లోకం మెచ్చుకొంటుంది. దాని స్వరూపం తెలుపుము. (3. 126). 


; మంచి ప్రవర్తన కలిగి ఉండటమే శీలం. శీలవంతుడు సంపదలతో తులతూగుతాడు - ధర్మరాజువలె, ప్రహ్లాదుడివలె. 


త్రికరణశుద్దిగా ప్రాణులకు ఎట్టాంటి హాని చేయకుండా ఉండటమే శీలం. శీలం వలన ధర్మం, ధర్మంవలన సత్యం, 
సత్యంవలన ప్రవర్తన, ప్రవర్తనవలన బలం, బలంవలన సంపత్తి రాణిస్తాయి. కనుక అన్ని శుభాలకూ శీలం మూలం. 


శాంతిపర్వ కథాసారం - 62 


: ఆశను అణచటం కష్టం కదా! (3. 150). 


: మనసును ఆశకు వశంచేస్తే, ఆశలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఆశను చంపుకొనటమే సుఖం. 


ఆశ నెరవేరకపోయినా బాధపడవద్దు. సుమిత్రుడనే రాజు చరిత్రం ఈ నీతిని బోధిస్తుంది. 


: ఎన్ని విన్నా తనివి తీర లేదు; తాతా! మరికొన్ని ధర్మపద్దతులు చెప్పుము? (3. 169). 


: 1. రాజు తనదేశంలోనూ, శత్రుదేశంలోనూ ధనం సంపాదించుకొనాలి. ఏలుబడికీ, పుణ్యపురుషార్థాలకూ మూలం ఆ 


ధనమే. అయినా, రాజుకు శక్తికిమించిన యత్నం కూడదు. 
2. ధనం లేని రాజును ప్రజలూ, కుటుంబ సభ్యులూ లక్ష్య పెట్టరు, పగవారు ఆదరించరు. 
3. దారిదోపిడీ దొరలను రాజు తన సైన్యంలో చేర్చుకొనరాదు. 


4. న్యాయాన్ని పట్టించుకొనని సైన్యం యుద్ధంలో 'గెలుపొందదు. దీనికి ఉపబలకంగా కాపవ్యోపాఖ్యానం 
తెలియదగినది. 


5. దూరదృష్టితో పనిని ముందుగానే తెలిసికొని తగిన జాగ్రత్తతో దానిని చక్కదిద్దుకొనాలి. లేకపోతే మూర్చుడై విపత్తుకు 
గురి బెతాడు. అప్పటికి తట్టినట్ట్లు ఉపాయంతో అపాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని పనిచేసేవాడు ఎప్పుడూ 
సందేహంతో ఊగిసలాడే బ్రతుకు బ్రతుకుతాడు. రాబోయే పనిని ముందుగా ఊహించుకొని సమర్ధంగా అపనిని 
యుక్తిగా చేసికొనే నీతిమంతుడు సుఖంగా ఉంటాడు. ఈ నీతికి ఉదాహరణంగా దీర్ధసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు, 
దీర్ధదర్శి అనే మూడు చేపల కథను స్మరించాలి. 


; ఎంతోమంది శత్రువులచేత చిక్కి బలం కోల్పోయిన రాజు ఆ ఆపదనుండి ఎట్లా గట్టెక్కుతాడు? (3. 202) 


: దీనికి తగిన ఉపాయం చెప్పేకథ “మార్జాల మూషిక సంవాదం). దాని తాత్పర్యం - తొందర పడక సరైన తరుణంలో 


చేసిన ప్రయత్నమే పరిపూర్ణంగా సఫలమౌతుంది. బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా, ఆ 
అవసరం తీరగానే అతడి స్పేహాన్ని వదలుకొనాలి. ఒకవేళ నమ్మితే చివరకు ఆపదపొందక తప్పదు. నమ్మతగని 
వాళ్ళను నమ్మనే కూడదు. నమ్మదగ్గవాళ్ళనైనా తగినంతగానే నమ్మాలి. ఇతరులు నమ్మేటట్ట్లు నడచుకొంటూనే తాను 
వాళ్ళను నమ్మకపోవటం నీతి. బలంగల శత్రువుల వలన కలిగే ఆపదలను తొలగించుకొనటానికి అల్పుడైన 
శత్రువునైనా తనతో కలుపుకొని జీవించవచ్చును. 


; ఎవడినీ నమ్మకపోతే మనస్సుకు ఊరట కలుగదు. నమ్మితే పాపాలు సంభవిస్తాయి. నమ్మటం నమ్మకపోవటం - అనే 


రెంటిలో ఏది ముఖ్యంగా ఆచరించతగిందో పేర్కొనుము. (3. 244) 


: ఈ అంశాన్ని తేటపరిచేది బ్రహ్మదత్తుడికీ పూజని అనీ పేరుగల గోరువంకకూ సాగిన సంవాదం. దాని తాత్పర్యం 


- ప్రజలెవరినీ రాజు గట్టిగా నమ్మకూడదు. అప్పుడే తననూ, తన సంపత్తినీ సంరక్షించుకొనగలుగుతాడు. ఈ 
సందర్భంలో కణికుడు శత్రుంజయుడికి ఉపదేశించిన హితవచనాలను గమనించాలి. వాటి సారమేమంటే - 
సమయాన్నిబట్టి శత్రువును భుజాలమీద ఎక్కించుకొని మొయ్యాలి. సమయం కనిపెట్టి రాతినేలమీద కుండను 
ఎత్తి బ్రద్దలు కొట్టినట్లు నేర్పుగా శత్రువును నశింవచేయాలి. రాజు తాను తలపెట్టిన పని సానుకూలవడేదాకా 
ఎవ్వరూ తెలిసికొనలేని వాడుగా ఉండాలి. ప్రజల విషయంలో విన్నా విననివాడివలె, చూచినా చూడనివాడివలె 
నడుచుకొనాలి. 


ప్రశ్న 46 


ఉత్తరం 


ప్రశ్న 47 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 63 


: కరువు కాటకాలలో తిండి దొరకనప్పుడు బ్రాహ్మణాది మూడు వర్హాల వారు ఏ విధంగా ప్రాణాలు రక్షించుకొనాలి? 


(3. 298). 


: ఈ సందేహాన్ని తీర్చేది విశ్వామిత్ర చండాల సంవాదం అనే ఇతిహాసం. ప్రాణం పోకుండా రక్షించుకొనటానికి, మరేం 


ఉపాయం లేనప్పుడు, దొంగతనం చేసి ఊపిరి నిలుపుకొనటం ధర్మమే బెతుంది. అప్పుడు నీచుడి సొమ్మైనా 
పుచ్చుకొనటం ప్రశస్తమైనదే బెతుంది. 


: శరణన్నవారిని ఆదుకొనాలి అనుకొనే వారికి ఏ పాటి ఫలితం దక్కుతుంది? (3. 304). 


: పూర్వం శుక్రాచార్యుడు ముచుకుందుడనే రాజుకు చెప్పిన బోయవాడు పావురం కథ (లుబ్బకపోతో పాఖ్యానం) ఈ 


ప్రశ్నకు ప్రచ్భన్న సమాధానం. ఆ కథా తాత్పర్యమిది - ఆదుకొనే వారికి ఆవును చంపిన పాపం కూడా పోతుంది. 
ఆదుకొననివాడు ఎన్నడూ వీడని పాపాన్ని అనుభవిస్తాడు. 


: తెలియకుండా చుట్టుకొన్న పాపాన్ని సజ్జనులు ఎట్టా పోగొట్టుకొనాలి? (3. 343). 


: పరీక్షిన్మహారాజు కొడుకు జనమేజయుడు తనకు తెలియకుండానే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొన్నాడు. దానిని ఆతడు 


పోగొట్టుకొన్న కథ పురాణాలలో ప్రసిద్ది కెక్కింది. దాని తాత్పర్యం ఇది - పాపం చేసి పరితపించినా, ఇక మీదట ఇట్లాంటి 
పాపాలకు ఒడిగట్టనని అనుకొన్నా న్యాయంగా మెలగటం ఉత్తమం అని నిర్ణయించుకొన్నా పుణ్యం పొందాలని 
అపేక్షపడి ఉపకారం చేసినా, వీటి అన్నిటివలన కానీ, ఏ ఒక్క అంశంవలన కానీ, పాపపంకం క్రమ క్రమంగా 
తుడిచిపెట్టుకొని పోతుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. జనమేజయుడు తీర్ధయాత్రలు చేసి పుణ్యవంతు 
డయ్యాడు; అశ్వమేధయాగంచేసి రాజ్యాన్ని పాలించాడు. ఇంకా గృధ్రజంబుకోపాఖ్యానం కూడా వినుము. దాని 
తాత్పర్యం - కష్టాలలో ఉన్నవాళ్ళ కన్నీళ్ళు తుడవటం రాజుల కర్తవ్యం. స్వార్థపరుల పన్నాగాలను మాయగాళ్ళ 
మాటకారితనాన్నీ తెలిసికొని తెలివిగా వ్యవహరించాలి. ఇంకొక కథ “పవన శాల్మలీ తరు సంవాదం' వినుము. దీనివలన 
మహాబలవంతుడితో బలహీనుడు తలపడి పగపెట్టుకొంటే తన వైభవాన్ని కోల్పోతాడని స్పష్టమౌతుంది. 


: పాపానికి మూలం ఏది? ఆ పాపం ఉండే స్టానాన్ని తెలియ చెప్పుము. (3. 398). 


: పాపాలన్నిటికీ మూలం పేరాశ. అది కోరికలపట్ల నిలకడలేనితనాన్నీ, కోపాన్నీ పగనూ, హింసాభావాన్నీ, ఇతరుల 


ఆస్తులపట్ట, స్రీలపట్ల కోరికనూ, దీనత్వాన్నీ, సిగ్గు ఓర్పు నిజాలపట్ల ఏవగింపునూ పుట్టిస్తుంది. న్యాయాన్ని 
చెరుస్తుంది. నిందలను లెక్కపెట్టకుండా ప్రతిదానికీ అత్యాశపడేవాడినిగా మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి 
లోభులను విడిచిపెట్టాలి. 


; విపత్తులకూ, చెడునడతకూ అజ్ఞానమే ఆధారం అని విన్నాను. ఆ అజ్ఞానం తీరు తెన్నులను తెలుపుము. (3. 400). 


: కోపం, దుఃఖం, గ్రేమ, పగ, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం - వీటి సంపర్కమే అజ్ఞానం అని 


పండితు లంటారు. పేరాస పడటం, తెలివి లేకపోవటం - ఈ రెండూ ఒకేరకమైన ఫలాన్ని ఇస్తాయి. లోభంవలన 
అజ్ఞానం పుట్టుతుంది. 


: ధర్మం నానాప్రకారంగా వింటుంటాం. విశిష్టమైన ధర్మ మేది? (3. 403). 


| ధర్మాలన్నిటిలో దమం ఉత్తమం. అది ముక్తిదాయకం. సకలధర్మసారం; దమం కలవాడు కామక్రోధలోభ 


మదమాత్సర్యాలను జయిస్తాడు. పరబ్రహ్మమును చేరతాడు. 


ప్రశ్న 50 


ఉత్తరం 


ప్రశ్న 52 


ఉత్తరం 


ప్రశ్న 53 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 64 


: తపస్సు తీరును వివరించుము. (3.411) 


- ధర్మాలకన్నిటికీ తపస్ప్సే మూలం. ఆహార నియమమే తపస్సు. అదే మహాధర్మం. తపస్సువలన పంచమహాపాతకాలు 


మొదలైన పాపాలన్నీ పటాపంచలౌతాయి. సత్యం, శుచి మొదలైనవి అలవడతాయి. సమస్తకార్యసిద్ధలూ సులభంగా 
అందుబాటులోకి వస్తాయి. 


: దేవతలూ, పితృదేవతలూ, బ్రాహ్మణులూ మొదలైనవారంతా సత్యాన్ని మెచ్చుకొంటారు. దాని స్వరూపాన్నీ, దానిని 


అవలంబించే తీరునూ చెప్పుము. (3. 416). 


: సమత, దమము, తితిక్ష అమత్సరం, సిగ్గు, ధైర్యం, అనసూయ, ఆర్యత్వం, అహింస, దానం, క్షమ, యజనం, నిజం 


చెప్పటం - అనేవి సత్య న్వరూపాలు. నిత్యానుషానపరులకు ఈ గుణాలు సులభంగా, సుఖదంగా అలవడుతాయి. 
సత్యం అన్ని ధర్మాలకూ పాదువంటిది. సత్యంవలననే యోగక్షేమాలు కలుగుతాయి. అసత్యంకంటె వేరేపాపం లేదు. 
ఆలోచించగా ఒక్క సత్యంతో వేయి అశ్వమేధయాగాలు చేసిన ఫలంకూడా సాటిరాదు. 


: అరిషడ్వర్గం దేనివలన పుట్టుతాయి? దేనివలన గిట్టుతాయి? (3. 420). 


: కామం సంకల్పం నుండి పుట్టుతుంది. దాని రూపం ఇట్టాంటిదని తెలిసికొంటే ఆ కోరిక పోతుంది. ఇతరులుచేసిన 


తప్పువలన కోపం వస్తుంది. తరగని ఓర్పు వలన అది తగ్గిపోతుంది. ప్రాణకోటి శాశ్వతం కాదు అనే తెలివి లేకపోవటం 
వలన లోభం పుట్టుతుంది. ఆ తెలివి పొందితే అది పోతుంది. అవివేకంవలన మోహం కలుగుతుంది. అధర్మం జోలికి 
పోకపోతే అది నశిస్తుంది. కులం, చదువూ, సంపదలవలన మదం ఏర్పడుతుంది. వాటి పెంపుదలను తలపోస్తే అదే 
దూరమవుతుంది. సాత్వికగుణం కొరవడటం వలన పగపుట్టుతుంది. మంచివాళ్ళను సేవించటంవలన అది 
తొలగుతుంది. 


;: రాజునకు కావలసినవారూ, అక్కరలేనివారూ ఎట్టాంటివారు? (3. 467). 


: ఓర్పుకలవారు, ధర్మశాస్త్రాలు తెలిసినవారు, సత్యవంతులు, చపలచిత్తం లేనివారు, పొగరుగానీ, పేరాశగానీ 


లేనివారూ, చక్కటి నడవడి కలవారూ, మాటకారితనం, పనులలో శ్రద్ధ, ఎంతో ఆనుకూల్యం కలిగిన సేవకులు 
యజమానికి సకల సంపదలు పొందిస్తారు. క్రూరులు, పేరాశపరులు, మూర్తులు, చాడీలు చెప్పేవారు, మందకొడులు, 
చేసిన మేలు మరిచిపోయేవారు, తెలివి మాలినవారు, అబడ్దాలాడేవారు, నిందపడేవారు, పిరికివారు, తెగింపులేనివారు, 
నీతిమాలినవారు, మితిమించిన చెడు అలవాట్లు కలవారు రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. 
నీచులలో కెల్లా చేసిన మేలు మరచిపోయేవారు (కృతఘ్నులు) అసలే తగినవారు కారు. దీనిని చెప్పే కాశ్యప 
గౌతమాఖ్యానం (నాడీ జంఘుడి చరిత్రం) ప్రసిద్ధం. బ్రాహ్మాణహత్య చేసినవారికైనా పాపనిషృతి ఉన్నది కాని, 
కృతఘ్నుడికి మాత్రం పాపవిముక్తి లేదు. మిత్రద్రోహం కృతఘ్నత కంటె ఘఫోరమైనపాపం. మిత్రుడు ఇహపరలోకాల 
సౌఖ్యాన్ని అందించగలడు. ధనంకంటె మిత్రుడే మిన్న. మంచి మిత్రులను పొందటంవలన మేలు కలుగుతుంది. 
(తృతీయాశ్వాసంలో 3. 428 - 440 పద్యాలలో లోకనీతులు, 3. 441-452 పద్యాలలో నకులు డడుగగా భీష్ముడు 
చెప్పిన ఖడ్గమహిమ, ధర్మరాజ విదురాదుల సంభాషణలలో ధర్మార్ధ కామాల తారతమ్య వివేచనం (3. 453 - 466) 
చెప్పబడి ఉన్నాయి.) 


జి.వి. సుబహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వ్తము 
(మొదటి భాగము) 


వఎవిషయమనమూచుిక 


చు ౨నవ్తూ. 


ప్రథమాశ్వాసము 
విషయను 
మహర్షులు పాండవులం జూడవచ్చుట 
నారదుండు ధర్మరాజునకు. గర్జుని చరితంబు సెప్పుట 
ధర్మరాజు ్రీలకు రహస్య రక్షణంబు లేకుండ శపియించుట 
అర్జునుండు ధర్మజున కుచిత వచనంబుల మనస్తాపోపశమంబు సేయుట 
నకులుండు ధర్మజునకు మనస్తాపోపశమంబు సేయుట 
(ద్రౌపది ధర్మజునకు హితవచనంబుల మనస్తాపోపశమంబు సేయుట 
జనకున కతని సతితో నైన సంవాదం బర్జునుండు ధర్మజునికి6 జెప్పుట 
దేవస్థానుం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట 
పారాశర్యుండు సుద్యుమ్న చరితంబు ధర్మజునకు. జెప్తుట 
లిఖితుండు సుద్యుమ్నునిచేత నికృత్తకరుం డగుట 
పారాశర్యుండు ధర్మజునకు సేనజిత్తువాక్యంబు లుపన్యసించుట 
జనకున కళ్మకుండు సెప్పిననీతి వ్యాసుండు ధర్మజునకు. జెప్పుట 
ధర్మరాజునకు. గృష్టుండు షోడశరాజుల చరిత్రంబులు సెప్తుట 
శ్రీ కృష్ణుండు ధర్మజునకు. బర్వత నారదుల వృత్తాంతంబు సెప్పుట 
శార్జూలంబుచే. జచ్చిన సువర్షష్టీవి నారదువలన౦ బునర్జీవితు. డగుట 
కృష్ణద్యైిపాయనుండు ధర్మజునకు ధర్మాధర్మంబు లెజింగించుట 


వ్యాసుండు ధర్మజునకు బ్రాయళ్ళిత్త విశేషంబు లెజిగించుట 


సంసృృతమూలము 


12ం-శేం 1 


12-2-11 


12-6-11 


12-858-1 


12-12-1 


12 -గ4- 1 


12-158-1 


12-20-1 


12-24-1 


12 - 24-109 


12-26-13 


12-2-82 


12-29-16 


12-30-4 


12 - 31 - 41 


12-36-1 


12 - 36 -1 


01 


09 


20 


23 


౩4 


39 


51 


56 


63 


65 


(7త్త 


82 


89 


100 


109 


శం 


122 


66 


కృష్ణద్యైిపాయనుండు ధర్మజునకు నపా్యత్రపురుషుల నెజీంగించుట 
ధర్మరాజు సపరివారంబుగా6 గరినగరంబు. బ్రవేశించుట 
చార్వాకుం డను రాక్షసుండు బ్రాహ్మణ ని[గ్రహంబునం జచ్చుట 
ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము 


ధర్మజుండు శ్రీకృష్ణు నుచిత వచనంబుల స్తుతించుట 


ద్వితీయాశ్వాసను 
ధర్మనందనుని ప్రవర్తనము 
ధ్యానాసక్తుండైన శ్రీకృష్ణునింగని ధర్మజుండు సంభాషించుట 
భీష్ముండు శ్రీకృష్ణుని భక్తియుక్తుండై స్తుతించుట 
శ్రీకృష్ణుడు ధర్మరాజునకు బరశురాముని చరి(త్రంబు చెప్పుట 
పరశురాముండు కార్తవీర్యార్ట్డుని. జంపుట 
భూదేవి కళ్యపునితో( బరశురామునిచే. జావనిరాజులం జెప్తుట 
కృష్ణుండు ధర్మజునకు ధర్మము లుపదేశింప భీష్ము నియమించుట 
ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ముపాలికిం బోవుట 
భీష్ముండు ధర్మరాజును సప్రేమంబుగా గారవించుట 
భీష్ముడు ధర్మజునకు విప్రులలో దండార్హుల నిరూపించుట 
భీష్ముండు ధర్మజునకు దండనీతి జన్మప్రకారం బెటింగించుట 
వైన్యుం డనురాజు చరిత్రంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట 
భీష్ముడు ధర్మజునకు వర్ణాశమ ధర్మంబు లెజింగించుట 
రాష్ట్రజనుల కర్షధర్మంబులు భీష్ముండు ధర్మజునకు దెలుపుట 
బృహస్పతి వసుమనుం డను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము 
వాయుదేవుండు పురూరవునకు. జెప్పిన రాజధర్మ ప్రకారము 
కుబేరునకు ముచుకుందునకు. గలిగిన సంవాదము 
కేకయరాజ రాక్షస సంవాద ప్రకారము 


కాలక వృక్షీయ క్షేమదర్శ సంవాద ప్రకారము 


12-37 - 23 


12 - 38 - 34 


12-39 - 22 


12-40-9 


12-43-1 


12-45-3 


12-45-13 


12-47-7 


12 -శ్తం-1 


12-49 - 41 


12-49 - 66 


12-50 - 29 


12-53 - 27 


12-55-1 


12-56 - 29 


12-59 - 11 


12 - 59 - 201 


12-60-1 


12-67-2 


12-68-1 


12-73-2 


12-75-3 


12-758-6 


12-583-1 


131 


140 


145 


గ్షర1 


150 


167 


169 


178 


శం5 


201 


206 


213 


222 


231 


238 


24/7 


252 


258 


268 


273 


286 


291 


299 


306 


67 


బండారంబు వృద్ధిసేయు తెజంగు భీషు శ్రండు ధర్మజునకుం జెప్పుట 
మాంధాతృన కుతధ్యుండు 'సెప్పిన హితవాక్యముల ప్రకారము 
వసుమనుం డను రాజునకు వామదేవుండు సెప్పిన ధర్మప్రకారము 
ధర్మజునకు భీష్ముండు సమరంబున పాడి దెల్పుట 

ఇం(ద్రాంబరీష సంవాద ప్రకారము 


సమరానివర్తనంబు వలని ఫలము 


తృతీయాశ్వాసము 
కాలనిరూపణాదులగు రణోపాయంబుల ప్రకారంబు 
ధర్మజునకు భీష్ముడు శకునాపశకునములు దెలుపుట 
రాజు పగజయెడ నుండవలయు విధము 
కాలకవృక్షీయ మహాముని క్షేమదర్శికి6 జెప్పిన హితవాక్యములు 
ధర్మజునకు భీష్ముండు గణజనులం బాలించు ప్రకారంబు సెప్పుట 
ధర్మరాజునకు భీష్ముండు ధర్మసూక్ష్మత తెజం గెజింగించుట 
పాపనిస్తరణ ప్రకారము 
వ్యాఘగోమాయువు సంవాదము 
భీష్ముండు ధర్మజునకు సహాయ సంపన్నత్వం బావశ్యకం బగుట సెప్పుట 
సముద్ర సరితృంవాదము 
కుర్కుర నీచత్వముం దెలుపునట్టి యితిహాసము 
భీష్ముండు ధర్మజునకు దండనీతి ప్రభావం బెజింగించుట 
వసుహోముండు మాంధాతృనకు. జెప్పిన దండోత్పత్తి ప్రకారము 
భీష్ముండు ధర్మరాజునకు ధర్మార్ధకామంబుల తెజం గెజటీింగించుట 
భీష్ముండు ధర్మజునకు సుమిత్రు6 డను రాజు చరిత్రంబు సెప్పుట 
భిష్కుండు ధర్మజునకు. గాపవ్యోపాఖ్యానము సెప్పుట 
భీష్ముండు ధర్మజునకు దీర్హదర్శి మొదలగు మత్స్యముల తెజం గెజింగించుట 


పలితరోమశు లను మూషికమార్జాలంబుల సంవాద ప్రకారము 


శ2 - 


శ2 - 


శ2 - 


శ2 - 


శ2 - 


శ2 - 


12 


12 


12 


12 


12 


12 


89-1 
91-11 
93౩-1 
96-6 
99-11 


100- 1 


101- 2 
103 - 2 
104 - 2 
105 - 2 
108 - 10 
109 -3 
111- 2 
112 - 2 
113-112 
114 - 2 
117 -2 
121- 8 
122 - 1 
123 - 3 
125 - 8 
131 - 1 
135 - 1 


136- 18 


316 


319 


322 


326 


3౩29 


336 


339 


344 


346 


348 


353 


355 


35/7 


359 


36/7 


369 


3/71 


3/7/ 


3/9 


383 


392 


399 


402 


40/7 


68 


బ్రహ్మదత్తునితో. బూజని యను శకునికైన సంవాద ప్రకారము 
కణికుండు శత్రుంజయున కుపదేశించిన హితవచనముల ప్రకారము 
విశ్వామిత్ర చండాల సంవాదము 

భీష్ముండు ధర్మజునకు శరణాగత రక్షణ సుకృతం బెజింగించుట 
కపోతంబు దన శరీరమును బోయ కాహారంబుగా నిచ్చుట 
భీష్క్ముండు ధర్మజునకు గృధ్రజంబుకోపాఖ్యానము సెప్పుట 

భీష్ముండు ధర్మజునకు బవన శాల్మలీతరు సంవాదంబులు సెప్పుట 
భీష్ముండు ధర్మజునకు దమంబు ప్రభావం బెజింగించుట 

భీష్ముడు ధర్మజునకు దపంబు విధము సెప్పుట 

భీష్ముండు ధర్మజునకు సత్య స్వరూపాదులు సెప్పుట 

భీష్కుండు ధర్మజున కరిషడ్వర్గాదులు దెలుపుట 

భిష్కుండు నకులునకు ఖడ్గ ప్రభావంబు తెజం గెజీంగించుట 
ధర్మజునితో విదురాదులు ధర్మార్ధ కామంబుల తారతమ్యంబు సెప్పుట 
భీష్ముండు ధర్మజునకు నాడీజంఘుని చరిత్రంబు సెప్పుట 


నాడీజంఘుండు దుష్టబ్రాహ్మణునిచే మృతుండై మరల జీవించుట 


మడడ ౨వవ్కో. 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


1137-45 
138 - 4 
139 - 12 
141 = 4 
142 - 43 
149 - 1 
150 - 1 
154 - 6 
155 - 1 
156 - 3 
157 - 3, 4 
160 - 9 
161 - 4 
162 - 28 


166 -23 


419 


424 


428 


436 


441 


454 


460 


46/7 


469 


4/0 


471 


త// 


482 


486 


494 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 


జ్‌ 


శ్రీ సంక్రామణనిపుణ వి । లాస కటాక్షా! నివృత్తి లంపటచిత్తో 
ల్లాసన దక్షా! వేద । వ్యాస వచోవిభవ లక్ష్య! హరిహరనాథా ! శ 


ప్రతిపదార్దం: శ్రీ= సంపదను; సంక్రామణ= కలుగజేయటంలో; నిపుణ= మంచి నేర్పరి అయిన; విలాస కటాక్షా!= అందమైన 
(క్రీగంటిచూపు కలవాడా!; నివృత్తి లంపట= సంసారబంధంనుండి విరక్తి చెందటంలో ఆసక్తమయిన; చిత్త= మనస్సుకు; ఉల్దాసన 
దక్షా!= ఉత్సాహాన్ని కలిగించటంలో సమర్భుడా!; వేదవ్యాస= వేదవ్యాసముని యొక్క; వచో విభవ= వాక్యసంపదకు అంటే ఆ 
మహర్షి రచించిన (బ్రహ్మసూత్రాలలో, మహాభారత పురాణాదులలో గల వాబ్మయవైభవాని కంతా; లక్ష్య!= లక్ష్యమైనవాడా!, గురి 
అయినవాడా!, హరిహరనాథా!= ఓ హరిహరనాథస్వామీ! 


తాత్పర్యం: భక్తులకు కోరిన సంపద లన్నింటిని ప్రసాదించే నిపుణమైన అందమైన (క్రీగంటి చూపులు కలవాడవూ, 
సంసారబంధాలను వదలి వైరాగ్య చిత్తవృత్తితో ఉన్న విరక్తుల హృదయాలకు ఎల్లప్పుడూ ఆనందోత్సాహాలను 
కలిగించేవాడవూ, వేదవ్యాస మునీంద్రులవారి వాజ్మయ వైభవానికంతా గమ్యమైన వాడవూ అయిన ఓ 
హరిహరనాథస్వామీ! (సావధానంతో నేను చెప్పబోయే ఈ కావ్యార్దాలను అవధరించుము.) 


నిశేషం: ఆశ్యాసారంభంలో కృతిపతిని సంబోధిస్తూ కందపద్యం చెప్పటం ఆంధ్రకావ్య సంప్రదాయం. అందులో వాడబడే విశేషణాలు 
ఒక్కొక్కసారి ఆశ్వాస కథార్జాలను వ్యంజింపజేస్తూ ఉండవచ్చును. పాండవులకు శ్రీకృష్ణుడి కటాక్షం వలన రాజ్యసంపదలు దక్కటం, 
ధర్మరాజుకు మనస్తాపం పోగొట్టే ఉపదేశాలు వ్యాస శ్రీకృష్ణాదులు చేయటం, ధర్మజుడు శ్రీకృష్ణుడిని స్తుతించటం మొదలైన 
అంశాలున్న ఈ ప్రథమాశ్వాసానికి తగినట్టుగా హరిహరనాథుడికి విశేషణాలు తిక్కన వేయటం విశేషం. 


నుహర్చులు పాండవులం జూడనచ్చుట (సం. 12-1-1) 


వ. _ దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు సకల బంధుమిత్ర జనంబులకు నుదకకర్మం 
బాచరించి పాండవులు గంగా తీరంబున నశుచిత్వం బపనయించుటకయి యొక్కసమస్థలంబునం బటకుటీర 
సంవిధానంబు సేయించి, ధృతరాష్ట్ర విదుర సర్వభరత భార్యాసమేతంబుగా నచ్చట మాసమాత్రంబు నిలిచి; 
రట్టియెడం గృష్టద్వైపాయన నారద దేవల దేవస్థాణు కణ్వులు మొదలుగా6గల మునీంద్రు లనేకులు శిష్యవర్గ 
సహితంబుగా ధర్మనందను సందర్శనంబునకుం జనుదెంచిన, నజ్జననాథుందు ప్రత్యుత్థాన ప్రణామ పాద్యాస 
నాకలనంబులను దత్కాలో చితార్దనంబులను నమ్మహాత్ములం బ్రీతులం గావించి, కృష్ణనిజానుజయుక్తంబుగా 
వారల నుపాసించియుండ, వారలు బహువిధంబులగు ప్రియవచనంబుల నక్కురువంశసత్తము సంభావింప 
నారదుం డమ్మృ్మహనీయద్విజులం గలయం గనుంగొని యక్కౌంతేయాగ్రజుతోడం దాను గుశల ప్రశ్నంబు 
లగుమాట లాడంగలవా. డగుట వారి కెజింగించి యమ్మహీపతియాననం బాలోకించి. 2 


2 శ్రీనుదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 
మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా (అంటే వెనుకటి పర్వంలో చెప్పిన విధంగా అని); 
సకల బంధుమిత్ర జనంబులకున్‌= బంధువులందరికీ, స్నేహితుల బృందాల కందరికీ; ఉదకకర్మంబు= నీటితో ఇచ్చే తర్పణాలు 
అనే అపరకర్మల విధానాన్ని; ఆచరించి= నిర్వహించి; చేసి; పాండవులు= పాండవులు; గంగాతీరంబునన్‌= గంగానది ఒడ్డున; 
అశుచిత్వంబున్‌= మైలను (మృతాశౌచాన్ని); అపనయించుటకయి= తొలగించుకొనటం కొరకు; ఒక్క సమస్థలంబునన్‌= మిట్ట 
పల్హాలు లేని ఒక నేలమీద; పటకుటీర సంవిధానంబు= గుడ్డతో చేసిన గుడారాలను కట్టించటం; చేయించి= జరిపి; ధృతరాష్ట్ర 
విదుర, సర్వభరత భార్యాసమేతంబుగాన్‌= ధృతరా్ష్రుడితో, విదురుడితో సమస్త భరత వంశీయుల భార్యలతో సహా; అచ్చటన్‌= 
ఆ ప్రదేశంలో; మాసమాత్రంబు= నెలరోజులు మాత్రమే; నిలిచిరి= ఉన్నారు; అట్టి+ఎడలన్‌= ఆ సందర్భంలో; కృష్ణద్వైపాయన 
నారద దేవల దేవస్తాణు కణ్వులు మొదలుగాన్‌+కల ముని+ఇంద్రులు+అనేకులు= వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్టాణుడు, 
కణ్వుడు మొదలైన మహామునులు అనేకులు; శిష్యవర్గ సహితంబుగాన్‌= శిష్యుల సమూహాలతో కూడుకొని; ధర్మనందనుని 
సందర్శనంబునకున్‌= ధర్మరాజును దర్శించుకొనటానికి; చనుదెంచినన్‌= రాగా; ఆ+జననాథుండు= ఆ రాజు (ధర్మరాజు); 
'ప్రత్యుత్తాన, ప్రణామపాద్య+ఆసన+ ఆకలనంబులను= అతిథులకు నిలిచి ముందేగి ఆహ్వానం చెప్పటం, నమస్కారం చేయటం, 
కాళ్ళకు నీళ్ళివ్వటం, కూర్చోవటానికి ఆసనమివ్వటం చేతనూ; తత్‌+కాల+ఉచిత+అర్భనంబులను= ఆ సమయానికి తగిన అనేక 
అతిథి పూజావిధుల చేత; ఆ+మహాత్ములన్‌= ఆ వచ్చిన గొప్పవారిని; ప్రీతులన్‌+*కావించి= సంతుష్టులనుగా చేసి; కృష్ణ 
నిజ+అనుజయుక్తంబుగాన్‌= శ్రీకృష్ణుడితోనూ, తన సోదరులతోనూ కూడికొని; వారలన్‌= పెద్దలను; ఉపాసించి+ఉండన్‌= సేవిస్తూ 
ఉండగా; వారలు= అక్కడ చేరిన పెద్దలు; బహువిధంబులు+అగు= పలు రకాలైన; ప్రియవచనంబులన్‌= మంచి మాటలతో; 
ఆ+కురువంశ సత్తమున్‌= కురువంశంలో ్రేష్టుడైన ఆ ధర్మరాజును; సంభావింపన్‌= గౌరవింపగా; నారదుండు= నారదమహర్షి; 
ఆ+మహనీయ ద్విజులను= పెద్దలైన ఆ బ్రాహ్మణులను; కలయన్‌+కనుంగొని= తేరిపార చూచి; ఆ+కౌంతేయ+అ(గ్రజుతోడన్‌= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ఆ ధర్మరాజుతో; తాను= తాను (నారదుడు); కుశల ప్రశ్చంబులు+అగు మాటలు= యోగక్షేమాలు 
తెలిసికొనే మాటలు; ఆడన్‌+కలవాండు+అగుటన్‌= మాట్టాడాలని అనుకొంటున్న వాడనే సంగతి; వారికిన్‌= అక్కడి పెద్దలకు; 
ఎటింగించి= తెలిపి; ఆ+మహీపతి ఆననంబు= ఆ రాజుమొగం; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు - పాండవులు 
తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మృతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానది 
తీరంలో ఒక సమతల ప్రదేశంలో గుడ్డల గుడారాల నెత్తించారు. ధృతరాష్ట్ర విదురాదులనూ, భరతవంశీయుల 
భార్యలనూ ఆ గుడారాలలో ఒక నెలరోజులు ఉంచారు. ఆ సందర్భంలో ధర్మరాజును దర్శించటానికి వ్యాసుడు, 
నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, కణ్వుడు మొదలైన మునీం(ద్రు లెందరో శిష్యులతో సహా విచ్చేశారు. ధర్మరాజు 
వారందరికీ ఎదురుపోయి, నమస్కరించి, అర్హ్యపాద్యాది పూజావిధులతో సత్కరించి వారిని సంతోషపెట్టాడు. 
శ్రీకృష్ణుడూ, సోదరులూ ఎల్లప్పుడూ తనతో కలిసి ఉంటూ ఉండగా ఆ మహర్షులను ధర్మజుడు సేవించాడు. 
ఆ రాజును వారందరు ప్రియవచనాలతో పలకరించారు. ఆ తరువాత ఆ మహాత్ములందరి పక్షాన ధర్మరాజును 
కుశల ప్రశ్నలతో కూడిన మాటలతో సమ్మానించటానికి నారదుడు ముందుకు వచ్చాడు. ఆ మహర్షి పెద్దల 
నందరిని కలయజూచి ధర్మరాజు ముఖంవైపు చూచి ఇట్టా అన్నాడు: 


విశేషం: పితృకర్మలు చేసి పవిత్రులైన పాండవులను ఆశీర్వదించి భావి శుభాలను నిర్దేశించటానికి మునిపరిషత్తు నారదముఖంగా 
మాట్లాడుతున్నది. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 3 


శా. ' గోవిందుం డనిశంబు శోభన మెదం గోరంగ. బార్జుండు ద 

ర్పావేశోజ్జల బాహుసార మహనీయస్పూర్తి శోభిల్ల గాం 

డీవోల్లాస విభాసియై సమరపాండిత్యంబు వాటింప సం 

భావింపన్‌ జగమెల్ల రాజ్య మిటు లొప్పం గొంటె రాజోత్తమా! 3 
ప్రతిపదార్థం: రాజ+ఉత్తమా!= రాజులలో (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!) గోవిందుండు= శ్రీకృష్ణుడు; అనిశంబున్‌= ఎల్లప్పుడు; 
శోభనము= శుభమును; ఎదన్‌= మనస్సులో; కోరంగన్‌= (నీకు కలుగుతూ ఉండాలని) సంకల్పించగా; దర్చ= గర్వంచేత; ఆవేశ= 
ఉత్సాహంచేత; ఉజ్జల= ప్రకాశించే; బాహుసార= భుజబలంయొక్క; మహనీయస్సూర్తి = గొప్పదైన స్ఫూర్తితో; శోభిల్లన్‌ = 
ప్రకాళశించగా; పార్భుండు= అర్జునుడు; గాండీవ+ఉల్దాస విభాసి ఐ= గాండీవం వలన కలిగే ఉత్సాహం చేత ్రకాశించినవాడై; 
సమరపాండిత్యంబు= యుద్దవిద్యా నైపుణ్యం; పాటింపన్‌= ఒప్పారగా; జగము+ఎల్లన్‌= లోకమంతా; సంభావింపన్‌= నిన్ను 
గౌరవిస్తూ ఉండగా; ఇటులు= ఈ విధంగా (కురుక్షేత్ర యుద్దంలో విజయాన్ని సాధించి - అని భావం); రాజ్యము= రాజ్యాన్ని 
లేదా ప్రభుత్వాన్ని; ఒప్పన్‌= ఉచితమైన విధంగా; కొంటె!= తీసికొన్నావు కదా! 
తాత్పర్యం: “ధర్మజా! నీ అదృష్ట మేమని చెప్పాలి! అటు శ్రీకృష్ణుడు సదా తన మనస్సులో నీకు మేలు కలగాలని 
కోరుతూ ఉండగా, ఇటు గర్యోత్సాహాలతో ఉప్పొంగే బాహుబలంతో ప్రకాశించే పారుడు గాండీవ పరాక్రమంతో 
యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, ప్రజలందరూ నిన్ను గౌరవిస్తూ ఉండగా నీవు ఈ రాజ్యాన్ని ఈ 
విధంగా సగారవంగా సార్ధకంగా పొందావు. 


నిశేషం: ధర్మరాజు విజయానికి గల హేతువులను చెప్పుతూ, అతడి రాజ్యప్రాప్తిలో ఉన్న ఒప్పిదాన్ని ప్రశంసించటం ఇందులోని 
విశేషం. 
చ. 'భువన భయంకరంబు లగు పోరుల( దమ్ములతోడం గూడ నీ 

వు వెడలంబాటు లెస్స; యలవుం జలమున్‌ వెలయించుచోట ధ 

ర్మువున కొకింతయుం దొల6గ6 ద్రొక్కమి యెంతయుమేలు; దీనం గౌ 

రవకులముఖ్య! యుమ్మలిక గ్రాంచితె? చిత్తము. జబ్రీతి. బొందెనే?” ! 
ప్రతిపదార్దం: కారవకులముఖ్య!= కౌరవకులంలో ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; ఈవు= నీవు; భువనభయంకరంబులు+అగు 
పోరులన్‌= భూలోకానికంతా లేదా లోకాల కన్నింటికీ భయాన్ని కలిగించే యుద్దాలలో; తమ్ముల తోడన్‌+కూడన్‌= తమ్ముళ్ళందరితో; 
వెడలన్‌+పాటు= బయటపడటం; లెస్స=మంచిది, ఒప్పిదమైనది; అలవున్‌= బలాన్నీ; చలమున్‌= మాత్సర్యాన్నీ; వెలయించు 
చోటన్‌= ప్రదర్శించేటప్పుడు కూడా; ధర్మువునకున్‌= ధర్మమార్గానికి; ఒకింతయున్‌= ఏమాత్రంకూడా; తొలంగన్‌+త్రొక్కమి= 
అడుగు ప్రక్కకు వేయకుండా ఉండటం; ఎంతయున్‌ మేలు= ఎంతయో శ్రేష్టం; దీనన్‌= దీనివలన; ఉమ్మలికన్‌=దుఃఖమును; 
'క్రాంచితె= తొలగించుకున్నావా; చిత్తమున్‌= మనస్సు; ప్రీతిన్‌= సంతోషాన్ని, తృప్తిని; పొందెనే?= పొందిందా? 


తాత్పర్యం: 'కురువంశంలో ప్రసిద్దుడా! ధర్మరాజా! లోకాల నన్నింటినీ భయపెట్టగలిగే భయంకర యుద్దాలు 
సంభవించినప్పుడు నీ తమ్ములతో బయటపడడం మంచిది. యుద్దాలలో పంతాలు పెరిగి బలాలనూ, 
మాత్సర్యాలనూ ప్రదర్శించే పట్టులలో సైతం ధర్మమార్గం నుండి ఏమాత్రం తప్పకుండా ఉండే నీ నియతి నీలోని 
ఎంతో మంచిగుణం. ధర్మరాజా! మరి - దీనివల్ల నీ దుఃఖాన్ని తొలగించుకున్నావా; ఇప్పుడు నీ మనస్సు సంతోషాన్ని 


పొందిందా?” 


శ్ర శ్రీనుదాంధ్ర నుహాభారతము 


విశేషం: యుద్దావేశంలో కూడా ధర్మం వీడని నియతి ధర్మజుడికి ఇక్కట్టులు తెచ్చిపెట్టినా, ఆ నియతీ, పాండవుల ఐకమత్యమూ 
చివరకు విజయాన్ని సాధించిపెట్టాయని నారదుడు ధర్మజుడిని అభినందించాడు. ధర్మజుడిది ధర్మయుద్దమని (కలహభోక్తు 
నారదుడు (ప్రశంసించటం ఇందులోని విశేషం. 


వ. అనిన విని యజనవిభుం డమ్ముని విభున కిట్లనియె. క్‌ 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+జన విభుండు= ఆ ధర్మరాజు; విని; ఆ+ముని విభునకున్‌= మునిపతియైన ఆ 
నారదుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: నారదుడి మాటలు విని ధర్మరాజు అతడితో ఇట్టా అన్నాడు: 


న కృష్ణుండు మామీందం గృపసేయుటయు, బ్రాహ్మ । ణానుగ్రహంబున ననిల పుత్ర 
పార్థుల పటు బాహు బలమున మేదిని ; యంతయు. జేకుజునట్టి దయ్యె; 
నైనను నతిఘోర మగు నఖిల జ్ఞాతి ।; వధ మొనరించుట వలన నధిక 
గుణుని సౌభద్రునిం గుల భూషణంబు. బాం । చాలీ తనూజ పంచకము. గోలు 


తే... పోకం జేసియు గెల్పు గెల్పుగ మదీయ । బుద్ది గైకొన దయ్యెడు సిద్దముఖ్య! 
యదియు. గాక వేజొక్కండు మది గలంచు । చున్నయది; దాని నేర్పడ విన్నవింతు. 6 


ప్రతిపదార్థం: సిద్ధముఖ్య!= ముని శ్రేష్టుడవైన నారదా!; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మామీందన్‌= మామీద (పాండవులమీద); 
కృపచేయుటయున్‌= దయచూపటం; బ్రాహ్మణ+అను[గ్రహంబునన్‌= (బ్రహ్మవేత్తలయొక్క దయవలన; అనిలపుత్ర పార్టుల పటు 
బాహుబలమునన్‌= భీమార్జునుల గొప్పదైన భుజబలంచేత; మేదిని+అంతయున్‌= రాజ్యమంతా; చేకుజునట్టిది+అయ్యెన్‌= చేతికి 
దక్కేదిగా అయింది; ఐననున్‌= అయినప్పటికి; అతిఘోరము+అగు= మిక్కిలి దారుణమైన; అఖిల జ్ఞాతివధము= జ్ఞాతుల నందరినీ 
చంపటం; ఒనరించుటవలనన్‌= చేయటంవలన; అధికగుణునిన్‌= ఉత్తమగుణాలు కలవాడైన; కులభూషణంబున్‌= వంశానికి 
అలంకారమైన; సౌభద్రునిన్‌= అభిమన్యుడినీ; పాంచాలీ తనూజ పంచకమున్‌= ద్రౌపదికి పుట్టిన పుత్రపంచకాన్నీ; కోలుపోకన్‌+చేసియున్‌= 
కోల్పోవటంవలన; మదీయబుద్ది= నా బుద్ది; గెల్పు= ఈ గెలుపును; గెల్పుగన్‌= విజయంగా; గైకొనదు+అయ్యెడున్‌= 
(గ్రహించజాలకపోతున్నది; అదియున్‌+కాక= అంతేకాక; మదిన్‌= నా మనస్సును; వేలు+ఒక్కండు= మరొకటి; కలంచుచున్న 
అది= కలతపెట్టుతున్నది; దానిన్‌= ఆ సంగతిని; ఏర్పడన్‌= స్పష్టంగా; విన్నవింతున్‌= మనవి చేస్తాను. 


తాత్పర్యం: 'ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడు మామీద సదా కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండటం చేతనూ, బ్రహ్మజ్ఞుల అను[గ్రహం 
చేతనూ, భీమార్జునుల మహాబాహుబలంతోనూ ఈ రాజ్యమంతా మాకు దక్కింది. అయినా, జ్ఞాతుల నందరినీ 
యుద్ధంలో అతిదారుణంగా వధచేయటం వలనా, వంశభూషణుడు, గుణవంతుడు అయిన అభిమన్యుడిని, 
పాంచాలీపుత్ర పంచకాన్నీ కోల్పోవటం వలనా నాకు కలిగిన విజయాన్ని విజయంగా స్వీకరించటానికి నా బుద్ది 
అంగీకరించటంలేదు. అంతేకాక నా మనస్సును మరొక్క విషయం కలత పెట్టుతున్నది. దానిని మీకు స్పష్టంగా 
విన్నవించుకొంటాను. 


చ.  ఘనభుజ విక్రమోన్నతుండు, కౌరవకోటికిం బట్టుకొమ్మ మ 
మృ్మని మొన6 దూలపుచ్చిన మహాత్ముండు గర్జుండు గొంతి తొల్తచూ 
లని యుదక ప్రదాన సమయంబున నాయమచేత వింటి; నా 
తని కుదకంబు లిచ్చుటకు6 దా మము బంచుట గోరి చెప్పినన్‌. 7 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము ర్‌ 


ప్రతిపదార్దం: ఘనభుజ విక్రమ+ఉన్నతుండు= గొప్పవైన భుజాల పరాక్రమంలో శ్రేష్టుడు అయినవాడు; కౌరవకోటికిన్‌= 
కారవబ్బందానికి; పట్టుకొమ్మ= ఆధారమైనవాడు; మమ్మున్‌= మమ్మర్ని (పాండవులను); అని మొనన్‌= యుద్దవ్యూహాగ్రంలో; 
తూలపుచ్చిన= చిన్నపుచ్చిన; మహాత్ముండు= గొప్పవాడు అయిన; కర్ణుండు= కర్ణుడు; గొంతితాలచూలు+అని= కుంతికి పుట్టిన 
మొదటి బిడ్డ అని; తాన్‌= తాను (ఆ కుంతి); ఆతనికిన్‌= కర్టుడికి; ఉదకంబులు= తర్పణాలు; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; మమున్‌= 
మమ్మల్ని (పాండవులను); పంచుటన్‌= పంపించటంకొరకు; కోరి= ఆసక్తితో, కావలెనని; చెప్పినన్‌= చెప్పగా; ఉదకప్రదాన 
సమయంబునన్‌= తర్పణాలిచ్చే సమయంలో; ఆయమచేతన్‌= కుంతిచేతనే; వింటిన్‌= విన్నాను. 


తాత్పర్యం: తన భుజపరా[క్రమంతో కొరవుల కందరికీ ఆదరువుగా ఉన్నవాడూ, మమ్మల్ని రణరంగంలో 
చిన్నపుచ్చినవాడూ అయిన కర్షుడు కుంతీదేవి మొదటిబిడ్డ అనే సంగతి తెలిపి, కర్టుడికి జలతర్పణాలివ్యాలని మాకు 
చెప్పాలని కోరికపడి స్వయంగా వచ్చి మేము తర్పణాలిచ్చే సమయంలో ఆమె చెప్పితే విన్నాను. 


వ. _ అప్పుడుదొడంగియంతరంగంబు నిప్పులం బొర6టినట్లయ్యెడి; నక్కుంతీమహాదేవి దాను దివాకరువరంబున 
నప్పురుషవరుం బడసి పాఅవైచుటయుం, బిదప నతండు ధార్తరాష్తులపాల దొరయైయుండ మాకును 
వారికిం గలహంబు పుట్టిన నది మాన్ప్సించుటకై యక్కొడుకు కడకుం జని యేకాంతంబునం బుట్టువు 
దెలుపుటయు, లోనయిన తద్విషయ వార్త లనుదినంబును జెప్పుచుండు. 8 


ప్రతిపదార్థం: అప్పుడు+తొడంగి= అప్పటినుండి; అంతరంగంబు= మనస్సు; నిప్పులన్‌= నిప్తుకణాలలో; పొరంటినట్టు +అయ్యెడిన్‌= 
పొరలించినట్టుగా అవుతున్నది; ఆ+కుంతీ మహాదేవి= ఆ కుంతీమహాదేవి; తాను= స్వయంగా; దివాకరుని వరంబునన్‌= సూర్యుడి 
వరంతో; ఆ+పురుషవరున్‌= ఆ పురుషశ్రేష్టుడైన కర్టుడిని; పడసి= కని, పొంది; పాజవైచుటయున్‌= (నీటిలో) వదలిపెట్టటమున్నూ; 
పిదపన్‌= ఆ తరువాత; అతండు= కర్ణుడు; ధార్తరాష్ట్రులపాలన్‌= ధృతరాష్ట్రుడి పుత్రులైన కౌరవుల కడ; దొర ఐ= రాజై 
(అంగదేశాధిపతి అయి); ఉండన్‌= ఉండగా; మాకును= మాకూ (పాండవులకూ); వారికిన్‌= వారికి (కౌారవులకూ); కలహంబు= 
తగాదా; పుట్టినన్‌= కలుగగా; అది= దానిని; మాన్సించుటకై= శాంతింపచేయటానికి; ఆ+కొడుకు కడకున్‌= కొడుకైన ఆ కర్టుడి 
వద్దకు పోయి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; పుట్టువు= అతడి జన్మను గురించిన విషయం; తెలుపుటయున్‌= 
తెలియచెప్పటమున్నూ; లోనయిన= మొదలయిన; తద్విషయవార్తలు= అతడి సంగతులకు సంబంధించిన విశేషాలు; అనుదినంబును= 
ప్రతిరోజూ; చెప్పుచుండున్‌= చెపుతూ ఉంటుంది. 

తాత్పర్యం: అప్పటినుండి నా మనస్సు నిప్పులలో దొరలించినట్టుంటుంది, ఆ కుంతీదేవి సూర్యవరప్రసాదంతో 
ఆ మహాత్ముడిని కని నీటిలో విడిచిపెట్టిన సంగతీ, ఆ తరువాత కర్షుడు కౌరవుల వద్ద అంగరాజై ఉండగా వారికీ, 
మాకూ యుద్దంరాగా, దానిని మాన్సించటానిక్రై ఆమె ఒంటరిగా ఆ కొడుకు దగ్గరికి పోయి అతడి జన్మరహస్యం 
చెప్పిన సంగతీ, మొదలైన ఎన్నో అతడి విశేషాలను గురించి ప్రతిరోజూ మాకు చెపుతూ ఉంటుంది. 


సీ. ఆయమ దనపుత్రుం డవుట యెజఖింగించి । 'తమ్ములలోనికి రమ్ము నీవు 
నావుడు నాతండు 'నాకు గృతఘ్నత । వాటిల్లదే కురుపతి. దొఅంగి 
వచ్చిన; నదిగాక వాసవితోడి క ।; య్యంబున కితం డోడె ననరె; యతండు 
బెరయ నొండెను నన్ను బెరసి యొండెను నేవు; । రింతియకాని నీ వెపుడు నీకు. 


ఆ _ దనయు లార్వు రనకు' మనియె; నిద్దేవి 'ద । క్కనుజు లెల్లవారి కభయ మొసంగు” 
మనిన 'నట్ల కాకి యని మమ్ము నలువుర€ । బట్టి. గాని తెగండ ప్రాణములకు. 9 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+అమ్మ ఆమె, కుంతి; తన పుత్రుంయు+అవుట= తన కుమారు డౌతాడని; ఎటింగించి= కర్టుడికి తెలిపి; తమ్ముల 
లోనికిన్‌= నీకు తమ్ములైన పాండవులలోకి; నీవు; రమ్ము వచ్చిచేరుము; నావుడున్‌= అనగా విని; ఆతండు= కర్ట్షుడు; కురుపతిన్‌= 
దుర్యోధనుడిని; తొజంగి వచ్చినన్‌= వదలివస్తే; నాకున్‌= నాకు; కృతఘ్నత= ఉపకారికి అపకారం చేసిన దోషం; పాటిల్లదే!= కలుగదా? 
(కలుగుతుందని భావం.); అది+కాక= అంతేకాకుండా; ఇతండు= ఇతడు (కర్ణుడు); వాసవితోడి కయ్యంబునకున్‌= అర్జ్హునుడితోడి 
యుద్దానికి; ఓడెన్‌= భయపడ్డాడు; అనరె?= అనరా? (అంటారని భావం); అతండు= అర్జునుడు; బెరయన్‌+ఒండెను= కలిసికొని; 
నన్నున్‌= నన్ను (కర్ణుడిని); బెరసి+ఒండెను= కలిపికొని గాని; ఏవురు= అయిదుమంది; అంతియకాని= అంతేకాని; నీవు= నీవు(కుంతి); 
ఎపుడున్‌= ఎప్పుడైనా సరే; నీకున్‌= నీకు (కుంతికి); తనయులు= కుమారులు; ఆర్వురు= ఆరుగురు; అనకుము= అని చెప్పవద్దు; అనియెన్‌= 
అన్నాడు; ఈదేవి= కుంతీదేవి; తక్కు= మిగిలిన; అనుజులు= తము శైలు; ఎల్లవారికిన్‌= అందరికి; అభయము= భయంలేదు అనేమాట; 
ఒసంగుము= ఇమ్ము; అనినన్‌= అని అనగా; అట్టు+అ+కాక!= ఆ విధంగానే అగుగాక! అని; మమ్మున్‌ నలువురన్‌= మా నలుగురను; 
పట్టెన్‌= బంధించాడు కాని; ప్రాణములకున్‌= ప్రాణాలు తీయటానికి అంటే చంపటానికి; తెగండు+అ= సాహసించనేలేదు. 


తాత్పర్యం: కర్షుడు తన కుమారు డనే విషయం అతడికి తెలిపి “నీవు నీ తమ్ములలోనికి వచ్చి చేరు” మని అడిగింది. 
ఆ మాట కతడు ఇట్టా సమాధానం చెప్పాడుః "నేను దుర్యోధనుడిని వదలివస్తే కృతఘ్నతాదోషం కలుగుతుంది. 
అంతేకాక నేను అర్జునుడితో యుద్దం చేయటానికి జంకి ఆ వైపు వచ్చా నని కూడా అంటారు. నన్ను కలుపుకొని 
కాని, లేదా అర్జునుడిని కలుపుకొని కాని నీకు కొడుకు లెప్పుడైనా అయిదుగురే కాని ఆరుగురని మాత్రం 
అనబోకుము.” ఆ మాటలు విని కుంతి 'ఆ మిగిలిన కొడుకులకు అభయాన్ని ఇమ్ము అని కర్టుడిని కోరింది. 
ఆయన 'అట్లాగే కాని' మ్మని వరమిచ్చాడు. ఆ వాగ్దానం మేరకు మమ్ములను నలుగురినీ పట్టి బాధించాడే 
కాని, ప్రాణాలు తీసే ప్రయత్నం చేయలేదు. 


విశేషం: కర్షుడి సత్యవాక్య నిష్టను, తల్లిపై చూపిన గౌరవాన్నీ, అతడి ఉదాత్త ప్రవృత్తినీ ఇందులో ధర్మజుడు వ్యంగ్యంగా కీర్తించాడు. 


ఆ. తొల్లి తాన దాంచె దల్లి; పదంపడి ।; యతండు సెప్పవలవ దనంగ దాంచె; 
నిట్లుగాంగ నెజటుంగ మేవురమును నతం । డిట్టి. డగుట; దాన నింత వుట్టె. 10 


ప్రతిపదార్హం: తాల్లి= పూర్వం, మొదట్లో; తల్లి= కుంతీదేవి; తాన్‌+అ= తానే స్వయంగా; దాధెన్‌= రహస్యంగా ఉంచింది; పదంపడి= 

తరువాత; అతండు= కర్షుడు; చెప్పన్‌ వలవదు= చెప్పవద్దు; అనంగన్‌= అన్నట్లుగా; దాంెన్‌= రహస్యంగా ఉంచింది; ఇట్లుకాంగన్‌= 
ళం లు లా ఉం 

ఈ విధంగా కావటంచేత; అతండు= కర్షుడు; ఇట్టిండు= ఇటువంటివాడు - అంటే కుంతీమహాదేవి మొదటి సంతానమైన వాడు 

కర్ణుడు; అగుటన్‌= కావటం; ఏవురమును= అయిదుగురం (పాండవులం); ఎజుంగము= ఎరుగం; దానన్‌= దానివలన; ఇంత= 

ఇంతటి వైపరీత్యం; పుట్టెన్‌= పుట్టింది. 


తాత్పర్యం: కర్షుడి జన్మవృత్తాంతాన్ని మొదట్లో తల్లి అయిన కుంతీదేవి స్వయంగా తానే రహస్యంగా ఉంచింది. 
ఆ తరువాత కర్టుడు చెప్పటం సమంజసం కాదన్నట్టుగా గోప్యంగా దాచి ఉంచింది. అట్లా కావటంచేత కరుడు 
కౌంతేయు డన్న సత్యాన్ని మే మైదుగురం తెలిసికొనలేకపోయాం. దానివలన ఇంతటి విపత్తు వాటిల్లింది. 
విశేషం: ధర్మజుడి విషయవిశ్లేషణ వివేకం ఇందులో స్పష్టం. 


క. _ ఆతండు దుర్యోధనునకు€ । బ్రీతిగ జూదంబునాండు పెక్కాడెను ధ 
ర్మేతరములు; వానికి మ । చ్చేతోగతి కోపభరము సెందక యుండున్‌. శ] 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము గ 


ప్రతిపదార్థం: జూదంబునాండు= ద్యూతం ఆడే రోజున; ఆతండు= కర్టుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడికి; ్రీతిగన్‌= 
సంతోషమయ్యేటట్టు; ధర్మ+ఇతరములు= అధర్మాలు; పెక్కు= అనేకాలు; ఆడెను= మాట్టాడాడు; వానికిన్‌= ఆ అధర్మవాక్యాలకు; 
మత్‌+చేతో గతి= నా చిత్తవృత్తి; కోపభరము= కోపతీ(వ్రతను; చెందక= పొందకుండా; ఉండున్‌= ఉండేది. 

తాత్పర్యం: అలనాడు కురుసభలో కపటపుజూదం జరిగిన నాడు కర్చుడు దుర్యోధనుడిని సంతోషపెట్టటానికి 
అధర్మాల నెన్నింటినో పలికాడు. అయినా అతడి మాటలకు నా మనస్సు కోపాతిశయాన్ని పొందకుండానే ఉండేది. 


విశేషం: రక్తసంబంధం వలన కర్షుడిపట్ల ధర్మజుడి అంతఃకరణం ఆర్షంగా స్పందించేది; కాని, ఆ సంబంధం ఏమిటో ఆయనకు 
తెలిసేది కాదు. అది ఇప్పుడు తెలిసింది. గతంలోని అనుభవాలను అతడు మననం చేసుకొంటున్నాడు. 


ఆ. _ అతనిమేను కుంతి యట్టుల కైవడి; యరయ నేను జూచి యాత్మ నెద్ది 
కారణంబొ యిట్లుగా ననుచుండుదు ; । నేమి సేయువాండ నింక. జెపుమ! 12 


ప్రతిపదార్థం: అరయన్‌= చూడగా; అతని మేను= కర్ణుడి శరీరం; కుంతి+అట్టుల= కుంతివలె; కైవడి= పోలిక (కలిగింది); నేను= 
నేను (ధర్మరాజు); చూచి= దానిని గమనించి; ఇట్టు+కాన్‌= ఈ విధంగా కావటానికి; ఎద్దికారణంబొ= కారణ మేమిటో అని; 
ఆత్మన్‌= నా హృదయంలో; అనుచుండుదున్‌= అనుకొంటూ ఉంటాను; ఇంకన్‌= ఇంత జరిగిపోయిన తరువాత ఇప్పుడు; ఏమి 
చేయువాండన్‌+చెపుమ!= ఏం చేసేది చెప్పండి నారదా! 


తాత్పర్యం: చూస్తే కర్షుడి శరీరం కుంతి పోలికలు కలిగి ఉండేది. నేను దానిని గమనించి అట్లా కావటానికి 
కారణ మేమై ఉంటుందా? అని మనస్సులో మథనపడుతుండేవాడిని. కాని, అంతా అయిపోయిన తరువాత 
ఇప్పుడు ఏమి చేసేది చెప్పండి నారదా! 
క. _ కౌరవులు సేయు నవమతి । కారణముగ6 గోప మెత్తుం గర్జుని వదనాం 

భోరుహముం గను6గొన శమ । మారున్‌ నావశముగాక యంతన బుద్దిన్‌. 13 


ప్రతిపదార్హం: కౌరవులు= ధార్తరాస్లులు; చేయు= చేసేటటువంటి; అవమతి= అవమానం; కారణముగన్‌= నెపంగా; కోపము= కోపం; 
ఎత్తున్‌= మెండుగా కలిగేది; కర్టుని= కర్షుడియొక్క; వదన+అంభోరుహమున్‌= పద్మంవంటి ముఖాన్ని; కనుంగొనన్‌= చూడగానే; 
అంతన్‌+అ= వెంటనే; నా వశము+కాక= నా వశంతప్పి; బుద్దిన్‌= నా మనస్సులో; శమము+ఆరున్‌= శాంతి కలుగుతుంది, శాంతి 
నిండుతుంది. 


తాత్పర్యం: కౌరవులు చేసే అవమానాలకు నాకు కోపం బాగా రెచ్చిపోతుండేది, కాని, కర్షుడి ముఖకమలం చూస్తే 
చాలు. వెంటనే నాకు తెలియకుండానే నా మనస్సులో శాంతం నిండిపోతుండేది. 


నిశేషం: రక్తసంబంధం ఉండటం చేత కర్ణుడిపట్ల ధర్మజుడికి కోపం రాకపోగా, అతడి ముఖం చూస్తే మనస్సులో ఒకవిధమైన 
శాంతి కలిగేది. ఇది ధర్మజుడి నిర్మలమైన అంతఃకరణ ప్రవృత్తిని తెలుపుతున్నది. 


ఉ.  గాండివి నొవ్వంబల్కితిటు; 'గర్జుని. జంపక వచ్చితేని త 
మ్ముండవు గావు నాకు' నని మూర్చత; సోదరఘాతి నైన క 
ష్టుండ; మనంబునం బెజుగు శోకము నెట్లు సహింతుం దప్పె; నా 
తండును నేము నైన విబుధప్రకరంబును మాకు నడ్డమే!? 14 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కర్టునిన్‌= కర్షుడిని; చంపక= చంపకుండా; వచ్చితి(వి)+ఏని= యుద్దభూమినుండి తిరిగివచ్చావా; నాకున్‌= నాకు 
(ధర్మరాజుకు); తమ్ముండవు కావు= సోదరుడవు కావు; అని; మూర్ధతన్‌= తెలిసి తలియనితనంతో, తెలివితక్కువతనంతో; ఇటు= 
ఈ విధంగా; గాండివిన్‌= అర్జునుడిని; నొవ్వన్‌= బాధపడేటట్టు; పల్కితిన్‌= మాట్లాడాను; సోదరఘాతిని+ఐన= సోదరుడిని చంపిన 
(వాడినైన); కష్టుండన్‌= పాపిష్టిని;ి మనంబునన్‌= హృదయంలో; పెటుగు= పెంపొందే; శోకమును= దుఃఖాన్ని; ఎట్టు= ఏ విధంగా; 
సహింతున్‌?= భరించగలిగేది? (భరించలేనని భావం); తప్పెన్‌= అంతా తారుమారయింది లేదా మాకా అదృష్టం తప్పింది; ఆ 
తండునున్‌= ఆ కర్టుడూ; ఏమున్‌= మేమునూ; ఐనన్‌= కలిసిఉన్నట్టయితే; మాకున్‌= మా అందరికి; విబుధ ప్రకరంబును= 
దేవతల గణాలు కూడా; అడ్డమే?= ఎదురు నిలువగలిగేవా? లేదా, మా కొక లెక్కా? 


తాత్పర్యం: 'కర్టుడిని చంపకుండా రణరంగంనుండి తిరిగి వచ్చావా? నీవు నాకు తమ్ముడివే కా వని 
తెలివితక్కువతనంతో అర్జునుడు నొచ్చుకొనేటట్టు మాట్లాడాను. నిజంగా నేను అన్నను చంపిన పాపిష్టిని. నా 
హృదయంలో పెల్టుబుకే ఈ దుఃఖాన్ని నే నెట్టా ఓర్చుకొనేది? అంతా తారుమారైంది. ఆ కర్షుడూ, మేమందరమూ 
కలిసి ఉంటే ఆ దేవతాగణాలు సైతం మాకు అడ్డం నిలువగలిగేవా? 


విశేషం: కర్షుడి మరణానికి తన (ప్రేరణ కారణమైనదని భావించిన ధర్మరాజు తాను చేసిన పాపానికి నిష్కృతి లేదని తీరని 

వేదన పడుతున్నాడు. ఈ మాటలలో ధర్మజుడి బుజువర్తనం, బంధుట్రీతి, భ్రాతృప్రేమ, ధర్మనిరతి, ఆర్రచిత్తవృత్తి పరితాప 

పశ్చాత్తాపాలు కనపడుతున్నాయి. 

వ. అని పలికి, 'మునీంద్రా! యమ్మార్తాండనందను రథచక్రంబు భూమిం గ్రుంగుటకుం గారణం బెద్ది? దాని, న 
వ్వీరుండు పరశురామునిచేత శప్తుండయిన తెజంగును నెజింగింప వలయు; భువనంబుల వర్తనంబులు 
నీకుం దేటపడనియవి లేవు; గావున ని న్నడిగెద' నని ప్రార్దించుటయు, 'నవ్విధంబంతయు వివరించెద విను” 
మని యమ్మహీపతి కమ్మహాత్తుం డిట్లనియె: 15 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ముని+ఇంద్రా!= ముని శ్రేష్టడవైన ఓ నారదా!; ఆ+మార్తాండ నందను= సూర్యుడి 
కుమారుడైన ఆ కర్షుడియొక్క; రథచ(క్రంబు= రథచ(క్రం; భూమిన్‌= నేలలో; [క్రుంగుటకున్‌= (క్రుంగటానికి; కారణంబు+ఎద్ది?= 
కారణం ఏది?; దానిన్‌= దానిని; ఆ+వీరుండు= పరాక్రమ వంతుడైన ఆ కర్షుడు; పరశురామునిచేతన్‌= పరశురాముడివలన; 
శప్తుండు= శపించబడిన వాడయిన; తెజంగును= విధానాన్ని; ఎజీంగింపన్‌ వలయున్‌= తెలియజేయాలి; భువనంబుల= (పదునాల్సు) 
లోకాలలో; వర్తనంబులు= జరిగే విశేషాలలో; నీకున్‌= నీకు; తేటపడనిఅవి= తెలియనివి; లేవు= ఉండవు; కావునన్‌= కాబట్టి; 
నిన్నున్‌= నిన్ను (నారదుడిని); అడిగెదన్‌= అడుగుతున్నాను; అని; (ప్రార్జించుటయున్‌= వేడుకోగా? ఆ+విధంబు+అంతయున్‌= 
ఆ జరిగిన విధమంతటినీ; వివరించెదన్‌= వివరంగా చెపుతాను; వినుము; అని; ఆ+మహాత్ముండు= ఉత్తముడైన ఆ నారదుడు; 
ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: 'నారదమునీంద్రా! ఆ కర్షుడి రథచక్రం రణరంగంలో భూమిలో క్రుంగిపోవటానికి గల కారణ 
మేమిటి? ఆ వీరుడు పరశురాముడి చేత శపించబడిన విధం ఎటువంటిది? నాకు తెలియజెప్పండి. మీకు 
పద్నాలుగు లోకాలలో జరిగే విశేషాలన్నీ తెలిసికొనే శక్తి ఉన్నది కాబట్టి ఈ సంగతిని మిమ్ముల నడుగుతున్నాను” 
అని (ప్రార్థించాడు ధర్మరాజు. అతడు అడిగిన విధంగా నారదుడు ఆ విశేషాలను వివరించటానికి పూనుకొని 
ఇట్టా అన్నాడు. 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 9 
నారదుడు ధర్మరాజునకు. గర్డుని చరితంబు సెప్తుట (సం. 12-2-10) 


సీ. 'మునిదత్త మగు మంత్రమున గొంతి కన్నియ । నాండు వేడుక దిననాథు6 దనకు 
బ్రత్యక్షముగం జేసి పడయుటం దా సిగ్గు; పెంపున సుతు వెలయింప దయ్యెం ; 
కన్యాత్వవికలత గాకుండ6 దా సూర్య । వరము గల్గుటం జేసి వంశవర్య 
యై పొల్చె; దేవరహస్య మిత్తెజం గిట్లు । పాఅవైవంగం బడ్డ పట్టి సూతుం 


తే. _ డెత్తికొనిపోయె; సూతజుం డితం డనంగం । బెరి6గి కర్టుండు నీ నేర్పు భీములావు 
నరుని విలుబల్మి యతనికి హరికి. గలుగు | చెలిమి గని తద్ద వగ6 బొందు. జిత్త మెరియ. 16 


ప్రతిపదార్థం: గొంతి= కుంతి; కన్నియనాండు= కన్నైగా ఉన్నప్పుడు; ముని దత్తము+అగు మందత్రమునన్‌= దుర్వాస మహర్షి 
చేత ప్రసాదించబడిన మంత్రంతో; వేడుకన్‌= ఆసక్తితో; దిననాథున్‌= సూర్యుడిని; తనకున్‌= తనకు (కుంతికి); ప్రత్యక్షముగన్‌+చేసి= 
ఎదుట తోచువాడినిగా చేసికొని; సుతున్‌= కొడుకును; పడయుటన్‌= పొందటంచేత; తాన్‌= తాను(కుంతి); సిగ్గుపెంపునన్‌= 
మిక్కిలిసిగ్గుచేత; వెలయింపదు+అయ్యెన్‌= బయటపెట్టలేకపోయింది; కన్యాత్వ వికలత= (కొడుకును కన్న తరువాత కూడా) 
కన్యాత్వం భగ్నంకావటం; కాకుండన్‌= జరుగకుండా; సూర్యవరము= సూర్యుడిచ్చిన వరం; కల్షుటన్‌*+చేసి= ఉండటం చేత; 
తాన్‌= తాను (కుంతి); వంశవర్య+ఐ= వంశంలో ఉత్తమురాలై, ఉత్తమ ఇల్టాలై; పొల్చెన్‌= ఒప్పారింది; ఈ+తెజంగు= ఈ విధంగా 
కావటం; దేవరహస్యము= దేవతలకు మాత్రమే తెలిసిన రహస్యం; ఇట్టు= ఈ విధంగా; పాఅవైవంగన్‌+పడ్డ= త్యజించబడిన, 
వదలిపెట్టబడిన; పట్టి= కొడుకును; సూతుండు= రథసారథి ఒకడు; ఎత్తికొనిపోయెన్‌= పెంచుకొనటానికి తీసికొనిపోయాడు; 
ఇతండు= కర్షుడు; సూతజుండు= సూతుడికి పుట్టినవాడు; అనంగన్‌= అని పేరుపడి; పెరింగి= పెద్దవాడై; కర్టుండు= కర్ట్షుడు; 
నీ నేర్పు= నీకున్న నేర్పరితనం; భీములావు= భీముడిబలం; నరుని విలుబల్మి= అర్జునుడి కోదండపటిమ; అతనికిన్‌= అర్జునుడికి; 
హరికిన్‌= శ్రీకృష్ణుడికి; కలుగు= ఉండే; చెలిమి= స్నేహం; కని= చూచి; చిత్తము= మనస్సు; ఎరియన్‌= బాధపడేటట్టు, మండేటట్టు; 
తద్ద= అమితంగా; వగన్‌= చింతను; పొందున్‌= పొందుతూ ఉండేవాడు. 

తాత్పర్యం: కుంతీదేవి కన్నెగా ఉన్నకాలంలో దుర్వ్యాసోమహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో 
ప్రత్యక్షం చేసికొని కొడుకును కన్నందువలన మిక్కిలిసిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేకపోయింది. కొడుకును 
కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్టు సూర్యదేవుడివరం ఉండటం వలన ఆమె ఉత్తమ గృహిణిగా 
(ప్రసిద్ది కక్కింది. ఇదంతా దేవరహస్యం. ఆ విధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు 
చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్షుడు సూతుడికి పుట్టినవాడనీ, సూతకులంలో పుట్టినవాడనీ 
లోకంలో ప్రసిద్ధి కక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండపాండిత్యం, 
అర్జునుడికీ శ్రీకృష్ణుడికీ గల స్నేహం - ఇవన్నీ చూచి హృదయం మండి కర్షుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. 


క. నకుల సహదేవనయ శా । స్త్ర కళావేదిత్వమునకు జను లనురాగా 
ధికులై మిమ్ముం గొనియా । టకు నాతండు మనసు చేడ్పడం జింతిల్లున్‌. 17 


ప్రతిపదార్థం: ఆతండు= కర్షుడు; నకుల సహదేవ= నకులసహదేవుల; నయశాస్త్ర, కళావేదిత్వమునకున్‌= నీతి శాస్త్రాలయందు, 
కళలయందూ గల పాండిత్యానికీ; జనులు= ప్రజలు; అనురాగ+అధికులు+ఐ= మిక్కిలి ప్రీతి గలవారై; మిమ్మున్‌= మిమ్మల్ని 
(పాండవులను); కొనియాటకున్‌= మెచ్చుకొంటూ ఉంటున్నందుకు; మనసు= హృదయం; చేడ్పడన్‌= బాధపడగా, కలతచెందగా; 
చింతిల్లున్‌= విచారపడుతూ ఉండేవాడు. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నకుల సహదేవుల కుండే నీతి, శాస్త్రకళాపాండిత్యాన్నీ ప్రజలు మిక్కిలి (ప్రీతితో (మిమ్ములను) 
మెచ్చుకొంటూ ఉండటం కర్ణుడికి నచ్చేదికాదు. అతడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ 
ఉండేవాడు. 


వ. ఇది తదీయ స్వభావం: బట్లుగాక దైవఘటనంబు నట్టిద; యమ్మాత్సర్యంబున నక్కర్గుండు మీయెడ నీసు 
గలవాండయి దుర్యోధనుం గూడికొనియె. బదంపడి ధనంజయు ధనుర్విద్యాతిశయం బుపలక్షించి, 
కుంభసంభవు పాలికిం జని, యేకాంతంబునందనకు బ్రహ్మాస్తంబు సాంగోపాంగంబుగా నుపదేశింప 
వలయునని యడిగి, 'యేను సమరంబున సవ్యసాచికి సమానుండ నగుటం గోరి వచ్చితి; నీవు సర్వశిష్య 
సమాదరుండవు; భవత్ర్రసాదంబునగ్భత్నాస్తుండ నయి వెలయవలదే?' యనవుడు నద్దిననాథనందనునకు 
నగ్గురుం డిట్లనియె. 18 


ప్రతిపదార్థం: ఇది= ఇటువంటిది; తదీయ= అతడి (కర్టుడి); స్వభావంబు= నైజం; అట్టు+కాక= అంతేకాకుండా; దైవఘటనంబును= 
విధి సంవిధానంకూడా; అట్టిది+అ= అటువంటిదే; ఆ+కర్ణుండు= అటువంటి కర్షుడు; ఆ+మాత్సర్యంబునన్‌= అటువంటి ద్వేషంతో; 
మీఎడన్‌= మీపట్ట; ఈసు= అసూయ; కలవాండు+అయి= పొందినవాడై; దుర్యోధనున్‌+కూడుకొనియెన్‌= దుర్యోధనుడితో చేరాడు; 
పదంపడి= ఆ తరువాత; ధనంజయు= అర్జ్హునుడియొక్క; ధనుః+విద్యా+అతిశయంబు= విలువిద్యలోని మేటి తనాన్ని; ఉపలక్షించి= 
గమనించి; కుంభసంభవుపాలికిన్‌+చని= (ద్రోణాచార్యుడి వద్దకుపోయి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; తనకున్‌= తనకు 
(కర్ణుడికి); బ్రహ్మ+అస్త్రంబు= బ్రహ్మమం(త్రంతో ప్రయోగించే బాణాన్ని; స+అంగ+ఉప+అంగంబుగాన్‌= అంగ ఉపాంగాలతో 
సహా (ప్రయోగ ఉపసంహరణాదులతో సహా అని భావం); ఉపదేశింపన్‌ వలయున్‌= ఉపదేశించుము; అని అడిగి= అని ప్రార్ధించి; 
ఏను= నేను(కర్టుడు); సమరంబునన్‌= యుద్దం చేయటంలో; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; సమానుండన్‌= సమమైన నేర్పు కలవాడిని; 
అగుటన్‌= కావాలని; కోరి= అభిలాషపడి; వచ్చితిన్‌= వచ్చాను; ఈవు= నివు (ద్రోణాచార్యుడు); సర్వశిష్యసమ+ఆదరుండవు= 
శిష్యులనందరిని సమంగా ఆదరించే వాడివి; భవత్‌+*ప్రసాదంబునన్‌= నీ దయచేత; కృత+అ|స్తుండన్‌+అయి= మంత్ర సహిత 
మహాబాణమైన (బ్రహ శస్తాన్ని పొందినవాడనయి; వెలయన్‌ వలదే?= 'ప్రకాశించవద్దా? (తప్పక ప్రకాశించాలి అని భావం); అనవుడున్‌= 
అనగా విని; ఆ+దిననాథ నందనునకున్‌= ఆ సూర్యకుమారుడైన కర్టుడితో; ఆ+గురుండు= ఆ ఆచార్యుడైన ద్రోణుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అది అతడి స్వభావం. అంతేకాక విధి సంవిధానం కూడా అటువంటిదే. మీమీది ద్వేషంతో ఆ కర్షుడు 
అసూయ పెంచుకొని, దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని 
గమనించి ఒకసారి (ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు బ్రహ్మాస్త్రాన్ని 
సాంగోపాంగంగా ఉపదేశించుమని కోరాడు. 'నేను యుద్దం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి 
వచ్చాను. నీవా - శిష్యులనందరినీ సమానంగా చూచేవాడవు. కాబట్టి నీదయవలన (బ్రహ్మాస్త్రాన్ని పొంది 
'ప్రకాశించవద్దా! అని అన్నాడు. ఆ మాటలు విని కర్టుడితో ద్రోణు డిట్టా అన్నాడు: 


తే. “వ్రత సమన్విత భూసుర వర్యుం డొందె | నిరుపమాన తపః పుణ్యనృపతి యొండెం 
గాని యన్యులు బ్రహ్మాస్త్రదానమునకు. । బాత్రములు గారు; నీకు నీంబాడి గాదు.” 19 


ప్రతిపదార్దం: వ్రత= వేదశా(స్తాలలో చెప్పబడిన విధివిధానాలతో; సమన్విత= కూడుకొన్న (జీవితవిధానం గల); భూసురవర్యుండు= 
(బ్రాహ్మణ శ్రేష్టుడు; ఒండు+ఎన్‌= ఒక్కడు మాత్రమే; నిరుపమాన= సాటిలేని; తపః= తపస్సువలన కలిగిన; పుణ్య= పుణ్యచిత్తవృత్తిగల; 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము శ 


నృపతి= రాజు (క్షత్రియుడు); ఒండు+ఎన్‌= ఒక్కడు మాత్రమే; కాని= వీరిద్దరు తప్ప; అన్యులు= ఇతరులు; బ్రహ్మ+అస్త్ర 
దానమునకున్‌= (బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వటానికి; పాత్రములు= యోగ్యులు; కారు= కారు (కాజాలరు కాబట్టి); నీకున్‌= నీకు (కర్ణుడికి); 
-ఈన్‌= ఇవ్వటానికి; పాడి= న్యాయం, ధర్మం; కాదు. 


తాత్పర్యం: “వేదోక్త విధి విధానాలను జీవితవ్రతంగా పాటించే బ్రాహ్మణ (శ్రేష్టుడుగాని, సాటిలేని తపఃప్రభావం 
వలన పుణ్యశీలుడైన రాజు కాని బ్రహ్మాస్త్రాన్ని దానం చేస్తే స్వీకరించటానికి యోగ్యులౌతారు కాని ఇతరులుకారు. 
కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మంకాదు.” 


వ. అనుటయు, నట్లకాక యని నిజమందిరంబునకుం జని, మజునాండు గదలి మహేంద్రమహీధరంబున కరిగి 
పరశురామునిం గాంచి, వినయంబునం బ్రణమిల్లి, 'యేను బ్రాహ్మణుండ, భృగువంశజాతుండ, న స్త్రవిద్యాపేక్ష 
నిన్నాశ్రయింప వచ్చితి, ననిన నమ్మునివరుండు ప్రీతుండై కర్టుం బరిగ్రహించి, యస్త్రపరిశ్రమంబు 
సేయించుచుండె; నట్టియెడ నాశ్రమ పరిసరంబున నొక్కచోందనయంతన లాఘవాభ్యాసంబు సేయుచుండ 
నొక్కమహాద్విజుని హోమధేనువు వత్సంబడ్డంబు వాటి బాణగోచరంబై మృతిం బొందిన గని యవ్విప్రుండు 
గోపంబున శాపం బిచ్చిన, దానం దేరు ధరణిం గ్రుంగె; జామదగ్స్యుండు శపించిన తెథింగునుం జెప్పెద; నవ్వీరుం 
డతనికి భక్తుండై పరిశ్రమం బాచరింప నతండు బ్రహ్మాస్తంబు లోనుగా ననేకాస్త్రంబు లొసంగె4 బదంపడి 
యొక్కనాండు. 20 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ఆ విధంగా (ద్రోణు డనగా కర్టుడు విని; అట్టు+అ కాక అని= అట్లాగే కానివ్వండి అని; 
నిజమందిరంబునకున్‌= తన (కర్ణుడి) ఇంటికి; చని= వెళ్ళి; మజునాండు= ఆ మరుసటిరోజున; కదలి= ప్రయాణమై; మహేంద్ర 
మహీధరంబునకున్‌= మహేంద్రపర్వతానికి; అరిగి= వెళ్ళి; పరశురామునిన్‌+కాంచి= పరశురాముడిని దర్శించి; వినయంబునన్‌= 
అణకువతో; ప్రణమిల్లి= నమస్కరించి; ఏను= నేను(కర్షుడను); బ్రాహ్మణుండన్‌= విఫ్రడను; భృగువంశజాతుండన్‌= భృగుడి వంశంలో 
పుట్టినవాడను; అ స్త్రవిద్యా+అపేక్షన్‌= మంత్ర సహితాలైన బాణవిద్యల మీది కోరికచేత; నిన్నున్‌= నిన్ను (పరశురాముడిని); ఆశ్రయింపన్‌= 
అండగినుటకు; వచ్చితిన్‌= వచ్చాను; అనినన్‌= అని చెప్పగా; ఆ+మునివరుండు= ఆ ముని శ్రేష్టుడైన పరశురాముడు; ప్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; కర్టున్‌= కర్టుడిని; పరి[గ్రహించి= శిష్యుడిగా స్వీకరించి; అస్త్రపరిశ్రమంబు= మంత్ర సహితమైన బాణాల అభ్యాసం; 
చేయించుచుండెన్‌= చేయిస్తూ ఉన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆశ్రమ పరిసరంబునన్‌= ఆశ్రమ సమీపంలో; ఒక్కచోన్‌= 
ఒకచోట; తన అంతన్‌+అ= తనంతట తాను, స్వయంగా; లాఘవ+అభ్యాసంబు= నేర్పుకొరకు చేసే అలవాటు పరిశ్రమ; 
చేయుచున్‌+ఉండన్‌= చేస్తూ ఉండగా; ఒక్క మహాద్విజుని= ఒక మహిమాన్వితుడైన బ్రాహ్మణుడియొక్క; హోమధేనువు వత్సంబు= 
యజ్ఞకార్యాదులకు పాలు, పెరుగు, నెయ్యి మొదలైన (ద్రవ్యాలను అందించే ఆవుయొక్క దూడ; అడ్డంబు+పాటీ= అడ్డంగా పరుగెత్తి; 
బాణగోచరంబు+ఐ= బాణానికి విషయమై -అంటే బాణం తగిలినదై; మృతిన్‌+పొందినన్‌= చనిపోగా; ఆ+విఫ్రుండు= ఆ హోమధేనువు 
యజమానుడు అయిన (బ్రాహ్మణుడు; కని= చూచి; కోపంబునన్‌= కోపంతో; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఇవ్వగా; దానన్‌= దానిచేత; 
తేరు= (కర్షుడి)రథం; ధరణిన్‌= భూమిలో; క్రుంగెన్‌= దిగబడింది; జామదగ్భ్యుండు= జమదగ్ని కుమారుడైన పరశురాముడు; శపించిన 
తెజంగునున్‌= శపించిన విధానాన్ని కూడా; చెప్పెదన్‌= చెప్పెదను; ఆ+వీరుండు= ఆ వీరుడైన కర్టుడు; అతనికిన్‌= పరశురాముడికి; 
భక్తుండు+ఐ= భక్తుడై; పరిశ్రమంబు= బాణవిద్యాభ్యాసాన్ని; ఆచరింపన్‌= చేయగా; అతండు= పరశురాముడు; బ్రహ్మ+అస్త్రంబు 
లోనుగాన్‌= బ్రహ్మాస్త్రం మొదలుగా; అనేక+అ స్త్రంబులు= మంత్రసహితమైన బాణాలను పెక్కింటిని; ఒసంగెన్‌= ఇచ్చాడు; పదంపడి= 
తరువాత; ఒక్కనాండు= ఒకరోజున. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు అట్టా అనగానే మంచిదని కర్షుడు తన ఇంటికి తిరిగిపోయి, మరునాడు బయలుదేరి 
మహేం(ద్రపర్వతానికి వెళ్ళి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. నేను బ్రాహ్మణుడిని, 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


భృగువంశంలో పుట్టాను. అస్త్రవిద్య నేర్చుకొనాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను” - అని అన్నాడు. 
ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్టుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆపైన కర్ణుడు అస్త్రవిద్యలో అభ్యాసం 
చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆ(శ్రమసమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక 
(బ్రాహ్మణ (శ్రేష్టుడి హోమధేనువు దూడకు తగలటంచేత అది చనిపోయింది. దానికి ఆ (బ్రాహ్మణుడు కోపించి 
కర్ణుడికి శాపంపెట్టాడు. దానివలన అతడి రథం నేలలో [క్రుంగిపోయింది. ఇది ఇట్టా ఉండగా పరశురాముడు కూడా 
కర్టుడిని శపించిన విధాన్ని వివరిస్తాను. కర్షుడు భక్తుడై పరశురాముడిని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం 
మొదలుకొని అనేకా[స్తాలను నేర్పాడు. ఆ తరువాత ఒకనాడు. 


తే. కర్ణునుత్సంగమున మస్తకంబు. జేర్చి , ।! గురుండు నిద్రింప వికృతాతి ఘఫోరరూప 

మళక మనియెడు నొకకీట మద్దినేంద్ర ; తనయ క్రీదొడం దొలిచె సత్వరముగాంగ. 21 
ప్రతిపదార్ధం : గురుండు= గురువైన పరశురాముడు; కర్షుని= కర్షుడియొక్క; ఉత్సంగమునన్‌= తొడమీద; మస్తకంబున్‌= తలను; 
చేర్చి= ఉంచి; నిద్రింపన్‌= నిదురపోవగా; వికృత+అతిఘోరరూపము= వికారమైన; అతి భయంకరమైన ఆకారంగల; అళకము+అనియెడు= 
అళకం అనేపేరుగల; ఒక కీటకము= ఒక పురుగు; ఆ+దిన+ఇం[ద్రతనయున్‌= ఆ సూర్యుడి కుమారుడైన కర్షుడియొక్క; క్రీయాడన్‌= 
(క్రింది తొడభాగాన్ని; సత్వరము+కాంగన్‌= వేవేగంగా; తొలిచెన్‌= తొలిచింది. 


తాత్పర్యం: పరశురాముడు కర్షుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన, భయంకరమైన ఆకారం కలిగిన 
అళకం అనే పురు గొకటి కర్షుడి క్రిందితాడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. 


వ. _ అతండును గురునకు నిద్రాభంగం బగుట కోర్వక ధైర్య్భంబునం గీటకృతంబున కోర్టి యచలుండై యుందె; నెత్తు 
రొండొండ పరంగి పరశురామ శరీరంబు సోంకిన, నమ్మహాత్ముండు మేల్మని “రక్తం బెక్కడి దని యడిగినం 
దొడయెత్తి కీటంబుం జూపి “యిది దొలుంచుచుండ మీనిదుర సెడుటకుం జాలక కదలకుండితి' ననియె; 
నమ్ముని గనుంగొనిన నక్కీటంబు. 22 

ప్రతిపదార్థం: అతండును= కర్షుడుకూడ; గురునకున్‌= గురువైన పరశురాముడికి; నిద్రాభంగంబు+అగుటకున్‌= నిదురచెడి 
పోవటానికి; ఓర్వక= సహించక; ధైర్యంబునన్‌= ధైర్యంతో; కీటకృతంబునకున్‌= పురుగు చేసినదానికి; ఓర్చి= సహించి; 
అచలుండు+ఐ= చలించనివాడై (స్టిరుడై); ఉండెన్‌= ఉన్నాడు; నెత్తురు= రక్తం; ఒండు+ఒండన్‌= (క్రమక్రమంగా; పరంగి= వ్యాపించి; 
పరశురామ శరీరంబు సోంకినన్‌= పరశురాముడి దేహాన్ని తాకగా; ఆ+మహా+ఆత్ముండు= గొప్పవాడైన ఆ పరశురాముడు; మేల్కని= 
నిద్రనుండి లేచి; రక్తంబు+ఎక్కడిది?= ఈ నెత్తురు ఎక్కడిది?; అని అడిగినన్‌= అని ప్రశ్నించగా; తొడ+ఎత్తి= తొడను పైకెత్తి; 
కీటంబున్‌*చూపి= తొడక్రింద నున్న పురుగును చూపి; ఇది= ఈ పురుగు; తొలుయచున్‌+ఉండన్‌= తొలుస్తూ ఉండగా; మీ 
నిదుర= మీ నిద్ర; చెడుటకున్‌= పాడగుటకు; చాలక= ఇష్టపడక; కదలక+ఉండితిన్‌= కదలకుండా ఉండిపోయాను; అనియెన్‌= 
అని అన్నాడు; ఆ+ముని= ఆ పరశురాముడు; కనుంగొనినన్‌= చూచినవెంటనే; ఆ+కీటంబు= ఆ పురుగు. 


తాత్పర్యం: కర్టుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక, ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి 
కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు 
పరశురాముడు మేల్కొని ఈ రక్తం ఎక్కడిది? అని అడిగాడు. కర్షుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి “ఇది తొలుస్తూ 
ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను అన్నాడు. 
పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము శం 


క. _ మృతింబొంది రాక్షసుండై। ఖతలంబున నుండి పలుకు 'గరుణాకర! నీ 
కతమున దారుణ శాప । ప్రతిహతి వాటిల్లె; నిపుడు ప్రకృతి వడసితిన్‌. 23 


ప్రతిపదార్థం: మృతిన్‌+పొంది= (ఆ పురుగు) చనిపోయి; రాక్షసుండు+ఐ= రాక్షసరూపాన్ని పొంది; ఖతలంబునన్‌+ఉండి= 
ఆకాశప్రదేశంలో నిలువబడి; పలుకున్‌= ఈ విధంగా మాట్లాడింది; కరుణాకర!= దయామయా!; నీకతమునన్‌= నీ కారణంగా; 
దారుణ శాపప్రతిహతి= భయంకరమైన శాపముయొక్క నివృత్తి; పాటిల్లైన్‌= కలిగింది; ఇపుడు= శాపం తొలగిపోయిన తరువాత; 
ప్రకృతి= నిజరూపాన్ని; పడసితిన్‌= పొందాను. 


తాత్పర్యం: పరశురాముడు చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది ఆకాశ ప్రదేశంలో నిలిచి ఇట్టా పలికింది. 
“ఓ దయామయా! నీ కారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వరూపాన్ని పొందగలిగాను. 


నిశేషం: ఈ పద్యంలో పరశురాముడి చూపులకే అంత శక్తి ఉండగా, ఆతడి వచస్సుకు ఎంతటి శాపాను[గగ్రహశక్తి ఉంటుందో 
ధ్వనిమయంగా కథకుడు సూచిస్తున్నాడు. 


వ. ' గ్రస్తుండనుపేరం బరంగు నొక్కరక్కసుండ; భృగుపత్ని నపహరించి తదీయశాపంబునం గీటంబనై యుండి, 
భవదీయ విలోకనామృత సేకంబున సుఖి నైతి" నని చెప్పి, నమస్కరించి నిజేచ్చం జనియె; రాముండు 
రాధేయుదైర్యంబు మనంబున నిరూపించి యతనితోడ. 24 

ప్రతిపదార్థం: (గ్రస్తుండు+అను పేరన్‌+పరంగు= (గ్రస్తుడు అనే పేరుతో ఒప్పారే; ఒక్కరక్కసుండన్‌= ఒక రాక్షసుడను; భృగుపల్నిన్‌= 
భృగుమహర్షిభార్యను; అపహరించి= దొంగిలించి; తదీయశాపంబునన్‌= అతడి శాపంవలన; కీటంబను+ఐ+ఉండి= పురుగునై 
ఉండి; భవదీయ= నీయొక్క; విలోకన= చూపులనెడి; అమృతసేకంబునన్‌= అమృతపు చిలకరింపుచేత; సుఖిని+ఐతిన్‌= సుఖం 
కలవాడనైనాను; అని చెప్పి= అని తన కథను చెప్పి; నమస్కరించి= దండాలు పెట్టి; నిజ+ఇచ్చన్‌+చనియెన్‌= తన ఇష్టం వచ్చిన 
విధంగా వెళ్ళిపోయాడు; రాముండు= పరశురాముడు; రాధేయుధైర్యంబున్‌= కర్ట్షుడి ధీరభావాన్ని; మనంబునన్‌= హృదయంలో; 
నిరూపించి= లెక్కకట్టి; అతనితోడన్‌= కర్షుడితో. 


తాత్సర్యం : (గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను. భృగుమహర్షి భార్యను అపహరించి అతడి 
శాపానికి గురి అయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా! నీ చూపులనే అమృతపు చిలకరింపుల వలన 
నేను మరల నిజరూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను' - అని చెప్పి నమస్కరించి స్వేచ్చగా వెడలిపోయా డా రాక్షసుడు. 
ఆ తరువాత పరశురాముడు కర్షుడు ప్రదర్శించిన అపూర్వధైర్యాన్ని మనసులో లోతుగా భావించి అతడితో- 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: రూపకం. 


క.  *' ఈతాల్సి లేదు బ్రాహ్మణ । జాతికి; నీ వెవ్వండవు నిజం' బనవుడు 'నే 
సూతజుండి ననియె వెజచుచు । నాతం; డా మునివరేణ్యు. డతి కుపితుండై. 25 


ప్రతిపదార్థం: (బ్రాహ్మణజాతికిన్‌= (బ్రాహ్మణజాతికి; ఈ తాల్మి= ఇటువంటి ఓర్పు; లేదు= ఉండదు; నిజంబు= నిజంగా; 
నీవు+ఎవ్వండవు?= నీవు ఎవరవు?; అనవుడున్‌= అనగా విని; ఏన్‌= నేను; సూతజుండన్‌= సూతపుత్రుడను - అని; ఆతండు= 
కర్టుడు; వెజచుచున్‌= భయపడుతూ; అనియెన్‌= అన్నాడు; ఆ మునివరేణ్యుండు= ఆ మునిశ్రేష్టుడైన పరశురాముడు; 
అతికుపితుండు+ఐ= మిక్కిలి కోపించినవాడై. 


కడ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం : (బ్రాహ్మాణజాతికి ఇటువంటి ఓర్పు ఉండదు. నిజంగా నీ వెవడవు?” అని అడుగగా 'నేను సూతపుత్రుడ' 
నని కర్షుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి. 


వ. “నీవు బ్రాహ్మణుండ నని కపటంబున మత్పరిగ్రహంబు వడసితివి; తత్పలం బనుభవింపు' మని 
యస్ర్త్రవిద్యావిభవంబు వికలంబుగా శపియించెం; గర్జుండునుం జేయునది లేక వగచుచు వచ్చి దుర్యోధనుం 
గాంచి. 26 


ప్రతిపదార్థం: (బ్రాహ్మణుండను+అని= నేను (బ్రాహ్మణుడను అని; నీవు= నీవు(కర్షుడు); కపటంబునన్‌= వంచనతో; 
మత్‌+పరి[గ్రహంబున్‌= నా శిష్యత్వమును; పడసితివి= పొందావు; తద్‌+ఫలంబు= దాని ఫలితాన్ని; అనుభవింపుము= పొందుము; 
అని= అని పలికి; అస్త్ర విద్యావిభవంబు= మంత్ర బాణవిద్యావైభవం; వికలంబు+కాన్‌= భగ్నమై పోయేటట్టు; శపియించెన్‌= శాపం 
పెట్టాడు; కర్షుండునున్‌= కర్షుడు కూడా; చేయునది లేక= చేయగలిగిందేమీ లేక; వగచుచున్‌= విచారపడుతూ; వచ్చి= తిరిగివచ్చి; 
దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కాంచి= చూచి. 


తాత్పర్యం: 'బ్రాహ్మణుడను అని పలికి నీవు వంచనతో నా శిష్యత్య్వాన్ని (గ్రహించావు. దాని ఫలితాన్ని అనుభవించుము. 
నా వలన నేర్చుకొన్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక!' అని శపించాడు. కర్షుడుకూడా చేయగలిగిం 
దేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి. 


ఆ.  “అధిప! పరశురాము నాశ్రయించితి(; గృతా । స్తుండ నైతి, నన్ను భండనమున 

మార్కొనంగ లేరు మగ లిజ్జగంబున' । ననుడు నతండు ప్రముదితాత్సు. డయ్యె, 27 
ప్రతిపదార్థం: అధిప!= ప్రభూ! దుర్యోధనా! పరశురామున్‌+ఆ(శ్రయించితిన్‌= పరశురాముడిని శరణువేడాను; 
కృత+అ(స్రుండను+ఐతిన్‌= గైకొనబడిన అస్త్రములు కలవాడి నైనాను (అస్త్ర విజ్ఞానాన్ని పొందాను); ఈ జగంబునన్‌= ఈ లోకంలో; 
మగలు= వీరులు; భండనమునన్‌= యుద్దంలో; నన్నున్‌; మార్కొనంగన్‌లేరు= ఎదుర్కొనలేరు; అనుడున్‌= అనగా విని; అతండు= 
దుర్యోధనుడు; ప్రముదిత+ఆత్ముండు= సంతోషించిన హృదయం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: 'ప్రభూ! నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్రవిద్యను గడించాను. ఇప్పు డీలోకంలో వీరు లెవ్వరూ 
యుద్ధంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు" అని అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగు డయ్యాడు. 


విశేషం: కర్ణుడు అబద్దా లాడటంలో వెనుకాడ డని మరొకసారి రుజువైంది - అవి సుయోధనుడికి సంతోషం కలిగిస్తే చాలు. 


వ. ఇవిమీ యన్న వోయిన పోక; లిట్లు దుర్యోధనునకు ననుంగ్రయుండం గళింగపతి యగు చిత్రాంగదుండు 
శుభాంగి యను నిజపుత్రికి సయంవర మహోత్ఫవంబు సేయించువాండై చాటించిన, శిశుపాలుండును, 
నీలుండును, జరాసంధుండును, రుక్షియులోనుగా రాజు లనేకులు తదీయరాజధాని యగురాజపురంబునకుం 
జనిరి; దుర్యోధనుండును దోహలంబున సముచిత చతురంగ బలసమేతుండును గల్పిత రథారూఢుండును 
గర్దసహాయుండునునై యరిగి; నట్లు గూడిన భూపతులకుం దగుసంవిధానంబు లాచరించి. 28 

ప్రతిపదార్హం: ఇవి= ఇప్పుడు చెప్పినవి; మీ+అన్న= మీ అన్న అయిన కర్టుడు; పోయినపోకలు= నడచిన విధాలు; ఇట్టు= ఈ 

విధంగా; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడికి; అనుంగు+ఐ+ఉండన్‌= ప్రియస్నేహితుడై ఉండగా; కళింగపతి+అగు చిత్రాంగదుండు= 

కళింగదేశానికి రాజైన చిత్రాంగదుడు; శుభాంగి+అను నిజపుత్రికిన్‌= శుభాంగి అనే పేరుగల తన కొమార్తెకు; స్వయంవర 
మహా+ఉత్స్పవంబు= స్వయంగా కన్యవరుడిని నిండుసభలో ఎన్నుకొనే వేడుకను; చేయించువాండు+ఐ= నిర్వహింపదలచి; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము కల 


చాటించినన్‌ ప్రకటన చేయించగా; శిశుపాలుండును, నీలుండును, జరాసంధుండును, రుక్మియున్‌; లోనుగాన్‌= మొదలుగా; 
రాజులు+అనేకులు= పెక్కుమంది రాజులు; తదీయ రాజధాని+అగు= చిత్రాంగదుడి రాజధాని అయిన; రాజపురంబునకున్‌+చనిరి= 
రాజపురానికి వెళ్ళారు; దుర్యోధనుండును= దుర్యోధనుడు కూడా; దోహలంబునన్‌= ఉత్సాహంతో; సముచిత= యోగ్యమైన; 
చతుః+అంగబలసమేతుండును= రథగజ అశ్వపదాతులనే నాలుగు అంగాలుగల సైన్యంతో కూడుకొని; కల్పితరథ+ఆరూఢుండును= 
సిద్దం చేయబడిన రథాన్ని ఎక్కినవాడై; కర్షసహాయుండును+ఐ= కర్షుడి సహాయం తీసికొన్నవాడుకూడా అయి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అట్లు= ఆ విధంగా; కూడిన భూపతులకున్‌= సమావేశమైన రాజులకు; తగు సంవిధానంబు= ఉచితమైన సదుపాయాలు; ఆచరించి= 
చేసి. 
తాత్సర్యం: మీ అన్న అయిన కర్ద్షుడు నడచిన విధా లటువంటివి. ఆ విధంగా కర్షుడు దుర్యోధనుడికి ఆప్తమి(త్రుడై 
ఉండగా కళింగరాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని 
చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజు లెందరో చిత్రాంగదుడి రాజధానీ 
నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని, 
కర్షసహాయుడై, రథమెక్కి రాజపురానికి వెళ్ళాడు. అట్టా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత 
సత్కారాలు చేసి. 
సీ. _ కాళంగుం డాత్మీయ కన్యాస్తయంవర । కార్యంబు నడప, నక్కన్య సఖులు 

దాదులు పేర్వేర ధరణీపతుల. జూపి । చెప్పంగ6 జూచుచు. జేతం బుష్ప 

మాలిక యొప్పం దన్మధ్య వీథికి నల్ల ।; నడచుచు. గురుపతి. గడచిపోయె; 

నత. డల్గి యచ్చపలాక్షిం బోనీ కాంగి । పట్టి, రథంబుపై. బెట్టం బనిచి 


ఆ. యేంగుచున్న, రాజు లెల్ల సంక్షోభించి, । కూడుకొని యుదగ్ర ఘోరభంగి. 
దాంకి; రవ్విభుండు6 దలంకక బలశౌర్య । ములు పొగడ్త కక్క బోరె నధిప! 30 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; కాళింగుండు= కళింగదేశాధిపతి చిత్రాంగదుడు; ఆత్మీయకన్వా స్వయంవర కార్యంబు= 
తన కూతు స్వయంవరోత్సవ కార్య(క్రమాన్ని; నడపన్‌= నిర్వహించగా; ఆ+కన్యసఖులు, దాదులు= స్వయంవరకన్య అయిన 
శుభాంగి యొక్క చెలికత్తెలు; పెంచిన దాదులు; పేరు+పేరన్‌= ఒక్కొక్కరి పేరు చెప్పుతూ; ధరణీపతులన్‌= రాజులను; చూపి= 
చూపించి; చెప్పంగన్‌= పరిచయం చేయగా; చూచుచున్‌= (శుభాంగి వారిని) చూస్తూ; చేతన్‌+పుష్పమాలిక ఒప్పన్‌= చేతిలో 
కల్యాణపుష్పమాల ఒప్పారగా; తద్‌+మధ్యవీథికిన్‌= రాజుల నడుమనున్న బాటలో; అల్లన్‌= మెల్లగా; నడచుచున్‌= ముందుకు 
సాగుతూ; కురుపతిన్‌= దుర్యోధనుడిని; కడచిపోయెన్‌= దాటిపోయింది; అతండు= దుర్యోధనుడు; అల్లి= కోపించి; 
ఆ+చపలాక్షిన్‌= చలించేకన్నులు గల ఆ శుభాంగిని; పోనీక= ముందుకు పోకుండ; ఆంగిపట్టి= ఆపి పట్టుకొని; రథంబుపైన్‌= 
రథంమీద; పెట్టన్‌= ఉంచటానికి; పనిచి= ఆజ్ఞాపించి; ఏంగుచున్నన్‌= సభను వీడిపోతూ ఉండగా; రాజులు+ఎల్లన్‌= 
రాజులందరూ; సంక్షోభించి= కలతచెంది; కూడుకొని= ఒక్కటై; ఉద(గ్రఘోరభంగిన్‌= అతి భయంకరమైన విధంగా; తాంకిరి= 
ఎదుర్కొన్నారు; ఆ+విభుండున్‌= ఆ రాజు(దుర్యోధనుడు) కూడ; తలంకక= భయపడక; బలశౌర్యములు= బలపరా(క్రమాలు; 
పొగడ్తకెక్కన్‌= కీర్తించబడేటట్టుగా; పోరెన్‌= యుద్దం చేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! చిత్రాంగదుడు తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. 
చెలికత్తెలు, దాదులు పేరుపేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా ఆ కన్య వారిని చూస్తూ చేతిలో 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


కల్యాణపుపష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటిపోయింది. 
అందుకు రారాజుకు కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపి పట్టి, రథంమీద ఉంచటానికి ఆజ్ఞాపించి, 
తాను సభను వీడి వెళ్ళనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి, గుమిగూడి అతిభయంకరమైన విధంగా 
అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక అందరూ అతడి బలపరా[క్రమాలను పొగడేటట్టు యుద్దం 
చేశాడు. 


వ. అట్టియెడ. 30 
తాత్పర్యం: ఆ సమయంలో. 


శా. భల్లంబుల్‌ పరంగించి యుగ్రముగ భూపాలోత్తమాంగంబులన్‌ 
డొల్లం జేయుచు. జిత్ర లాఘవము నాటోపంబు దర్పంబు రా 
జిల్లం గుంభిఘటారథవ్రజ హయశ్రేణీ పదాతి ప్రతా 
నోల్లాసంబుల రూపుమాపుచు నవార్యుం డయ్యెం గర్జుం డనిన్‌. 31 


ప్రతిపదార్దం: అనిన్‌= యుద్ధంలో; కర్షుండు= కర్షుడు; భల్లంబులన్‌= బల్లెములను; పరంగించి= ప్రయోగించి; ఉగ్రముగన్‌= 
భయంకరంగా; భూపాల+ఉత్తమ+అంగంబులన్‌= రాజుల తలలను; డొల్లన్‌+చేయుచున్‌= నేలరాలేటట్లు చేస్తూ; చిత్రలాఘవమున్‌= 
అద్భుతమైన నేర్పును; ఆటోపంబున్‌= వేగిరపాటును; దర్బంబున్‌= గర్వం; రాజిల్లన్‌= ప్రకాశించగా; కుంభిఘటా= ఏనుగుల 
గుంపులయొక్క;  రథవ్రజ= రథసమూహాలయొక్క; హయత్రేణీ= గుర్రాలవరుసలయొక్క; పదాతిప్రతాన= కాల్చ్బలాల 
సముదాయంయొక్క; ఉల్లాసంబులన్‌= అతిశయాలను; రూపుమాపుచున్‌= అణస్తూ; అవార్యుండు= వారించటానికి శక్యం కానివాడు; 
అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ, విచిత్రమైన నేర్పు, 
వేగం, గర్వం ప్రకాశించేటట్టు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ, అందరికీ 
వారించటానికి శక్యం కానివాడుగా కర్షుడు యుద్ధరంగంలో నిలిచాడు. 


వ. _ ఇవ్విధంబున విక్రమించు నవ్వీరవర్యుని శౌర్యబాహువీర్యంబులకు భయంబుంగొని హతశేషులైన 
భూపతులు పఅచినం బ్రీతుం డగుచు నక్కురుకుమారుండు గన్యారత్నంబు. గొని కరినగరంబున 
కరుగుదెంచె; నప్పగ మనంబున. బెట్టికొని పదంపడి జరాసంధుం డక్కమలబంధుపుత్రు నెక్కటిపోరికిం 
బిలిచినం బోయి. 32 


ప్రతిపదార్థం: ఈవిధంబునన్‌= పైన చెప్పిన విధంగా; విక్రమించు= పరాక్రమం ప్రదర్శించే; ఆ+వీరవర్యుని= ఉత్తమ వీరుడైన 
ఆ కర్టుడియొక్క; శౌర్యబాహు వీర్యంబులకున్‌= పరాక్రమానికీ, భుజబలానికీ; భయంబున్‌+కొని= భయపడి; హతశేషులు+ఐన 
భూపతులు= చావగా మిగిలిన రాజులు; పజఅచినన్‌= పరుగెత్తగా, పారిపోగా? ఆ+కురుకుమారుండు= ఆ దుర్యోధనుడు; 
(ప్రీతుండు+అగుచున్‌= సంతోషించినవాడౌతూ; కన్యారత్నంబున్‌= శ్రేష్టురాలైన ఆ కన్యను (శుభాంగిని); కొని= (గ్రహించి; 
కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; అరుదెంచెన్‌= వచ్చాడు; జరాసంధుండు= జరాసంధుడు; ఆ+పగన్‌= ఆ కచ్చెను; 
మనంబునన్‌= మనసులో; పెట్టికొని= ఉంచుకొని; పదంపడి= ఆ తరువాత ఒకసారి; కమలబంధు పుత్రున్‌= సూర్యుడి కుమారుడైన 
కర్ణుడిని; ఎక్కటి పోరికిన్‌= ఒంటరిగా చేసే పోరుకు (అంటే ద్వంద్వయుద్దానికి); పిలిచినన్‌= ఆహ్వానించగా; పోయి. 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము క్ష 


తాత్పర్యం: ఆ విధంగా బలపరా[క్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ట్షుడిని చూచి, చావగా మిగిలిన రాజులు 
భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసికొని హస్తినాపురానికి 
చేరుకొన్నాడు. అయితే, అప్పటి పగను మనసులో పెట్టుకొన్న జరాసంధుడు కర్ణుడిని ఒంటరిపోరుకు (ద్వంద్వయుద్ధానికి) 
ఆహ్వానించాడు. కర్దుడు వెళ్ళాడు. 


సీ. _ ఎక్కటెక్కటిపోరి యిద్ధదివ్యాస్త సం ।; చయవంతుం డగు జరాసంధు బాణ 
ధనురాది వివిధసాధనములు దనచేత€ । దన యస్రశస్త్రసంతాన మెల్ల 
నాతనిచే మదియంగ రథంబులు । డిగ్గి పెంపారెడు నగ్గలికల 
నాతండు. దాను బాహాసంగరమునకు. । జొచ్చి పెనంగంగ నొచ్చి యతని 


ఆ. యంగసంధి వికల మగుటయు. బోరు సా । లించి యతండు గారవించి తనకు 
మహితవిభవ మైన మాలినీ నగర మీ । నధికతేజ మెసంగ నరుగుదెంచె. 33 


ప్రతిపదార్థం : ఎక్కటి+ఎక్కటి= ఒంటరొంటరిగా; పోరి= యుద్ధంచేసి; ఇద్ద దివ్య+అస్త్ర సంచయవంతుండు+అగు= ప్రకాశించే 
మహిమాన్వితాలైన మంటత్రపూరిత బాణ సమూహాలతో కూడుకొన్నవాడైన; జరాసంధు= జరాసంధుడియొక్క; బాణధనుః+ఆది 
వివిధ సాధనములు= బాణాలు, విల్లమ్ములు మొదలైన పలురకాలైన పనిముట్టు; తనచేతన్‌= తన (కర్ణుడి) చేతను; తన+అస్త్ర 
శస్త్ర సంతానము+ఎల్లన్‌= కర్షుడి మంత్రసహితబాణాలయొక్కయు, మంత్రరహిత బాణాలయొక్కయు సమూహాలన్నింటిని; 
ఆతనిచేన్‌= జరాసంధుడిచేతను; మడియంగన్‌= ధ్వంసంకాగా; ఆతండున్‌+తానున్‌= జరాసంధుడూ, కర్ట్షుడూ; రథంబులు= 
రథాలను; డిగ్గి= దిగి; పెంపు+ఆరెడు= అతిశయించే; అగ్గలికలన్‌= పూనికలతో, బాహాసంగరమునకున్‌= బాహుయుద్దానికి; చొచ్చి= 
ప్రవేశించి; పెనంగంగన్‌= ద్వంద్వయుద్ధం చేయగా; నొచ్చి= నొప్పిచెంది; అతని+అంగసంధి= జరాసంధుడి శరీరంలోని కీలు; 
వికలము+అగుటయున్‌= విరగగా; పోరు= యుద్ధం; చాలించి= మాని; అతడు= జరాసంధుడు; గారవించి= సన్మానించి; తనకున్‌= 
కర్ణుడికి; మహితవిభవము+ఐన= అధికసంపద కలిగినదైన; మాలినీనగరము= మాలిని అనే పేరుగల పట్టణాన్ని; ఈన్‌= ఈయగా; 
అధికతేజము= మిక్కిలి పరాక్రమం; ఎసంగన్‌= ఒప్పారగా, ప్రకాశించగా; అరుగుదెంచెన్‌= తిరిగి వచ్చాడు. 


తాత్పర్యం: కర్ణ జరాసంధు లిరువురూ అసహాయవీరులై యుద్ధంచేశారు. కర్టుడు జరాసంధుడి దివ్యాస్త్ర 
సముదాయాన్ని, ధనురాది సాధనాలనూ ధ్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్షుడి అస్త్రశ(స్తాలను వమ్ముచేశాడు. 
ఆపైన ఇరువురూ రథాలపై నుండి నేలమీదకు దిగి, పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్దానికి పూనుకొని 
తలపడ్డారు. జరాసంధుడు బాధపొంది కీలు విరుగగొట్టుకొన్నాడు. అంతటితో పోరు ఇరువురూ చాలించారు. 
జరాసంధుడు కర్ణుడి పౌరుషానికి మెచ్చి గారవించి, అధిక సంపదలకు నిలయమైన మాలినీనగరాన్ని అతడి కిచ్చాడు. 
కర్ణుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. 


వ. ఈ రెండ వదానంబులు నీవును గొంత యెజుంగు; దిట్లు ప్రసిదబలపరాక్రముండైన కర్టు నుదీర్ణత్వంబు 
సెటుచుటకునై సహజ కవచకుండలంబులు భిక్షించి పుచ్చుకొని నాకలోకపతి నీకు హితం బాచరించె; 
దానంజేసి ధనంజయుం డతనిం దెగటార్పం జాలె నని చెప్పి వెండియు. 34 

ప్రతిపదార్థం: ఈరెండు+అవదానంబులు= జరిగిన ఈ రెండు మంచి పనులు; నీవును= నీవుకూడ; కొంత+ఎయుంగుదు(వు)= 


కొంత తెలిసికొని ఉంటావు; ఇట్టు= పైన చెప్పబడిన విధంగా; (ప్రసిద్దబల పరా[క్రముండు+ఐన= ప్రకటమైన బలపరాక్రమాలు 
కలవాడైన; కర్ణు= కర్టుడియొక్క; ఉదీర్ణతంబు= గొప్పతనమును; చెబుచుటకునై= పాడుచేయటానిక్రై; నాకలోకపతి= స్వర్గలోకాధిపతిఅయిన 
రూ ణా ణా ౪ యా యా / 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంద్రుడు; సహజ కవచకుండలంబులు= పుట్టుకతో వైజంగా వచ్చిన కవచాన్నీ, కుండలాలనూ; భిక్షించి= అడిగికొని; 
పుచ్చుకొని= తీసికొని; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); హితంబు= మేలు; ఆచరించెన్‌= చేశాడు; దానన్‌+చేసి= అది కారణంగా; 
ధనంజయుండు= అర్జునుడు; అతనిన్‌= కర్ణుడిని; తెగటార్పన్‌+చాలెన్‌= చంపగలిగాడు; అని చెప్పి= ఈ విధంగా చెప్పి; 
వెండియున్‌= మరల. 


తాత్పర్యం: జరిగిన ఈ రెండు మంచి పనులు నీకు కూడా కొంత తెలిసి ఉండవచ్చును. అట్లా బలపరా[క్రమాలలో 
జగ(త్రసిద్దుడైన కర్టుడి గొప్పతనాన్ని ధ్వంసం చేయదలచి ఇంద్రుడు అతడి కవచకుండలాలను భిక్షగా అడిగి 
పుచ్చుకొన్నాడు. దానివలన ధర్మజా! నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్షుడిని సంహరించగలిగాడు” 
- అని చెప్పి, మరల ఇట్టా అన్నాడు: 


చ. “వినుము నరేంద్ర! విప్రం డలివెన్‌, జమదగ్నిసుతుండు శాప మి 
చై, నమరభర్త వంచనము సేసె, వరం బని కోరి కుంతి మా 
నె నలుక, భీష్ముం డర్ధరథు6 జేసి యడంచెం, గలంచె మద్రరా 
జనుచిత మాడి, శౌరి విధి యయ్యె, నరుం డని జంపె6 గర్జునిన్‌. 35 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ధర్మరాజా!; వినుము= (గ్రహించుము; విఫ్రుండు= బ్రాహ్మణుడు; అలివెన్‌= కోపగించాడు; 
జమదగ్నిసుతుండు= జమదగ్నిమహర్షి కుమారుడైన పరశురాముడు; శాపము+ఇచ్చెన్‌= శాపం పెట్టాడు; అమరభర్త= దేవతల రాజైన 
ఇం[ద్రుడు; వంచనము= మోసం; చేసెన్‌= చేశాడు; కుంతి= కుంతీదేవి; వరంబు+అని= వర మనే పేరుతో; కోరి= అడిగి; అలుకన్‌= 
తన పుత్రులమీది కోపాన్ని; మాన్సెన్‌= తగ్గించింది; భీష్ముండు= భీష్ముడు; అర్దరథున్‌= ఒక రథికుడితో కూడ సమంగా పోరలేని 
వీరుడిగా; చేసి= నిర్ణయించి; అడంచెన్‌= అణచాడు; మద్రరాజు= మ(ద్రదేశ ప్రభువు శల్యుడు; అనుచితము+ఆడి= అయోగ్యాలైన 
మాటలు మాట్లాడి; కలంచెన్‌= హృదయాన్ని కలవరపెట్టాడు; శౌరి= కృష్ణుడు; విధి= తలన్రాత; అయ్యెన్‌= అయ్యాడు; అనిన్‌= 
యుద్ధంలో; నరుండు= అర్జునుడు; కర్టునిన్‌= కర్టుడిని; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్టుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత 
పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసంచేసి సహజకవచకుండలాలను (గ్రహించాడు. కుంతి వరమనే 
నెపంతో కోరి కోపాన్ని మాన్పింది; భీష్ముడు కర్టుడిని అర్హరథుడిగా చేసి అగౌరవపరిచాడు; శల్యుడు అనుచిత 


సంభాషణలతో కర్టుడి హృదయాన్ని కలతపెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరుగగా 
అర్జునుడు కర్షుడిని రణరంగంలో వధించగలిగాడు! 


విశేషం: కర్షుడి జీవితాన్నంతా ఒక్క పద్యంలో ఇమిడ్చిన రచన ఇది. పండిత లోకంలో అమిత ప్రచారంలో ఉన్న పద్య మిది. 
ఎంతటి మహాత్ముడైనా దైవబలం లేకపోతే ఎట్టా కుప్పకూలిపోతాడో చెప్పటానికి విజ్ఞులు ఈ పద్యాన్ని ఒక స్పూర్తిగా సంభాషణలలో 
వాడుకొంటూ ఉంటారు. 


వ. అట్లుంగాక. 36 
తాత్పర్యం: అట్టా కాకపోతే. 


క. _ హరసురపతి యమ వరుణులు | గురుకృపులును దివ్యబాణకోటు లొసంగుటన్‌ 
నరుశక్తి కర్టుతేజ । స్పురణము నార్పంగ6 జాలె. జువ్వె నృపాలా! " 37 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము క్షం 


ప్రతిపదార్థం: నృపాలా!= ధర్మరాజా!; హర, సురపతి, యమ, వరుణులు, గురుకృపులును= శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, 
(ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు; దివ్యబాణకోటులు= మహిమాన్వితాలైన లెక్కకు మించిన బాణాలను; ఒసంగుటన్‌= ఇవ్వటంవలన; 
నరుశక్తి= అర్జునుడి పరాక్రమం; కర్షుతేజః+స్సురణమున్‌= కర్షుడియొక్క ప్రతాపదీప్తిని; ఆర్బంగన్‌+*చాలెన్‌+చువ్వె!= ఆర్బగలిగింది సుమా! 
తాత్పర్యం: ధర్మరాజా! శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, (ద్రోణుడు, కృపుడు మొదలైనవారందరూ లెక్కకు 
మించిన దివ్యబాణాలను ఉపదేశించటంవలన అర్జునుడి ప్రతాపతేజం కర్టుడి పరాక్రమతేజాన్ని ఆర్పగలిగింది సుమా!” 


న. అనిన విని శోకవ్యాకులుండైన యన్నరపతి గన్నీరొలుక నిట్టూర్పు నిగిడించినం దత్సృమీపంబున నున్న కుంతి 
గనుంగొని యడ లుడుపుటకై యతనితో నిట్లనియె. 38 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; వి; శోకవ్యాకులుండు+ఐన= దుఃఖంచేత కలతచెందినవాజైన; ఆ+నరపతి= ఆ రాజైన 
యుధిష్టిరుడు; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు కారగా; నిట్టూర్పు నిగిడించినన్‌= దీర్హనిశ్వాస వదలగా; తద్‌+*సమీపంబునన్‌= ఆ 
సమీపప్రాంతంలో ఉన్న; కుంతి= కుంతీదేవి; కనుంగొని= చూచి; అడలు= దుఃఖాన్ని; ఉడుపుటకున్‌+ఐ= ఉపశమింపచేయటానికి; 
అతనితోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దుఃఖంచేత కలతచెంది ధర్మరాజు కన్నీరు మున్నీరు కాగా, 
దీర్హనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి, అతడి శోకాన్ని మాన్సాలని 
అతడితో ఇట్టా అన్నది: 


చ. ' జననము. దెల్పి యే బిలువ 'సత్యము సుమ్ముర కుంతి భాషణం) 
బని తనుజత్వజాతకృప నంబుజమిత్రుండు వల్కె నేమిటన్‌ 
గొనకొన నేరండయ్యె నినుం గూడ సుయోధనుం బట్టి; యట్టి క 
ర్లున కయి నీవు నేటికి మనోవ్యథం బొందంగ నిట్లు పుత్రకా! 39 


ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా! (ధర్మరాజా[); ఏన్‌= నేను (కుంతి); జననమున్‌+తెల్సి= పుట్టుకను గూర్చిన సత్యాన్ని 
తెలియజెప్పి; పిలువన్‌= (పాండవుల పక్షంలో చేరుమని) పిలువగా; అంబుజమి(త్రుండు= సూర్యుడు; తనుజత్వ జాత కృపన్‌= 
కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో; కుంతిభాషణంబు= కుంతీదేవిమాటలు; సత్యము సుమ్ముర!= నిజం సుమా! 
అని; పల్కన్‌= పలికాడు; (కాని); సుయోధనున్‌+పట్టి= దుర్యోధనుడిని ఆశ్రయించి; నినున్‌= నిన్ను (ధర్మరాజుతో); కూడన్‌= 
చేరటానికి; ఏమిటన్‌= ఏ విధంగా కూడా; గొనకొనన్‌ నేరండు+అయ్యెన్‌= యత్నించజాలకపోయాడు; అట్టి= అటువంటి; 
కర్ణునకున్‌+అయి= కర్టుడి గురించి; నీవు; ఇట్టు= ఈ విధంగా; మనోవ్యథన్‌= మానసిక వేదనను; పొందంగన్‌+ఏటికిన్‌?= 
పొందటం ఎందుకు? 


తాత్పర్యం: 'కుమారా! పుట్టుకను గురించిన నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్తుడు, ఆ సూర్యభగవానుడు 
కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో "కుంతి చెప్పిన మాట నిజం; నమ్ము నాయనా! అని పలికాడు. 
కాని, కర్టుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయలేకపోయాడు. కాబట్టి 
అటువంటి కర్దుడికొరకు నీ వెందుకు ఈ విధంగా మానసిక వేదనను పొందుతావు?” (వలదని భావం). 


వ. _అనుటయు నవ్వచనంబులు దనకు నసహ్యంబు లైనం గటకటంబడి యద్దేవి నాలోకించి “భవదీయ 
మంత్రకార్య గోపనంబునం గాదె యింత పుట్టె నని పలికి, యంత నిలువక 40 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని కుంతీదేవి పలుకగా; ఆ+వచనంబులు= ఆ మాటలు; తనకున్‌= ధర్మరాజుకు; అసహ్యంబులు+ఐనన్‌= 
ఏవగింపు కలిగించినవి కాగా; కటకటంబడి= బాధచెంది; ఆ+దేవిన్‌= ఆ రాణిని (కుంతిని); ఆలోకించి= చూచి; భవదీయ= నీయొక్క; 
మం(త్రకార్య= రాజనీతి చర్యలను; గోపనంబునన్‌= రహస్యంగా ఉంచటం వలన; కాదె!= కాదా!; ఇంత= ఇంతటి విపరీతపరిణామం; 
పుట్టెన్‌= కలిగింది; అని పలికి= అని చెప్పి; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక. 


తాత్పర్యం: అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి 
కుంతీదేవిని చూచి ఇట్టా అన్నాడు: “నీవు నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి 
విపరీత పరిణామం కలిగింది" అని అంటూ అంతటితో ఆగక - (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మరాజు స్రీలకు రహస్య రక్షణంబు లేకుండ శపియించుట (సం. 12-6-11) 


తే. *' అంగనాజనమ్ములకు రహస్య రక్ష। ణంబునందలి శక్తి మనంబులందు. 
గలుగకుండెడు మెల్లలోకముల' నని శ । పించె నా ధర్మదేవతాప్రియసుతుండు. త్ర 


ప్రతిపదార్దం: ఆ ధర్మదేవతాప్రియనందనుండు= యమధర్మరాజు ప్రియకుమారుడు ఆ ధర్మరాజు; ఎల్ల లోకములన్‌= అన్ని 
లోకాలలోనూ; అంగనాజనమ్ములకున్‌= ్రీజనులకు; రహస్యరక్షణంబునందలి శక్తి= గోప్యంగా ఉంచదగినవాటిని రహస్యంగా ఉంచి 
కాపాడే విధానంలో ఉండే బిగువు; మనంబుల+అందున్‌= మనస్సులలో; కలుగక+ఉండెడు(ఉండెడున్‌+ఎల్ల= ఉండెడుమెల్ల) 
కలుగకుండా ఉండుగాక!; అని శపించెన్‌= అని శాపంపెట్టాడు. 


తాత్పర్యం: అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా 
పోవుగాక! అని ధర్మరాజు శపించాడు. 


నిశేషం: 'ఆడవారి నోళ్ళల్లో ఆవగింజైనా నానదు” అనే సామెత ఇట్టా పుట్టిందేమో! 


వ. _ ఇట్లు మహాతేజోధనుం డగు నజ్జననాథుం డట్లు శపియించి కుంతి చేసిన కర్ణగోపనంబు ప్రసంగంబుగా 
నంతరంగంబు గృతపడిన కార్యంబులదెస నిగుడం దనకతంబున మృతింబొందిన యుభయపక్ష 
బంధుమిత్రకోటులం దలంచి యుమ్మలించి విశేషించి కర్టుచావునకు( దూరవగచి విహ్వలించి వివ్వచ్చునాననం 
బాలోకించి యిట్లనియె. 42 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; మహాతేజోధనుండు+అగు= గొప్పదైన ప్రకాశం (ప్రతాపం) ధనంగా కలవాడైన; 
ఆ+జననాథుండు= ఆ ధర్మరాజు; అట్టు= ఆ విధంగా; శపియించి= శాపంపెట్టి; కుంతి= కుంతీదేవి; చేసిన= ఒనర్భిన; కర్ష్ణగోపనంబు= 
కర్ణుడిని గురించిన అంశాలను రహస్యంగా ఉంచిన అంశం; 'ప్రసంగంబుగాన్‌= చర్చనీయాంశం కాగా; అంతరంగంబు= మనస్సు; 
కృతము+పడిన= కడచిన; కార్యంబులదెస= పనులవైపు; నిగుడన్‌= 'ప్రసరించగా; తన కతంబునన్‌= తన కారణంగా; 
మృతిన్‌+పొందిన= చనిపోయిన; ఉభయపక్ష= రెండు (కౌరవ పాండవ) పక్షాలకు చెందిన; బంధుమిత్ర కోటులన్‌= అసంఖ్యాకులైన 
బంధువులను, మిత్రులను; తలంచి= స్మరించి; ఉమ్మలించి= శోకించి; విశేషించి= అధికంగా; కర్ట్షుచావునకున్‌= కర్షుడి మరణానికి; 
తూరన్‌ వగచి= నొచ్చేటట్టుగా దుఃఖించి; విహ్యలించి= దుఃఖాతిశయం వలన శరీరం వశం తప్పినవాడైై; వివృచ్చు+ఆననంబు= 
అర్జునుడి ముఖాన్ని; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: తేజోవంతుడైన ధర్మరాజు ఆ విధంగా శపించి, కుంతీదేవి కర్టుడి విషయాలు దాచి ఉంచటమనే 
అంశం చర్చనీయాంశం కాగా, అతడి మనస్సు కడచిన కార్యములపట్ట ప్రసరించింది. అది కారణంగా కారవపాండవ 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 21 


పక్షాలలో అసంఖ్యాకంగా ప్రాణాలు కోల్పోయిన బంధుమిత్రులు జ్ఞాపకం వచ్చారు. దానికి అమితంగా దుఃఖించాడు. 
విశేషించి కర్షుడి మరణం అతడి మనస్సును గాయపరచింది. శోకతీవ్రతచేత శరీరం తూలినట్టయింది. అప్పుడు 
ధర్మరాజు అర్జునుడి మొగంవైపు చూచి ఈ విధంగా అన్నాడు: 


క. '*'మన కేటిరాజ్య? మొండొక । జనపదమున కేంి భైక్షచర్యావిధి జీ 

వనము నడిపికొనియుండుద | మనఘా! యట్లయిన సుఖుల మవుదుము సుమ్మీ! 43 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! అర్జ్హునుడా!; మనకున్‌= మనకు (పాండవులకు); ఏటిరాజ్యము?= రాజ్యమేమిటికి? 
(ఎందుకు? అని భావం; వలదు అని తాత్పర్యం); ఒండు+ఒక= మరియొక; జనపదమునకున్‌= జనస్టానానికి; ఏంగి= వెళ్ళి; 
భైక్షచర్యావిధిన్‌= బిచ్చమెత్తుకొనే కార్యక్రమంతో; జీవనము= (బ్రదుకు; నడిపికొని+ఉండుదము= సాగించుకొంటూ ఉందాము; 
అట్టు+అయినన్‌= ఆ విధంగా చేసినట్టయితే; సుఖులము= సుఖించినవారం; అవుదుము= అవుతాము; సుమ్మీ!= సుమా! 
తాత్పర్యం: “'పాపరహితుడవైన పార్భుడా! మన కెందుకీ రాజ్యం? మరొక జనస్దానానికి వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకొనే 
కార్యక్రమంతో బ్రదుకును సాగించుకొంటూ ఉందాము. అట్టాగైతే మనం సుఖంగా ఉంటాము సుమా!” 


నిశేషం: ధర్మజుడు శోకతీవ్రత చేత విరక్తిని ప్రకటిస్తున్నాడు. 
వ. అని వెండియు. డద 
తాత్పర్యం: అని ఇంకా (ఇట్టా అన్నాడు ధర్మజుడు. 


సీ. ' జ్ఞాతుల నందజం జంపితి, మది యాత్మ। వధమ కాదే! రాజవర్తనంబు6 
గాల్పు; మహింస నిక్కము దాల్మి మత్సర । వర్ణన మిది వనవాసజనుల 
కాగమ విహితంబు లటె; యింత యొప్పునే? |; వనమున వసియింపవలయు వింటె; 
యసుఖదంబైన రాజ్యామిషంబునకుం గు । క్కల భంగి. దమలోన౦ గాటులాడి 


తే. కులము నెల్లను బొలియింప. గుత్సితంపు । బ్రదుకు వచ్చెనె యను వగపాలు వడంగ6 
బ్రమద మొసంగదు త్రైలోక్యరాజ్య మైన6 | గాన నే నొల్ల మహి; మీర కైకొనుండు. 45 


ప్రతిపదార్థం: జ్ఞాతులన్‌+అందజన్‌= సగోత్రికులనందరిని; చంపితిమి= ప్రాణాలు తీశాము; అది= ఆ విధంగా చేయటం; 
ఆత్మవధము+అ= మనలను మనం చంపుకొనటమే; కాదే!= కాదా!; రాజవర్తనంబున్‌= క్షత్రియధర్మాన్ని; కాల్పుము= కాల్ఫివేయుము; 
(అనగా దానిని తిరస్కరించుము అని భావం); అహింస= హింసచేయకుండటం; నిక్కము= బుజువర్తనం; సత్యాన్ని పాటించటం; 
తాల్మి= ఓర్పు; మత్సర వర్జనము= అసూయను విడనాడటం; ఇది= ఇటువంటి గుణాలు కలిగి ఉండే వర్తనం; వనవాస జనులకున్‌= 
తపోవనాలలో నియమనిష్టలతో నివసించేవారికి; ఆగమ విహితంబులు+అటె!= వేద సమ్మతాలట కదా!; అంత+జఒప్పునే?= ఎంత 
సముచితంగా ఉంది?; వనమునన్‌+వసియింపన్‌ వలయున్‌= మనం వనంలోనే (తపోవనంలోనే) నివసించాలి; వింటివి+ఎ?= విన్నావా? 
((గ్రహించావా, తెలిసిందా? అని భావం); అసుఖదంబు+ఐన= దుఃఖాన్ని కలిగించేదైన; రాజ్య+ఆమిషంబునకున్‌= రాజ్యమనే మాంసం 
కొరకు; కుక్కలభంగిన్‌= కుక్కలవలె; తమలోనన్‌= తమలోతాము; కాటులాడి= కరచుకొని (తగాదాలాడుకొని); కులమున్‌+ఎల్లన్‌= 
వంశాన్నంతటిని; పొలియింపన్‌= నశింపచేయటానికి; కుత్సితంపుబ్రదుకు= హేయమైన జీవితం జీవించవలసి; వచ్చెనె?= వచ్చిందా?; 
అను= అనే విధమైన; వగ= దిగులు; పాలుపడంగన్‌= పొందేటట్టుండే; తైలోక్యరాజ్యము+ఐనన్‌= మూడులోకాలను (భూలోకం, స్వర్లలోకం, 
పాతాళలోకం) పాలించే పరిపాలనమైనా; ప్రమదము= సంతోషాన్ని; ఒసంగదు= కలిగించదు; కానన్‌= కాబట్టి; ఏన్‌= నేను (ధర్మరాజు); 
మహిన్‌= రాజ్యాన్ని; ఒల్లన్‌= కోరను; మీరు+అ= మీరే; కైకొనుండు= తీసికొనండి. 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'సగోత్రికుల నందరినీ చంపాను, అది ఆత్మవధ కాదా? ఈ క్షత్రియధర్మాన్ని తగులబెట్టుము. అహింస, 
సత్యం, ఓర్పు, అనసూయ - ఇటువంటి గుణాలు వనవాసం చేసేవారి కుండదగిన వని వేదాలు చెప్పాయి. నిజంగా, 
ఎంత సముచితంగా ఉంది! మనం వనంలో నివసిద్దాం; [గ్రహించావా? సుఖాన్నివ్వని రాజ్యమనే మాంసఖండం కొరకై 
కుక్కలు ఎగబడి కాట్టాడుకొన్నట్టుగా తమలో తాము యుద్దం చేసికొని, వంశాన్నంతా నాశనం చేసికొనే హేయమైన 
బ్రదుకు బ్రదుకవలసి వచ్చెనే అనే దుఃఖం మిగిలించేదై ముల్లోకాల నేలే ప్రభుత్వమైనా నాకు సంతోషాన్ని కలిగించదు. 
కాబట్టి నేను రాజ్యాన్ని స్వీకరించను, మీరే తీసికొనండి. 


మ. _ ధృతరా స్తుండు దనూజుకీడు సమబుద్ధిం జూడ కన్నీచుం డే 

గతి జన్నం జననిచ్చె. గాని మగుడంగా. దివ్వ. డయ్యెన్‌; నిరా 

కృతశీలుండగు నా సుయోధనుండు సంక్షీణంబు సేసెం గులం; 

బతనిం జంప6గ6 గోపమాటి; మది శోకాక్రాంత మయ్యెం దుదిన్‌. 46 
ప్రతిపదార్థం: ధృతరాష్ర్రుండు= ధృతరాష్ట్రుడు; సమబుద్దిన్‌= సమదృష్టితో; తనూజు కీడు= కుమారుడైన దుర్యోధనుడికి కాగల 
ఆపదను; చూడక= గమనించక; ఆ+నీచుండు= ఆ అధముడైన దుర్యోధనుడు; ఏగతిన్‌= ఏవిధంగా; చన్నన్‌= నడిస్తే, వ్యవహరిస్తే; 
చనన్‌+ఇచ్చెన్‌= నడవనిచ్చాడు, వ్యవహరించనిచ్చాడు; కాని; మగుడంగాన్‌+తివ్వండు+అయ్యెన్‌= మరలింపజేయటానికి యత్నించినవాడు 
కాడు; నిరాకృతశీలుండు+అగు= నిరాకరించబడిన శీలంగలవాడైన; ఆ+సుయోధనుండు= ఆ దుర్యోధనుడు; కులంబు= వంశాన్ని; 
సంక్షీణంబు+చేసెన్‌= బాగా నాశనం చేశాడు; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; చంపంగన్‌= యుద్ధంలో చంపివేయగా; కోపము= 
కోపం; ఆటెన్‌= చల్లారింది; తుదిన్‌= చివరకు; మది= హృదయం; శోక+ఆక్రాంతము+అయ్యెన్‌= తీవ్రమైన దుఃఖంతో 
నిండినదైపోయింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు ధర్మాధర్మాలయందు పక్షపాతం లేని సమదృష్టితో చూడక తన కొడుకైన దుర్యోధనుడికి 
రాబోయే కీడును వారించలేకపోయాడు. నీచుడైన ఆ సుయోధనుడు ఎట్టా నడిస్తే అట్టా నడవనిచ్చాడే కాని 
మరల్చటానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. గర్హించదగిన శీలంగల ఆ దుర్యోధనుడు వంశాన్నంతా నాశనం 
చేసి పెట్టాడు. అతడిని చంపటంవలన కోపంమాత్రం చల్లారింది. కాని, చివరకు మనసు శోకంతో నిండి 
దుర్భరమైపోయింది. 


విశేషం: పగవలన బంధుజన హింసవలన కలిగే శోకం యుద్ధసమయంలో ధర్మరాజుకు గోచరించలేదు; ఆ తరువాత జ్ఞాతులకు 
ఉత్తరకర్మలు చేస్తున్నప్పుడు అతడి హృదయం శోక సముద్రమై పోయింది. పగ తీరిన తరువాతి వగ ఇది. 


వ. ఆ దుర్దనుండు కర్ణం బెటుంగక దుర్మానంబు వాటించిన సైరించి తొలంగనైతి; రాజ్యపరిగ్రహపరత్వంబు 
మచ్చిత్తంబునం గలిమింజేసి కిల్టిషం బత్యంతంబు నాచరింప వలసె(బరిగ్రహ దోషంబు పరిగ్రహత్యాగంబునం 
గాని పోదు; పరిగ్రహత్యాగశీలుండు జన్మమరణ దుఃఖంబులం బొరయం డని శ్రుతులు సెప్పెడు; నొకనికి 
సకలధర్మంబులు ననుష్టింప శక్యం బగునే? యపరిగ్రహం బొక్కటన శుద్ధుండ నయ్యెద; మీరు భూమిపాలన 
పరిగ్రహ తత్పరత్వంబున వర్థాశ్రమధర్మరక్షణంబు సేయుం; దేను గాననంబునకుం జని మునిజన సకాశంబున 
సుఖినై యుండెద” ననిన విని యింద్రాంశసంజనితత్వకలితతేజోధనుం డగు నద్దనంజయుండు 
దనయూపష్మలత్వంబునకు నవ్వాక్యంబులు దుస్సహంబు లైనం బదరి దరస్మితంబున. దద్వికారంబు. గప్పి 
యప్పుడమిటేని కిట్లనియె: 47 


శాంతిపర్వము న ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్హం: ఆ దుర్దనుండు= ఆ దుర్మార్గడైన దుర్యోధనుడు; కర్టంబు= చేయదగిన కార్యం; కర్తవ్యం; ఎజుంగక= 
తెలియజాలక; దుర్మానంబు= దురభిమానాన్ని; పాటించినన్‌= అనుసరించగా; సైరించి= దానిని ఓర్చి; తొలంగన్‌+ఐతిన్‌= 
పట్టువీడలేకపోయాను; రాజ్యపరి[గ్రహపరత్వంబు= రాజ్యాన్ని [గ్రహించాలన్న ఆసక్తి మత్‌+చిత్తంబునన్‌= నా మనసులో; 
కలిమిన్‌*చేసి= కలిగి ఉండటంచేత; కిల్చిషంబు= పాపాన్ని; అత్యంతంబున్‌= అత్యధికంగా; ఆచరింపన్‌ వలసెన్‌= చేయవలసి 
వచ్చింది; పరి[గ్రహదోషంబు= రాజ్యస్వీకరణదోషం; పరి[గ్రహత్యాగంబునన్‌+కాని= స్వీకరించినదానిని వదలివేయటం వలనగాని; 
పోదు= తొలగిపోదు; పరి[గ్రహత్యాగశీలుండు= స్వీకరించినదానిని త్యాగం చేయగల మనఃప్రవృత్తి (స్వభావం) కలవాడు; 
జన్మమరణదుఃఖంబులన్‌= పుట్టుకచావుల వలన కలిగే శోకాలను; పొారయండు+అని= పొందడని; శ్రుతులు= వేదాలు; చెప్పెడున్‌= 
చెపుతూ ఉంటాయి; ఒకనికిన్‌= ఒంటరివాడికి; సకలధర్మంబులున్‌= ధర్మాలనన్నింటిని; అనుష్టింపన్‌= ఆచరించటానికి; 
శక్యంబు+అగునే!= సాధ్యం అవుతుందా?; అపరి[గ్రహంబు= స్వీకరించకుండటం-త్యాగం; ఒక్కటన్‌+అ= ఒక్కదానిచేతనే; 
శుద్దుండన్‌+అయ్యెదన్‌= పవిత్రుడనౌతాను; మీరు= మీరు(భీమాదులు); భూమిపాలన పరి[గ్రహ తత్పరత్వంబునన్‌= నేలను 
పాలించే ధర్మాన్ని స్వీకరించటంలోని ఆసక్తితో; వర్ష౭ఆ(శ్రమ ధర్మరక్షణంబున్‌= వర్ణాలను, ఆ(శ్రమధర్మాలను కాపాడటం; 
చేయుండు= నిర్వహించండి; ఏను= నేను(ధర్మరాజు); కాననంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి; మునిజన సకాశంబునన్‌= బుషుల 
సమూహాలసమీపంలో; సుఖిని+ఐ= సంతోషం కలవాడనై; ఉండెదన్‌= ఉంటాను; అనినన్‌= అని పలుకగా; ఇంద్ర+అంశసంజనితత్వ 
కలిత తేజోధనుండు+అగు= ఇంద్రుడియొక్క కళతో పుట్టిన స్వభావంతో కూడుకొన్న పరా[క్రమమనే సంపద కలవాడైన; 
ఆ+ధనంజయుండు= ఆ అర్జునుడు; తన= తనయొక్క; ఊష్మలత్వంబునకున్‌= ఉబ్బరికాన్ని, పరాక్రమానికి; ఆ+వాక్యంబులు= 
ఆ ధర్మరాజు పలికిన మాటలు; దుస్సహంబులు+ఐనన్‌= సహింపజాలనివి కాగా; పదరి= కోపించి; దరస్మితంబునన్‌= చిరునవ్వుతో; 
ఆ+వికారంబున్‌= ఆ మనోభావాన్ని; కప్పి= కప్పిపుచ్చి; ఆ+పుడమిటేనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా 
పలికాడు. 
తాత్పర్యం: “దుర్మార్గుడైన ఆ దుర్యోధనుడు కర్తవ్యాన్ని తెలిసికొనకుండా దురభిమానంతో వ్యవహరించినా సహించి, 
కర్తవ్యంనుండి నేను వైదొలగలేదు. రాజ్యాన్ని పొందాలనే ఆసక్తి నామనసులో బలంగా ఉండటంచేత అమితమైన 
పాపాన్ని ఆచరించవలసి వచ్చింది. రాజ్య స్వీకారదోషం రాజ్యపరిత్యాగంవలన గాని పోదు. త్యాగశీలుడు జననమరణ 
దుఃఖాలను పొందడని వేదాలు చెప్పుతున్నాయి. ఒక్కడికి ధర్మాలన్నీ చేయటం సాధ్యపడదు. నేను (రాజ్య)త్యాగం 
వలన పరిశుద్దుడనౌతాను. మీరు రాజ్యపాలన స్వీకరించి ఆసక్తితో వర్ణాశ్రమ ధర్మరక్షణం చేయండి. నేను 
తపోవనానికి వెళ్ళి మునిజనసమూహ సన్నిధానంలో సుఖంగా ఉంటాను' - అని ధర్మరాజు అనగా ఇంద్రతేజోధనుడైన 
అర్జునుడు తన పరాక్రమానికి ఆ వాక్యాలు సహింపశక్యంగానివి కాగా కోపించి, చిరునవ్వుతో ఆ మనోవికారాన్ని 
కప్పిపుచ్చి, ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 

అర్జునుండు ధర్మజున కుచిత నచనంబుల మనస్తాపోపశమంబు సేయుట: (సం. 12-8-1) 
క. “ఓహో! యిట్టివి గలవే? ; బాహాదర్వమున. బరుల. బరిమార్ది తుదిన్‌ 

మాహాత్మ్యం బెడల6గ భి । క్షాహారత నొంద దలంప నగునె నరేంద్రా! 48 
ప్రతిపదార్థం: ఓహో!= ఆహా! (ఆశ్చర్యార్థకం); ఇట్టివి కలవే?= ఇటువంటివి (మాటలు) ఎక్కడైనా ఉన్నాయా? (ఇటువంటి మాటలు 
నేనెన్నడూ వినలేదనీ, వినదగినవి కావనీ భావం; సహజవిరుద్దమని భావం); బాహాదర్చమునన్‌= భుజబలగర్వంచేత; పరులన్‌= 
శత్రువులను; పరిమార్చి= చంపి; నర+ఇంద్రా!= రాజువైన ధర్మరాజా!; తుదిన్‌= చివరకు; మాహాత్మంబు= ఆ గొప్తతనమంతా; 
ఎడలంగన్‌= తొలగిపోయేటట్టుగా; భిక్షా+ఆహారతన్‌= తిరిపెమెత్తి భుజించటాన్ని; ఒందన్‌= పొందటానికి; తలయన్‌= కోరటం; 
అగునె?= న్యాయమా? (కాదని భావం). 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓహోనా కాశ్చర్యం వేస్తున్నది. ఇటువంటి మాటలు ఎక్కడైనా ఉంటాయా? భుజబలంతో శత్రువులను 
యుద్ధంలో చంపి, చివరకు ఆ గొప్పతనమంతా కుప్పకూలేటట్టు బిచ్చమెత్తుకొనటాన్ని కోరటం నీకు తగునా 
ధర్మరాజా! 


సీ.  ధర్మపథంబున ధరణి సేకుటినం బా । లింపక సత్వంబు పెంపు మాలి 
విడుచుట యొప్పునే; విను: మిట్టులైన ము । న్నేల భూపాలుర నెల్ల జంపి? 
తడలి రాజ్యము దక్కి యడవికి. జనిన బే । లందురు గాక, మే లండ్రె జనులు? 
కిల్లిషశంక గల్గిన నశ్వమేధాది । పుణ్యకర్మంబుల. బోదె? వంశ 


ఆ. _ ధర్మ మెడల. గృపణకర్మంబు. గోరి; త । ర్థంబు సువ్వె సకలధర్మకారి; 
“యొడమి లేనివాండ నడపీను౮ గను నహు । షోక్తి వినమె? దాని నూ6ద వలదె? 49 


ప్రతిపదార్హం: ధర్మపథంబునన్‌= న్యాయమార్గంలో; ధరణి= రాజ్యం; చేకుటినన్‌= సమకూరగా; పాలింపక= ఏలకుండా; 
సత్త్యంబుపెంపు= బలగౌరవాన్ని; మాలి= వదలి; విడుచుట= రాజ్యపాలనాన్ని వదలిపెట్టటం; ఒప్పునే?= న్యాయమౌనా? (కాదని 
భావం); వినుము= నేను చెప్పే మాటలు (శ్రద్ధగా విని [గ్రహించుము; ఇట్టులు+ఐనన్‌= ఈ విధంగా రాజ్యాన్ని త్యాగం చేసేటట్టయితే; 
మున్ను= పూర్వం; భూపాలురన్‌+ఎల్లన్‌= రాజుల నందరినీ; ఏల= ఎందుకు; చంపితి?= చంపావు?; అడలి= భయపడి; రాజ్యము 
తక్కి= రాజ్యాన్ని కాదని; అడవికిన్‌= (తపో) వనానికి; చనినన్‌= వెళ్ళినట్టయితే; జనులు= ప్రజలు; బేల= పిరికిపంద అని; అందురు= 
అంటారు; కాక= అట్టు కాక; మేలు= శుభం, యోగ్యం; అండ్రై?= అని అంటారా? (అనరని భావం); కిల్చిషళంక= పాపం 
కలుగుతుందనే అనుమానం; కల్లినన్‌= కలిగినట్టయితే; (అది); అశ్వమేధ+అది= అశ్వమేధయాగం మొదలైన; పుణ్యకర్మంబులన్‌= 
పుణ్యకార్యాలతో; పోదె?= తొలగిపోదా?; వంశధర్మము= వంశపరంపరగా వస్తున్న రాజ్యపాలనమనే ధర్మం; ఎడలన్‌= దూరమయ్యేటట్టు; 
కృపణకర్మంబు= దీనులు ఆచరించే ధర్మాన్ని; కోరితి(వి= కోరావు; సకలధర్మకారి= సర్వ ధర్మాలను నెరవేర్చేది; అర్థంబు+చువ్వె!= 
సంపదయే (ధనమే) సుమా!; ఒడమి లేనివాండు+అ= ధనం లేనివాడు మాత్రమే; నడపీనుంగు= నడుస్తున్న పీనుంగు వంటివాడు 
(బ్రదికి ఉండికూడా చచ్చినవాడితో సమానమైనవాడు; ఏమీ సాధించలేని నిరర్ధకు డని భావం); అను= అని ప్రసిద్ధికెక్కిన; 
నహుష+జిక్తి= నహుషుడి సూక్తి (సుభాషితం); వినమె?= వినమా? (ప్రసిద్ధమని భావం); దానిని= ఆ మాటను; ఊందవలదె?= 
ఊతగా తీసికొనవలదా? (గణించవద్దా? అని భావం). 


తాత్పర్యం: ధర్మమార్గంలో రాజ్యం వశమైతే దానిని పాలించకుండా, పరా(క్రమాతిశయాన్ని ప్రదర్శించకుండా 
వదలివేయటం న్యాయం కాదు. నీ కిటువంటి సంకల్పమే ఉంటే ముందుగా రాజులనందరినీ ఎందుకు చంపావు? 
భయపడి రాజ్యం వదలి అడవులకు పోతే, నిన్ను బేలవని అందరూ గేలిచేస్తారు. జనులెవ్వరూ నీ పనిని మెచ్చుకోరు. 
పాపం కలిగిందన్న అనుమానం ఏర్పడితే అశ్వమేధయాగంవంటి పుణ్యకార్యాలు చేస్తే అది తొలగిపోదా? మన 
వంశధర్మం వీగి పోయేటట్టు ఈ దీనమైన చర్యను నీ వెన్నుకొన్నావు. సకలధర్మాలను నెరవేర్చగలిగింది సంపదయే 
కదా! ధనంలేనివాడు నడపీనుగువంటివాడనే నహుషవాక్యం లోక ్రసిద్దం. దానిని గణించవలదా? 


విశేషం: ప్రయత్న పూర్వకంగా సాధించుకొన్న రాజ్యాన్ని అనుభవించాలి - అనే తనప్రతిపాదనకు చంద్రవంశజులలో ప్రసిద్దుడై, 
ఇంద్రపదవి నధిష్టించిన నహుషుడి సూక్తిని (ప్రమాణంగా చూపాడు అర్జునుడు. అర్జునుడి వాక్యాలు తర్కబద్దంగా 
సాగుతున్నాయి. 


క. _ సరిగా నెన్నుదు రార్యులు । దరిద్రునిం బతితునిం గృతఘ్నుని జడునిన్‌ 
దొరకొను ధర్మము€ గామము. । బరమగతియు నర్ధమునన పౌరవముఖ్యా! 50 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 25 


ప్రతిపదార్దం: పౌరవముఖ్యా!= పురువంశజులలో గొప్పవాడవైన ఓ ధర్మరాజా!; ఆర్యులు= ఉత్తములు; దరిద్రునిన్‌= 
ధనంలేనివాడిని; పతితునిన్‌= భ్రష్టుడైనవాడిని; కృతఘ్నునిన్‌= మేలు చేసినవారి మేలు మరచుటయే కాక వారికి అపకారం 
చేసేవాడిని; జడునిన్‌= మూర్చుడిని; సరిగాన్‌= సమానంగా; ఎన్నుదురు= లెక్కిస్తారు; అర్థమునన= ధనంచేతనే; ధర్మమున్‌, 
కామమున్‌, పరమగతియున్‌= ధర్మకామమోక్షాలు; దొరకొనున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: బీదవాడినీ, పతితుడినీ, కృతజ్ఞత లేనివాడినీ, మూర్చుడినీ సమంగా భావిస్తారు ఉత్తములు. కాబట్టి 
ఓ ధర్మరాజా! ధన ముంటేనే పురుషార్ధాలు ఫలిస్తాయి. 


క. _ కలిమియ చుట్టలం జేర్చుం; ।; గలిమియ చెలులను ఘటించు6 గలిమియ శౌర్యో 
జ్వలు. డనిపించుం; గలిమియ । పలువురు సద్దుద్ది యనంగ బర6ంగం జేయున్‌. 51 


ప్రతిపదార్థం: కలిమి+అ= సంపదయే; చుట్టలన్‌= బంధువులను (చుట్టాలకు రూపాంతరం); చేర్చున్‌= కూరుస్తుంది; కలిమి+అ= 
సంపదయే; చెలులను= మిత్రులను; ఘటించున్‌= సమకూరుస్తుంది; కలిమి+అ= సంపదయే; శౌర్య+ఉజ్జలుండు+అనిపించున్‌= 
ప్రతాపంచేత వెలుగొందేవాడని భావింప జేస్తుంది; కలిమి+అ= సంపదయే; సద్బుద్ది+అనంగన్‌+పరంగన్‌+చేయున్‌= మంచిబుద్దిగలవాడని 
వలె ఒప్పేటట్టు చేస్తుంది. 

తాత్పర్యం: సంపదయే చుట్టాలను రప్పిస్తుంది; సంపదయే మిత్రులను సమకూరుస్తుంది; సంపదయే ప్రతాపాన్ని 
ప్రకాశించేటట్టు చేస్తుంది; సంపదయే సద్బుద్ది అని ఒప్పేటట్టు చేస్తుంది. 

విశేషం: ఇందులో 'కలిమియ' అనే పదం నాలుగుసార్లు ప్రయోగించటం దాని ప్రాధాన్యం నొక్కి చెప్పటానికే; వినేవాడి మనసుపై 
గాఢమైన ప్రభావం వేయటానికే. అర్జునుడి అనునయవాక్యశిల్పం తిక్కన కవితలో తళుక్కుమంటున్నది. 


క. ఏవాని బంధుమిత్రులు । జీవధనంబులును డప్పి€ జెందును గృశునిం 
గా వాని నెన్నంగాం దగు । గేవల తనుకార్వయుతుండు గృశుండె నరేంద్రా! 52 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా! ధర్మరాజా]; ఏవాని= ఎవడియొక్క; బంధుమిత్రులు= చుట్టాలు, స్నేహితులు; జీవధనంబులును= 
ప్రాణాలు, సంపదలు (ప్రాణాలతో ఉన్న సంపదలు - అంటే ఆశ్రితులు అని కూడా [గ్రహించవచ్చును); డప్పిన్‌+చెందును= దాహంతో 
పరితపిస్తారో(దప్పిక కొనుట - అనేది తెలుగు నుడికారం. కనీససౌకర్యాల కొరకు అర్రులు సాచటాన్ని ఇక్కడ డప్పిగొనటంగా 
(గ్రహించాలి); వానిన్‌= అటువంటి వాడిని; కృశునిన్‌+*కాన్‌= చిక్కినవాడిగా, క్షీణించినవాడిగా, బలహీనుడిగా; ఎన్నంగాన్‌+తగున్‌= 
లెక్కించతగుతుంది; కేవల తను కార్భ్యయుతు.డు= ఒడలు మాత్రమే సన్నబడినవాడు; కృశుండె?= చిక్కినవాడా?; కృళించినవాడా?; 
బలహీనుడా? (కాడని భావం). 


తాత్సర్యం: ఓ రాజా! ఎవడి బంధుమిత్రులు ఆశ్రితులు ప్రాణాలు సంపదలు దప్పికతో కృళించి కొట్టుమిట్టాడుతుంటారో 

అతడు నిజంగా బలహీను డనబడతాడు కాని ఒడలు చిక్కి సన్నబడినవాడు కాడు. 

వ. కావున నర్జోపార్షనంబును బంధుమిత్రపరితోషంబును భూపతులకుం బరమ పురుషార్దం; బదియునుం 
గాక. 53 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అర్ధ+ఉపార్దనంబును= ధనం సంపాదించటమున్నూ; బంధుమిత్రపరితోషంబును= చుట్టాల, 


మిత్రుల సంతోషమున్నూ; భూపతులకున్‌= రాజులకు; పరమ పురుషార్థంబు= ముఖ్యంగా సాధింప దగింది (అదే వారికి మోక్షమనే 
అర్థం చమత్కారం); అదియునున్‌+కాక= అంతేకాకుండా (ఇది మరొక అంశానికి ఉపక్రమణిక). 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కాబట్టి ధనసంపాదన, బంధుమిత్రులను సంతోషపెట్టటం రాజులకు ప్రధానకర్తవ్యం (మోక్షప్రదం). 
అంతేకాక (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. జ్ఞాతి నాశనమున. గాదె సకల దేవ । తలు ప్రవర్హన మొందుట; ధనము లడిచి 
పొడిచి యొప్పనివారిచే. బుచ్చికొనక ।; యడ6ంగియుండంగఈ జేరునే యండ్రు బుధులు. 54 


ప్రతిపదార్థం: జ్ఞాతి నాశనమునన్‌+కాదె= సగోత్రికులు చనిపోవటం వలననే కాదా! సకల దేవతలు ్రవర్షన మొందుట= సమస్త 
దేవతలు వృద్ది పొందటం; ధనములు= సంపదలు; అడిచి= కొట్టి; పొడిచి= పోట్టాడి; ఒప్పనివారిచేన్‌= శత్రువులచేత; పుచ్చికొనక= 
(గ్రహించక; అడంగి+ఉండంగన్‌= అణకువతో ఉంటే; చేరునే= సంపదలు వస్తాయా?; అని; బుధులు= పండితులు; అండ్రు= 
అంటారు. 


తాత్పర్యం: సగోత్రికులు చావటంవలన కదా దేవతలు సైతం అభివృద్ది చెందారు. సంపదలను కొల్లగొట్టి, పోరు 
చేసి శత్రువులనుండి [గ్రహించక అణగిమణగి ఉంటే సంపదలు సమకూరుతాయా? - అని పండితులు అంటారు. 


వ. వేదంబులు నిట్లు సెప్పుం బృథివి బలువునం గైకొని పార్ధివు లర్ధంబు లుపార్ణించి పర్జన్యాదులగు నాదిత్యుల 
నధ్వరక్రియాజాతంబునం జబ్రీతులంజేసి తతత ంిలు వడయుదు; రిట్టితెరువు వట్టి దిలీప నృగ 
నహుషాంబరీష మాంధాతలు నడచుట వినమె? తత్పదవి నీ కొదవి యున్న్మయది; తదీయ ప్రకారంబున 
బహుళదక్షిణవిధానంబుగా.బ్రభూతంబైన యజ్ఞంబు సేయవైతేని జూవెనకిల్దిషుండ వగుట;యశ్వమేధంబు 
సేసిన రాజు లెల్ల నవభృథంబునం బరిపూతాత్ము లగుదు' రని పలికిన న య్యజాతశత్రుండు. 55 


ప్రతిపదార్థం: వేదంబులును= వేదాలుకూడా; ఇట్టు+చెప్పున్‌= ఈ విధంగా చెప్పుతాయి; పార్టివులు= క్షత్రియులు, రాజులు; 
పృథివిన్‌= రాజ్యాన్ని; బలువునన్‌= బలంతో; కైకొని= ఆక్రమించి, (గ్రహించి; అర్థంబులు= సంపదలు, ధనాలు; ఉపార్జించి= 
సంపాదించి; పర్దన్య+ఆదులు+అగు= పర్జన్యుడు మొదలైన; ఆదిత్యులన్‌= వేల్పులను; అధ్వర(క్రియాజాతంబునన్‌= యజ్ఞ క్రియల 
సముదాయంచేత; ప్రీతులన్‌+చేసి= సంతుష్టులను చేసి; ఉత్తమలోకంబులు+పడయుదురు= పుణ్యలోకాలను పొందుతారు; 
ఈ+తెరువు+పట్టి= ఈ (త్రోవననుసరించి; దిలీప, నృగ, నహుషు అంబరీష మాంధాతలు అనే మహారాజులు; నడచుట= 
(ప్రవర్తించటం; వినమె?= వినమా? ప్రసిద్ది కాదా?; తద్‌+పదవి= అటువంటి అధికారం; నీకున్‌+ఒదవి+ఉన్న అది= నీకు కలిగి 
ఉన్నది; తదీయ ్రకారంబునన్‌= అదే విధంగా; బహుళదక్షిణ విధానంబుగాన్‌= అనేకవిధాలైన దక్షిణ లిచ్చే పద్దతిలో; ప్రభూత= 
(శ్రేష్టమైన; దైవయజ్ఞంబు= దేవసంబంధమైన యజ్ఞాన్ని; చేయవైతివి+ఏనిన్‌*చూవె!= చేయకపోతే సుమా!; అకిల్చిషుండవు+అగుటన్‌= 
పాపం లేనివాడ వగుటచేత; అశ్వమేధంబు+చేసినరాజులు+ఎల్లన్‌= అశ్వమేధయాగం చేసిన రాజులందరూ; అవభృథంబునన్‌= 
యజ్ఞం ముగిసిన తరుణంలో చేసే పవిత్రమం(త్ర జలస్నానంవలన; పరిపూతులు+అగుదురు= పవిత్రు లౌతారు; అని పలికినన్‌= 
-ఈ విధంగా అర్జునుడు పలుకగా; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: వేదాలు కూడా ఇట్లా చెప్పుతున్నాయి. క్షత్రియులు బల పరాక్రమాలతో రాజ్యాలను గెలుచుకొని, సంపదలు 
సంపాదించి, పర్జన్యుడు మొదలైన దేవతలను యజ్ఞకార్య సముదాయంతో సంతోషపెట్టి స్వర్గాదిలోకాలను పొందుతారు. 
అదే పద్దతి నాశ్రయించి దిలీపుడు, నృగుడు, సగరుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధాత మొదలైన రాజులు 
నడచుకొనటం వినలేదా? అటువంటి ఉత్తమగతి నీకు అనువై ఉన్నది. వారు నడచిన మార్గంలోనే నీవు కూడా నడచి 
అనేక దక్షిణలతో కూడిన బహుళ యజ్ఞాలు చేయకపోతే పుణ్యాత్ముడవు కావు. అశ్వమేధయాగం చేసిన రాజు లందరూ 
అవభృథస్నానంతో పవిత్రు లౌతా' రని పలుకగా విని, ధర్మరాజు (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 2 


క. _ వెడవెడ నప్పలుకులు చెవి | నిడి, కొండొకసేపు చింత యెసకంబున పా 
ల్పడి యూరకుండి చిత్తం ।; బడలున౦ జిక్కునడ నిట్టు లను నర్దునుతోన్‌. 56 


ప్రతిపదార్థం: ఆ+పలుకులు= ఆ విధంగా అర్జునుడు పలికిన మాటలను; వెడవెడన్‌= మందంగా (అంత ఆసక్తి లేకుండా); 
చెవిన్‌+ఇడి= విని; కొండొకసేపు= కొంతసేపు; చింత= దిగులు యొక్క; లేదా ఆలోచనయొక్క ఎసకంబున పాల్పడి = 
అతిశయానికిలొంగి; ఊరక+ఉండి= మాటలాడక కూర్చుండి; చిత్తంబు= మనస్సు; అడలునన్‌= దుఃఖంతో; చిక్కు+పడన్‌= 
కలతపడగా; అర్జునుతోన్‌= అర్జునుడితో; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు మాట్లాడిన మాటలను యుధిస్టిరుడు అనాసక్తంగానే విన్నాడు. కొంతసేపు దిగులులో, 
ఆలోచనాతిశయంలో మునిగిపోయాడు. మనస్సు దుఃఖంతో కలతచెందగా అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: తిక్కన మానసికావస్థలను అభినయసుందరంగా వ్యక్తీకరించటానికి ఈ పద్యం ఉదాహరణం. 'చెవి నిడి' - అనే ప్రయోగంతో 
ధర్మజుడు చెవు లొప్పగించి విన్నా మనసార వినలేదని సూచన; మరికొంతసేపు ఆలోచనలో మునిగిపోవటం అతడిలో మార్పు 
రాలేదనటానికి చిహ్నం. 
క. “నేమపుం దెరు వొక్కటి గల; । దే మెచ్చితి దాని; నడుగు మెయ్యది యని సు 

త్రామసుత! యడుగకున్నను । నేమి? వినుము చెప్పెదను మునీంద్రుల కెక్కన్‌. 57 
ప్రతిపదార్థం: సుత్రామసుత!= ఇంద్రుడి పుత్రుడవైన అర్జునా!; నేమము+తెరువు= నియమమార్ష్గం; ఒక్కటి= ఒకటి; కలదు= 
ఉన్నది; దానిన్‌= ఆ మార్గాన్ని; ఏన్‌= నేను; మెచ్చితిన్‌= అభిమానించాను; ఏ+అది+అని= అది యేమిటని; అడుగక+ఉన్నను= 
ప్రశ్నించకపోయినా; ఏమి?= ఏమైనది?; ముని+ఇంద్రులకున్‌+ఎక్కన్‌= బుషి శ్రేష్టులకు నచ్చేటట్టుగా; చెప్పెదను వినుము= 
చెప్పుతాను వినుము. 
తాత్పర్యం: అర్జునా! నాకొక నియమమార్గం నచ్చింది. అది ఏమిటని నీవు అడుగక పోయినా మునీం(ద్రులు మెచ్చేటట్టు 
చెప్పుతాను వినుము. 


నిశేషం: ధర్మజుడి మనసులోని అనిష్టం మాటవెటకారంలో ధ్వనిస్తున్నది. 


సీ. 'సారహీనము లగు సంసారసుఖములు । విడిచి, యేకాకి నై యడవి కేంగి, 
తాపస వాక్యామృతములు వీనుల. గ్రోలి, । చెలిమి వేర్పాటను చిరమరలకు. 
జొరక, నిందాస్తుతుల్‌ సరిగా గొనుచు. గత్తి । నొకండు వ్రేసినను వేజొక్కరుండు 
చందనం బల.దిన డెంద మయ్యిరువుర । యెడ సమంబుగ మూంగజడు. డనంగ 


తే. _మెలంగి, తగువేళం బర్జశాలలకు నరిగి । యెత్తంగా భిక్ష యెవ్వార లెట్టు లేమి 
యిడిన. గైకొని నాలుగే నెడల మాత్రం; గన్నదానం దృప్తుండనై యున్న మేలు. 58 


ప్రతిపదార్థం: సారహీనములు+అగు= నీరసములైన; సంసారసుఖములు= సంసారానికి సంబంధించిన అనేక సుఖాలు; విడిచి= 
వదలిపెట్టి; ఏకాకిని+ఐ= ఒంటరిగా; అడవికిన్‌+ఏంగ= అరణ్యానికి పోయి; తాపసవాక్య+అమృతములు= మునులయొక్క 
అమృతంవంటి వాక్యాలను; వీనులన్‌= చెవులతో; (క్రోలి= త్రావి; చెలిమి వేర్పాటను= స్నేహం, విరోధం,అనురెంటిలో; చిరమరలకున్‌= 
భేదభావాలకు; చొరక= ప్రవేశించక; నిందాస్తుతుల్‌= నిందలను, ప్రశంసలను; సరిగాన్‌*కొనుచున్‌= సమచిత్తంతో (గ్రహిస్తూ; 
ఒకండు+కత్తిన్‌+(వ్రేసినను= ఒకడు కత్తితో నరికినా (హింసించినా); వేలు+ఒక్కరుండు= మరొకడు; చందనంబు+అలందినన్‌= 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంచి గంధం పూసినా (సేవించినా); ఆ+ఇరువుర ఎడన్‌= ఆ ఇద్దరిపట్ల; డెందము= హృదయం; సమంబుగన్‌= సమభావంతో 
మెలగేటట్టు: మూంగజడుండు+అనంగన్‌= మాటలు రాని మూర్చుడో మొద్దో అన్నట్టు; తగువేళన్‌= తగినసమయంలో; 
పర్షశాలలకున్‌+అరిగి= ఆశ్రమవాసులు నివసించే పూరిళ్ళకు వెళ్ళి; భిక్షశఎత్తంగాన్‌= భిక్ష అడుగగా; ఏ+వారలు= ఎటువంటివారైనా; 
ఎట్టులు= ఏ విధంగానైనా; ఏమి+ఇడినన్‌= ఏది భిక్షగా ఇచ్చినా; కైకొని= స్వీకరించి; నాలుగు+ఏను+ఎడల మాత్రన్‌+కన్నదానన్‌= 
నాలుగు అయిదుచోట్ల (ఇండ్లలో) కలిగిన (లభించిన) దానితో; తృప్త్పుండను+ఐ= తృప్తి పొందినవాడనై; ఉన్నన్‌+మేలు= ఉండటం 
మంచిది. 
తాత్పర్యం: నీరసాలైన సంసారసుఖాలను వదలి ఒంటరివాడనై అడవికిపోయి, మునుల బోధామృతాలను చెవులారా 
వింటూ, స్నేహవైరాలపట్ల కలత చెందకుండా, నిందలను, ప్రశంసలను సమచిత్తంతో (గ్రహిస్తూ, ఒకడు కత్తితో 
గాయం చేసినా, మరొకడు మంచిగంధంతో పూతలు పూసినా వారిరువురిపట్టా సమంగా స్పందిస్తూ, మూగవాడైన 
మూర్చుడివలె మెలగుతూ, తగిన వేళలలో ఆశ్రమాలలో భిక్షనడిగికొని, ఎవరేదిపెడితే దానిని తీసికొని, నాల్లుదిక్కులలో 
కలిగిన దానితో తృప్తిపడుతూ ఉండటం మేలు. 
విశేషం: అలం: ఉపమ. ద్వంద్యాతీతమైన చిత్తంతో, అసంగుడై స్థితప్రజ్ఞుడివలె మునివృత్తితో జీవించటం ఉత్తమధర్మమని 
యుధిష్టిరుడు వివరించి చెప్పాడు. 
క. _ అటుగాక కర్మగతి లం । పటుండ నగుదు నేని నల్పఫల భాగితమై 

నట యిట దిరుగుచు మోక్ష ని। కట వృత్తికి బాహిరుండ6 గానె కుమారా! 59 


ప్రతిపదార్హం: అటు+కాక= అట్లా కాకుండా; కర్మగతిన్‌= కర్మలను ఆచరించే పద్ధతిలో; కుమారా!= వత్సా! అర్జునా!; లంపటుండన్‌= 
అత్యాసక్తి కలవాడను; అగుదున్‌+ఏనిన్‌= అయినట్లయితే; అల్పఫలభాగితము+ఐ= స్వల్పమైన ఫలమిచ్చేది కావటంచేత; 
అట+ఇట+తిరుగుచున్‌= పెక్కురకాలుగా నిలకడలేక తిరుగుతూ; మోక్షనికట వృత్తికిన్‌= మోక్షానికి సమీపంలో ఉన్న చిత్తవృత్తికి; 
బాహిరుండన్‌= దూరమయినవాడిని; కానె?= కానా? (జొతానని భావం). 


తాత్పర్యం: అట్లా కాకుండా కర్మమార్గంలో కూరుకొనిపోతే ఓ అర్జునా! అది స్వల్పఫలా న్నిచ్చేదే కాబట్టి నేను 
పరిపరివిధాల తిరుగుతూ మోక్ష ప్రవృత్తికి దూరమైపోయేవాడిని కానా? 


వ. కావున నాకు దొరకొన్న విమలప్రజ్ఞామృతం బనుభవింపక తక్కుదునే? యిది శాశ్వతపదప్రదం' బనిన విని 
యనిలతనయుం డతని కిట్లనియె. 60 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు(ధర్మరాజుకు); దొరకొన్న= కలిగిన; సిద్ధించిన; విమల ప్రజ్ఞా+అమృతంబు= 
అమృతంవంటి నిర్మలజ్ఞానాన్ని; అనుభవింపన్‌= అనుభవించకుండా; తక్కుదునే?= విడువగలనా?; ఇది= ఈ జ్ఞానం; 
శాశ్వతపదప్రదంబు= మోక్షా న్నిచ్చేది; అనినన్‌+విని= అనగా విని; అనిలతనయుండు= వాయుపు(త్రుడైన భీముడు; అతనికిన్‌= 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: కాబట్టి నాకు సిద్దించిన అమృతంవంటి నిర్మలజ్ఞానాన్ని అనుభవించకుండా ఉండగలనా? ఈ జ్ఞానం 
మోక్షా న్నిచ్చేది - అని ధర్మరాజు పలుకగా భీము డా మాటలు విని ఇట్టా అన్నాడు. 


క. _ ' శ్రుతివిహిత కర్మజాత । స్థితి యోగ్యుండ వైన నీకు. జేయంగ వశమే 
యతిలోకజ్ఞానసమ ; న్వితయతిజనకృత్య? మటు వివేకింపు మెదన్‌. 61 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 29 


ప్రతిపదార్దం: (శ్రుతివిహిత= వేద సమ్మతమైన; కర్మజాతస్టితియోగ్యుండవు= కర్మల సమూహముయొక్క ఉనికికి తగినవాడవు; 
ఐన నీకున్‌= అయిన నీకు; అతిలోకజ్ఞానసమన్విత= ఆధ్యాత్మజ్ఞానంతో కూడుకొన్న; యతిజనకృత్యము= మునిజనుల ఆచారం; 
నీకున్‌= నీకు; చేయంగన్‌+వశమే?= ఆచరించటం సాధ్యమౌతుందా?; అటు= ఆ విధంగా; ఎదన్‌= చిత్తమునందు; వివేకింపుము= 
ఆలోచించుము. 


తాత్పర్యం: వేదాలలో చెప్పిన కర్మలను ఆచరించే స్థితికి యోగ్యుడవైన నీకు లోకాతీతజ్ఞాన సమన్వితమైన మునుల 
ఆచారాన్ని అవలంబించడం సాధ్యమౌతుందా? నీవే నీ మనస్సులో ఆలోచించుకొనుము! 


చ.  అడలున రాజధర్మములయందు జనించె నసూయ నీకుని 
ప్పుడు; మును నిసృహుండ వయి పోవ6ంగ6 గన్నం గులంబువారు ని 
ప్పుడమి నృపాలురున్‌ బ్రతికిపోదురు నెమ్మది; నట్టులైన నే 
ముడుగుదు మస్త్రజీవన సముద్ధతి., జొత్తుము భైక్షవృత్తికిన్‌. 62 


ప్రతిపదార్దం: అడలునన్‌= దుఃఖంచేత; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); ఇప్పుడు= ఈ తరుణంలో; రాజధర్మముల+అందున్‌= 
రాజులు(క్షత్రియులు) నిర్వహించే ధర్మాలపట్ట;ు అసూయ= ఈర్ష్య; జనించెన్‌= పుట్టింది; మును= పూర్వం; నిస్ప్రహుండవు+అయి= 
అనాసక్తుడవై; పోవంగన్‌+కన్నన్‌= పోయిఉన్నట్టయితే; కులంబువారు= క్షత్రియులు, వంశజులు; ఈ పుడమి నృపాలురున్‌= ఈ 
భూమిపై గల రాజులు; నెమ్మదిన్‌= ప్రీతితో; బ్రతికిపోదురు= ప్రాణాలతో బ్రతికిపోయి ఉండేవారు; అట్టులు+ఐనన్‌= అదే విధంగా 
జరిగి ఉన్నట్టయితే; ఏము= మేము (భీమాదులని భావం); అస్త్రజీవన సముద్దతిన్‌= ఆయుధాలనుపట్టి జీవించే గర్యోన్నతిని; 
ఉడుగుదుము= వదలిఉండే వాళ్ళం; భైక్షవృత్తికిన్‌= బిచ్చమెత్తి బ్రతికే వృత్తిలో; చొత్తుము= ్రవేశించేవారం. 

తాత్పర్యం: 'నీ కిప్పుడు కలిగిన దుఃఖంచేత రాజధర్మాలమీద అసూయ కలిగింది కాని, ముందుకాలంలో నిజంగా 
నీవు అనాసక్తుడవై ఉన్నట్టయితే మనవంశజులు, భూమిని పాలించే రాజులూ (ప్రాణాలతో బ్రతికిపోయి ఉండేవారు. 
మే మీ అస్త్రజీవన గర్యోన్నతిని వదలి ఉండేవాళ్ళం; బిచ్చమెత్తుకొని బ్రతికే పద్దతిలో ప్రవేశించి ఉండేవాళ్ళం. 


క. వాండియగు నలుక లోకము । పోండిమి సెడం గయ్య మట్లు పొడిచి వనటమై 
నేండింక నడవికిం జను । వాండం గా కనిన6 బుడమివారలు నగరే! 63 


ప్రతిపదార్థం: వాండి+అగు+అలుకన్‌= తిక్టమైన కోపంతో; లోకము పోడిమి+చెడన్‌= లౌకిక సుఖాలు, సంపదలు చెడేటట్టుగా; 
కయ్యము= యుద్ధమును; అట్టు= అంత భీకరంగా; పొడిచి= పోట్లాడి, యుద్దంచేసి; నేయ= ఈనాడు; వనటమైన్‌= దుఃఖంచేత; 
ఇంకన్‌= ఇకమీదట; అడవికిన్‌= అరణ్యానికి; చనువాండన్‌+కాక+అనినన్‌= వెళ్తాను సుమా అని అంటే; పుడమివారలు= లోకులు; 
నగరే?= నవ్విపోరా? ఎగతాళిచేయరా? 


తాత్పర్యం: ఆనాడు అంత తీవ్రమైన కోపంతో లౌకిక సుఖాలు చెడిపోయేటట్టు అంత భీకరంగా యుద్ధం చేసి, 
నేడు అడవికి పోతున్నానని అంటే లోకులు అవహేళన చేయరా? 


సీ. _ పనివడి త్రవ్వి కూపమునందు నుదకంబు । పానంబు సేయని వాని భంగి, 
యున్నత్రతరు వెక్కి జున్ను సేకుజం గొని । తేనియ యానని వాని భంగి, 
యాశొని యొడంగూర్చి యన్నంబు తతియకు । వచ్చినం గుడువనివాని భంగి, 
తమకించి యొకభంగి. దనవశంబుగ. జేసి ।; మానిని. గవయని వాని భంగి, 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ గాదె కురువరేణ్య! ఘనశక్తి శౌర్య సం । పన్నులైన పగణ భండనమున 
నోరి పూజ్యరాజ్య మొల్లక యడవికి । నేగు; టీవ యెజుంగు దిత్తెఅంగు. 64 


ప్రతిపదార్థం: పనివడి= అక్కరపడి; త్రవ్వి= లోతుగా (త్రవ్వి; కూపమునందున్‌= బావిలోని; ఉదకంబు= నీరు; పానము+చేయనివాని 
భంగి= త్రాగనివాడి విధమూ; ఉన్నతతరువు+ఎక్కి= ఎత్తైన చెట్టును ఎక్కి; జున్ను+చేకుజన్‌+గొని= తేనెతెట్టెను సాధించి; 
తేనియ+ఆననివాని భంగి= తేనెను రుచిచూడని వాడి విధమూ; ఆంకలి+కొని= ఆకలి వేసి; ఒడంగూర్చి= సమకూర్చుకొని; అన్నంబు= 
ఆహారం; తళలియకున్‌= కంచంలోనికి; వచ్చినన్‌= రాగా; కుడువని వాని భంగి= తిననివాడి విధమూ; తమకించి= త్వరపడి; ఒక 
భంగిన్‌= ఒక ఉపాయంతో; తన వశంబుగన్‌+చేసి= తనకు లొంగేటట్టు సిద్ధంచేసి; మానినిన్‌= స్త్రీని; కవయనివాని భంగి= కూడనివాడి 
విధమూ; కాదె?= కాదా? (అగును అని భావం); ఘనశక్తి శౌర్యసంపన్నులు+అయిన= అపారమైన బలపరా[క్రమ సంపద గలవారైన; 
పగణన్‌= శత్రువులను; భండనమునన్‌= యుద్దంలో; ఓర్చి= జయించి; పూజ్య= గౌరవించదగిన; రాజ్యము= ప్రభుత్వమును; 
ఒల్లక= అంగీకరించక; అడవికిన్‌*ఏంగుట= అడవికి పోవటం; కురువరేణ్య!= కురువంశజులలో (శ్రేష్టుడవైన ధర్మరాజా!; ఈవ= 
నీవే; ఈ+తెజంగు= ఈ విధాన్ని; ఎణుంగుదు(వు)= తెలిసినవాడవు. 


తాత్పర్యం: అక్కరపడి బావి త్రవ్వి అందులోని నీటిని త్రాగనివాడి విధంగా, ఎత్తైన చెట్టు నెక్కి తేనెతెట్టెను పట్టి 
తేనెను రుచిచూడని వాడి విధంగా, ఆకలివేయగా సమకూర్చుకొన్న అన్నం కంచంలో ఉంచుకొని తిననివాడి విధంగా, 
త్వరపడి ఒక ఉపాయంతో వనితను తనకు వశంచేసికొని కూడా ఆమెను కూడని వాడి విధంగా, అపార 
బలసంపన్నులైన శత్రువులను యుద్ధంలో జయించి, సాధించిన పూజ్యమైన సా(మ్రాజ్యాన్ని గ్రహించకుండా అడవికి 
పోవటం కూడా అటువంటిదే కదా! కురుశ్రేష్టుడవైన ధర్మరాజా! ఈ సంగతి నీకు కూడా తెలుసు. 


నిశేషం: అలం: ఉపమ. మాలోపమతో ప్రతిపాద్యాంశాన్ని సమర్థించే ఈ వాక్య విన్యాసం. భీముడి స్వభావాన్నీ, అన్నగారి మనసును 
మార్చటానికి చేస్తున్న తీవ్రయత్నాన్నీ ధ్వనింపజేస్తున్నది. 
క. నీ వడవి కరుగ నొడంబడి । నీ వెనుకన వచ్చునపుడు నిందింతురు మ 

“మ్మీ వెట్టు లితని మాన్వం । గా వలంతులు గారి యని జగజ్జను లధిపా! 65 


ప్రతిపదార్థం: నీవు= నీవు (ధర్మజుడు); అడవికిన్‌= అరణ్యానికి; అరుగన్‌= వెళ్ళటానికి; ఒడంబడి= అంగీకరించి; నీ వెనుకన్‌+అ= 
నీ వెంటనే; వచ్చునపుడు= వచ్చే సందర్భంలో; అధిపా!= ఓ రాజా!; జగత్‌+జనులు= లోకులు; ఈ వెళ్టులు = ఈ వె[ర్రివారు 
(భీమాదులు); అతనిన్‌= ధర్మరాజును; మాన్పంగాన్‌= అడవులకు పోకుండా మానేటట్టు చేయటానికి; వలంతులు+కారు+అ= 
సమర్జ్హులు కారు; అని= అనిఅంటూ; మమ్మున్‌= మమ్ములను (భీమాదులను); నిందింతురు= దూపషిస్తారు. 


తాత్పర్యం: నీవు అడవికి పోవటానికి అంగీకరించి, నీ వెనుక మేముకూడా కలిసి వస్తున్నప్పుడు - ఓ ధర్మరాజా! 
లోకు లందరూ “ఈ వెర్రివాళ్ళు ధర్మరాజును అడవికి పోకుండా మాన్పే సామర్థ్యం లేనివారు” అని మమ్మల్ని 
నిందిస్తారు. 


నిశేషం: భీముడి అభిమానం ఈ మాటలలో ధ్వనిస్తున్నది. 


క. భోగముల. బాపి నిందా । భాగులంగా6 జేసి యడవి పాల్వటిచెదవే 
నీ గారవంపు6 దమ్ముల । సాగరవృతధరణి. గలుగు జనములు వగవన్‌.” 66 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 31 


ప్రతిపదార్దం: నీ గారవంపు+తమ్ములన్‌= నీ అనుగు తమ్ములను; భోగములన్‌= సంపదలనుండి; పాపి= దూరంచేసి; 
నిందాభాగులన్‌+కాన్‌+చేసి= నిందల పాలయ్యే వారినిగా చేసి; సాగరవృత= సముద్రంచేత చుట్టబడిన; ధరణిన్‌= భూమిపై; 
కలుగు= నివసించే; జనులు= ప్రజలు; వగవన్‌= దుఃఖించగా; అడవిపాల్‌+పజీచెదనే?= అడవులపాలు చేస్తావా? 
తాత్పర్యం: నీ అనుగు తమ్ములను భోగాలనుండి దూరంచేసి, నిందల పాలయ్యే వారినిగా చేసి, అడవులపాలు 
చేస్తావా? నాలుగు సముద్రాలచేత చుట్టబడిన ఈ భూమిమీద నివసించే ప్రజలంతా దుఃఖిస్తారు. 


క.  '“కేవల నిష్కర్మత మో । క్షావహ మగునేని గిరులు నవనీజములున్‌ 
భూవర! ముక్తిం బడయం । గా వలవదె; యడవి నునికి కైవల్యదమే? 68 


ప్రతిపదార్దం: భూవర!= రాజా! (ధర్మరాజా); కేవల నిష్కర్మత= నిష్ఫలమైన కర్మరాహిత్యం (నిరర్ధకమైన పనిలేనితనం); 
మోక్ష+ఆవహము+అగునేని= ముక్తిని కలిగించేదే అయితే; గిరులున్‌= పర్వతాలూ; అవనీజములున్‌= చెట్లూ; ముక్రిన్‌= మోక్షాన్ని; 
పడయంగాన్‌+వలవదె?= పొందవద్దా?; అడవిన్‌= అడవిలో; ఉనికి= ఉండటం; కైవల్యదము+ఏ?= మోక్షాన్ని ఇచ్చేదా? (కాదని 
భావం). 


తాత్పర్యం: 'ఓ రాజా! ఏ ప్రయోజనం లేని కర్మరాహిత్యమే మోక్షాన్ని కలిగించేదైతే కొండలూ, చెట్టూ ముక్తిని 
పొందగలిగి ఉండాలి కదా! కాబట్టి అడవిలో ఉండటమే మోక్షం కలిగించే దవుతుందా? 


క. ఫలములయెడ బ్రహ్మార్సణ | కలనపరుం డగుచు. గార్య కర్మము నడపన్‌ 
వలయుం; దత్త్వజ్ఞానము ।; దలకొనినం గర్మశమము దానై కలుగున్‌. 69 


ప్రతిపదార్థం: ఫలముల ఎడన్‌= కర్మఫలాలపట్ట; బబ్రహ్మఅర్పణ కలనపరుండు+అగుచున్‌= బ్రహ్మమునకు (దైవానికి) 
సమర్పించాలనే స్పృహతో కూడుకొన్నవాడు జౌతూ; కార్యకర్మము= లౌకిక వ్యవహారాలు, వేదవిహిత కర్మము= వేదాలలో 
విధించబడిన విధిని; నడపన్‌+వలయున్‌= ఆచరించాలి; తత్త్యజ్ఞానము= ఆత్మ తత్త్వాన్ని గూర్చిన జ్ఞానం కొరకు; తలకొనినన్‌= 
పూనుకొంటే; కర్మశమము= కర్మలు ఉపశమించటం; తానై= తనంతట తానే; కలుగున్‌= సిద్దిస్తుంది. 

తాత్పర్యం: విధ్యుక్తకర్మలను ఫలంమీద కోరికలేకుండా బ్రహ్మార్వణభావంతో సాగించాలి. ఆత్మతత్త్యజ్ఞాన సాధనకు 
పూనుకొంటే కర్మరాహిత్యం తనంతట తానే కలుగుతుంది. 


వ. కావునం గర్మహీనత్వం బపవర్గకరంబుగా' దనవుడు నర్జునుండు ధర్మ్శ్మనందను నుద్దేశించి “దేవా! 
యొక్కయితిహాసంబు గల దవధరింపు” మని యిట్లనియె. 70 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కర్మహీనత్వంబు= కర్మలు చేయకుండా ఉండటం; అపవర్గకరంబు+కాదు= మోక్షాన్ని కలిగించేది 
కాదు; అనవుడున్‌= అని భీముడు అనగా; అర్జ్హునుండు= అర్జునుడు; ధర్మనందనున్‌+ఉద్దేశించి= ధర్మరాజుతో; దేవా!= ప్రభూ!; 
ఒక్క+ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొనే కథ ఒకటి; కలదు= ఉన్నది; అవధరింపుము= విను, చిత్తగించుము; అని+ఇట్టు+అనియెన్‌= 
అని ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: కాబట్టి కర్మలు చేయకపోవటం మోక్షాన్ని కలిగించ లేదు” అని భీము డనగా, ఆ తరువాత అర్జునుడు 
ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 'రాజా! ఒక ఇతిహాసం ఉన్నది. చెప్పుతాను వినుము.” 


నిశేషం: భీమవాక్యాలకు దృష్టాంతరూపమైన ఇతిహాసాన్ని చెప్పుతూ అర్జునుడు మిత్రసమ్మితంగా హితవును బోధిస్తున్నాడు. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. *కొందటు బ్రాహ్మణుల్‌ గొండుక లాత్మకు । లోచితాచారంబు లుడిగి కాన 


లకు జన్న వజ్రి వారికి. గృప చేసి ప । తత్తిరూపమున6 దత్పార్వమునకు 
నరిగి, 'మీ కైకొన్న తెరు వొప్ప' దనవుడు । విని, వా రఖిల మార్గవేది యద్దు 
తాస్పద మీపక్షి యని దాని కభిముఖు । లై 'సత్పథం బెద్ది యనఘ! చెపుమ! 


తే. యనిన 'నలుగాలివాన గోవును, నశేష । శబ్దముల మంత్రమును, లోహజాతిం గాంచ 
నమును, మనుజుల విఫప్రుండు సమధికత్వ । భాజనము లండ్రు వేదప్రపంచవిదులు.” 71 


ప్రతిపదార్థం: కొందయజు (బ్రాహ్మణుల్‌+కొండుకలు= కొందరు బ్రాహ్మణ బ్రహ్మచారులు; ఆత్మకుల+ఉచిత+ఆచారంబులు= 
తమ కులానికి అనువైన ఆచారాలను; ఉడిగి= వదలి; కానలకున్‌= అడవులకు; చన్నన్‌= పోగా; వబ్రి= ఇంద్రుడు; వారికిన్‌= 
వారిఅందు; కృపచేసి= దయచూపి; పత(త్రిరూపమునన్‌= పక్షి ఆకారంలో; తద్‌+పార్భ్యమునకున్‌+అరిగి= వారి దగ్గరకు వెళ్ళి; 
మీ కైకొన్న తెరువు+ఒప్పదు= మీరు ఎన్నుకొన్న మార్గం ఉచితమైనది కాదు; అనవుడున్‌= అనగా విని, వారు= ఆ (బ్రాహ్మణులు; 
ఈపక్షి= (పక్షిరూపంలో ఉన్న ఇంద్రుడు) ఈ పక్షి అఖిలమార్ల్గవేది= సర్వ ధర్మమార్లాలను తెలిసినది; అద్భుత+ఆస్పదము= 
ఆశ్చర్యాన్ని కలిగించేది; అని= అని అనుకొని; దానికిన్‌= ఆ పక్షికి అభిముఖులు+ఐ= ఎదురుగా నిలిచినవారై; అనఘ!= ఓ 
పాపరహితుడా!; సత్‌+పథంబు= ఉత్తమమార్షం; ఎద్ది= ఏదో; చెపుమ!= చెప్పుము!; అనినన్‌= అనగా; నలు+కాలివానన్‌= నాలుగు 
కాళ్ళ జంతువులలో; గోవును= ఆవును; అశేషశబ్ద్బములన్‌= అనంత శబ్దాలలో; మంత్రమును= బీజాక్షరసహితమైన మంధ్రాన్నీ; 
లోహజాతిన్‌= లోహసముదాయంలో; కాంచనమును= బంగారాన్ని; మనుజులన్‌= మానవులలో; విప్రుండు= (బ్రాహ్మణుడు; 
వేదప్రపంచ విదులు= వేదజగత్తుకు సంబంధించిన జ్ఞానం కలవారు; సమధికత్వ భాజనములు+అండ్రు= ఆధిక్యానికి ఆలంబనా 
లని అంటారు, 


తాత్పర్యం: 1(బ్రాహ్మాణ బ్రహ్మచారులు కొందరు తమ కులాచారాలను వదలి అడవులకు వెళ్ళారు. ఇంద్రుడు 
వారిని చూచి జాలిపడి ఒక పక్షిరూపం దాల్చి వారి సమీపానికి చేరి, 'మీ రెన్నుకొన్న మార్గం మంచిదికాదు” అని 
అన్నాడు. ఆ పక్షిమాటలు విని ఆ బ్రాహ్మణబాలురు “ఈ పక్షి అనేక ధర్మమార్లాలు తెలిసింది, అద్భుత' మని 
దానిముందు చేరి 'పుణ్యాత్మా! సన్మార్గం ఏమిటో చెప్పు మని కోరారు. అప్పు డా పక్షి ఇట్టా చెప్పనారంభించింది. 
“నాలుగు కాళ్ళున్న జంతువులలో గోవు, అనంత శబ్దరాశిలో మంత్రం, లోహజాతిలో బంగారం, మానవులలో 
(బ్రాహ్మణుడు అధికులు అని వేదవిదులు పేర్కొంటారు”. 


విశేషం: మనుజుల విఫ్రుండు - అజడమైన మనుజశబ్ద సప్తమికి ద్వితీయ రావడం విశేషం. సూ. కొన్ని యెడల నజడంబు తృతీయా 
సప్తములకును ద్వితీయ చూపట్టెడి. ప్రౌఢ కారక - 18. 'జకంబు తృతీయాసప్తములకు ద్వితీయ బహుళంబుగానగు - బాలవ్యా. 
కారక. 22 అనుసూత్రమునకు సవరింపు. 


వ. ఇ ట్లుత్తముం డైన విప్రం డుత్తమ మంత్రోపాశ్రితంబులగు విహిత కర్మంబులు నడపుట రత్మక్రాంచన 
సాంగత్యంబునుం బోలె లోక సంస్తుత్యంబై యుండు; నాలస్యంబున. గ్రోధంబున శోకంబున(దదనుష్టానంబు 
విడుచుట పాతకం; బజ్ఞానులగు నర్ధహీనులు సన్న్యాసకాల వివేకంబు లేక వేగిరపడి యుభయభ్రష్టు 
లగుదురు; గృహస్థ ధర్మంబున వర్తించి యతిథి దేవ పితృసంతృప్తి సేయుచు శిష్టాన్న భోజన పరులగు 
పుణ్యులకుం బుణ్యలోకంబు లజచేతిలోనివి గావె?; బ్రహ్మార్పితం బయిన సత్కర్మకలాపంబు మహానందంబు. 
జేయు ననుటయు. 72 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 33 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; ఉత్తముండు+ఐన= శ్రేష్టుడైన; విప్రండు= బ్రాహ్మణుడు; ఉత్తమ మంత్ర+ఉప+ఆ(శ్రితంబులు+ 
అగు= శ్రేష్టములైన మంత్రాలను; ఆశ్రయించిన వైన; విహితకర్మంబులు= యోగ్యములైన ఆచరణములను; నడపుట= సాగించటం; 
రత్న కాంచన సాంగత్యంబునున్‌+పోలెన్‌= రత్నానికీ, బంగారానికీ ఏర్పడిన కలయికవలె; లోక సంస్తుత్యంబు+ఐ+ఉండున్‌= 
జనులచేత కీర్తించదగినదై ఉంటుంది; ఆలస్యంబునన్‌= అలసభావంచేతగాని; క్రోధంబునన్‌= కోపంవలనగాని; శోకంబునన్‌= 
దుఃఖతీవ్రతవలనగానీ; తద్‌+అనుష్టానంబు= దానిని ఆచరించటం; విడుచుట= వదలి పెట్టటం; పాతకంబు= పాపం; అజ్ఞానులు+అగు= 
మూఢులైన; అర్ధహీనులు= ప్రయోజనం లేనివారు, ధనంలేనివారు; సన్చ్యాసకాల వివేకంబు లేక= సన్యాసం ఎప్పుడు తీసికొనాలో 
తెలియనివారై; వేగిరపడి= తొందరపడి (సన్యాసాశ్రమం తీసికొని); ఉభయ భ్రష్టులు+అగుదురు= ఇహపరాలకు చెందని 
పతితులౌతారు; గృహస్థ ధర్మంబునన్‌= గృహస్థాశ్రమ ధర్మంలో; వర్తించి= కర్మలను ఆచరించి; అతిథి దేవపితృసంతృప్తి+చేయుచున్‌= 
అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతోషపెట్టుతూ; శిష్టశఅన్నభోజనపరులు= శుద్దమైన అన్నాన్ని భుజించటంలో ఆసక్తి 
గలవారైన; పుణ్యులకున్‌= పుణ్యాత్ములకు, పవిత్రులకు; పుణ్యలోకంబులు= పుణ్యులు పొందే స్వర్గాదిలోకాలు; అరచేతిలోనివి= 
అరచేతిలో ఉన్నట్టు అందుబాటులో ఉండేవి; కావె?= కావా?; (బబ్రహ్మఅర్పితంబు+అయిన= పరమాత్మకు నివేదించిన; 
సత్‌+కర్మకలాపంబు= పుణ్యకర్మల సమూహం; మహా+ఆనందంబున్‌= గొప్పదైన ఆనందాన్ని (బ్రహ్మానందాన్ని); చేయును= 
కలిగిస్తుంది; అనుటయున్‌= అని అనగా. 
తాత్పర్యం: ఈ విధంగా (బ్రాహ్మణోత్తముడు ఉత్తమమంత్రాల నాశయించిన యోగ్యమైన కర్మలను అనుస్టించటం 
రత్నానికీ, బంగారానికీ పొత్తు కుదిరినట్టు శ్ఞాఘించదగినదై ఉంటుంది. అలసత్వం వలనగాని, క్రోధంవలనగాని, 
శోకం వలనగాని ఆ కర్మలను చేయకుండా వదలటం పాపం. అజ్ఞానులైన అర్థహీనులు సన్యాసం ఎప్పుడు తీసికొనాలో 
తెలియక త్వరపడి ఇహపరాలకు భ్రష్టులౌతారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి అతిథులనూ, దేవతలనూ, 
పితృదేవతలనూ సంతృప్తి పరుస్తూ శిష్టమైన ఆహారాన్ని భుజిస్తూ జీవితం సాగించే పుణ్యాత్ములకు స్వర్గాది 
పుణ్యలోకాలు కరతలామలకాలు. (బబ్రహ్మార్చణభావంతో చేసే సత్కర్మలు బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి' - అని అనగా. 
(తరువాతి పద్యంతో అన్వయం) 
క. విని వారు దెలిసి మరలం । జనిరి గృహస్టత్వ ధర్మ సదనువానం 

బునకు; నటు లగుట నేలుము । జనవల్లభ! పుడమి; నడపు జన్నము లెలమిన్‌.' 73 
ప్రతిపదార్థం: వారు= ఆ (బ్రాహ్మణులు; విని= ఆ మాటలు విని; తెలిసి= వాటి అర్జాన్ని తెలిసికొని; గృహస్థత్వ 
ధర్మసత్‌+అనుష్టానంబునకున్‌= గృహస్టాశ్రమానికి సంబంధించిన ధర్మాలను లెస్సగా అనుస్టించటానికి; మరలన్‌+చనిరి= తిరిగి 


తమ నివాసాలకు వెళ్ళారు; అటులు+అగుటన్‌= అది న్యాయం కాబట్టి; జనవల్లభ!= ఓ రాజా! (ధర్మరాజా); పుడమిన్‌= రాజ్యాన్ని; 
ఏలుము= పాలించుము; ఎలమిన్‌= ట్రీతితో; జన్నములు= యజ్ఞాలు; నడపు= సాగించుము. 


తాత్పర్యం: ఈ విధంగా వా రామాటలు విని, తాత్పర్యాన్ని గ్రహించి, గృహస్థాశ్రమంలో నిర్వహించవలసిన ధర్మాలను 
ఆచరించటానికి ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఓ రాజా! నీవు రాజ్యాన్ని 
పాలించుము; ప్రీతితో యజ్ఞాలను నడపించుము.' 

వ. అని చెప్పె; నప్పుడు నకులుం డన్నరనాథున కిట్లనియె. 74 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అని అర్జునుడు చెప్పాడు; అప్పుడు= ఆ తరువాత; నకులుండు= నకులుడు; ఆ+నరనాథునకున్‌= 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


3డీ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని అర్జునుడు చెప్పిన తరువాత నకులుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


నకులుండు ధర్మజునకు మనస్తాపోపశముంబు సేయుట (సం. 12-12-1) 


సీ. '* దేవతల్‌ వేదవిధి ప్రవర్తకులు; బ్రా । హ్మణులును వారలయట్ల శ్రుతుల 


కింకరులై కాదె కిల్లిషంబుల. బాసి । వారిచందమున శాశ్వత విభూతి 
నొందుట; యజ్ఞాదు లుడుగుట సంపరి । త్యాగమే?; పాడిమై నర్ధముల ను 
పార్టించి దేవతా బ్రాహ్మణ పూజగా । నిడుచు. దత్సలకోటి విడుపుగాక; 


ఆ. _ క్రోధశోకహర్ష కోటుల గృహముతో । విడిచి యోగ మూంది వృక్షమూల 
వాసనిరతి నుండువాండెపో సంపరి । త్యాగి; నృపుల కది సమర్హమగునె? 75 


ప్రతిపదార్థం: దేవతల్‌= దేవతలు; వేదవిధి ప్రవర్తకులు= వేదాలలో చెప్పబడిన విధులను (నియమాలను) ప్రవర్తింపచేసేవారు; 
'బ్రాహ్మణులును= బ్రాహ్మణులు కూడా; వారల+అట్టు+అ= దేవతలవలెనే; (శ్రుతులకింకరులు+ఐ= వేదాలకు దాసులై; కాదె= 
కాదా; కిల్చిషంబులన్‌+పాసి= పాపాలనుండి విముక్తులై; వారి చందమునన్‌= దేవతల విధంగా; శాశ్వత విభూతిన్‌+ఒందుట= 
నిత్యమైన మహిమను పొందటం; యజ్న+ఆదులు+ఉడుగుట= యజ్ఞాలు మొదలైనవి వదలిపెట్టటం; సంపరిత్యాగమే?= 
సన్న్యాసమౌతుందా? (కాదని భావం); పాడిమైన్‌= న్యాయంగా; అర్థములన్‌+ఉపార్చించి= సంపదలను గడించి; దేవతా బ్రాహ్మణ 
పుజగాన్‌+ఇడుచున్‌= దేవతలకు, బ్రాహ్మణులకు చేసే అర్చ్భనగా వాటిని అర్పణం చేస్తూ: తత్సలకోటి విడుపు కాక= వాటివలన 
కలిగే అనేక ఫలాలను త్యాగం చేయటమే సంపరిత్యాగం అవుతుంది; 'క్రోధశోక హర్ష కోటులన్‌= కోపాల, తాపాల, సంతోషాల 
సమూహాన్ని; గృహముతోన్‌= గృహస్తాశ్రమంతోపాటు; విడిచి= పరిత్యజించి; యోగము+ఊంది= యోగాన్ని ఆశ్రయించి; 
వృక్షమూలవాస నిరతిన్‌= చెట్ల మొదళ్ళలో నివసించే ఆసక్తితో; ఉండువాండె పో!= ఉండేవాడే సుమా!; సంపరిత్యాగి= నిస్పంగుడు; 
నృపులకున్‌= రాజులకు; అది= ఆ నిస్పంగత్వం; సమర్హము= యోగ్యమైనది; అగునె?= అవుతుందా? (కాదని భావం). 
తాత్పర్యం: వేదవిధిని ప్రవర్తింపచేసేవారు దేవతలు. వారివలె బ్రాహ్మణులుకూడా వేదకింకరులై పాపవిముక్తులై 
నిత్యమహిమను పొందుతారు. యజ్ఞాదులను మానివేయటం అసంగమౌతుందా? న్యాయంగా సంపదలు గడించి 
దేవతలకు, బ్రాహ్మణులకు పూజలుగా ఇస్తూ తత్సలాలను విడవటమే నిస్సంగప్రవృత్తి అవుతుంది. (క్రోధం, శోకం, 
హర్షం మొదలైన భావాలతోపాటు గృహస్థాశ్రమాన్ని వదలి యోగాన్ని ఆశ్రయించి వృక్షమూలంలో నివసిస్తూ ఉండేవాడే 
సంపరిత్యాగి. రాజులకు అది యోగ్యం అవుతుందా? (కాదని భావం). 
క. _ తక్కిన మూ. డాశ్రమములు, । నొక్కదెస గృహస్థ ధర్మ మొకదెసం దులయం 

దెక్కింప వానితో న । య్యొక్కటి సరిదూంగి నందు రుర్వీశ! బుధుల్‌. 76 


ప్రతిపదార్దం: ఉర్వీ+-ఈశ!= భూపాలా! ధర్మరాజా! తుల అందున్‌= త్రాసులో; ఒక్క దెసన్‌= ఒకవైపున; తక్కిన 
మూండు+ఆ(శ్రమములు= గృహస్థాశ్రమం కాక మిగిలిన మూ డాశ్రమాలూ (బ్రహ్మచర్య, సన్యాస, వానప్రస్థాశ్రమాలు); ఒక దెసన్‌= 
మరియొక వైపున; గృహస్థ ధర్మము= గార్హస్ట్యాశ్రమం; ఎక్కింపన్‌= ఎత్తి ఉంచగా; వానితోన్‌= ఆ మూడింటితో; ఆ+ఒక్కటి= 
ఆ గార్హన్ట్యాశ్రమం ఒక్కటి; సరి+తూంలౌన్‌= సమంగా తూగిందని; బుధులు= పండితులు; అందురు= అంటారు. 


తాత్పర్యం: ఒక (త్రాసులో ఒకవైపు బ్రహ్మచర్య, సన్యాస, వానప్రస్త్రాశమాలను మూడింటిని, మరొకవైపు 
గృహస్థాశ్రమ ధర్మాన్నీ ఎక్కించగా ఆ మూడింటితో ఇది ఒక్కటి సరితూగిందని పండితులంటారు ధర్మరాజా! 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 35 


నిశేషం: మహాభారతం గృహస్థాశమధర్మ ప్రాశస్యాన్ని 'ప్రతిపాదించటానికే పుట్టిందని ఇటువంటి సూక్తుల వలన 
ధ్వనించబడుతున్నది. 


న. కావున గృహస్థ ధర్మంబ యాదరణీయం; బట్లుంగాక. 77 


యఖ, 


తాత్పర్యం: కాబట్టి గృహస్థ్రధర్మం గౌరవించదగింది. అట్లా కాక (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ జతనంబున నర్జము సం । చితముగ. గావించి క్రతువిశేషంబుల దే 
వతలం దృప్తులం జేయమి | యతికిల్దిషకారి యందు రాగమవేదుల్‌. 78 


ప్రతిపదార్థం: జతనంబునన్‌= ప్రయత్నంతో; అర్ధము= ధనాన్ని; సంచితముగన్‌= కూడబెట్టేదిగా; కావించి= చేసి; క్రతువిశేషంబులన్‌= 
యజ్ఞవిశేషాలతో; దేవతలన్‌= దేవతలను; తృప్పులన్‌+*చేయమి= సంతృప్తులుగా చేయకుండా ఉండటం; అతికిల్చిషకారి= మిక్కిలి 
పాపహేతువని; ఆగమవేదుల్‌= వేదవిద్యాంసులు; అందురు= అంటారు. 


తాత్సర్యం: ప్రయత్నపూర్వకంగా ధనాన్ని కూడబెట్టి విశేషక్రతువులు చేసి దేవతలను తృప్తి చేయకపోతే మిక్కిలి 
పాపం కలుగుతుందని వేదవిదులు అంటారు. 


చ. వినుము! తమోమయం బయిన విశ్వము. దా వెలి(గించు నీశ్వరుం 
డన నొకరుండు; వర్హతతి నాశ్రమకోటిని వాండు. గాదె చే 
సె; నిఖిల కర్మయోగ సవిశేషత గల్గుటయుం దదీయ క 
ల్పనను; తదాజ్ఞకుం దొల6గం బాడియె శోకము గారణంబుగన్‌. 79 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; తమోమయంబు+అయిన= అంధకారంతో నిండినదయిన; విశ్శమున్‌= జగత్తును; 
ఈశ్వరుండు+అనన్‌+ఒకరుండు= ఈశ్వరు డనే పేరు కలిగిన ఒకడు; తాన్‌+వెలింగించున్‌= తన ప్రకాశంతో వెలుగు నింపుతాడు; 
వర్లతతిన్‌= వర్ణాలను; ఆశ్రమ కోటిని= ఆశ్రమ సమూహాన్ని; వాండు+కాదె+చేసెన్‌= వాడేకదా ఏర్పరిచింది; తదీయ కల్పనను= 
ఆతడి కల్పనచేతనే; నిఖిల కర్మయోగ సవిశేషత= సమస్త కర్మయోగ విశేషభావం; కల్గుటయున్‌= ఏర్పడటం కూడా; తద్‌= అటువంటి 
ఆ ఈశ్వరుడియొక్క; ఆజ్ఞకున్‌= శాసనానికి; శోకము+కారణంబుగన్‌= శోకం కారణంగా; తొలంగన్‌= దూరం కావటం; పాడియె?= 
న్యాయమా? (కాదని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. అంధకార బంధురమైన ఈ విశ్వంలో ఈశ్వరుడనే వాడొకడు వెలుగును 
ప్రసాదిస్తాడు. అతడే కదా వర్ష సముదాయాన్నీ, ఆ(శ్రమకోటినీ ఏర్పరచింది! సమస్త కర్మయోగ విశేషభావం కలగటం 
ఆయన కల్పనయే. శోకం కారణంగా ఆతడి ఆజ్ఞను మీరటం న్యాయమా? (కాదని భావం). 


వ. హింసాదోషంబు గలుగునను శంకకుం బనిలే; దవధరింపుము. 80 
తాత్పర్యం: హింసచేసిన పాపం కలుగుతుందనే అనుమానం పడవలసిన పని లేదు; వినుము. 


క. _ పరుల వధింపక యెవ్వండు । ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలో/ 
బొరయదు పాపము సుగతిక । యరిగిరి వా; రీవు నట్ల యగు టొప్పు నృపా! 81 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! (ధర్మరాజా); పూర్వధరణీ+ఈశులలోన్‌= మున్నున్న రాజులలో; ఏ+వాండు?= ఎవడు?; పరులన్‌= 
శత్రువులను; వధింపక= చంపక; ధర= భూమిని; ఏలెన్‌= పాలించాడో; చెపుము= తెల్పుము; పాపము= దోషం; పొారయదు= 
(వారికి) కలుగదు; వారు= ఆ పూర్వ చక్రవర్తులు; సుగతికిన్‌+అ= ఉత్తమ గతికే (మోక్షానికే); అరిగిరి= వెళ్ళారు; నీవున్‌= నీవు 
కూడా; అట్టు+అ= ఆ విధంగానే; అగుట= కావటం; ఒప్పున్‌= సబబు. 


తాత్పర్యం: రాజా! పూర్వ చక్రవర్తులలో శత్రువులను చంపకుండా ఎవడు రాజ్యాన్ని పాలించాడో చెప్పుము. వారికి 
పాపం కలుగలేదే! వారు ఉత్తమగతులనే పొందారు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా కావటం సముచితం. 


క. రక్షప్రజగోరు నిజయో । గక్షేమార్ధముగ; జన సుఖస్టితి నడపన్‌ 
దక్షు డగు రాజు నడప కు । పేక్షించిన6 బాప మొందదే కురుముఖ్యూ! 82 


ప్రతిపదార్థం: కురుముఖ్యా!= కురు శ్రేష్టుడవైన ధర్మరాజా!; నిజయోగక్షేమ+అర్ధముగన్‌= తమ యోగక్షేమాల కొరకు; ప్రజ= ప్రజలు; 
రక్షన్‌= రక్షణను; కోరున్‌= కోరుతూ ఉంటారు; జనసుఖస్థితి= ప్రజలు సుఖంగా జీవించే వ్యవస్థను; నడపన్‌= సాగించటానికి; 
దక్షుండు+అగు= సమర్ధుడైన; రాజు= ప్రభువు; నడపక= నిర్వహించక; ఉపేక్షించినన్‌= నిర్లక్ష్యం చేస్తే, పాపము+ఒందదా?= పాపం 


కలుగదా?. 


తాత్పర్యం: తమ యోగక్షేమాల కొరకు ప్రజలు రక్షను కోరుతుంటారు. ప్రజలు సుఖంగా ఉండగలిగే వ్యవస్థను 
నడపగలిగిన సమర్జుడైన ప్రభువు దానిని నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉంటే పాపం పొందదా ధర్మరాజా! 


తే. గోవులను ఘోటకంబుల. గుంజరముల । దాసులను జ్రీతి నిమ్మెల్ల ధాన్యములను 
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క। నొసంగు తత్తత్సుపాత్రత్వయుక్త విధుల. 83 


ప్రతిపదార్థం: గోవులను= ఆవులను; ఘోటకంబులన్‌= గుర్రాలను; కుంజరములన్‌= ఏనుగులను; దాసులను= సేవకులను; 
ఎల్లధాన్యములను= అన్ని రకాలైన ధాన్యాలను; (గ్రామములన్‌= ఊళ్ళను (అ(గ్రహారాదులు); మందిరములన్‌= గృహాలను; 
నిష్కములన్‌= బంగారు నాణములను; పెక్కు= అధిక సంఖ్యలో; తద్‌+తద్‌+సుపాత్రత్సయుక్త విధులన్‌= దానం చేస్తున్న ఆయా 
వస్తువులను స్వీకరించదగినవారి ఉత్తమ యోగ్యతలతో కూడుకొన్న నియమాలతో; ప్రీతిన్‌= సంతోషంగా; ఇమ్ము= దానమిమ్ము. 
తాత్పర్యం: ఆవులను, గుర్రాలను, ఏనుగులను, సేవకులను, బహుధాన్యాలను, (గ్రామాలను, గృహాలను, బంగారు 
నాణములను, అవి దానం చేయదగిన అర్హత ఉన్నవారికి విధివిధానంగా నీవు దానం చేయుము. 


న. వీని నన్నింటి రిత్తవో విడిచి పోయెద ననుట నీ యట్టి మహానుభావునకుం దగునే” యని పలికినం 
దదనంతరంబ సహదేవుం డమ్మహీపతి కిట్లనియె. 84 

ప్రతిపదార్థం: వీనిన్‌= పైన చెప్పిన వాటినన్నింటిని; రిత్త+పో+విడిచి= నిష్రయోజనంగా వదలిపెట్టి; పోయెదన్‌+అనుట= (అడవికి) 
పోతాననటం; నీ+అట్టి= నీ వంటి; మహా+అనుభావునకున్‌= ఉత్తముడికి; తగునే?= యోగ్యమౌతుందా?; అని పలికినన్‌= అని 
మాట్లాడగా; తదనంతరంబు+అ= ఆ తరువాతనే; సహదేవుండు= సహదేవుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు (ధర్మరాజుతో); 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తాత్పర్యం: వీటినన్నింటిని వదలి అడవికి పోతాననటం నీవంటి ఉత్తములకు తగునా? అని పలుకగా ఆ తరువాత 
సహదేవుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


శాంతిపర్వము న ప్రథమాశ్వాసము 37 


నిశేషం: భీముడు, అర్జునుడు, నకులుడు పలికిన మాటలు ఆయా పా(త్రల స్వభావానికి అనుగుణంగా ఉండటం గమనించదగిన 
అంశం. వక్తల మాటల తీరులు వేరైనా వక్తవ్యాంశ తాత్పర్యం ఒక్కటే! 


సీ. '* వెలి వెలి వస్తువుల్‌ విడిచెంబో నరుండు గ । ర్మిష్టతం గాదె శరీర యాత్ర 


నడపువాః డది మోక్షణంబు గానేరదు; । శారీర సౌఖ్యసంసక్తి వదలి 
బాహ్యపదార్ధముల్‌ పాటించి నిజవంశ । ధర్మముల్‌ వదలక తగ జరింపు 
మమత బంధంబు నిర్మమత మోక్షంబును । జేయు; నింత యెజింగి చేసి రధిప! 


తే. రాజ్యమెలమి మన్వాదు; లరణ్యమునకు । నరిగి నీ వందు వలయు ద్రవ్యముల మీ6ద6 
జేయవలదె మమత్వంబు; వేయు నేల? ।; యదియు సంసార చక్రవాహకము గాదె? 85 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నరుండు= మానవుడు; వెలివెలి వస్తువుల్‌= పైపై పదార్దాలు; విడిచెన్‌+పో= విడిచిపెట్టా 
డనుకొన్నా; శరీరయాత్ర= జీవితయాత్ర; కర్మిష్టతన్‌+కాదె= కర్మలయందలి నిష్టతోనే కదా; నడుపువాండు= సాగించేవాడు; అది= 
ఆ విధం; మోక్షణంబు= మోక్షం (బంధవిముక్తి; కానేరదు= కాజాలదు; శారీర సౌఖ్యసంసక్తి= శరీర సుఖం మీది రక్తి వదలి= 
త్యజించి; బాహ్యపదార్థముల్‌= లౌకిక విషయాలను; పాటిస్తూ= ఆచరిస్తూ; నిజవంశధర్మముల్‌= తన వంశంలో చేయవలసిన 
కర్తవ్యాలను; వదలక= వీడక; తగన్‌= ఒప్తునట్టు; చరింపు= వర్తించుము; మమత= మోహం; బంధంబు= సంసార సంగమును 
కలిగించేది; నిర్మిమత= మోహం లేకపోవటం; మోక్షంబును+చేయున్‌= మోక్షాన్ని కలిగిస్తుంది; ఇంత= ఈ తాత్పర్యాన్ని; ఎజి6౧= 
తెలిసికొని; మను+ఆదులు= మనువు మొదలైనవారు; రాజ్యము= పరిపాలనం; ఎలమిన్‌= ప్రీతితో; చేసిరి= నిర్వహించారు; నీవు= 
నీవు (ధర్మరాజు); అరణ్యమునకున్‌= అడవికి; అరిగి= వెడలి; వలయు (ద్రవ్యముల మీ6దన్‌= కావలసిన వస్తువులమీద; 
మమత్వంబున్‌= మమకారాన్ని; చేయన్‌వలదె?= చేయవద్దా? (పెంచుకొనవద్దా? అని భావం); వేయున్‌+ఏల?= పలుమాట 
లెందుకు?; అదియున్‌= ఆ విధంగా అరణ్యంలో నివసించటం; సంసార చక్రవాహకము+కాదె?= సంసార చక్రపు (చావు పుట్టుకల 
వలయానిక్రి ఇరుసువంటిది కాదా? 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! మానవుడు పైపై విషయాలను ఎన్ని వదలినా కర్మఠుడై శరీరయాతత్ర సాగిస్తూ ఉంటాడు. 
అది మోక్షం కాజాలదు. శరీరసుఖ ఆసక్తిని మానుకొని బాహ్య విషయాలను పాటిస్తూ స్వీయవంశానుగుణాలైన 
ధర్మాలను విడువకుండా తగునట్టు జీవితాన్ని సాగించుము. మమకారం బంధాన్నీ, నిర్మోహం మోనక్షాన్నీ 
కలుగజేస్తాయి. మన్వాదులు దీనిని తెలిపి రాజ్యం చేశారు. నీవు అరణ్యానికి వెడలినా అక్కడ జీవించటానికి కావలసిన 
(ద్రవ్యాలమీద మమత్వాన్ని కలిగి ఉండవలసిందే కదా! వేయిమాట లెందుకు? అదే సంసారచకక్రానికి ఆధారం కదా! 


తే. నీవ చుట్టంబు€ బక్కంబు, నీవ చెలియు, । నీవ తల్లియు దండ్రియు, నీవ గురువు, 
నీవ దైవంబు. గావున నా విషాద । భాషణంబులు సైరింపు భరతముఖ్య!. 86 


ప్రతిపదార్థం: భరతముఖ్య!= భరతవంశ (శ్రేష్టుడవైన ధర్మరాజా!) నీవు+అ= నీవే (ధర్మరాజే); చుట్టంబు= బంధువు; పక్కంబు= 
తోడు; నీవ చెలియున్‌= నీవే నెచ్చెలివి; నీవ తల్లియున్‌= నీవే అమ్మవు; తండ్రియున్‌= జనకుడవు; నీవ గురువు= నీవే ఆచార్యుడవు; 
నీవ దైవంబు= నీవే వేల్పువు; కావునన్‌= కాబట్టీ; నా విషాద భాషణంబులు= నా కన్నీటి మాటలు; సైరింపు(ము)= మన్నించుము. 
తాత్పర్యం: ఓ భరతవంశశ్రేష్టా! నీవే నా బంధువవు, నీవే నా తోడువు, నీవే నా నెచ్చెలివి, తల్లివి, తండ్రివి, 
గురువవు, దైవానివి. కాబట్టి నా కన్నీటి మాటలను మన్నించుము. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తథ్యము లైనను దలంప న । తథ్యము లైనను సభక్తి తాత్సర్యము వై 
తథ్యంబు6. బొరయకుండంగ6 | బథ్యంబుగ6 గొనుము నాదు పలుకులు కరుణన్‌.” 87 


'ప్రతిపదార్హం: నాదు పలుకులు= నా మాటలు; తథ్యములు+ఐనను= సత్యాలైనా; తలగున్‌= ఆలోచించగా; అతథ్యములు+ఐనను= 
అసత్యాలైనా; సభక్తి తాత్పర్యము= భక్తిభావంతో కూడుకొని ఉన్నవి; వైతథ్యంబున్‌= అసత్యభావాన్ని; పారయక+ఉండంగన్‌= 
కలుగకుండగా; కరుణన్‌= దయతో; కొనుము= స్వీకరించుము (అంగీకరించుము). 


తాత్పర్యం: నా మాటలు సత్యాలైనా, అసత్యాలైనా భక్తిభావంతో కూడికొని ఉన్నాయి. కాబట్టి వాటికి అసత్యస్వభావం 
కలుగకుండా దయతో అంగీకరించుము'. 


విశేషం: సహదేవుడు భక్తితో ధర్మజుడిని అనునయించే యత్నం చేశాడు. చివరి రెండు పద్యాలు శరణాగతభావాన్ని 

వెలువరిస్తున్నట్టున్నాయి. భక్తుల కోర్కెలను మన్నించే దైవం వాటిలోని సత్యాసత్యాలను పరిగణించడని పలికి సహదేవుడు వేస్తున్న 

ముందుకాళ్ళకు బంధాలు ఈ మాటలు. ధర్మజుడిపై ఆతడికి గల భక్తి అనురక్తి ఇందులోని వ్యంగ్యం. 

వ. _ అనియె;నిట్లుదమ్ములందణజును బోధించు పలుకులు విని ధర్మనందనుం డూరక యుండె; నతనియెడ సవిశేష 
బహుమానయు, నతనిచేత సంతతోపలాలితయు, ధర్మాధర్మ నిదర్శన శీలయు నగు పాంచాలి 
భద్రగజప్రతిమానులైన యప్పవమానతనయ ధనంజయ నకుల సహదేవుల మధ్యంబున యూథపతివోలె 
నున్నయన్నరేంద్రు నల్లన చేరి, 'యేనును నా యెటఖింగినంత సెప్పెద' నని యనుజ్ఞంగొని యవ్విభు వదనంబున 
నిజ విశాలలోచన రోచులు పర6గ వినయం బాననంబున నతిశయిల్ల నిట్లనియె. 88 


ప్రతిపదార్థం: అనియెన్‌= సహదేవు డట్టా పలికాడు; ఇట్టు= ఈ విధంగా, (క్రమంగా; తమ్ములు+అందయును బోధించు 
పలుకులు విని= తమ్ములందరు ప్రబోధిస్తూ చెప్పిన మాటలు విని; ధర్మనందనుండు+ ఊరక+ఉండెన్‌= ధర్మరాజు మిన్నక 
ఉన్నాడు; అతని యెడన్‌= ధర్మరాజుపట్ట; సవిశషబహుమానయున్‌= అతిశయించిన గౌరవమర్యాదలు కలది; అతనిచేతన్‌= 
ధర్మరాజుచేత; సంతత+ఉపలాలితయున్‌= ఎల్లప్పుడూ బుజ్జగించబడుతూ ఉండేది; ధర్మ+అధర్మ నిదర్శన శీలయును+అగు= 
ధర్మాన్నీ అధర్మాన్నీ నిరూపించగల స్వభావం కలది అయిన; పాంచాలి= (ద్రౌపది; భద్రగజప్రతిమానులు+ఐన= (శ్రేష్టమైన 
ఏనుగులతో సమానులైన; ఆ+పవమాన తనయ ధనంజయ నకుల సహదేవుల మధ్యంబునన్‌= ఆ భీమార్జున నకుల సహదేవుల 
నడుమ; యూథపతివోలెన్‌+ఉన్న= గజరాజువలె ఉన్న; ఆ+నరేం(ద్రున్‌= ఆ రాజును; అల్లన చేరి= మెల్లగా సమీపించి; ఏనును= 
నేను కూడా; నా+ఎటీంగినంత= నా తెలిసినంత; చెప్పెదన్‌= చెప్పుతాను; అని= అని; అనుజ్ఞన్‌+కొని= అనుమతిని తీసికొని; 
ఆ+విభువదనంబునన్‌= ధర్మజుడి ముఖమునందు; నిజవిశాల లోచన రోచులు= తన విశాలమైన కనుచూపుల కాంతులు; 
పరంగన్‌= వ్యాపించగా; వినయంబు= అణకువ; ఆననంబునన్‌= ముఖంలో; అతిశయిల్లన్‌= వికసించగా; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా తమ్ములందరూ బోధించిన మాటలు విని ధర్మరాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 
ధర్మరాజుపట్ల అధికమైన గౌరవమర్యాదలు కలదీ, అతడిచేత ఎల్లప్పుడూ లాలించబడుతూ ఉండేదీ, ధర్మాధర్మాలను 
నిరూపించే స్వభావం కలదీ అయిన ద్రౌపది భద్రగజాలతో సమానులైన ఆ భీమార్జున నకుల సహదేవుల నడుమ 
గజయూథపతివోలె నున్న ధర్మరాజును మెల్లగా సమీపించి “నేను కూడా నా తెలిసినంత చెప్పుతాను” అని అనుమతి 
తీసికొని ధర్మజుడి ముఖంపై తన విశాలనేత్రాల చూపుల వెలుగులు వ్యాపింపచేసి వినయం ముఖాన వికసించగా 
ఇట్టా అన్నది. 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 39 


విశేషం: అలం: ఉపమ. భీమాదులు పలికినప్పటికంటె ద్రౌపది పలికేటప్పుడు అభినయాన్ని విశేషంగా వర్ణించటం తిక్కనగారి 
పాత్రోచిత నాటకీయ ఫణితి. 


(ద్రౌపది ధర్మజునకు హితనచనంబుల నునస్తాపోపశనుంబు సేయుట (సం. 12-14-1) 


సీ. '* శోకాగ్ని దనికిన సొగయు నీ తమ్ముల । నుపపన్న వాక్యామృతోపయిుక్తి. 
దేర్పుము; గానలం ద్రిమ్మరునాండు వీ |; రాయాసముల. బడు టవధరించి 
సమయ కాలము సన్నం జని సుయోధనుం జంపి । భోగంబులను బహుత్యాగములను 
యాగంబులను సద్విహారముల్‌ సలుపుద । మని యూరడింపవే; యరిగణంబు. 


తే. ద్రుంచి రాజ్యంబు సేకొంటి; తొంగి పోదు । గాక యని యిప్పు దుడికింప నీకు దగునె? 
ధర్మమును సత్యమును నుచితంబు నిన్ను(.।; గడవ నెటింగెడువారలు గలరె యధిప!” 89 


ప్రతిపదార్థం: అధిప!= (ప్రభూ! (ధర్మరాజా); శోక+లగ్ని= శోకమనే అగ్ని; తనికినన్‌= సమీపించగా, తాకగా; సొగయు= చొక్కు; 
నీ తమ్ములన్‌= నీ సోదరులైన భీమాదులను; ఉపపన్న వాక్య+అమృత+ఉపయ్యుక్తిన్‌= ఉపపత్తులు కలిగిన వాక్యాలనే అమృతమును 
ఉపయోగించటం వలన; తేర్పుము= తేటపడేటట్టు చేయుము, తేరుకొనేటట్టు చేయుము; కానలన్‌= అరణ్యాలలో; త్రిమ్మరునాండు= 
తిరుగాడే సమయంలో; వీరు= భీమాదులు; ఆయాసములన్‌= కష్టాలను; పడుట= పొందటం; అవధరించి= గమనించి; 
సమయకాలము= నియమసమయం; చన్నన్‌= కడచిపోగా; చని= (దండెత్తిపోయి; సుయోధనున్‌+చంపి= దుర్యోధనుడిని చంపి; 
భోగంబులను= సంపదలను అనుభవించుటలను; బహుత్యాగములను= పలురకాల త్యాగాలను; యాగంబులను= యజ్ఞాలను; 
సత్‌+విహారముల్‌= ఉచితములైన విలాస క్రీడలతో వేడుకగా తిరుగుటలు; సలుపుదుము+అని= చేద్దామని; ఊరడింపవే?= 
బుజ్జగించలేదా?; అరిగణంబున్‌= శత్రు సమూహాన్ని; డత్రుంచి= చంపి; రాజ్యంబు= ప్రభుత్వాన్ని; చేకొంటి(వి)= చేపట్టావు; 
తాజంగిపోదున్‌+కాక!= దానిని వదలిపోతాను సుమా!; అని= అని; ఇప్పుడు= ఈ సమయంలో; ఉడికింపన్‌= తపింపచేయటం, 
ఎదుటివారికి ఉలుకు పుట్టించటం; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); తగునె?= ఉచితమా? (కాదని భావం); ధర్మమును= ధర్మాన్నీ; 
సత్యమును= సత్యాన్నీ; ఉచితంబు= జౌచిత్యాన్నీ గురించి; నిన్నున్‌+కడవన్‌= నిన్ను మించేటట్టుగా; ఎజి లెడువారలు= తెలిసినవారు; 
కలరె?= కలరా?(లేరని భావం). 


తాత్పర్యం: “ధర్మరాజా! శోకాన్ని సోకటంవలన బాధపడుతున్న నీ తమ్ములను సోపపత్తికాలైన అనునయ వాక్యాలనే 
అమృత సేచనంతో ఓదార్భుము. అరణ్యవాసంలో వీరు అనేక కష్టాలను అనుభవించటాన్ని తెలిసికొని, 
నియమసమయం ముగిసిపోగా దుర్యోధనుడిని చంపి, భోగాలను, అనేక త్యాగాలను, యజ్ఞాలను, వినోదవిహారాలను 
చేద్దామని వీరిని ఊరడించలేదా!. శత్రువులను సంహరించి రాజ్యాన్ని స్వీకరించావు, ఇప్పుడు “రాజ్యాన్ని త్యజించి 
పోతాను సుమా!' అని వీరిని తపింపచేయటం న్యాయమా? ధర్మమును గురించి, సత్యాన్ని గురించి, జొచిత్యాన్ని 
గురించి నిన్ను మించి తెలిసినవా రున్నారా? (లేరని భావం). 


విశేషం: భీమాదులు ఉప[క్రమించే పద్ధతిలోనూ, (ద్రౌపది మొదలు పెట్టే విధంలోనూ కొట్టవచ్చిన మార్పు గమనించతగింది. ఆమె 
“ధర్మాధర్మ నిదర్శన శీల' అని నిరూపితమయ్యేటట్టు మాటలనేర్పు కూర్చబడింది. 


వ. _ అని ముట్టనాడి, మఖియును. 90 


తాత్పర్యం: అని మర్మం తాకేటట్టుగా (గుండెకు గుచ్చుకొనేటట్టు) మాట్లాడి, (ఇంకా ఇట్లా అన్నది). 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


క.  *“పేదమన సగుట ధర్మువు । గాదు నరేంద్రునకు; జగము గావం బ్రోవం 
గాదె నృపు లోకపాలాం । శోదితు.గా. జేసి. బద్మయోని చతురతన్‌. 91 


ప్రతిపదార్థం: నర+ఇంద్రునకున్‌= రాజునకు; పేదమనసు+అగుట= బేల అయిన మనసు కలవాడు కావటం; ధర్మువు+కాదు= 
సహజధర్మం కాదు; పద్మయోని= బ్రహ్మ; చతురతన్‌= నేర్పుతో; నృపున్‌= క్షత్రియుడిని, రాజును; జగమున్‌= లోకమును; కావన్‌= 
రక్షించటానికి; ప్రోవన్‌= పోషించటానికికాదా?; లోకపాల+అం శ+ఉదితున్‌+కాన్‌= దిక్సాలకుల అంశతో పుట్టినవాడయ్యేటట్లుగా; చే సెన్‌= 
సృష్టించాడు. 

తాత్పర్యం: రాజు ధైర్యస్టైర్య గుణాలను కోల్పోయిన బేల అయిన మనసు కలవాడుగా ఉండటం ధర్మం కాదు. 
(బ్రహ్మ నైపుణ్యంతో రాజును లోకాన్ని రక్షించటానికీ, పోషించటానికీ కదా దిక్సాలకాంశంతో సృష్టించాడు! 


క. నరరూపంబున6 బరంగెడు । పరదేవత గాక నృపుండు బాలు6 డయిన న 
ప్పురుషు నెడ నేమి వొమ్మని | తిరిగిన దుర్మతుల బొందదే కీ డధిపా! 92 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; నృపుండు= రాజు; నరరూపంబునన్‌= మానవాకారంతో; పరలౌడు= విహరించే; పరదేవత= 
(శ్రేష్టమైన దైవం; కాక= కాకుండా; బాలుండు= పసివాడు (అప్రాఢుడని భావం); అయినన్‌= అయితే; ఆ+పురుషుని+ఎడన్‌= 
ఆతడిపట్ట ఏమి+పొమ్ము+అని= ఏమి లాభమని (జాతీయం) నిర్లక్ష్య భావంతో; తిరిగిన= చరించే, వర్తించే; దుర్మతులన్‌= 
దుర్మార్గులవలన; కీడు= ఆపద; పొందదే?= కలుగదా? (కలుగుతుంది అని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! ప్రభువు మానవాకారంతో నడయాడే పరదైవంవలె కాకుండా బాలుడివలె అ(ప్రాఢుడైతే 
ఆతడిపట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే దుర్మార్లులవలన కీడు తప్పక వాటిల్టుతుంది. 
చ. నేరక చేర నొక్కనిన నీజుగం జేయు. గృశానుం డిద్ధ ధా 

త్రీరమణాగ్ని గాల్డు నతితీవ్రత వంశము నెల్ల; నిట్లుగాం 

గౌరవకోటి దర్వమునఈ గానక నిన్ను! బరాభవించి దు 

ర్వారభవత్ర్రకోపశిఖిం గ్రాంగె; మదిన్‌ వగ పేల దీనికిన్‌. 93 
ప్రతిపదార్థం: కృశానుండు= అన్ని; నేరక= తెలియక; చేరన్‌= సమీపించగా; ఒక్కనిన= ఒకడిని మాత్రమే; నీణుగన్‌= బూదిగా; 
చేయున్‌= చేస్తాడు; ఇద్ద= ప్రకాశితమైన; ధాత్రీరమణ+అన్ని= రాజు అనెడి అన్ని; అతి తీవ్రతన్‌= అత్యంతమైన వేడిమితో 
(పరాక్రమంతో); వంశమును+ఎల్లన్‌= కులాన్నంతా - వెదురు; కాల్చున్‌= కాల్ఫివేస్తుంది; ఇట్టుకాన్‌= ఈ విధంగానే; కౌరవకోటి= 
కౌరవసమూహం; దర్పమునన్‌= గర్వంచేత; కానక= వెనుక ముం దాలోచించక; నిన్నున్‌= నిన్ను (ధర్మరాజును); పరాభవించి= 
అవమానించి; దుర్వార= ఆపుటకు వీలుకాని; భవత్‌+*ప్రకోప శిఖిన్‌= నీ యొక్క క్రోధమనే అన్నిలో; క్రాగెన్‌= తగులబడింది; 
దీనికిన్‌= ఈ జరిగిన దానికి; మదిన్‌= హృదయంలో; వగపు= దుఃఖం; ఏల?= ఎందుకు?. 
తాత్పర్యం: లోకంలో అగ్ని దగ్గరకు ఎవరైనా తెలియక సమీపిస్తే అతడి నొక్కడినే అది బూది చేసివేస్తుంది. కాని, 
'ప్రకాశవంతుడైన రాజనే అన్ని అతితీవ్రతతో వంశాన్నే (వెదురు) కాల్చివేస్తుంది. అందువలననే ని న్నా కౌరవులు 
గర్వాతిశయంతో కన్నుమిన్నుగానక అట్లా అవమానించి నీ తిరుగులేని కోపాగ్షిలో దగ్ధ్హమై పోయారు. ఈ జరిగిన 
దానికి నీ మనస్సులో దుఃఖ మెందుకు? 


నిశేషం: ఇందులో రూపకానుప్రాణితోపమాలంకారం సార్ధకంగా వాడబడింది. 'వంశ' శబ్దంలో శ్రేషాలంకారం. వంశము= (నానా) 
కులము, వెదురు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము త్తే 


ర 


నృపునందు విధి దండనీతి ప్రతిష్టెంచె. । గావున నపరాధగతి యెజింగి 
దండించు నృపతికి రెండు లోకంబులు€। జేకుజు(; దోషంబు సేయ నుదుట 
నచ్చాత్తి వెడలంగ నడుచు విఫ్రుని నైన । భూవరుం; డిది మెచ్చు దేవకోటి; 
సభ కేకవస్త్ర రజస్వల యనక నన్‌ । దలవట్టి యీడ్దిన తప్పు( దనదు 


తే. తొడలు సూపిన తప్పును, దుష్ట కష్ట; తర వచనముల. బథటిచిన తప్పు, ననుజు 
నందు దుర్యోధనునియందు ననుంగు నందు. । గాంచి దండించి; తిట్టిది కల్మషంబె? 94 

ప్రతిపదార్థం: నృపునందున్‌= రాజునందు; విధి= బ్రహ్మ; దండనీతి= దుష్టులను శిక్షించే పద్దతి; ప్రతిష్టించెన్‌= స్థాపన చేశాడు; 
కావునన్‌= కాబట్టి; అపరాధగతి= చేసిన నేరము యొక్క విధమును; ఎటింగి= తెలిసికొని; దండించు= శిక్షించే; నృపతికిన్‌= రాజుకు; 
రెండు లోకంబులున్‌= ఇహపరలోకాలు; చేకుయున్‌= సిద్దిస్తాయి; భూవరుండు= రాజు; దోషంబు+చేయన్‌= పాపంచేస్తే; 
విఫ్రునిన్‌+ఐనన్‌= బ్రాహ్మణుడిని సైతం; నుదుటన్‌+అచ్చొత్తి= (జాతీయం) ముఖాన ముద్రవేసి, (దొంగలకు వేసే ఒక శిక్ష; 
వెడలంగన్‌ అడుచున్‌= బహిష్కరిస్తాడు; అది= ఆ పనిని; దేవకోటి= దేవతల సమూహం; మెచ్చున్‌= కీర్తిస్తుంది; సభన్‌= (ఆనాటి 
కపట ద్యూత) సభలో; ఏకవ(స్త= ఒకచీర తాల్చిన; రజస్వల= బుతుమతి; అనక+నన్‌= అనిభావించక నన్ను (ర్రాపదిని); తల+పట్టి= 
జుట్టుపట్టుకొని; ఈడ్చిన తప్పున్‌= లాగిన దోషాన్ని; తనదు తొడలు+చూపిన తప్పునున్‌= (ద్రౌపదిని కూర్చుండుమని సైగ చేస్తూ) 
తొడను చూపించిన దోషాన్ని; దుష్టకష్టతర వచనములన్‌= దుర్మార్గాలు, అమితమైన బాధను కలిగించేవి అయిన మాటలతో; 
పజిచిన తప్పున్‌= పాటుపడజేసిన దోషాన్ని; అనుజునందున్‌= తమ్మునందును (దుర్యోధనుడి తమ్ముడైన దుశ్ళాసనుడి అందు); 
దుర్యోధనుని అందున్‌= సుయోధను నందును; అనుంగునందున్‌= దుర్యోధనుడికి ప్రీతిపాత్రుడైన కర్షుడియందు; కాంచి= చూచి; 
దండించితి(వి)= శిక్షించావు; ఇట్టిది= ఇటువంటిది; కిల్చిషంబె?= పాపమా? (కాదని భావం). 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు రాజునందు దండనీతిని ప్రతిష్టించాడు. కాబట్టి అతడు అపరాధం చేసినవారి పద్దతుల 
ననుసరించి అనువుగా దండిస్తే ఇహపరాలూ సిద్దిస్తాయి. తప్పు చేస్తే బ్రాహ్మణుడిని సైతం ముఖంమీద ముద్రకొట్టి 
దేశంనుండి వెడలగొట్టుతాడు. దీనిని దేవతలు మెచ్చుతారు. ఆనాడు ఆ సభలో ఒంటి చీర తాల్చినదానిని, రజస్వలను 
అయిన నన్ను జుట్టుపట్టి ఈడ్చిన తప్పు, తన తొడలు చూపిన తప్పు. దుష్టములైన, అత్యంత కష్టములైన మాటలాడి 
పాటుబడజేసిన తప్పు గణించి వరుసగా తమ్ముడైన దుశ్ళాసనుడిని, దుర్యోధనుడిని, అతడి ప్రియమి(త్రుడైన కర్షుడిని 
దండించావు; ఇది పాప మెట్టా అవుతుంది? 

క. _ గరదుని, గృహదాహకు, మం । త్రరహస్య విభేది, వధవిధాయిం బరసతీ 

హరు, బంధుఘాతి6 బరధన । హరణ పరునిం జంపి పుణ్యుం డగు నృపుం డనఘా! 95 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన పుణ్యాత్ముడా! (ధర్మరాజా$; గరదునిన్‌= విషం పెట్టేవాడిని; గృహదాహకున్‌= ఇల్టు 
తగులబెట్టేవాడిని; మంత్రరహస్య విభేదిన్‌= రాజకీయ తంత్రమర్మాలను బయటపెట్టేవాడిని; వధ విధాయిన్‌= వధను విధించేవాడిని; 
పరసతీహరున్‌= ఇతరుల భార్యలను దొంగిలించేవాడిని; బంధుఘాతిన్‌= బందుగులను చంపేవాడిని; పరధనహరణపరునిన్‌= ఇతరుల 
ధనాన్ని దొంగిలించటంలో ఆసక్తి కలవాడిని; చంపి= ప్రాణాలు తీసి; నృపుండు= రాజు; పుణ్యుండు= పుణ్యుడు; అగున్‌= అవుతాడు. 
తాత్పర్యం: విషం పెట్టేవాడినీ, ఇల్లు తగులబెట్టేవాడినీ, రాజకీయ తంత్ర రహస్యాలను బయటపెట్టేవాడినీ, వధను 
విధించే వాడినీ, పరసతులను హరించే వాడినీ, బంధువులను చంపేవాడినీ, ఇతరుల సంపదలు దొంగిలించేవాడినీ 
చంపి రాజు పుణ్యుడౌతాడు ధర్మజా! 


డ్రం శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ విశేషణాలన్నీ దుర్యోధనుడికి వర్తించటం గమనించదగిన అంశం. 


క. _ దండార్హులైన వారల । దండింపకయున్న! జువ్వె ధాత్రీవిభు నా 

ఖండల సన్నిభు నైనం బ్ర। చండపుం గిల్జిషము వొందు జగతీనాథా! 96 
ప్రతిపదార్థం: జగతీనాథా!= భూనాథా! ధర్మజా!; దండ+అర్హులు+ఐన వారలన్‌= దండింప (శిక్షింప) దగినవారిని; దండింపక+ఉన్నన్‌= 
శిక్షించకుండా ఉంటే; ఆఖండల సన్నిభున్‌+ఐనన్‌= ఇంద్రుడితో సమానమైనవాడైనా; ధాత్రీవిభున్‌= రాజును; ప్రచండము+కిల్సిషము= 
మహాపాపం; పొందున్‌= కలుగుతుంది; చువ్వె!= సుమా! 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! శిక్షించదగిన వారిని శిక్షించక ఉంటే ఇంద్రతుల్యుడైన ప్రభువునకు సైతం మహాపాపం 
కలుగుతుంది సుమా! 


క. _ పేదలకును సాధులకును । వేదములకు. దాపసులకు వేయేల సమ 
స్తాదిత్యులకును దండమ । కాదె బ్రదుకు€ జేయు రాజు గావింపంగన్‌. 97 


ప్రతిపదార్థం: రాజు= ప్రభువు; కావింపంగన్‌= వర్తింపజేయగా; దండము+అ= దుష్టులను శిక్షించటమే; పేదలకును= బీదవారికీ; 
సాధులకును= మంచివారికీ; వేదములకున్‌= వేదాలకూ; వేయి+ఏల= పలుమాట లెందుకు?; సమస్త+ఆదిత్యులకున్‌= వేల్పులందరికీ; 
బ్రతుకున్‌+*చేయున్‌+కాదె!= సుఖంగా జీవించేటట్టు చేస్తుంది కదా! (రక్షణ కల్పిస్తుంది కదా అని భావం). 

తాత్పర్యం: రాజు ప్రవర్తింపజేసే దండం పేదలకూ, మంచివారికీ, వేదాలకూ, ఇన్ని మాట లెందుకు? దేవత లందరికి 
కూడా సుఖజీవనాన్ని కలిగించే రక్షగా రూపొందుతుంది కదా! 


న. కావున. 98 
తాత్పర్యం: కాబట్టి. 
ఆ. ఉచిత దండవృత్తి నుర్వీ ప్రజాభి ర । క్షణము నోపి చేంత గాక రాజ 

వంశజునకు ధర్మువా? భూసురార్జంబు । లైన శమదమాదు లాత్మ నిడుట.” 99 


ప్రతిపదార్థం: ఉచిత దండవృత్రిన్‌= యోగ్యమైన దండ ప్రవృత్తితో; ఉర్వీ 'ప్రజా+అభిరక్షణమును= భూ ప్రజలను రక్షించటం; 
ఓపి= సామర్థ్యంతో; చేంతగాక= చేయుటకాక; రాజవంశజునకున్‌= రాజవంశంలో పుట్టిన వాడికి; భూసుర+అర్హంబులు+ఐన= 
బ్రాహ్మణులకు యోగ్యాలైన; శమదమ+ఆదులు= అంతరిం[ద్రియ, బహిరిం(ద్రియ ని[గ్రహాదులను; ఆత్మన్‌+ఇడుట= మనస్సులో 
ఉంచుకొనటం; ధర్మువా?= ధర్మమా? (కాదని భావం). 


తాత్పర్యం: పాపాత్ములను సముచితంగా శిక్షించే ప్రవృత్తి కలిగి, భూప్రజలను రక్షించే బాధ్యతను సామర్ధ్యంతో 
చేయటంకాక రాజవంశజులు బ్రాహ్మణు లనుసరించే అంతరిం[దద్రియ బహిరిం[ద్రియ ని[గ్రహాదులను మనసునందు 
పోషించటం ధర్మమా?” (ధర్మం కాదని భావం). 


వ. అని యంత నిలువక చనవు మెఅసి మేలంపు€ జందంబున. 100 


ప్రతిదార్దం: అని= అని మాట్టాడి; అంతన్‌+నిలువక= అంతటితో ఆగక; చనవు మెటజుసి= అనురాగం ఒలుకబోసి (ఎంతో సన్నిహిత 
భావం వెలుగొందేటట్టు మెలగి); మేలపు. జందంబునన్‌= (మేలము+చందంబునన్‌)= పరిహాసమాడుతున్నట్టు, 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము త్త 


తాత్పర్యం: ఈ మాటలు పలికి, అంతటితో ఆగకుండా, బాగా చనవు తీసికొని పరిహాసమాడుతున్నట్లు (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఉ. ' వైదిక ధర్మచారి జనవత్సల! నీ మది. బట్టుకొన్న యు 

న్మాదము హీనమానవు మనంబున బుట్టిన వెట్టివోలె న 

స్యాదుల. దీర్చు టొప్పదు; నిజానుజ వర్గము మీ6ద6 గల్గున 

త్యాదర సాంద్రసార కరుణామృత మాన౦గ నిమ్ము నెమ్మదిన్‌.” 101 
ప్రతిపదార్థం: వైదిక ధర్మచారి జనకవత్సల!= వైదిక ధర్మాలను ఆచరించే ప్రజలయందు దయాభావం కలవాడా! ధర్మరాజా!; 
నీ మదిన్‌= నీ మనస్సు; పట్టుకొన్న= ఆవహించిన; ఉత్‌+మాదము= పిచ్చి; హీనమానవు మనంబునన్‌= నీచుడైన మనిషియొక్క 
మనస్సులో; పుట్టిన= కలిగిన; వెజ్ది పోలెన్‌= పిచ్చివలె; నస్యాదులన్‌= నస్యము మొదలైన వాటితో(పొడుములు పీల్చటం వలన); 
తీర్చుట= పోగొట్టటం, తీర్చటం; ఒప్పదు= తగదు; నెజ+మదిన్‌= నిండు మనస్సుతో; నిజ+అనుజవర్గము మీ6దన్‌= నీ సోదర 
బృందం మీద; కల్లు+అతి+ఆదర= కలిగి ఉండే మిక్కిలి మర్యాద వలన; సాంద్ర= దట్టమైన; సార, కరుణా+అమృతము= చిక్కని 
దయ అనెడి అమృతం; ఆనంగన్‌+ఇమ్ము= ఆస్వాదించేటట్టు చేయుము. 
తాత్పర్యం: “ వైదికధర్మాలను ఆచరించే జనులపై ప్రమకల ధర్మరాజా! నీ మనస్సున ఆవహించిన పిచ్చి సామాన్య 
మానవుడి మనస్సులో కలిగిన పెచ్చివలె పొడుములు పీల్చటం మొదలైన వాటివలన పోగొట్టటం సాధ్యంకాదు. నీ నిండు 
మనస్సును (మనసారా) నీ తమ్ముళ్ళపై ఉన్న అధికమైన చిక్కని దయ అనే అమృతాన్ని త్రాగనిమ్ము. (నీకు కలిగిన 
పిచ్చికి మందు సోదర(ప్రేమే అని భావం). 


విశేషం: అలం: ఉపమ. నస్యాదుల్ని పీల్పించి వెర్రిని కుదర్భటం లోక విదితమే! 
వ. అని పలికి యిట్లనియె. 102 
తాత్పర్యం: అని చెప్పి, (ద్రౌపది) మరల ఇట్టా అన్నది. 


క. 'నాయట్లు వడిన యంగన । లేయెడలం గలరి? యిట్టి యేనును ధర్శా 
పాయము నీకగు, నను వెజం। బాయన గృహధర్మవృత్తి. బౌరవముఖ్యా!? 103 


ప్రతిపదార్దం: పౌరవ ముఖ్యా!= పురువంశంలో పుట్టిన వారిలో ్రేష్టుడా! ధర్మరాజా!; నా+అట్టు= నా వలె; పడిన= అగచాట్టు 
పడ్డ; అంగనలు= స్రీలు; ఏ+ఎడలన్‌= ఎక్కడకూడా; కలరు+ఎ?= ఉన్నారా? (లేరని భావం); ఇట్టి= ఇటువంటి; ఏనును= నేను 
కూడా; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); ధర్మ+అపాయము= ధర్మహాని; అగున్‌= జాతుంది; అను= అనే; వెటన్‌= భయంతో; గృహధర్మ 
వృత్తిన్‌= కుటుంబ ధర్మాన్ని నిర్వహించే స్వభావాన్ని; పాయను+అ= వదలిపెట్టను. 

తాత్పర్యం: “ధర్మరాజా! నా వలె కష్టాలు పడిన వనితలు ఎక్కడైనా ఉన్నారా? ఇటువంటి నేనునీ కెక్కడ ధర్మలోపం 
కలుగుతుందో అనే భయంతో గృహస్థ ధర్మపద్దతిని వీడకుండా ఉన్నాను”. 

వ. అని వెండియు. 104 


తాత్పర్యం: అని మరల (ఇట్టా అన్నది). 


డ్తేడ్తు శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “'కౌరవులు దమదురితమున. । దా రరిసిరి; కల్మషంబు దానం గలది? భూ 
భారము వహింపు, బహుయ । జ్ఞారంభణ మాచరింపు మఖిలహితముగన్‌. 105 


ప్రతిపదార్థం: కౌరవులు= దుర్యోధనాదులు; తమ, దురితమునన్‌= తాము చేసికొన్న పాపంవలన; తారు= తాము; ఎరిసిరి= నశించారు; 
దానన్‌= దానివలన (వారి కర గ0వలన వారు చనిపోయినందు వలను; కల గషంబు= పాపం; కలదె?= (నీకు) కలుగుతుందా? (కలుగదని 
భావం); భూభారము= రాజ్యభారాన్ని (పరిపాలన బాధ్యతలను; వహింపు(ము)= పూనుము; అఖిల, హితముగన్‌= అందరికీ మేలు 
జరిగేటట్టుగా (లోక కల్యాణం కొరకు); యజ్ఞ+ఆరంభణము= యజ్ఞాలు మొదలు పెట్టి; ఆచరింపుము= చేయుము. 


తాత్పర్యం: కౌరవులు తమ పాపం పండి తాము నళించారు. వారి చావునకు వారే కారకులైనప్పుడు నీకు పాపం 


ఎట్లా కలుగుతుంది? కాబట్టి విచారం మాని, రాజ్యపరిపాలనాన్ని చేపట్టుము; సర్వలోక కల్యాణం కలిగేటట్టు అనేక 
యజ్ఞాలను ఆరంభించి నిర్వహించుము. 


క. సురగురుండును శుక్రుండును । బరిపాటిగ దండనీతి. బలికిరి దానం 
బరిణతుండవు; నీ వనుజులు । పరికరముగ నడపు ధర్మభాసుర! దానిన్‌.” 106 


ప్రతిపదార్థం: ధర్మభాసుర!= ధర్మాచరణంచేత 'ప్రకాశించేవాడా! ధర్మరాజా!; సురగురుండును= దేవతలకు గురువైన బృహస్పతీ; 
శుక్రుండును - (రాక్షస గురువైన) శుక్రాచార్యుడూ; దండనీతిన్‌= యుద్ధంలో పాటించవలసిన రాజనీతిని గురించి; పరిపాటిగన్‌= 
(క్రమంగా; పలికిరి= చెప్పి ఉన్నారు; దానన్‌= ఆ రాజనీతిలో; పరిణతుండవు= పండితుడవు (మంచి అనుభవమున్నవాడవు); దానిన్‌= 
ఆ రాజనీతిని; నీవు= (ధర్మరాజా); అనుజులు= తమ్ములు (భీమాదులు); పరికరముగన్‌= సాధనంగా, ఉపకరణంగా; నడపు(ము)= 
సాగించుము. 

తాత్పర్యం: ధర్మరాజా! బృహస్పతీ, శుక్రాచార్యుడూ యుద్ధనీతిని ప్రచురంగా తెలియచెప్పారు. ఆ నీతిలో నీవు 
మంచి అనుభవజ్ఞుడవు. దానిని నీ తమ్ములను ఉపకరణాలుగా చేసికొని ఆచరణలో పెట్టుము”. 


వ. అనినం బాంచాలితో మజుమాట లాడక యూరకయున్న యన్నరేంద్రునకు నింద్రనందనుం 
డిట్లనియె. 107 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలితోన్‌= (ద్రౌపదితో; మజు మాటలు+ఆడక= సమాధానపు మాటలు పలుకకుండా; 
ఊరక+ఉన్న= మిన్నకున్న; ఆ+నర+ఇంద్రునకున్‌= ఆ రాజుకు - ధర్మరాజుతో; ఇంద్రతనయుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని పాంచాలి అనగా, ఆమెతో మారుపలుక కుండా ధర్మరాజు మిన్నకున్నాడు. అప్పుడు ఆయనతో 
అర్జునుడు ఇట్టా అన్నాడు. 
సీ. '*దక్షుండై భూపతి దండనీతి నయింప । కున్న సన్వాసులు నుత్పథ ప్ర 
వర్తను లగుదురు; వావిరి నన్యోన్య । ధనధాన్య పశుభూమి దారహరణ 
మాచరింతురు జను; లప్పాప మవ్విభు । నొందు; దండము హింసయు6గ6 దలంప 
వలదు; దుర్వ్యృత్తుల వధియించు రుద్రుని । గోవిందు వాసవు గుహునిం జూడు; 


తే. మామహాత్ములు దక్కునున్మార్ల చరుల | దండితులం జేంత వినమె! యధర్మ మడంగు; 
ధర్మ మెసంగు దండమున నర్దంబు6 గామ । మును నదూప్యంబులై సిద్ది. బొందు నధిప! 108 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము డం 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! (ధర్మరాజా!); భూపతి= రాజ్యాన్ని పాలించే రాజు; దక్షుండు+ఐ= సమర్భుడై; దండనీతి= యుద్ధనీతిని; 
నయింపక+ఉన్నన్‌= ఆచరించకపోతే (నడిపించకపోతే); సత్‌+న్యాసులున్‌= సన్న్యాసాశ్రమం తీసికొన్న వారుకూడా; ఉత్‌+పథ, 
ప్రవర్తనులు= గర్వమార్గంలో నడిచేవారు; అగుదురు= జౌతారు; జనులు= ప్రజలు; వావిరిన్‌= అధికంగా; అన్యోన్య, ధన, ధాన్య, 
పశు, భూమి, దార హరణము= ఒకరి ధనాన్ని, పంటలను, పశువులను, భూమిని, భార్యను మరొకరు దొంగిలించటం; ఆచరింతురు= 
చేస్తారు; ఆ+పాపము= ఆ విధంగా ప్రజలుచేసే పాపం; ఆ+విభున్‌= ఆ రాజును; ఒందున్‌= పొందుతుంది; దండము= యుద్ధం 
చేయటం - దండోపాయం; హింసయు.గన్‌= హింసగా; తలంపన్‌వలదు= భావించవద్దు; దుః+వృత్తులన్‌= దుర్మార్గులను; 
వధియించు= చంపే; రుద్రునిన్‌= రుద్రుడిని; గోవిందున్‌= విష్ణువును; వాసవున్‌= ఇంద్రుడిని; గుహునిన్‌= కుమార స్వామిని; 
చూడుము= కనుగొనుము; ఆ+మహాత్ములు= ఆ గొప్పవారు; తక్కున్‌= మిగిలిన; ఉత్‌+మార్గచరులన్‌= చెడునడవడికతో మెలగే 
వారిని; దండితులన్‌+చే6త= శిక్షింపబడిన వారినిగా చేయటం; వినము+ఎ?= విని ఉండలేదా?; దండమునన్‌= దండంచేత; 
అధర్మము= అన్యాయం; అడంగున్‌= నశించిపోతుంది; ధర్మము+ఎసంగున్‌= ధర్మం అతిశయిస్తుంది; అర్ధంబున్‌= ధనసంపాదన 
రూపమైన అర్ధ పురుషార్థం; కామమును= కామపురుషార్థం; అదూష్యంబులు+ఐ= నిందలేనివై; సిద్దిన్‌+పొందున్‌= ఫలితాన్ని 
పొందుతాయి. 


తాత్పర్యం: ధర్మరాజా! పాలకుడు సమర్దుడై దండనీతిని పాటించకపోతే సన్యాసులు కూడా అ(క్రమమార్గాలను 
అనుసరిస్తారు. (ప్రజలు ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని, పశువులను, భూమిని, భార్యలను మరొకరు అపహరిస్తారు. 
వాటివలన కలిగే పాపం ఆ రాజుకు చెందుతుంది. దండనీతిని హింసగా భావించవద్దు. రుద్రుడు, విష్ణువు, ఇంద్రుడు, 
గుహుడు మొదలైనవారిని చూడుము - ఎట్లా అవినయ ్రవృత్తులైనవారిని దండిస్తారో? ఆ మహాత్ములు ఆ విధంగా 


మిగిలిన దుర్మార్గులను దండించటం చేతనే ఆయా గౌరవాలను పొందుతున్నారు. దండనీతివలన అధర్మం 
అణగారుతుంది. ధర్మం వర్చిల్లుతుంది. అర్ధకామాలు నిందలపాలు కాకుండా ఫలవంతా లౌతాయి. 


న. _ దండంబున సకల జన శ్రీరక్షణంబు సేయంబూనిన భూనాథునక యేల యోగ్యహింసకుం దొలంగ నెట్టివారికి 
వశంబుగా; దవధరింపుము. 109 


ప్రతిపదార్థం: దండంబునన్‌= దండనీతిచేత; సకల, జన, శ్రీ, రక్షణంబు= ప్రజలందరి సంపదను కాపాడటం; చేయన్‌+పూనిన= 
చేయటానికి పూనుకొన్న; భూనాథునకున్‌+అ= రాజునకు మాత్రమే; ఏల?= ఎందుకు? (రాజుకు మాత్రమే కాదని భావం); 
యోగ్యహింసకున్‌= ఉచితమైన హింసనుండి; తొలంగన్‌= ప్రక్కకు పోవటానికి; ఎట్టివారికిన్‌= ఎటువంటి వారికైనా సరే; వశంబు, 
కాదు= వీలుకాదు; అవధరింపుము= (దానికి సమాధానం నేను చెప్పుతాను) వినుము. 


తాత్పర్యం: దండనీతి నాశ్రయించి ప్రజలందరి సంపదను రక్షించే రాజుకే కాదు ఉచితమైన హింసనుండి 
తప్పించుకొనటానికి ఎవరికైనా వీలుండదు. ఎందువలన అంటే నేను చెప్పుతాను వినుము. 


ఉ. కాయల. బండ్ల నీళులను గల్గ్లవె సూక్ష్మపు జంతువుల్‌? మునుల్‌ 
సేయరి హింస వాని? నుపజీవిత6 ద్రవ్వరి కందమూలముల్‌? 
నీ యెడం జూడు! ప్రాణములు నిల్వంగ నేర వహింస నేరికిన్‌; 
వేయును నేల? భక్ష్యముగ వేధ విధింపండె ప్రాణిం బ్రాణికిన్‌? 110 


ప్రతిపదార్హం: సూక్ష్మపు జంతువుల్‌= (నులి) చిన్న పురుగులు సూక్ష్మజీవులు; కాయలన్‌= చెట్ల కాయలలో; పండ్డన్‌= పండ్లలో; 
నీళులను= నీళ్ళలో; కల్గవె?= ఉండవా?; మునుల్‌= బుషులు; వానిన్‌= ఆ సూక్ష్మజీవులను; హింస, చేయరె?= చంపరా?; 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


కందమూలముల్‌= కందమూలాలను, దుంపలను; ఉపజీవితన్‌= వాటిమీద వారు ఆధారపడి ఉండటంచేత; త్రవ్వరె?= వాటిని 
'త్రవ్వివేయరా?; నీ+ఎడన్‌= నీ పక్షంలో; చూడు(ము)= గమనించుము; ఏరికిన్‌= ఎవ్వరికీ; అహింసన్‌= హింసచేయకుండా 
ఉండటంచేత; ప్రాణములు= (ప్రాణాలు; నిల్వంగన్‌ నేరవు= నిలువజాలవు; వేయును+ఏల?= పెక్కుమాట లెందుకు?; వేధ= 
(బ్రహ్మదేవుడు; ప్రాణికిన్‌= ఒక ప్రాణికి; ప్రాణిన్‌= మరొక ప్రాణిని; భక్యముగన్‌= తినదగిన ఆహారంగా; విధింపండె?= నియమించడా? 
తాత్పర్యం: కాయలలో, పండ్లలో, నీళ్ళలో సూక్ష్మజీవులు పుట్టవా? వాటిని మునులు హింసించరా? వారు కందమూలాలను 
(త్రవ్వి వాటిపై జీవించటం లేదా? ఇక నీ పక్షంలో చూడుము. అహింస పాటించినట్లయితే ఎవరికైనా ప్రాణాలు నిలుస్తాయా? 
ఇంక పలుమాట లెందుకు? (బ్రహ్మదేవుడే ఒకప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా ఏర్పాటు చేయలేదా? 


క, _ విను! పశుూహింసా కృతయా । గ నిరూఢుని ధర్మపరునింగా వేదంబుల్‌ 
గొనియాడెడు సముచిత హిం । సన మరయ నహింస గాన జగతీనాథా! 111 


ప్రతిపదార్హం: జగతీనాథా!= రాజా! ధర్మరాజా!; విను= వినుము; అరయన్‌= పరిశీలించగా; సముచిత, హింసనము= 
యోగ్యమైన హింస; అహింస= అహింసయే; కాన= కాబట్టి; పశు, హింసా, కృత, యాగ, నిరూఢునిన్‌= జంతువులను బలిఇస్తూ 
చేసే యజ్ఞాలను చేయటంలో నిమగ్నుడైనవాడిని; ధర్మపరునిన్‌+కాన్‌= ధర్మాన్ని ఆచరించే వాడిగా; వేదంబుల్‌= వేదాలు; 
కొనియాడెడున్‌= కీర్తిస్తాయి. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. పరిశీలించి చూస్తే యోగ్యమైన హింస అహింసయే జౌతుంది. అందువలననే, 
జంతుబలు లిచ్చే యాగాలను చేసే నిష్టాపరులను వేదాలు ధర్మపరులుగానే కొనియాడుతున్నాయి. 


క. అరివీరుల ఘోరంబగు । దురమున వధియించుటేల దోసం బయ్యెన్‌? 
ధరణీశ! పాండు పాలిత ।; ధరావలయ మాసపడుట దగదే నీకున్‌? 112 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= ప్రభువా! - ధర్మరాజా!; ఘఫోరంబు+అగు= దారుణమైన; దురమునన్‌= యుద్దంలో; అరివీరులన్‌= 
శత్రవీరులను; వధియించుట= చంపటం; ఏల= ఎట్లా: దోసంబు+అయ్యెన్‌?= తప్పు అయింది?; పాండు, పాలిత, ధరా, వలయము= 
పాండురాజుచేత పాలించబడిన భూ మండలాన్ని; నీకున్‌= నీకు; ఆసపడుట= కోరటం; తగదు+ఏ?= తగదా? న్యాయం కాదా? 
తాత్పర్యం: ధర్మరాజా! భయంకరమైన యుద్ధంలో శత్రువీరులను చంపటం దోషం ఎట్టా జొతుంది? పాండురాజు 
పాలించిన భూమండలాన్ని నీవు ఆశించటం న్యాయం కాదా? (న్యాయమే అని భావం). 


క. ఇల నీ కైకొన్న తెజింగు | దలంపంగ ధర్మంబొ కాదొ దైవం బెజటు6(గున్‌; 
వలవని చింత యుడిగి ధృతి । దలకొని పాలింపు యజ్ఞదక్షుండ వగుచున్‌.” 113 


ప్రతిపదార్థం: ఇలన్‌= ఈ నేలను, రాజ్యాన్ని; నీ+కైకొన్న= నీవు తీసికొన్న; తెజంగు= విధానం; తలయంగన్‌= ఆలోచించగా; ధర్మంబు+ఒ? 
కాదు+ఒ?= న్యాయమో?, అన్యాయమో?; దైవంబు+ఎయు(గున్‌= దేవుడికి తెలుసు; వలవని= కూడని; చింత= విచారాన్ని; ఉడిగి= 
మాని; ధృతి= ధైర్యం; తలకొని= వహించి; యజ్ఞదక్షుండవు+అగుచున్‌= యాగాలు చేయటంలో సమర్భుడవౌతూ; పాలింపుము= రాజ్యాన్ని 
ఏలుము. 

తాత్పర్యం: ఈ నేలను నీవు [గ్రహించిన విధానం ధర్మమో, అధర్మమో ఆ దేవు డెరుగును. కూడని ఈ విచారాన్ని 
మానుకొమ్ము. యజ్ఞాలను నిర్వహిస్తూ సామర్ధ్యంతో ధైర్యంతో రాజ్యాన్ని పాలించుము”. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము త్త 


క. _ అని పలుకు పార్టు పలుకులు | విని పలుకక యున్న మనుజవిభుదెసం గోపిం 
చిన తన మది వెడం గుడుపుచు । ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌. 114 


ప్రతిపదార్థం: అని పలుకు, పార్టు, పలుకులు= అని అంటున్న అర్జునుడి మాటలు; విని; పలుకక+ఉన్న= మాటాడకుండా ఉన్న; 
మనుజ విభు దెసన్‌= రాజు (ధర్మరాజు) మీద; కోపించిన= కోపపడిన; తనమదిన్‌= తన మనస్సును; వెడంగు+ఉడుపుచున్‌= 
వికారాన్ని పోగొట్టుకుంటూ; అనిలసుతుండు= భీముడు; అతనితోడన్‌= ధర్మరాజుతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అనునయంగా చెప్పిన అర్జునుడి మాటలు విని మాట్టాడకుండా ఉన్న ధర్మరాజు పట్ల 
కోపం తెచ్చుకొన్న తన మనోవికారాన్ని వదలి భీముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
ఉ. 'నీవు సమస్త ధర్మ పరినిశ్చయవేదివి; నీ చరిత్ర మే 

మే వసుధేశ! వంక యని మెచ్చక చక్కంగం జేయువార మే 

నీ వచన ప్రపంచముల కింక6 జొరం జొర నంచు నుండియున్‌ 

వావిరి€ జెప్పంగా వలసె వాలిన దుఃఖము దాల్ని. గ్రాంచినన్‌. 115 
ప్రతిపదార్థం: వసుధా+ఈశ= భూమిపతీ! ధర్మరాజా!; నీవు; సమస్త ధర్మ= అన్ని ధర్మాలను; పరినిశ్చయ= పూర్తిగా (చక్కగా, 
సరిగా) నిర్హారించటంలో; వేదివి= పండితుడవు; ఏమే= మేమా; నీ చరిత్రము= నీ నడవడికను; వంక+అని= నెపం (కారణం) 
అని, లోపమని; మెచ్చక= మెచ్చుకొనక; చక్క(గన్‌= ముక్కు సూటిగా; చేయువారము?= చేయగలిగినవారము (కామని భావం); 
ఏను= నేను; ఈ వచన ప్రపంచములకున్‌= ఈ వాక్యసమూహాలకు; ఇంకన్‌= ఇటు పైన; చొరన్‌+చారన్‌= ప్రవేశింపనే ప్రవేశింపను; 
అంచున్‌+ఉండియున్‌= అంటూ ఉండి కూడా; వాలిన దుఃఖము= పైన కమ్మిన శోకం (బాధ); తాల్మిన్‌= ఓర్పును; క్రాంచినన్‌= 
మరుగుపెట్టగా; వావిరిన్‌= (క్రమంగా, నెమ్మదిగా; చెప్పంగాన్‌+వలసెన్‌= చెప్పవలసి వచ్చింది. (మాటాడక తప్పలేదని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! నీవు అన్నిధర్మాలూ సంపూర్ణంగా నిర్దారించటం తెలిసినవాడవు. మేమా, నీ చరిత్రకు 
వంకపెట్టి చక్కబెట్టేవాళ్ళం! నేను (భీముడు) నీ మాటల విస్తారంలో ఇంక జోక్యం కలగజేసికొనగూడదని ఉండి 
కూడా, అమితమైన దుఃఖం నా ఓర్పును నశింపచేయటంవలన చెప్పవలసి వచ్చింది. 
వ. అవధరింపుము. 116 
తాత్పర్యం: వినుము. 
క. ఒబడంగూడిన సామ్రాజ్యము । నడలున దిగ ద్రావి చనిన నఖిల జనులు నిన్‌ 

గడు బేదమనసువా డని । చెడనాడుదు రనిన, మము నిసీయను టరుదే! 117 


ప్రతిపదార్థం: ఒడంగూడిన= సమకూరిన; సామ్రాజ్యము= విశాలమైన రాజ్యం; అడలునన్‌= భయంతో; దిగన్‌+త్రావి= దిగవిడిచి, 
వదలి; చనినన్‌= పోతే; నిఖిలజనులు= ప్రజలందరూ; నిన్‌= నిన్ను; కడున్‌+పేదమనసువాండు+అని= మిక్కిలి పిరికి మనసు 
కలవాడని; చెడన్‌+ఆడుదురు= తిట్టుతారు; అనినన్‌= అనగా; మమున్‌= మమ్ములను; ఇసీ!= ఛీ! అని; అనుట= అనటం; 
అరుదే?= అరుదా? ఆశ్చ్ళర్యమా? 


తాత్పర్యం: లభ్యమైన సామ్రాజ్యాన్ని భయంతో వదలి వెళ్ళినటైైతే, ప్రజలంతా నిన్ను పిరికివాడని చులకనగా 
మాట్లాడతారు. అటువంటప్పుడు మమ్ములను ఛీత్కరించటంలో ఆశ్చర్యం ఉండదు. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. కపటద్యూతమునం బరాభవము రాంగా సూనృతం బూంది భూ 
మిప! మమ్ముం జులుకంగ. జేసి నిను బేర్మిం బాపికొంచున్‌ దురం 
తపు దుఃఖఖంబుల కోర్చి పోయి; తది యుద్ధక్రీడ నప్పాపక 
ర్మపు జాతిం దెగటార6 జేయంగ6 బ్రకీర్వం బయ్యె లోకంబులన్‌. 118 


ప్రతిపదార్ద్హం: భూమిప! రాజా! ధర్మరాజా! కపట ద్యూతమునన్‌= వంచనతో కూడిన జూదంలో; పరాభవము= అవమానం; 
రా6గాన్‌= కలుగగా; సూన్నతంబు= పుణ్యాన్ని, సత్యాన్ని; ఊంది= ఊతగా తీసికొని; మము 1న్‌= మమ్ములను; చులుకంగన్‌+చేసి= 
తేలికపరిచి; నినున్‌= నిన్ను; పేర్మిన్‌= ప్రీతితో, గొప్పతనం నుండి; పాపికొంచున్‌= దూరం చేసికొంటూ; దురంతపు(ము)= 
భరించరాని; దుఃఖంబులకున్‌= కష్టాలకు; ఓర్చి= సహించి; పోయితి(వి)= వెళ్ళావు; అది= ఆ విధంగా కష్టాలకు ఓర్వటం; 
యుద్దక్రీడన్‌= యుద్ధమనే ఆటలో; ఆ+పాపకర్మపు జాతిన్‌= ఆ పాపిష్టి వర్గాన్ని (కౌరవ సమూహాన్ని); తెగటారన్‌+చేయంగన్‌= 
చంపటంచేత; లోకంబులన్‌= లోకాలలో; ప్రకీర్యంబు+అయ్యెన్‌= గొప్పగా కీర్తించదగినదైనది. 


తాత్పర్యం: ధర్మరాజా! మాయాద్యూతంలో ఓడిపోవటం వలన అవమానాల పాలు కాగా, సత్యాన్ని అవలంబించి 
(గ్రహించి, మమ్ములను చులకన చేసి, నీ ఘనతను వదలుకొని, భరించలేని కష్టాలను సహించావు, యుద్ద [క్రీడలో 
దుష్కర్మలు చేసినవారిని చంపటంతో, నీ సత్యనిరతి అన్ని లోకాలలో కీర్తించ దగినదయింది. 


వ. _దుర్ణయులగువిరోధులనిర్దించి యుపార్ణించిన పృథివీ ప్రముఖ పదార్ధంబులు నిరర్ధకంబులు సేసి వనంబునకుం 
జను చులుక6దనం బేమిటం బాపికొనువాండ? వట్లుం గాక. 119 


ప్రతిపదార్థం: దుర్ణయులు+అగు= జయించ సాధ్యంకానివారైన; విరోధులన్‌= శత్రువులను; నిర్జించి= జయించి; ఉపార్జించిన= 
సంపాదించిన; పృథివీ, ప్రముఖ, పదార్థంబులు= భూమి (రాజ్యం) మొదలైన వస్తువులను; నిరర్ణకంబులు చేసి= పనికిమాలిన వాటినిగా 
చేసి; వనంబునకున్‌= అరణ్యానికి; చను= వెళ్ళే) చులుకందనంబు= తేలికతనం; ఏమిటన్‌= దేనితో; పాపికొనువాండవు?= 
పోగొట్టుకొంటావు?; అట్టున్‌+కాక= అట్టా కాకుండా, అంతే కాకుండా. 


తాత్పర్యం: అసాధ్యులైన శత్రువులను జయించి సంపాదించిన సామ్రాజ్యం మొదలైన పదార్జాల నన్నింటినీ 
పనికిమాలిన వాటినిగా చేసి అరణ్యానికి (వెళ్ళటం అని భావించే) చులుకనతనాన్ని ఏ విధంగా పోగొట్టుకొంటావు? 
అంతేకాక. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ ఆ సభలోం బడినట్టి బన్నంబును, । నడవుల. దిరిగెడు నవుడు దుష్ట 
దైత్యులచేత సైంధవునిచే నొఅపులం । బడ్డ విషాదంబు( బరమ దైన్య 
మున కోర్చి కొలిచి మాత్వ్వుని పాల నున్న। దుఖంబును, ద్రోహుల. గనుపుగొట్టి 
వెలువరించెద నని తలంచి కృష్ణుని నిశ్చ; యంబూంది ధర్మంబ యగుట దెలిసి 


తే. రణ మొనర్దితి; నిను ధార్తరాష్తు లొండె । నీవు వారల నొండెను జావ జూడ 
వలయు టప్పు డెటుంగవే వసుమతీశ! । యిప్పు డడలుట నింద్యంబ; యింత నిజము. 120 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమికి ప్రభువైనవాడా! ధర్మరాజా!; ఆ+సభలోన్‌= అలనాటి (మాయాద్యూత) సభలో; 
పడినట్టి= పొందిన; బన్నంబును= అవమానమున్నూ; అడవులన్‌= అరణ్యాలలో; తిరిగెడు+అపుడు= తిరిగేటప్పుడు; దుష్టదైత్యుల 
చేతన్‌= దుర్మార్గులైన రాక్షసుల వలన; సైంధవునిచేన్‌= సైంధవుడివలన; ఒజపులన్‌+పడ్డ= ఇబ్బందులు పడిన; విషాదంబున్‌= 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము త్తం 


దుఃఖాన్నీ; పరమ, దైన్యమునకున్‌+ఓర్చి= మిక్కిలి తక్కువతనానికి సహించి; కొలిచి= సేవించి; మాత్స్యుని పాలన్‌+ఉన్న= 
మత్య్యదేశానికి రాజైన విరాటుడి వద్ద (కొలువులో) ఉన్నప్పటి; దుఃఖంబును= బాధనూ; 'ద్రోహులన్‌= మనకు కీడుచేసిన 
(కౌరవులను) వారిని; కనుపు+కొట్టి= ఖండించి, సంహరించి; వెలువరించెదన్‌+అని= తొలగించి వేస్తానని; తలంచి= అనుకొని; 
కృష్ణుని, నిశ్చయంబు+ఊంది= శ్రీకృష్ణుడి నిర్ణయాన్ని ఆధారంగా చేసికొని; ధర్మంబు+అ= న్యాయమే; అగుటన్‌= అయి 
ఉండటాన్ని; తెలిసి= (గ్రహించి; రణము= యుద్దాన్ని; ఒనర్చితి(వి)= చేశావు; నినున్‌= నిన్ను (ధర్మరాజును); ధార్తరాష్ర్రులు+ఒండెన్‌= 
కౌరవులు కాని; నీవు= (ధర్మరాజు); వారలన్‌+ఒండెన్‌= కౌరవులను గాని; చావన్‌+చూడన్‌వలయుట= చావగా తప్పక చూడాలని 
అనుకొనటం; అప్పుడు= ఆ యుద్దం మొదలు పెట్టేటప్పుడు; ఎయుంగవు+ఏ?= ఎరుగవా? (తెలియదా?); ఇప్పుడు= ఈ 
సమయంలో; (ఇంత జరిగిన తరువాత); అడలుట= దుఃఖించటం; నింద్యంబు+అ= నిందించదగిందే; ఇంత= ఇది మాత్రం; 
నిజము= సత్యం. 


తాత్పర్యం: ఆనాటి కౌరవసభలో పడిన కష్టం, అరణ్యాలలో తిరిగే సమయంలో, దుర్మార్గులైన రాక్షసులు, సైంధవుడు 
పెట్టిన బాధలవలన కలిగిన దుఃఖం, మిక్కిలి హీనత్వాన్ని ఓర్చుకొని మత్స్యదేశపు రాజైన విరటుడి కొలువులో 
ఉన్నప్పటి శోకం, తమకు కీడుచేసిన కౌరవులను సంహరించి పోగొట్టాలని అనుకొని, కృష్ణుడి నిర్ణయాన్ని అవలంబించి, 
అది ధర్మమే కావటం తెలిసి యుద్ధం చేశావు. నిన్ను కౌరవులో, నీవు కౌరవులనో చంపటం తప్పదన్న సంగతి 
నీకప్తుడు తెలియదా? ఇప్పుడు దుఃఖించటం నింద్యం. ఇది నిజం. 


క. _ పను లేము సేయంగా దు । ర్హనులం జెబుచుచును, సాధుజనుల మనుచుచున్‌ 

జననాథ! మహాయజ్ఞము । లొనర్జుచును, వెలయు కురు కులోత్తంసమవై'. 121 
ప్రతిపదార్దం: జననాథ!= రాజా! ధర్మరాజా!; ఏము= మేము (భీమాదులు); పనులు= చేయవలసిన పనులు; చేయంగాన్‌= చేస్తూ 
ఉండగా; దుర్దనులన్‌= దుర్మార్గులను; చెబుచుచును= నశింపచేస్తూ; సాధుజనులను= మంచివారిని; మనుచుచున్‌= రక్షిస్తూ; 
మహాయజ్ఞములు+ఒనర్చుచును= గొప్ప గొప్ప యజ్ఞాలుచేస్తూ; కురుకుల ఉత్తంసమవు+ఐ= కురువంశంలో శ్రేష్టుడవై; వెలయు(ము)= 
'ప్రకాశించుము. 


తాత్పర్యం: ధర్మరాజా! మేమందరమూ నీవు చెప్పిన పనులను చేస్తూ ఉండగా, నీవు దుర్మార్గులను చెండాడుతూ, 
మంచివారిని రక్షిస్తూ గొప్ప గొప్ప యాగాలను చేస్తూ కురువంశంలో ్రేష్టుడవై ప్రకాశించుము”. 

వన. అనిన విని ధర్మతనయుం డిట్లనియె. 122 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు ఇట్టా అన్నాడు: 


చ. '“మదమును రాగమున్‌ భయము మానము లోనగు కిల్టిషంబులన్‌ 

హృదయము. జొన్పి భూజనుల నేలుట మేలని పల్మె దార్తికా 

స్పదమని రార్యు లామిషముపై తగు; లిమ్మహియెల్ల నేలినం 

దుది నరకం బొకండ; నృపతుల్‌ సుఖులే? యుపశాంతి యొప్పదే! 123 
ప్రతిపదార్థం: మదమును= గర్వమూ; రాగమున్‌= అనురాగమూ, అభిలాషా; భయము= భయమూ, వెరపూ; మానము= అభిమానం, 


అహంకారం; లోన్‌+అగు= మొదలైన; కిల్చిషంబులన్‌= దోషాలలో; హృదయమున్‌+చొన్సి= మనసును ప్రవేశపెట్టి; భూజనులన్‌= 
ప్రజలను; ఏలుట= పాలించటం; మేలు+అని= మంచిదని; పల్కెదు= (నీవు) పలుకుతావు; (కాని) ఆర్యులు= పెద్దలు; 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆమిషముపైన్‌= మాంసంమీది; తగులు= ఆసక్తి; ఆర్తికిన్‌= దుఃఖానికి; ఆస్పదము+అనిరి= చోటైనదని అన్నారు; ఈ+మహి+ఎల్లన్‌= 
-ఈ భూమినంతా; ఏలినన్‌= పాలించినప్పటికీ; తుదిన్‌= చివరకు; నరకంబు= నరకం(పొందటం); ఒకండు+అ= ఒక్కటే (మిగిలేది); 
నృపతుల్‌= రాజులు; సుఖులే?= సుఖంగా ఉండగలరా? (కాదని, దుఃఖితులని భావం); ఉపశాంతి= శమనం (అంతరింద్రియ 
నిగ్రహం); ఒప్పదే?= తగదా? (తగునని భావం). 


తాత్పర్యం: గర్వం, అనురాగం, భయం, అహంకారం అనే దోషాలను మనస్సులో నింపుకొని ప్రజలను పాలించటం 
మేలని నీవు పలుకుతావు. పెద్దలు రాజ్యపాలనం దుఃఖానికి చోటైనదని అంటారు. రాజ్యపాలనమంటే చేప ఎరను 
ఆశించి తగులుకొన్నట్టే అనిపిస్తుంది. ఒకవేళ, ఇవన్నీ పరిగణించకుండా, భూమినంతా పాలించినా చివరకు నరక 
మొక్కటే మిగిలేది. నిజానికి రాజులకు సుఖమెక్కడ ఉన్నది? వారికి శాంతి తగదా? 


తే.  కామభోగముల్‌ మేలనం గాదు; వాని | విడిచి చూడుము; పొందెదు విపుల సుఖము; 
కాయలాకులు నీళ్ళును గాలి యనుభ । వించియున్న మునీంద్రులు వెజ్టివారె! 124 


ప్రతిపదార్హం: కామభోగముల్‌= కోర్కెలూ, భోగాలూ అనుభవించటాలు; మేలు+అనన్‌+కాదు= మంచివి అనలేము; వానిన్‌= 
ఆ కామభోగాలను; విడిచి= వదలిపెట్టి; చూడుము= గమనించుము; విపుల సుఖము= విస్తారమైన సంతోషాన్ని (అనంతమైన 
ఆనందాన్ని); పొందెదు(వు)= పొందుతావు; కాయలు+ఆకులు= పండ్డు, ఆకుకూరలు; నీళ్ళును= నీటినీ; గాలి= గాలీ; 
అనుభవించి+ఉన్న= తిని జీవించి ఉన్న; ముని+ఇంద్రులు= బుషిశ్రేష్టులు; వెజ్దివార?= పిచ్చివారా? (తెలివి తక్కువవారా?) (కారని 


భావం). 
తాత్సర్యం: కోరికలను తీర్చికొనటం మంచిది అనటానికి వీలులేదు. కామభోగాలను విడిచిపెడితే పొందే అనంతమైన 


ఆనందాన్ని నీవు గమనించుము. కాయలు, ఆకులు, నీళ్ళు, గాలి మాత్రమే తింటూ కలకాలం ఉన్న మునిశ్రేష్టులు 
పిచ్చివారా? (కాదని భావం). 


క. _ దుర్శతు లామిషగత మగు । కర్మము వాటించి బంధకలితు లగుదు; ర 

య్యూర్షి గడచి సువిచారులు । నిర్మమతను ముక్తివదయ నేర్తురు వత్సా! 125 
ప్రతిపదార్థం: వత్సా!= చిన్నవాడా! భీమసేనా!; దుర్మతులు= చెడు తలపులు కలవారు; అమిషగతము+అగు= ఎరలో ఉన్న; 
కర్మము= చేసిన కర్మను; పాటించి= అనుసరించి; బంధ, కలితులు+అగుదురు= సంసార బంధాలతో కూడికొన్నవారు జాతారు; 
సువిచారులు= జ్ఞానులు; ఆ+ఊర్మి= కెరటం, కడచి= దాటి; నిర్మమతను= మమకారాలు లేని చిత్త వృత్తితో; ముక్తిన్‌= మోక్షాన్ని; 
పడయన్‌ నేర్తురు= పొందగలుగుతారు. 
తాత్పర్యం: నాయనా! భీమసేనా! చెడ్డవారు శరీర సంబంధమైన తాము చేసిన కర్మల ననుసరించి బంధాలలో ఇరుక్కొన్నవా 
రవుతారు. ఎరుక గలిగినవారు ఆ వికారాలకు లోనుకాక వాటిపై మమకారం లేని వారై ముక్తసంగు లౌతారు. 


విశేషం: ఊర్మి= బంధకారకమైన కోరిక. ఇది ఆరు విధాలు: 1. క్షుత్‌, 2. తృష్ణ 3. శోకం, 4. మోహం, 5. జర, 6. మరణం. 


వ. జనకుని వచనంబులు వినమే! వాని నీకుం జెప్పెద నాకర్ణింపుము. 126 


ప్రతిపదార్థం: జనకుని= జనకమహారాజు యొక్క; వచనంబులు= మాటలు; వినము+ఏ?= మనం వినలేదా?; వానిన్‌= ఆ మాటలు; 
నీకున్‌= నీకు; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము ర్‌క్షే 


తాత్పర్యం: జనకుడు (అనే రాజర్షి చెప్పిన మాటలు మనం వినమా? (ప్రసిద్దే కదా!) వాటిని నీకు చెప్పుతాను 
వినుము, 


ఆ. “ఒకటి దెసను దృష్ణ యొలయదు గావున నేమి యర్థములును లేమి లేదు? 

కాల6 జొచ్చి మిథిల గాలదు నాకు నం । దొక్క దైన; నింత నిక్కువంబు.” 127 
ప్రతిపదార్థం: ఒకటి దెసనున్‌= ఒకదానివైపు కూడా; తృష్ల= కోరిక, ఆశు ఒలయదు= ప్రసరించదు, పొందదు; కావునన్‌= కాబట్టి; 
ఏమి= ఎటువంటి; అర్ధములును= సంపదలు కూడా; లేమి= లేకపోవటం అనేది; లేదు= లేదు; మిథిల= మిథిలానగరం; 
కాలన్‌+చొచ్చెన్‌= తగలబడసాగింది; (అయినా); నాకున్‌= నాకు, నా దృష్టిలో; అందున్‌= ఆ మిథిలలో; ఒక్కండు+ఐనన్‌= ఒక్కటి 
కూడా; కాలదు= తగలబడదు; ఇంత= ఇంతవరకు మాత్రం; నిక్కువంబు= నిజం. 


తాత్పర్యం: 'దేనిమీదా కోరిక కలగదు కాబట్టి ఎటువంటి సంపదా, ప్రయోజనమూ లేకపోవట మనేది లేదు. అంటే 
అన్నీ ఉన్నట్లే ఉంటుంది. మిథిలానగరం తగలబడుతున్నా నా దృష్టిలో మాత్రం అందులో ఏ ఒక్క వస్తువూ 
తగలబడదు. ఇది నిజం”. 
క. అని పలుకు జనకు. దెగడిర । జను? లుల్లము శాంతి. బొంది సంసారం బొ 

బ్లనివాండు నింద కర్పుం । డని పలుకుట నీక యొప్పు నధికవిచారా! 128 
ప్రతిపదార్థం: అని, పలుకు= అని చెప్పే; జనకున్‌= జనక మహారాజును; జనులు= ప్రజలు; తెగడిరె?= నిందించారా?; అధిక 
విచారా!= మిక్కిలి జిజ్ఞాస కలవాడా!(ఆలోచనాపరుడా!); ఉల్లము= మనస్సు; శాంతిన్‌+పొంది= (ప్రశాంతతనుపొంది; 
సంసారంబు+ఒల్లనివాండు= సంసారాన్ని కోరనివాడు; నిందకున్‌= అపకీర్తికి, పాపానికి; అర్హుండు+అని పలుకుట= యోగ్యుడని 
చెప్పటం; నీకున్‌+అ= నీకే; ఒప్పున్‌= తగి ఉన్నది. 
తాత్పర్యం: అని చెప్పిన జనకమహారాజును ప్రజలు కాదన్నారా? నిందించారా? కాబట్టి ఓ ఆలోచనాళీలీ! మనస్సు 
శాంతిని పొంది సంసారబంధాన్ని త్రెంచుకొన్నవాడు నిందపొందటానికి యోగ్యుడని పలకటం నీకే తగింది. 
తే. వినుము! ప్రజ్ఞాధిరూఢుండై వనట । దక్కి సంసృతిక్లేశపరుల భూస్టలి6 జరించు 

వారి నచలంబుపై నున్నవాండు | సూచునట్ల చూచుట సూవె నే రమలహృదయ!' 129 


ప్రతిపదార్థం: అమలహృదయ!= నిర్మలమైన మనస్సు కలవాడా! భీమసేనా!; వినుము; ప్రజ్ఞా+అధిరూఢుండు+ఐ= జ్ఞాని అయి; 
వనట+తక్కి= దుఃఖం వదలి; సంసృతి క్లేశపరులన్‌= సంసార దుఃఖాలలో ఆసక్తి కలవారిని; భూస్టలిన్‌= నేలమీద; చరించు 
వారిన్‌= తిరిగే వారిని; అచలంబుపైన్‌= కొండమీద; ఉన్నవాండు; చూచు+అట్టు+అ= చూచే విధంగానే; చూచుట= చూడటం; 
నేర్పు= తెలివి; చూవె!= సుమా! 

తాత్పర్యం: మంచి మనసుగల భీమసేనా! వినుము. దుఃఖంనుండి దూరమై ్రజ్ఞావంతుడైన జ్ఞాని సంసార దుఃఖాలలో 
ఆసక్తికలవారిని కొండమీద ఉన్నవాడు నేలమీద తిరుగుతున్నవారిని చూచేటట్టు చూడటమే నేర్పు సుమా!" 


జనకున కతని సతితో నైన సంవాదం బర్జునుండు ధర్మజునికి. జెప్పుట (సం. 12-18-1) 


వ. అని పలికి మటి పలుకకున్న యప్పుడమి టేనికిం గవ్వడి యిట్లనియె. 130 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలికి; మజీ= మరల; పలుకక+ఉన్న= మాట్టాడకుండా ఉన్న; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుకు, ధర్మరాజుకు; 
కవ్వడి= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని పలికి మరిం కేమీ మాట్టాడకుండా ధర్మరాజు మిన్నకుండగా అర్జునుడు ఆయనతో ఇట్టా అన్నాడు. 


క. ' జననాథ! నీవు సెప్పిన ।; జనక నృపాలునకు నతివిశదమానస యా 
తని భార్యకు నీ క్రియ న । య్యెను సంవాదంబు; దాని నేర్పడ వినుమా! 131 


ప్రతిపదార్హం: జననాథ!= రాజా! ధర్మరాజా!; నీవు+చెప్పిన= నీవు పేర్కొన్న; జనక నృపాలునకున్‌= జనక మహారాజుకూ; అతి, 
విశద, మానస= మిక్కిలి నిర్మలమైన మనస్సు కలిగిన; అతని, భార్యకున్‌= జనకుడి భార్యకూ; సంవాదంబు= సంభాషణం; ఈ 
('క్రియన్‌= ఈ విధంగా; అయ్యెన్‌= అయింది; దానిన్‌= ఆ సంవాదాన్ని; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటట్టు; వినుమా!= వినుము! 


తాత్పర్యం: “ధర్మరాజా! నీవు పేర్కొన్న ఆ జనకమహారాజుకు, నిర్మలమైన మనస్సు గల అతడి భార్యకూ నడుమ 
ఈ క్రింది విధంగా సంవాదం జరిగింది. దానిని తేటపడేటట్టు చెప్పుతాను వినుము. 


వ. అమ్మహీపతి పూజ్యరాజ్యం బొల్లక విడిచి బిక్షావృత్తికి వెడల. జూచినం దదీయ భార్య యతని 
కిట్లనియె. 132 


ప్రతిపదార్థం: ఆ+మహీపతి= ఆ రాజు - జనక మహారాజు; పూజ్య, రాజ్యంబు= గౌరవించదగిన రాజ్యాన్ని; ఒల్లక= అంగీకరించక; 
విడిచి= వదలిపెట్టి; భిక్షావృత్తికిన్‌= బిచ్చమెత్తుకొనటానికి; వెడలన్‌+చూచినన్‌= పోబోగా; తదీయ= అతడి; భార్య= ఇల్లాలు; 
అతనికిన్‌= అతడితో (జనకుడితో); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ఆ రాజు గౌరవించదగిన రాజ్యాన్ని గ్రహించకుండా, వదలి బిచ్చమెత్తుకొని జీవించటానికి పూనుకొనగా, 
ఆతడి భార్య అతడితో ఇట్టా అన్నది. 


సీ. ' పుడమి యేలుట డిగ్గవిడిచి భిక్షార్ధివై । పోయిన నతిథి సంపూజనంబు, 
దేవ తర్పణ పితృదేవతర్పణములు€ । గలుగునే? కాషాయములు ధరించి 
ముండు.దై నత6 డన్నమునకు గృహంబుల । కరుగక యున్న గృహస్టు. డెల్ల 
వారికి నన్నంబు గారుణ్యమునం బెట్టు । నన్నధదానము సేత యథధికధర్మ 


ఆ.  మనుట వినమె? పెట్టు నతనిం జేయొడ్డెడు, । వాని. దలంప నందు వరుండు పెట్టు 
వాండ యగుట నిక్కునం; బింత సూడక । యిట్లు దీనవృత్తి కేగం దలంతె? 133 


ప్రతిపదార్థం: పుడమి+ఏలుట= రాజ్యాన్ని పాలించటం; డిగ్గ విడిచి= వదలివేసి; భిక్షా+అర్థివిశ+ఐ= బిచ్చం అడుగుకొనే వాడివ్నె; 
పోయినన్‌= పోతే; అతిథి, సంపూజనంబు= ఇంటికి వచ్చిన అతిధులను గౌరవించటం; దేవతర్ప్చణ, పితృదేవతర్చణములున్‌= 
దేవతలకిచ్చే మంత్ర జలాలూ, పితృదేవతలకిచ్చే తర్పణాలూ; కలుగును+ఏ?= ఏర్పడతాయా?; అతండు= రాజ్యమేలవలసినవాడు; 
ముండుండు+ఐ= తలగొరిగించుకొన్నవాడై; కామాయములు= కావిబట్టలు (కాషాయపు రంగు దుస్తులు); ధరించి= కట్టుకొని; 
అన్నమునకున్‌= భిక్షకొరకు; గృహంబులకున్‌= గృహస్తాశ్రమ వాసులు నివసించే ఇండ్లకు; అరుగక+ఉన్నె?= వెళ్ళకుండా ఉంటాడా?; 
యఖ ల! 
గృహస్టుండు= గృహస్థాశ్రమంలో ఉన్న కుటుంబి (పెళ్ళాం బిడ్డలతో కలిసి ఉండేవాడు); ఎల్లవారికిన్‌= అందరికీ; కారుణ్యంబునన్‌= 
దయతో; అన్నంబు= అన్నాన్ని (భిక్షను); పెట్టున్‌= పెట్టుతాడు; అన్నదానము+చేంత= అన్నాన్ని దానం చేయటం (అడిగినవారికి 
పెట్టటం); అధిక ధర్మము= గొప్పధర్మం; అనుటన్‌= అనటం; వినము+ఎ?= వినమా?; పెట్టు+అతనిన్‌= అన్నం పెట్టే వాడినీ; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 53 


చేయి+ఒడ్జెడు వానిన్‌= చేయి చాచేవాడినీ; తలంపన్‌= భావించగా; అందున్‌= వారిద్దరిలో; పెట్టువాండు= అన్నం పెట్టేవాడు; 
వరుండు= (శ్రేష్టుడు; అగుట= కావటం; నిక్కువంబు= నిజం; ఇంత, చూడక= ఈ మాత్రం గమనించకుండానే; ఇట్టు= ఈ 
రీతిగా; దీన వృత్తికిన్‌= జాలిగొలిపే పద్దతికి; ఏంగన్‌+తలంతె?= వెళ్ళాలని భావిస్తావా? 

తాత్సర్యం: 'రాజ్యపరిపాలనను జారవిడిచి బిచ్చమెత్తుకొనే వృత్తిని స్వీకరిస్తే నీ ఇంటిపట్టున అతిథిపూజ లేమి 
కావాలి? దేవతలకూ, పితృదేవతలకూ నీ విచ్చే మంత్రజలాలూ, తర్పణాలూ ఎవ రివ్వాలి? గృహస్ఫుడు 
తలగొరిగించుకొని, కాషాయాంబరాలు కట్టుకొనికూడా భిక్షకొరకు ఇంటింటికి తిరగకుండా ఉండగలడా? 
గృహస్థాశ్రమంలో ఉన్న సంసారి దయతో అందరికీ అన్నం పెట్టుతాడు. ధర్మాలన్నింటిలో అన్నదానమే ఉత్తమ 
ధర్మం - అని లోకంలో ప్రసిద్దంగా వినమా? అన్నం పెట్టేవాడిని, చేయి సాచేవాడినీ సరితూస్తే వారిలో అన్నం 
పెట్టేవాడే శ్రేష్టు డనటం నిజం. ఈ మాత్రం గమనించకుండా ఈ విధంగా దీనుడవై పోవాలని భావిస్తావా? 


క. _ త్రైవిద్యులగు మహాత్ములు | నీ వలనన బ్రదుక6 దలంప నిష్కైియత మెయిన్‌ 

నీ విందజ. జెజిచెద; విది । దేవా! ధర్మంబు గాదు; దీని నుడుగవే! 134 
ప్రతిపదార్థం: త్రైవిద్యులు+అగు= మూడు వేదాలు తెలిసినవారైన; మహాత్ములు= గొప్పవారు; నీ వలనన్‌+అ= నీ వలననే; 
(బ్రదుకన్‌+తలయథన్‌= జీవించాలని భావించగా; నిష్కియత మెయిన్‌= [క్రియారాహిత్యంతో; నీవు; ఇందణన్‌= ఇంతమందిని; 
చెజిచెదవు= బ్రతుకులు పాడుచేస్తావు - నిరాశా పరులను చేస్తావు; దేవా!; ప్రభూ! జనక మహారాజా!; ఇది= ఈ పని; ధర్మంబు+కాదు= 
న్యాయం కాదు; దీనిన్‌= దీనిని; ఉడుగవే= వదలి పెట్టుము. 
తాత్పర్యం: వేదత్రయ విదులైన మహాత్ములు నీవలననే బ్రతుకులు సాగించాలని ఆశపడుతున్నారు. నీవు 
(క్రియారహితుడ వైతే ఇంతమంది నిరాశకు గురికాక తప్పదు. వారి బ్రతుకులు పాడుచేయకుము. ఇది ధర్మం 
కాదు. కాబట్టి మానుము. 


తే... అధిప! మీ తల్లియుల్లంబు నడలు వెల్లి; ముంచి, సతి శోకసంతాపమూర్తి. జేసి 
వంశవిహిత ధర్మంబుల వదలి వెడలి | పోయి యేగతిం. బోయెదవో యెజుంగ. 135 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనకమహారాజా!; మీ తల్లి ఉల్లంబు= మీ కన్నతల్లి మనసు; అడలు వెల్లిన్‌= దుఃఖప్రవాహంలో; 
ముంచి= ముంచి; సతిన్‌= భార్యను; శోక సంతాప మూర్తిన్‌+చేసి= దుఃఖంచేత వేదన పొందే ఆకారం కలదానిగా చేసి; వంశ విహిత 
ధర్మంబులన్‌= వంశ మర్యాదకు యోగ్యమైన ధర్మాలను; వదలి= మాని; వెడలి పోయి= దూరంగా వెళ్ళి; ఏ గతిన్‌= ఏ విధంగా; 
పోయెదవో?= ముందుకు పోగలవో? (జీవితాన్ని ఎట్టా కొనసాగిస్తావో?); ఎయుంగన్‌= తెలియజాలను (నాకు తెలియటం లేదు). 
తాత్పర్యం: రాజా! నీ కన్నతల్లి మనసును దుఃఖసము(ద్రంలో ముంచి, నీ భార్యను శోకంతో వేదనపొందే ఆర్తమూర్తిగా 
చేసి, వంశమర్యాద ననుసరించి చేసే ధర్మకర్మ లన్నింటినీ వదలి, దూరంగా తొలగిపోయి ఏ విధంగా నీ జీవితాన్ని 
సాగిస్తావో నాకు తెలియకుండా ఉన్నది. 


క. చలిపందిరి చందంబున । ఫలభరితంబైన తరువుభంగి. బ్రజల డ 
ప్పులు దీర్ప నమరియుండెడు | నలఘుచరిత్రునకు లఘుత యగునే కోరన్‌. 136 


ప్రతిపదార్థం: చలిపందిరి= ఎండా కాలంలో దప్పిక తీర్చటానికి ఏర్పరచిన తాటాకు పందిరి (చలివేంద్రం) పానీయశాల; 
చందంబునన్‌= వలె; ఫల భరితంబు+ఐన= పండ్లతో నిండినదైన; తరువు భంగిన్‌= చెట్టువలె; ప్రజల= జనులయొక్క; డప్త్పులు= 


ర్‌డ్త శ్రీమదాంధ్ర మహాభారతము 


దప్పికలు; తీర్చన్‌= తీర్చటానికి; అమరి+ఉండెడు= ఏర్పాటై ఉన్న; అలఘు చరి(త్రునకున్‌= గొప్పదైన శీలం కలవాడికి; లఘుత= 
అల్పత్యాన్ని; కోరన్‌= కోరటం; అగునే?= తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ప్రజల దప్పిని, ఆకలిని తీర్చటానికి అనువుగా చలిపందిరి విధంగా, పండ్లతో నిండుగా ఉన్న చెట్టువలె 
అమరి ఉండిన (ఇది గృహస్థాశ్రమ ధర్మం) ఉత్తమ శీలవంతుడు అల్పత్యాన్ని కోరటం తగునా? 


విశేషం: అలం: ఉపమ. చలిపందిరి దప్పి తీరుస్తుంది. ఫలవృక్షం ఆకలి తీరుస్తుంది. గృహస్టుడు రెండూ తీరుస్తాడు. 


వ. _ ఇది ధర్మవిరోధంబు, దీన మోక్షంబు గలుగుననుట నాకుం జూడ సందియంి బని చెప్పె; ననవుడు 
నయ్యజాతశత్రుండు పురుహూత పుత్రున కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: ఇది= రాజ్యపాలనను త్యజించటం; ధర్మవిరోధంబు= ధర్మానికి వ్యతిరేకం; దీనన్‌= దీనివలన; మోక్షంబు= మోక్షం; 
కలుగును+అనుట= కలుగుతుందనటం; నాకున్‌+చూడన్‌= నా దృష్టిలో; సందియంబు= అనుమానం; అని, చెప్పెను= అని అన్నది; 
అనవుడున్‌= అనగా; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; పురుహూత పుత్రునకున్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: రాజ్యత్యాగం ధర్మవిరోధం. దీనివలన మోక్షం కలుగుతుందని అనటం నాకు చూడగా అనుమానంగా 
ఉన్నది" అని జనకుడి భార్య అన్నదని అర్జునుడు తెలిపాడు. ఆ మాటలు విని ధర్మరాజు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
మ. ' శ్రుతి వాక్యంబులు కర్మనిష్ట వినుతించున్‌; నిష్కైెయత్వంబు స 

ద్లతి. గావించుట యూంది చెప్పు; నిటు చిత్త ప్రక్రియల్‌ రెండు చో 

దితముల్‌; వానిని వింటిమన్న కలుచన్‌ దీపించునే తత్వ సం 

గత బోధంబు? సుకర్మతం గలుగు నాకం బాత్తవీరవ్రతా! 138 


ప్రతిపదార్హం: ఆత్తవీరవ్రతా!= పొందబడిన (సహజమైన) వీరవ్రతం కలవాడా! అర్జునా!; (శ్రుతి వాక్యంబులు= వేదవాక్యాలు; 

కర్మనిష్టన్‌= కర్మాచరణంలోని దీక్షను; వినుతించున్‌= కీర్తిస్తాయి; నిష్కియత్వంబు= కర్మలు చేయకుండా ఉండటం; సద్గతిన్‌= 

ఉత్తమలోక స్థితిని; కావించుట= కలిగించటం; ఊంది= గట్టిగా నొక్కి; చెప్పున్‌= చెప్పుతాయి; ఇటు= ఈ విధంగా; చిత్తప్రక్రియల్‌= 
టాం యణ ఠరు లాం 

మానసిక ప్రవృత్తులు; రెండు= రెండు రకాలుగా; చోదితముల్‌= ప్రేరేపించబడతాయి; వానినిన్‌= వాటిని; వింటిమి+అన్న కలుచన్‌= 

విన్నామనే కలతవలన; తత్త్యసంగత బోధంబు= జ్ఞానంతో కూడికొన్న తెలివి; దీపించునే?= ్రకాశిస్తుందా?; సుకర్మతన్‌= 

సత్కర్మలు చేయటంవలన; నాకంబు= స్వర్గం; కలుగున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: 'అర్జునా! వేదవాక్యాలు కర్మమార్గంలో నిష్టామయమైన జీవితం గడిపే విధానాన్ని బాగా కీర్తించాయి. 
అంతేకాదు. నిష్కియత్వం సద్గతిని కలిగిస్తుందని కూడా నొక్కి వక్కాణించాయి. ఈ విధంగా రెండు రకాలుగా 
చిత్తవృత్తులను వేదాలు 'ప్రేరేపిస్తున్నాయి. వీటి నన్నింటిని విని మనసు కలతపెట్టుకొంటే జ్ఞానవివేకం మన బుద్ధిలో 
వెలుగొందుతుందా? నిజానికి మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుంది. 


తే. తత్వబోధంబు గలుగు నతండు నన్ను; దెగడనేరండు; నీవు బ్రాతృత్వ సౌహృ 
దమున. గర్మంబు విడుచు టధర్ము వనిన । పలుకు ప్రెయమ జగన్న్యాయ పథము గనుట. 139 


ప్రతిపదార్థం: తత్తబోధంబు కలుగు నతండు= జ్ఞానబోధ కలవాడు; నన్నున్‌= నన్ను - ధర్మరాజును; తెగడన్‌ నేరండు= తిట్టలేడు, 
నిందించలేడు; నీవు= నీవు - అర్జునుడు; బ్రాతృత్వ సౌహృదమునన్‌= సోదర (ప్రేమతో; కర్మంబు విడుచుట= కర్మ పరిత్యాగం; 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 55 


అధర్మువు+అనిన= అధర్మం అన్న; పలుకు= మాట; జగత్‌+న్యాయ పథము= లోకన్యాయ మార్గం; కనుటన్‌= పొందటంచేత; 
'ప్రియము+అ= సంతోషకరమే. 

తాత్పర్యం: జ్ఞానబోధ కలవాడు నన్ను తప్పుపట్టడు. నీవు సోదర(ప్రేమతో కర్మపరిత్యాగం అధర్మం అన్నమాట 
లోకన్యాయాన్ని అనుసరించి ఉండటం చేత సంతోషకరమే. 


సీ.  వడముడియును నీవు వాయు వాసవుల । శక్తులు ధరియించిన దుర్ణయులరు; 
హరి కరుణాతిశయమున. దత్తేజంబు ।; మీయందు€ దగ సంక్రమించి యుండు; 
మీరు సంగరశాస్త్ర సారపారగులరు । గాక తత్త్వజ్ఞాన ఘనమతులరె? 
యనం.టికంబమునట్ల యనిరి నిస్సారత । సంసార మనంగ నిస్సం ప్రబుద్దు 


తే. లది ప్రసిద్ధము; విను తృష్ణ యడంచి కర్మ । వృత్తి విడిచి నిరాలంబచిత్తు. దైన 
యాతండో సుఖి దోషదుఃఖాకరంబు । లగు ధనంబులు గోరెడు నతండొ? చెపుమ! 140 


ప్రతిపదార్థం: వడముడియును= భీముడూ; నీవున్‌= నీవూ (అర్జునుడు); వాయు వాసవుల= వాయుదేవుడియొక్క, 
ఇంద్రుడియొక్క; శక్తులు= బలాలు, మహిమలు; ధరియించిన= వహించిన; దుర్ణయులరు= జయించటానికి శక్యం కానివారు; 
హరి= శ్రీకృష్ణుడియొక్క కరుణ+అతిశయమునన్‌= దయా విశేషంచేత; తద్‌+తేజంబు= ఆతడి శక్తి ప్రకాశం; మీ+అందున్‌= 
మీలో; తగన్‌= ఒప్పునట్టుగా; సంక్రమించి+ఉండున్‌= కలిగి ఉంటుంది; మీరు= (భీమార్జునులు); సంగరశా'స్త సార పారగులరు= 
యుద్దశా(స్తంలోని తాత్పర్యంలో తీరం ముట్టిన వారు (పండితులు); కాక= జౌతారు కాని; తత్త్యజ్ఞాన ఘనమతులరె?= వేదాంత 
జ్ఞానంలో గొప్పపండితులా?; సంసారము= ఈ సంసారం; అనంగన్‌= అంటే; నిస్పారత= సారం లేకపోవటంలో; అనటలటి 
కంబము+అట్టు+అ= అరటిబోదె వంటిదే అని; నిస్సంప్రబుద్దులు= పరిపూర్ణమైన ఎరుక గలవారు; అనిరి= అన్నారు; అది= 
ఆ మాట; ప్రసిద్ధ్దము= అందరికీ బాగా తెలిసిందే; విను= వినుము; తృష్ష కోర్కె, ఆశ; అడంచి= అణచికొని; కర్మ వృత్తి= 
కర్మలయందు వర్తించటం (చేయటం); విడిచి= వదలి; నిరాలంబచిత్తుండు+ఐన= ఆధారంలేని మనఃప్రవృత్తి కలవాడైన; ఆతండో= 
వాడో; దోష దుఃఖ+ఆకరంబు+అగు= పాపాలకూ, దుఃఖాలకూ ఆధారాలైన; ధనంబులు= సంపదలను; కోరెడు+అతండొ= 
కోరేవాడో; సుఖి= సుఖంగా ఉండేవాడు; చెపుమ!= చెప్పుము. 
తాత్పర్యం: భీముడు, వాయుదేవుడి శక్తిని, నీవు ఇంద్రుడి మహత్తాన్ని ధరించి శత్రువులకు గెలవటానికి 
వీలుకానివారు. అంతేకాక, శ్రీకృష్ణుడి దయావిశేషంచేత అతడి ్రకాశంకూడా మీలో చేరి ఉన్నది. మీరు 
యుద్ధవిద్యలో పండితులే కాని, వేదాంత తత్త్యజ్ఞానంలో గొప్పవారు కాదు కదా! సారహీనంగా ఉండటంలో ఈ 
సంసారం అరటిబోదెవంటిదని ఆత్మజ్ఞానం కలిగినవారు అన్నమాట అందరికీ తెలిసినదే. కోరికలు వదలి, కర్మల 
నాచరించటం (కర్మసంగం) వదలి చిత్తము దేనిపై లగ్నంచేయకుండా ఉండేవాడు సుఖంగా ఉంటాడా? లేక 
సమస్తదోషాలకూ, బాధలకూ, నిలయమైన ధనం కోరేవాడు సుఖంగా ఉంటాడా? జాగ్రత్తగా విని (ఆలోచించి) 
చెప్పుము. 
ఉ.  _ ఆదటం బూర్వశాస్తముల యర్థము లార(గ గ్రోలి తత్త్వసం 

వేద సుధారసంబున చవిం జిరసాఖ్యము. బొంద నేర కి 

మేదిని నెందునుం దిరిగి మేలని కర్మమ యూంది చెప్పుచుం 

గా దని శాంతి యొప్పనిదిగా6 జెడనాడుదు రల్పబోధనుల్‌. 141 
ప్రతిపదార్థం: అల్పబోధనుల్‌= మిడిమిడి జ్ఞానం కలవారు (అల్పజ్ఞానులు); ఆదటన్‌= (ప్రేమతో, భక్తితో; పూర్వశా'స్తముల+అర్థములు= 
ప్రాచీన శాస్త్రగ్రంథాలలోని తాత్పర్యాలను; ఆరంగన్‌= నిండుగా, పూర్తిగా; (క్రోలి= ఆస్వాదించి; తత్త్య సంవేద సుధారసంబున= 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేదాంత జ్ఞానమనే అమృత రసంలోని; చవిన్‌= రుచిచేత; చిరసౌఖ్యమున్‌= దీర్హకాల సుఖాన్ని; పొందనేరక= పొందలేక; 
ఈ+మేదినిన్‌= ఈ భూమియందు; ఎందునున్‌+తిరిగి= ఎక్కడైనా సంచరించి; కర్మము+అ= కర్మమార్లమే; మేలు+అని= 
మంచిదని; ఊంది చెప్పుచున్‌= నొక్కి చెప్పుతూ; కాదు+అని= అది కాదని; శాంతి= శాంతం; ఒప్పనిదిగాన్‌= తగినది కానట్టుగా; 
చెడన్‌+ఆడుదురు= నిందిస్తారు. 


తాత్పర్యం: శ్రద్దగా పూర్వమీమాంసా శా(స్త్రాలన్నీ పూర్తిగా చదివి, వాటి అర్జాన్ని సంపూర్షంగా ఆస్వాదించి కూడా, 
జ్ఞానబోధ కొద్దిగా మాత్రమే కలిగినవారు, తత్త్యజ్ఞానం అనే అమృతంలోని రుచి కారణంగా శాశ్వతసుఖాన్ని 
(ఆనందాన్ని) పొందలేక, భూమండలంపై ఎక్కడెక్కడో తిరిగి, కర్మమార్గమే మంచిదని నొక్కి వక్కాణిస్తూ మరల 
కాదని చెపుతూ శాంతి తగదంటూ చెడుమాటలు మాట్టాడుతూ ఉంటారు. 


విశేషం: ఊరక (గ్రంథాలు చదివినా, వాటి అర్ధం తెలిసికొన్నా ప్రయోజనం లేదు. 'బోధము” అంటే ఈ (గ్రంథాలన్నీ దేని గురించి 
చెపుతున్నాయో ఆ జ్డానం ఆత్మను వెలిగించి అనుభూతం కావటం. అది 'స్వల్పం' కనుక్త్క “'తత్తము” అనగా అసలు విషయం తెలియక 
అయోమయంలో పడి, కొంతకాలం మంచిదన్నదానినే తరువాత కాదనటం జరుగుతుంది. అందుకే 'అల్పబోధనులినే మాట 
'ప్రయోగించటం జరిగింది. 


క. విమల జ్ఞానులు శమమును । దమమును ద్యాగంబు శాశ్వత ప్రచురానం 
దమునకు మూలము లండ్రు; ని । జముగా. గైకొందు రవి ప్రసన్నవివేకుల్‌.” 142 


ప్రతిపదార్థం: విమల జ్ఞానులు= అచ్చమైన జ్ఞానం కలవారు; శమమును= అంతరింద్రియ నిగ్రహమూ; దమమును= బహిరింద్రియ 
నిగ్రహమూ; త్యాగంబు= త్యాగశీలమూ; శాశ్చత= స్థిరమైన; ప్రచుర= మిక్కుటమైన; ఆనందమునకున్‌= ఆనందం పొందటానికి; 
మూలములు= మొదళ్ళు, కారణాలు; అండ్రు= అంటారు; ప్రసన్న+వివేకులు= కార్యాకార్య విచక్షణా జ్ఞానం కలిగినవారు; అవి= 
ఆ మాటలు; నిజము+కాన్‌= నిజమే అని; కైకొందురు= స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. 

తాత్పర్యం: అంతరింద్రియ బహిరింద్రియ ని[గ్రహం, త్యాగబుద్ధీ శాశ్వతమైన అధికమైన ఆనందాన్ని కలిగించటానికి 
హేతువులని అచ్చమైన జ్ఞానం కలవారు చెప్పారు. చక్కని విచక్షణాజ్ఞానం కలవా రామాటలు వాస్తవమని 
అంగీకరిస్తారు”. 

వ. అనిన విని దేవస్టానుం డమ్మానవపతి కిట్లనియె. 143 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; దేవస్టానుండు= దేవస్టానుడు అనే పేరు కల ముని; ఆ+మానవపతికిన్‌= 
ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆ మాటలను విన్న దేవస్థానుడనే ముని ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


దేవస్టానుం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట (సం. 12-20-1) 


గ్‌ 


ధనము లుత్కృష్టంబు లను ధనంజయు మాట । పాటిగా6 గొనుము; సోపానభంగి 
నున్నది మార్గంబు యోగసమారోహ । ణమునకు; దానన నడచి కాక 

వడి నుల్కిపడ నీకు వచ్చునే? ధనసంగ్ర। హంబు భోగార్థ కృతంబు దుష్ట 
మగుటయుం గలదు; యజ్ఞార్ధ కృతంబైన ।; నదియ నిచ్చెన బ్రహ్మపదము నొంద; 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 57 


తే. యజ్ఞపరిశిష్ట ధనభోగ మాత్మకలంక । యుడుపు; నమ్మెయి శమదమయుక్తి గలుగు; 
శమము దమమును దత్త విజ్ఞానదములు । గాన దక్షిణాధిక యజ్ఞికర్త వగుము. 144 


ప్రతిపదార్దం: ధనములు= సంపదలు; ఉత్కుష్టంబులు+అను= శ్రేష్టమైనవి అనే; ధనంజయు= అర్జునుడి; మాట= పలుకును; 
పాటిగాన్‌= న్యాయమైనదిగా; కొనుము= (గ్రహించుము; యోగసమారోహణమునకున్‌= యోగసిద్ది పొందటానికి ఎక్కవలసిన; 
మార్గంబు= దారి; సోపాన+భంగిన్‌= మెట్లవలె; ఉన్నది= ఉన్నది; దానన్‌+అ= ఆ మెట్ల దారిలోనే; నడచి+కాక= పయనించినట్లయితే 
తప్ప; నీకున్‌; వడిన్‌+ఉల్కిపడన్‌= వేగంగా భయంతో కంపించటంవలన; వచ్చునే= (యోగసిద్ది) లభిస్తుందా?; భోగ+అర్ధకృతంబు= 
అనుభవించటమే ప్రయోజనంగా చేసిన; ధన సం[గ్రహంబు= ధనాన్ని సంపాదించి కూడబెట్టటం; దుష్టము= చెడ్డది; 
ఆగుటయున్‌+కలదు= అవటం కూడ ఉన్నది; యజ్ఞ+అర్హ+కృతంబు+ఐన= యజ్ఞం కొరకు చేసినదైతే; అది+అ= అదే; 
(బ్రహ్మపదమున్‌+ఒందన్‌= బ్రహ్మలోక ప్రాప్తికి; నిచ్చెన; యజ్ఞ= యాగములందు; పరిశిష్ట= మిగిలిన; ధనభోగము= ధనమును 
అనుభవించటం; ఆత్మ కలంక= ఆత్మలోని కలతను; ఉడుపున్‌= పోగొట్టుతుంది; ఆ+మెయిన్‌= ఆ పద్దతిలో; 
శమ+దమ+యిుక్తి+కలుగన్‌= అంతరింద్రియ, బాహ్యేంద్రియ ని[గ్రహం; దమమును= బాహ్యేంద్రియ నిగ్రహం; తత్త 
విజ్ఞానదములు= పరతత్త్య (బ్రహ్మ్యాసంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాయి; కాన= అందువలన; దక్షిణా+అధిక= అధిక దక్షిణలతో 
యజ్ఞకర్తవు= యజ్ఞం చేసినవాడవు; అగుము= కమ్ము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సంపదలు శ్రేష్టమైనవి అని చెప్పిన అర్జునుడి మాటలు తప్పక పాటించుము. యోగసిద్ధి 
(జీవాత్మ పరమాత్మల కలయిక) ఎక్కటానికి చక్కని మెట్లదారి ఉన్నది. ఆ దారిలో వెళ్ళితేనే తప్ప యోగసిద్ది 
లభ్యంకాదు. ధనసముపార్దనం తాను భోగాల ననుభవించటానికి చేస్తే తప్పు. యజ్ఞంకొరకు చేస్తే బ్రహ్మపదం 
పొందటానికి నిచ్చెనవలె ఉపయోగపడుతుంది. యజ్ఞంలో వాడగా మిగిలిన ధనం వాడటం మనోవ్యాకులతను 
పోగొట్టుతుంది. అట్టా చేయటంవలన శమదమాలు కలుగుతాయి. శమదమాలు (బ్రహ్మజ్ఞానాన్నిస్తాయి. అందువలన 
దక్షిణ లెక్కువగా ఉండే యజ్ఞం చేసినవాడవు కమ్ము. 


చ. హరుండును సర్వమేధ మను యాగమునం బ్రచుర ప్రకాశతం 
బొరయంగ వేడ్కం జేసి విధిపూర్వ దిగీశముఖామరుల్‌ మహా 
ధ్వరములఈ గాదె పేర్కొనుట ధాత్రి సధర్మత నేలి యజ్ఞ త 
త్పరత వెలుంగరే నృపులు, పార్థివముఖ్య! మరుత్త ముఖ్యులున్‌. 145 


ప్రతిపదార్థం: పార్టివముఖ్య!= రాజ్రేష్టా! ధర్మరాజా! హరుండును= శివుడుకూడా; సర్వమేధము+అను= సర్వమేధము అనే 
పేరుగల; యాగమునన్‌= యజ్ఞంతో; ప్రచుర ప్రకాశతన్‌+పారయంగన్‌= అధికమైన తేజాన్ని పొందటానికి; వేడ్కన్‌= వేడుకతో, 
సంబరంగా; చేసెన్‌= నిర్వహించాడు, చేశాడు; విధి, పూర్వదిగీశముఖామరుల్‌= బ్రహ్మ, ఇంద్రుడు మొదలయిన దేవతలు అందరు; 
మహా+అధ్వరములన్‌= గొప్పయజ్ఞాలవలన, కాదె= కదా!; పేర్కొనుట= కీర్తి పొందింది; మరుత్త ముఖ్యులున్‌= మరుత్తు మొదలైన; 
నృపులు= రాజులు; ధాత్రిన్‌= భూమిని; సధర్మతన్‌= ధర్మంతో, ధర్మమార్గంలో; ఏలి= పరిపాలించి; యజ్ఞతత్పరతన్‌= యజ్ఞం 
చెయ్యటంలో నిమగ్నులై; వెలుంగరే?= ప్రకాశించటం లేదా? 


తాత్పర్యం: రాజ(శ్రేష్టుడవైన ధర్మరాజా! శివుడు కూడ సర్వమేధం అనే పేరున్న యాగాన్ని చేసి కీర్తిని, తేజాన్ని 
పొందాడు. బ్రహ్మ ఇంద్రుడు, మొదలైన దేవతలందరూ గొప్ప యజ్ఞాలు చేసి కదా పేరుపొందింది! మరుత్తు 
మొదలైన చక్రవర్తులందరూ భూమిని ధర్మమార్గంలో పాలిస్తూ యజ్ఞాలు చేసి ప్రకాశించారు కదా! 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. _ వినుము దివస్పతి యడుగ బృహస్పతి సన్మార్గ నిర్దేశకుందై చెప్పిన మార్గంబు. 146 
ప్రతిపదార్థం: దివస్పతి= ఇంద్రుడు; అడుగన్‌= ప్రశ్నించగా; బృహస్పతి= దేవగురువు; సన్మార్గ= మంచి దారిని; నిర్షైశకుండు+ఐ= 
చూపించినవాడై; చెప్పిన= బోధించినటువంటి; మార్గంబు= పద్ధతి; వినుము= వినుము. 
తాత్పర్యం: ఇంద్రుడు అడిగితే బృహస్పతి మంచి మార్గాన్ని సూచిస్తూ చెప్పిన పద్దతిని వినుము. 
ఉ. కామము. గ్రోధమున్‌ మనసు గాడంగ6 బాజుట మాన్ది యింద్రియ 

స్తోమ విమార్గ వర్తనము ద్రుంచుచు నెవ్వగ లేక రక్షణం 


బేమర కెవ్వరిం జెనకి యించుక నొంపక లోక మేలంగా 
నా మహితాత్ము సర్వమహిమాతిశయంబును జెందు వాసవా! 147 


ప్రతిపదార్థం: వాసవా!= ఇం(ద్రుడా!; కామము= కోరిక; క్రోధమున్‌= కోపమూ; మనసున్‌= మనస్సును; కాండంగన్‌+*పారుట= 
కలత పెట్టటం; మాన్చి= మానిపించి, ఆపి; ఇంద్రియస్తోమ= ఇంద్రియాల సమూహం యొక్క; విమార్గ వర్తనము= చెడ్డదారులలో 
నడవటం; (త్రుంచుచున్‌= (తెగవేస్తూ) అరికట్టుతూ; నెజ+వగ= అధికమైన బాధను; లేక= పొందక; రక్షణంబు= ప్రజాసంరక్షణం, 
ప్రజలను కాపాడటం; ఏమరక= అశ్రద్ద చేయక; ఎవ్వరిన్‌= ఎవరినీ; చెనకి= ఎదిరించి; ఇంచుక= కొద్దిగా కూడా; నాంపక= బాధించక; 
లోకము+ఏల.గాన్‌= భూమిని పరిపాలించినట్టైతే; ఆ మహితాత్మున్‌= ఆ మహాత్ముడిని, ఆ మహానుభావుడిని; సర్వ= సమస్తమైన; 
మహిమ+అతిశయింబును= గొప్పతనం యొక్క ఆధిక్యం; చెందును= ప్రాప్తిస్తుంది. 


తాత్పర్యం: అరిషడ్వర్గాలలోనివైన కామ(క్రోధాలను మనస్సులో వర్తించకుండా ఆపి, ఇంద్రియాలను పక్కదారులు 
పట్టకుండా అరికట్టి, తాను శోకం పొందకుండా ఉండి, ప్రజలను కాపాడటంలో అప్రమత్తుడై ఉండి ఎవ్వరినీ కొద్దిగా 
కూడా బాధించక, లోక పరిపాలన చేసే మహాత్ముడిని సమస్తమైన మహత్తరగుణాలు తమంత తాముగా వచ్చి 


చేరుతాయి. 

వ. అనియె మభజియు నాకర్ణింపుము. 148 
ప్రతిపదార్థం: అనియెొన్‌= అన్నాడు; మజీయున్‌= ఇంకా; ఆకర్షింపుము= వినుము. 

తాత్పర్యం: ఈ మాటలు చెప్పి, ఇంకా వినుమని ఇట్టా అన్నాడు దేవస్టానుడు. 


ఉ. కర్మము మేలు నా విగతకర్మము మేలన రెండు నొప్పునే? 
కర్మఫలంబు నర్పితముగాః దగ నీశ్వరునందు. జేంత స 
ద్ధర్మముగా కనంగ వివిధంబగు ధర్మపథంబులోన మేల్‌ 
ధార్ష్మికవర్య! యేర్పజుప6 దా వశమే వగ బుద్ధి గుంద6గన్‌. 149 


ప్రతిపదార్థం: ధార్మికవర్య!= ధర్మమార్గంలో నడిచేవారిలో (శ్రేష్టుడా!; కర్మము= కర్మాచరణం; మేలు= మంచిది; నాన్‌= అనగా; 
విగతకర్మము= కర్మాచరణం లేకుండటం; మేలు= మంచిది; అనన్‌= అనగా; రెండున్‌= రెండూ; ఒప్పునే?= కుదురుతాయా?; 
తగన్‌= చక్కగా; కర్మఫలంబున్‌= చేసిన కర్మల యొక్క ఫలితాన్ని; ఈశ్వరున్‌+అందున్‌= పరమాత్మయందు; అర్పితముగాన్‌= 
సమర్పించే విధంగా; చేంత= చేయటం; సత్‌+ధర్మము+కాక= మంచి ఆచరణీయ పద్ధతి అవుతుంది; అనంగన్‌= అంటూ 
ఉండగా; వివిధంబు+అగు= అనేకంగా విస్తరించిన; ధర్మపథంబులోనన్‌= ధర్మమార్గంలో; మేల్‌= ఇది మంచిది అని; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 59 


ఏర్పణుపన్‌= నిర్జ్దారించటానికి; తాన్‌= తాను; వగన్‌= శ్రమతో; బుద్ధిన్‌= మనస్సులో; కుందంగన్‌= బాధపడటం; వశమే?= 
శక్యమా? వీలవుతుందా? 


తాత్పర్యం: 'ధర్మమార్లానువర్తివెన ధర్మరాజా! కర్మానుచరణం మంచిది, కర్మత్యాగం మంచిది అంటే - రెండూ సరైనవి 


ఎట్టా అవుతాయి? కర్మల నాచరిస్తూ, కర్మఫలాన్ని పరమాత్మయందు సమర్పించటం మంచి ధర్మం అవుతుంది. వివిధమైన 
రూపాలుగా విస్తరించిన ధర్మమార్గంలో ఏది మంచిది? అని మనసులో ఎంత విచారించినా, నిర్హారించటం వీలవుతుందా? 
నిశేషం: ఇది ధర్మం అని నిర్హారించటం కష్టం. కర్మ త్యాగంకన్నా, కర్మఫల త్యాగం (శ్రేష్టమని చెప్పటం తాత్పర్యం. 
ఉ. _ కావున సిద్ద్యసిద్దుల వికారము. బొందక ద్రోహ మెయ్యెడన్‌ 

వావిరి6 జేయ కేలు భువనంబు భవత్కుల ధర్మరక్షివై! 


భూవరు లిట్లు సేసి, తుది. బుత్రుల గద్దియలందు నిల్పి కా 

దే వనవాసు లైరి దృఢదీప్త నిరంజన బోధసంపదన్‌. 150 
ప్రతిపదార్హం: కావునన్‌= కనుక; సిద్ది+అసిద్దుల= కార్యం సిద్ధించి నప్పుడు, సిద్దించనప్పుడూ (జయాపజయాలలో); వికారమున్‌+పొందక= 
మనోవికారం (జయానికి పొంగటం, అపజయానికి క్రుంగటం) పొందకుండా; ద్రోహము= నమ్మించి మోసగించటం; ఏ+ఎడన్‌= ఎక్కడా 
కూడా; వావిరిన్‌= క్రమంగా; చేయక= చెయ్యకుండా; భవత్‌+కుల+రక్షివి+ఐ= నీ కులధర్మాన్ని కాపాడుతున్నవాడివై; భువనంబున్‌= 
లోకమును, భూమిని; ఏలు= పాలించుము; భూవరులు= రాజులు; ఇట్టు+చేసి= పైన చెప్పిన విధంగానే ఆచరించి; తుదిన్‌= చివరకు; 
పుత్రులన్‌= కుమారులను; గద్దియల+అందున్‌= సింహాసనాల పై; నిల్పి= కూర్చోపెట్టి; దృఢ, దీప్తు నిరంజన, బోధ, సంపదన్‌= స్థిరమైన, 
ప్రకాశవంతమైన, అమలిన, జ్ఞానబోధ అనే సంపదతో; వనవాసులు+ఐరి= వానప్రస్తాశ్రమానికి వెళ్ళారు; కాదు+ఏ!= కదా!. 
తాత్పర్యం: ధర్మరాజా! అందువలన, జయాపజయాలు కలిగినప్పుడు పొంగిపోవటం, [క్రుంగిపోవటం వంటి 
మనోవికారాలు పొందకుండా - అంటే చిత్త స్టైర్యంతో ఎవరినీ నమ్మించి మోసం చేయకుండా, నీ కులధర్మాన్ని 
కాపాడుకొంటూ భూమిని పరిపాలించవలసింది. పూర్వపు రాజులందరూ ఇదే విధంగా (ప్రవర్తించి చివరకు 
కుమారులను సింహాసనంపై నిల్పి స్థిరమైన ప్రకాశవంతమైన అమలినమైన జ్ఞానబోధ అనే సంపదతో 
వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు కదా!” 
న. అనిన విని నిర్విణమానసుండై యున్న యన్నకు నర్జునుం డిట్లనియె. 151 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; నిర్విఖమానసుండు+ఐ= నిర్వీదంతో కూడుకొన్న మనస్సు కలవాడై; ఉన్న= 
ఉండిపోయిన; అన్నకున్‌= అన్న అయిన ధర్మరాజుతో; అర్జునుండు+ఇట్టనియెన్‌= అర్జును డీ విధంగా మాట్లాడాడు. 


తాత్పర్యం: దేవస్థాను డనే ముని మాట్లాడిన మాటలను విని, నిర్వేదంతో ఉన్న ధర్మరాజును చూచి; అర్జునుడు 
-ఈ విధంగా మాట్లాడాడు. 
సీ. “క్షత్రియ ధర్మ నిష్టాపరత్వంబున ।; సమరంబు సేసితి; శస్తనిహతిం 
బూతాత్ములై రిపుల్‌ వోయిరి సద్గతి; । కమ్మెయి రాచకర్మ మ్మొనర్హు 
విప్రునకైనను సుప్రశస్తం; బది । రౌద్రం బగుట బాలురకును దెల్ల 
మైనను నిట్లుండు నార్యోక్తి; నృపనీతి । దురితంబు సేయునే? యొరుండు వెట్టం 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ గుడువ నృపతి మాత్రకునకును గాదన్న. | గౌరవాన్వయాగ్రగణ్యు. డైన 
నీకు దగునె? విడువు శోకంబు; వజ్రస । న్నిభము గాదె నృపుల నెమ్మనంబు. 152 


ప్రతిపదార్థం: క్షత్రియ ధర్మ నిష్టాపరత్వంబునన్‌= రాజధర్మం పాటించటంలో నిమగ్నుడవై ఉండి; సమరంబు= యుద్దం; 
చేసితి(వి)= చేశావు; శస్త= ఆయుధాలచేత; నిహతిన్‌= చంపబడటంచేత; పూత+ఆత్ములు+ఐ= పరిశుద్దం చేయబడిన ఆత్మలు 
కలవారై; రిపుల్‌= శత్రువులు; సత్‌+గతికిన్‌= ఉత్తమ లోకాలకు; పోయిరి= వెళ్ళారు; ఆ+మెయి= ఆ పద్దతి; రాజకర్మమ్ము= 
రాచరికం; ఒనర్భు= చేసేటువంటి; విప్రునకున్‌+*ఐనను= (బ్రాహ్మణుడికి అయినా; సు+ప్రశస్తంబు= బాగా మేలైన విషయం; 
అది= రాజ్యపాలన, యుద్దం చేసే విషయం; రౌద్రంబు+అగుట= మిక్కిలి భయంకరమైనది అనే సంగతి; బాలురకును= 
పిల్లలకు కూడా; తెల్లము= స్పష్టం, బాగా తెలుసు; ఐనను= అయినా కాని; నృపనీతి= రాజనీతి; దురితంబు= పాపం; 
చేయును+ఏ?= చేస్తుందా?; అని; ఆర్యోక్తి= పెద్దలమాట; ఇట్టు+ఉండున్‌= ఈ విధంగా ఉన్నది; ఒరుండు= ఇతరుడు; పెట్టన్‌= 
పెట్టగా; కుడువన్‌= తినటం; నృపతి మాత్రకునకును= మామూలు రాజైనవాడికి; కాదు+అన్నన్‌= కుదరదు అనగా; 
కారవ+అన్వ్న్వయ+అ(గ్రగణ్యుండు+ఐన= కురువంశంలో మొదట లెక్కింపదగినవాడైన; నీకున్‌= ధర్మరాజుకు; తగునె?= సరి 
అయినదా? (సరిపడ దని భావం); శోకము= విచారం; విడువు= వదలిపెట్టుము; నృపుల= రాజుల; నెజ+మనంబు= 
నిండుమనస్సు; వజ్ర+సన్నిభము= వజ్రాయుధంతో సమానమైనది; కాదు+ఏ= కదా! 

తాత్పర్యం: 'ఓఓ ధర్మరాజా! రాజధర్మాన్ని అనుష్టించటంలో భాగంగా యుద్ధం చేశావు. ఆ యుద్ధంలో ఆయుధాలు 
తగలటంతో పవిత్రులైన శత్రువులు ఉత్తమ లోకప్రాప్తిని పొందారు. ఈ విధమైన రాజధర్మ నిర్వహణ రాజ్యభారం 
నిర్వహించే బ్రాహ్మణుడికైనా శ్రేష్టమైనది. రాజ్యభారం వహించటం, యుద్ధం చేయటం, రౌద్రరసంతో కూడుకొన్నవనే 
సంగతి పిల్లలకైనా తెలుసు. రాజనీతిలో పాపాలు చేయటం ఉండదని ఆ పెద్దలు చెప్పేమాట. మామూలు రాజునకైనా 
ఇతరులు పెడుతుండగా తినటం తగదు. అటువంటిది, కౌరవవంశంలో (శ్రేష్టుడవైన నీకు అది తగింది కాదు. 
కనుక శోకం వదలిపెట్టుము. రాజుల మనస్సులు వజ్రంతో సమంగా ఉండాలి సుమా! (రాజుల మనసులు వజంవలె 
కఠినంగా మొక్కవోనివిగా ఉండాలని భావం). 


వ. _ అట్లుంగాక. 153 


తాత్పర్యం: అంతేకాక. 


ఉ. _ వైరివధంబు నీకును నవశ్యము. జేయక పోవరానిదై 
వైరులకున్‌ భవత్సమరవాంఛన సద్గతి కేంగం బాలి దై 
చేరె విధాతృ సంఘటన; జింతకుం గారణమేమి? ధర్మ వి 
స్తార విదుండ వీ; వకట! ధైర్య సమగ్రుండవై వెలుంగవే. 154 


ప్రతిపదార్థం: విధాతృ= బ్రహ్మయొక్క; సంఘటనన్‌= కూర్పువలన (ఏర్పాటు వలన); వైరివధంబు= శత్రు సంహారం; అవశ్యమున్‌= 
తప్పక; చేయకపోవరానిది+ఐ= చేయకుండ వీలులేనిదై; నీకునున్‌= నీకూ (ధర్మరాజుకు); భవత్‌= నీతో; సమర వాంఛన్‌+అ= 
యుద్ధం చేసే కోరికతోనే; సద్గతికిన్‌+ఏంగన్‌= మంచి లోకాలకు వెళ్ళటానికి; వైరులకున్‌= శత్రువులకు; పాలిది+ఐ= భాగస్టమై, 
వంతుగా; చేరెన్‌= కూడాయి (సంఘటిల్హ్లాయి); చింతకున్‌= బాధపడటానికి; కారణము= హేతువు; ఏమి= ఏముంది; అకట!= 
అయ్యో!; ఈవు= నీవు; ధర్మ విస్తార విదుండవు= ధర్మ స్వరూపం బాగా తెలిసినవాడివి; ధైర్య సమ(గ్రుండవు+ఐ= ధైర్యంతో 
కూడుకొన్న వాడివై; వెలుంగవు+ఏ= (ప్రకాశించుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 61 


తాత్పర్యం: శత్రువధ చేయక తప్పనట్టు నీకూ నీతో యుద్దం చేయాలనే కోరికతోనే ఉత్తమగతులకు వెళ్ళటం 
నీ శత్రువులకూ వంతులుగా చక్కగా సంఘటిత పరచాడు బ్రహ్మ. ఇందులో బాధపడవలసిన దేముంది? నీకు 
ధర్మస్వరూపం బాగా తెలుసు. అందువలన ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రకాశించుము. 


వ. _రాజధర్మోపాత్తంబై భవదాయత్తంబైన పూజ్యసామ్రాజ్యంబు6 బరిపాలించుచు6 బుణ్యక్రియానుష్టాన 
పరుండ వగు'మని పలికిన మఖుమాట పలుక కున్నయన్నరేంద్రునకు మునీంద్ర వర్యుం డగు పారాశర్యుం 
డిట్లనియె. 155 


ప్రతిపదార్థం: రాజధర్మ+ఉపాత్తంబు+ఐ= క్షత్రియ ధర్మంతో పొందబడినదై; భవత్‌+*ఆయత్తంబు+ఐన= నీ అధీనం 
అయిన; పూజ్య= పూజించదగిన; సామ్రాజ్యంబున్‌= మహా సామ్రాజ్యాన్ని; పరిపాలించుచున్‌= చక్కగా పాలనచేస్తూ; 
పుణ్య(క్రియా= మంచి పనులు; అనుష్టాన పరుండవు= ఆచరించటంలో నిమగ్నుడవు; అగుము= కమ్ము; అని పలికినన్‌= 
అంటూ అర్జునుడు చెప్పగా; మణుమాట= మరొక మాట; పలుకక+ఉన్న= మాట్టాడకుండా ఉన్న; ఆ+నర+ఇంద్రునకున్‌= 
ఆ రాజ(శ్రేష్టుడితో (ధర్మరాజుతో); ముని+ఇ౦0ద్ర+వర్యుండు+అగు= మునులలో 'శ్రేష్టుడైన; పారాశర్యుండు= వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: రాజధర్మానుసారం నీవు పొంది, నీ అధీనంలో ఉన్న మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, సత్కార్యాలు 
చేయటంలో నిమగ్నుడవై ఉండవలసింది' అని అర్జును డన్న మాటలకు మారుమాట్లాడకుండా ఉన్న ధర్మరాజుతో 
వ్యాసమహర్షి ఇట్టా అన్నాడు. 
సీ. ' అర్జును పలుకు సత్యంబు సమీచీన; ; మార్యజనంబు గృహస్థ ధర్మ 
ముత్తమం బని చెప్పు నుర్వీశ! పశుపక్షు । లాదిగ జీవుల కాశ్రయంబు; 
నృపులకు నది దక్క. దపమును దమమును । బ్రహ్మృచర్యమును ధర్మములు గావు; 
ధనముల. దనియుట యని కోహటించుట । ప్రజల రక్షింపమి రాజకోటి 


ఆ. _ కరయం. బాతకంబు లండ్రు; నీ వక్కడ । వేదచోదనా ప్రవీణ మయిన 
మనసు నేల యిట్ల మార్గవృత్తికి. జొర । నిచ్చె; దోపి ధరణి యేలు మనఘ! 156 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ!= భూమీపతీ! ధర్మరాజా! అర్జును పలుకు= అర్జునుడు చెప్పిన మాటలు; సత్యంబు= నిజం, వాస్తవం; 
సమీచీనము= యుక్తం; ఆర్యజనంబు= పూజ్యులైనవారు, పెద్దలు; గృహస్థధర్మము= గృహస్థాశ్రమ ధర్మం; ఉత్తమంబు+అని= శ్రేష్టమని; 
చెప్పును= చెపుతారు; పశు+షక్షులు+ఆదిగాన్‌+జీవులకున్‌= జంతువులు, పక్షులు మొదలైన సమస్త ప్రాణులకు; ఆశ్రయంబు= శరణమైనట్టిది 
(అయినను; అది= ఆ గృహన్థాశ్రమధర్మం; తక్క= కాక; నృపులకున్‌= రాజులకు; తపమును= తపస్సును; దమమును= ఇంద్రియ నిగ్రహం; 
బ్రహ్మచర్యమును= బ్రహ్మచర్యాశ్రమమును పాలించటం (వివాహం చేసికొని గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించక, వేదాధ్యయన పరుడై 
ఉండిపోవటం); ధర్మములు+కావు= ఆచరించవలసిన విధులు కావు; ధనములన్‌= సంపదలవలన; తనియుట= సంతృప్తిచెందటం; అనికిన్‌= 
యుద్ధానికి; ఓహటించుట= వెనకాడటం; ్రజలన్‌= పాలితులను; రక్షింపమి= కాపాడకుండా ఉండటం (అనేవి); అరయన్‌= పరిశీలించి 
చూడగా; రాజకోటికిన్‌= రాజసమూహానికి; పాతకంబులు= నివృత్తి లేని పాపాలు; అండ్రు= అంటారు; అక్కట!= అయ్యో; నీవు= నీవు; 
వేద+చోదనా+ప్రవీణము+అయిన+మనసున్‌= వేదములు చెప్పిన మార్గంలో నడవటంలో నేర్పుగల నీ మనస్సును; ఇట్లు= ఈ విధంగా; 
అమార్గవృత్తికిన్‌= కూడని దారిలో చరించటానికి (అపమార్గంలో నడవటానికి); ఏల= ఎందుకు; చొరన్‌+ఇచ్చెదు?= వెళ్ళనిస్తావు?; అనఘ!= 
పాపరహితుడ వైన ధర్మరాజా! ఓపి= సామర్ధ్యంతో; ధరణి= భూమిని; ఏలుము= పరిపాలించుము. 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ధర్మరాజా! అర్జునుడు చెప్పిన మాటలు నిజమైనవి, తగినవి. పూజనీయులైన పెద్దలు గృహన్టాశ్రమ 
ధర్మమే అన్నింటికన్న గొప్పది అని చెపుతారు. ఎందుకంటే, పశు పక్ష్యాది సమస్త ప్రాణులకు అది ఆధారం. గృహస్థ 
ధర్మం నిర్వహించటంకంటె రాజులకు మరొక పరమధర్మం లేదు. తపస్సు, ఇంద్రియ ని[గ్రహం, (బ్రహ్మచర్యం 
రాజధర్మాలు కావు. ఉన్న ధనంతో తృప్తి చెంది ఊరుకొనటం, యుద్దానికి వెనకాడటం, తనపాలనలోని ప్రజలను 
రక్షించకుండా వదలెయ్యటం, రాజులకు నివృత్తిలేని పాపహేతువు లవుతాయి. వేద విహితమైన మార్గంలో నడవటంలో 
నేర్పరివైన నీవు ఈ విధంగా నీ మనస్సును అపమార్గంలోనికి పోనిస్తున్నావెందుకు? పాపరహితుడవైన ధర్మరాజా! 
సమర్హతతో భూమిని పాలించుము. 
నిశేషం: చతురా్యశమాలు: 1. బ్రహ్మచర్యం ఆ విద్యార్దనాకాలం; ల గృహస్థ్రం - వివాహితుడై ప్రజాతంతువును అవిచ్చిన్నంగా 
కొనసాగించే కాలం; 3. వానప్రస్థం - తన విధులు, బాధ్యతలు తీరినకాలం; 4. సన్యాసం - అన్నింటిని భగవంతుడియం దుంచి, 
సమస్తమున పరమాత్మను దర్శిస్తూ గడిపే కాలం. సనాతన ధర్మం మానవుని జీవితాన్ని -ఈ నాలుగు భాగాలుగా విభజించింది. 
క. _ నీ వార్యబోధితుండవు | గావే! వర్దాశ్రమ ప్రకారములు వినం 
గావలయునె ధర్మంబులు । భూవరునకు దండనీతి. బోలంగలవే! 157 

ప్రతిపదార్థం: నీవు= నీవు (ధర్మరాజు); ఆర్యబోధితుండవు= పూజ్యులచేత జ్ఞాన బోధను పొందినవాడవు; కావు+ఏ?= కావా ఏమి? 
వర్ష+ఆ(శ్రమ+'ప్రకారములు= చతుర్వర్థాల, చతురాశ్రమాల పద్ధతులు; వినంగాన్‌*వలయును+ఎ?= వినవలసి ఉన్నదా ఏమి?; 
భూవరునకున్‌= భూపాలకుడైన రాజునకు; ధర్మంబులు= ఇతర ధర్మాలన్నీ; దండనీతిన్‌= రాజనీతితో; పోలన్‌+కలవే?= సమానం 
కాగలవా? 
తాత్పర్యం: 'ధర్మరాజా! నీవు పెద్దలవద్ద జ్ఞానాన్ని పొందలేదా? వర్ణాశ్రమధర్మాలు, పద్దతులు తెలిసికొనవలసి 
ఉన్నదా? రాజునకు దండనీతిని (రాజ్యపాలన, యుద్ధనీతి మొదలైనవాటిని) మించిన ధర్మం మరొక్కటి లేదు. 
నిశేషం: 1. ధర్మరాజు అజ్ఞానంతో ప్రవర్తిస్తే ఆ తప్పు విద్యా బోధన చేసిన గురువుది అనటం ధర్మరాజు గురువును చులకన 
చేయటం - అది ధర్మరాజు సహించలేడు కదా! 

2. మానవ జీవిత కాలాన్ని చతురా(శ్రమాలుగా విభజించినట్లే సమాజం మానవుల వృత్తి, ప్రవృత్తుల రీత్యా నాలుగు భాగాలుగా 


విభజించబడింది. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. ఈ వర్ణాలు ఈనాడు సమాజంలో అమలులో ఉన్న కులాలు 
ఒకటి కావు. రెంటికీ హస్తిమశకాంతరం ఉన్నది. 


3. రాజ్యపాలనకు సంబంధించిన అంశాలన్నీ దండనీతిలో భాగం. 


వ. _ సుద్యుమ్నుండను ధరణీశుండు దండనీతినికాదయపవర్గంబు వడసె' ననుటయు, నజాతశత్రుం 'డాసుద్యుమ్ను 
వృత్తాంతంబు వినవలతు నానతి' మృ్మనిన నమ్మహీపతి కమ్మునిపతి యిట్లనియె. 158 


ప్రతిపదార్థం: సుద్యుమ్నుండు+అను= సుద్యుమ్నుడు అనే పేరున్న; ధరణీ+-ఈశుండు= రాజు; దండనీతిన్‌+అ= దండనీతి వలననే; 
కాదు+ఏ= కదా; అపవర్గంబు= మోక్షం; పడసెన్‌= పొందాడు; అనుటయున్‌= అనగా; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆ సుద్యుమ్ను 
వృత్తాంతంబు= ఆ సుద్యుమ్నుడనే పేరుగల రాజు చరిత్ర; వినవలతున్‌= వినాలని కోరుకొంటున్నాను; ఆనతి+ఇమ్ము+అనినన్‌= 
సెలవీయవలసింది అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు (ధర్మరాజుకు); ఆ+మునిపతి= ఆ ముని్రేష్టుడైన వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 63 


తాత్పర్యం: 'సుద్యుమ్ను డనేరాజు దండనీతిని అనుష్టించటం వలననే మోక్షం పొందాడు” అని వ్యాసుడు చెప్పగానే 
ధర్మరాజు “ఆ సుద్యుమ్నుడి చరిత్ర వినాలనుకొంటున్నాను చెప్పుము” అని (ప్రార్ధించగా, ధర్మరాజుకు వ్యాసుడు 
ఇట్టా చెప్పసాగాడు. 

పారాశర్యుండు సుద్యున్ను చరితంబు ధర్మజునకు. జెప్పుట (సం. 12-24-1) 


క. 'విను శంఖుండును లిఖితుం । డన నిరువురు విప్రవర్యు లన్న్మయు. దమ్ముం 
డును గలరు బాహుదాతీ । ర నివాసులు ధర్మతత్పర మనోవృత్తుల్‌. 159 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! వినుము; బాహుదాతీర నివాసులు= బాహుదా నదీ తీరంలో నివసించే వారైన; ధర్మ+తత్పర+మనోవృత్తుల్‌= 
ధర్మమార్గంలో నడవటంలో లస్నమైన మనోధర్మం కలవారైన; అన్నయున్‌+తమ్ముండును= అన్నదమ్ములైన; శంఖుండును+లిఖితుండు+అనన్‌= 
శంఖుడు, లిఖితుడు అనే పేర్టు కల; ఇరువురు= ఇద్దరు; విప్రవర్యులు= బ్రాహ్మణోత్తములు; కలరు= ఉన్నారు. 


తాత్పర్యం: 'ధర్మరాజా! వినుము. బాహుదానదీ తీరంలో, ధర్మమార్ల ప్రవర్తనులైన శంఖుడు, లిఖితుడు అనే పేర్టు 
కల అన్నదమ్ములైన బ్రాహ్మణోత్తములు ఇద్దరు ఉన్నారు. 


సీ. _ వారి యాశ్రమముల భూరిపుప్ప ఫలాభి । వృద్ధి నొప్పారెడి వివిధ భూరు 
హంబులు గల; వొకయపుడు శంఖుండు గృహమ్మున లేకుండ ననుజు6 డచటి 
కరిగి యందొక మ్రాన నారంబండిన పండ్లు । గని వేడ్కమై గోసికొని తినంగ, 
నయ్యన్న యేతెంచి 'యనుజ! యీ ఫలము లె। క్కడియవి చెప్పు' నావుడును వార్చి 


తే. ప్రణతుండై 'యిచ్చటివియని పలిక లిఖితు( । డాత6 'డనుమతి లేక కోయంగ. దగునె? 
మ్రుచ్చిమియ కాదె యది? పాప మచ్చుపడియె; । నృపతిచే దండితుండవై నీంగికొనుము. 160 


ప్రతిపదార్దం: వారి= ఆ శంఖలిఖితుల; ఆశ్రమములన్‌= ఆశ్రమాలలో; భూరి= అధికమైన; పుష్ప+ఫల+అభివృద్ధిన్‌= పూలు 
పండ్లు పెంపొందటంచేత; ఒప్పు+ఆరెడి= అందగించే; వివిధ= అనేకములైన; భూరుహంబులు= వృక్షాలు; కలవు= ఉన్నాయి; 
ఒక+అపుడు= ఒక సమయంలో; శంఖుండు= అన్నగారైన శంఖుడు; గృహమ్మునన్‌= ఇంటిలో; లేక+ఉండన్‌= లేకపోగా; 
అనుజుండు= తమ్ముడు; అచటికిన్‌+అరిగి= అన్న ఆ(శ్రమానికి వెళ్ళి, అందున్‌= అక్కడ; ఒక (మ్రానన్‌= ఒక చెట్టుకు; 
ఆరన్‌+పండిన= విరగ కాసిన; పండ్డు+కని= పళ్ళనుచూచి; వేడ్కృమైన్‌= వేడుకతో, ముచ్చటపడి; కోసికొని= తెంపుకొని; తినంగన్‌= 
తినగా; ఆ+అన్న= ఆ అన్న అయిన శంఖుడు; ఏతెంచి= వచ్చి; అనుజ!= తమ్ముడా!; ఈ ఫలములు= ఈ పళ్ళు; ఎక్కడి+అవి?= 
ఎచటివి?; చెప్పు= తెలుపుము; నావుడును= అని అనగా; లిఖితుండు= తము జైన లిఖితుడు; వార్చి= ఆచమించి; ప్రణతుండు+ఐ= 
అన్నకు నమస్కరించినవాడై; ఇచ్చటివి+అ= ఇక్కడివే; అని+పలికెన్‌= అని చెప్పాడు; ఆతండు= అన్న అయిన శంఖుడు; 
అనుమతిలేక= అనుజ్ఞ తీసికొనక; కోయంగన్‌+తగునె?= పళ్ళు కోయవచ్చునా?; అది= అట్టా అనుమతి లేకుండా కోయటం; 
('ముచ్చిమి+అ= దొంగతనమే; కాదు+ఎ?= కాదా?; పాపము= దోషం; అచ్చుపడియెన్‌= స్పష్టపడింది; నృపతిచేన్‌= రాజుచేత; 
దండితుండవు+ఐ= శిక్షించబడినవాడవై; నీంగికొనుము= పొగొట్టుకొనుము. 


తాత్సర్యం: ఆ వి'ప్రసోదరులు శంఖ లిఖితుల ఆశ్రమాలు పూలతోనూ, పళ్ళతోనూ నిండిన చెట్టు కలిగి ఉండి 
అందగిస్తున్నాయి. ఒకసారి శంఖుడు ఇంట లేనప్పుడు లిఖితుడు అక్కడికి వెళ్ళి, ఒక చెట్టున ఉన్న ఆరముగ్గిన 
పళ్ళను చూచి, ముచ్చటపడి కోసికొని తిన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన శంఖుడు 'ఆ పళ్ళెక్కడివి?” అని 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రశ్నించాడు. దానికి లిఖితుడు ఆచమించి, అన్నకు నమస్కరించి, “ఇచ్చటివే' అని జవాబిచ్చాడు. దానికి శంఖుడు 
“అనుమతి లేకుండా పళ్ళు కోయవచ్చా? అది దొంగతనం కాదా? పాపం చేసినట్టు నిర్దారణ అయింది. రాజుచేత 
శిక్షించబడి పాపాన్ని పోగొట్టుకొనుము. 


వ.  రయంబున రాజసన్నిధికిం జని, భవత్క్మర్మం బుపన్యసించి దండించుట వేండు' మని పలికినం దెలిసి 
“యట్లకాక' యని లిఖితుండు సుద్యుమ్ను! గానంబోయి నగరి వాకిట నిలిచినం, బ్రతిహారు లమ్మహాత్ము 
నరుగుదెంచుట యమ్మహీపతి కెజింగించిన, నతండు సంభ్రమంబున సామాత్యుండై యాసంశితవ్రతుం 
డున్నయెడకుం జని వినయంబు సేసి 'మీర లిచ్చటికి వేంచేసిన ప్రయోజనం బేమి? యానతిండు; మీ చెప్పినట్ల 
చేసిది నని విన్నవించిన నా విప్రవర్యుం డాతని కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: రయంబునన్‌= వేగంగా (వెంటనే); రాజ సన్నిధికిన్‌= రాజ సమ్ముఖానికి (రాజు వద్దకు); చని= వెళ్ళి భవత్కర్మంబు= 
నీవ్లుతసెనపని; ఉపన్యసించి= చెప్పి; దండించుట= శిక్షించటాన్ని; వేడుము= ప్రార్థించుము; అని పలికినన్‌= అని చెప్పగా; తెలిసి= 
తప్పు తెలిసికొని; అట్టు+అ+కాక+అని= అట్టే జరుగును గాక అని (సరే అని); లిఖితుండు; సుద్యుమ్నున్‌= సుద్యుమ్నుడిని; 
కానన్‌+పోయి= చూడటానికి వెళ్ళి; నగరి వాకిటన్‌= రాజద్యారం వద్ద; నిలిచినన్‌= నిలువగా; ప్రతిహారులు= ద్వారపాలకులు; 
ఆ+మహాతు 1న్‌= ఆ మహానుభావుడియొక్క; అరుగుదెంచుట= రాకను; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు; ఎజింగించినన్‌= తెలియ 
చెప్పగా; అతండు= ఆ రాజు; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో (వెనువెంటనే); స+అమాత్యుండు+ఐ= మంత్రులతో 
కూడుకొన్నవాడై; ఆ సంశిత వ్రతుండు= అనుమానించబడని దీక్ష కలవాడు; ఉన్న+ఎడకున్‌= నిలిచి ఉన్నచోటికి; చని= వెళ్ళి; 
వినయంబు+చేసి= వినయంతో; మీరలు= మీరు; ఇచ్చటికిన్‌= ఇక్కడికి; వేంచేసిన= వచ్చిన; ప్రయోజనంబు+ఏమి?= కారణం 
ఏమిటి? (ఉద్దేశం ఏమిటి?); ఆనతి+ఇండు= ఆజ్ఞాపించండి; మీ చెప్పిన+అట్టు+అ= మీరు చెప్పిన విధంగానే; చేసెదన్‌= చేస్తాను; 
అని విన్నవించినన్‌= అని ప్రార్ధించగా; ఆ విప్రవర్యుండు= ఆ (బ్రాహ్మణోత్తముడు; ఆతనికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: “రాజు వద్దకు వెళ్ళి, నువ్వు చేసిన పని చెప్పి, దండించుమని అడుగు అని తమ్ముడితో అన్నాడు. 
అతడు తన తప్పు తెలిసికొన్నవాడై, సరేనని సుద్యుమ్నుడనే రాజును కలవటానికి వెళ్ళి రాజద్వారం వద్ద నిలిచాడు, 
'ప్రతిహారు లాసంగతి రాజునకు తెలుపగా అతడు హడావుడిగా మందత్రులందరితో కలిసి లిఖితు డున్న చోటికి 
వచ్చి వినయంగా “మీ రిచ్చటికి ఏ ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు? మీరు చెప్పినట్టుగా నడచుకొంటాను” అని 
ప్రార్ధించాడు. అప్పు డా లిఖితుడు రాజుతో ఈ విధంగా చెప్పాడు. 


ఆ.  ' చెప్పినట్ల యేను జేసెద నని యొడం । బడినవాండ వింకం బలుకు దిరుగ 

గామి మజవ కుండంగా నీకు వలయు. జు । మృయ్య దండధారకాగ్రగణ్య! 162 
ప్రతిపదార్థం: దండధారక+అ([గ్రగణ్య!= పాలనా దండాన్ని ధరించిన రాజులలో ్రేష్టుడా! సుద్యుమ్నూ!; ఏనున్‌= నేను; 
చెప్పిన+అట్టు+అ= చెప్పిన విధంగానే; చేసెదన్‌+అని= చేస్తానని; ఒడంబడినవాండవు= అంగీకరించావు; నీకున్‌= నీకు; ఇంకన్‌= 
ఇకపై; పలుకు= మాట; తిరుగన్‌= వెనక్కితీసికొనటం; కామిన్‌= వీలుకాదని; మణవక+ఉండంగాన్‌= మరచిపోకుండా; 
వలయున్‌+చుమ్ము+అయ్య!= ఉండాలి సుమా! 


తాత్పర్యం: 'రాజదండాన్ని ధరించిన వారిలో (శ్రేష్టుడవైన సుద్యుమ్న రాజా! “నేను చెప్పినట్టు చేస్తానని ఒప్పుకొన్నావు. 
ఇక మాట తప్పటానికి వీలులేదని మరవవద్దు'. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 65 


వ. అనియూంది పలికి, 'మద్దురుని యనుమతి లేక తదీయ తరుఫలంబులు గోసికొని యుపయోగించితి; 
నది మ్రుచ్చిమి; మ్రుచ్చుల దండించు తెజంగున దండించి నన్ను గతకల్మషుం జేయుము; రాజదండితునకు 
యమదండంబు లేదని పెద్దలు సెప్పుదురు; నిన్నును దండధారణ వైకల్య కిల్టిషంబు వొరయకుండ 
వలయు' నని తేటపడ నాడిన, నమ్మాటలకు మనంబున విషాంబు నొంది, యమ్మేదినీవరుండు 
భూసురవరుం బ్రార్జించి. 163 


ప్రతిపదార్థం: అని+ఊంది పలికి= అంటూ నొక్కి వక్కాణించి; మత్‌+గురుని= నా అన్నయొక్క; అనుమతి లేక= అనుజ్ఞ లేకుండా; 
తదీయ= అతడియొక్క; తరు= చెట్టయొక్క; ఫలంబులు= పళ్ళు; కోసికొని+ఉపయోగించితిన్‌= కోసికొని తిన్నాను; అది= అట్లా 
చేయటం; (మ్రుచ్చిమి= దొంగతనం; (ముచ్చులన్‌= దొంగలను; దండించు+తెజంగునన్‌= శిక్షించే తీరులో; దండించిన్‌= శిక్షించి; 
నన్నున్‌= నన్ను; గతకల శషున్‌= పోయిన పాపం కలవాడినిగా; చేయుము= చేయుము; రాజదండితునకున్‌= రాజుచేత 
శిక్షించబడినవాడికి; యమదండంబు= యముడిచేతి శిక్ష: లేదు+అని= ఉండదని; పెద్దలు= ఆర్యులు; చెప్పుదురు= చెప్పుతారు; 
నిన్నును= నిన్ను కూడా; దండధారణ= రాజదండాన్ని ధరించి కూడా; వైకల్య కల్పిషంబు= వికలత్వం (సరిగా నిర్వహించకపోవటం) 
అనే పాపం; పొరయక+ఉండవలయును+అని= పొందకుండా ఉండాలి అని; తేటపడన్‌= స్పష్టపడేటట్టుగా; ఆడినన్‌= మాటాడగా; 
ఆ+మాటలకున్‌= లిఖితుడు పలికిన మాటలకు; మనంబునన్‌= మనస్సులో; విషాదంబున్‌+పొంది= దుఃఖాన్నిపొంది; ఆ+మేదినీవరుండు= 
ఆ రాజు; భూసురవరున్‌= బ్రాహ్మణోత్తముడిని; ప్రార్ధించి= వేడి. 


తాత్పర్యం: అంటూ గట్టిగా చెప్పి, 'నా అన్న అనుమతిలేకుండా, అతడి చెట్టుపళ్ళు కోసికొని తిన్నాను. అట్టా చేయటం 
దొంగతనమే. కనుక నన్ను దొంగలను శిక్షించే తీరులో దండించి పాపరహితుడిని చేయుము. రాజదండన పొందిన 
వాడికి యమదండన ఉండదని పెద్ద లంటారు. అట్లా చేస్తే నీకు దండధారివై కర్తవ్యం నుండి తొలగిన పాపం 
అంటకుండా ఉంటుంది” అని తేట తెల్లంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు మనసులో చాలా బాధపడి ఆ 
విఫ్రుడిని (ప్రార్ధించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ.  'అనఘచరిత! యిట్లు నను నియోగించుట |; యుడుగు' మని యమాత్యయుతము గాంగ 
భక్తి మెఅసి యెన్నిభంగుల. జెప్పిన । నియ్యకొనక యున్న నెట్టకేని. 164 


ప్రతిపదార్థం: అనఘ చరిత!= పాపంలేని పవిత్రమైన నడవడిక కలవాడా! లిఖితుడా!; ఇట్టు= ఈ విధంగా; ననున్‌ నియోగించుట= 
నన్ను ఆజ్ఞాపించటం; ఉడుగుము+అని= మానుమని; అమాత్యయుతము+కాంగన్‌= మంత్రులతో కూడుకొని; భక్తి మెజసి= భక్తి 
'ప్రకటమయ్యేటట్టు; ఎన్ని భంగులన్‌= ఎన్ని విధాలుగా; చెప్పినన్‌= చెప్పినా కాని; ఇయ్యకొనక= అంగీకరించక; ఉన్నన్‌= ఉండగా; 
ఎట్టకేని= చిట్టచివర కేదో విధంగా. 

తాత్సర్యం: “'పాపరహితమైన (నిర్మలమైన) నడవడిక కలిగిన వి(ప్రోత్తమా! నన్ను -ఈ విధంగా ఆజ్ఞాపించటం 
మానుము” అని మంత్రులతో కలిసి భక్తితో ఎన్నో విధాలుగా వేడుకొన్నా అంగీకరించకపోవటంతో, చిట్టచివరికి. 
(తరువాతి వచనంతో అన్వయం). 


లిఖితుండు సుద్యుమ్నునిచేత నికృత్తకరుం డగుట (సం. 12-24-19) 


న. _ నిశ్చయించి సముచిత దండనీతి వ్రతశీలుండగు నన్నరపాలుం డమ్మహాద్విజునిం గరయుగచ్చేదనంబున 
దండింతుం జేసిన, నతం డతని దీవించి మగిడి చని శంఖునిం గని నికృత్తంబు లైన హస్తంబులు సూపి 
“'సమ్యగనుభూత దందితుండ నైతి ననిన నాతండు ప్రీతుందై. 165 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: నిశ్చయించి= నిర్ణయించుకొని (లిఖితుడు కోరినట్టు చేయటానికి నిశ్చయించుకొని); సముచిత= బాగా తగిన; 
దండనీతి వ్రతశీలుండు+అగు= దండనీతిని అమలు పరచే స్వభావం కలిగినవాడైన; ఆ+నరపాలుండు= ఆ సుద్యుమ్న రాజు; 
ఆ+మహాద్విజునిన్‌= ఆ గొప్ప విఫ్రుడిని; కరయుగ= రెండు చేతులను; ఛేదనంబునన్‌= ఖండించటంతో; దండితున్‌+చేసినన్‌= 
శిక్షించబడిన వాడినిగా చేయగా; అతండు+అతనిన్‌= లిఖితుడు సుద్యుమ్నుడిని; దీవించి= ఆశీర్వదించి; మగిడి చని= తిరిగివెళ్ళి; 
శంఖునిన్‌+కని= తన అన్న అయిన శంఖుడిని చూచి; నికృత్తంబులు+అయిన= ఖండించబడిన; హస్తంబులు= చేతులను; చూపి= 
చూపించి; సమ్యక్‌= చక్కగా; అనుభూత= అనుభవించిన; దండితుండన్‌+ఐతిన్‌= శిక్షపాందిన వాడినయ్యాను; అనినన్‌= అనగా; 
ఆతండు= ఆ శంఖుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై. 

తాత్పర్యం: ఒక నిశ్చయానికి వచ్చినవాడై, దండనీతిని చక్కగా అమలు పరిచే స్వభావం కల సుద్యుమ్నుడు ఆ 
మహానుభావుడైన లిఖితుడి చేతులు రెంటినీ ఖండించి శిక్షించాడు. ఆ లిఖితుడు రాజును ఆశీర్వదించి అన్నగారి 
వద్దకు వెళ్ళి తన తెగిన చేతులు చూపి, చక్కని దండనను అనుభవించానని చెప్పగా, శంఖుడు సంతోషించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ధర్మమార్గ ముల్లంఘింపం దగదుగాన । వలసె నిష్కృతి కులమెల్ల వెలసె నీ క 

తమున సురముని పితృ తర్ప్షణములు సేయు । మరిగి బాహుదాపుణ్యతోయముల ననఘ. 166 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! (ఇక్కడ ఈ ప్రయోగం సార్ధకం); ధర్మమార్గము= ధర్మముయొక్క పద్దతి; ఉల్లంఘింపన్‌= 
దాటటం; తగదు= ఉచితం కాదు (కూడదు); కాన= అందువలన; నిష్కృతి= చేసిన దానికి ప్రాయశ్చిత్తం; వలసెన్‌= చేయవలసి 
వచ్చింది; నీ కతమునన్‌= నీ కారణంగా; కులము+ఎల్లన్‌= వంశమంతా; వెలసెన్‌= ప్రకాశించింది; అరిగి= వెళ్ళి, బాహుదా 
పుణ్యతోయములన్‌= పవిత్రమైన బాహుదా నది నీళ్ళలో; సుర+ముని+పితృ= దేవతలకు, మునులకు, పితరులకు; తర్పణములు= 
జలాంజలులు; చేయుము= చేయవలసినది. 
తాత్పర్యం: “పాపాలను పోగొట్టుకొన్న లిఖితుడా! ధర్మమార్గాన్ని ఎవరూ తప్పకూడదు. కనుక 'ప్రాయళ్ళిత్తం 
అవసరమైనది. నీవలన మన వంశమంతా 'ప్రకాశిస్తున్నది. వెళ్ళి బాహుదానదిలోని పుణ్యప్రదమైన నీటిలో దేవతలకు, 
మునులకు, పితరులకు తర్ప్చణా లిమ్ము. 
వ. వినుము. 16/7 
తాత్పర్యం: (ఇంకా) వినుము. 
తే. కల్లు ద్రావుట, గురుపత్ని. గవయుటయును, । విప్రం జంపుట, బ్రహ్మ స్వవిషయ మైన 

మ్రుచ్చిలటయును నివి గల క్రూరజనుల. | బ్రీతిబొందుటయును మహాపాతకములు. 168 
ప్రతిపదార్థం: కల్టు+త్రావుట= సురాపానం; గురుపల్నిన్‌= గురువు యొక్క (అన్న, పెద్దవాడు, విద్యా బోధన 
చేసినవాడియొక్క) భార్యను; కవయుటయును= కూడటం; వి(ప్రున్‌= (బ్రాహ్మణుడిని; చంపుట= చంపటం; 
బ్రహ్మస్వవిషయము+ఐన= (బ్రాహ్మణుడికి చెందిన ధనమునకు సంబంధించిన; ('ముచ్చిలుటయును= దొంగిలించటం; 


ఇవి+కల= ఈ నాలుగు లక్షణాలు ఉన్న; జనులన్‌= మానవులతో; 'ప్రీతిన్‌= ఇష్టంతో; పొందుటయును= కలిసి ఉండటం; 
మహాపాతకములు= పెద్దపాపపు పనులు. 


తాత్పర్యం: సురాపానం, గురుపత్నిని కూడటం, (బ్రాహ్మణుడిని చంపటం, బ్రాహ్మణుల ధనము దొంగిలించటం- 
ఈ నాలుగు లక్షణాలు కలవారితో ఇష్టంతో కలిసి ఉండటం మహాపాతకాలు (నిష్కృతిలేని పాపాలు). 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 67 


వ. ఇమ్మహాపాతకంబు లేనింటిలోన నెద్ది సేసిన నే జాతివాండును దండనీయుండ, విశేషించి తస్కరుండు 
శారీరదండ యోగ్యుండు; రాజదండితులు సుకృత వంతుల భంగి.బుణ్యలోక ప్రాప్తులగుదురు; నీ వమ్మహారాజు 
చేతదండింప బడుటం బుణ్యాత్ముండవును వంశోద్ధారణ సమర్థుండవు నైతివి; సంతోషింపుము పొ'మ్మనినం 
బోయి లిఖితుండు. 169 


ప్రతిపదార్హం: ఈ+మహాపాతకంబులు= ఈ గొప్ప పాపకార్యాలు; ఏనింటిలోనన్‌= ఐదింటిలో; ఎద్ది+చేసినన్‌= ఏది ఆచరించినా; 
ఏ జాతివాండును= ఏ వర్షస్థుడైనా; దండనీయుండు+అ= శిక్షార్హుడే; విశేషించి= (ప్రత్యేకంగా; తస్కరుండు= దొంగ; శారీరదండ 
యోగ్యుండు= శారీరకమైన శిక్షకు తగినవాడు; రాజదండితులు= రాజుచేత శిక్షించబడినవారు; సుకృతవంతుల భంగిన్‌= 
పుణ్యకార్యాలు చేసినవారివలె; పుణ్యలోక+ప్రాప్తులు= సత్కార్యాలు చేసినవారు పోయే లోకాలను పొందినవారవుతారు; నీవు= నీవు; 
ఆ+మహారాజుచేతన్‌= ఆ సుద్యుమ్నుడిచేత; దండింపండుటన్‌= శిక్షించబడి ఉండటంచేత; పుణ్యాత్ముండవును= సుకృతివి; 
వంశ+ఉద్దరణ+సమర్జుండవును= కులపావనుడవు; ఐతివి= అయ్యావు; సంతోషింపుము= ఆనందించుము; పామ్ము= వెళ్ళుము; 
అనినన్‌= అనగా; లిఖితుండు= లిఖితుడు; పోయి= వెళ్ళి. 


తాత్పర్యం: -ఈ ఐదు మహాపాతకాలలో ఏ ఒక్కటిచేసినా, ఏ వర్షస్థుడైనా దండించ తగినవాడే. ప్రత్యేకించి దొంగ 
శరీరదండనకు అర్హుడు. రాజదండన పొందినవారు పుణ్యాత్ములవలె పుణ్యలోకాలకే పోతారు. నీవు సుద్యుమ్న 
మహారాజుచేత దండన పొందావు కనుక పుణ్యాత్ముడివి. వంశపావనుడివి అయ్యావు. దీనికి సంతోషించుము. ఇక 
వెళ్ళుము” అన్నాడు. లిఖితుడు అన్న చెప్పినట్టుగా వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  బాహుదానదియం దవగాహనంబు । సేయ. బ్రభవించె నాతని చేతు లపుడ 
విససయం బంది యతండు వేవేగ వచ్చె; నన్నపాలికి మగుడ6 బ్రహర్నమెసంగ. 170 


ప్రతిపదార్దం: బాహుదానదియందున్‌= బాహుదానదిలో; అవగాహనంబు+చేయన్‌= మునుగగా; అపుడు+అ= అప్పుడే; ఆతని 
చేతులు= ఆతడి చేతులు; ప్రభవించెన్‌= పుట్టాయి, మొలిచాయి; అతండు= ఆ లిఖితుడు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపోయి; 
వేవేగ= మిక్కిలి వేగంగా; మగుడన్‌= తిరిగి; ప్రహర్హము+ఎసంగన్‌= మిక్కిలి సంతోషం విజ్బంభించగా; అన్నపాలికిన్‌= అన్న దగ్గరికి; 
వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: బాహుదానదిలో మునుగగానే లిఖితుడికి చేతులు మొలిచాయి. అతడు ఆశ్చర్యంతో, ఎక్కువైన 
ఆనందంతో వేగంగా అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. 


నిశేషం: బాహు= చేతులు; ద= ఇచ్చునది అనే పేరు ఈ సంఘటనతో ఆ నదికి సార్ధకం అయింది. 


న. వచ్చియరుణకమలంబులం దెగడు తన కరంబులం జూపిన నతండు 'దీనికి నచ్చెరు పడనేల? యిది మదీయ 
తపోవిభవంబున దైవకృతం బైన విశేషంబు; నీవు శుచి వగుట దైవంబున కెక్కె సుద్యుమ్నుండును నీ 
పుణ్యానుష్టానంబున నిజపితృవర్గ సహితంబుగా నిర్మలాత్త్ముండయ్యె' ననియె; నట్లగుటం జేసి. 171 


ప్రతిపదార్థం: వచ్చి; అరుణ= ఎర్రని; కమలంబులన్‌= తామరలను; తెగడు= తిరస్కరించే; తనకరంబులన్‌= తన చేతులను; 
చూపినన్‌= చూపించగా; అతండు= ఆ శంఖుడు; దీనికిన్‌= ఈ చేతులు తిరిగి రావటానికి; అచ్చెరువడన్‌+ఏల?= ఆశ్చర్యపడటం 
ఎందుకు?; ఇది= ఈ విషయం; మదీయ= నా దైన; తపోవిభవంబునన్‌= తపస్సుయొక్క గొప్పతనం కారణంగా; దైవకృతంబు+ఐన= 
భగవంతుడు చేసిన; విశేషంబు= ప్రత్యేకాంశము; నీవు= నువ్వు (లిఖితుడు); శుచివి= పరిశుద్దుడవు; అగుట= అవటం; 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


దైవంబునకున్‌= భగవంతుడికి; ఎక్కెన్‌= నచ్చింది; సుద్యుమ్నుండునున్‌= సుద్యుమ్నుడు కూడా; ఈ పుణ్య+అనుష్టానంబునన్‌= 
ఈ పుణ్యకార్యాన్ని ఆచరించటం వలన; నిజ= తన; పితృవర్గ+సహితంబుగాన్‌= పితరుల సమూహంతో కూడ; 
నిర్మల+ఆత్ముండు+అయ్యెన్‌= పవి(త్రాత్ముడయ్యాడు; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; అగుటన్‌+చేసి= అవటంచేత. 
తాత్సర్యం: అన్నవద్దకు వచ్చి ఎ(ర్రతామరలకన్న అందంగా ఉన్న తన చేతులను చూపించగా, ఆ శంఖుడు 
తమ్ముడితో 'దీనికంత ఆశ్చ్ళర్యపడాల్సిన పనిలేదు. ఇది నా తపోవిభవం కారణంగా భగవంతుడు చేసిన అద్భుతం. 
నీవు పరిశుద్దుడ వని పరమాత్మకు తెలిసింది. ఈ పుణ్యకార్యాచరణవలన సుద్యుమ్నుడు కూడా తన పితరులతో 
సహా పవిత్రుడయ్యాడు' అన్నాడు. అందువలన - (తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  జననుత! నీవునుం దగ. బ్రజాపరిరక్షణ మాచరింపు; నీ 

యనుజునిమాట వేదవచనార్ద నిరూఢము; రాజనీతి దం 

డనమునఈ. గాని యొండున నొడంబడ దెన్నండు నార్యకోటియం 

దును వగదక్కు మేలు మిల. దుష్టిగం జేయుము మేటి జన్నముల్‌.” 172 
ప్రతిపదార్థం: జననుత!= ప్రజలచేత కీర్తించబడే ధర్మరాజా!; నీవునున్‌= నీవు కూడా; తగన్‌= చక్కగా; ప్రజాపరిరక్షణము= 
ప్రజలను చక్కగా కాపాడటాన్ని; ఆచరింపు= చేయుము; నీ+అనుజుని+మాట= నీ తమ్ముడు చెప్పినమాట; వేద వచన+అర్హనిరూఢము= 
వేదవాక్కులలోని అర్జాన్ని తెలియజెప్పేది; ఆర్యకోటి+అందును= పూజనీయులైనవారిలో కూడా; రాజనీతి= రాజ్యపాలనలోని 
న్యాయం; దండనమునన్‌+కాని= దండనచేత కాని; ఒండునన్‌= మరొక విధంగా; ఎన్నడున్‌= ఎప్పుడూ; ఒడంబడదు= కుదరదు; 
వగన్‌= బాధను; తక్కుము= వదలుము; ఇలన్‌= భూమిని; ఏలుము= పాలించుము; మేటి= గొప్ప; జన్నముల్‌= యజ్ఞాలు; 
తుష్టిగన్‌= తృప్తిగా; చేయుము. 
తాత్పర్యం: “ప్రజలచేత కీర్తించబడే ధర్మరాజా! నీవు కూడా చక్కగా ప్రజలను పాలించుము. నీ తమ్ముడు 
చెప్పినమాట వేదార్థంతో నిండింది. పూజ్యులైనవారు కూడా రాజనీతిలో దండనమున తప్ప మరొకరీతిగా రక్షణం 
ఏర్పడదు. కనుక శోకాన్ని వదలుము; భూమిని పాలించుము, గొప్పు గొప్ప యజ్ఞాలను తృప్తెగా చేయుము”. 


వ. అని చెప్పి మజీయు నిట్లనియె. 173 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఈ విధంగా చెప్పి; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: పారాశర్యు డీ విధంగా చెప్పి, ఇంకా ఇట్టా అన్నాడు. 
సీ. *' అడవుల మీరున్న్మయపుడు నీ తమ్ములు । వివిధ మనోరథావేశ కలిత 
హృదయులై యుండుదు; రదయత వీరి । నుపేక్షింప కిల యేలి యెల్లభోగ 


ములకును భాజనంబుల.గా నొనర్వుము । తురగ మేధాది క్రతు ప్రయుక్తి. 
బర6గుము; వీరలు బహుయజ్ఞములు సేయు । వా రటమీ6ద నిర్ద్వ్వంద్వవృత్తి 


తే. వెడలెదవు గాక విను మేము వెజ్టివార; । మే మహీశ్వర నీ మది మేలుగంటి 
మతిథి సుర పితృ విషయము నప్పు చిక్కు గలిగియుండంగ నది నీకు6 గాదు గాని. 174 


ప్రతిపదార్హం: మహీ+-ఈశ్వర!= భూపతీ! ధర్మరాజా!; వినుము= వినవలసింది; అడవులన్‌= అరణ్యాలలో; మీరు; ఉన్న+అపుడు= 
నివసించినప్పుడు; నీ తమ్ములు= నీ అనుజులు; వివిధ= అనేకమైన; మనోరథ+ ఆవేశ+కలిత+హృదయులు+ఐ= కోరికలతోనూ, 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 69 


ఆవేశాలతోనూ కూడుకొన్న మనస్సులు కలవారై; ఉండుదురు= ఉండి ఉంటారు; అదయతన్‌= దయలేకుండగ; వీరిన్‌= నీ 
తమ్ములను; ఉపేక్షింపక= నిర్లక్ష్యం చేయక, పట్టించుకొనక పోవటం మాని; ఇల= భూమిని; ఏలి= పాలించి; ఎల్లభోగములకును= 
అన్ని భోగాలకు; భాజనంబులన్‌+కాన్‌= అర్హులయ్యేటట్టుగా; ఒనర్పుము= చేయుము; తురగమేధ+ఆది= అశ్వమేధం మొదలైన; 
(క్రతు= యజ్ఞాలయొక్క; ప్రయ్యుక్తిన్‌= ప్రయోగంలో (చేయటంవలన); పరంగుము= నిమగ్నుడవు కమ్ము; వీరలు= నీ తమ్ములు; 
బహు= అనేకమైన; యజ్ఞములు= యాగాలు; చేయువారు= చేస్తారు; అటమీ6దన్‌= ఆ తరువాత; నిర్షంద్వవృత్తి= ద్వంద్వాతీతమైన 
ప్రవృత్తిచేత; వెడలెదవుగాక= ముక్తిని పొందెదవుగాక; ఏము= మేము; వెజ్టివారము+ఏ?= తెలివిలేని వారమా?; నీ మది= నీ 
మనస్సులో; మేలు+కంటిమి= (శ్రేయస్సు ఏదో చూచాము; అతిథి సుర పితృ విషయమున్‌= అతిథుల, దేవతల, పితృదేవతల 
విషయంలో; అప్పు= బుణం; చిక్కు= బాధ; కలిగి+ఉండంగన్‌= మిగిలిపోయి ఉంటే; అది= ఆ బుణ శేషం; నీకున్‌= నీకు; 
కాదు+కాని= తగదు. 


తాత్పర్యం: “ధర్మరాజా! వినుము. మీరు వనవాసం చేసేటప్పుడు నీ తమ్ములు పెక్కు కోరికలను, ఆవేశాలను 
పొంది ఉంటారు. నిర్ణయతో వారిని నిర్లక్ష్యం చేయవద్దు. భూమిని పాలించి వారికి భోగాలన్నీ అందేటట్టు చూడుము. 
అశ్వమేధాది యాగాలు చేయుము. నీ తమ్ములు కూడా అనేక యజ్ఞాలు చేస్తారు, ఆ తరువాత ద్వంద్వాలకు 
అతీతమైన నడవడికతో ముక్తిని పొందగలవు. మేము తెలివిలేని వాళ్ళమా? నీ మదికి హితమైన దానిని గమనించాము, 
అతిథి, దేవు పిత్స బుణాల బాధ మిగిలి ఉండటం నీకు తగదు. (వాటిని తీర్చటం మంచిదని సూచన). 


విశేషం: అన్నమాట మీద తమ కోరికలను, ఆవేశకావేశాలను, కోపాలను అణచుకొన్న తమ్ములమాట వినటం ధర్మరాజు ధర్మం 
అని వ్యాసుడి సూచన. 


ఆ. _ న్యాయశాస్తవేదియై యింగితాకార । చేష్ట లెజింగి జనుల శిష్టదుష్ట 
ల్‌ యూ 
తావిశేష మరసి దండనీతి యొనర్హు । పతికి నెల్ల మేలు. బడయవచ్చు. 175 
ప్రతిపదార్దం: న్యాయశాస్త్రవేది+ఐ= న్యాయశాస్తాన్ని బాగా తెలిసినవాడై; జనుల= ప్రజల; ఇంగిత= మనసులోని భావనయొక్క; 
ఆకార= రూపమును; చేష్టలు= చేతలును; ఎటి6గి= తెలిసి; శిష్టదుష్టతావిశషము= మంచితనం, చెడ్డతనాలలోని విశేషాలను; 
అరసి= పరికించి; దండనీతి+ఒనర్చు= దండనీతిని అమలు పరచే; పతికిన్‌= రాజునకు; ఎల్లమేలున్‌= అంతా శుభమునే; 
పడయవచ్చున్‌= పొందవీలవుతుంది. 


తాత్పర్యం: న్యాయశాస్త్రం బాగా తెలిసి, ప్రజలమనోభావనలు (అభి[ప్రాయాలు) వాటి రూపరేఖలు, చేష్టలు, మంచి 
చెడుల తారతమ్యం పట్టిచూసి దండనీతిని అమలు పరిచే రాజునకు అంతా మేలు జరుగుతుంది. 


క. _ అరి యాఅవపాలు గొనుచు€ । గరుణ గలిగి ప్రజల దండ్రిగతి మధ్యస్తా 
చరణంబున. బాలించుట । పరమ పదముటేర్చు విడువు భయసంశయముల్‌. 176 


ప్రతిపదార్థం: అరి= పన్ను, కప్పం; ఆజవపాలు= ఆరవవంతు; కొనుచున్‌= తీసికొంటూ; కరుణ+కలిగి= దయ కలిగినవాడై; ప్రజలన్‌= 
పౌరులను; తండ్రిగతిన్‌= కన్న తండ్రివలె; మధ్యస్థ+ఆచరణంబునన్‌= పక్షపాతం లేని వర్తనంతో; పాలించుట= పరిపాలన చేయటం; 
పరమపదమున్‌= మోక్షానికి; చేర్చున్‌= చేరుస్తుంది; భయ సంశయముల్‌= భయాన్ని, అనుమానాన్ని; విడువు= వదలిపెట్టుము. 
తాత్పర్యం: ప్రజల ఆదాయం నుండి ఆరవభాగం పన్నుగా తీసికొంటూ, ప్రజలను కన్నతండ్రివలె కరుణా 
హృదయంతో పక్షపాతం లేని వర్తనంతో పాలనచేస్తే, అది మోక్షపదవికి చేరుస్తుంది. భయాన్ని, సందేహాన్ని 
వదలుము. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ ఇవ్విధంబు గాక క్రొవ్వి కామ క్రోధ । కలిత చిత్తవృత్తి. దొలంగ నడచు 
పతికి నగు జతుర్ధ భాగంబు ప్రజసేయు । పాపముల గులప్రదీపచరిత! 177 


ప్రతిపదార్థం: కులప్రదీపచరిత!= వంశాన్ని బాగా ప్రకాశింపచేసే నడతకల ధర్మరాజా!; ఈ+విధంబు= ఈ పద్ధతి; కాక= కాకుండా; 
(క్రొవ్వి= పొగరెక్కి, అహంకరించి; కామ= కామంచేత; క్రోధ= కోపంచేత; కలిత= కూడుకొన్న; చిత్తవృత్తిన్‌= మనోవ్యాపారంతో; 
తొలంగన్‌= తప్పి; నడచు= ప్రవర్తించే; పతికిన్‌= రాజునకు; ప్రజ+చేయు= పౌరులు చేసే; పాపములన్‌= పాపకార్యాలలో, 
చెడుపనులలో; చతుర్ణభాగంబు= నాలుగవ వంతు; అగున్‌= అవుతుంది (వర్తిస్తుంది, చెందుతుంది). 


తాత్పర్యం: వంశప్రతిస్టను పెంచే ధర్మరాజా! ఈ చెప్పిన పద్దతిలో కాక, రాజు ననే అహంకారంతో కామ క్రోధాలతో కూడుకొన్న 
మనోవ్యాపారం కలిగి, పద్ధతి తప్పి నడచుకొంటే, ప్రజలు చేసే పాపాలలో నాలుగవవంతు రాజునకు చెందుతుంది. 


చ. క్రమమున నైన శాత్రవులం గ్రందున నైనను జావ జేంత ధ 
ర్మము విను పాపకర్ములగు రాజులతో. దగ సంధి సేంత దో 
షము విభు€ డుర్వి యమ్ముకొని సంగరముం దొలంగింప గూడునే 
సమరజితావనీభరణశాలిత. బోలునె యొండు ధర్మముల్‌. 178 


ప్రతిపదార్దం: విను= ధర్మరాజా! వినుము; క్రమమునన్‌+ఐన= వరుసగా (ఒక పద్దతిలో) అయినా; క్రందునన్‌+ఐనను= సందడిగా 
(ఒక్కసారిగా) అయినా; శాత్రవులన్‌= వైరులను; చావన్‌+చేంత= చచ్చేటట్టు చేయటం; ధర్మము= చేయవలసిన విధి; 
పాపకర్ములు+అగు= చెడ్డపనులు చేసే వారైన; రాజులతోన్‌= రాజులతో; తగన్‌= చక్కగా; సంధి+చేంత= సంధిచేయటం; దోషము= 
తప్పు; విభుండు= రాజు; ఉర్వి= భూమిని; అమ్ముకొని= విక్రయించి; సంగరమున్‌= యుద్దాన్ని; తొలంగింపన్‌+కూడును+ఏ?= 
తీసివేయటం (ఆపటం) తగినదా?; సమరజిత= యుద్ధంలో గెలువబడిన; అవనీభరణశాలితన్‌= భూభార దక్షతను; ఒండు 
ధర్మముల్‌= ఇతర ధర్మాలు (విధులు); పోలును+ఏ?= సరిపోతాయా? 


తాత్సర్యం: ధర్మరాజా! వినుము. నెమ్మది నెమ్మదిగా నైనా, ఒక్కసారిగా అయినా శత్రువులను మట్టుపెట్టటం 
విధ్యుక్తధర్మం. దుర్మార్షులైన రాజులతో సంధి చేసికొనటం తప్పు. భూమిని అమ్ముకొని యుద్ధాన్ని తొలగించటం 
(అంటే యుద్దం చేయకుండా ఉండటం కోసం శత్రువులకు కొంతభూమిని ఇచ్చేయటం), వలన కలిసిరాదు కదా! 
యుద్ధంలో గెలిచిన రాజ్యభారాన్ని వహించగల సామర్థ్యంతో పోల్చగల ధర్మం మరొక్కటి లేదు. 


వ. కావున. 179 
తాత్పర్యం: అందువలన. 


క. పో రుడుగను సమకూరద । కౌరవపతితోడ సంధి గావింపమి హిం 
సారుచి నైతి ననుట యవి । చారత నృపవంశకలితజని యగు నీకున్‌. 180 


ప్రతిపదార్హం: నృపవంశ కలిత జని= రాజవంశముతో కూడుకొన్న పుట్టువు కలవాడవు; అగు= అయిన; నీకున్‌= నీకు; పోరు= 
యుద్దం; ఉడుగను= మానటం; సమకూరదు+అ= కుదరదు (సిద్ధించదు); కారవపతితోడన్‌= దుర్యోధనుడితో; సంధి+కావింపమిన్‌= 
సంధి చేయకపోవటం వలన; హింసారుచిన్‌= హింసయందు ఇష్టం కలవాడిని; ఐతిన్‌= అయ్యాను; అనుట= అనుకొనటం; అవిచారత= 
ఆలోచించకపోవటమే. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము (7% 


తాత్పర్యం: ధర్మరాజా! రాజవంశంలో జన్మించిన నీకు యుద్ధం మానటం కుదరదు. దుర్యోధనుడితో 
సంధిచేయకపోవటంవలన హింసయందు అభిరుచి కలవాడిని అయ్యాను అనుకొనటం ఆలోచనారాహిత్యమే. 


శా. భూవిస్తారము నాక్రమించి ప్రజలం బ్రోవంగ దండింపనుం 
గావన్‌ నేర్చి మఖక్రియల్‌ నడపి సంగ్రామాగ్ని కాజ్యాహుతుల్‌ 
గా వైరిక్షతజంబు వేల్చి తనుషంగక్షేపకుండై హయ 
గ్రీవుం డుత్తమసిద్ధి. బొందె; రణముల్‌ గీడే నృపశ్రేణికిన్‌? 181 


ప్రతిపదార్థం: హయగ్రీవుండు= హయగ్రీవుడనే రాజు; భూవిస్తారమున్‌= విసృతమైన భూమిని; ఆక్రమించి= స్వాధీన పరచుకొని; 

ప్రజలన్‌= జనులను; ప్రోవంగన్‌= కాపాడగా; దండింపనున్‌= శిక్షింపగాను; కావన్‌= రక్షించగాను; నేర్చి= తెలిసికొని; మఖ(క్రియల్‌= 

యజ్ఞకార్యాలు; నడపి= నిర్వర్తించి; సంగ్రామ+అగ్నికిన్‌= యుద్దమనే అగ్నికి; ఆజ్య+ఆహుతుల్‌= నేతితోడి హోమద్రవ్యాలు; కాన్‌= 
ఇ న్‌ 

అయ్యేటట్టు; వైరి= శత్రువుల; క్షతజంబు= నెత్తురును; వేల్చి= హోమంచేసి; తనుషంగక్షేపకుండు+ఐ= శరీర వ్యామోహం 

వదలినవాడై; ఉత్తమసిద్ధిన్‌= ఉత్తమగతిని; పొందెన్‌= పొందాడు; నృప(శ్రేణికిన్‌= రాజ సమూహానికి; రణముల్‌= యుద్దాలు; కీడు+ఏ?= 

హానికరాలా? (కావు అని భావం). 


తాత్పర్యం: హయగ్రీవు డనే పేరుగల రాజు విశాలమైన సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకొని, ప్రజలను కాపాడటం, 
శిక్షించటం, రక్షించటం తెలిసికొని యజ్ఞాలు చేసి, యుద్ధ మనే అన్నికి శత్రువుల రక్తమనే నేతితో కూడిన హోమ 
(ద్రవ్యం అయ్యేటట్టుగా హోమంచేసి, శరీర వ్యామోహం వదలినవాడై ఉత్తమలోకాలు పొందాడు. రాజులకు యుద్దాలు 
హానికరాలు కావు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషాంశాన్ని సామాన్యాంశం సమర్థిస్తున్నది. 


వ. సంగరంబునం జంపుటయుం జచ్చుటయును బ్రజాపరిపొలనంబును దగిన తెజంగున 
దండించుటయును నుత్తమ క్షత్ర ధర్మంబులు గావున హింసవలని శంక విడిచి యాన్వీక్షకీ త్రయీవార్తా 
దండనీతు లను రాజవిద్యలయందును బ్రవీణులగు సహాయులతోడం గూడి సర్వ వ్యవహారంబులు 
నిర్వహింప నిర్వాణం బనతిదూరం బగు64 గలంక దక్కు మని పలికె; సకల లోక గ్రాహ్యవచనుండగు 
నమ్మహాముని యిట్లు సెప్పం దెలివొందక యున్న ధర్మనందనుం గనుంగొని పురందరనందనుం 
డుల్లంబునం గోపంబు గదుర మొగంబునం దో(పనీక యుండె; నప్పాందవాగ్రజుం డత్తపోతధనవర్యు 
వదనంబునం జూడ్కి నిలిపి నిభృతంబుగా నిట్లనియె. 182 


ప్రతిపదార్థం: సంగరంబునన్‌= యుద్దంలో; చంపుటయున్‌= చంపటమూ; చచ్చుటయును= చనిపోవటమూ; ప్రజాపరిపాలనంబును= 
జనులను పాలించటమూ; తగిన తెజంగునన్‌= ఉచితమైన రీతిలో; దండిచుటయును= శిక్షించటమూ; ఉత్తమ క్షత్రధర్మంబులు= 
(శ్రేష్టులైన రాజులు ఆచరించవలసిన విధులు; కావునన్‌= కనుక; హింసవలని= హింసను గూర్చిన; శంక= సంశయం; విడిచి= 
వదలి; ఆన్వీక్షకీ= విజ్ఞానాన్ని తెలిపే విద్య; త్రయీ= ధర్మాధర్మాలు తెలిపే విద్య; వార్తా= అర్జానర్జాలను తెలిపే విద్య; దండనీతులను= 
దండనీతి నయానయాలను తెలిపే విద్య అనే; రాజవిద్యల+అందును= క్షత్రియ ఉచితమైన విద్యలలో; ప్రవీణులు= పారంగతులు; 
అగు= అయినటువంటి; సహాయులతోడన్‌+కూడి= తోడ్పడేవారితో కలిసి; సర్వ= సమస్తమైన; వ్యవహారంబులు= పనులు; 
నిర్వహింపన్‌= చక్కగా చేయగా; నిర్వాణంబు= ముక్తి అనతి దూరంబు+అగున్‌= దగ్గర అవుతుంది; కలంక= కలత, విచారం; 
తక్కుము= వీడుము; అని పలికెన్‌= అంటూ చెప్పాడు (వ్యాసుడు); సకల= సమస్త; లోక= లోకాలవారిచేత; గ్రాహ్య= [గ్రహించదగిన, 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వీకరించదగిన; వచనుండు+అగు= మాటలు కలవాడైన; ఆ+మహాముని= ఆ గొప్పముని; ఇట్టు= ఈ విధంగా; చెప్పన్‌= చెప్పగా; 
తెలివి+ఒందక+ఉన్న= బోధకలుగక ఉన్న; ధర్మనందనున్‌= ధర్మరాజును; కనుంగొని= చూచి; పురందర నందనుండు= 
ఇం(ద్రజుడైన అర్జునుడు; ఉల్లంబునన్‌= మనస్సులో; కోపంబు= కోపం; కదురన్‌= కలిగినా; మొగంబునన్‌= ముఖాన; తోథయనీక= 
కనబడనీయక; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఆ+తపోధనవర్యు= తపస్పే 
ధనంగా కలవారిలో (శ్రేష్టుడైన వ్యాసుడి; వదనంబునన్‌= ముఖమునందు; చూడ్కి= చూపు; నిలిపి= స్థిరంగా ఉంచి; 
నిభృతంబు+కాన్‌= వినయంగా, స్పష్టంగా; ఇట్ట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: యుద్దంలో చంపటం, చనిపోవటం, ప్రజలను పాలించటం, ఉచితమైన రీతిలో దండించటం 
(శ్రేష్టమైన రాజధర్మాలు. అందువలన హింసను గూర్చిన సంశయం వదలి, విజ్ఞానాన్ని తెలిపే ఆన్వీక్షకి, 
ధర్మాధర్మాలు తెలిపే (త్రయీ, అర్జానర్థాలను తెలిపే వార్త నయానయాలను తెలిపే దండనీతి అనబడే నాలుగు 
క్షత్రియోచిత విద్యలలోనూ పండితులైనవారి సాహాయ్యంతో అన్ని కార్యాలను చక్కగా నిర్వర్తిస్తే మోక్షం అతి 
సమీపంలో ఉంటుంది. విచారం వదలిపెట్టుము” అన్నాడు వ్యాసుడు. అన్ని లోకాల వారిచేత (గ్రహించదగిన 
మాటలు (అన్ని లోకాలవారు సమ్మతించే మాటలు) కల ముని శ్రేష్టుడైన వ్యాసు డీ విధంగా చెప్పగా, వివేకం 
కలుగకుండా ఉన్న ధర్మరాజును చూచి అర్జునుడికి మనస్సులో కోపం కలిగింది కాని ముఖం మీద దానిని 
కనబడనీయలేదు. అప్పు డా ధర్మరాజు తపోధన(శ్రేష్టుడైన వ్యాసుడి ముఖంపై తన చూపు నిలిపి (ముఖంలోకి 
చూస్తూ) వినయంగా ఈ విధంగా పలికాడు. 


క. “పతులు మృతులైన బొగిలెడు । సతుల విలాపములు శోక సంతాపం బు 
త్దితముగ6 జేయంగ నే వసు । మతి యేలిన కలంచుకలశక మానునె బుద్దిన్‌?” 183 


ప్రతిపదార్థం: పతులు= భర్తలు; మృతులు+ఐనన్‌= మరణించగా; పొగిలెడు= కుమిలిపోయే; సతుల= భార్యల; విలాపములు= 
ఏడుపులు; శోక= విషాదంవలన; సంతాపము= రగులుతున్న బాధను; ఉత్సితముగన్‌= పైకెగసేటట్టు; చేయంగన్‌= చేస్తుండగా; 
ఏన్‌= నేను; వసుమతి= భూమిని; ఏలిన= పాలించినట్రైతే; కలంచు= బాధపెట్టే; కలంక= కలత; బుద్దిన్‌= మనస్సులో; మానును+ఎ?= 
తగ్గుతుందా? (తగ్గదని భావయి. 

తాత్పర్యం: 'మహర్షీ! భర్తలు మరణించగా కుమిలిపోయే భార్యల రోదనలు నాలో రగులుతున్న దుఃఖాలవలన 
పైకి ఎగదట్టుతుండగా, భూమిని నేను పరిపాలిస్తే అది మనసులోని కలతని పోగొట్ట గలదా?” (పోగొట్టలేదు). 


వ.  అనుటయు నమ్మునివరుం డతని కిట్లనియె. 184 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగా; ఆ+మునివరుండు= ఆ మునులలో ఉత్తముడైన వ్యాసుడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించగా, మునిశ్రేష్టుడైన వ్యాసు డాతడితో ఇట్టా అన్నాడు. 


సీ. 'దుఖంబు. బొమ్మని త్రోవ, సుఖంబు ర । మ్మని తెచ్చికొన వశమయ్య? వానిం 
దొలుబామునందలి దుష్కుతంబును సుక । తంబు హేతువులుగ6 దగిలి చేయు€ 
బురుషుని కాలంబు; దిరములు గా వవి; పొరి€। బొరి వచ్చుచు. బోవుచుండు; 
నర్ధ్థముల్‌ దుర్చుద్దికైనను సిద్దించు । నగు కాలమున; నార్యులయ్యు. గాని 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 73 


ఆ. కాలమున ఘటింప.గా నేర; వనిల వ । ర్నాతపేందురుచులు నధిప! కాల 
కల్పితములు; మంత్రశిల్పౌషధంబులు । మేలుసేంత కాలకీలితంబు. 185 


ప్రతిపదార్ధం: అధిప!= రాజా!; దుఃఖంబున్‌= బాధను; పొమ్ము+అని= వెడలిపొమ్మని; 'త్రోవన్‌= త్రోసివేయటానికి; సుఖంబు= 
సౌఖ్యాన్ని; రమ్ము+అని= రారమ్మని; తెచ్చికొనన్‌= తీసికొనిరావటానికి; వశము+అయ్య?= మనవశమా నాయనా?; వానిన్‌= ఆ 
సుఖ దుఃఖాలను; తొలుబామునందలి= పూర్వ జన్మయందలి; దుషతంబును= చెడుపనులును, పాపకృత్యాలు; సుకృతంబు= 
మంచిపనులు, పుణ్యకార్యాలు; హేతువులుగన్‌= కారణాలుగా; పురుషుని= మానవుడిని; కాలంబు= కాలం, విధి; తగిలి చేయున్‌= 
పూనికతో చేస్తుంది; అవి= ఆ సుఖదుఃఖాలు; తిరములు= స్థిరమైనవి, శాశ్ళ్వతమైనవి; కావు; పొరిన్‌+పొరిన్‌= మరల మరల; వచ్చుచున్‌= 
వస్తూ; పోవుచున్‌= పోతూ; ఉండున్‌= ఉంటాయి; అగుకాలము= అయిన కాలంలో, కాలం కలిసి వచ్చినప్పుడు; దుర్చుద్దికిన్‌*ఐనను= 
దురాత్ముడికైనా; అర్థముల్‌= సంపదలు; సిద్దించున్‌= లభిస్తాయి; కాని కాలమునన్‌= కాలం కలిసి రాకపోతే; ఆర్యులు+అయ్యున్‌= 
సదత్రృవర్తన కలిగిన వారికైనా; ఘటింపనేరవు= (ధనములు) లభించవు; అనిల= వాయువు; వర్ష= వాన; ఆతప= ఎండ; ఇందురుచులు= 
చం(ద్రకాంతులు, వెన్నెల; కాల కల్పితములు= కాలం కూర్చినట్టివి;ి మం[త్ర= మంత్రాలు, ఆలోచనం; శిల్ప= బొమ్మలు (ఆకృతులు 
విగ్రహాలు); జొషధంబులు= మందులు; మేలు+చేంత= మంచిచేయటం; కాలకీలితంబు= కాలం యొక్క ఏర్పాటే. 


తాత్పర్యం: “ధర్మరాజా! బాధలను పొమ్మని తోసివెయ్యటం, సుఖాలను రమ్మని తీసికొనిరావటం, మనవశంలో 
లేదు. పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనుల కారణంగా, కాలమే సుఖదుఃఖాలను తగినట్టుగా కలిగిస్తుంది. 
ఆ సుఖదుఃఖాలు కలకాలం నిలిచేవి కావు. మాటి మాటికి వస్తూ పోతూ ఉంటాయి. కాలం కలిసివస్తే ఎంతటి 
దుర్మార్లుడికైనా సంపదలు సిద్ధిస్తాయి. కాలం కలిసిరాకపోతే సచ్చీలుడికైనా సంపదలు రావు. గాలి, వాన, ఎండ, 
వెన్నెల మొదలైనవన్ని కాలంచేత చేయబడినవే. ఆలోచన లేక మంటత్రములుకాని, కూర్పులు, లేక శిల్పాకృతులు 
కాని, మందులుకాని ఫలించి మేలు చేయటం కాలఘటనమే. 
విశేషం: మంత్రాలు, యంత్రాలు, మందులు పనిచేశాయని మానవులు భ్రమపడతారు. వాస్తవానికి కాలం కలిసి వచ్చినప్పుడే 
అవి సత్సలితాల నిస్తాయి. ఇంకా సరిగా చెప్పాలంటే కాలం కలిసివచ్చినప్పుడే వాటిని ఆశ్రయించటం జరుగుతుంది. 
క. కమలంబులు. దొవలు వికా । సము. బొందుట, లతలు. దరులు సకుసుమ ఫలభా 
వము. బొందుట, పక్షులును మృ । గములును మదకలము లగుట కాలకలితముల్‌. 186 
ప్రతిపదార్థం: కమలంబులున్‌= తామరలు; తొవలు= కలువలు; వికాసమున్‌+పొందుట= విచ్చుకొనటం; లతలున్‌= తీగలు; 
తరులు= వృక్షాలు; సకుసుమ+ఫల+భావమున్‌+పొందుట= పూలతోనూ, పళ్ళతోనూ కూడుకొన్న స్టితిని పొందటం; పక్షులును= 
పిట్టలూ; మృగములును= జంతువులూ; మదకలములు= మదంతో కూడినవి కావటం - సంతానోత్పత్తికి సిద్ధంగా ఉండటం; 
కాలకలితముల్‌= కాలంయొక్క కల్పనలే. 
తాత్పర్యం: ధర్మరాజా! తామరలు, కలువలు విచ్చుకొనటం (ఇవి సూర్యోదయ చంద్రోదయ సూచకాలు), తీగలూ 
వృక్షాలూ, పూలతోనూ, పళ్ళతోనూ నిండి ఉండటం (ఇవి బుతువులకు సూచకాలు), పక్షులూ, మృగాలూ 
సంతానోత్పత్తికి సిద్దంకావటం కాలంయొక్క కల్పనలే. 
వ. మభటియు జనన మరణంబులును, హానివృద్ధులును, లోనుగా సకలంబును గాలాధీనంబ కావున నీకు 
శోకింపం బనిలేదు; తొల్లి సేనజి త్తను మానవపతి పుత్ర మరణ శోకార్తుండై యుండి తనలోనన తెలిసి సజ్జన 
సన్నిధి నుపన్యసించిన వాక్యంబు లాకర్ణింపుము. 187 


క్త శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: మజియున్‌= ఇంకనూ వినుము; జనన+మరణంబులును= పుట్టుక, చావు; హానివృద్దులును= నశించటం, పెరగటం; 
లోనుగాన్‌= మొదలైన; సకలంబును= సమస్తమూ; కాల+అధీనంబు+అ= కాలానికి లోబడి ఉంటుంది; కావునన్‌= కనుక; నీకున్‌; 
శోకింపన్‌= బాధపడే; పని లేదు= అవసరం లేదు; తొల్లి= పూర్వం; సేనజిత్తు+అను= సేనజిత్తు అనే పేరుగల; మానవపతి= 
రాజు; పుత్రమరణ= కుమారుడి చావువలన; శోక+ఆర్హుండు+ఐ= విషాదంతో బాధపడిన వాడై; ఉండి; తనలోనన్‌+అ= 
తనమనస్సులోనే; తెలిసి= ఎరిగినవాడై, జ్ఞానబోధ పొంది; సత్‌+జన= ఆర్యుల; సన్నిధిన్‌= సమక్షంలో; ఉపన్యసించిన= మాటాడిన; 
వాక్యంబులు= వచనాలు; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: ధర్మరాజా! అంతేకాదు. చావు పుట్టుకలు, ఎదుగుదల, తరుగుదలలు మొదలైన సర్వమూ కాలానికి 
లోనై ఉంటాయి సుమా! అందువలన నీవు బాధపడవలసిన పనిలేదు. పూర్వం సేనబిత్తు అనే రాజు పుత్రమరణం 
వలన మిక్కిలి బాధపడి, జ్ఞానబోధను తనలోనుండే పొందాడు. (బయటినుండి ఎవరూ అతడికి బోధ చేయలేదు). 
తానెరిగిన దానిని పెద్దల సాన్నిధ్యంలో చెప్పాడు. ఆ మాటలు వినుము. 


నిశేషం: జ్ఞానం ఎప్పుడూ మనిషికి అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. బాహ్యమైన బోధలు దోహదం మాత్రం చేస్తాయి. జ్ఞానబోధ 
“తన” (ఆత్మలో నుండి మాత్రమే కలుగుతుంది. ఈ వాస్తవాన్ని వ్యాసుడు ధర్మరాజుకు కూడా తెలిపాడు. 


పారాశర్యుండు ధర్మజునకు సేనజిత్తువాక్కంబు లుపన్యసించుట (సం.12-26-18) 


సీ. *తారు గొందజకు బాధకు లయి నడచుట । పరులచే బాధల. బడుట గలుగు; 


నివి కాలభావ్యంబు; లెజుక కల్గిన నొరు6। బటిచితి నొరులచేం బడితి ననుచు. 
బురుషుండు ప్రియశోకములం బొంద(; డర్ధ దా । రాపత్య బాంధవహాని కాత్మం 
గుందంగ నడలుట మందబుద్దిత్వంబు; । వగ గీడు మానునే? వలవ దడల; 


తే. శోకభయకారణంబులు లోకమున న । నేకములు; దాన దలసూపు శోకములకు 
భయములకు బుద్ది నెడయీండు పండితుండు । మూఢు.డవి త్రోవనేరండు మునుగు వగల. 188 


ప్రతిపదార్హం: తారు= తాము; కొందణకున్‌= కొంతమందికి; బాధకులు+అయి= బాధించేవారై; నడచుట= ప్రవర్తించటం; పరులచేన్‌= 
ఇతరులచేత; బాధలుపడుట= కష్టపడటం; కలుగున్‌= జరుగుతాయి; ఇవి= ఈ కష్టపెట్టటం, కష్టపడటం అనేవి; కాలభావ్యంబులు= 
కాల స్వరూపంగా భావించదగినవి; ఎజుక కల్షినన్‌= ఈ జ్ఞానం ఉంటే; పురుషుండు= మానవుడు; ఒరున్‌= పరుని; పజిచితిన్‌= 
నేలకూల్చాను; ఒరులచేన్‌= ఇతరులచేత; పడితిన్‌= బాధపడ్డాను; అనుచున్‌= అంటూ; ప్రియశోకములన్‌= సంతోషాన్ని, దుఖాన్ని; 
పొందండు= కలిగి ఉండడు; అర్హ= ధన; దార= భార్య; అపత్య= సంతతి; బాంధవ= చుట్టాలయొక్క; హానికిన్‌= నష్టానికి; ఆత్మన్‌= 
మనసులో; కుందంగన్‌= కుమిలిపోయేటట్టు; అడలుట= ఏడ్వటం; మంద బుద్దిత్వంబు= తెలివితక్కువతనం; వగన్‌= బాధవలన; 
కీడు= చేటు; మానును+ఏ?= తగ్గుతుందా?; అడలన్‌= దుఃఖించటం; వలవదు= కూడదు; లోకమునన్‌= లోకంలో; శోక భయ, 
కారణంబులు= దుఃఖానికి, భయానికి, కారణాలు; అనేకములు= ఎన్నో ఉన్నాయి; దానన్‌= ఆ కారణంగా; పండితుండు= జ్ఞాని; 
తల+చూపు= పొడగట్టే, కనిపించే; శోకములకున్‌= దుఃఖాలకు; భయములకున్‌= భయాలకు; బుద్దిన్‌= మనసులో; ఎడ+ఈండు= 
చోటుఇవ్వడు; మూఢుండు= మూర్చుడు; అవి= వాటిని; త్రోవనేరండు= తొలగ త్రోయలేడు; వగలన్‌= బాధలలో; మునుంగున్‌= 
మునిగిపోతాడు. 


తాత్పర్యం: “లోకంలో తాము కొందరిని బాధించటం, కొందరు తమనే బాధపెట్టటం జరుగుతాయి. ఇవన్నీ 
కాలప్రభావాలనే భావించాలి. ఈ జ్ఞానం ఉన్న మానవుడు తాను బాధించాననో, బాధపడ్డాననో సంతోషాన్ని, దుఃఖాన్ని 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 75 


పొందడు. ధనం, భార్య, సంతానం, బంధువులు పోయినప్పుడు మనసు కష్టపడేటట్టు బాధ పడటం 
తెలివితక్కువతనం అవుతుంది. బాధపడితే జరిగిన నష్టం పోతుందా? కనుక బాధపడకూడదు. భయానికి, శోకానికి 
లోకంలో కారణాలు అనేకం. అందువలననే జ్ఞాని అయినవాడు తన మనస్సులో భయశోకాలకు తావీయడు. 
మూర్చుడు వాటిని తొలగించలేక, బాధలలో మునిగిపోతాడు. 


క. _ వినుండీ సుఖమును దుఃఖము । ననిత్యములు గాన వానియాగమ కాలం 
బున ముదమును శోకము మొగ । కొనమియ చు మ్ముజవు శాంతి గోరు జనులకున్‌. 189 


ప్రతిపదార్హం: వినుండు+-ఈ= వినవలసింది; సుఖమును= సంతోషం; దుఃఖమును= బాధా; అనిత్యములు= శాశ్వతాలు కావు, 
తాత్కాలికాలు; కాన= కనుక; శాంతిన్‌= మనశ్శాంతిని; కోరు= కావాలనుకొనే; జనులకున్‌= మానవులకు; వాని= ఆ సుఖదుఃఖాల; 
ఆగమ కాలంబునన్‌= వచ్చే సమయంలో; ముదమును= సంతోషానికి; శోకమును= బాధకు; మొగకొనమి+అ= అభిముఖం 
కాకపోవటమే; ఉరవు= ఉచితం; చుమ్ముూూ సుమా! 


తాత్పర్యం: సుఖదుఃఖాలు తాత్కాలికాలు కనుక, శాంతికాముకులైన జనులు సుఖం వచ్చినప్పుడు సంతోషాన్నీ, 
దుఃఖం వచ్చిప్త్పుడు బాధనూ పొందకుండా ఉండటం ఉచితం. 


తే. మూఢతమబుద్దు లగువారు. బ్రౌఢతమ వి | వేకులును సుఖు; లట్టులు గాక కొంత 

ప్రజ్ఞగలవారలై యపప్రతిభు లైన । జనులు దుఃఖార్తు లగుట నిస్సంశయంబు.” 190 
ప్రతిపదార్థం: మూఢతమ బుద్దులు+అగువారు= మిక్కిలి మూర్థమైన బుద్దికలవారూ; 'ప్రాఢతమవివేకులును= మిక్కిలి ఘనమైన, 
గాఢమైన విచక్షణాజ్ఞానం కలిగినవారూ; సుఖులు= సుఖపడతారు; అట్టులు= ఆ విధంగా; కాక= కాకుండా; కొంత= కొద్ది; 
'ప్రజ్ఞకలవారలు+ఐ= స్వతస్సిద్దమైన తెలివి కలిగినవారై; అపప్రతిభులు+ఐన= సరైన ప్రతిభ లేని వారైనటువంటి; జనులు= మానవులు; 
దుఃఖ+ఆర్హులు= శోకంతో బాధపడేవారు; అగుట= అవటం; నిస్సంశయంబు= నిస్సందేహం, తప్పనిసరి. 
తాత్పర్యం: మూర్థచ(క్రవర్తులూ (ఏమీ తెలియనివారు) జ్ఞానశ్రేష్టులూ (అన్నీ తెలిసినవారు) సుఖజీవులు. అట్టా 
కాకుండా తెలివి ఉండి, ప్రతిభ సరైన దారిలో లేనివారు మాత్రం దుఃఖంతో బాధపడటం తప్పదు”. 
విశేషం: తెలిసీ తెలియని వారికే దుఃఖం కలుగుతుంది. మిడిమిడి జ్ఞానం భయహేతువు. 


వ. _అనియె; నాసేనజితుం డుదాత్త వివేక నిరూఢుం; డతని వచనంబులు విద్వదాదరణీయంబు; లిందలి 
యర్దంబు నీ చిత్తంబున నలవరింపుము; వగ యుజ్జగింపు” మని వెండియు. 191 


ప్రతిపదార్దం: ఉదాత్త= అధికమైన; వివేక= విచక్షణాజ్ఞానం (మంచి చెడ్డలను నిత్యానిత్యాలను ఏర్పరచి చూడగల తెలివిలో; 
నిరూఢుండు= బాగా పాతుకొని స్థిరపడిన వాడైన; ఆ సేనబితుండు= ఆ సేనబితుడు అనేరాజు; అనియెన్‌= పలికాడు; అతని 
వచనంబులు= అతడి మాటలు; విద్వత్‌= పండితులచేత; ఆదరణీయంబులు= ఆదరించదగినవి, అంగీకరించదగినవి; ఇందలి= 
ఈ మాటలలోని; అర్ధంబు= భావం; నీ చిత్తంబునన్‌= నీ మనస్సులో; అలవరింపుము= అనుసరించుము; వగ= బాధను; 
ఉజ్జగింపుము= వదలుము; అని= పలికి; వెండియున్‌= తిరిగి, ఇంకనూ. 

తాత్పర్యం: నిత్యానిత్య వివేకజ్ఞానాన్ని చక్కగా నిరూపించినవాడైన సేనజిత్తు ఆ విధంగా ఉపన్యసించాడు. అతడి 
మాటలు పండితులు ఆదరించదగినవి. ఆ మాటలలోని భావాన్ని నీ మనస్సుకు కాస్త పట్టనిమ్ము. శోకాన్ని 
వదలిపెట్టుము.” అని చెప్పి వ్యాసుడు ఇంకా ఇట్టా అన్నాడు. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే వర్ణముల నాశ్రమంబుల వలను మెఅసి ।; యరసి చక్కని తెరువున నరుగ జేసి 
ధరణి పాలింపు సముచిత దండధరణ । మాచరింపుము; నీ కిది యర్దనృృత్తి. 192 


ప్రతిపదార్థం: వర్షములన్‌+ఆ(శ్రమంబులన్‌= చతుర్వర్జాలనూ, చతురాశశ్రమాలనూ, వలను= వీలు; మెజసి= ప్రకాశించి, కలిగి; 
అరసి= పరికించి, చూచి; చక్కని= సరైన, తిన్ననైన; తెరువునన్‌= దారిలో; అరుగన్‌+చేసి= నడచేటట్టుచేసి; ధరణి= భూమిని; 
పాలింపు= పాలనచేయుము; సముచిత= చక్కగా తగినటువంటి; దండధరణము= దండనీతిని వహించటం; ఆచరింపుము= 
చేయుము; నీకున్‌; ఇది= భూ పరిపాలనే; అర్హవృత్తి= తగినటువంటి జీవన విధానం. 


తాత్పర్యం: నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు సరైన దారిలో నడిచేటట్టుగా వాటి ఆనుపానులు బాగా పరికించి 
తెలిసికొని భూమిని పాలించుము; చక్కని దండనీతిని అమలు పరచుము; నీకు తగిన జీవన విధానం ఇదే. 


క. దివికిం జనినను నెవ్వని । వివిధ గుణము లఖిల జనులు వినుతింతురు వా€ 
డవనీశ్వర! సత్పురుషుం । డవునని కయికొండద్రు బుద్ది నార్యజనంబుల్‌. 193 


ప్రతిపదార్థం: అవనీ+-ఈశ్చర!= రాజా!; దివికిన్‌= స్వర్గానికి; చనిననున్‌= వెళ్ళినా, (స్వర్షస్థుడైనా); ఎవ్వని= ఎవరి; వివిధ= అనేకమైన; 
గుణములు= సద్గుణాలను; అఖిలజనులు= జనులందరు; వినుతింతురు= కీర్తిస్తారో; వాడు= అతడు; సత్‌+పురుషుండు+అవును+అని= 
సజ్జనుడవుతాడని; ఆర్యజనంబుల్‌= పెద్దలు; బుద్దిన్‌= మనస్సులో; కయికొండ్రు= అంగీకరిస్తారు. 

తాత్పర్యం: “ధర్మరాజా! స్వర్గస్తుడైన తరువాత కూడా ఎవరి సద్గుణాలను లోకంలోని వారంతా కీర్తిస్తుంటారో, 
అట్టివాడు సజ్జను డని పెద్దలు అంగీకరిస్తారు. 


వ. కావున సకల జనహృదయ ప్రియహితం బగు పృర్వీపరిరక్షణంబు నీకుం గులధర్మంబై కర్తవ్యం బగుట 
యుఅవుగాదె! యనిన యమ్మునీంద్రునకు నమ్మనుజేంద్రుం డిట్లనియె. 194 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; సకల= సమస్తమైన; జన= ప్రజల; హృదయ= మనసులకు; ప్రియ= ఇష్టము; హితంబు= మేలు; 
అగు= అయిన; పృథ్వీ= భూమియొక్క; పరిరక్షణంబు= కాపాడటం; నీకున్‌= నీకు; కులధర్మంబు+ఐ= నీవు జన్మించిన రాజవంశం 
యొక్క విధి అయి ఉండి; కర్తవ్యంబు+అగుట= నీవు చేయవలసిన పని అయి ఉండటం; ఉజవు= ఉచితం; కాదు+ఎ!= కదా!; 
అనిన= అన్న; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడితో; ఆ+మనుజ+ఇంద్రుండు= రాజగ్రేష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 

తాత్పర్యం: కనుక సమస్తమైన ప్రజల హృదయాలకు, ఇష్టాన్నీ, మేలునూ కలిగించే రాజ్యపాలనం. నీకు జన్మతః 
ప్రాప్తించిన కులధర్మం అయి, తప్పక నిర్వర్తించవలసిన కర్తవ్యంగా ఉన్నది* అని ముని అన్నమాటలు విని రాజు 
-ఈ విధంగా పలికాడు. 


తే. మటఖఅివవచ్నునె నా కభిమన్స్ను ద్రౌప । దేయులను గరు మత్స భూనాయకుండు 
ఘు ్యా ట్ర' సై మత్స్య 
ద్రుపద నృపతియు ధృష్టకేతుండు మాన ।; సమునం బాయుదురే యెట్లు శాంతి గలుగు? 195 


ప్రతిపదార్థం: నాకున్‌; అభిమన్యున్‌= అభిమన్యుడినీ; ద్రౌపదేయులను= (ద్రౌపది పుత్రులైన ఉపపాండవులనూ; కర్టున్‌= కర్షుడినీ; 
మణవన్‌+వచ్చును+ఎ= మరవటం వీలవుతుందా; మత్స్యభూనాయకుండు= మత్స్యదేశరాజు అయిన విరటుడు; ద్రుపదనృపతియున్‌= 
(ద్రుపద మహారాజూ; ధృష్టకేతుండు= ధృష్టద్యుమ్నుడు; మానసమునన్‌= మనస్సునందుండి; పాయుదురు+ఎ?= పోగలరా?; ఎట్టు= 
ఏ విధంగా; శాంతి= మనశ్శాంతి; కలుగున్‌?= కలుగుతుంది? 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 77 


తాత్పర్యం: 'మహర్షీ! నాకు అభిమన్యుడినీ, ఉపపాండవులనూ, కర్టుడినీ మరవటం వీలవుతుందా? (మరవలేనని 
భావం). విరాటరాజును, [ద్రుపదమహారాజును, ధృష్టద్యుమ్నుడినీ మనసులోనుండి తొలగించగలనా? (మరవలేనని 
భావం). అట్టి స్థితిలో నాకు శాంతి ఎట్టా కలుగుతుంది? 


సీ. _ తొడలపై నర్శిలి నిడికొని న న్నుప । లాలించుచుండు బాల్యమున నట్టి 
భీష్ముని. జంపితి; బీభత్సు భల్లముల్‌ । దనువు సెక్కంగ నాతండు శిఖండి. 
జూచుచు నుండుట జూచితి; నది యుల్ల ।; మలమటం. బెట్టెడి; నట్లుగాక 
యా భంగి నున్నప్పు డాత. డాద్రుపదజు |; నేయమిం దలంచిన నెరియు మనసు; 


తే. పరశురాముని నోర్జిన బల్లిదుండు, । కాశిరాజ కన్యకలకుం గాంగ6 బుడమి 
నరపతుల నెల్ల గెలిచిన బిరుదు గలన । నాజడియ పడు టూహింప నడలు గదురు. 196 


ప్రతిపదార్హం: బాల్యమునన్‌= పసితనంలో; తొడలపైన్‌= ఒడిలో; అర్మిలిన్‌= (ప్రేమతో; ఇడికొని= కూర్చుండపెట్టుకొని; 
నన్నున్‌+ఉపలాలించుచున్‌+ఉండు= నన్ను బుజ్జగిస్తూ ఉండే; అట్టి= అటువంటి; భీష్మునిన్‌= పితామహుడిని; చంపితిన్‌= చంపాను; 
బీభత్సు= అర్జునుడి; భల్లముల్‌= బాణాలు; తనువు= శరీరాన్ని; చెక్కంగన్‌= నాటుకొనగా; ఆతండు= ఆ భీష్ముడు; శిఖండిన్‌= 
శిఖండిని; చూచుచున్‌= చూస్తూ: ఉండుటన్‌= ఉండటం; చూచితిన్‌= చూచాను; అది= ఆ దృశ్యం; ఉల్లమున్‌= మనస్సును; 
అలమటన్‌= బాధ, చింత; పెట్టెడిన్‌= పెట్టుతుంది; అట్టు+కాక= అదేకాక; ఆ భంగిన్‌= ఆ విధంగా; ఉన్నప్పుడు= ఉన్న సమయంలో; 
ఆతండు= ఆ భీష్ముడు; ఆ ద్రుపదజున్‌= శిఖండిని; ఏయమిన్‌= బాణాలతో కొట్టకపోవటాన్ని; తలంచినన్‌= తలచుకొంటే; మనసు= 
మనస్సు; ఎరియున్‌= కష్టపడుతుంది; పరశురామునిన్‌= భార్గవరాముడిని; ఓర్చిన= ఓడించిన; బల్లిదుండు= వీరుడు; కాశిరాజ 
కన్యకలకున్‌+కాంగన్‌= కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల కొరకు; పుడమి= భూలోకంలోని; నరపతులన్‌= రాజులను; 
ఎల్లన్‌= అందరినీ; గెలిచిన= ఓడించిన; బిరుదు= ప్రఖ్యాతుడు; కలనన్‌= యుద్దంలో; ఆజడి+అ= కష్టమే, ఇబ్బంది; పడుట= 
పడటం; ఊహింపన్‌= తలచుకొంటే; అడలు= బాధ; కదురున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: చిన్నతనంలో (ప్రేమగా ఒడిలో కూర్చోపెట్టుకొని బుజ్జగించి ముద్దుచేసిన భీష్ముడిని చంపించాను. 
అర్జునుడి బాణాలు శరీరంలో నాటుకొంటూ ఉండగా, శిఖండివంక చూస్తూ ఉన్న దృశ్యం నా మనస్సును 
కష్టపెట్టుతూనే ఉంటుంది. ఆయన ఆ స్థితిలో శిఖండిపై బాణాలు వేయకుండా ఉండటం తలచుకొంటే మనసుకి 
కష్టంగానే ఉంటుంది. పరశురాముడంతటి వాడినే గెలిచిన యోధుడు, అంబ, అంబిక, అంబాలికలకై భూతలంపై 
ఉన్న రాజులందరినీ గెలిచిన ప్రసిద్దుడు అయినటువంటి వాడు యుద్దభూమిలో ఇరుకున పడటం తలచుకొంటే 
బాధ కలుగుతుంది. 


ఆ. అల్పకాల భోగ్యమైన రాజ్యమునకు । గా ననల్పకీర్తిఘనుని జరఠ 
సింహకల్పు వంశశేఖరజన్నుం ద్రుం । చితి మనంబు వగల. జివుక కున్నె 197 


ప్రతిపదార్దం: అల్పకాల= కొద్దికాలం; భోగ్యము+ఐన= అనుభవించదగినదైన; రాజ్యమునకున్‌+కాన్‌= రాజ్యంకొరకు; ఆనల్ప= 
తక్కువ కాని, అధికమైన; కీర్తిఘినుని= కీర్తిచే గొప్పవాడైన; జరఠ= ముసలిదైన; సింహకల్పున్‌= సింహంతో; సమానమైనవాడిని; 
వంశశేఖరజన్మున్‌= కులంలో తలమానికమై జన్మించినవాడిని; త్రుంచితిన్‌= సంహరించాను; మనంబు= మనస్సు; వగలన్‌= 
బాధలతో; చివుకక+ఉన్సె?= చీకిపోకుండా ఉంటుందా? 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అశాశ్వతమైన రాజ్యభోగంకొరకు గొప్పకీర్తి కలవాడు, గట్టి వృద్ధసింహంతో సమానుడు, కురువంశానికి 
తలమానికమైనవాడు అయిన భీష్ముడిని సంహరించాను. దానికి నా మనస్సు బాధతో చివికి పోకుండా ఉంటుందా? 
(ఉండదని భావలి. 
మ. జన సంపూజ్య పదారవిందు. డగు నాచార్యుండు శోకించి నం 

దను చొప్పారయ వేండి పెద్దయు ననుం దా నమ్మి యర్థింప6 జా 

వని వానిం గరిచావు బుద్ధి నిడి యశ్వత్భామ సచ్చెన్‌ నిజం 

బని యే బొంకితి మేదినీభరణ మర్పంబే గురుద్రోహికిన్‌? 198 
ప్రతిపదార్థం: జన= జనులందరిచేత; సంపూజ్య= చక్కగా పూజించదగిన; పద+అరవిందుండు+అగు= పాదపద్మాలు కలవాడైన; 
ఆచార్యుండు= గురువు; శోకించి= బాధపడి; నందను= పుత్రుడి; చొప్పు+ఆరయన్‌= జాడతెలుసుకొనగా; వేండి= ప్రార్దించి; 
పెద్దయున్‌= అధికంగా; ననున్‌= నన్ను; తాన్‌= అతడు; నమ్మి= విశ్వసించి; అర్జింపన్‌= కోరగా; చావనివానిన్‌= చనిపోనివాడిని; 
కరిచావు= ఏనుగు మరణాన్ని; బుద్దిన్‌+ఇడి= మనస్సులో పెట్టుకొని; అశ్వత్దామ+చచ్చెన్‌= అశ్వత్సామ చచ్చిపోయాడు; నిజంబు= 
నిజం; అని; ఏన్‌= నేను; బొంకితిన్‌= అబద్దమాడాను; గురు దద్రోహికిన్‌= గురువుకు ద్రోహం చేసిన పాపికి; మేదినీభరణము= 
భూభారం వహించటం; అర్హంబు+ఏ?= తగినదా? 
తాత్పర్యం: 'ప్రజలందరిచేత బాగా పూజింపబడే పాదపద్మాలు కల గురువైన ద్రోణుడు, తనకుమారుడి జాడ 
తెలియక బాధపడి, నాపై నమ్మకంతో వెదకుమని కోరగా - చచ్చిన ఏనుగును మనస్సులో పెట్టుకొని, చావని 
గురుపుత్రుడి గురించి '“అశ్వత్హామ చనిపోయాడు. ఇది నిజం." అని అబద్దమాడాను. గురుద్రోహికి భూభారం 
వహించే అర్హత ఉంటుందా? (ఉండదని భావం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


ఆ. _ రాజ్యలాభ లోభరతు. డయి కడు బాప । మైన బొంకు మాటలాడి గురుని. 
గూల్పనేర్చినట్టి క్రూరాత్ముం డేగతి.; బోవువాండు సెపుమ బుధవరేణ్య! 199 


ప్రతిపదార్థం: బుధవరేణ్య!= పండితోత్తముడా!; రాజ్యలాభ= రాజ్యం పొందాలనే; లోభరతుండు+అయి= లోభబుద్ధికలవాడై; 
కడున్‌= మిక్కిలి; పాపము+ఐన= దుష్కర్మమైన; బొంకుమాటలు= అబద్దపు పలుకులు; ఆడి= పలికి; గురునిన్‌= ఆచార్యుడిని; 
కూల్చన్‌= పడగొట్టటం; నేర్చిన+అట్టి= తెలిసికొన్నటువంటి; క్రూర+ఆత్ముండు= దుర్చుద్ది; ఏగతిన్‌= ఏ గతికి; పోవువాడు= 
వెళ్ళుతాడో; చెపుము+అ= చెప్పుము. 
తాత్పర్యం: అన్నీ తెలిసిన పండితులలో ఉత్తముడైనవాడా! రాజ్యం పొందాలనే దురాశతో నిండిన మనసు 
కలవాడై మిక్కిలి పాపకార్యమైన అసత్యం పలికి, గురువును చంపటం నేర్చుకొన్న కఠినాత్ము డేగతి పొందుతాడో 
చెప్పుము. 
క. _ భ్రాత మహాత్ముడు గర్జుం | డాతనిం జంపించి యేలు నవనీరాజ్యం 

బాతురత సేయు. గాక సు । ఖాతిశయము మతికి నొసంగునయ్య మునీంద్రా! 200 
ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునివర్యా!; కర్చుండు= కర్టుడు; భ్రాత= సోదరుడు; మహా+ఆత్ముండు= మహానుభావుడు; 
ఆతనిన్‌= ఆ కర్షుడిని; చంపించి= చంపేటట్టు చేసి; ఏలు= పాలించే; అవనీరాజ్యంబు= ధరణీరాజ్యం; ఆతురత= కల్లోలం, 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 70 


బాధ; చేయున్‌= కలిగిస్తుంది; కాక= తప్పు; సుఖ+అతిశయము= అధికమైన సుఖాన్ని; మతికిన్‌= మనస్సుకు; ఒసగును+అయ్య!= 
ఇస్తుందా? (ఇవ్వదని భావం). 
తాత్పర్యం: మునీం(ద్రా! మహానుభావుడు, సోదరుడు అయిన కర్ణుడిని చంపించి చేసే రాజ్యపాలన బాధకలిగిస్తుందే 
కాని మనసుకు అధికమైన సుఖాన్ని ఇవ్వగలదా? 
చ. కడింది మగండు కుంభజుండు గావంగ నొప్పిన మంటవోలె నుం 

డెడి మొన జూచి చూచి యిది డెప్పర మ న్వగ లేక పంచితిం 

గొడుకు. జొరంగ; నత్తెఅంగు క్రూరత సైంప సుభద్ర యట్లుం గ 

వ్వడిక్రియ నేర్తురే యొరులు? వల్లభు డేలగు నట్టి. డుర్వికిన్‌. 201 


ప్రతిపదార్థం: కడింది= అధికమైన, గొప్ప; మగండు= శూరుడు; అయిన; కుంభజుండు= (ద్రోణుడు; కావ(గన్‌= కాపాడుతుండగా; 
ఒప్పిన= పెద్దదైన; మంట+పోలెన్‌= అగ్నిజ్యాలవలె; ఉండెడి= ఉన్నటువంటి; మొనన్‌= సైన్యాన్ని; చూచి= పరికించి; ఇది= ఈ 
సైన్యం; డెప్పరము= దుస్సహం; అను= అనే; వగ= బాధ; లేక; కొడుకున్‌= కుమారుడిని, అభిమన్యుడిని; చొరంగన్‌= దూరుటకు, 
ప్రవేశించటానికి; పంచితిన్‌= పంపాను; ఆ+తెజంగు= ఆ విధమైన; క్రూరత= కాఠిన్యం; సుభద్ర+అట్టు= సుభద్రవలె; 
కవ్వడి+|క్రియన్‌= అర్జునుడివలె; ఒరులు= ఇతరులు; సైయన్‌= సహించటం; నేర్తురే?= నేర్వగలరా?; అట్టిండు= అట్టివాడు (అట్టి 
(క్రూరుడు); ఉర్వికిన్‌= భూమికి; వల్లభుండు= భర్త రాజు; ఏల+అగున్‌?= ఏవిధంగా కాగలడు? 

తాత్పర్యం: చాల గొప్ప శూరుడైన ద్రోణుడు కాపాడుతుండగా, పెద్ద అగ్నిజ్యాలవలె ఉన్న సైన్యాన్ని పరికించి కూడా 
దీనిని తట్టుకొనటం చాల కష్టం అనే బాధ లేక, కుమారుడైన అభిమన్యుడిని అందులో ప్రవేశించటానికి పంపించాను. 
అటువంటి నా [క్రూరత్వాన్ని సుభద్రార్దునులవలె సహించగలవా రెవరైనా ఉంటారా? పసిబాలుడిని యుద్దానికి 
పంపినటువంటి [క్రూరుడు భూమిని పరిపాలించటానికి అర్హుడెట్టా అవుతాడు? (అభిమన్యుడిని యుద్దానికి పంపి, 
మరణానికి కారణం అయినందువలన తనకు రాజ్యార్హత లేదని భావం.) 


చ. అడ లెద బొందంగా6 దగనియట్టిది ద్రోవది మేరుకల్పులం 
గొడుకుల నేవురన్‌ జముండు గొన్న నలందుర. జూడనేర్తునే? 
పుడమి గిరీంద్ర పంచకము పోయిన. బాడటినట్టు లున్నయ 
ప్పడంతుక యెట్టులోర్టు గహభారము నెమ్మది నిర్వహింప(గన్‌. 202 


ప్రతిపదార్దం: అడలు= భయం; ఎదన్‌= మనసులో; పొందంగాన్‌= పొందటానికి; తగని+అట్టిది= వీలుకానిది అయిన; దద్రోవది= 
(ద్రౌపది; మేరు కల్పులన్‌= మేరుపర్వతంతో సమానమైన వారైన; కొడుకులన్‌= కుమారులను; ఏవురన్‌= ఐదుగురిని; జముండు= 
యముడు; కొన్నన్‌= తీసికొనిపోగా; అలందురన్‌= దుఃఖిస్తుండగా; చూడ నేర్తునే?= చూడగలనా?; పుడమి= భూమిపై; గిరీంద్ర 
పంచకము= ఐదు పర్వతరాజాలు; పోయినన్‌= పోగా; పాడజినట్టులు+ఉన్న= పాడుపడినట్టుగా ఉన్నటువంటి; ఆ+పడంతుక= 
ఆ స్త్రీ ద్రౌపది; గృహభారము= ఇంటి బాధ్యత; నెజ+మదిన్‌= నిండుమనసుతో, మనఃపూర్వకంగా; నిర్వహింపంగన్‌= మోయటం; 
ఎట్టులు+ఓర్చున్‌?= ఎట్లా భరించగలుగుతుంది? 


తాత్పర్యం: భయం బాధ మొదలైనవి మనసులో సహించలేనిది అయిన (ద్రౌపది మేరుపర్వతంవలె గంభీరులు 
ఉన్నతులు అయిన కుమారులు ఐదుగురినీ యముడు తీసికొని పోగా, దుఃఖిస్తుండగా, నేను చూడగలనా? (ద్రౌపది 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుఃఖాన్ని చూడలేనని భావం). గొప్ప పర్వతాలు అయిదింటిని కోల్పోవటంవలన పాడుపడినట్టుగా ఉన్న భూదేవివలె 
ఉన్న (ద్రౌపది గృహభారాన్ని మనఃస్పూర్తిగా నిర్వహించగలదా? (లేదేమో నని భావం). 


విశేషం: అలం: ఉపమ. 


క. _ ప్రాయోపవేశమున ని । క్కాయంబు దొజంగు తలు గదిరెడి; సంతా 
పాయత్తచిత్తు నకటక ; టా యని పోనిండు నను దృఢవ్రతయుకక్తిన్‌. 203 


ప్రతిపదార్థం: ప్రాయోపవేశమునన్‌= మరణంకొరకు ఎదురుచూస్తూ ఆహారం తీసికొనకుండా ఉండటం అనే పద్దతితో; 
ఈ+కాయంబున్‌= ఈ శరీరాన్ని; తొాణంగు= వదిలే; తలంపు= ఆలోచన; కదిరెడిన్‌= కలుగుతున్నది; సంతాప+ ఆయత్త+చిత్తున్‌= 
మిక్కిలి బాధతో సిద్దపడిన మనస్సు కలవాడిని; అకట+అకటా+అని= అయ్యయ్యో అనుకొని; దృఢవ్రతయుక్తిన్‌= గట్టి నియమంతో 
కూడినవాడనైన; ననున్‌= నన్ను; పోనిండు= వెళ్ళనివ్వండి. 
తాత్పర్యం: నిరశనదీక్షతో మరణంకొరకు ఎదురు చూచి శరీరం వదలాలనే ఆలోచన కలుగుతున్నది. ఎంతో బాధవలన 
దానికి సిదపడిన మనసుకలవాడినై, స్లిరమైన నియమంతో ఉన్న నన్ను అయ్యో అని జాలిపడి వెళ్ళనివ్వండి'. 

ఛు యా థి యా 
వ. అని పలికి బంధుమరణ శోక వ్యాకులుం డయి యున్న యున్నరనాథవరేణ్యుతో నమ్మునినాథ వరేణ్యుం 

డిట్లనియె. 204 
ప్రతిపదార్దం: అని పలికి= ఈ విధంగా మాటాడి; బంధుమరణ= చుట్టముల చావువలన కలిగిన; శోక= విషాదంతో; 
వ్యాకులుండు+అయి= కలతపడినవాడై; ఉన్న= ఉన్నటువంటి; ఆ+నరనాథవరేణ్యుతోన్‌= ఆ రాజగ్రేష్టుడితో; 
ఆ+మునినాథవరేణ్యుండు= ఆ మునీశ్వరులలో (శ్రేష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా మాట్లాడి, చుట్టాలందరు చనిపోవటంతో బాధపడి కలతచెందిన మనస్సు కల 
రాజోత్తముడైన ధర్మరాజుతో మునిసత్తముడైన వ్యాసు డిట్లా అన్నాడు. 
ఆ.  ' ఇట్లనంగ6 దగునె? యిమ్మెయి నడల నీ । యట్టి దైర్యఘనున కగునె యనఘ! 

బుద్ది సెప్పవలసె6 బునరుక్తభాషల. । జెవులు మదియు. గూడ. జేర్చి వినుము. 205 
ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యాత్ముడవైన ధర్మరాజా!; ఇట్టు= ఈ విధంగా; అనంగన్‌= అనటం; తగునె?= న్యాయమా?; నీ+అట్టి= 
నీ వంటి; ధైర్య ఘనునకున్‌= ధైర్యంచేత గొప్పవాడైనవాడికి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; అడలన్‌= భయపడటం; అగును+ఎ?= 
తగునా?; పునః ఉక్త= మళ్ళీ చెప్పిన; భాషలన్‌= మాటలతో; బుద్ది+చెప్పవలసెన్‌= కర్తవ్యబోధ చేయాల్సి వచ్చింది; చెవులు= కర్ణాలూ; 
మదియున్‌= మనస్సునూ; కూడన్‌+చేర్చి= కలిసేటట్టుగా చేర్చి; వినుము= వినుము. 
తాత్పర్యం: 'పుణ్యశీలివైన ధర్మరాజా! నీవీ విధంగా మాట్లాడటం తగదు. నీ వంటి ధైర్యశాలికి ఇట్లా భయపడటం 
కూడదు. మళ్ళీ మళ్ళీ నీకు కర్తవ్య బోధచేయవలసి వస్తున్నది. ఈ మారు చెవులూ మనసును కూడా చేర్చి వినుము. 
తే.  పొదలు€ దలుంగుటకై, పొడవొదవు. బడుట । కై కడుం జేరు. బాయుటకై, జనించు. 

బొలియుటకునై సుఖంబుల. బొందు దుఃఖ । మొందుటకునై పదార్ధము లెందు నధిప! 206 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఎందున్‌= ఎక్కడైనా; పదార్థములు= వస్తువులు; తజుంగుటకై= తగ్గటానికి (నశించటానికి); 
పొదలున్‌= వృద్ధిపొందుతాయి; పడుటకై= పతనం కావటానికే; పొడవు+ఒదవున్‌= రూపొందుతాయి; పాయుటకై= వదలి వెళ్ళటానికే; 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 8కే 


కడున్‌= మిక్కిలి; చేరున్‌= (దగ్గర) సమీపం అవుతాయి; పొలియుటకునై= చనిపోవటానికే; జనించున్‌= పుట్టుతాయి; దుఃఖము= 
బాధ; ఒందుటకునై= పొందటానికి; సుఖంబులన్‌= సుఖాలను; పొందున్‌= కలిగి ఉంటాయి. 

తాత్పర్యం: 'ధర్మరాజా! ఎక్కడైనా పదార్థం వృద్ధిపొందటం నశించటానికే, ఎత్తుపెరగటం విరగటానికే. దగ్గరకావటం 
దూరమవటానికే, పుట్టటం గిట్టటానికే, సుఖపడటం కష్టాలు పొందటానికే. 


ఉ _ మిత్రులచేంతలన్‌ సుఖము మేకొను నంటయు. జెందు దుఃఖముల్‌ 
శత్రులచెయ్ట నంటయును, సన్మతి దా ధనమూల మంటయున్‌, 
గోత్రవరేణ్య! భోగములకున్‌ ధనముల్‌ గరణంబు లంటయుం, 
జిత్రచరిత్రుండైన విధి చేష్ట దొజింగిన నీటివ్రా లగున్‌. 207 


ప్రతిపదార్దం: గోత్రవరేణ్య!= రాజోత్తమా! ధర్మరాజా!; మిత్రుల= హితుల; చేంతలన్‌= పనులవలన; సుఖము= సౌఖ్యం; మేకొనున్‌= 
కలుగుతుంది; అంటయున్‌= అనటమూ; శత్రుల= వైరుల; చెయ్దిన్‌= చేతవలన; దుఃఖములు= కష్టాలు; చెందున్‌= వస్తాయి; 
అంటయును= అనటమూ; సత్‌+మతి= సద్బుద్ధి; తాన్‌= అది; ధనమూలము= ధనం మొదలుగా కలది; అంటయున్‌= అనటమూ; 
భోగములకున్‌= సుఖానుభవాలకు; ధనముల్‌= సంపదలు; కరణంబులు= సాధనాలు; అంటయున్‌= అనటమూ; చిత్ర 
చరిత్రుండు+ఐన= మానవమేధకు అంతుచిక్కని నడత కలవాడైన; విధి= విధాత; చేష్ట= కార్యం; తొఅంగిన= విడిచిన, కాదనిన; 
నీటివ్రాలు= నీటిపైన (వ్రాత; అగున్‌= అవుతుంది. 


తాత్పర్యం: రాజశ్రేష్టా! ధర్మరాజా! మిత్రులు చేసే పనులవలన సుఖాలు కలుగుతా యని, శత్రువుల పనులవలన 
దుఃఖాలు కలుగుతా యని, సద్భుద్దికి ధనం కారణమని, భోగాలకు ధనం సాధనమవుతుందని, అనటం - చిత్రమైన 
నడత కలవాడైన బ్రహ్మచేతలను కాదన్నచో; నీటి మీద వ్రాసిన వ్రాత అవుతుంది (కల్ల అవుతుంది). 

వ. కావున నెవ్వగ నొందం బనిలేదు. 208 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నెజ+వగన్‌= ఎక్కువ బాధను; ఒందన్‌= పొందవలసిన; పని లేదు= అక్కర లేదు. 
తాత్పర్యం: అందువలన ఎక్కువ బాధపడవలసిన పని లేదు. 


ఆ. _ ధాతనిన్ను నేమి ధర్మంబు నడపుట । కై సృజించె దాని నాచరించి 

యుండు; నీవు నీక యొదయుండవే? ధాతృ । నోదిత ప్రవర్తనుండవు గాక!” 209 
ప్రతిపదార్థం: ధాత= సృష్టికర్త నిన్నున్‌= నిన్ను; ఏమి ధర్మంబు= ఏ ధర్మాన్ని; నడపుటకై= ప్రవర్తింపచేయటానికి; 
సృజించెన్‌= సృష్టించాడో; దానిన్‌= ఆ ధర్మాన్ని; ఆచరించి= అమలు జరిపి; ఉండు= ఉండుము; ధాతృనోదిత= బ్రహ్మచేత 
ప్రేరేపింపబడిన; 'ప్రవర్తనుండవు+కాక= (ప్రవర్తన (నడవడిక) కలిగిన వాడవు అవక; నీకున్‌+అ= నీకే; నీవు= నీవు; 
ఒడయుండవు+ఏ?= రాజువా? 
తాత్పర్యం: నిన్ను బ్రహ్మ స్‌ ధర్మాచరణకొరకు సృష్టించాడో, దానిని అమలు జరపవలసి ఉన్నది. నీకు: నీవె 
రాజు వనుకొంటున్నావా? బ్రహ్మచేత నిర్దేశించబడిన నడత కలవాడివి కాక నీకు నీవే అధిపతివా?” (కావు 
- అని భావం.) 


నిశేషం: విధివ్రాత ననుసరించి ్రవర్తిస్తారే కాని మానవులు స్వయంగా చేయలేరు అని భావం. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ అని పలికి యప్పారాశర్యుండు వెండియు నిట్లను 'విదేహరా జగు జనకుండు వివేకపరిపాకంబు నొందక 
మున్నొక సమయంబున బంధువియోగంబు వాటిల్ల విషాదంబునొంది, గృహంబు దొఅంగివెడలు వాందయ్యె; 
నట్టియెడ నతని పాలికి నశ్మకుం డను విప్రవర్యుండు వచ్చిన నవ్వసుమతీపతి సముచిత ప్రకారంబునం 
బూజితుం జేసి. 210 

ప్రతిపదార్హం: అని పలికి= ఇట్టా చెప్పి; ఆ+పారాశర్యుండు= ఆ పరాశరాత్మజుడు వ్యాసుడు; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌= 

ఇట్టా చెప్పాడు; విదేహరాజు+అగు= విదేహరాజ్యాధిపతి అయిన జనకమహారాజు; వివేకపరిపాకంబున్‌= నిత్యానిత్య వివేకంలో పరిణతి 

(పరిపక్వత)ని; ఒందకమున్ను= చెందక ముందు; ఒక సమయంబునన్‌= ఒకసారి; బంధువియోగంబు= చుట్టాలను కోల్పోవటం; 

పాటిల్లన్‌= కలుగగా; విషాదంబును= దుఃఖాన్ని; ఒంది= పొంది; గృహంబు= ఇంటిని; తొజంగి= వదలి; వెడలువాండు+అయ్యెన్‌= 

వెళ్ళిపోవటానికి సిద్దమయ్యాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; అతని పాలికిన్‌= ఆ జనకుడి వద్దకు; అశ్మకుండు+అను= అశ్మకుడనే 
పేరుగల; విప్రవర్యుండు= (బ్రాహ్మణోత్తముడు; వచ్చినన్‌= రాగా; ఆ+వసుమతీపతి= ఆ రాజు (జనకుడు); సముచిత= తగిన; 

'ప్రకారంబునన్‌= పద్దతిలో; పూజితున్‌+చేసి= పూజించి. 

తాత్పర్యం: ఈ విధంగా మాట్టాడి వ్యాసుడు ఇంకా ఇట్టా చెప్పాడు. “ధర్మజా! విదేహరాజైన జనకుడు 

తత్వజ్ఞాన పరిపూర్చుడు కాకముందు, ఒకసారి బంధువులను కోల్పోవటం జరిగి, ఆ బాధతో ఇల్టు వదలి 

పోదలచాడు. ఆ సమయంలో అశ్మకుడనే బ్రాహ్మణుడు జనకుడివద్దకు వచ్చాడు. జనకు డాతనిని తగినట్టుగా 
పూజించాడు (తరువాతి పద్యంతో అన్వయం). 
జనకున కశ్మకుండు సెస్పిన నీతి వ్యాసుండు ధర్మజునకు. జెప్పుట (సం. 12-28-2) 

తే. ' అర్ధములు బంధువులు. గల్లినపుడు తద్వి ।; యోగమైనట్టి యెడను మర్వునకు నెద్ది 
తలంపుమై నున్న మదవిషాదంబు లడర । కుండు. జెప్పవె యది కృపాయుక్తి ననఘ!” 211 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అర్థములు= ధనములు, సంపదలు; బంధువులున్‌= చుట్టాలు; కల్షినపుడు= ఉన్నప్పుడూ; 

తద్‌= వాటి; వియోగము= ఎడబాటు; ఐన+అట్టి+ఎడను= కలిగిన సందర్భంలోనూ; మర్ష్యునకున్‌= మానవుడికి; ఎద్ది= ఏది; తలయుమైన్‌= 


ఆలోచనలో, బుద్ధిలో ఉన్నన్‌= ఉంటే; మద విషాదంబులు= అహంకారం, దుఃఖం; అడరక+ఉండున్‌= విజ్బృంభించకుండ ఉంటాయో; 
అది= దానిని; కృపాయుక్తిన్‌= దయతో కూడిన వాడవై; చెప్పవు+ఎ?= తెలియచెప్పవా? (చెప్పుమని ప్రార్ధన). 


తాత్పర్యం: 'మానవుడి బుద్దిలో ఏది ఉంటే, ధనం, బంధువులు కలిగినపుడు అహంకారం, అవి పోతే దుఃఖం 
కలుగకుండా ఉంటాయో దానిని దయతో నాకు తెలియజెప్తుము'. 

వ. అని యడిగిన నాతం డిట్లనియె. 212 
ప్రతిపదార్థం: అని= అంటూ; అడిగినన్‌= అడుగగా; ఆతండు= ఆ అశ్మకుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 
తాత్పర్యం: జనకు డట్టా అడగగానే అశ్మకు డీ విధంగా జవా బిచ్చాడు. 


సీ. *దుఃఖంబు సుఖమును దోడివ సంసార । మునకు; దద్వశగతి. బోవు నరుని 
యాత్మ నంబుదము గా డృపహరించిన విధం । బున నవి సెటుచు; నేపున సుఖైక 
భాగియు దుఃఖైకభాగియు లేమి లో । కంబునం దెలియంగ6 గనుట మందు 
వానికి; విను జర రానీక త్రోవంగ6 । జావక యుండ వశంబె జలధి 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 83 


తే. వలయ వేష్టిత క్షితి నేలు వానికైన । నధిప! యెద్ది వాటిల్లిన ననుభవించు 
నపుడు ప్రాప్తవ్య మిది యని యంతరంగ । విభ్రమము లేక యునికి వివేక సరణి. 213 


ప్రతిపదార్థం: అధిప!= జనక మహారాజా!; దుఃఖంబు= శోకం; సుఖమును= సంతోషమూ; సంసారమునకున్‌= గృహస్ట్రజీవనానికి; 
తోడివి+అ= కలిసి ఉండేవే; తద్‌= వాటికి; వశగతిన్‌= లొంగిన విధంగా; పోవు= వర్తించే; నరుని= మానవుడిని; ఆత ]న్‌= మనస్సును; 
అంబుదము= మేఘాన్ని; గాడ్పు= గాలి, వాయువు; అపహరించిన విధంబునన్‌= మాయం చేసినట్టుగా; అవి= ఆ సుఖదుఃఖాలు; 
చెలుచున్‌= చెడగొడతాయి; ఏపునన్‌= అధికంగా, మిక్కిలి; సుఖ+ఏక+శభాగియున్‌= సుఖమును మాత్రమే అనుభవించే వాడు 
కాని; దుఃఖ+ఏక+భాగియున్‌= దుఃఖాన్ని మాత్రమే అనుభవించే వాడు కాని; లోకంబునన్‌= లోకంలో; లేమి= లేకపోవటం; 
తెలియంగన్‌+కనుట= తెలిసేటట్టు చూడటం (తెలిసికొనటం); వానికిన్‌= ఆ సుఖదుఃఖాలకు; మందు= జొషధం, ప్రతిచర్య; విను= 
వినుము; జలధి+వలయ+వేష్టిత= సము[ద్రమనే వలయంచేత చుట్టబడిన; క్షితిన్‌= భూమిని; ఏలువానికిన్‌+ఐనన్‌= పాలించే 
చ(క్రవర్తికైనా; జర= ముసలితనమును; రానీక= రానీయక; త్రోవంగన్‌= ఆవలకు నెట్టటం; చావక= మరణించక; ఉండన్‌= ఉండటం; 
వశంబు+ఎ?= చేతులలో ఉన్నదా? వీలవుతుందా?; ఎద్ది= ఏది; పాటిల్లినన్‌= సంభవించినా, వచ్చినా? అనుభవించు+అపుడు= 
అనుభవించే సమయంలో; ఇది= ఆ వచ్చినది; (ప్రాప్రవ్యము= పొందదగింది; అని= అనుకొని; అంతరంగ విభ్రమము=మనస్సు 
('భ్రమపడటం, చెదరటం; లేక= లేకుండా; ఉనికి= ఉండటం; వివేకసరణి= జ్ఞానమార్గం, తెలిసినవారి పద్ధతి. 


తాత్పర్యం: 'జనక మహారాజా! సుఖదుఃఖాలు సంసార జీవనంలో కలిసే ఉంటాయి. గాలి మేఘాన్ని చెదరగొట్టినట్టు, 
వాటికి లోనై వర్తించే మానవుడి ఆత్మను అవి చెదరగొడతాయి. లోకంలో అధికమైన సుఖాలు మాత్రమే అనుభవించే 
వారు కాని, దుఃఖాలు మాత్రమే అనుభవించేవారు కాని లేరని తెలిసికొనటమే వాటికి తగిన మందు. సముద్రం 
చేత చుట్టబడిన భూమండలాన్నంతటినీ పరిపాలించే చక్రవర్తికి అయినా వార్దకాన్ని దగ్గరకు రానీయక దూరంగా 
నెట్టటం కాని, చనిపోకుండా ఉండటం కాని వశమా? (కాదు కదా!) ఏది ఘటిల్లినా, అది (ప్రాప్తం అనుకొని చిత్తం 
చెదరకుండా ఉండటం జ్ఞానుల పద్దతి. 


విశేషం: అలం: ఉపమ. 


క నరవర! సరసాన్నంబులు. । బరిమళ సద్వస్తువులును బరమశయన వి 
ష్టరములు. గాలాధీనత । నరు6 బొందుం, బాయు; వాని నమృ్మమియ యుజున్‌. 214 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; సరస+అన్నంబులున్‌= ఆరు రుచులతో కూడిన ఆహారాలు; పరిమళ= సువాసనలు చిమ్మే; 
సత్‌+వస్తువులును= మంచి పదార్దాలు; పరమ= ఉత్తమోత్తమమైన; శయనవిష్టరములున్‌= శయ్యలు, ఆసనాలు; కాల+అధీనతన్‌= 
కాలానికి లోబడి; నరున్‌= మానవుడిని; పొందున్‌= చేరుతాయి; పాయున్‌= వదలిపోతాయి; వానిన్‌= వాటిని; నమ్మమి+అ= 
నమ్మక పోవటమే; ఉయిన్‌= తగును. 


తాత్పర్యం: రాజా! షడ్రసోపేతమైన ఆహారాలు, సుగంధభరితమైన అనేక (ద్రవ్యాలు, ఉత్తమోత్తమమైన శయ్యలు, ఆసనాలు, 
కాలానుగుణంగా మానవులకు దొరుకుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని నమ్మకుండా ఉండటమే మంచిది. 


చ వల నధికంబుగాం గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం 
దుల నొడంగూర్ప నేర్చి తనదోషము లారయ బుద్ధి గల్లి యా 
ర్తులకు6 జికిత్స సేసెదరు; రోగము వాయమి లేదె? వారురో 
గు లగుట గానమెట్లు ప్రతికూలవిధిన్‌ నరునేర్పు ద్రోచునే? 215 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వలను= వీలు, ఆనుకూల్యం; అధికంబు+కాన్‌= ఎక్కువగా; కలుగు= కలిగిన; వైద్యులు= భిషక్కులు; శాస్తములు= 
రోగనిదానానికి సంబంధించిన శాస్త్రాలను; అభ్యసించి= చదివి; మందులన్‌= ఓషధులను; ఒడన్‌+కూర్చన్‌= తగిన విధంగా 
కలపటం; నేర్చి= అభ్యసించి; తనుదోషములు= వాత, పిత్త కఫాది శరీర దోషాలు; ఆరయన్‌= గుర్తించే; బుద్ది= తెలివి; కల్లి= 
ఉండి; ఆర్తులకున్‌= బాధపడుతున్నవారికి; చికిత్స= వైద్యం; చేసెదరు= చేస్తారు; రోగము= వ్యాధి; పాయమి= పోకపోవటం; 
లేదు+ఎ?= లేదా;? వారు= ఆ వైద్యులు; రోగులు+అగుట= వ్యాధి పీడిత్రులవటం; కానము+ఎట్టు?= చూడటం లేదా?; నరునేర్పు= 
మానవుడి కౌశలం; ప్రతికూలవిధిన్‌= విధివైపరీత్యాన్ని; త్రోచును+ఏ?= నెట్టివేయగలదా? (లేదని భావం). 


తాత్పర్యం: అవకాశం అధికంగా కలిగిన వైద్యులు వైద్యశాస్తాన్ని బాగా అధ్యయనం చేసి, మందులను సరిగా 
తయారుచేయటం నేర్చుకొని, శరీరదోషాలను గుర్తించే తెలివి కలిగి ఉండి, రోగులకు వైద్యం చేస్తారు. అయినా, 
రోగం తగ్గకపోవటం ఉంటుంది కదా! ఆ వైద్యులే రోగులవటం కూడా చూస్తున్నామే. మానవుడి నేర్పు విధివైపరీత్యాన్ని 
తొలగించలేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. మానవుడి మేధకన్న విధి బలీయమని అందరూ విధికి తల ఒగ్గవలసినవారేనని చెప్పటం. 


సీ. _ సద్వంశ జన్మంబు సౌందర్యమును బలం 1బును సుభగతయును భోగములును 
భవితవ్యతానురూపంబులు పేదలై । పెంచుట కలయంగఈ బెల్లు పుట్టు 
దురు ప్రజ లెంతయు సిరిగలవారు గో । రంగం బుట్టరు; దరిద్రపు జనంబు 
లాశటం దిని జాలు నటిగించు కొందరు; । భోజ్య సంపన్నులు భోజనంబు. 


తే. బూర్దముగం జేయంజాలరు భూపవర్య! । వెలంది జూదంబు పానంబు వేం యతిని 
షేవితములు గాందగ దని చెప్ప వినుచు | వలను గలవార చెడుదురు వానివలన. 216 


ప్రతిపదార్థం: సద్వంశ జన్మంబు= కుఠీనత; సౌందర్యమును= అందచందాలు; బలంబును= శక్తి సుభగతయును= సౌభాగ్యం, 
అదృష్టం; భోగములును= అనుభవించదగిన సంపదలూ; భవితవ్యతా+అనురూపంబులు= సుకృతానికి తగినటువంటివి; 
పేదలు+ఐ= బీదవారై; పెంచుటకున్‌= పెద్దచేయటానికి; అలయంగన్‌= అలసిపోతుండగా; ప్రజలు= సంతానం; పెల్టు= అధికంగా; 
పుట్టుదురు= జన్మిస్తారు; సిరిగలవారు= ధనవంతులు; ఎంతయున్‌= ఎంతగానో; కోరంగన్‌= కావాలని కోరుకొన్నా; పుట్టరు= 
కలుగరు; దరి[ద్రము+జనంబులు= బీదవారైన మనుష్యులు; ఆంకటన్‌= ఆకలితో; జాలున్‌= రాళ్ళను; తిని= తిని; 
అజిగించుకొందురు= జీర్షంచేసికొంటారు; భోజ్యసంపన్నులు= ఆహార సంపద ఎక్కువ ఉన్నవారు; భోజనంబున్‌ అన్నం తినటం; 
పూర్ణముగన్‌= పూర్తిగా, నిండుగా; చేయన్‌+చాలరు= చేయలేరు; భూపవర్య!= రాజోత్తమా!; వెలంది= ప్రీ; జూదంబు= ద్యూతం; 
పానంబు= సురాపానం; వేంట= మృగయా వినోదం; అతి= పరిమితిని మించి; నిషేవితములు= సేవించదగినవి, అనుభవించదగినవి; 
కాన్‌+తగదు+అని= కాదని; చెప్పన్‌= (పెద్దలు) చెప్పగా; వినుచున్‌= వింటూ; వలను+కలవారు+అ=తగినవారు; వానివలనన్‌= 
ఆ వ్యసనాల కారణంగా; చెడుదురు= నశిస్తారు. 


తాత్పర్యం: ఓ జనక మహారాజా! కులీనత, చక్కదనం, బలం, అదృష్టం, భోగాలు సుకృతానికి తగినట్టు లభిస్తాయి. 
పెంచటానికి కష్టపడే పేదలకు పిల్లలు ఎంతోమంది కలుగుతారు. కావాలని కోరే ధనవంతులకు సంతానం కలుగదు. 
బీదలు ఆకలితో రాళ్ళు తిని అరిగించుకొంటారు. సంపన్నులు కడుపునిండా తినలేరు. స్రీలు, జూదం, సుర, వేట 
మొదలైనవి మితిమీరి అనుభవించకూడదని పెద్దలు చెప్పగా వింటూ అన్నీ తగినవారు కూడా వాటివలన నళిస్తూ 
ఉంటారు. 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 85 
విశేషం: జ్ఞానం కలిగి ఉండటం, దానిని అమలు పరచటం ఒకటి కాదు. 


వ. అట్టివి దైవకృతంబులు గావున నిష్టానిష్ట ప్రాప్పలకుం గారణంబులు గనికొనలేవు; బాంధవలాభంబును 
దద్వియోగంబును వదం గాష్టంబులు సంగతంబులై పదంపడి పాసిన చందంబు. 217 


ప్రతిపదార్థం: అట్టివి= అటువంటివి; దైవకృతంబులు= భగవంతుడిచేత చేయబడినవి (మానవులు చేసినవి కావు); కావునన్‌= అందువలన; 
ఇష్ట+అనిష్ట+(ప్రాప్రలకున్‌= ప్రియమైనవి, అప్రియమైనవి పొందటానికి; కారణంబులు= హేతువులు; కనికొనలేవు= కనిపెట్టలేవు; బాంధవ 
లాభంబును= బంధువుల ్రాప్తియు, (చుట్టాలను కలిగి ఉండటం); తద్‌+వియోగంబును= వారి ఎడబాటును; వజదన్‌= ప్రవాహంలో; 
కాష్ట్రంబులు= కట్టెలు; సంగతంబులు+ఐ= కలసికొని; పదంపడి= తరువాత; పాసిన= దూరమైన; చందంబు= తీరు. 


తాత్సర్యం: అటువంటివి విధికృతాలు. మానవులు చేసినవి కావు. అందువలన మనం ఇష్టమైనవి పొందటం, ఇష్టం 
లేనివి ప్రాప్రించటం అనేవాటికి హేతువును కనిపెట్టలేవు. బంధు(ప్రాప్తి, వారి ఎడబాటు ప్రవాహంలో కొట్టుకొని పోతూ 
కట్టెలు కలిసికొని, విడిపోవటం వంటిదే. 


విశేషం: అలం: ఉపమ. 


తే... మాతృ పితృ దార పుత్రక భ్రాతృ శతస । హస్రకంబులు సంసృతి ననుభవింప6 
బడియె; నిందులో నెవ్వరి కడలువాండు । నరు€ డనిత్యత యూహించు టరయ నువు. 218 


ప్రతిపదార్థం: మాతృ+పితృ+దార+పుత్రక+భ్రాతృ+శత సహస్రకంబులు= తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సోదరుల వందలవేలు 
(లక్షలు); సంసృతిన్‌= సంసారంలో; అనుభవింప(బడియెన్‌= అనుభవించబడ్డారు; ఇందులోన్‌= ఈ లక్షల బంధుత్వాలలో; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికొరకు; నరు6ండు= మానవుడు; అడలువాండు?= బాధపడుతాడు?; అనిత్యత= అశాశ్వతత్య్వాన్ని, నిలకడలేనితనాన్ని; 
ఊహించుట= భావన చేయటం; అరయన్‌= పరికించగా; ఉజవు= ఉచితం; తగినది. 


తాత్పర్యం: ఈ జననమరణ చ(క్రరూపమైన సంసారంలో (అనేక జన్మలలో) లక్షలకొద్ది తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, 
సోదరుల బంధం అనుభవించబడింది. ఇందులో ఎవరికొరకని మనిషి బాధపడగలడు? దీనిని లెస్సగా భావించి 
మానవజీవితం ఎంత అశాశ్వతమైనదో తెలిసికొనటం సముచితం. 


నిశేషం: సంసారం అంటే జననమరణ చక్రం అనీ జీవితంలోబంధుత్వాదులు అశాశ్వతమనీ తెలియటం జ్ఞానమనీ తాత్పర్యం. 


క. జనన జరామరణ గ్రా! హనిబిడ కాలాబ్ది మగ్నమని జగము నెజిం 

గినవాండు ధర్మవర్తన । మున నుండుం జింత దక్కి భూపవరేణ్యా! 219 
ప్రతిపదార్థం: భూపవరేణ్యా!= రాజులలో ఎన్నదగినవాడా!; జనన= పుట్టుక; మరణ= చావు అనే; [గ్రాహ= మొసళ్ళచేత; నిబిడ= 
దట్టమైన; కాల+అబ్టి= కాలమనే సముద్రంలో; మగ్నము+అని= మునిగినదని; జగమున్‌= లోకమును; ఎజింగినవాండు= 
తెలిసికొన్నవాడు; చింతన్‌+తక్కి= శోకమును వదలి; ధర్మవర్తనమునన్‌= ధర్మమార్ల ప్రవర్తన కలిగి; ఉండున్‌= ఉంటాడు. 
తాత్పర్యం: జనకమహారాజా! ఈ లోకం చావు పుట్టుకలనే మొసళ్ళతో బాగా నిండిపోయి ఉన్న కాలం అనే 
సముద్రంలో మునిగిపోయి ఉన్నది - అని తెలిసికొన్న మానవుడు శోకాన్ని వదలి, ధర్మమార్గంలో నడుస్తాడు. 


విశేషం: అలం: రూపకం. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తన యొడ లెరవనినను మను । జునకును బంధుతతి సతమె? శోకించిన వ 
చ్చునె చచ్చిన జంతువు? నె । మ్మన మధికము నొచ్చు. గాక మహితవివేకా! 220 


ప్రతిపదార్థం: మహిత వివేకా!= గొప్ప విచక్షణా జ్ఞానం కల జనక మహారాజా!; మనుజునకున్‌= మానవుడికి; తన= తనయొక్క; 
ఒడలు= శరీరం, తనువు; ఎరవు+అనినను= తిరిగి ఇచ్చివేయటానికి అరువుగా అడిగి (యాచించి) తెచ్చుకొన్నది అనగా; బంధుతతి= 
బంధువర్గం; సతము+ఎ?= శాశ్వతమా?; చచ్చిన= చనిపోయిన; జంతువు= ప్రాణి; శోకించినన్‌= ఏడ్చినంత మాత్రాన; వచ్చును+ఎ= 
తిరిగి వస్తుందా?; నెజ+మనము= నిండుమనసు (బాధపడటం వలన); అధికము= ఎక్కువగా; నొచ్చున్‌+కాక= బాధపడుతుంది 
తప్ప! 

తాత్పర్యం: వివేకవంతుడవైన జనకమహారాజా! మానవుడికి తన శరీరమే అడిగి, అప్పుగా తెచ్చుకొన్నటువంటిది. 
అటువంటప్పుడు బంధువులు శాశ్వతమా? ఎంత బాధపడినా చచ్చిన జీవి తిరిగి రాదు కదా! అట్టా బాధపడటం 
వలన మనసు మరింత నొచ్చుకొనటం తప్ప ప్రయోజనం లేదు. 


విశేషం: జీవుడు శరీరధారి మాత్రమే. ప్రతి జన్మలోనూ జీవుడు తను నివసించటానికి వీలుగా ఒక శరీరం కావాలని అడిగి 
తెచ్చుకుంటాడు. జీవుడు శరీరం కాదు; శరీరం జీవుడు నివసించే ఇల్టు వంటిది. ఇక బంధుత్వాలు తాత్కాలికాలే. 


ఉ. _ కావున నెవ్వగల్‌ విడువు; గైకొను మాత్మకలార్హ కర్మ సం 
సేవన తత్పరత్వము; విశిష్టజనంబుల సంగతిన్‌ భవ 
ద్ధావనము కల్మషంబు దెగం బాచి శుచిత్వముం బొందు; లోకసం 
భావిత కీర్తి వయ్యెదు నృపాలక! నా పలు కూందు పాటిగాన్‌.' 221 


ప్రతిపదార్హం: నృపాలక!= రాజా!; కావునన్‌= అందువలన; నెజ+వగల్‌= నిండు బాధలు; విడువు= వదలిపెట్టుము; ఆత్మకుల= 
నీ వంశానికి; అర్హ= తగిన; కర్మసంసేవన= పనిని బాగా చేయటంలో; తత్పరత్వమును= ఆశను, ఇష్టమును; కైకొనుము= 
స్వీకరించుము;: విశిష్టజనంబుల= గొప్ప వ్యక్తుల, మహాత్ముల; సంగతిన్‌= సాంగత్యంలో; భవత్‌= నీ; భావము= ఆలోచన (ఊహ) 
లోని; కల్మషంబు= మలినాన్ని; తెగన్‌=+పాచి= పోయేటట్టు చేసి; శుచిత్వమున్‌= పవిత్రతను, నిర్మలత్వాన్ని; పొందు(ము)= 
సముపార్టించుకో; లోకసంభావిత= లోకంలోని అందరిచేత గౌరవించదగిన; కీర్తివి= కీర్తి కలవాడివి; అయ్యెదు= అవుతావు; నా 
పలుకు= నా మాట; పాటి+కాన్‌= తగినదని; ఊందు(ము)= గట్టిగా పట్టుకో, ఆచరించుము, నమ్ముము. 


తాత్పర్యం: ఓ జనకమహారాజా! అందువలన బాధపడటం మానుము. నీ వంశానుగుణమైన పని (రాజ్యపాలన) 
ఆచరించటంలో నిమగ్నుడవు అయిపొమ్ము! సత్పురుషుల సాంగత్యంలో నీ మనసులోని మాలిన్యాన్ని 


పోగొట్టుకొని పవిత్రతను సంతరించుకొమ్ము. అపుడు లోకులందరిచేత గౌరవించబడే కీర్తి కలవాడి వవుతావు. 
నా మాటను తప్పక నమ్మి పాటించుము”. 


వ. అనుటయుం దెలిసి జనకుం డమ్ముని నామంత్రితుంజేసి నిజకర్మతంత్ర నిరర్వహణంబునకై గృహంబున నిలిచె; 
నీవు నట్ల యుమ్మలికం బుజ్జగింపు ముత్తమ క్షాత్ర సరణి సాధితంబైన భూవలయంబు. బాలింపుము; తక్కటి 
తలంపులు దక్కుమని పలికిన విని పలుక కున్న యగ్రజుం జూచి సవ్యసాచి జనార్దనుతో నిట్లనియె.222 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; తెలిసి= వివేకం కలిగినవాడై; జనకుండు= జనకమహారాజు; ఆ+మునిన్‌= అశ్మకమునిని; 
ఆమంత్రితున్‌+చేసి= వీడుకొలిపి; నిజకర్మ= తన పని అయిన; తంత్ర= స్వరాష్ట్ర పాలన; నిర్వహణంబునకున్‌+ఐ= వహించటానికి; 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 87 


గృహంబునన్‌= ఇంటియందు; నిలిచెన్‌= ఉండిపోయాడు; నీవును= నీవు కూడా; అట్టు+అ= అదే విధంగా; ఉమ్మలికంబు= 
శోకం; ఉజ్జగింపుము= వదలుము; ఉత్తమ= శ్రేష్టమైన; క్షాత్రసరణి= క్షత్రియోచిత పద్దతిలో; సాధితంబు+ఐన= పొందినది అయిన; 
భూవలయంబున్‌= భూమండలాన్ని; పాలింపుము= ఏలుము; తక్కటి= మిగిలిన; తలంపులు= ఆలోచనలు; తక్కుము= 
వదలుము; అని; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; పలుకక+ఉన్న= మాటాడక ఉన్న; అ(గ్రజున్‌= అన్నగారిని; చూచి= కని; 
సవ్యసాచి= అర్జునుడు; జనార్హనుతోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అశ్మకు డన్న ఆ మాటలతో జ్ఞానం కలిగినవాడై జనకమహారాజు ఆ మునికి వీడ్కోలు పలికి, 
తన విధ్యుక్తధర్మమైన రాజ్యపాలనా తంత్రాన్ని నిర్వర్తించటానికి ఇంట్లోనే ఉండిపోయాడు. నీవు కూడా 
అదేవిధంగా విషాదాన్ని వదలి, రాజధర్మానికి తగిన పద్దతిలో సంపాదించిన భూమండలాన్ని ఏలుము. మిగిలిన 
ఆలోచనలను వదలుము'* అని వ్యాసుడు చెప్పగా విని, మారు మాటాడని అన్నగారిని చూచి అర్జునుడు కృష్ణుడితో 
ఇట్టా అన్నాడు. 
క.  'బహుబంధుమరణ శోక । ప్రహత వివేకమయి ధర్మరాజునకు మనో 

మహిమ వికలమయ్యెం; । బర । మహిత వచోవృత్తి. దేర్పు మహితవిచారా! 223 
ప్రతిపదార్దం: మహితవిచారా!= గొప్ప ఆలోచన కలిగిన శ్రీకృష్ణా! ధర్మరాజునకున్‌; బహు= పెక్కు; బంధుమరణ= చుట్టాల 
చావువలన కలిగిన; శోక= విషాదంచేత; ప్రహత= బాగా దెబ్బతిన్న; వివేకము+అయి= విచక్షణాజ్ఞానం కలిగి; మనోమహిమ= 
మనసుయొక్క గొప్పతనం; వికలము= చెదరినది; అయ్యెన్‌= అయింది; పరమహిత= అన్నింటికన్న గొప్పదైన మేలు కలిగించే; 
వచోవృత్తిన్‌= మాటల తీరుతో; తేర్పు= తేటపడేటట్టు చేయుము. 
తాత్పర్యం: 'గొప్ప భావనలు కల కృష్ణా! బహుబంధుమరణంవలన కలిగిన శోకం కారణంగా ధర్మరాజు వివేకం బాగా 
దెబ్బతిని, మనసు వికలమైంది. దానిని పరమ (శ్రేయోదాయకమైన నీ హితోక్తులతో తేరుకొనేటట్ట్లు చేయుము”. 


వ. అనిన నచ్యుతుండు పాండవాగ్రజు. జేరంజని, యభివందనం బాచరించి, యతని కరంబు వట్టికొని, 
వదనంబు విరిదమ్మి చందంబు నొంద మధురాక్షర విన్యాసంబుగా నిట్లనియె. 224 
ప్రతిపదార్దం: అనినన్‌= అనగా; అచ్యుతుండు= నాశరహితుడైన శ్రీకృష్ణుడు; పాండవ+అ(గ్రజున్‌= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజును; చేరన్‌+చని= సమీపించి; అభివందనంబు+ఆచరించి= నమస్కారం చేసి; అతని= ధర్మరాజు;కరంబు= చేతిని; 
పట్టికొని= చేతితో పట్టుకొని; వదనంబు= ముఖం; విరిదమ్మి= విచ్చిన తామరపూవు; చందంబును+ఒందన్‌= వలెకాగా; 
మధుర+అక్షర+విన్యాసంబు+కాన్‌= తియ్యని మాటల కూర్చ్పుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్పర్యం: అర్జును డట్టా అడగగానే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అతడి చేతిని పట్టుకొని, 
వికసించిన తామరపూవువలె ఉన్న ముఖంతో, తియ్యగా ఈ విధంగా మాట్లాడాడు. 
నిశేషం: అలం: ఉపమ. 
మ. ' పురుషవ్యాఘ్ర! మనంబు గుంద వగలం బొందంగ నీకేల? సం 
గరకేలిన్‌ భవదీయబంధు లతిలోకంబైన తెంపొప్పం బో 


యిరి నాకంబున; కట్లుగాక కలగాదే రాజవృత్తంబు దా 
నరయన్‌ రాజుల యేల? యేజనులు నిత్యాయుర్దనుల్‌ సెప్పుమా! 225 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషవ్యాషఘ్ర!= మనుజోత్తమా! ధర్మరాజా!; నీకు= నీవంటివాడికి; మనంబు= మనస్సు; కుందన్‌= కుంగిపోయేటట్టు; 
వగలన్‌= బాధలను; పొందంగన్‌= అనుభవించటం; ఏల?= ఎందుకు?; సంగరకేలిన్‌= యుద్ధమనే ఆటలో; భవదీయః= నీ; 
బంధులు= చుట్టాలు; అతిలోకంబు+ఐన= మానవాతీతమైన; తెంపు+ఒప్పన్‌= సాహసం 'ప్రకటమయ్యేటట్టు; నాకంబునకున్‌= 
స్వర్గానికి; పోయిరి= వెళ్ళారు; అట్టు+కాక= ఆ విధంగా కాకపోయినా; రాజవృత్తంబు= రాచకరికము; తాన్‌= అది; కలగాదే= 
స్వప్నమే కదా! అరయన్‌= పరికించి చూస్తే) రాజులు+అ= రాజులే; ఏల= ఎందుకు?; ఏ జనుల్‌= ఏ మనుష్యులు; 
నిత్య+ఆయుర్దనుల్‌= శాశ్వతమైన ఆయువనే ధనం కలవారో; చెప్పుమా?= చెప్పుము! 


తాత్పర్యం: కృష్ణు డిట్లా అన్నాడు: 'పురుషశ్రేష్టుడవైన ధర్మరాజా! నీ వంటివాడు బాధలతో క్రుంగిపోవటం ఎందుకు? 
రణరంగంలో, కేళీప్రాయంగా నీ బంధువులు మానవాతీతమైన శౌర్యాన్ని ప్రదర్శించి స్వర్గ్షస్థులయ్యారు. రాచరికం 
అన్నది కలకాక వాస్తవం కాదు కదా! ఒక్క రాజులే ఏమిటి? శాశ్వతమైన ఆయుర్దాయం కల మనుష్యు లెక్కడ 
ఉన్నారు చెప్పుము”. 

వ. అని పలికి వెండియు. 226 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటాడి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 

తాత్పర్యం: శ్రీకృష్ణు డీ విధంగా మాటాడి ఇంకా ఇట్టా అన్నాడు- (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ' తొల్లి సంజయు. డను మహీవల్లభుండు । పుత్రశోకాతురత్వంబు. బొందియున్న 
నుపశమంబుగ. బ్రాక్తననృ్ఫపుల. జెప్పి । తెలిపె నిమ్మాని యంతకు బలిమి కలిమి.” 227 


స్‌ 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; సృంజయుండు+అను= సృంజయు డనే పేరుగల; మహీవల్లభుండు= భూభర్త (రాజు); 
పుత్రశోక+ఆతురత్వంబున్‌= పుత్రశోకంవలని బాధను; పొంది+ఉండి= కలిగి ఉండగా; ఈ+మౌని= ఈ ముని - నారదుడు; 
ఉపశమంబుగన్‌= ఓదార్పుగా; (ప్రాక్తన= (ప్రాచీన; నృపులన్‌= రాజులను (వారి చరిత్రలను); చెప్పి= పలికి; అంతకు= యముడి; 
బలిమి కలిమి= బలాధిక్యాన్ని; తెలిపెన్‌= తెలియచెప్పాడు. 


తాత్పర్యం: 'పూర్వం సృంజయుడనే రాజు పుత్రశోకంతో బాగా బాధపడుతూ ఉంటే, నారదమహర్షి అతడికి 
ఓదార్పు కలగటంకొరకు, [ప్రాచీన రాజులనుగురించి, యముడి సామర్ధ్యాన్ని గురించి తెలియజెప్పాడు”. 


వ. అని యెజింగించి నారదుం జూపి 'యిమ్మహాత్ముం డట్లు మరుత్తసుహోత్రాదులగు రాజుల పరమోత్కృష్ట 
కర్మంబులును, నట్టివారికిం గాలవశత్వంబునం బొందకుండ రామియుం దెలియ నుపన్యసించిన 
వాక్యంబు లభిమన్యు మరణశోక వ్యాకులుండ వగు నీకుం దాపోపశమంబుగాం గృపాతిశయంబునం 
బరిపాటి వీరలు సెప్పి'రని పారాశర్యమునీశ్వరు నిర్దేశించి, 'వీరి వచనంబుల యేనునుం జెప్పెద నాకర్ణింపు' 
మని యిట్లనియె. 228 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఎటీగించి= బోధపరచి; నారదున్‌+*చూపి= నారద మహర్షిని చూపించి; -ఈ+మహాత్ముండు= 
ఈ మహానుభావుడు; అట్టు= ఆ విధంగా; మరుత్తసుహోత్ర+ఆదులు+అగు= మరుత్తుడు, సుహో(త్రుడు మొదలైన; రాజులు= 
చక్రవర్తుల; పరమ+ఉత్కృష్ట+కర్మంబులును= మిక్కిలి. శ్రేష్టమైన కార్యాలను; అట్టివారికిన్‌= అటువంటి వారికి కూడా; 
కాలవశత్వంబునన్‌+పొందక+ఉండ+రామియున్‌= కాలధర్మాన్ని (మరణాన్ని) చెందకుండా ఉండకపోవటాన్నీ; తెలియన్‌= 
బోధపడేటట్టు; ఉపన్యసించిన= పలికిన; వాక్యంబులు= మాటలు; అభిమన్యు+మరణ+శోక= అభిమన్యుడి మరణం వలన కలిగిన 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 89 


బాధచేత; వ్యాకులుండవు+అగు= కల్లోల పడినవాడవైన; నీకున్‌= నీకు; తాప+ఉపశమంబు+కాన్‌= బాధా నివారిణి అయ్యేటట్టు; 
కృపా+అతిశయంబునన్‌= అధికమైన దయతో; పరిపాటిన్‌= (క్రమంగా; వీరలు= వీరు; చెప్పిరి+అని= చెప్పారని; 
పారాశర్యముని+-ఈశ్చరున్‌= వ్యాసమునిని; నిర్దేశించి= చెప్పి (చూపి); వీరి వచనంబులు+అ= వీరి మాటలే; ఏనునున్‌= నేను 
కూడా; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పి, బోధచేసి, నారదమహర్షిని చూపించి, “ఈ మహానుభావుడు 
సృంజయుడికి మరుత్తు, సుహోత్రుడు మొదలైన చ(క్రవర్తులు చేసిన మహత్కార్యాలన్నీ చెప్పి, వారుకూడా కాలధర్మం 
చెందటాన్నీ తెలిసేటట్టు చెప్పిన మాటలనే ఇప్పుడు వీరు అభిమన్యుడి మరణంవలన కలతచెందిన నీకు బాధ 
తగ్గించటానికి ఎంతో దయతో చెప్పారు” అని వ్యాసమహర్షిని చూపించి “వీరు చెప్పిన మాటలే నేను కూడా చెప్పుతాను 
వినుము” అని ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు. 


ధర్మరాజునకు. గృష్షుండు షోడశరాజుల చరిత్రంబులు సెప్పుట (సం. 12-29-16) 


సీ. 'సంవర్తు. డను మహాసంయమి దేవతా । గురుతోడి యీసున నరుగుదెంచి, 
పూని యుపద్రష్టయ్రై నడపంగ హి ।; మాచలపాదంబునందు శక్ర 

వరుణ ప్రభృతులైన సురలు మహామునీం । ద్రులును సహాయులై మెలంగుచుండ 
శాలా ప్రముఖ భవ్యసాధనమ్ములు గన । కనకమయంబులుగ వస్తకాంచనాజ్య 


ఆ. దధిపయః ఫలాది తర్పణ ద్రవ్యస । మృద్ది సకలజనులు మెచ్చం బెక్కు 
లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు । నిత్యపదవి నుండ నేరైనయ్య?” 229 


ప్రతిపదార్హం: సంవర్తుండు+అను= సంవర్తుడనే పేరుగల; మహాసంయమి= గొప్పముని; దేవతాగురుతోడి= దేవగురువైన 
బృహస్పతితో; ఈసునన్‌= అసూయతో, ఈర్ష్యతో; అరుగుదెంచి= వచ్చి; పూని= పట్టుపట్టి; ఉపద్రష్టశ+ఐ= కార్యనిర్వాహకుడై; 
నడపంగన్‌= జరిపించగా; హిమ+అచల= హిమవత్పర్వతముయొక్క; పాదంబున+అందున్‌= మొదట్లో; శక్ర= ఇంద్రుడు; వరుణ= 
వరుణుడు; 'ప్రభృతులు+ఐన= మొదలైన; సురలు= దేవతలూ; మహాముని+ఇం[ద్రులును= గొప్పు బుషివరులూ; సహాయులు+ఐ= 
తోడుపడేవారై; మెలంగుచున్‌+ఉండన్‌= ప్రవర్తిస్తూ ఉండగా; శాలాప్రముఖ= యజ్ఞశాల మొదలైన; భవ్యసాధనమ్ములు= 
శుభప్రదమైన యజ్ఞోపకరణాలు; కనకమయంబులుగన్‌= బంగారపువిగా; వస్త= వస్త్రములు; కాంచన= బంగారు; ఆజ్య= నేయి; 
దధి= పెరుగు; పయః= పాలు; ఫల= పండ్డు;ు ఆది= మొదలైన; తర్పణ= దేవతల తృప్తికొరకు సమర్పించే; (ద్రవ్య సమృద్ధి= 
వస్తువుల ఆధిక్యం; సకల జనులు= సమస్త ప్రజలు; మెచ్చన్‌= పొగడగా; 'పెక్కు= అనేకమైన; అధ్వరములు= యజ్ఞాలు; చేసెన్‌= 
చేశాడు; అట్టి= అటువంటి; మరుత్తుండు= మరుత్తుడు అనే చక్రవర్తి; నిత్యపదవిన్‌= శాశ్వతమైన స్థానంలో; ఉండన్‌+నేర్చెన_అయ్య?= 
ఉండగలిగాడా? 


తాత్పర్యం: “ధర్మరాజా! పూర్వం సంవర్తుడనే గొప్పముని దేవగురువైన బృహస్పతిపై అసూయచెంది పట్టుదలగావచ్చి, 
హిమవన్నగం మొదట తనపర్యవేక్షణలో మరుత్తుచేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు; ఆ యజ్ఞాలకు ఇంద్రుడు 
వరుణుడు మొదలైన దేవతలు, మహర్షులు సహాయులుగా ఉన్నారు. ఆ యజ్ఞశాల, యజ్లోపకరణాలు మొదలైనవన్నీ 
బంగారంతో చేయబడ్డవే. దేవతల తృప్తికొరకు అర్పించిన వస్త్రాలు, బంగారం, నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళు 
మొదలైనవి సమస్త జనాలు మెచ్చుకొనేటంత అధికంగా ఉన్నాయి. అటువంటి గొప్పయజ్ఞాలు చేసిన మరుత్తుడు 
శాశ్యతంగా తనపదవిలో (రాజుగా) ఉండగలిగాడా? (లేడు కదా అని భావం). 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. ' సన్నార్గమున రాజ్య సంపద నొంది భూ । సురపూజ లొనరించి సువ్రతముల 
బృందారకుల. బ్రీతి. బొందింపం దన కర్టి. । బర్జన్యు దేంటేంటం బసిండి వాన 
కనకమయములైన కర్కట ర్సుష నక్ర। కూర్శచయముతోడ గురియుచుండ 
నయ్యర్థ మెల్ల ధనార్భుల కిచ్చుచు6। గురుజాంగలంబున6 బరమనిష్ట 


ఆ. _ నశ్వమేధ ముఖములైన రాజార్ట్హయ । జ్ఞములు పెక్కుసేసి సకల జనులు 
పొగడునట్టి పాట నెగడె సుహోత్రు(; డ | వ్విభుండు దెగియె ననుట వినమె యధిప!' 230 


ప్రతిపదార్దం: అధిప!= రాజా! (ధర్మరాజా; సుహోత్రుండు= సుహోత్రుడనే పేరుగల చక్రవర్తి; సత్‌+మార్గమునన్‌= మంచిదారిలో, 
సదత్ర్రవర్తనతో; రాజ్యసంపదన్‌+*ఒంది= రాజ్యమనే సంపదను పొంది; భూసుర+ బ్రాహ్మణ; పూజలు+జఒనరించి= పూజలు చేసి; 
సువ్రతములన్‌= మంచి వ్రతాలతో, పూజాదికాలతోనూ, మంచి ప్రవర్తనతోను); బృందారకులన్‌= దేవతలను; ప్రీతిన్‌+పొందింపన్‌= 
సంతసింపజేయగా; తనకున్‌= సుహోత్రునకు; అర్థిన్‌= ఇష్టంతో; పర్దన్యుండు= ఇంద్రుడు; ఏంట+ఏంటన్‌= ప్రతి ఏడాది; 
కనకమయములు+ఐన= బంగారంతోచేయబడినవైన; కర్కట= పీతల; రయుష= చేపల; నక్ర= మొసళ్ళ; కూర్మ= తాబేళ్ళ; 
చయముతోడన్‌= సమూహంతో; పసిండివాన= బంగారువాన; కురియుచున్‌+ఉండన్‌= కురిపిస్తూ ఉండగా; ఆ+అర్థము+ఎల్లన్‌= 
ఆ ధనమునంతా; ధన+అర్జులకున్‌= ధనంకోరిన వారికి; ఇచ్చుచున్‌= ఇస్తూ; కురుజాంగలంబునన్‌= ఉత్తర కురుభూములలో; 
పరమ నిష్టన్‌= మిక్కిలి నియమ నిష్టలతో; అశ్వమేధముఖములు+ఐన= అశ్వమేధం మొదలైన; రాజ+అర్హ్హ= రాజులకు తగిన; 
యజ్ఞములు= యాగాలు; పెక్కు= అనేకం; చేసి= ఆచరించి; సకలజనులు= ప్రజలందరు; పొగడు+అట్టి= మెచ్చుకొనేటటువంటి; 
పాటన్‌= విధంగా; నెగడెన్‌= వర్టిల్హాడు; ఆ+విభుండున్‌= ఆ రాజుకూడా; తెగియెన్‌= మరణించాడు; అనుట= అనటం; వినము+ఎ?= 
వినలేదా? 


తాత్పర్యం: “ధర్మరాజా! సుహో(త్రుడనే చక్రవర్తి మంచి ప్రవర్తన కలవాడై రాజ్యాన్ని పొంది, బ్రాహ్మణులను పూజించి, 
మంచి ప్రవర్తనతో, వ్రతాలతో దేవతలను మెప్పించాడు. మెచ్చిన ఇంద్రుడు ప్రతి ఏడాది బంగారు పీతలు, చేపలు, 
మొసళ్ళు, తాబేళ్ళతో నిండిన బంగారు వాన కురిపించేవాడు. సుహోత్రు డా ధనాన్ని కోరినవారికి ఇస్తూ, ఉత్తర 
కురుదేశాలలో గొప్ప నిష్టాపరుడై రాజోచితాలైన అశ్వమేధాది యజ్ఞాలనెన్నింటినో చేశాడు. ప్రజల మెప్పు పొందే 
విధంగా ప్రవర్తించాడు. అటువంటి సుహోత్రుడు కూడా చనిపోయాడని విన్నాము కదా!” 
సీ. *'కాంచనాలంకార కాంతంబులై రూఢి । కెక్కిన గజములు పెక్కు వేలు, 

జవసత్త్వ రూపాది సకల గుణముల. । బెం పెసంగిన హయము లనేక లక్ష్మ 


లమలిన స్వర్వమయములగు కొమ్ములం । గొమరారు పశువులు గోటు, లూర్లి 
తాంగక విలసదజావికంబులు గణ । నాతీతములు గన్య లప్రమేయ, 


ఆ. _ లఖిల రత్న విరచితాభరణంబు ల । నల్పములు మహీసురావళులకు 
నిచ్చి చేసె. గ్రతువు లెన్నియేనియు నంగు6.। డతండు నన్యలోకగతుండు గాండె!” 231 


ప్రతిపదార్థం: అంగుండు= అంగుడనే రాజు; కాంచన+అలంకార= బంగారు నగలతో; కాంతంబులు+ఐ= ఆకర్షణీయాలై; 
రూఢికిన్‌+ఎక్కిన= ప్రశస్తి వహించిన; గజములు= ఏనుగులు; పెక్కువేలు= ఎన్నో వేలు; జవ= వేగం; సత్త= బలం; రూప+ఆది= 
చక్కని ఆకారం మొదలైన; సకల= అన్ని; గుణములన్‌= సద్గుణాలతో; పెంపు+ఎసంగిన= ఆధిక్యం వహించిన; హయములు= 
గుర్రాలు; అనేక లక్షలు= ఎన్నో లక్షలు; అమలిన= స్వచ్చమైన; స్వర్తమయములు+అగు= బంగారంతో చేయబడినవైన; కొమ్ములన్‌= 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 9కే 


శ్చంగాలతో; కొమరారు= అందగించే; పశువులు= గోవులు; కోటులు= కోట్లు; ఊర్జ్చిత= దృఢమైన; అంగక= అవయవాలతో; 
విలసత్‌= ఒప్పే; అజ+అవికంబులు= మేకలు, గొ(రైలు; గణన+అతీతములున్‌= లెక్కపెట్టటానికి వీలుకానన్ని; కన్యలు= 
వివాహయోగ్యలైన యువతులు; అప్రమేయలు= మితిలేనంత మందిని; అఖిల= సమస్త; రత్నవిరచిత+ఆభరణంబులు= రత్నాలతో 
తయారు చేయబడిన నగలు; న+అల్పములు= తక్కువ కానన్ని (అధిక సంఖ్యాకాలు); మహీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణ 
బృందాలకు; ఇచ్చి= ఒసగి; క్రతువులు= యజ్ఞాలు; ఎన్ని+ఏనియున్‌= ఎన్నో; చేసెన్‌= చేశాడు; అతండున్‌= ఆ అంగుడు కూడా; 
అన్యలోక గతుండు= పరలోక గతుడు, మరణించినవాడు; కాండు+ఎ?= కాలేదా? 
తాత్పర్యం: “ధర్మరాజా! అంగుడనే చక్రవర్తి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలలో, బంగారు నగలతో 
ఆకర్షణీయంగా ఉండి ప్రశస్తమైన పెక్కువేల ఏనుగులను, మంచి వేగం, బలం, రూపాలతో గొప్పవైన అనేక లక్షల 
గుర్రాలను, మంచి బంగారంతో అలంకరించిన కొమ్ములతో అందగించే కోట్లకొలది గోవులను, దృఢమైన 
శరీరావయవాలతో ఒప్పే అసంఖ్యాకమైన మేకలను, గొర్రెలను, అంతులేనంతమంది వివాహ యోగ్యలైన యువతులను, 
నవరత్న ఖచితాలైన నగలను అధిక సంఖ్యలో బ్రాహ్మణబృ్బందాలకు ఇచ్చాడు. ఆ అంగుడు కూడా మరణించాడు 
కదా! 
సీ, “ఏడు దీవులయందు. గ్రీడాగతుల6 దన ।; రథము చరింప, నరాతు లనంగ 

వినియు నెజుంగక విభవ మార్దించుచో. | బ్రజల నొప్పింపని పరమపుణ్య 

కర్మంబునకు మెచ్చి గారవంబున. దన । కక్షయ సాధనము ఫాలాక్షు. డొసంగ 

నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్ట జ । నాకీర్ణ్వములుగం బె క్కాచరించె.; 


ఆ. _ దారకములు వృష్టిధారలు లెక్కింప । వచ్చు. గాని యతని యిచ్చుగోవు 
లెన్న. గొలంది గాదు; సన్నుతిపాత్ర మా । శిబికి నుర్వి నునికి సెల్లె నెట్లు? 232 


ప్రతిపదార్థం: ఏడుదీవుల+అందున్‌= సప్తద్వీపాలలో; క్రీడాగతులన్‌= ఆటలకైపోయిన విధంగా; తన= శిబిచక్రవర్తియొక్క; 
రథము= తేరు; చరింపన్‌= తిరుగగా; అరాతులు+అనంగన్‌= శత్రువులు అనే మాట; వినియున్‌= వినికూడా; ఎజుంగక= తెలియక; 
విభవము= సంపద; ఆర్జించుచోన్‌= సంపాదించేటప్పుడు; ప్రజలన్‌= పౌరులను; నొప్పింపని= బాధించని; పరమపుణ్యకర్మంబునకున్‌= 
మిక్కిలి మంచి ప్రవర్తనకు; మెచ్చి= మెచ్చుకొని; ఫాలాక్షుండు= నిటలనేత్రుడు, శివుడు; తనకున్‌= శిబికి; గారవంబునన్‌= 
ఆదరంతో; అక్షయ ధనము= (నశించని) తరగని సంపదను; ఒసంగన్‌= ఇయ్యగా; జాహ్నవి పొంతన్‌= గంగ ఒడ్డున; 
శిష్టజన+ఆకీర్షంబులుగన్‌= సజ్జనులతో నిండి ఉండేటట్టుగా; అశ్వమేధములు= అశ్వమేధ యజ్ఞాలు; పెక్కు= అనేకాలు; 
ఆచరించెన్‌= చేశాడు; తారకములు= చుక్కలు; వృష్టిధారలు= వానలోని చాళ్ళు; లెక్కింపన్‌+వచ్చున్‌= లెక్కపెట్టవచ్చును; కాని; 
అతని+ఇచ్చు= శిబి దానం చేసే; గోవులు+ఎన్నన్‌= ఆవులను లెక్కపెట్టటం; కొలంది+కాదు= వీలుకాదు; సన్నుతి పాత్రము= 
బాగా పొగడదగిన వాడైన; ఆ శిబికిన్‌= ఆ శిబిచక్రవర్తికి; ఉర్విన్‌= భూమిపై; ఉనికి= అస్తిత్వం, ఉండటం; ఎట్టు= ఏ విధంగా; 
చెల్లెన్‌?= చెల్లింది? 

తాత్పర్యం: 'ధర్మరాజా! శిబిచక్రవర్తి ఏడు ద్వీపాలలో యథేచ్చగా తన రథాన్ని నడపగలిగేవాడు. అతడికి శత్రువులన్న 
మాటే వినబడదు. ధనసంపాదనకై ప్రజలను బాధించని అతడి మంచి ప్రవర్తనకు మెచ్చి శివుడు నశించని ధనాన్ని 
ప్రసాదించాడు. దానితో గంగాతీరంలో సజ్జ్ఞనులతో నిండి ఉండేటట్టుగా అనేక అశ్వమేధాలు చేశాడు. నక్షత్రాలను, 
వర్షధారలను అయినా లెక్కించవచ్చును కాని, శిబి దానం చేసిన ఆవులను లెక్కించటం సాధ్యంకాదు. అటువంటి 
పొగడదగిన శిబికి భూమిపై కాలం ఎట్టా చెల్లింది? 


092 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. 'యౌవనంబున. దప మాచరింపంగ6 దండ్రి । పంపున నరిగిన పెంపుకలిమి, 


సేతువు జలధి. బ్రఖ్యాతంబుగా నొన । ర్లిన మర్వలోక పావన విభూతి 
త్రైలోక్యకంటకు దశముఖు బంధు యు । క్తంబుగా6 జంపిన కలితనమ్ము , 
బాలుర మరణంబు వాటిల్లకుండంగ. । జేసిన యత్యంత చిత్రమహిమ, 


ఆ. _ గలిగి యశ్వమేధములు మున్స్నుగా ననే । కాధ్వరము లొనర్హి యఖిల జనుల. 
దల్లివోలె నరసి దశరథరాముండు । కాలవశత నొందె6 గాదె యధిప! 233 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; దశరథ రాముండు= దశరథ పుత్రుడైన శ్రీరామచంద్ర చక్రవర్తి; తండ్రి పంపునన్‌= తండ్రి 
ఆనతి మేరకు; యౌవనంబునన్‌= తరుణ వయస్సులో; తపము+ఆచరింపంగన్‌= తపస్సు చేయటానికి; అరిగిన= వెళ్ళిన; పెంపు 
కలిమి= ఆధిక్యమనే సంపద; జలధిన్‌= సముద్రంలో; సేతువు= వారధిని; ప్రఖ్యాతంబు+కాన్‌= ప్రతిష్టాత్మకంగా; ఒనర్చిన= 
నిర్మించిన; మర్య్యలోక= మానవలోకాన్ని; పావనవిభూతి= పవిత్రీకరించిన వైభవం; త్రైలోక్య కంటకున్‌= ముల్లోకాలను బాధించే; 
దశముఖున్‌= దశకంఠుడైన రావణుడిని; బంధుయుక్తంబు+గాన్‌= చుట్టాలందరితో కూడా; చంపిన= సంహరించిన; కలితనమ్ము= 
సామర్థ్యం; బాలుర= పసిపిల్లల; మరణంబు= చావు; పాటిల్లక+ఉండంగన్‌= సంభవించకుండా; చేసిన= చేసినటువంటి; అతి+అంత= 
అధికమైన; చిత్రమహిమన్‌= అద్భుతావహమైన మహత్తును; కలిగి= కలిగి ఉండి; అశ్వమేధములు మున్నుగాన్‌= హయమేధం 
మొదలైన; అనేక+అధ్వరములు= ఎన్నో యజ్ఞాలు; ఒనర్భి= చేసి; అఖిల జనులన్‌= ప్రజలందరినీ; తల్లి+పోలెన్‌= తల్లివలె; అరసి= 
చూచి, కాపాడి (కూడ); కాలవశతన్‌+ఒందెన్‌= కాలధర్మాన్ని చెందాడు; కాదు+ఎ!= కదా! 


తాత్పర్యం: 'ధర్మరాజా!; దశరథ పుత్రుడైన శ్రీరాముడు, తండ్రి ఆజ్ఞానుసారం యౌవనంలో తపస్సు చేయటానికి 
వెళ్ళటం అనే ఘనత కలిగి, లోకమంతా మెచ్చేవిధంగా సము[ద్రంలో వారధి నిర్మించి, మానవలోక పావనమనే 
వైభవాన్ని కలిగి, ముల్లోకాలను బాధించే రావణుడిని బంధువులతో కలిపి సంహరించిన సామర్థ్యం కలిగి, పసివారి 
మరణాలు జరగకుండా చేసిన అద్భుత మహత్తు కలిగి, అశ్వమేధం మొదలైన ఎన్నో యజ్ఞాలు చేసి, ప్రజలను 
కన్నతల్లివలె సంరక్షించి కూడా కాలధర్మం చెందాడు కదా!' 


సీ. ' పూర్వవంశ్యులం గావం బూని వియద్గంగ । నవని భాగీరథి యనంగం బజపి, 
శక్రుండు మెచ్చం బరాక్రనముంబున. బేర్చి; యప్రతిహతముగ నశ్వమేధ 
యాగంబు లొనరించు నప్పుడు వేయి వే। ల రదంబులందు€ గన్యల నలంకృ 
తల. జేసి యునిచి, రథంబు రథంబున । కిభములు నూజు నూటేసి యేను. 


తే. గేనుంగునకు గుజ్దిములు వేయేసి పాటి; హయముహయమున కట్ల గోచయ మమర్చి 
భూరి భూరి యుతంబుగ భూసురులకు । నొసంగినట్టి భగీరథుం డున్నవాండె? 234 


ప్రతిపదార్ద్హం: పూర్వవంశ్యులన్‌= తమ వంశంలోని పూర్వులను; కావన్‌+పూని= రక్షించాలని (ఉద్ధరించాలని) దీక్ష వహించి; 
వియత్‌+గంగన్‌= ఆకాశగంగను; అవనిన్‌= భూమిపై; భాగీరథి+అనంగన్‌= భగీరథుడిచేత తీసికొనిరాబడినదనే పేరు పొందేటట్టుగా; 
పజపి= ప్రవహింపచేసి; శక్రుండు= ఇంద్రుడు; మెచ్చన్‌= పొగడే విధంగా; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; అతిశయించి= మించి; 
అ్రతిహతముగన్‌= ఎదురులేని విధంగా; అశ్వమేధ యాగంబులు= అశ్వమేధ యజ్ఞాలు; ఒనరించు+అప్పుడు= చేసే సమయంలో; 
వేయివేల రదంబుల+అందున్‌= పదిలక్షల రథాలలో; కన్యలన్‌= వివాహయోగ్యలయిన యువతులను; అలంకృతలను= సర్వాభరణ 
భూషితలను; చేసి= కావించి; ఉంచి= నిలిపి; రథంబు రథంబునకున్‌= ప్రతి రథానికి; ఇభములు= ఏనుగులు; నూజు+నూటెేసి= 
నూరేసి చొప్పున; ఏనుంగు+ఏనుంగునకున్‌= ఒక్కొక్క ఏనుగుకు; గుజ్జములు= గుర్రాలు; వేయేసి= వెయ్యి చొప్పున; హయము 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 93 


హయమునకున్‌= ప్రతి గుర్రానికి; అట్ట= అదే విధంగా, అంటే వెయ్యి చొప్పున; గోచయము= ఆవుల సముదాయం; అమర్చి= 
ఏర్పాటుచేసి; భూరి= గొప్ప; అధికమైన= భూరియుతంబుగన్‌= బంగారంతో కూడుకొని ఉండేటట్టుగా; భూసురులకున్‌= 
(బ్రాహ్మణులకు; ఒసంగిన+అట్టి= దానం చేసినటువంటి; భగీరథుండు= భగీరథ చ(క్రవర్తి; ఉన్నవాండె?= జీవించి ఉన్నాడా? (లేడు 
కదా అని భావం). 


తాత్సర్యం: “ధర్మరాజా! తన వంశంలోని పూర్వులకు (సగర పుత్రులు) సద్గతులు కల్పించాలని సమకట్టి 
ఆకాశగంగను భూమిపై భాగీరథి అనే పేరుతో ప్రవహింపచేసి, ఇంద్రుడిని మెప్పించేటంత పరాక్రమంతో 
అతిశయించి, అశ్వమేధ యాగాలు చేసే సమయంలో పదిలక్షల రథాలపై అలంకృతకన్యల నుంచి ఒక్కొక్క రథంతో 
నూరేసి ఏనుగులను, ఒక్కొక్క ఏనుగుతోపాటు వెయ్యేసి గుర్రాలను, ఒక్కొక్క గుర్రంతో పాటు వెయ్యేసి గోవులను 
కూర్చి, అంతులేని బంగారంతో జతపరచి బ్రాహ్మణులకు దానమిచ్చిన వితరణశీలి అయిన భగీరథుడు జీవించి 
ఉన్నాడా? (లేడు కదా అని అర్ధం). 


నిశేషం: పదివేల మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక రథం, పదివేల ఏనుగులు, కోటి గుర్రాలు, వెయ్యికోట్ల గోవులను 
బంగారంతో సహా దానం చేశాడట భగీరథుడు. 


ల్‌ 6 తి ఆని 
య. అరి విశ్వావసుం డాదిగాం గలుగు గం । ధర్వులు హృద్య వాదన మొనర్చ, 


నప్పరో నికురంబ మాటలు. బాటలు । నై వినోదింప6ంగ, నమర గణము 
బహు విధాలంకార భంగుల విన్నాణు । వులు సూప దివ్యమునులు నుతింప, 
మనుజ లోకంబెల్లం గన కాన్న వస్త భూ । షణ దానముల దృప్తి సనంగ నశ్వ 


ఆ. _ మేధ సమితి. జేసి మెప్పించె నింద్రుని ।; శతతమాధ్వరమున; నతండు హయము 
నాసపడిన నిచ్చె; నాదిలీపునిం జూపు । మా! ధరిత్రి నిపుడు మనుజనాథ!' 235. 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! ధర్మరాజా!; అర్ధిన్‌= కోరికతో, ఇష్టంతో; విశావసుండు+ఆదిగాన్‌= విశావసుడు మొదలుగా; 
కలుగు= ఉన్న; గంధర్వులు= గంధర్వులనే దేవజాతి; హృద్య= మనోహరమైన; వాదనము+జఒనర్చన్‌= వాద్యాలు (మైయిస్తుండగా; 
అప్పరోనికురంబము= అప్పరసల సమూహం; ఆటలు+పాటలును+ఐ= నృత్యగానాలతో; వినోదింపంగన్‌= ఆనందిస్తుండగా; 
అమరగణము= దేవతాబృ్బందం; బహువిధ= అనేక విధాలైన; అలంకారభంగుల= అలంకారాల (నగలును, ఉపమాది అర్జాలంకారాలు 
శబ్దాలంకారాలును) రీతులలో; విన్నాణువులు= నేర్పులు; చూపన్‌= ప్రదర్శిస్తుండగా; దివ్యమునులు=దేవబుషులు; నుతింపన్‌= 
పొగడుతుండగా; మనుజలోకంబు+ఎల్లన్‌= మానవ సముదాయమంతా; కనక+అన్న+వ(స్త+భూషణ దానములన్‌= బంగారం, ఆహారం, 
వస్త్రాలు, ఆభరణాల దానాలతో; తృప్తి+చనంగన్‌= సంతృప్తి పొందగా; అశ్వమేధ సమితిన్‌= అశ్వమేధ యాగాల సముదాయాన్ని; చేసి= 
ఆచరించి; శఈతతమ+అధ్వరమునన్‌= నూరుదాటిన తరువాతి యజ్ఞంలో; ఇంద్రునిన్‌= శతమఖుడిని; మెప్పించెన్‌= సంతోషపరచాడు; 
అతండు= ఆ ఇంద్రుడు; హయమును= గు(ర్రమును; ఆసపడినన్‌= కోరగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ దిలీపునిన్‌= అటువంటి దిలీప 
చక్రవర్తిని; ఇపుడు= ఇప్పుడు; ధరిత్రిన్‌= భూమిపై; చూపుమా!= చూపించుము. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! దిలీపచక్రవర్తి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ యాగాలలో విశ్యావసుడు 
మొదలైన గంధర్వులు ఎంతో ఇష్టంగా మనోహరమైన వాద్యాలు వాయించేవారు. అప్పరసలు నృత్యగానాలతో 
వినోదింపచేసేవారు. దేవతలు ఎన్నో శబ్ద, అర్భాలంకారాలలో (కవితలలో) భూషణాలను తాల్చే రీతులలో తమ 
నేర్పును ప్రదర్శించేవారు. దేవర్షులు పొగడుతూ ఉండేవారు. బంగారు, ఆహార, వస్త్ర ఆభరణ దానాలతో 


0ి్త శ్రీమదాంధ్ర మహాభారతము 


మానవులు తృప్తి పడుతూ ఉండేవారు. ఇం(ద్రుడిని కూడా ఆతడు మెప్పించాడు. ఇంద్రుడు అశ్వాన్ని కోరితే 
ఇచ్చాడు. అటువంటి దిలీపచ(క్రవర్తిని ఈనాడు భూమిపై చూపించుము” (చూపించలేడని అతడు గతించాడని 
భావం). 


సీ.  'జననమాదిగం బాకశాసను కరమున. । బ్రభవించు నేయును బాలు ద్రావి, 
ద్వాదశదినము లాతండు గారవింపంగ । వర్దిల్లి పండ్రెండు వత్సరముల 
ప్రాయమై రాజ్యసంప్రాప్తికి నేతెంచి ।; యర్ముని యుదయంబు నస్తమయము 


స్‌ 


నగుపట్లు పొలిమేరలైన మహాక్షేత్ర ।; మంతయు నొక్కండ యనుభవించె; 


ఆ. _ నన్నపర్వతముల నాజ్యనదుల విప్ర । భోజనము లొనర్లి రాజసూయ 
ములును నశ్వమేధములు. జేసి మాంధాత్యం । డింద నిలిచెనే నరేంద్రముఖ్య!” 236 


ప్రతిపదార్దం: నర+ఇంద్రముఖ్య!= రాజోత్తమా! ధర్మరాజా! జననము+ఆదిగన్‌= పుట్టినప్పటినుండి; పాకశాసను= ఇంద్రుడి; 
కరమునన్‌= చేతిలో; ప్రభవించు= పుట్టే; నేయును= నేతిని; పాలున్‌= పాలను; త్రావి= (క్రోలి; ద్యాదశదినములు= పన్నెండు రోజులు; 
ఆతండు= ఆ ఇంద్రుడు; గారవింపంగన్‌= ఆదరించగా; వర్టిల్లి= పెరిగి; పండ్రెండు వత్సరముల [ప్రాయము+ఐ= పన్నెండు ఏడుల 
వయసు కలవాడై; రాజ్యసం౦ప్రాప్తికిన్‌= రాజ్యమును పొందటానికి; ఏతెంచి= వచ్చి; అర్కుని= నూర్యుడి; 
ఉదయంబున్‌+అస్తమయమున్‌+అగుపట్టు= ఉదయించే, అస్తమించే చోట్లు - తూర్పుకొండ, పడమటికొండలు; పొలిమేరలు+ఐన= 
సరిహద్దులైన; మహాక్షేత్రము+అంతయున్‌= గొప్పదైన భూమి సమస్తమును; ఒక్కండు+అ= ఒక్కడే; అనుభవించెన్‌= పాలించాడు; 
అన్నపర్వతములన్‌= అన్నపు కొండలతో; ఆజ్యనదులన్‌= నేతి నదులతో; విప్రభోజనములు+జఒనర్చి= (బ్రాహ్మణులకు భోజనాలుపెట్టి; 
రాజసూయములును; అశ్వమేధములున్‌; చేసెన్‌= ఆచరించాడు; మాంధాతృండు= అటువంటి మాంధాతృ చక్రవర్తి; ఇందున్‌+అ= 
ఈ నేలపైనే?; నిలిచెన్‌+ఏ= జీవించి ఉన్నాడా? (జీవించి లేడని భావం). 


తాత్పర్యం: “ధర్మరాజా! మాంధాతృ చక్రవర్తి పుట్టినప్పటి నుండి పన్నెండు రోజులు ఇంద్రుడి చేతినుండి పుట్టిన 
పాలు నెయ్యి త్రాగి పెరిగాడు. పన్నెండు సంవత్సరాల వయసులో రాజ్యాన్ని స్వీకరించాడు. సూర్యోదయ సూర్యాస్త 
మయాలయ్యే తూర్పు పడమర కొండలే తన రాజ్యానికి సరిహద్దులుగా భూమినంతా ఒక్కడే పాలించాడు. అశ్వమేధ 
రాజసూయ యాగాలు చేసి, అన్నపు కొండలు, నేతినదులతో (బ్రాహ్మణ సంతర్పణం చేశాడు. అట్టి మాంధాత 
భూమిపై ఇప్పటివరకు జీవించి లేడు కదా! 


సీ ' అనిమిషాసురయుద్ధమున నసురావలి ; సమయించి, వర్ధాశ్రమముల నేర్ప 
రించి, భూమి యలంకరించి యగ్నిష్టోమ ।; హయమేధ వాజపేయాతిరాత్ర 
పొండరీకము లన బర6(గిన యథధ్వరం । బు లనేకములు సేసి, భూసురులకు 
నఖిల భూముల గల యర్థంబు లెల్లను । దనకని యేమియు నునుప కిచ్చె; 


ఆ. _ శుక్రు నల్లుం డనంగ శోబిల్లి తనయందు । ధర్మతత్త్వ మూర్దితముగ నియమ 
నిష్టుండై యయాతి నెగడె; శాశ్వతు. డయ్యె । నే నృపాల యమ్మహీశ్వరుండు?' 237 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా! యయాతి; అనిమిష= దేవతల; అసుర= రాక్షసుల; యుద్దమునన్‌= రణంలో; 
అసుర+ఆవలి= రాక్షస సమూహాలను; సమయించి= సంహరించి, చంపి; వర్ష+ఆ(శ్రమములన్‌+ఏర్పరించి= నాలుగు వర్ణాల 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 95 


నాలుగు ఆశ్రమాల ధర్మాలను విస్పష్టంగా నిర్జారించి; భూమి+అలంకరించి= ధరణికి సొగసులు కూర్చి (చక్కగా పాలించి); 
అగ్నిష్టోమ, హయమేధ, వాజపేయ, అతిరాత్ర, పౌండరీకములు; అనన్‌+పరంగిన= అనే పేర్లతో ప్రఖ్యాతి పొందిన; 
అధ్వరంబులు+అనేకములు= లెక్కలేనన్ని యజ్ఞాలు; చేసి= ఆచరించి; అఖిల= సమస్తమైన; భూములన్‌= ప్రదేశాలలో; కల= 
ఉన్నటువంటి; అర్హంబులు+ఎల్లను= ధనాలు అన్నీ; తనకున్‌+అని= తన కొరకు అంటూ; ఏమియున్‌+ఉనుపక= ఏమీ 
ఉంచుకొనక; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= దానం చేశాడు; శుక్రు= శుక్రాచార్యుడి; అల్టుడు+అనంగన్‌= 
అల్టుడుగా; శోభిల్లి= ఒప్పి; తన+అందున్‌= తనలో; ధర్మతత్తము= ధర్మంయొక్క స్వభావం; ఊర్జితముగన్‌= దృఢంగా 
నిలువగా; నియమ నిష్టుండు+ఐ= నియమాలయందు నిష్టగలవాడై; నెగడెన్‌= వర్దిల్హాడు; ఆ+మహీ+ఈశ్వరుండు= ఆ రాజు; 
శాశ్వతుండు= నిత్యుడు; అయ్యెను+ఏ?= అయ్యాడా? (కాలేదు కదా అని భావం). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! యయాతి దేవాసుర యుద్దంలో రాక్షసులను సంహరించాడు. వర్ణాశ్రమ ధర్మాలను 
స్థిరపరిచాడు. రాజ్యానికి సొగసులు కూర్చాడు. అగన్నిష్టోామం, అశ్వమేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం 
మొదలైన యజ్ఞాలు అనేకం చేశాడు. అపుడు అన్ని దేశాలలో ఉన్న ధనాలను [గ్రహించినా, తన కంటూ ఏమీ 
ఉంచుకొనకుండా, బ్రాహ్మణులకు దానం చేశాడు, శుక్రాచార్యుడి అల్టుడుగా పేరొంది, ధర్మస్వభావాన్ని తనలో 
స్థిరంగా నిలిపి, నియమనిష్టలు కలవాడై ఒప్పారాడు. అటువంటి యయాతి భూమిపై శాశ్వతంగా ఉండగలిగాడా?” 
(లేడని భావలంి). 


సీ.  ' పిర్వక పెక్కంద్రు రుర్వీశు లొక్కటం। బైనెత్తి వచ్చిన భండనమున 
వారిహేతిచ్చత్ర వాహనధ్వజములు । నఅణకిన నడునడ నడింకి వార 
లభయంబు వేండిన నందం గృపంగాచి । యేచి యీపెన్నేల యెల్లం దాన 
కొని యధ్వరములు పె క్కొనరించి వేడుకం। బాయసంబులు నపూపములు మోద 


ఆ. _ కములు లోనుగాంగం గల వంటకముల ను । ర్వీసురావళులకు. బీతి. జేసి, 
దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన ।; యంబరీషు6 డేమి యయ్యె. జెపుమ! 238 


ప్రతిపదార్థం: ఓర్వక= అసూయతో; పెక్కం[డ్రు= అనేకులు; ఉర్వీ+-ఈశులు= భూపతులు, రాజులు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; 
పైన్‌+ఎత్తివచ్చినన్‌= తనపై దండెత్తిరాగా; భండనమునన్‌= యుద్దంలో; వారి= ఆ అందరు రాజులయొక్క; హేతి= ఆయుధాలు; 
ఛత్ర= గొడుగులు; వాహన= వాహనాలు; ధ్వజములు= జెండాలు; నజకినన్‌= ఖండించగా; నడునడ నడింకి= గడగడ వణకి; 
వారలు= ఆ రాజులు; అభయంబు= శరణం; వేడినన్‌= కోరగా; అందణన్‌= వారినందరినీ; కృపన్‌= దయతో; కాచి= కాపాడి; 
ఏచి= విజృంభించి; ఈ+పెను+నేల= ఈ విశాలమైన భూమిని; ఎల్లన్‌= అంతటిని; తాను+అ= తానే; కొని= స్వీకరించి; 
అధ్వరములు= యజ్ఞాలు; పెక్కు= అనేకం; ఒనరించి= చేసి; వేడుకన్‌= ఇష్టంతో; పాయసంబులున్‌= పరమాన్నాలు; అపూపములు= 
పిండివంటలు; (అప్పాలు మొదలైనవి); మోదకములు= కుడుములు; లోనుకాంగన్‌+కల= మొదలైన; వంటకములను= పాకాలను; 
ఉర్వీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణ సమూహాలకు; ప్రీతిన్‌= సంతోషంగా; చేసి= కల్పించి, కూర్చి; దక్షిణలుగన్‌= కానుకలుగా; 
మణివితానంబులు= రత్నాల రాసులను; ఇచ్చిన= ఇచ్చినటువంటి; అంబరీషుండు= అంబరీష చక్రవర్తి; ఏమి+అయ్యెన్‌= 
ఏమయ్యాడో; చెపుమ!= చెప్పుము. 

తాత్పర్యం: “ధర్మరాజా! అసూయ చెందిన రాజులందరూ ఒక్కటై తన పైకి దండెత్తిరాగా, యుద్దంలో వారందరి 
ఆయుధాలను, గొడుగులను, వాహనాలను, జెండాలను తెగగొట్టగా, వారందరూ గడగడవణకిపోయి శరణు కోరగా, 
దయతో వారందరినీ కాపాడి, భూమండలాన్నంతా తానొక్కడే పరిపాలించి, ఎన్నో యజ్ఞాలు చేసి, సంతోషంగా 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రాహ్మణులకు పరమాన్నాలు, పిండివంటలు, కుడుములు మొదలైన పాకాలను కల్పించి (చేయించి పెట్టి), 
రత్నాలరాసులను దక్షిణలుగా ఇచ్చిన అంబరీషు డేమయ్యాడో చెప్పుము?” (శాశ్వతంగా నిలిచి లేడు కదా! శరీరం 
వదలక తప్పలేదే అని భావం). 


సీ. 'లక్ష భార్యల నుపలాలించి, యొక్కొక్క। వెలందికి వేవురు వేవురాత్మ 
జులు గాంగం బదికోటు లలఘుమూర్తుల€ గాంచె; । వారును దోర్దలోజ్జ్వలులు నార్య 
చరితులునై పేర్చి తురగ మేధంబు లం । దజు బహు దక్షిణోదాత్త భంగి. 
జేయుచు€ దనపంపు సేసి వర్తింపంగ6 । దానును విశ్రుతాధ్వరము లొప్పం 


తే. _బెంపు సొంపును సువ్రత సంపదయును । నిర్మల శ్రద్దయును గర్మ నిపుణతయును 
నెఖియ శశిబిందు. డొనరించి నెగదె నతండు |; వడయఈ. జాలెనె యెన్నండు. జెడనియొడలు? 239 


ప్రతిపదార్థం: శశిబిందుండు= శశిబిందుడనే చక్రవర్తి; లక్షభార్యలన్‌= లక్షమంది భార్యలను; ఉపలాలించి= బుజ్జగించి; ఒక్కొక్క 
వెలందికిన్‌= ఒక్కొక్క స్త్రీకి; వేవురు వేవురు= వెయ్యిమంది చొప్పున; ఆత్మజులు కాంగన్‌= కుమారులుగా; పదికోటులు= పది 
కోట్లమంది; అలఘుమూర్తులన్‌= గొప్పరూపంకలవారిని; కాంచెన్‌= పొందాడు; వారును= ఆ కొడుకులు కూడా; అందయిన్‌= 
అంతమంది; దోర్చల+ఉజ్జలులు= బాహుబలంతో ప్రకాశించేవారు; ఆర్యచరితులును= మంచి నడతకలవారు; ఐ= అయి ఉండి; 
పేర్చి= అతిశయించి; బహు= అనేక; దక్షిణా= కానుకలతో; ఉదాత్తభంగిన్‌= గొప్పగా; తురగమేధంబులు= అశ్వమేధయాగాలు; 
చేయుచున్‌= చేస్తూ; తనపంపు= తన ఆదేశాన్ని; చేసి= అనుసరించి; వర్తింపంగన్‌= నడుచుకొంటూ ఉండగా; తానును= తనుకూడా; 
పెంపుసాంపును= తన ఆధిక్యంయొక్క చందము; సువ్రత సంపదయును= మంచి ప్రవర్తన అనే సంపద; నిర్మల (శ్రద్దయును= 
అచ్చపు ఆసక్తి కర్మ నిపుణతయును= పనులయందు నేర్చరితనమూ; నెజయన్‌= నిండగా (పూర్ణంగా ఉండగా); విశ్రుత+అధ్వరములు= 
పేరెన్నికగన్న యజ్ఞాలు; ఒప్పన్‌= చక్కగా; ఒనరించి= చేసి; నెగడెన్‌= వర్చిల్దాడు; అతండు= అట్టి ఘనుడైన శశిబిందుడు; ఎన్నండు= 
ఎప్పటికీ; చెడని= నళించని; ఒడలు= శరీరమును; పడయన్‌+చాలెను+ఎ= పొందగలిగాడా? (లేదని భావం). 


తాత్పర్యం: “ధర్మరాజా! శశిబిందుడనే చ(క్రవర్తి లక్షమంది భార్యలను చక్కగా లాలించి, ఒక్కొక్కరివలన 
వెయ్యిమంది చొప్పున పదికోట్టమంది ఉత్తమ కుమారులను పొంది, వారందరూ తన ఆజ్ఞమేరకు సత్ర్రవర్తన 
కలవారై, బాహుబలంతో ప్రకాశిస్తూ ఎన్నో అశ్వమేధ యాగాలు భూరిదక్షణలిచ్చి చేయగా, తాను కూడా సదత్ర్రవర్తన 
కలవాడై, ఎంతో ఆసక్తితో నేర్చరితనంతో చెప్పుకొన దగ్గవిధంగా యజ్ఞాలు చేశాడు. అట్టి వాడు కూడా శాశ్వతమైన 
శరీరం పొంద గలిగాడా?”' (అతడు కూడా శరీరం వదిలాడు కదా అని భావం). 


సీ. *అధిక తపంబున నగ్ని నారాధించి । ప్రత్యక్షమగుటయు బ్రహ్మచర్య 
వృత్తంబు దమమును వేదవిత్వము నహిం ।; సయు బాత్రదానంబు శమము వరము 
గాం గోరికొని వేదికాస్టలి మణికన । కాత్మిక యై ముప్పదాజు యోజ 
నముల దైర్యము నంత కమరు విస్తారంబు6। గలుగంగ నొనరించి క్రతువు సేసి 


తే. విప్రతతికి దాని నతి ప్రియమున । నిచ్చె, దనపేర గయ నుతి 3క్క వటము; 
పొగడు వదయంగ. బుణ్యుండై నెగడె గయుండు । భూవరోత్తమ! యత. డెందు బోయె. జెపుమ!?240 


ప్రతిపదార్థం: భూవర+ఉత్తమ!= రాజవర్యా! ధర్మరాజా! గయుండు= గయుడనే పేరుగల చక్రవర్తి; అధిక= మిక్కిలి అయిన; 
తపంబునన్‌= తపస్సుతో; అగ్నిన్‌+ఆరాధించి= అస్షిదేవుడిని (అర్చించి) సేవించి; ప్రత్యక్షము+అగుటయున్‌= ఆ అగ్ని 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 97 


సాక్షాత్కరించగా; (బ్రహ్మచర్య వృత్తంబు= బ్రహ్మచారిగా నడుచుకొనే పద్దతి; దమమును= బహిరింద్రియ ని[గ్రహమును; 
వేదవిత్తమున్‌= వేదాలను తెలిసికొనగలగటం (వేదసారాన్ని తెలిసికొనటం); అహింసయున్‌= హింసచేయకుండటం; పాత్రదానంబు= 
అర్హులకు దానం చేయటం; శమము= అంతరిం(ద్రియ ని[గ్రహం; వరము గాన్‌= వరము లయ్యేటట్టుగా; కోరికొని= ప్రార్థించి; 
మణి+కనక+ఆత్మక+ఐ= రత్నములు బంగారుతో కూర్చినదై; ముప్పదారుయోజనముల= ముప్పుది ఆరు యోజనాల; దైర్భ్యము= 
పొడవు; అంతకు+అమర= దానికి తగిన; విస్తారంబున్‌= వైశాల్యం; కలుగంగన్‌= ఉండేటట్లుగా; వేదికాస్టలిన్‌= తిన్నైను; ఒనరించి= 
ఏర్పాటుచేసి; క్రతువు+చేసి= యజ్ఞంచేసి; విప్రతతికిన్‌= (బ్రాహ్మణ సమూహానికి; దానము; అతిప్రియముగన్‌+ఇచ్చెన్‌= ఎంతో 
ఇష్టంతో ఇచ్చాడు; తనపేరన్‌= తన పేరుతో; గయ= గయలో; నుతికిన్‌*ఎక్కన్‌= కీర్తి కలిగేటట్టు; వటము= మర్రిచెట్టు; 
పొగడు+పడయంగన్‌= మెప్పుపొందగా; పుణ్యుండు+ఐ= సత్కర, శైలు ఆచరించినవాడై; నెగడెన్‌= వర్దిల్హాడు; అతండు= ఆ గయుడు; 
ఎందున్‌+పోయెన్‌?= ఎక్కడికి వెళ్ళాడు?; చెపుము+అ= చెప్పుమా!. 


తాత్పర్యం: “ధర్మరాజా! గయుడనే చక్రవర్తి ఎంతో తపస్సుచేసి అన్ని నారాధించి, ప్రత్యక్షం చేసికొన్నాడు. 
(బ్రహ్మచర్యవృత్తిని, అనగా బ్రహ్మచారిగానే ఉండిపోవటాన్ని, అంతరింద్రియ బహిరింద్రియ ని(గ్రహాన్ని, వేదజ్ఞానం 
కలిగి ఉండటాన్ని, అహింసను, పాత్రత ఎరిగి దానం చేయటాన్ని వరాలుగా కావాలని ప్రార్థించి పొందాడు. ముప్పది 
ఆరు యోజనాల పొడవు, దానికి తగిన వైశాల్యం కలిగిన మణులతో బంగారంతో కూడిన వేదికను నిర్మింపచేసి 
యజ్ఞంచేసి, బ్రాహ్మణులకు దానిని ఎంతో ఇష్టంతో దానం చేశాడు. ఆ ప్రదేశం అతడి పేరు మీదుగా గయ వటవృక్షం 
ప్రఖ్యాతి చెందగా, గయుడెన్నో సత్కర్మలు చేసి వర్చిల్హాడు. మరి, అత డెక్కడికి పోయాడు? చెప్పుము”. 


విశేషం: యోజనము= నాలుగు కోసుల దూరం - ఎనిమిది మైళ్ళ దూరం. (కోసు= రెండువేల విండ్ల దూరం). 


దైవం ప్రత్యక్షమైతే ఎవరైనా కోరేవి భోగభాగ్యాలు. కాని, గయుడు కోరినవి తద్భిన్నమైనవి. అందునా పొందటానికి కష్టమైన 
వరం బ్రహ్మచర్యం. మానవుడు గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలను క్రమంగా పాటించాలి. ఆ క్రమం తప్పటానికి వేదవిహితమైన 
వర్ణాశ్రమధర్మం అంగీకరించదు. కనుక ఆ (బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించటం వరంగా పొందవలసి వచ్చింది. వేదం చదవటం 
మానవ ప్రయత్నం, దాని సారం లేక తత్త్యం తెలియటం మాత్రం భగవదను[గ్రహమే. 


సీ. * ఇరువది వేవురు పరిణతపాచకు । లభ్యాగతులకును నతిథులకును 


బాటించి క్రొత్తగా. బవలును రేయును । వలయు నన్నము లిడ వెలసి పశువు 
లర్ది నుత్తమ గతికై తార చనుదేర । విశసించు చమరులు వేడ్కతోడం 
బొడసూపి కడుపారం గుడువ హవిర్థాగ । ములు వెట్టు నివ్విధంబున మహాద్దు 


తే. తముగ నొనరించె సత్రయాగము తదుత్స । వంబు గొనియాడ వచ్చిన వార లెల్ల( 
బ్రచుర పుణ్యాత్ము. డన నొప్పె రంతిదేవు( । డవ్విభునకును వలసె లోకాంతరంబు.' 241 


ప్రతిపదార్థం: రంతిదేవుండు= రంతిదేవుడనే చక్రవర్తి; ఇరువది వేవురు= ఇరువది వేలమంది; పరిణతపాచకులు= నేర్పరులైన 
వంటవారు; అభ్యాగతులకును= భోజన సమయానికి వచ్చిన వారికీ; అతిధులకును= ఆహూతులకూ; పాటించి= శ్రద్ధగా; క్రొత్తగాన్‌= 
అప్పటికప్పుడు; పవలును రేయును= పగటివేళల, రాత్రివేళల; వలయు= కావలసిన, తగిన; అన్నములు= ఆహారాలు; ఇడన్‌= 
పెట్టతుండగా; పశువులు= యజ్ఞపశువులు; అర్ధిన్‌= కోరికతో; ఉత్తమగతికిన్‌+ఐ= సద్గతులు పొందటానికి; తారు+అ= తమంతట 
తామే; చనుదేరన్‌= రాగా, వచ్చిచేరగా; విశసించుచున్‌= సంహరిస్తూ, బలిఇస్తూ; అమరులు= దేవతలు; వేడ్కతోడన్‌= వేడుకతో, 
ఇష్టంతో; పొడ+చూపి= రూపుకట్టి, ప్రత్యక్షమై; కడుపారన్‌= కడుపునిండుగా; కుడువన్‌= తినుచుండగా; హవిర్భాగములు+పెట్టున్‌= 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


యజ్ఞంలో హోమద్రవ్యాలు సమర్పించేవాడూ; ఈ+విధంబునన్‌= ఈ పద్దతిలో, ఈ తీరుగా; మహా+అద్భుతముగన్‌= మిక్కిలి 
ఆశ్చర్యకరంగా; సత్రయాగము= ఎన్నో సంవత్సరాలపాటు జరిపే పెద్ద యాగమును; ఒనరించెన్‌= చేశాడు; తద్‌= ఆ; ఉత్సవంబున్‌= 
వేడుకను; కొని+ఆడన్‌= క్రీర్తించటానికి; వచ్చినవారలు+ఎల్లన్‌= వచ్చినవారందరూ; 'ప్రచుర= అధికమైన; పుణ్య+ఆత్ముండు= 
పవిత్ర స్వభావం కలవాడు; అనన్‌+ఒప్పెన్‌= అనేటట్టుగా ప్రకాశించాడు; ఆ+విభునకును= ఆ రాజుకు కూడా; లోక+అంతరంబు= 
పరలోకం; వలసెన్‌= తప్పలేదు. 
తాత్పర్యం: “ధర్మరాజా! రంతిదేవుడనే చక్రవర్తి సత్రయాగం నిర్వహించాడు. ఇది ఎన్నో సంవత్సరాల పాటు జరిగే 
యజ్ఞం. అంతకాలం ఆహూతులైనవారికి, భోజనసమయానికి పిలవక వచ్చేవారికి, అందరికీ రాత్రిపవలూ 
అప్పటికప్పుడు కావలసిన ఆహారం పెట్టటానికని ఇరవైవేల మంది పాకకళాప్రవీణులైన వంటవారిని నియమించాడు. 
ఆ యజ్ఞంలో బలిపశువులుగా ఉంటే తమకు ఉత్తమ గతులు లభిస్తాయని కోరి వచ్చిన పశువులనే చంపాడు. 
అత డర్పించే యజ్ఞభాగాలు స్వీకరించటానికి దేవతలు స్వయంగా వచ్చి కడుపారా భుజించేవారు. ఆశ్చర్యపడేటట్టుగా 
జరిగిన ఆ సత్రయాగం చూచిన వారంతా రంతిదేవుడిని పుణ్యాత్ముడని ఎంతో పొగడారు. అట్టి రంతిదేవుడు 
కూడా లోకాంతర గతుడయ్యాడు కదా!' 
సీ. * శరభ సింహాత్యుగ్ర సత్వ్తచయంబుల । నేడిక లెట్లట్ల యెక్కియాడి, 

కట్టుచు విడుచుచు. గణ్వాశ్రమంబున |; దమియింపంగా సర్వదమన నామ 

మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య । పదస్టు(డై కాళందితటమునందు 

భాగీరథీ తీరభాగంబునను సర । స్వతి సమీపమునను వాజిమేధ 


తే. రాజసూయాది వివిధాధ్వరము లొనర్ది । కనక నిర్మిత కరితురంగమ రథంబు 
లసద్భశ ప్రీతి విప్రుల కొసంగె భరతు । డన్నరేంద్రచంద్రుండును జన్నవాండ." 242 


ప్రతిపదార్హం: భరతుండు= భరతుడనే చక్రవర్తి; శరభ= మీగండ్ల మెకము; సింహ= సింహం మొదలైన; అతి+ఉఊగ్ర= మిక్కిలి 
భయంకరమైన; సత్వచయంబులన్‌= మృగ సమూహాలను; ఏడికలు+ఎట్టు+అట్టు= పొట్టేళ్ళవలె; ఎక్కి= అధిరోహించి; ఆడి= 
(క్రీడించి; కట్టుచున్‌= ఆ మృగాలను కట్టివేస్తూ; విడుచుచున్‌= వదలివేస్తూ;: కణ్వ+ఆశ్రమంబు= కణ్వుడి ఆశ్రమంలో; 
దమియింపంగాన్‌= ని[గ్రహించగా; ఆ+ముని= ఆ కణ్యమహాముని; సర్వదమన= అన్నిటిని నిగ్రహించేవాడు అని 'సర్వదమనుడు” 
అనే; నామము+ఇడియెన్‌= పేరు పెట్టాడు; పదంపడి= తరువాత; మహారాజ్య పదస్టుండు+ఐ= గొప్ప సామ్రాజ్య పదవి పొందినవాడై; 
కాళింది తటమునందున్‌= యమునా నదీ తీరంలోనూ; భాగీరథీ= గంగానది; తీరభాగంబునను= తటాలలోనూ; సరస్వతి= 
సరస్వతీనది; సమీపమునను= దగ్గరలోనూ; వాజిమేధ= అశ్వమేధ; రాజసూయ+ఆది= రాజసూయం మొదలైన; వివిధ= అనేకమైన; 
అధ్వరములు= యజ్ఞాలు; ఒనర్భి= చేసి; కనకనిర్మిత= బంగారంతో చేయబడిన; కరి= ఏనుగులు; తురంగమ=  గుగర్రాలు; 
రథంబులు= రథాలను; అసదృశ= పోలిక చెప్పటానికి వీలుకాని, సాటిలేని; ప్రీతిన్‌= తృప్తితో; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; 
ఒసలెన్‌= ఇచ్చాడు; ఆ+నర+ఇంద్ర చంద్రుండును= ఆ రాజోత్తముడు కూడా; చన్నవాండు+అ= వెళ్ళినవాడే, చనిపోయినవాడే 


కదా! 


తాత్పర్యం: 'ధర్మరాజా! కణ్యాశ్రమంలో శరభాలు సింహాలు మొదలైన భయంకరమైన మృగాలను గొర్రెపొట్టెళ్ళను 
ఎక్కినంత సులభంగా ఎక్కి, వాటిని బంధిస్తూ వదలుతూ, తన అధీనంలో ఉంచుకొన్న భరతుడికి, కణ్వుడు 
సర్వదమనుడని పేరు పెట్టాడు. తరువాత అతడు రాజ్యపదవిని పొంది, యమున, గంగ, సరస్వతీ నదీతీరాలలో 
అశ్వమేధం, రాజసూయంవంటి అనేక యజ్ఞాలు చేసి బంగారు ఏనుగులను, గుర్రాలను, రథాలను బ్రాహ్మణులకు 
ఇష్టంతో దానం చేశాడు. అటువంటి రాజగ్రేష్పుడైన భరతుడు కూడా పరలోకవాసి అయ్యాడు కదా!' 


శాంతిపర్వము ం ప్రథమాశ్వాసము 909 


+. “మిట్ట పల్లంబునై మెలంగంగ6 దనరథ । ప్రముఖ వాహనముల. బజిప ననువు 
గాకున్న మేదిని గని సమస్టలియుగ । వెరవున నొనరించి విశ్రుతముగ 

దనపేరం బృథివి నాం జనంజేసి గోరూప । మైన యివ్వసుమతి నమరనగము. 

బనిచి యోషధులును బహురత్నములు. | బిదికించి జనంబు. బోషించెం బృథుండు; 


తే. సేసె నానాధ్వరము లవి సెప్ప నేల? । సకల ధాత్రి బ్రాహ్మణులకు సత్కరించె; 
నమ్మహానుభావునకును నతులయశమ । కాక సుస్టిరమయ్యెనే కాయ మనఘ! 243 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! ధర్మరాజా!; మిజ్టు పల్లంబును+ఐ= ఎత్తుపల్లాలుగా ఉండి; మెలంగంగన్‌= కదలటానికి; 
తన రథ ప్రముఖ= తనవైన రథాలు మొదలైన; వాహనములన్‌= వాహనాలను; పజపన్‌= నడిపించటానికి; అనువు+కాక+ఉన్న= 
వీలుకాకుండా ఉన్నటువంటి; మేదినిన్‌= భూమిని; కని= చూచి; సమస్థలియుంగన్‌= చదునైన ఉపరితలం కలదిగా; వెరవునన్‌= 
ఉపాయంతో; ఒనరించి= చేసి; తనపేరన్‌= తన పేరుమీదుగా; పృథివినాన్‌= పృథివి (అనగ) అనే పేరుతో; విశ్రుతముగన్‌= ప్రఖ్యాతి 
చెందేటట్టు; చనన్‌+చేసి= చెల్లేటట్టుగా చేసి; గోరూపము+ఐన= ఆవు ఆకృతి ధరించిన; ఈ+వసుమతిన్‌= ఈ భూమిని; 
అమరనగమున్‌= హిమవత్పర్వతాన్ని; పనిచి= పంపి; జొషధులును= తరు, లతా, గుల్మాదులైన చెట్లను; బహు= అనేకమైన; 
రత్నములున్‌= మణులను; పిదికించి= పిదికేటట్లు చేసి; జనంబున్‌= ప్రజలను; పోషించెన్‌= (బ్రదికించాడు; నానా+అధ్వరములు= 
అనేక యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అవి= వాటిని; చెప్పన్‌+ఏల?= చెప్పవలసిన పనిలేదు; సకల= సమస్తమైన; ధాత్రిన్‌= భూమిఅందలి; 
(బ్రాహ్మణులకున్‌= విప్రులకు; సత్కరించెన్‌= సన్మానంచేశాడు; ఆ+మహానుభావునకున్‌= ఆ మహాత్ముడికి; అతుల= పోలిక 
చెప్పటానికి వీలుకానంత; యశము+అ= కీర్తిమాత్రమే; కాక= తప్ప; కాయము= శరీరం; సుస్టిరము+అయ్యెను+ఏ?= శాశ్వతమయిందా? 
తాత్పర్యం: 'పాపరహితుడవైన ధర్మరాజా! పూర్వం భూమి ఎత్తుపల్లాలుగా ఉండి మనుష్యులు తిరగటానికి, రథాలు 
మొదలైన వాహనాలు నడవటానికి అనువుగా లేకపోతే, చూచి భూమిని చదునుగా ఉండేటట్లు చేశాడు పృథుచక్రవర్తి 
అప్పటి నుండి అతడి పేరుమీద ప్పథ్వి అనే పేరు భూమికి చలామణి అయింది. గోరూపమైన భూమినుండి 
హిమవంతుడిని దూడగాచేసి ఓషధులను, మణులను పితికి ప్రజలను పోషించాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. వాటిని 
గురించి చెప్పలేము. భూలోకంలోని బ్రాహ్మణులందరినీ సన్మానించాడు. ఆ మహానుభావుడికి అంతులేని కీర్తి తప్ప 
శరీరం స్థిరంగా నిలిచిందా? (కీర్తి మిగిలి, శరీరం నశించింది కదా!). 
సీ. ' బ్రహ్మ విద్వేషంబు. బరికించి కోపించి |; యవిజేయు.డైన సహస్రబాహు. 

బరిమార్చి నృపతుల దరమిడి తునుమాడె । నిరువదియొక్క మా టెల్లచోట 

నందజయేలెడు నన్ని భూములు. దాన । యేలె ధర్మోజ్వల పాలనమున; 

రాజయోగ్యములు ధరామరార్దంబులు । నగు నధ్వరములు పె క్కాచరించె6; 


ఆ. _ గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేర6। జనంగ6 జేసి నుర్వి జామదగ్స్యు 
వినమె యామహాత్తుండును ససంతోష వి । భ్రాంతి గలిగెనేని బ్రదుక లేండు.” 244 


ప్రతిపదార్హం: (బ్రహ్మవిద్వేషంబున్‌= బ్రాహ్మణద్వేషాన్ని (బ్రహ్మజ్ఞానాన్ని ద్వేషించటం); పరికించి= గమనించి; కోపించి= కోపం 
కలవాడై; అవిజేయుండు+ఐన= గెలవటానికి వీలుకానటువంటి; సహ(స్రబాహున్‌= వేయిచేతులుగల కార్తవీర్యార్టునుడిని; పరిమార్చి= 
చంపి; నృపతులన్‌= రాజులను; ఇరువదిఒక్కమాయి= ఇరవై ఒక్కసార్జు; తరమిడి= వరసపెట్టి; తునుమాడెన్‌= సంహరించాడు; 
ఎల్లచోటన్‌= అన్నితావుల; అందజ+ఏలెడు= అందరూ పరిపాలించే; అన్ని భూములున్‌= అన్ని రాజ్యాలనూ; తాను+అ= తానే; 
ధర్మ+ఉజ్జల+పాలనమునన్‌= ధర్మపద్దతిలో మిక్కిలి ప్రకాశించే పరిపాలనతో; ఏలెన్‌= పాలించాడు; రాజ యోగ్యములు= రాజులకు 


100 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తగినవి; ధరా+అమర+అర్హంబులున్‌= బ్రాహ్మణులకు తగినవి; అగు= అయిన; అధ్వరములు= యజ్ఞాలు; పెక్కు+ఆచరించెన్‌= 
ఎన్నో చేశాడు; ఉర్విన్‌= భూమిని; కశ్యపునకున్‌= కశ్యప ప్రజాపతికి; ఇచ్చి= ఒసగి, దానంచేసి; కాశ్యపి+అనుపేరన్‌= కాశ్యపి అనే 
పేరుతో; చనంగన్‌+చేసెన్‌= చెల్దుబాటయ్యేటట్టు చేశాడు; జామదగ్భ్యున్‌= అటువంటి జమదన్నీ పుత్రుడైన పరశురాముడిని గూర్చి; 
వినము+ఎ= వినలేదా?; ఆ+మహా+ఆత్ముండును= ఆ మహానుభావుడు కూడా; స+సంతోష విభ్రాంతిన్‌= సంతోషంతో కూడిన 
విభ్రమం; కలిగెన్‌*ఏని= పొందినప్పటికీ; (బ్రదుకలేండు= బ్రతుకజాలడు. 

తాత్పర్యం: “ధర్మరాజా! జమదగ్ని పుత్రుడైన పరశురాముడు (బ్రహ్మద్వేషీ జయించ శక్యం కానివాడూ అయిన వేయి 
చేతుల కార్తవీర్యుడిని చంపి, వరుసగా ఇరవై ఒక్కమారు రాజులందరినీ సంహరించి, వారందరి రాజ్యాలనూ తానొక్కడే 
ధర్మ బద్దంగా పరిపాలించి, రాజులు చేయదగినవీ, బ్రాహ్మణులు చేయదగినవీ అయిన యజ్ఞాలు అనేకం చేసి, 
భూమినంతటినీ కళ్యపప్రజాపతికి దానంచేసి, భూమికి కాశ్యపి అనే పేరు స్థిరపరిచాడు. అవన్నీ మనం విన్నాం కదా! 
ఆ మహానుభావుడు కూడా సంతోష దుఃఖాలతో కూడిన బ్రతుకుతో కలకాలం జీవించలేకపోయాడు'”. 


వ. _ అని చెప్పిన యప్పుండరీకాక్షునితోంబాండవాగ్రజుండు 'సృంజయ సుతుండైన సువర్హస్టీవిజన్మంబును, వాండు 
మృతుం డయిన విధంబును వినినది యయినను, సువ్యక్తంబుగా వినవలతుం జెప్పవే!' యనిన నతం డతని 
కిట్లను “నీకు నాండు కృష్ణద్వైిపాయనుం డక్కునూరు వృత్తాంతంబు నారదు నధీనంబగుటం జేసి తద్వ్యా 
పారంబు సెప్పె( బర్వతునిం జెప్పండు గాని పర్వతుండును సహకారి; యత్తెజం గాకర్ణింపుము.) 245 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పిన= చెప్పిన; ఆ+పుండరీక+అక్షునితోన్‌= తెల్లతామరలవంటి కన్నులు కల శ్రీకృష్ణుడితో; 
పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; సృంజయ సుతుండు+ఐన= సృంజయుడి కుమారుడైన; సువర్లస్టేని; 
జన్మంబును= పుట్టుకనూ; వాండు= ఆ సువర్షస్టేవి; మృతుండు+ఐన= చనిపోయిన; విధంబును= ప్రకారమూ; వినినన్‌+అది= విన్నదే; 
అయినను= అయినా; సువ్యక్తంబుగాన్‌= బాగా తెలిసేవిధంగా (అర్ధం అయ్యేటట్టు; వినవలతున్‌= వినాలని కోరుకొంటున్నాను; 
చెప్ప్తుము+ఏ= చెప్పవలసింది; అనినన్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= (శ్రీకృష్ణుడు) అన్నాడు; 
నీకున్‌; నాండు= అప్పుడు; కృష్ణద్రైపాయనుండు= వ్యాసుడు; ఆ+కుమారు= ఆ బాలుడి; వృత్తాంతంబు= చరిత్ర; 
నారదు+అధీనంబు+అగుటన్‌+చేసి= నారదుడికి చెంది ఉండటం వలన; తద్‌+వ్యాపారంబు= ఆ నారదుడి వ్యవహారం; చెప్పెన్‌= 
చెప్పాడు; పర్వతునిన్‌= పర్వతుడి గురించి; చెప్పండు= చెప్పలేదు; కాని; పర్వతుండును= పర్వతుడు కూడా; సహకారి= తోడ్పడినవాడు; 
ఆ+తెజుంగు= ఆ (క్రమం; ఆకర్షింపుము= వినుము. 

తాత్పర్యం: ఈ విధంగా చెప్పిన కృష్ణుడితో ధర్మరాజు 'సృంజయుడి కుమారుడైన సువర్షష్టీవి పుట్టుక, అతడు 

మరణించిన విధం విన్నదే అయినా, మరింత బాగా తెలిసేటట్టు వినా లనుకొంటున్నాను, చెప్పవలసింది” అన్నాడు. 

దానికి శ్రీకృష్ణు డిట్లా చెప్పటం ప్రారంభించాడు. “నీకు ఆనాడు వ్యాసుడు ఆ బాలుడి వృత్తాంతం నారదుడికి 

చెందినది అవటంచేత అతడికి సంబంధించిన విషయమే చెప్పాడు. పర్వతుడిని గురించి చెప్పలేదు. కాని ఈ 

విషయంలో పర్వతుడుకూడా సహకరించాడు. ఆ విధం అంతా చెప్పుతాను వినుము”. 


శ్రీక్పష్ణుండు ధర్మజునకు. బర్వత నారదుల వృత్తాంతంబు సెప్పుట (సం. 12-30-4) 


సీ. '*అధిప! నారదు చెలియలి కొడు కప్పర్వ । తుం డిద్దబును మహీమండలమున 


ద్రిమ్మరు వేడుక దివినుండి యొక్కటం । జనుదెంచి తమలోన సమయ మధిక 
నిష్టమైం జేసిరి నిజ చిత్తవృత్తు 'లొం । డొరులకు దాంపక యుండువార; 
మటుకాక దాంప శాపార్దత వాటిల్లం।; గలయది' యని యిట్లు గలయం బలికి 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 101 


తే. యుచిత వర్తనమున నుండి యొక్కనాండు । సృంజయునిం గాంచి యతండు విశిష్ట భక్తి 
నర్దనము సేసినను 'భవదాలయమున । ననఘ! వసియింతుమే కొన్ని దినము' లనిరి. 246 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా! ఆ+పర్వతుండు= ఆ పర్వతుడు; నారదు= నారదుడియొక్క; చెలియలికొడుకు= చెల్లెలి 
కుమారుడు; ఇద్దజును= నారద పర్వతులు; మహీమండలంబునన్‌= భూలోకంలో; త్రిమ్మరువేడుకన్‌= యథేచ్చగా విహరించాలనే 
కోరికతో; దివినుండి= దేవలోకం నుండి; ఒక్కటన్‌= ఒకేసారి; చనుదెంచి= వచ్చి; తమలోనన్‌= తమమధ్య; సమయము= ఒప్పందం, 
ఒడంబడిక; అధికనిష్టమైన్‌= మిక్కిలి గట్టిగా; చేసిరి= చేసికొన్నారు; నిజం తమయొక్క; చిత్తవృత్తులు= మనోభావాలు; 
ఒండొరులకున్‌= పరస్పరం; దాపక+ఉండువారము= దాచుకొనకుండా ఉందాం; అట్టుకాక= ఆ విధంగా కాక; దాయపన్‌= 
దాచినట్టయితే; శాప+అర్హ్హత= శాపంపొందే అర్హత; పాటిల్లన్‌+*కల+అది= కాగలదు; అని= ఈ విధంగా; కలయన్‌+పలికి= ఇరువురూ 
కలిసి అనుకొని; ఉచిత= తగిన; వర్తనమునన్‌= నడవడికతో; ఉండి= ప్రవర్తించి; ఒక్కనాండు= ఒకరోజు; స్పంజయుని; కాంచి= 
చూచి; అతండు= ఆ సృంజయుడు; విశిష్టభక్తిన్‌= విశేషమైన భక్తితో; అర్భనము= పూజ, సేవ; చేసినను= చేయగా; అనఘ!= 
పాపరహితుడా!; భవత్‌+*ఆలయమునన్‌= నీ గృహంలో; కొన్ని దినములు= కొద్ది రోజులు; నివసింతుము+ఏ?= ఉండమా?; అనిరి= 


అన్నారు. 


తాత్పర్యం: ధర్మరాజా! పర్వతుడు నారదుడి చెల్లెలి కుమారుడు. వారిద్దరూ భూలోకంలో కొంతకాలం విహరించాలనే 
కోరికతో ఒకేసారి భూలోకం వచ్చారు. తమ మనోభావాలను దాచకుండా ఒకరితో ఒకరు చెప్పుకొనాలని, దాచినట్రైతే 
శాపార్టు లౌతారని ఒప్పందం చేసికొన్నారు. దానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఒకనాడు స్పృంజయుడిని చూచారు. 
అతడు ప్రత్యేకమైన భక్తితో సేవించగా, అతడి ఇంట కొద్దికాలం ఉండమా? - అన్నారు. 


వు అని పలికిన నా పృర్వీపతి ప్రియంబంది సుకుమారి యనుపేరం బర౦(గిన నిజనందన రావించి 'యిక్కన్నియ 
మీకుం బరిచర్య సేయ సమాధానంబున నుండుం'డని యన్నెలంతతో 'నీవు దేవోపచారంబుల వీరి 
నారాధింపు' మని నియోగించి వలయు వస్తువులు సమగ్రంబులుగా సమకట్టినం, బ్రితులై యమ్మునులు 
సుఖంబున్న సమయంబున. 247 


ప్రతిపదార్హం: అని పలికినన్‌= ఈ విధంగా అడుగగా; ఆ పృథ్వీపతి= ఆ రాజు, స్పంజయుడు; ప్రియంబు+అంది= సంతోషపడి; 
సుకుమారి+అను+పేరన్‌+పరంగిన= సుకుమారి అనే పేరుగల; నిజనందనన్‌= తనకుమార్తెను; రావించి= పిలిపించి; ఈ+కన్నియ= 
ఈ కన్య, ఈ బాలిక; మీకున్‌= మీకు; పరిచర్య+చేయన్‌= సేవలు చేస్తుండగా; సమ్‌+ఆ ధానంబునన్‌+ఉండుండు= అంగీకరించి 
ఉండండి; అని= పలికి; ఆ+నెలంతతోన్‌= ఆ బాలికతో; నీవు; దేవ+ఉపచారంబులు= దేవతలకు చేసే ఉపచారాలతో; వీరిన్‌= 
-ఈ మునులను; ఆరాధింపుము+అని= సేవించుము (పూబించుము) అని; నియోగించి= ఆజ్ఞాపించి; వలయు= కావలసిన; 
వస్తువులు= పదార్థాలు; సమ(గ్రంబులు+కాన్‌= పరిపూర్ణంగా; సమకట్టినన్‌= సిద్రపరచగా; ప్రీతులు+ఐ= సంతసించినవారై; 


ఆ+మునులు= ఆ బుషులు; సుఖంబు+ఉన్న= హాయిగా ఉన్నటువంటి; సమయంబున= కాలంలో. 


తాత్పర్యం: అని పర్వతనారదాదులు అంటే ఆ సృంజయుడు సంతోషపడి, సుకుమారి అనే పేరున్న తన కుమార్తెను 
పిలిపించి “ఈ కన్య మీకు ఉపచారాలు చేస్తుంది. అంగీకరించండి అని చెప్పి, ఆమెతో “నీవు ఈ మునులను 
దేవతలకు చేసే ఉపచారాలతో (షోడశోపచారాలతో) సేవించుము” అని ఆజ్ఞాపించి, కావలసిన పదార్హాల నన్నింటిని 
పరిపూర్ణంగా ఏర్పాటు చేయగా, ఆ మునులు సుఖంగా ఉన్న సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


102 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రా 


అల్లందనంబున యనువు మైకొనంజూచు । నడపు కాంతికి వింత తొడవు గాంగ, 
వెడవెడ నూగారు వింతయై యేర్పడ€। దారనివళులలో నారు నిగుడ, 

నిట్టలు ద్రోచుచు నెలవులకల మేర । లెల్లను బిగియెక్కి యేర్చ్వడంగం 

దెలుపును గప్పును వలయంగ మెజుంగిక్కు। తారకంబుల. గల్క్మితనము దొడర. 


ఆ. _ జరణములును నడుము. జన్నులు. గన్నులు ।; జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు 
చునికిం దెలుప సృంజయుని పుత్రి మెలంగు వి । ధంబు నారదునకు. దగు లొనర్హె. 248 


ప్రతిపదార్థం: అల్లందనంబున= నెమ్మదితనంతో; అనువు= వీలు, ఉపాయం; మైకొనన్‌+చూచు= అంగీకరించ ప్రయత్నించే; 
నడపు= గమనం; కాంతికిన్‌= జిగికి, శోభకు; వింత= క్రొత్తదైన; తొడవు+కాంగన్‌= అలంకారం కాగా; వెడవెడ= కొద్దిగా; నూంగారు= 
రోమాళి; వింతఐ= (క్రొత్తదిగా; ఏర్పడన్‌= కలుగగా; తారని= కలువని (ఇంకా సరిగా ఏర్పడని) వళులలోన్‌= త్రివళులలో; ఆరు= 
నూగారు; నిగుడన్‌= వ్యాపించగా; నిట్టలు= స్థానాలు (తమ తమ); త్రోచుచున్‌= ఆవలకు నెట్టుతూ; నెలవులకున్‌= స్థానాలకు; 
అల= ఆ; మేరలు= హద్దులు; ఎల్లను= అన్ని; బిగి+ఎక్కి= బిగువు కలిగి; ఏర్పడంగన్‌= తయారుకాగా; తెలుపును= తెల్లదనం; 
కప్పును= నల్లదనం; వెలయంగన్‌= ఒప్పుగా; మెటుంగు+ఎక్కు= కాంతి ఎక్కువ అవుతున్న; తారకంబులన్‌= కను (గ్రుడ్లలో; 
కల్కితనము= మనోహరత్వం, గడుసరితనం; తొడరన్‌= అతిశయించగా; చరణములును= పాదాలూ; నడుమున్‌= నడుమూ; 
చన్నులున్‌= వక్షోజాలూ; కన్నులు= నయనాలూ; జవ్వనంబు= యౌవనము యొక్క; చెన్ను= అందం; నివ్వటిల్హుచున్‌= అతిశయిస్తూ; 
ఉనికి= ఉండటాన్ని; తెలుపన్‌= ప్రకటించగా; స్పంజయుని పుత్రి= సుకుమారి; మెలంగు విధంబు= ప్రవర్తించే తీరు; నారదునకున్‌= 
నారద మహర్షికి; తగులు+ఒనర్భ్చి= మోహాన్ని కలిగించింది. 


తాత్పర్యం: నెమ్మదితనంతో వీలు చూచుకొని అతిశయించే నడక ఆ సుకుమారి శోభకు (క్రొత్త అందాన్ని కూర్చగా, 
అప్పుడే స్వల్పంగా రూపు కడుతున్న నూగారు, ఇంకా స్పష్టంగా ఏర్పడని త్రివళుల (పొట్టపై అందగత్తెలకుండే 
మూడు ముడుతలు)లో వ్యాపించగా, (శరీరావయవాలు) తమతమ స్థానాలను దాటి (విస్తరించి), (క్రొత్త హద్దులను 
స్థిరపరచగా, తెలుపునలుపులతో మరింత కాంతిమంతమౌతున్న కంటిపాపల మనోహరత్వం అతిశయించగా, 
పాదాలు, నడుము, వక్షోజాలు, కన్నులు యౌవన సౌందర్యం అధికమవటాన్ని తెలుపుతుండగా సృంజయుడి కుమార్తె 
సుకుమారి ప్రవర్తించే తీరు నారదమహర్షికి ఆకర్షణ కలుగజేసింది. 
నిశేషం: అలం: యథాసంఖ్యం 
క. నారదుండు మదనబాణా । సారము దను బొదువ దైర్యసారమెడలి దు 

ర్వార మనోవ్యధవంతం । గూరి క్రమంబున. గృశాంగకుండయ్యె నృపా! 249 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! నారదుండు= నారదమహర్షి మదనబాణ+ఆసారము= మన్మథబాణాల జడివాన; తనున్‌= తనను; 
పొదువన్‌= (క్రమ్మగా; ధైర్యసారము= ధైర్యంయొక్క బలం; ఎడలి= కోల్పోయి, దుర్వార= వారించరాని; ఆపలేని; మనోవ్యధ 
వంతన్‌= మానసికతాపం వలని బాధలో; కూరి= కూరుకుపోయి; క్రమంబునన్‌= నెమ్మది నెమ్మదిగా; కృశ+ అంగకుండు = క్షీణించిన 
శరీరావయవాలు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! నారదమహర్షి మన్మథబాణాల జడివాన తనను ముంచెత్తగా, ధైర్యం కోల్పోయినవాడై, 
నివారించలేని మనోవికార బాధలో కూరుకొనిపోయి నెమ్మదిగా చిక్కిపోయాడు. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 103 


వ. అట్లు కాముబారిం బడి నలంగియు€ దనతో నుగ్గడింప సిగ్గువడి. 250 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కాము+బారిన్‌+పడి= మన్మథబాధ పాలబడి; నలంగియున్‌= బాధపడి కూడా; తనతోన్‌= 
పర్వతుడితో; ఉగ్గడింపన్‌= చెప్పటానికి; సిగ్గు+పడి= సిగ్గిల్లి, 

తాత్పర్యం: ఆ విధంగా మన్మథుడి బాణాలకు ఎర అయి, బాధపడుతూ కూడా తనతో చెప్పటానికి సిగ్గుపడి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. వెనుంబడు చిత్తవృత్తియును, వెల్వెలం బాజిడు నాననంబు నై 
యనిశము. గుందు, మామఈ. గని యల్లు€ 'డితం డిటు లేల వంత. బొం 
దెనొ! యనుచింత నొంది, తన దివ్యమతిం బరికించి కాంచి 'కూ 
డునె సమయంబు దప్పంగం/ి గడుం గుటిలాత్ముండవైతి నా యెడన్‌.” 251 


ప్రతిపదార్ధం: వెనుబడు= విషాదానికి లోనైన; చిత్తవృత్తియును= మనోభావమూ; వెల్వెలన్‌+పాటెడు= పాలిపోయిన; ఆననంబును+ఐ= 
ముఖం కలవాడై; అనిశమున్‌= నిరంతరం; కుందు= బాధపడుతున్న; మామన్‌+కని= మేనమామ అయిన నారదుడిని చూచి; 
అల్టుండు= పర్వతుడు; ఇతండు= ఈ నారదుడు; ఇటులు= ఈ విధంగా; ఏల= ఏ కారణంగా; వంతన్‌= బాధను; పొందెను+ఒ?= 
పొందాడో?; అను చింతన్‌+ఒంది= అనే ఆలోచన కలిగి; తన దివ్యమతిన్‌= తన దివ్యదృష్టితో; పరికించి= చూచి; సమయంబున్‌= 
ఒప్పందాన్ని; తప్పంగన్‌= తప్పటం; కూడును+ఎ?= తగినదా?; నా+ఎడన్‌= నా పట్ట; కడున్‌= మిక్కిలి; కుటిల+ఆత్ముండవు= 
దుర్చుద్ది కలవాడివి; ఐతి(వి)= అయ్యావు. 
తాత్పర్యం: మనసులో విషాదం, పాలిపోయిన ముఖం కలిగి నిరంతరం బాధపడుతూ ఉన్న తన మేనమామ 
నారదుడిని చూచి పర్వతుడు తనమామ ఎందుకు అంత బాధపడుతున్నాడా? అని ఆలోచించి, దివ్యదృష్టితో 
తెలిసికొన్నాడు. 'మాటతప్పి, నా పట్ట దుర్చుద్దివి అయ్యావు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. _ రాచకూంతు మీంద రాగంబు పుట్టుట । నాకు. జెప్పవైతి; నీకు శాప 

మిత్తు; నమ్మగాక్షి నీవు వరింపక । నిలువలేవు మరుండు బలియుండగుట. 252 


ప్రతిపదార్థం: రాచకూంతు+మీందన్‌= రాజకుమార్తెపై; రాగంబు పుట్టుట= (ప్రేమ కలగటం; నాకున్‌ చెప్పవు+ఐతి(వి)= నాకు 
చెప్పలేదు; నీకున్‌; శాపము+ఇత్తున్‌= శాపం ఇస్తాను; మరుండు= మన్మథుడు; బలియుండు= బలవంతుడు; అగుటన్‌= కావటం 
వలన; ఆ+మృగ+అక్షిన్‌= ఆ లేడి కళ్ళవంటి కళ్ళుగల సుకుమారిని; వరింపక= వివాహమాడక; నిలువలేవు= ఉండలేవు. 
తాత్పర్యం: రాజకుమార్తెపై నీకు అనురాగం కలిగిందని నాకు చెప్పలేదు. నిన్ను శపిస్తాను. మన్మథుడి ప్రాబల్యం 
కారణంగా నీ వా సుకుమారిని పరిణయం చేసికొనక ఉండలేవు. 


వ.  పాణిగ్రహణానంతరంబ వానర వదనుండ వగు మనవుడు నారదుండు 'నీకు నాకలోకంబునకుం జనుట 
లేకుండెడు' మని ప్రతిశాపం బిచ్చినం, బర్వతుం డచ్చోటు వాసిపోయి భూజనంబులు పూజింప. 
బ్రవర్తిల్లుచుందె. 253 

ప్రతిపదార్హం: పాణిగ్రహణ+అనంతరంబు+అ= వివాహం తరువాత వెంటనే; వానర వదనుండవు= కోతిమొగం కలవాడివి; 


అగుము= కమ్ము; అనవుడున్‌= అనగా; నారదుండు; నీకున్‌= పర్వతుడికి; నాకలోకంబునకున్‌= స్వర్గలోకానికి; చనుట= వెళ్ళటం; 
లేక+ఉండెడున్‌= లేక ఉందువుగాక; అని= అంటూ; ప్రతిశాపంబు= ఎదురు శాపం; ఇచ్చినన్‌= ఇవ్వగా; పర్వతుండు; ఆ+చోటు= 


104 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆ ప్రదేశాన్ని; పాసి= వీడి; పోయి= వెళ్ళి భూజనంబులు= భూలోక (ప్రజలు; పూజింపన్‌= ఆరాధిస్తుండగా; (ప్రవర్తిల్హచుండెన్‌= 
నడుచుకొంటూ ఉన్నాడు. 

తాత్పర్యం: వివాహం అయిన వెంటనే కోతి మొగం కలవాడివి అవుతావు" అని పర్వతుడు అనగానే, 'నీవు 
స్వర్గలోకానికి వెళ్ళకుందువుగాక!" అని నారదుడు ఎదురు శాపం ఇచ్చాడు. పర్వతుడు ఆ ప్రదేశం వదలి వెళ్ళి 
భూలోకంలోని ప్రజలచేత పూజలందుకొంటూ తిరుగసాగాడు. 


శా. శాప ప్రాప్తికి నోర్పి తా నడిగి యా చంద్రాస్య నన్నారదుం 
డా పృథ్వీపతి యీ బ్రియంబున వివాహం బయ్యె నమ్మాత్రలో 
భూపా! యమ్ముని వానరాననతమై. బొల్వేద నక్కాంత త 
ద్రూప ప్రాప్తి విరక్తగాక తగ6 బ్రీతుం జేయుచుండెం బతిన్‌. 254 


ప్రతిపదార్థం: భూపా!= ధర్మరాజా! ఆ+నారదుండు= ఆ నారదమహర్షి శాప(ప్రాప్రికిన్‌= శాపం పొందటాన్ని కూడా; ఓర్చి= సహించి; 
తాన్‌= తానే; ఆ+చం(ద్ర+ఆస్యన్‌= చంద్రుడివంటి ముఖం కల సుకుమారిని; అడిగి= వేడి; ఆ పృథ్వీపతి= ఆ రాజు (స్పంజయుడు); 
ఈన్‌= ఒసగగా; ప్రియంబునన్‌= ఇష్టంతో; వివాహంబు+అయ్యెన్‌= వివాహం చేసికొన్నాడు; ఆ+మాత్రలోన్‌= అంతలో; ఆ+ముని= 
ఆ నారదుడు; వానర+ఆననత+మైన్‌= కోతిమొగం కలిగి ఉండటంతో; పొల్పు+ఏదన్‌= అందంపోగా; ఆ+కాంత= ఆ సుకుమారి; 
తద్‌+రూప+(ప్రాప్తిన్‌= ఆ కోతి రూపం పొందినందువలన; విరక్త+కాక= అనిష్టాన్ని పెంచుకొనకుండా; తగన్‌= చక్కగా; పతిన్‌= 
భర్తను; ప్రీతున్‌= సంతృప్తి చెందినవాడిని; చేయుచున్‌+ఉండెన్‌= చేస్తున్నది. 


తాత్పర్యం: ధర్మరాజా! నారదమహర్షి తనకు శాపం వచ్చినా సహించి, సృంజయుడిని తానే అడిగి, సుకుమారిని 
ఎంతో ఇష్టంగా వివాహం చేసికొన్నాడు. మరుక్షణం కోతిముఖం పొంది తన అందాన్ని కోల్పోయాడు. నారదుడు 
అటువంటి వికారమైన రూపం పొందినా ఆ సుకుమారి భర్తపై అనిషస్టం ప్రకటించకుండా అతడిని సుఖపెట్టుతూ 
ఉన్నది. 


వ. ఇట్లు పతివ్రతయై సుకుమారి నారదు నారాధించుచుండె/బదంపడి యొక్క నా€ డేమేనియుం బనికి 
వనంబునకు నారదుండు వోయినయెడం బర్వతుండు డబ్బాటు గాంచి నమస్కరించి 'నాకిచ్చిన శాపంబు 
మరల్పవే!' యనుటయు నారదుండు 'నీవు గావె మున్ను శపించిన వాండవు; ముందర నీ యిచ్చిన శాపంబు 
మరల్పందగు నని పలికిన, నతం 'డట్లకాక' యనియె; నివ్విధంబున నొడంబడి యిరువురు నొండొరువుల 
శాపంబులు మరల్చి; రయ్యల్లుండును మామతోడన వచ్చి మందిర ప్రవేశంబు సేయు సమయంబున నా 
రాజనందన నిజపురుషుం జూచి పరపురుషుండ కా దలంచి, మజిచూడక మాజుమొగంబు వెట్టికొని 
పోవుటయు. 255 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పతివ్రత+ఐ= పతిని అనుసరించే ప్రవర్తన కలదై; సుకుమారి= సృంజయుడి కుమార్తె, నారదున్‌= 
నారదుడిని; ఆరాధించుచున్‌+ఉండెన్‌= సేవించుకొంటూ ఉన్నది; పదంపడి= తరువాత; ఒక్కనాండు= ఒక రోజు; ఏమి+ఏనియున్‌= 
ఏదో ఒక; పనికిన్‌= కార్యానికి; నారదుండు; వనంబునకున్‌= అరణ్యానికి; పోయిన+ఎడన్‌= వెళ్ళినప్పుడు; పర్వతుండు; డబ్బాటు= 
అకస్మాత్తుగా; కాంచి= చూచి; నమస్కరించి= (మొక్కి; నాకున్‌+ఇచ్చిన= నాకొసంగిన; శాపంబు= శాపాన్ని; మరల్పుము+ఏ?= 
వెనక్కు తీసికొనవా?; అనుటయున్‌= అనగా; నారదుండు; మున్ను= ముందు; శపించినవాండవు= తిట్టినవాడివి; నీవు+కావు+ఎ!= 
నీవే కదా!; ముందర= ముందు; నీ+ఇచ్చిన= నీ విచ్చిన; శాపంబు= తిట్టు; మరల్పన్‌+తగున్‌= వెనుకకు తీసికొనటం తగి ఉంటుంది; 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 105 


అనిపలికినన్‌= అంటూ మాట్టాడగా; అతండు= ఆ పర్వతుడు; అట్టు+అ+కాక= అట్టే అగుగాక; అనియెన్‌= అన్నాడు; 
ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; ఒడంబడి= అంగీకరించి; ఇరువురున్‌= ఇద్దరూ; ఒండొరువుల= పరస్పర; శాపంబులు= శాపాలను; 
మరల్చిరి= వెనుద్రిప్పారు; ఆ+అల్టుండును= ఆ పర్వతుడు కూడా; మామతోడన= నారదుడితోనే; వచ్చి= ఏతెంచి; మందిర 
'ప్రవేశంబు+చేయు= ఇంటిలో అడుగుపెట్టే: సమయంబునన్‌= తరుణంలో; ఆ రాజనందన= ఆ రాకుమారి - సుకుమారి; 
నిజపురుషున్‌= తన భర్తను; చూచి= కని; పరపురుషుండు= పరాయి మగవాడు; కాన్‌+తలంచి= అయి ఉంటా డనుకొని; 
మజీచూడక= మళ్ళీ చూడకుండా; మాజుమొగంబు= ఎడమొగం; పెట్టికొని= పెట్టుకొని; పోవుటయున్‌= వెళ్ళిపోగా. 


తాత్పర్యం: భర్త కురూపి అయినా సుకుమారి పతివ్రత అయి భర్తను సేవిస్తూ ఉన్నది. ఒకరోజు ఏదో పనిమీద 
నారదుడు అడవికి వెళ్ళగా హఠాత్తుగా పర్వతుడు చూచి నమస్కరించి తన కిచ్చిన శాపాన్ని వెనుకకు తీసికొనుమని 
అడిగాడు. దానికి నారదుడు 'ముందుగా శపించినది నీవు కనుక నీవే ముందు మరల్చాలి” అన్నాడు. దానికా 
పర్వతుడు సరేనన్నాడు. ఈ విధంగా ఇద్దరూ పరస్పరం శాపాలు మరల్చారు. మామా అల్లు ళృిద్దరూ వచ్చి ఇంటిలో 
ప్రవేశించబోతూ ఉండగా, సుకుమారి తన భర్త అయిన నారదుడిని పరాయివాడిగా భావించి తిరిగిచూడక 
'పెడమొగం పెట్టుకొని పోయింది. 


ఆ నగుచుంబర్వతుండు 'నాతి! నీపతి యగు । విశ్వసింపు'మని సవిస్తరముగ 
శాపములును మోక్షసంవిధానములును । జెప్పి తీర్చ దాని చిత్తవృత్తి. 256 


ప్రతిపదార్థం: పర్వతుండు; నగుచున్‌= నవ్వుతూ; నాతి!= ఓ సుకుమారీ!; నీపతి+అగు= (ఇతడు) నీ భర్తయే (అయి ఉన్నాడు); 
విశ్శసింపుము+అని= నమ్ముమని; సవిస్తరముగన్‌= అన్ని వివరాలతో; శాషములును= ఒకరినొకరు శపించు కొనటం; మోక్షసంవిధానములును= 
శాపావనసానపు తీరులూ; చెప్పి= తెలిపి; దాని= ఆ సుకుమారి యొక్క; చిత్తవృత్తిన్‌= మనసును; తేర్చెన్‌= కలత తీర్చాడు. 


తాత్పర్యం: అపుడు పర్వతుడు నవ్వుతూ, 'సుకుమారి! ఇతడు నీ భర్త అని నమ్ముము' అని శాపాలవృత్తాంతం, 
అవి పోయిన వృత్తాంతం వివరంగా చెప్పి ఆమె మనసులోని కలతను తీర్చాడు. 


వ. ఇట్లు నారదుండును బర్వతుండును బరస్ప్సర ప్రియకారులైరి; కౌరవోత్తమా! నీ యడిగిన సువర్హస్టీవి 
వృత్తాంతంబు నిమ్మునివరుండు దేటపడం చెప్పెడు"నని సృంజయ పుత్ర చరిత్ర కథనంబు నారదు కృత్యంబుగా. 
బలుకుచు నతనిం జూపిన, నాతం 'డిప్పుడు శౌరి చెప్పేనయంతయు నిట్టిద' యక్కునూరు తెజంగు. జెప్పెద 
నాకర్ణింపు'మని యప్వాండవాగ్రజున కభిముఖుందై యిట్లనియె. 257 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారదుండును, పర్వతుండును; పరస్పర= ఒకరికొకరు; ప్రియకారులు= మేలు 
చేసికొన్నవారు; ఐరి= అయ్యారు; కౌరవ+ఉత్తమా!= కౌరవులలో (శ్రేష్టుడవైన ధర్మరాజా!; నీ+అడిగిన= నీవు అడిగినటువంటి; 
సువర్షస్టీవి; వృత్తాంతంబున్‌= చరిత్రను; ఈ+మునివరుండు= ఈ బుషి శ్రేష్టుడు నారదుడు; తేటపడన్‌= స్పష్టమయ్యేటట్టు; 
చెప్పెడున్‌= చెప్పుతాడు; అని= అంటూ; సృంజయ పుత్ర చరిత్ర= సృంజయుడి కుమారుడైన సువర్లస్టీవి కథ; కథనంబు= 
చెప్పటం; నారదు కృత్యంబు+కాన్‌= నారదుడు చేయవలసిన పని అని; పలుకుచున్‌= చెప్పుతూ; అతనిన్‌= ఆ నారదుడినే; 
చూపినన్‌= చూపగా; ఆతండు= ఆ నారదుడు; ఇప్పుడు; శౌరి= కృష్ణుడు; చెప్పిన+అంతయున్‌= చెప్పినదంతా; ఇట్టిది+అ= 
అటువంటిదే, నిజమే; ఆ+కుమారు= ఆ బాలుడి; తెజంగున్‌= విధం; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము; 
అని= పలికి; ఆ+పాండవ+అ(గ్రజునకున్‌= ఆ ధర్మరాజుకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నిలిచినవాడ్డై; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 


106 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! -ఈ విధంగా నారదుడు పర్వతుడు ఒకరికొరకు ఒకరు ఉపకారం చేసికొన్నారు. న్‌ 
అడిగిన సువర్షస్టీవి వృత్తాంతాన్ని మునివర్యుడైన నారదుడు మీకు తేటతెల్లంగా వినిపిస్తాడు. సువర్షష్టీవి కథ చెప్పటం 
నారదుడి పని” అని చెప్పి శ్రీకృష్ణుడు నారదుడిని చూపగా, అతడు కృష్ణుడు చెప్పినదంతా వాస్తవమే” అని, “ఇక 
సువర్షస్టీవి కథ విను మని ధర్మరాజు ఎదుట నిలిచి ఇట్లా చెప్పటం ప్రారంభించాడు. 
సీ. ' అవ్విధంబున నేను నల్లుండు సంప్రీతి ; సృంజయుపాల వసింపం గొన్ని 

సంవత్సరంబులు సనిన6 దదాశ్రిత । బ్రాహ్మణోత్తముల సంప్రార్థనంబు 

గలుగంగ మాకును గమనేచ్చ పుట్టంగ । నా రాజునకు నుపకార మొకటి 

సేయం దలంచి యే మాయన సన్నిధి । కరిగి కోరుము వరమంటి మనిన 


ఆ  నతండు 'మీరు ప్రీతులయినకంటెను నొండు | గలవె వరము? లనిన గారవించి 
యనిమిషులను మిగులు తనయుని బడయంగ । వలచియుండు దట్టి వాని. గనుము. 258 


ప్రతిపదార్థం: ఆ+విధంబునన్‌= ఆ విధంగా; నేనును+అల్టుండున్‌= నేనూ నా మేనల్టుడైన పర్వతుడూ; సంట్రీతిన్‌= మిక్కిలి ఇష్టంతో; 
స్పంజయపాలన్‌= స్పంజయుడివద్ద; వసింపన్‌= నివసించగా, ఉండగా; కొన్ని సంవత్సరంబులు= కొన్ని ఏళ్ళు; చనినన్‌= కడవగా; 
తద్‌+ఆ(శ్రిత= ఆ సృంజయుడిని ఆశ్రయించుకొని ఉన్న; బ్రాహ్మాణ+ఉత్తముల= విప్రవర్యుల; సంప్రార్థనంబు= విన్నపం; కలుగంగన్‌= 
ఉండగా; మాకును= మాకు కూడా; గమన+ఇచ్చ= వెళ్ళాలనే కోరిక; పుట్టంగన్‌= కలుగగా; ఆ రాజునకున్‌= ఆ సృంజయుడికి; 
ఉపకారము+ఒకటి= ఒక మేలు; చేయన్‌+తలంచి= ఒనరించా లనుకొని; ఏము= మేము; ఆయన సన్నిధికిన్‌= ఆ స్పంజయుడి వద్దకు; 
అరిగి= వెళ్ళి; కోరుము వరము= వరంకోరుకొనుము; అంటిమి= అన్నాము; అనినన్‌= అనగా; అతడు= ఆ స్పంజయుడు; మీరు; 
ప్రీతులు+అయిన= సంతసించినవారు అయిన; కంటెను= దానికన్న; ఒండు= వేరు; వరములు= కోరదగినవి; కలవు+ఎ?= ఉన్నాయా?; 
అనినన్‌= అనగా; గారవించి= ఆదరించి; అనిమిషులను= దేవతలను; మిగులు= అతిశయించే; తనయునిన్‌= కుమారుడిని; 
పడయంగన్‌= పొందాలని; వలచి= కోరి; ఉండుదు(వు)= ఉన్నావు; అట్టివానిన్‌= అటువంటి కుమారుడిని; కనుము= పొందుము. 


తాత్పర్యం: ఆ విధంగా నేనూ నా మేనల్టుడూ ఆ స్పంజయుడి వద్ద కొన్ని ఏళ్ళు ఉన్న తరువాత అతడి ఆశ్రయంలో 
ఉన్న (బ్రాహ్మణులు కోరగా, మాకూ వెళ్ళుదామనే కోరిక కలగటంతో సృంజయుడికి ఏదైనా మేలు చేయాలనే 
ఉద్దేశంతో ఆయన వద్దకు వెళ్ళి వరం కోరుకొమ్మన్నాము. అతడు “మీరు సంతుష్టులవటానికి మించిన వరాలు 
ఇంకేమున్నాయి?” అన్నాడు. అతడిని గౌరవించి “దేవతలను మించిన కొడుకును పొందాలని కోరుకొంటున్నావు 
కనుక అట్టి కొడుకును పొందుతావు.” 


న. అంటి: మట్టియెడ నింద్రతేజో రక్షణాయత్త చిత్తుండగు నప్పర్వతుం డప్పుడమిజేనితో “విను మక్కునూరుండు 
దీర్చాయురుపేతుండు గాకుండు' ననియె దానికి నమ్మానవపతి యుమ్మలించి యమ్మహాత్ము నాననంబునం 
జూడ్కి నిలిపి 'యి ట్లేల యుష్పృ దనుగ్రహం బనూనంబు గావలవదే?” యని ప్రార్దించిన నమ్మాట కమ్ముని 
మఖుమాట వలుకకున్న నే నన్నరనాథుపై6 గలుగు కరుణావిశేషంబున. 259 


ప్రతిపదార్థం: అంటిమి= అన్నాము; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఇంద్రతేజోరక్షణ= ఇంద్రుడియొక్క తేజమును రక్షించటంలో; 
ఆయత్త= సిద్ధపడిన; చిత్తుండు= మనసు కలవాడు; అగు= అయిన; ఆ+పర్వతుండు= ఆ పర్వతుడు; ఆ+పుడమి టేనితోన్‌= 
ఆ రాజుతో; వినుము= వినుము; ఆ+కుమారుండు= ఆ బాలుడు; దీర్శశ+ఆయు:ః+ఉపేతుండు= అధికమైన ఆయుస్సుతో 
కూడుకొన్నవాడు; కాక+ఉండున్‌= కాకపోతాడు; అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఆ మాటలకు; ఆ+మానవపతి= ఆ రాజు; 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 107 


ఉమ్మలించి= బాధపడి; ఆ+మహాత్ము= ఆ మహానుభావుడైన పర్వతుడి; ఆననంబునన్‌= ముఖంపై; చూడ్కి= చూపు; నిలిపి= 
కేంద్రీకరించి; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు; యుష్మత్‌+అను[గ్రహంబు= మీ అనుగ్రహం; అనూనంబు= తక్కువ కానిది; 
కావలదు+ఏ!= అయి ఉండాలి కదా!; అని; ప్రార్ధించినన్‌= వేడగా; ఆ+మాటకున్‌= ఆ పలుకునకు; ఆ+ముని= ఆ పర్వతుడు; 
మణుమాట= మారుమాట; పలుకక= మాట్లాడక; ఉన్నన్‌= ఉండగా; ఏన్‌= నేను; ఆ+నరనాథుపైన్‌= ఆ రాజుమీద; కలుగు= 
ఉన్న; కరుణా విశేషంబునన్‌= దయావిశేషంవలన. 


తాత్పర్యం: అని అన్నాం. ఆ సమయంలో ఇంద్రుడి మహత్త్వాన్ని రక్షించటంలో నిమగ్నమైన మనసున్న పర్వతుడు 
ఆ రాజుతో 'వినుము - ఆ బాలుడు దీర్జా యువు కలవాడు కాకుండా ఉంటాడు” అన్నాడు. దానికి ఆ రాజు బాధపడి 
పర్వతుడి ముఖంపై చూపు కేంద్రీకరించి, 'ఇట్లా ఎందుకు అన్నారు? మీ దయలో లోటు ఉండకూడదు కదా!” 
అని వేడుకొన్నాడు. ఆ మాటలకు పర్వతుడు మారుపలుక లేదు. నేను ఆ రాజుపై ఉన్న ప్రత్యేకమైన దయతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. వలదు శంకింప నింద్రుని వలన బుట్టు । నెడరు వొందక యుండంగ. గొడుకు నోపి 
నంత గావుము; గావంగనైన చావు । నపుడు నన్ను. దలంపు;మే నది మరల్తు,. 260 


ప్రతిపదార్దం: శంకింపన్‌= అనుమానించ; వలదు= వద్దు; ఇంద్రునివలనన్‌= ఇంద్రుడి నుండి; పుట్టు= కలుగబోయే; ఎడరు= 
ఆపద; పొందక+ఉండంగన్‌= కలుగకుండా ఉండేటట్సు; కొడుకున్‌= కుమారుడిని; ఓపిన+అంత= చేతనైనంత; కావుము= 
కాపాడుము; కావంగన్‌= కాపాడుతున్నా; ఐన= కలిగిన; చావునపుడు= మరణ సమయంలో; నన్నున్‌= నన్ను (నారదుడిని); 
తలంపుము= తలచుకొమ్ము; ఏన్‌= నేను; అది= ఆ మరణాన్ని; మరల్తున్‌= తిప్పికొడతాను. 

తాత్పర్యం: రాజా! నీవు అనుమానించవద్దు. ఇంద్రుడివలన కలిగే ఆపద నీ కుమారుడిని సమీపించకుండా నీకు 
చేతనైనంత కాపాడు. ఎంత రక్షించినా, మరణం సంభవిస్తే ఆ సమయంలో నన్ను తలచుకొమ్ము. నే నా చావును 
వెనక్కి తిప్తుతాను. 

వ. _ అక్కునూరుండు నిజనిష్టీవ నాదులు సువర్షమయంబు లగుటంజేసి సువర్హస్టీవియనం బరంగు.; బ్రమోదంబునం 

బొందుము.” 261 


ప్రతిపదార్హం: నిజ తన; నిష్టవన+ఆదులు= ఉమి శ మొదలైనవి; సువర్షమయంబులు= బంగారపువి; అగుటన్‌+చేసి కావటంవలన; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు; సువర్లస్టీవి; అనన్‌+పరంగున్‌= అని ప్రసిద్దుడవుతాడు; ప్రమోదంబునన్‌ పొందుము= సంతోషము 
కలిగి ఉండుము. 

తాత్పర్యం: నీకు పుట్టబోయే కుమారుడి ఉమ్మి మొదలైనవి బంగారంతో నిండినవి కావటంవలన సువర్లస్టీవి 
అనే పేరుతో ప్రసిద్దుడౌతాడు. నీవు సంతోషంగా ఉండుము. 


క. అని యూజడిల్లం బలికిన ।; విని యాతండు సంతసంబు వెల్లిం దేలెం 
జని యే మీప్ఫితవర్తన । మున నుండితి; మవ్విభుండు పుత్రునిః గాంచెన్‌. 262 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ఊటిడిల్లన్‌= ఓదార్పు పొందేటట్టుగా; పలికినన్‌= పలుకగా; విని= ఆకర్షించి; ఆతండు= ఆ 
సృంజయుడు; సంతసంబు= ఆనందపు; వెల్లిన్‌= ప్రవాహంలో; తేలెన్‌= తేలియాడాడు; ఏము= మేము; చని= వెడలి; 
ఈప్పిత+వర్తనమునన్‌= యథేచ్చగా; ఉండితిమి= ఉన్నాం; ఆ+విభుండు= ఆ రాజు; పుత్రునిన్‌= కుమారుడిని; కాంచెన్‌= పొందాడు. 


108 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ విధంగా ఓదార్పుమాటలు పలుకగా, ఆ సృంజయుడు ఆనంద ప్రవాహంలో తేలియాడాడు. మేము 
యథేచ్చగా సంచరిస్తూ ఉన్నాం. ఆ రాజు కుమారుడిని పొందాడు. 


వ. వాండును మలమూత్ర లాలాశ్రు స్వేదంబులు గనక మయంబులయి తొరుంగం బెరు6(గుచుండె; నా 
సమయంబున నెడరువేచి వెంగలు లగు మ్రుచ్చు లబ్బాలుం బట్టి నోరం జీర దుఖిమి, యడవికిం గొనిపోయి 
యొడలు జల్లించి పసిండి గానక పీనుంగు వైచి పోయిరి. సృంజయుండును దనకొడుకు నింద్రుం డపహరించె 
నను తలంపున శోకార్తినొంది పలవించుచు నన్నుం దలంచినం బోయి నీకుం బుండరీకాక్షుం డిప్పుడు సెప్పిన 
యాది రాజ విషయంబు లగు శోకోపశమన వచనంబులు సెప్పియంకిలి దేరి యవిచారపరులగు తస్కరు 
లా శిశువుం జంపుట యెటింగించి. 263 


ప్రతిపదార్దం: వాండును= ఆ బాలుడు కూడా; మల; మూత్ర; లాలా= ఉమ్మి; అ(శ్రు= కన్నీరు; స్వేదంబులు= చెమట; 
కనకమయంబులు+అయి= బంగారువి అయి; తొరు6గన్‌= ్రవించుచుండగా; పెరుంగుచున్‌+ఉండెన్‌= పెద్దవాడవుతూ ఉన్నాడు; 
ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; ఎడరు= అవకాశంకొరకు; వేచి= ఎదురుచూచి; వెంగలులు= అవివేకులు; అగు= అయిన; 
('ముచ్చులు= దొంగలు; ఆ+బాలున్‌= ఆ పసివాడిని; పట్టి= పట్టుకొని; నోరన్‌= నోటియందు; చీర= వస్త్రం; తుటిమి= కూరి, 
చొనిపి; అడవికిన్‌= అరణ్యానికి; కొనిపోయి= తీసికొనివెళ్ళి; ఒడలు= శరీరం; జల్లించి= శోధించి; పసిండిన్‌= బంగారాన్ని; కానక= 
చూడక; పీనుంగు= శవాన్ని; వైచి= పారవైచి; పోయిరి= వెళ్ళిపోయారు; స్పంజయుండును= స్పంజయుడు కూడా; తనకొడుకున్‌= 
తన కుమారుడిని; ఇంద్రుండు; అపహరించెను= దొంగిలించాడు; అను= అనే; తలంపునన్‌= ఆలోచనతో; శోక+ఆర్సిన్‌= దుఃఖం 
వలన బాధను; ఒంది= పొంది; పలవించుచున్‌= దుఃఖిస్తూ; నన్నున్‌= నన్ను; తలంచినన్‌= తలచుకొనగానే; పోయి= వెళ్ళి; నీకున్‌= 
నీకు (ధర్మరాజుకు); పుండరీక+ అక్షుండు= తెల్లతామరలవంటి కన్నులు కల శ్రీకృష్ణుడు; ఇప్ప్తుడు= ఈ సమయంలో; చెప్పిన= 
చెప్పినటువంటి; ఆది= పూర్వపు; రాజవిషయంబులు+అగు= రాజులకు చెందినవి అయిన; శోక= దుఃఖాన్ని; ఉపశమన= తగ్గించే; 
వచనంబులు= మాటలు; చెప్పి= పలికి; అంకిలి= కలత; తేర్చి= తీర్చి; అవిచారపరులు+*అగు= అవివేకులు అయిన; తస్కరులు= 
దొంగలు; ఆ శిశువున్‌= ఆ పసివాడిని; చంపుట= చంపటం; ఎజింగించి= తెలియపరచి. 


తాత్పర్యం: ఆ సృంజయుడి కుమారుడైన సువర్లస్టీవి తన మలమూత్రాలు, ఉమ్మి, చెమట, కన్నీరు మొదలైనవి 
బంగారు మయములుగా (స్రవిస్తూ ఉండగా, పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అవకాశంకొరకు 
ఎదురుచూచి అవివేకులైన దొంగలు ఆ బాలుడిని పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి, అడవిలోకి తీసికొనిపోయి, 
ఒడలంతా వెదకి బంగారం కనబడకపోవటంతో ఆ శవాన్ని పారేసి వెళ్ళిపోయారు. స్పంజయుడు తన కొడుకును 
ఇంద్రుడే దొంగిలించాడనే ఆలోచనతో బాధపడి విచారిస్తూ నన్ను తలచుకొన్నాడు. నేను వెళ్ళి, నీ కిప్పుడు శ్రీకృష్ణుడు 
చెప్పినటువంటి పూర్వ రాజచరి(త్రలు - శోకాన్ని తగ్గించేవి, చెప్పి అతడి బాధను తగ్గించి, ఆ బాలుడిని అవివేకులైన 
దొంగలు సంహరించిన విషయం తెలియ చెప్పాను. 


క. మ్రుచ్చుల మూఢత్వమునం । జచ్చి నరకవాసమునకు€ జనిన తనయు నేం 
దెచ్చి మగుడంగ వే నీ । కిచ్చెద; వగ పుడుగు మింకనేనియు నధిపా!? 264 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; మ్రుచ్చుల= దొంగల; మూఢత్వమునన్‌= అజ్ఞానంవలన; చచ్చి= మరణించి; నరకవాసమునకున్‌= 
నరకలోకానికి; చనిన= వెళ్ళిన; తనయున్‌= కుమారుడిని; ఏన్‌= నేను; తెచ్చి= తీసికొనివచ్చి; మగుడంగన్‌= తిరిగి; వే= వేగంగా; 
నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; ఇంకన్‌+ఏనియున్‌= ఇకనైనా; వగపున్‌= దుఃఖాన్ని; ఉడుగుము= వదలుము. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 109 


తాత్పర్యం: రాజా! స్పంజయా! దొంగల మూర్ధత్వంవలన చనిపోయిన యమలోకంలో ఉన్న నీ కుమారుడిని నేను 
వేగంగా తెచ్చి నీకు తిరిగి ఇస్తాను. ఇకనైనా నీ శోకాన్ని వదలిపెట్టుము”. 


వు అని చెప్పియేనును. 265 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పి= పలికి; ఏనును= నేను కూడా. 
తాత్పర్యం: ఈ విధంగా చెప్పి నేను కూడా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ భావమున నమ్మెయికి. దగు | దీవన యిచ్చుటయు, నరుగుదెంచె సువర్ల 
ష్టీవి గడు నద్దుతమ్ముగ; । నా విభుండు. బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్‌. 266 


ప్రతిపదార్థం: భావమునన్‌= మనసులో; ఆ+మెయికిన్‌= దానికి; తగు= తగినటువంటి; దీవన= ఆశీస్సు; ఇచ్చుటయున్‌= ఇవ్వగానే; 
సువర్షస్టీవి; కడున్‌= మిక్కిలి; అద్భుతమ్ముగన్‌= ఆశ్చర్యం కలిగించేటట్టు; అరుగుదెంచెన్‌= వచ్చాడు; ఆ విభుండున్‌= ఆ 
సృంజయుడు కూడా; ప్రమోద సంభృత+ఆత్ముండు= సంతోషంతో నిండిన మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: మనస్సులో దానికి (సువర్లస్టవి తిరిగి రావటానికి) తగినటువంటి ఆశీస్సు ఇవ్వగానే, ఎంతో ఆశ్చర్యం 
కలిగేటట్టు సువర్లష్టీవి తిరిగి వచ్చాడు. స్పంజయుడి మనస్సు సంతోషంతో నిండిపోయింది. 


తే. అతని వీడ్కొని సంప్రీతి నరుగుచుండి । 'యింద్రుచేంత గా దిది విను! మిక్కునూరు€ 
జంప నింద్రుండు వేచు రక్షణము మఠవ । వలదు నీవని చెప్పితి వసుమతీశ! 267 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమిపతీ!, ధర్మరాజా!; అతని= ఆ స్పంజయుడిని; వీడ్కొని= సెలవుదీసికొని; సంట్రీతిన్‌= 
ఇష్టంతో; అరుగుచున్‌+ఉండి= వెళ్ళబోతూ; విను= వినుము; ఇది= ఈ పని; ఇంద్రుచేంత= ఇం(ద్రుడి పని; కాదు; ఈ+కుమారున్‌= 
ఈ బాలుడిని; చంపన్‌= చంపటానికి; ఇంద్రుండు= దేవేంద్రుడు; వేచున్‌= ఎదురుచూస్తూ ఉంటాడు; నీవు; రక్షణము= కుమారుడిని 
కాపాడటం; మజవ వలదు= మరచిపోవద్దు; అని= అంటూ; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ సృంజయుడివద్ద సెలవు తీసికొని బయలుదేరుతూ ఇట్టా చెప్పాను. 'సృంజయా! వినుము. 
ఈ పని చేసింది ఇంద్రుడు కాదు. కాని, ఇంద్రుడు ఈ పసివాడిని చంపటానికి అవకాశంకొరకు ఎదురుచూస్తూ 
ఉంటాడు. కుమారుడి రక్షణ విషయం మరువవద్దు”. 


శార్జూలంబుచే( జచ్చిన సువర్లస్టీవి నారదువలన( బునర్జీవితు. డగుట (సం. 12-31-41) 


వ. ఏను బోయిన కొండొక కాలంబునకు నాఖండలుం డక్కునూరుండు దన్ను మిగులునని శంకించి చంపింపం 
దలంచి నన్నుం బర్వతునిం దలంచి పుయిలోడి బృహస్పతితో విచారించిన, నతం డతని భయం బుడిపె; 
నతండును దివ్యంబగుట సబుద్ధికంబైన వజ్రంబు నాలోకించి 'నీవు శార్టూల రూపంబున సృంజయ సుతుండగు 
సువర్హష్టీవిం జంపు" మనుటయు నప్పని పూని యది సను సమయంబున. 268 


ప్రతిపదార్దం: ఏను= నేను; పోయిన= వెళ్ళిన; కొండొక= కొద్ది; కాలంబునకున్‌= కాలానికి; ఆఖండలుండు= ఇంద్రుడు; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు; తన్నున్‌= తనను; మిగులును+అని= మించుతాడు అని; శంకించి= అనుమానించి; చంపింపన్‌= 
చంపించాలని; తలంచి= అనుకొని; నన్నున్‌= నన్ను (నారదుడిని); పర్వతునిన్‌; తలంచి= గుర్తుచేసికొని; పుయిలోడి= వెనుకాడి; 


110 శ్రీమదాంధ్ర నుహాభారతము 


బృహస్పతితో= దేవగురువుతో; విచారించినన్‌= ఆలోచన చేయగా; అతండు= ఆ బృహస్పతి; అతని= ఇంద్రుడి; భయంబు= 
భయాన్ని; ఉడిపెన్‌= పోగొట్టాడు; అతండును= ఆ ఇంద్రుడు కూడా; దివ్యంబు+అగుటన్‌= దేవలోకానికి చెందినవి కావటంవలన; 
సబుద్దికంబు+ఐన= విచక్షణాజ్ఞానం కలిగిన; వజ్రంబున్‌= వజ్రాయుధాన్ని; ఆలోకించి= చూచి; నీవు; శార్జూలరరూపంబునన్‌= 
పెద్దపులి ఆకారంలో; సృంజయ సుతుండు+అగు= సృంజయుడి కుమారుడైన; సువర్లస్టీవిన్‌= సువర్షసష్టీవిని; చంపుము= 
సంహరించుము; అనుటయున్‌= అనగా; ఆ+పని= ఆ కార్యాన్ని; పూని= వహించి; అది= ఆ వజ్రాయుధం; చను= వెళ్ళే; 
సమయంబునన్‌= సమయంలో. 


తాత్పర్యం: ఆవిధంగా చెప్పి నేను వెళ్ళిన కొద్దికాలానికి ఇంద్రుడు ఆ సువర్లస్టీవి తనను మించిపోతాడని అనుమానించి 
చంపించా లనుకొని, నారదుడినీ, పర్వతుడినీ తలచుకొని వెనుకాడి బృహస్పతితో ఆలోచించాడు. దేవగురువు 
ఇంద్రుడి భయాన్ని పోగొట్టాడు. అపు డా ఇంద్రుడు దివ్యమైనది కావటంవలన విచక్షణాజ్ఞానం కలిగిన వజ్రాయుధాన్ని 
చూచి, “నీవు పెద్దపులి రూపంలో సృంజయుడి పుత్రుడైన సువర్షస్టీవిని చంపుము” అన్నాడు. ఆ కార్యభారం వహించి 
వజ్రాయుధం వెళ్ళుతున్న సమయంలో. 
సీ. _ సృంజయుం డుజ్వ్వల శ్రీసముల్లాస ప్ర; హర్ష మొప్పంగ6 బ్రియాంగనలును 

దాను6 గుమార యుక్తముగ భాగీరథీ । తీరకాంతార ప్రదేశనిత్య 

వసనేచ్చమెయి నుండి కుసుమాపచయముఖ । బహువిధ కేలితత్పరత నొంది 

యొండుదలంపు లేకుండ నద్దంభోళి ; వంచన నయ్యెడం బొంచి నిలిచి 


తే. తెఅపి గాంచి శార్జూలమై యుటథికి వార | బేంద్రసమయాను నమ్మానవేంద్ర తనయు 
వ్రచ్చి యంతర్చితం బయ్యె4 జచ్చె వాండు; । దాది యాక్రోశమున నార్తనాద మెసంగ. 269 


ప్రతిపదార్ధం: సృంజయుండు; ఉజ్జల= ప్రకాశమానమైన; శ్రీ= సంపదల; సమ్‌+ఉల్హాస= చక్కని సంతోషంతో; ప్రహర్షము= 
చిక్కని ఆనందం; ఒప్పంగన్‌= విలసిల్లగా; ప్రియ+అంగనలును= (ప్రేమా స్పదలైన భార్యలు; తానున్‌= తాను; కుమార యుక్తముగన్‌= 
కొడుకుతో కలిసి; భాగీరథీ= గంగానది; తీర= ఒడ్డున ఉన్న; కాంతార ప్రదేశ= అరణ్య సీమలలో; నిత్యవసన+ఇచ్చ మెయిన్‌= 
సతతమూ ఉండాలనే కోరికతో; ఉండి= నిలిచి; కుసుమ= పూలు; అపచయ= కోయటం; ముఖ= మొదలైన; బహువిధ= అనేక 
విధాలైన; కేలి+తత్పరతన్‌= క్రీడలలోమగ్నులై ఉండటాన్ని; ఒంది= పొంది; ఒండు= వేరు; తలంపు= ఆలోచన; లేక+ఉండన్‌= 
లేకుండా ఉండగా; ఆ+దంభోళి= ఆ వజ్రాయుధం; వంచనన్‌= మోసంతో; ఆ+ఎడన్‌= ఆ సమీపంలో; పొంచి= దాగికొని; నిలిచి= 
నిలబడి; తెజపి= వీలు; కాంచి= చూచి; శార్జూలము+ఐ= బెబ్బులిగా మారి; ఉటికి= దుమికి; వారణ+ఇం[ద్ర సమానయానున్‌= 
గజీంద్రుడి నడకతో సమమైన నడకగలవాడైన; ఆ+మానవ+ఇం(ద్ర+తనయున్‌= ఆ రాజు పుత్రుడిని; వ్రచ్చి= చీల్చి (సంహరించి); 
అంతర్హితంబు+అయ్యెన్‌= మాయమయింది; వాండు= ఆ సువర్లస్టీవి; చచ్చెన్‌= చనిపోయాడు దాది= ధాత్రి; ఆ(క్రోశమునన్‌= 
ఆవేదనతో; ఆర్తనాదము+ఎస6గన్‌= భయంతో పెట్టిన కేక వ్యాపించగా. 


తాత్పర్యం: స్పంజయుడు మిక్కిలి (ప్రకాశించే సంపదల విలాసంతో ఆనందంగా ప్రియురాండ్రతో కలిసి 
కుమారుడితోకూడా గంగానదీ తీర అరణ్య ప్రదేశాలలో ఉండాలని వెళ్ళి, పుష్పాపచయం వంటి అనేక క్రీడలలో 
నిమగ్నమై వేరే ఆలోచనలేకుండా ఉన్నాడు. అపు డా వజ్రాయుధం మోసంతో అక్కడే నక్కి ఉండి వీలుచూచుకొని 
బెబ్బులిగా మారి గజేంద్రగమనుడైన సువర్లస్టీవిపై దుమికి, చీల్ళి మాయమయింది. ఆ బాలుడు మరణించాడు. 
భయంతో దాది పెట్టిన కేక అందరికీ వినిపిస్తుండగా. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము శ 


క. _ విని ససంజయుండును బ్రియా। జనములు వే పాజుదెంచి చచ్చిన బాలుం 
గని బహులశోకపూరం । బున మునింగిరి విప్రలాపములు పెల్లెస6గన్‌. 270 


ప్రతిపదార్థం: విని= ఆ దాదిపెట్టిన కేక విని; సృంజయుండును; ప్రియాజనములు= అతడి భార్యలును; వే= వేగంగా; పాజుదెంచి= 
పరుగునవచ్చి; చచ్చిన= మరణించిన; బాలున్‌= పసివాడిని; కని= చూచి; విప్రలాపములు= ఏడుపులు; పెల్టు+ఎసంగన్‌= ఎక్కువ 
కాగా; బహుల= ఎక్కువైన; శోకపూరంబునన్‌= నిండుశోకంలో; మునింగిరి= మునిగిపోయారు. 

తాత్పర్యం: (దాది పెట్టిన కేక) విని సృంజయుడు, అతడి భార్యలు వేగంగా పరుగున వచ్చి చనిపోయిన శిశువును 
చూచి ఏడుపులు ఎక్కువ కాగా, అధికమైన శోకసము[ద్రంలో మునిగిపోయారు. 


ఆ. _ అట్టి యవసరమున నమ్మహీపతి నన్ను; దలంచె; నప్పు డేను బలవిరోధి 
మది విరోధ ముడిపి మసలక వచ్చి య । బ్జాలు ప్రాణ మెత్తి ప్రమద మెసంగ. 271 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; అవసరమునన్‌= సందర్భంలో; ఆ+మహీపతి= ఆ రాజు-; సృంజయుడు; నన్నున్‌= నన్ను 
(నారదుడిని); తల(చెన్‌= భావన చేశాడు; అప్పుడు= ఆ సమయంలో; ఏను= నేను; బలవిరోధి= ఇం(ద్రుడి; మది= మనసులో; 
విరోధము= శ్యత్రుభావాన్ని, వైరాన్ని; ఉడిపి= పోగొట్టి; మసలక= ఆలసించక; వచ్చి; ఆ+బాలు= ఆ సువర్లప్టీవి; ప్రాణము= జీవం; 
ఎత్తి= తీసి (కలిగించి); ప్రమదము= సంతోషం; ఎసంగన్‌= ఎక్కువ కాగా. 

తాత్పర్యం: ఆ సమయంలో స్పంజయచక్రవర్తి నన్ను తలచుకొన్నాడు. నేను ఇంద్రుడి మనస్సులోని వైరాన్ని పోగొట్టి, 
ఆలస్యం చేయకుండా వచ్చి, ఆ రాజు సంతోషం ఎక్కువ అయ్యే విధంగా ఆ బాలుడికి ప్రాణం పోసి. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


వ. ఉచిత సల్లాపంబుల నించుకసేపు నిలిచి, యన్నరపతి యనుమతి సేయ నరిగితి; సువర్ణష్టీవియుం 
దండ్రికి సంతసం బెసంగు తెఅంగునం బ్రవర్తిల్లి యతని పిమ్మటం బృథ్వీభారంబు పూని శిష్టానుగ్రహ దుష్ట 
నిగ్రహంబులు నడపుచు, జన్నంబులు సేయుచు, శతాధిక సహస్రవర్షంబులు రాజ్యంబు సేసెనని చెప్పి 
నారదుండు వెండియు. 272 


ప్రతిపదార్థం: ఉచిత= తగిన; సల్దాపంబులన్‌= మంచిమాటలతో; ఇంచుకసేపు= కొద్ది సమయం; నిలిచి= ఉండి; ఆ+నరపతి= 
ఆ రాజు; అనుజ్ఞ+చేయన్‌= అనుమతీయగా; అరిగితిన్‌= వెళ్ళాను; సువర్షస్టీవియున్‌= సువర్లస్టీవి కూడా; తండ్రికిన్‌= జనకుడికి; 
సంతసంబు= సంతోషం; ఎసంగు= ఎక్కువ అయ్యే; తెజంగునన్‌= పద్దతిలో; ప్రవర్తిల్లి= నడచుకొని; అతని పిమ్మటన్‌= తండ్రి 
తరువాత; పృథ్వీభారంబు= భూభారాన్ని; పూని= వహించి; శిష్ట= సజ్జనులను; అనుగ్రహ= దయచూడటం; దుష్ట= దుర్దనులను; 
నిగ్రహంబులు= దండించటం; నడపుచున్‌= నిర్వర్తిస్తూ; జన్నంబులు= యజ్ఞాలు; చేయుచున్‌= చేస్తూ; శతాధిక సహస్ర వర్షంబులు 
= పదకొండువేల సంవత్సరాలు; రాజ్యంబు+చే సెన్‌= రాజ్యపరిపాలన చేశాడు; అని= అంటూ; చెప్పి= పలికి; నారదుండు; వెండియున్‌ 
= తిరిగి. 


తాత్పర్యం: సమయానుగుణంగా మాట్లాడుతూ కొద్దిసేపు ఉండి, స్పంజయుడు అనుమతించగా నేను 
వెళ్ళిపోయాను, సువర్షస్టీవి తండ్రికి సంతోషం కలిగేటట్టు నడుచుకొంటూ అతడి తరువాత రాజ్యభారాన్ని వహించి 
శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ యజ్ఞాలు చేస్తూ, లక్ష సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు” అని నారదుడు చెప్పి 
ఇంకా - (తరువాతి పద్యంతో అన్వయం). 


112 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. 'హరియు€ బరాశరాత్మజుండు నాదరణాతిశయంబునన్‌ సవి 

స్తరత నుపన్యసించిన వచః ప్రకరంబు మహార్ధ గాఢమి 

ప్పరమహితోపదేశములు పాటిగ6 బట్టి వసుంధరాధురా 

ధరణ మొనర్పు మయ్యెడు నుదాత్తయశంబును ధర్మవృద్ధియున్‌.” 273 
ప్రతిపదార్థం: హరియున్‌= శ్రీకృష్ణుడును; పరాశర+ఆత్మజుండున్‌= పరాశరుడి కుమారుడైన వ్యాసుడును; ఆదరణ+అతిశయంబునన్‌= 
(ప్రేమాధిక్యంతో; సవిస్తరతన్‌= విపులంగా; ఉపన్యసించిన= పలికిన; వచఃప్రకరంబు= మాటల సముదాయం; మహా= గొప్పు; అర్థ= 
భావంతో; గాఢము= నిండినది, లోతైనది; ఆ పరమ= ఆ ఉత్తమమైన; హిత= మేలుకలిగించే; ఉపదేశములు= బోధలు; 
పాటిగన్‌+పట్టి= ప్రమాణంగా (గ్రహించి; వసుంధరా ధురా= భూభారాన్ని; ధరణము= వహించటం; ఒనర్పుము= కావించుము; 
ఉదాత్త= అధికమైన; యశంబును= క్రీర్తియు; ధర్మవృద్దియున్‌= ధర్మం పెంపాందటమునూ; అయ్యెడున్‌= జరుగుతాయి. 


తాత్పర్యం: 'ధర్మరాజా! శ్రీకృష్ణుడు, వ్యాసుడు నీ మీద (ప్రేమాతిశయంతో చెప్పిన మాటలన్నీ గొప్పలోతైన భావాలతో 

నిండి ఉన్నాయి. ఆ ఉత్తమమైన మేలు కలిగించే బోధనలను మనసున పెట్టుకొని, భూభారాన్ని వహించవలసినది. 

దానివలన గొప్ప కీర్తి ధర్మవృద్ధి సిద్ధిస్తాయి”. 

వ. అనిన నజాతశత్రుం డూరకున్న. బరాశరపుత్రుండు పరమకరుణావిధేయచిత్తుండై యతని నుద్దేశించి 
యిట్లనియె. 274 


ప్రతిపదార్థం: అనినన్‌= నారదు డీ విధంగా పలుకగా; అజాతశత్రుండు= ధర్మరాజు; ఊరక+ ఉన్నన్‌= మాటాడక మిన్నకుండగా; 
పరాశర పుత్రుండు= పరాశరుడి కుమారుడైన వ్యాసుడు; పరమ= మిక్కిలి; కరుణా విధేయ చిత్తుండు+ఐ= కరుణకు లోనైన 
మనస్సు కలవాడై; అతనిన్‌= ఆ ధర్మరాజును; ఉద్దేశించి= ఉపలక్షించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా నారదుడు చెప్పిన మాటలు విని మిన్నకున్న ధర్మజుడిని ఉద్దేశించి, అధికమైన కరుణ 
నిండిన మనస్సు కలవాడై వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. 


సీ. '* క్షత్రియులకు. బ్రజాసంరక్షం గడచిన । ధర్మంబు గలుగునే? దాని వలన 


వేద సంచోదిత విప్రకర్మంబులు । లెస్సలయ్యెడు; నదిలేక యున్న 
జెడియెడు; లెస్పైనం జెడినను రాజున । కగు బుణ్యపాపంబు లగ్గలములు; 
గాన జనాభిరక్షణ మొనరింపుము' । నావుడు నన్నరనాథు. 'డిట్లు 


తే. మీరు సెప్పంగ నురియాట మేలె రాజ్య; కాంక్ష మిగిలి, యేం జంపంగ గాని యట్టి 
వారి. బలువుర6 జంపిన క్రూరతా వి । శేష మాతృ్మదహించుటం జేసి గాక!” 275 


ప్రతిపదార్థం: క్షత్రియులకున్‌= రాజవంశీయులకు; ప్రజాసంరక్షన్‌= ప్రజలను చక్కగా కాపాడటాన్ని; కడచిన= మించిన; ధర్మము= 
చేయవలసిన కర్తవ్యం; కలుగును+ఏ?= ఉన్నదా?; దానివలనన్‌= ఆ ప్రజా సంరక్షణ వలన; వేద= వేదాలచేత; సంచోదిత= చక్కగా 
నడపబడే; విప్రకర్మంబులు= (బ్రాహ్మణులు ఆచరించే కర్మలు అనగా అధ్యయన, అధ్యాపన, యజన యాజనాదులు; లెస్పలు= 
మంచివి, శ్రేష్టమైనవి; అయ్యెడున్‌= అవుతాయి; అది= ఆ ప్రజాపరిరక్షణ; లేక+ఉన్నన్‌= లేకపోతే; చెడియెడున్‌= (బ్రాహ్మణ ధర్మాలు 
పాడవుతాయి; లెస్స+ఐనన్‌= బాగా ఉన్నా; చెడినను= పాడయినా; రాజునకున్‌= రాజునకు; అగు= అయ్యే, కలిగే; పుణ్యపాపంబులు= 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 113 


పుణ్యం, పాపం; అగ్గలములు= అధికం; కాన= అందువలన; జన+అభి రక్షణము= (ప్రజలను చక్కగా కాపాడటం; ఒనరింపుము= 
చేయుము; నావుడున్‌= అనగా; ఆ+నరనాథుండు= ఆ రాజు (ధర్మరాజు); ఇట్టు+ ఈ విధంగా; మీరు= మీరందరూ; చెప్పంగన్‌= 
చెప్పగా; రాజ్యకాంక్ష= రాజ్యం సంపాదించాలనే కోరిక; మిగిలి= ఎక్కువై; ఏన్‌= నేను; చంప(గన్‌+కాని= చంపకూడని; అట్టివారిన్‌= 
అటువంటి వారిని; పలువురన్‌= అనేకులను; చంపిన= సంహరించినటువంటి; [క్రూరతా= 'క్రూరత్వపు; విశేషము= ప్రత్యేకత, ఆధిక్యం; 
ఆత్మ= ఆ మనసును (అంతరాత్మను); దహించుటన్‌= తపింపచేయటంచేత; కాక= కాకపోతే; ఉరియాట= ఉట్టివలె ఊగిసలాడటం, 


సందేహించటం; మేలు+ఎ?= మంచిదా? 


తాత్పర్యం: 'రాజులకు ప్రజలను రక్షించటాన్ని మించిన ధర్మం మరొక్కటి ఉన్నదా? ఆ ప్రజాసంరక్షణంవలన 
(బ్రాహ్మణులు వేద విహిత కర్మలు మెరుగుగా ఉంటాయి. లేకపోతే పాడవుతాయి. వేదవిహిత కర్మలు బాగుంటే 
పుణ్యమూ, చెడిపోతే పాపమూ రాజునకు అధికంగా కలుగుతాయి. కనుక ప్రజారక్షణం చేయవలసినది” అని వ్యాసు 
డీమాటలనగా, ధర్మరాజు ఇట్టా బదులు చెప్పాడు. 'రాజ్యసంపాదన చేయాలనే కోరిక ఎక్కువై చంపకూడని వారిని 
ఎంతోమందిని చంపాను. అంతులేని ఆ క్రూరత్వం నా అంతరాత్మను తపింపచేస్తున్నది. అంతేకాని మీరంతా 
ఇంతగా చెప్పాక సందేహించటం మంచిదా?” (కాదని భావం). 


విశేషం: తమిళంలో ఉట్టిని 'ఉరి' అంటారు. 
వ. అనిన విని యమ్మునిపతి యమ్మహీపతి కిట్లనియె. 276 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+మునిపతి= ఆ మునివర్యుడైన వ్యాసుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అన్నమాటలు విన్న వ్యాసుడు అతడితో ఈ విధంగా అన్నాడు. 


చ. “మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరునాజ్ఞం జెల్లెడు 
న్వినుము కుఠారపాణి ధరణీరుహముల్‌ నఅకంగ6 బాప మొం 
దునొకొ! కుఠారమున్‌ జనులు దోసము. బొందరు కర్త యీశ్వరుం 
డనియెడి నిశ్చయంబు దృఢమై మది నిల్టినం జాలు భూవరా! 277 


ప్రతిపదార్ధం: భూవరా!= రాజా!; చేయను= కర్మలు ఆచరించటానికి; మనుజులు= మానవులు; ఎవ్వరు?= ఎవరు?; సమస్తమున్‌= 
సకలం; ఈశ్వరు+ఆజ్ఞన్‌= పరమాత్ముడి ఆనతితో; చెల్లెడున్‌= నడుస్తుంది; వినుము= ఆలకించుము; కుఠారపాణి= గొడ్డలి 
ధరించినవాడు; ధరణీరుహముల్‌= చెట్లను; నజకంగన్‌= ఛేదించగా; కుఠారమున్‌= గొడ్డలికి; పాపము+ఒందున్‌+ఒకొ!= పాపం 
వస్తుందా!; కర్త= అన్నింటినీ చేసేవాడు; ఈశ్వరుండు+అనియెడు= పరమాత్మయే అనేటటువంటి; నిశ్చయము= దృఢమైన భావం; 
మదిన్‌= మనస్సునందు; నిల్చినన్‌= ఉన్నట్టయితే; చాలున్‌= సరిపోతుంది; జనులు= మానవులు; దోసమున్‌= పాపాన్ని; పొందరు= 
కలిగి ఉండరు. 


తాత్పర్యం: 'ధర్మరాజా! పనులు చెయ్యటానికి మనుష్యు లెవ్వరు? (మానవులు తమంత తాము కర్మలు ఆచరిస్తున్నా 
మనుకొనటం అజ్ఞానం) అంతా భగవంతుడి ఆజ్ఞమేరకు వర్తిస్తూ ఉంటుంది. గొడ్డలిని చేతపట్టినవాడు చెట్టును 
నరికితే ఆ పాపం గొడ్డలికి వస్తుందా చెప్పుము; అన్నింటినీ చేయించేవాడు పరమాత్ముడే అనే భావం మనసులో 
గట్టిగా ఉంటే చాలు, మానవులకు ఎటువంటి పాపమూ అంటదు. 


114 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: బంధుమరణానికి తానే కారకుడని అనుకొంటున్నాడు ధర్మరాజు. అందువలన అతడికి బాధ కలుగుతున్నది. ఆ పనికి 
తాను సాధనం మాత్రమే అని గుర్తిస్తే ఆ బాధ ఉండదు. ఈ బోధను అర్జునుడికి సం(గ్రామ క్షేత్రంలోనే అందించాడు శ్రీకృష్ణుడు. 


వ. కర్మఫలం బీశ్వరుని యదియ; తదర్పణ బుద్ది సహితంబుగా. బ్రబుద్దులు వేదచోదిత కర్మంబు 
లనుష్టింతురు. 278 


ప్రతిపదార్థం: కర్మఫలంబు= చేసిన పనుల ఫలితం; ఈశ్వరుని+అది+అ= భగవంతుడిదే; తద్‌= అతడికి; అర్పణ= 
సమర్పిస్తున్నామనే; బుద్ది సహితంబుగాన్‌= వివేకంతో కూడుకొని; ప్రబుద్దులు= జ్ఞానులైనవారు; వేద చోదిత= వేదం నిర్దేశించిన 
(వేద విహిత); కర్మంబులు= కార్యాలు; అనుష్టింతురు= ఆచరిస్తారు. 
తాత్పర్యం: కరృత్వంతోపాటు కర్మఫలం కూడా పరమాత్మకే చెందుతుంది. విశేషమైన ఆత్మజ్ఞానం కలిగినవారు 
వేదవిహిత కర్మలనన్నింటిని భగవదర్పితంగానే చేస్తారు. 
తే. జఒప్పకున్నను నాత్మకులోక్తకర్మ । మూర్ధ్వగతిం జేర్చు( బరకర్మ మొప్పెనేని 

నార్యజనములు గిల్జిషమండ్రు దాని6 | గాన నడపుము నిజవంశకర్మ మధిప! 279 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా! ఆర్యజనులు= పెద్దలు; ఒప్పక+ఉన్ననున్‌= అంగీకారం కాకపోయినా, ఇష్టం లేకపోయినా; 
ఆత్మ= తన; కుల= వంశానికి; ఉక్త= చెప్పబడిన, నిర్దేశించబడిన; కర్మము= పని; ఊర్హ్వగతిన్‌= పైలోకాలకు; చేర్చున్‌= చేర్చుతుంది; 
పరకర్మము= తనదికాని పని; ఒప్పెన్‌+ఏనిన్‌= మంచిదైనా; దానిన్‌= ఆ పనిని; కిల్చిషము= పాపం; అండ్రు= అంటారు; కాన= 
కనుక; నిజవంశ కర్మము= నీకుల ధర్మాన్ని; నడపుము= నిర్వర్తించుము. 


తాత్పర్యం: ధర్మరాజా! ఇష్టంలేకపోయినా తన కులానికి చెప్పబడిన కర్మ చేయటం ఉత్తమగతిని (మోక్షాన్ని) 


కలిగిస్తుందనీ, తనది కాని పని అంగీకరిస్తే పాపకారకమని అంటారు పెద్దలు. అందువలన నీ కులధర్మాన్ని 
నిర్వర్తించుము. 


క. అరివధము పాప మని మది । మెరమెర గలిగినను, దగిన మెయి. జేయుము భూ 
వర! ప్రాయశ్చిత్తము గృహ । ధుర యుడుగుట మేలె కీడుతోం జన నగునే! 280 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! అరి= శత్రువులను; వధము= చంపటం; పాపము+అని= కిల్చిషమని; మదిన్‌= మనసులో; 
మెరమెర= మనోవ్యథ,; కలిగినను= కలిగినప్పటికీ; తగినమెయిన్‌= దానికి తగిన విధంగా; [ప్రాయళ్చిత్తము= పరిహారం; చేయుము; 
గృహధుర= సంసారభారం; ఉడుగుట= వదలటం; మేలు+ఎ?= మంచిదా? (కాదని భావం); కీడుతోన్‌*అశుభమైన దానితో; 
చనన్‌= ప్రవర్తించటం; అగును+ఏ?= తగునా? (తగదని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! శత్రువులను చంపటం పాపం అనే బాధ నీ మనసులో ఉంటే దానికి తగిన పరిహారం 

చేసికొనుము. అంతేకాని సంసార భారాన్ని వదలటం మంచిదికాదు. అశుభవర్తనం కూడదు”. 

వ.  అనుటయు. గౌంతేయాగ్రజుండు సాత్యవతేయు నాననం బాలోకించి పుత్రులుం బౌత్రులు నన్నలుం 
దమ్ములు జనకులుం దాతలు మామలు గురువులు సంబంధులు సఖులు నల్లురు బావలు మఖజందులు 


మథియు౦ బవిత్రులగు ధాత్రీపతులు నాచేత మడిసిరి; తదీయ స్రీజనంబులు పతిసుత సోదర పితృ 
మరణశోక సంతాపాతిశయంబునం బలవించి పలవించి ప్రాణంబులు విడుతురు గావున దాని సూక్ష్మంబుగా 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 115 


విచారించిన వనితావధ పాతకంబునుం బాటిల్లె నెయ్యది కడగా నిష్కల్మషుండ నగుదు? నను వెగడున 
మునింగిన మనంబు మహీభరణంబున కెట్లు సొచ్చు? నుగ్రంబైన తపంబునం దనువు దొజంగుట దక్క 
నొండు విధంబు నాకుం జూడ లేకున్న యది' యనిన విని యమ్మునీశ్వరుండు నిజబుద్ధి నిపుణంబుగా 
నిరూపించి యన్నరపతి కిట్లనియె. 281 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజా! సాత్యవతేయున్‌= 
సత్యవతీ పుత్రుడైన వ్యాసుడి; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి; పుత్రులున్‌= కుమారులు; పౌత్రులున్‌= మనుమలు; 
అన్నలున్‌+తమ్ములు= సోదరులు; జనకులున్‌= తండ్రులు; తాతలు= పితామహులు, మాతామహులు; మామలు= మామలు; 
గురువులు= విద్యాబోధ చేసిన గురువులు; సంబంధులు= చుట్టాలు; సఖులున్‌= స్నేహితులు; అల్టురు= జామాతలు, మేనల్టురు; 
బావలు+మజందులు= బావ మరదులు; మజియున్‌= ఇంకా; పవిత్రులు+అగు= నిర్మలులైన; ధాత్రీపతులు= రాజులు; నా చేతన్‌= 
నావలన, నా కారణంగా; మడిసిరి= మరణించారు; తదీయః= వారి; ్రీజనంబులు= ఆడువారు; పతి= భర్త; సుత= కొడుకు; 
సోదర= అన్నదమ్ములు; పితృ= తండ్రి; మరణ= చనిపోవటం అనే; శోక= విషాదం వలన కలిగిన; సంతాప= అధికమైన బాధయొక్క; 
అతిశయంబునన్‌= ఆధిక్యం వలన; పలవించి పలవించి= ఏడ్చి ఏడ్చి; ప్రాణంబులు విడుతురు= ప్రాణాలు వదలుతారు, మరణిస్తారు; 
కావున= కనుక; దానిన్‌= ఈ విషయాన్నంతా; సూక్ష్మంబుగాన్‌= నిశితంగా; విచారించినన్‌= ఆలోచిస్తే; వనితావధ= స్త్రీలను చంపటం 
అనే; పాతకంబును= మహాపాపం కూడా; పాటిల్లైన్‌= వచ్చింది; ఎయ్యది= ఏది; కడగాన్‌= దిక్కుకాగా (ఆశ్రమించగా); 
నిష్కల శషుండన్‌= పాపరహితుడిని; అగుదున్‌= అవుతాను; అను= అనే; వెగడునన్‌= తల్లడపాటున; మునింగిన= మునిగిపోయిన; 
మనంబు= మనస్సు; మహీభరణంబునకున్‌= భూభారాన్ని వహించటానికి; ఎట్టు= ఏ విధంగా; చొచ్చున్‌?= పూనుకొంటుంది?; 
ఉ(గ్రంబు+ఐన= భయంకరమైన; తపంబునన్‌= తపస్సుతో; తనువున్‌+తొజంగుట= శరీరాన్ని వదలటం; తక్క= తప్ప, కాక; 
ఒండు విధంబు= మరొక పద్దతి; నాకున్‌= నాకు; చూడన్‌= పరికించగా; లేక+ఉన్న+అది= లేదు, కనబడదు; అనినన్‌= అనగా; 
విని= ఆలకించి; ఆ+ముని+-ఈశ్చరుండు= ఆ మునిశ్రేష్టుడైన వ్యాసుడు; నిజ= తన; బుద్ధి= తెలివి; నిపుణంబు+కాన్‌= నేర్పరి 
తనంతో; నిరూపించి= చూపించి, నిర్హారించి; ఆ+నరపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా పలికిన వ్యాసుడి ముఖంలోకి చూస్తూ ధర్మరాజు ఇట్లా అన్నాడు: “కొడుకులు, మనుమలు, 
అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, చుట్టాలు, మిత్రులు, అల్టురు, బావలు, మరదులు, 
నిర్మలులైన రాజులు నా కారణంగా చనిపోయారు. వారి ఆడవారు, భర్తలు, పిల్లలు, సోదరులు, తండ్రులు 
మరణించటం అనే విషాదం వలన కలిగిన అధికమైన దుఃఖంతో ఏడిచి, ఏడిచి ప్రాణాలు వదలుతారు. కనుక 
నిశితంగా పరిశీలిస్తే ప్రీవధ అనే మహాపాపం కూడా నాకు చెందుతుంది. దేనిని ఆశ్రయిస్తే పాపరహితుడ నవుతాను?- 
అనే బాధలో మునిగిపోయిన మనసు భూభారాన్ని మోయటానికి ఎట్టా పూనుకొంటుంది? తీవ్రమైన తపస్సు చేసి 
శరీరం వదలటం తప్ప మరో మార్గం నాకు కనబడటంలేదు*. ఆ మాటలు విని వ్యాసుడు తన బుద్ధికాశలంతో 
పరికించి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


సీ. 'విడువు ముమ్మలికంబు వినుము నీ చెప్పిన ।; యందటు భూముల కాసపడియు. 
బెంపును దేజంబు€ బేరును గోరియు । నీసున సమరంబు సేసి చచ్చి 
రాపని కిల్టిషం బగునె నీ కట్లును । గాక వారల నెట్టి కర్మగతులు 
మృతుల గావించెనో మతి నెజుంగుదె వాని । నెజు6గు గాలుండు చావనేరి కెద్ది 


తే. తటి యతం డవ్లు దెగటార్డు దాని నీవు । సేసినాండవుగా మది. జింత సొనిపి 
యుడుకు టొక వెట్టి దీనిపై నొల్లగ్భహము । విడుతు€ గా కనుటిది పెద్ద వెట్టి యధిప! 282 


116 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: అధిప!= రాజా!; ఉమ్మలికంబు= బాధపడటం; విడువుము= వదలిపెట్టుము; నీ చెప్పిన= నీవు పేర్కొన్న; అందణు= 
అంతమంది; భూములకున్‌= రాజ్యాలకు; ఆసపడియున్‌= ఆశించి; పెంపును= వృద్దిని; తేజంబున్‌= పరాక్రమాన్ని; పేరును= 
కీర్తిని; కోరియున్‌= కోరుకొని; ఈసునన్‌= అసూయతో; సమరంబు= యుద్ధం; చేసి= ఒనరించి; చచ్చిరి= చనిపోయారు; ఆ 
పని= ఆ కార్యం (అట్టు వారు చచ్చుట); నీకున్‌= నీకు (ధర్మరాజుకు); కిల్చిషంబు= పాపం; అగును+ఎ?= అవుతుందా?; 
అట్టును+కాక= అంతే కాక; వారలన్‌= ఆ రాజులను; ఎట్టి= ఎటువంటి; కర్మగతులు= పనితీరులు; మృతులన్‌= చనిపోయిన 
వారినిగా; కావించెను+ఓ?= చేశామో? మతిన్‌= బుద్దిలో; ఎయుంగుదు(వు+ఎ?= తెలిసికొన్నావా?; కాలుండు= యముడు; వానిన్‌= 
ఆ కర్మగతులను; ఎయుంగున్‌= తెలియును; చావన్‌= చావటానికి; ఏరికిన్‌= ఎవరికి; ఎద్ది= ఏది; తజీ= సమయమో; అతండు= 
ఆ యముడు; అవ్లు= ఆ సమయంలో; తెగటార్చున్‌= సంహరిస్తాడు; దానిని= ఆచరించటం; నీవు; చేసినవాండవు+కాక= చేశావని; 
మదిన్‌= మనస్సులో; చింత= బాధ; చొనిపి= ప్రవేశపెట్టి; ఉడుకుట= తపించటం; ఒక వెట్టి= పిచ్చితనం; దీనిపైన్‌= ఆ పిచ్చి 
కారణంగా; గృహము= ఇల్లు; ఒల్లన్‌= అంగీకరించను; విడుతున్‌+కాక= వదలుతాను; అనుట= అనటం; ఇది= అనేది; పెద్దవెట్లి= 
ఇంకా పెద్ద పిచ్చితనం. 

తాత్పర్యం: 'ధర్మరాజా! బాధపడటం వదలిపెట్టుము. నీవు చెప్పిన వారంతా రాజ్యంకొరకు ఆశపడి, గొప్పతనాన్ని, 
పరా(క్రమాన్ని, కీర్తిని కోరుకొని, అసూయతో యుద్ధంచేసి చనిపోయారు. వారు చేసినపనికి పాపం నీ కెట్లా వస్తుంది? 
అంతే కాదు. వారి కర్మగతులే వారిని చంపాయి. వారి కర్మలు నీకు తెలియవు. యముడికి తెలుసు. యముడు 
ఎవరికి చనిపోయే సమయం ఎప్పుడో, అప్పుడు వారిని చంపుతాడు. ఆ సంహారం నీవు చేశావని నీ మనసులో 
బాధపడటం పిచ్చితనం. ఆ కారణంగా ఇల్టు వద్దని వదలిపెడతా ననటం ఇంకా పెద్ద పిచ్చితనం. 


క. _ నేర్పరి పెక్కునిధంబుల । నార్బంగ బొమ్మలు గడంగి యాడెడు చందం 
బేర్చడం గాన్సుము కాల స । మర్పిత కార్యకరు లైన మానవుల దెసన్‌. 283 


ప్రతిపదార్థం: నేర్పరి= నిపుణుడైనవాడు; పెక్కు విధంబులన్‌= బహుభంగుల; ఆర్బంగన్‌= ఆడించగా; బొమ్మలు= 
ప్రతిమలు; కడంగి= పూని; ఆడెడు= కదిలే; చందంబు= తీరు; ఏర్పడన్‌= స్పష్టమయ్యే విధంగా; కాలసమర్పిత= కాలంచేత 
చక్కగా అప్పగించబడిన; కార్యకరులు+ఐన= పనులు నిర్వర్తించే వారైన; మానవుల దెసన్‌= మానవులవైపు; కాన్పుము= 
చూడుము. 


తాత్పర్యం: నిపుణుడైనవాడు అనేక విధాలుగా ఆడిస్తుంటే కదిలే బొమ్మలను చూచినట్టే కాలం చెప్పిన పని చేసే 
మనుషులను కూడా చూడుము. 

నిశేషం: అలం: ఉపమ. 

వ. నీకుం బాపంబునకుం బనిలేదు పనిగా కుండుంగాక! 284 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; పాపంబునకున్‌= పాపానికి; పనిలేదు= అవసరం లేదు; పని= అవసరం; కాక+ఉండున్‌+కాక= 
అవకుండును గాక. 


తాత్పర్యం: ధర్మరాజా! అందువలన నీకు పాపం లేదు. ఇక రాకుండా ఉండుగాక! 


క. _ ఇచ్చు కృప కల్మి యొప్పదె?। చచ్చిన నరపతుల యేలు జనపదములు నీ 
విచ్చెదవు గాక మనమున. । బొచ్చెము లేక తగ వారిపుత్రుల కధిపా! 285 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 117 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; చచ్చిన= మరణించిన; నరపతుల= రాజుల; ఏలు= పాలించే; జనపదములు= (గ్రామాలు; 
మనమునన్‌= మనస్సులో; పొచ్చెము= కపటం; లేక= ఉండక; తగన్‌= తగినట్టు; వారి= ఆ రాజుల; పుత్రులకున్‌= కుమారులకు; 
నీవు= నీవు; ఇచ్చెదవు+కాక= ప్రసాదించెదవు కాక; ఇచ్చు= ఇచ్చే; కృప= దయ అనే; కలి 1 సంపద; ఒప్పదు+ఎ?= తగిఉంటుంది 
కదా! 

తాత్పర్యం: ధర్మరాజా! మరణించిన రాజుల ఏలుబడిలోని [గ్రామాలను మనసులో ఎటువంటి కపటం లేనివాడవై 
వారి కొడుకులకు ఇద్దువు గాని. ఇవ్వటం అనేది దయ అనే సంపదవలన కలుగుతుంది కదా! 


ఆ. _ కొడుకు లేనిచోటం గూంతు. బ్రతిష్టింపు; | దానం జేసి వారి తల్లు లధిక 
హర్ష మొందుదురు; ప్రియంబును నీ కగు6 । బుణఖ్యమును యశంబు. బొందు నిన్ను 286 


ప్రతిపదార్థం: కొడుకు= కుమారుడు; లేనిచోటన్‌= ఉండని తావున; కూయన్‌= కుమార్తెను; ప్రతిష్టింపుము= నిలుపుము; 
దానను+చేసి= అది కారణంగా; వారి తల్టులు= ఆ కుమార్తెల తల్లులు; అధిక= ఎక్కువ; హర్షము= సంతోషం; ఒందుదురు= 
పొందుతారు; నీకున్‌; ప్రియంబును= సంతోషం; అగున్‌= కలుగుతుంది; నిన్ను; పుణ్యము= సుకృతం; యశంబున్‌= కీర్తి; పొందున్‌= 


కలుగుతాయి. 


తాత్పర్యం: ధర్మరాజా! కుమారుడు లేని రాజ్యంలో కుమార్తెను సింహాసనంపై నిలుపుము. దానివలన వారి తల్లులు 
ఎంతో సంతసిస్తారు. నీకు కూడా సంతోషం, సుకృతం, కీర్తి కలుగుతాయి. 


మ. అనుమానింపకు తోదయుట్టువులు గారా తున్మితూంటాడె నెం 
దును గ్రొన్నెత్తురు లేజటులై పజివ నింద్రుం డుగ్రతన్‌ దైత్యులన్‌? 
మును లవ్వీరు భజింపరే? క్రతువు లామోదంబుతో నమ్మహా 
త్మునిం జేయింపరె? యూర్ధ్వలోక మదిగాదో? యేలండో నాకమున్‌? 287 


ప్రతిపదార్థం: అనుమానింపకు= శంకించవలదు; ఇం(ద్రుండు= దేవేంద్రుడు; ఉఊగ్రతన్‌= భీకరంగా; ఎందును= ఎచట చూచినా; 
'కొత్త+నెత్తురులు= అపుడే (స్రవించిన నెత్తురులు; ఏజులు+ఐ= ప్రవాహాలుగా; పజవన్‌= ప్రవహించగా; దైత్యులన్‌= రాక్షసులను; 
తున్మితూ6టాడెన్‌= ముక్కలు చేసి సంహరించాడు; తోడన్‌+పుట్టువులు= (వారు) సహజన్ములు; కారా?= కాకపోయారా? 
(సహజన్ములే కదా అని భావం); మునులు= బుషులు; ఆ+వీరున్‌= ఆ పరాక్రమశాలిని; భజింపరు+ఏ?= సేవించటం లేదా?; 
ఆమోదంబుతోన్‌= అంగీకారంతో, ఇష్టంతో; ఆ+మహా+ఆత్మునిన్‌= ఆ మహానుభావుడిని ఉద్దేశించి; (క్రతువులు= యజ్ఞాలు; 
చేయింపరు+ఏ?= జరిపించటం లేదా?; నాకమున్‌= స్వర్గాన్ని; ఏలండు+ఓ?= పాలించటం లేదా?; అది= అతడు పాలించే స్వర్గం; 
ఊర్హ్వృలోకము= ఉన్నతమైన లోకం; కాదు+ఓ?= కాకపోయిందా? 


తాత్పర్యం: ధర్మరాజా! నీవు శంకించ పనిలేదు. దేవేంద్రుడు రాక్షసులను నెత్తురుటేరులు ప్రవహించేటట్టుగా 
భయంకరంగా నరికి సంహరించాడు. ఆ రాక్షసులు ఇంద్రుడికి సోదరులే కదా! మునులు ఆ శూరుడిని పూజిస్తూనే 
ఉన్నారు కదా! ఆ ఘనుడిని ఉద్దేశించి యాగాలు చేస్తున్నారు కదా! అతడు స్వర్గాన్ని పరిపాలించటం లేదా? ఆ 
స్వర్గం పై లోకమే కదా! 

నిశేషం: సోదరులను చంపిన ఇం(ద్రుడు పూజించబడుతూ, అతడికై యజ్ఞాలు చెయ్యబడుతూ, భూలోకాని కన్న ఉన్నతలోకాన్ని 
పాలిస్తున్నాడు అనే పోలిక బంధువధ పాపం అనే భావం పోగొట్టటానికి చెప్పటం జరిగింది. 


118 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శా. నీవున్‌ ధర్మవిరోధులైన జనతా నింద్యాత్ములం బుఖ్యమా 

ర్గావష్టంభము దేజరిల్ల నృపవంశాచార మొప్పార దో 

డై వీరానుజు లుల్లసిల్లగ మహోగ్రాజిం దెగం జూచితా 

దేవాధీశుండ పోలె శిష్టపరిషత్సేవ్యుండ వై తా పనిన్‌. 288 
ప్రతిపదార్థం: నీవున్‌= నీవు కూడా; ధర్మవిరోధులు+ఐన= ధర్మమార్గానికి వ్యతిరేకులైన; జనతా= ప్రజలచేత; నింద్య+ఆతు శైరిన్‌= 
నిందింపదగిన స్వభావం కలవారిని; పుణ్యమార్గ+అవష్టంభము= ధర్మమార్గం యొక్క ఊత; తేజరిల్లన్‌= 'ప్రకాశించగా, ఒప్పుగా; 
నృపవంశ+ఆచారము= రాజవంశమువారికి అలవ్వాటైన ప్రవర్తన; ఒప్పారన్‌= తగి ఉండగా; తోడు+ఐ= అందగించగా; 
వీర+అనుజులు= పరా[క్రమవంతులైన తమ్ములు; ఉల్లసిల్లంగన్‌= సంతోషించగా; మహా+ఉ(గ్ర+ఆబిన్‌= గొప్ప, భయంకరమైన 
రణంలో; తెగన్‌+*చూచితి= చనిపోయేటట్టు చేశావు; ఆ దేవ+అధీశుండు+అ= ఆ దేవేంద్రుడి; పోలెన్‌= వలె; ఆపనిన్‌= శత్రుసంహార 
కార్యం వలన; శిష్ట= సజ్జనుల; పరిషత్‌ = సముదాయంచేత; సంసేవ్యుండవు+ఐతి(వి)= బాగా సేవించదగినవాడ వయ్యావు. 
తాత్పర్యం: ధర్మరాజా! నీవు కూడా అధర్మవర్తనులను, ప్రజలచేత నిందించదగిన గుణం కలవారినీ వీరులైన 
తమ్ముల సహకారంతో భయంకరమైన యుద్దంలో ధర్మమార్గాన్ని ఊతగా (గ్రహించి రాజధర్మానికి తగినట్టు 
సంహరించావు. ఈ పనివలననే దేవేంద్రుడివలె నీవు కూడా సజ్జనుల సముదాయంచేత సేవించ తగిన 
వాడివయ్యావు. 


ఆ. వలయునేని యధిప! వాసవుచాడ్పున. । గ్రతుపరుండ వగుము; రాజధర్మ 
కలితమైన పుడమి. గైకొమ్ము తొలిదొలి ।; యశ్వమేధయాగ మాచరింపు. 289 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వలయున్‌+ఏని= కావాలంటే; వాసవు= ఇంద్రుడి; చాడ్పునన్‌= వలె; క్రతుపరుండవు= యజ్ఞాలు 
చేయటంలో నిమగ్నుడవు; అగుము= కమ్ము; రాజధర్మ కలితము+ఐన= రాజధర్మంతో కూడుకొన్న; పుడమిన్‌= భూమిని; కైకొమ్ము= 
(గ్రహించుము; తొలితొలి= మున్ముందు; అశ్వమేధయాగము; ఆచరింపు(ము)= చేయుము. 

తాత్పర్యం: ధర్మరాజా! నీ కిష్టమయితే ఇంద్రుడివలె యజ్ఞాలు చేయటంలో ఆసక్తిని చూపించుము. క్షత్రియోచిత 
ధర్మంగా రాజ్యాన్ని స్వీకరించుము. ముందుగా అశ్వమేధయాగం చేయుము”. 


వ. అనిన విని యంకిలి దేజిన డెందంబుతో ధర్మనందనుం దెట్టి కర్మంబులు పాపంబు; లేపాపంబున కెద్ది 
ప్రాయశ్చిత్తంబు? మునీంద్రా! యెటింగింపవే యనుటయు, నతనికి నమ్మహాత్తుం డి ట్లనియె. 290 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; అంకిలి= కలత; తేరిన= తీరిన; డెందంబుతోన్‌= హృదయంతో; ధర్మనందనుండు= 
ధర్మరాజు; ముని+ఇంద్రా!= మునులలో ఉత్తముడవైన వ్యాసమహర్ష; ఎట్టి కర్మంబులు= ఎటువంటి పనులు; పాపంబులు= చెడ్డవి; 
ఏపాపంబునకున్‌= ఏ చెడ్డపనికి; ఎద్ది= ఏది; ప్రాయశ్చిత్తంబు= పాపపరిహార ప్రక్రియ; ఎజింగింపుము+ఏ!= తెలియపరచుమా!; 
అనుటయున్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తాత్పర్యం: వ్యాసుడు చెప్పిన మాటలతో కలత తీరిన హృదయంతో ధర్మరాజు వ్యాసుడి నీ విధంగా అడిగాడు. 
“మునీంద్రా! ఏ పనులు పాపం? ఏ పాపానికి పరిహారం ఏమిటి? తెలియపరచవలసింది”? అని. దానికి వ్యాసుడీ 
విధంగా జవాబు చెప్పాడు. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 110 


కృష్ణద్వైపాయనుడు ధర్మజునకు ధర్మాధర్మంబు లెణీంగించుట (సం. 12-35-1) 


ఆ.  *“ఆగమోక్త కర్మ మాచరింపమియు, ని । షిద్దమైన దాని జేయుటయును, 
బ్రాజ్జిజనులు ధరణిపాలవరేణ్య! చె । ప్పుదురు పాపములుగ బోధ్యతతికి. 291 


ప్రతిపదార్హం: ధరణిపాలవరేణ్య!= రాజులలో ్రేష్టుడా! ధర్మరాజా!; ఆగమ= వేదాలు; ఉక్త= చెప్పిన; కర్మము= పని; 
ఆచరింపమియున్‌= చేయకపోవటమూ; నిషిద్దము+ఐన దానిన్‌= చేయవద్దని చెప్పినదానిని; చేయుటయునున్‌= చేయటమూ; 
పాపములుగన్‌= పాపాలుగా; ప్రాజ్ఞ జనులు= బాగా తెలిసినవారు; బోధ్యతతికిన్‌= శిష్యగణాలకు; చెప్పుదురు= చెప్పుతారు. 

తాత్పర్యం: “ధర్మరాజా! వేదవిహితమైన కర్మలు చేయకపోవటం, కూడనివి చేయటం పాపాలు అని తెలిసినవారు 
శిష్యగణాలకు చెప్పుతారు. 

వ. _ ఇది కల్మష సామాన్య నిర్దేశంబు; విశేషంబు వినుము. 292 


ప్రతిపదార్థం: ఇది= ఈ మాట; కల్మష= పాపముల గూర్చి; సామాన్య= సాధారణమైన; నిర్దైశము= చెప్పటం (చెప్పినమాట); 
విశేషంబు= మజింత (పాపంలోని తేడాలు); వినుము= ఆకర్షించుము. 


తాత్పర్యం: ఈ మాట పాపం గురించి మామూలుగా చెప్పేది. అందులోని తేడాలు కూడా వినుము. 


సీ. _ ఆదిత్యు నుదయాస్తమయ కాలముల నిద్ర; బొందుటయును, బాత్రభూతు. డింటి 
కరుగుదెంచిన€ బూజ యాచరింపమియును, |; బరదారగమనంబు, గురుల కదురు 
సేతయు, గ్రామంబు సెబుచుటయును, వేద । విక్రయంబును, రసవిక్రయంబు, 
భృత్యు. బ్రోవమియు, నసత్యోపచారంబు, ।; గహనదాహము, నన్యకర్మకృతియుం 
తే. దనదుకర్మంబు విడుచుటయును, వృథాప । శు ప్రహరణంబు, మేదినీసురుల కలిమి6 
గొనుటయును, శరణార్దిం జేకొనమి, విప్ర; వధయు. బాపంబు లందురు బుధజనములు. 293 


ప్రతిపదార్హం: ఆదిత్యున్‌= సూర్యుడి; ఉదయ+అస్తమయ కాలములన్‌= ఉదయించే, అస్తమించే సమయాలలో; 
నిద్రన్‌+పొందుటయును= నిద్రించటమూ; పాత్ర భూతుండు= యోగ్యుడు; ఇంటికిన్‌= గృహానికి; అరుగుదెంచినన్‌= రాగా; 
పూజ+ఆచరింపమియును= పూజబించకపోవటమూ; పరదారగమనంబు= ఇతరుల భార్యల పొందూ; గురులకున్‌= పెద్దలకు; 
ఎదురు+చేంతయున్‌= వ్యతిరేకంగా ఆచరించటం; (గ్రామంబు= జనపదం; చెబుచుట= పాడుపెట్టటం; వేద విక్రయంబును= 
వేదమును (చదువును) అమ్ముకొనటం; రసవిక్రయంబున్‌= ఉప్పుబెల్లం (మొదలగువాటిని) అమ్మటం; భృత్యున్‌= సేవకుడిని; 
(ప్రోవమియున్‌= రక్షించకుండా ఉండటం; అసత్య+ఉపచారంబు= కపటమైన సేవ లేదా అబద్దమును సేవించటం; గహనదాహమున్‌= 
అడవులను తగులబెట్టటం; అన్య కర్మ కృతియున్‌= ఇతరుల పనిని చేయటం; తనదుకర్మంబు= తనదైనపనిని; విడుచు టయును= 
వదలిపెట్టటం; వృథా= అనవసరంగా; పశు'ప్రహరణంబు= జంతువులను కొట్టటం; మేదినీ సురుల= బ్రాహ్మణుల; కలిమిన్‌= 
సంపదను; కొనుటయును= తీసికొనటం; శరణ+లఅర్థిన్‌= శరణు కోరినవాడిని; చేకొనమి= రక్షించకపోవటం; విప్రవధయున్‌= 
(బ్రాహ్మణుడిని చంపటం; (అనేవి బుధజనులు= పండితులు; పాపంబులు= దుష్ఫృతాలు; అందురు= అంటారు. 


తాత్పర్యం: సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోవటం, అర్హుడైనవాడు ఇంటికి వచ్చినప్పుడు 
సేవించకపోవటం, పరుల భార్యలను పొందటం, పెద్దలు చెప్పినదానికి వ్యతిరేకంగా ఆచరించటం, ఊరును 
నాశనంచేయటం, వేదాలను (చదువును) అమ్ముకొనటం, ఉప్పుబెల్లం మొదలగువాటిని అమ్ముకొనటం, 
సేవకులను కాపాడకపోవటం, 


120 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కపటపు సేవ, అడవులను తగులపెట్టటం, తనదికానిపని చెయ్యటం, తనపని చేయకపోవటం, అనవసరంగా 
జంతువులను కొట్టటం (హింసించటం), బ్రాహ్మణుల సంపదలను తీసికొనటం, శరణుకోరిన వారిని ఆదరించకపోవటం 
పాపకార్యాలని పండితులు చెప్పుతారు. 


వ. _పాపంబులుంబోలె నుండియు దూప్యంబులు గాని వానిం జెప్పెద నాకర్ణింపుము. 294 


ప్రతిపదార్థం: పాపంబులున్‌= పాపకార్యాలు; పోలెన్‌= వలె; ఉండియున్‌= ఉండికూడా; దూష్యంబులు= నిందించ దగినవి; 
కాని వానిన్‌= కాని విషయాలను; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: పాపకార్యాలవలె కనపడుతున్నా నిందించ తగినవి కానివాటిని చెప్పుతాను సనుము; 


క. దురమునఈ గైదువు6 గొని తను€ । బొరిగొన నేతెంచునట్టి పురుషుని వేదాం 
త రహస్యవేది నయినను । బొరిగొనినను గిల్లిషంబు వొందదు వత్సా! 295 


ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; దురమునన్‌= యుద్దంలో; కైదువున్‌= ఆయుధాన్ని; కొని= పట్టి; తనున్‌= తనను; 
పొరిగొనన్‌= చంపటానికి; ఏతెంచు+అట్టి= వచ్చేటటువంటి; పురుషునిన్‌= మానవుడిని; వేదాంత= ఉపనిషత్తులలోని; 
రహస్య= అంతరార్జాన్ని; వేదిన్‌= ఎరిగినవాడిని; అయినను= అయినాసరే; పొరిగొనిననున్‌= చంపినా; కిల్చిషంబు= పాపం; 
పొందదు= రాదు. 

తాత్పర్యం: నాయనా! ధర్మరాజా! యుద్ధంలో చేత ఆయుధం పట్టి తనను సంహరించటానికి వస్తున్నవాడు 
ఉపనిషత్తుల పరమార్ధం తెలిసిన పండితుడయినా సరే, చంపితే పాపం రాదు. 


క. _ ధరణీసురవిత్తము నప । హరింపంగా€ గని వధించు నతండు దురితముం 
బొరయం డొక యించుకయు నని । నరేంద్ర! చెప్పుదురు ధర్మనానార్ధవిదుల్‌. 296 


ప్రతిపదార్హం: నర+ఇంద్రా!= ధర్మరాజా!; ధరణీసుర= బ్రాహ్మణుల; విత్తములన్‌= ధనాన్ని; అపహరింపంగాన్‌= దొంగిలించగా; 
కని= చూచి; వధించు= చంపే; అతండు= వాడు; ఒక+ఇంచుకయున్‌= కొద్దిగా కూడా; దురితమున్‌= పాపాన్ని; పొారయండు= 
పొందడు; అని= అంటూ; ధర్మ= ధర్మమార్గం యొక్క; నానా= అనేకమైన; అర్థవిదుల్‌= తత్త్వం తెలిసినవారు; చెప్పుదురు= 
చెప్పుతారు. 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రాహ్మణుల ధనాన్ని దొంగిలిస్తుండగా చూచిన దొంగను చంపినవాడికి పాపం కొద్దిగా 
కూడా రాదని ధర్మమార్గం యొక్క పద్దతులు బాగా తెలిసినవారు చెప్పుతారు. 


క. _ జీవిత సంశయవేళను | భూవర! యొం డన్నపానములు దొరకమి€ గల్‌ 
ద్రావినం గల్లగు టెజటుంగక । త్రావిన నద్దురితమధిక ధర్మమునఈ జెడున్‌. 297 


ప్రతిపదార్హం: భూవర!= రాజా! జీవిత సంశయవేళను= బ్రదకటం అనుమానాస్పదంగా ఉన్న సమయంలో; ఒండు= వేరు; 
అన్నపానములు= తినేవి, (త్రాగేవి; దొరకమిన్‌= లభించకపోవటంతో; కల్‌= కల్టు; (త్రావినన్‌= (త్రాగినా; కల్టు+అగుట= కల్టు అని; 
ఎణుంగక= తెలియక; (త్రావినన్‌= త్రాగిన; ఆ+దురితము= ఆ పాపం; అధిక= ఎక్కువ; ధర్మమునన్‌= పుణ్యం చేయటంవలన; 
చెడున్‌= నళిస్తుంది. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 121 


తాత్పర్యం: ధర్మరాజా! ప్రాణం నిలవదనే పరిస్థితులలో తినటానికి, త్రాగటానికి వేరే ఏమీ దొరకనప్పుడు (ప్రాణం 
నిలపటం కొరకు) కల్టు త్రాగిన పాపం, (త్రాగినది కల్టు అని తెలియక త్రాగిన ఆ పాపం అధికమైన పుణ్యకార్యాలు 
చేయటంతో నళిస్తుంది. 


క. గురుసంరక్షణమునకును । బరమాపదయైన యెడను బ్రాహ్మణధనముల్‌ 
విరహితములుగా. బెఅచో.। జొరంగానగు మ్రుచ్చిమికి వసుమతీనాథా! 298 


ప్రతిపదార్థం: వసుమతీనాథా!= ధరణీపతీ! ధర్మరాజా!; గురుసంరక్షణమునకును= గురువును, పెద్దలను రక్షించటానికి; పరమ= 
గొప్ప; ఆపద= కష్టం; ఐన+ఎడన్‌= కలిగినప్పుడు; బ్రాహ్మణ ధనముల్‌= వి(ప్రుల సొత్తులు; విరహితములు+కాన్‌= విడువబడినవై; 
పెజచోన్‌= పరాయిచోటికి; చొరగాన్‌+అగు= పోయే; (ముచ్చిమికిన్‌= దొంగతనానికి. 

తాత్పర్యం: ధర్మరాజా! గురువులను, పెద్దలను రక్షించటానికి, పెద్ద ఆపద కలిగినప్పుడు, (బ్రాహ్మణుల ధనాలు 
వారినుండి అపహరించబడిన సమయంలోనూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ప్రాణహాని దప్పించుచోం బరిణయంబు । నందు గురుజన కార్యారమయ్యు నంగ 

నా జనముతోడి సంభాషణమున సర్వ । ధనము. జెడియెడు నెడ బొంకం జను నృపాల! 299 
ప్రతిపదార్దం: నృపాల!= రాజా! ప్రాణహానిన్‌= ప్రాణనష్టాన్ని; తప్పించుచోన్‌= తప్పించే సమయంలో; పరిణయంబున్‌+అందున్‌= 
వివాహంలో; గురుజన= పెద్దల; కార్య+అర్ధ్హము+అయ్యున్‌= 'ప్రయోజనంకొరకు; అంగనాజనము= స్త్రీల) తోడి= తోటి; 
సంభాషణమునన్‌= మాట్టాడటంలో; సర్వధనమున్‌= సంపద అంతా; చెడియెడు+ఎడన్‌= నశించే సమయంలో; బొంకన్‌+చనున్‌= 
అబద్దం చెప్పవచ్చును. 
తాత్పర్యం: ధర్మరాజా! ప్రాణనష్టాన్ని తప్పించటానికి, వివాహంలో పెద్దల పనికొరకు, స్రీలతోడి మాటలలో, సంపద 
అంతా కోల్పోయే సమయంలో అసత్యం చెప్పవచ్చును. 
క. _ కలలోన జరమధాతు । స్టలనము గలిగినను బ్రహ్మచర్యము సెడ దు 

జ్వలవహ్ని నేయి వేల్చినం। దొల6గుం గిల్టిషము దురితదూరచరిత్రా! 300 
ప్రతిపదార్థం: దురిత= పాపాలకు; దూర= దూరమైన; చరిత్రా!= నడవడిక కలిగిన ధర్మరాజా!; కలలోనన్‌= స్వప్నంలో; 
చరమధాతు స్థలనముజ= వీర్యస్థలనం; కలిగినను= జరిగినటైైతే; బ్రహ్మచర్యము= (బ్రహ్మచర్యదీక్ష; వెడదు= పాడవదు, చెడిపోదు; 
ఉజ్జల= బాగామండే; వహ్నిన్‌= అగ్నిలో; నేయి= ఘృతమును; వేల్ళినన్‌= హోమం చేస్తే; కిల్చిషము= పాపం; తొలంగున్‌= 
పోతుంది. 
తాత్పర్యం: పాపరహితమైన నడవడిక కల ధర్మరాజా! కలలో వీర్యస్థ్టలనం జరిగితే (బ్రహ్మచర్యదీక్ష చెడదు. బాగా 
మండుతున్న అగ్నిలో నేతితో హోమం చేస్తే ఆ పాపం పోతుంది. 


ఆ. అన్న పతితుడైన నటుగాక సన్వ్వాసి; యయ్యెనేని తమ్ము. డాతం డుండ 
దార సంగ్రహంబు. దాం జేసి పాపంబు6। బొరయఈ డండ్రు బుధులు కురువరేణ్య! 301 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశోత్తముడవైన ఓ ధర్మరాజా!; అన్న= జ్యేష్టసోదరుడు; పతితుండు+ఐనన్‌= అధర్మవర్తనుడైనా; 
అటు+కాక= ఆ విధం గాకపోయినా; సన్బ్యాసి+అయ్యెన్‌+ఏని= సన్యాసం పుచ్చుకొని సంసారం వదలినా; ఆతండు+ఉండన్‌= 


122 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అన్న జీవించి ఉండగానే; తమ్ముండు; దారసం[గ్రహంబు= అతడి భార్యను స్వీకరించటం; తాన్‌+చేసి= తనే చేసి; పాపంబున్‌= 
దురితం; పొరయండు= పొందడు; అండ్రు= అంటారు; బుధులు= పండితులు. 

తాత్పర్యం: ధర్మరాజా! అన్న అధర్మవర్తనుడైనా, సన్యాసం స్వీకరించినా అతడి భార్యను, అతడు ఉండగానే 
తమ్ముడు స్వీకరిస్తే పాపం కాదు అని పండితులు అంటారు. 


తే. అడవి గోవులకై కాల్చు టధ్వరమునం। బశువుం జంపుట, దాన మపాత్రభూతు. 
దగు టెబటుంగక యిచ్చుట, దగనిబంటు'. | బ్రోవకుండుట గీడులు గావు వత్స! 302 


ప్రతిపదార్హం: వత్స!= కుమారా! ధర్మజా!; అడవి= వనాన్ని; గోవులకున్‌+ఐ= ఆవులకొరకు; కాల్చుట= తగులబెట్టటం; 
అధ్వరమునన్‌= యజ్ఞంలో; పశువున్‌= జంతువును; చంపుట= చంపటం; అపాత్రభూతుండు= యోగ్యతలేనివాడు; అగుట= అవటం; 
ఎయింగక= తెలియక; ఇచ్చుట= ఇవ్వటం; తగని= అనర్హుడైన; బంటున్‌= సేవకుడిని; ప్రోవక= కాపాడక; ఉండుట= ఉండటం; 
కీడులు= చెడుపనులు, పాపాలు; కావు= అవవు. 

తాత్పర్యం: కుమారా! ధర్మజా! గోవులకొరకు వనాన్ని తగులబెట్టటం, యజ్ఞంలో జంతువును చంపటం, 
అయోగ్యుడని తెలియక దానం ఇవ్వటం, అనర్హుడైన "సేవకుడిని రక్షించకుండా వదలటం పాపాలు కావు. 


వ. తపంబుల దానంబుల మభియునుం దగిన పుణ్యకర్మంబులనుం బాపంబులు పరిక్షీణంబు లగు నను నిది 
సామాన్య వచనంబు; ప్రాయశ్చిత్త విశేషంబు లెటింగించెద. 303 


ప్రతిపదార్దం: తపంబులన్‌= తపస్సులచేత; దానంబులన్‌= దానములు చేయటంచేత; మజియునున్‌= ఇంకా; తగిన= 
యుక్తమైన; పుణ్యకర్మంబులనున్‌= సత్కార్యాచరణాలవలన; పాపంబులు= దురితాలు; పరిక్షీణంబులు= బాగా కృశించినవి; 
అగును= అవుతాయి; అను+ఇది= అనే ఈ మాట; ప్రాయళ్చిత్త= పాపపరిహార; విశేషంబులు= భేదాలు; ఎజింగించెదన్‌= 
తెలియచెప్పుతాను. 


తాత్పర్యం: తపస్సు, దానం, ఇంకా ఇతర సత్కర్మాచరణం వలన పాపాలు బాగా తగ్గుతాయి అనేది మామూలు 
మాట. ఇంక పాపపరిహార ప్రక్రియలలోని భేదాలు చెప్పుతాను. 


వ్యాసుండు ధర్మజునకు. బ్రాయశ్చిత్త విశేషంబు లెజింగించుట (సం. 12-36-1) 


ర్ల 


వినుము! కర్మము దెల్పుచును గపాలంబున । నెత్తిన బైక్షాన్న మేకకాల 
మశనంబు గొనుచు ఖట్వాంగ చిహ్నము బ్రహ్మ । చర్యంబునై యధశ్మయన మాచ 
రించుచు నిట్లు పండ్రెండు వర్షంబులు । వ్రతవృత్తి నదపంగ బ్రహ్మహత్య 


కిల్టిషంబు దొఅంగు గృళ్హముల్‌ నడపిన । నాజు వత్సరముల నడంగు మూండు 


తే. హాయనంబులు నడప. జాంద్రాయణముల. । బోవు నిష్టానిరతి మాస భోజియైన 
నబ్బమునంబాయు; నటుగాక యశ్వమేధ ।; యాజి యగునేని వలదు భిక్షాదు లధిప! 304 


ప్రతిపదార్దం: అధిప!= రాజా! వినుము; కర్మమున్‌= చేసిన పనిని; తెల్పుచును= ప్రకటించుకొంటూ; కపాలంబునన్‌= పురరైలో; 
ఎత్తిన భిక్షాన్నము= తిరిపె మెత్తి తెచ్చిన ఆహారం; ఏకకాలంబు= ఒక్కమారు; అశనంబున్‌= ఆహారాన్ని; కొనుచున్‌= తింటూ; 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 123 


ఖట్వాంగచిహ్న్హము= మంచపుకోడు ఆకారంలో ఉన్న ఆయుధం గుర్తుగా; బ్రహ్మచర్యంబును+ఐ= బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తూ; 
అధశ్మయనము= నేలమీద పడుకొనటం; ఆచరించుచున్‌= చేస్తూ: ఇట్టు= ఈ విధంగా; పం(డైండు వర్షంబులు= పన్నెండు 
సంవత్సరాలు; వ్రతవృత్తిన్‌= నియమబద్ధమైన జీవితం; నడపంగన్‌= గడపగా; బ్రహ్మహత్య కిల్చిషంబు= (బ్రహ్మహత్యాపాపం 
(బ్రాహ్మాణవధ చేసిన పాపం); తొజంగున్‌= పోతుంది; కృవృముల్‌= సాంతపనాది(వ్రతాలు; నడపినన్‌= ఆచరించితే; ఆయు 
వత్సరములన్‌= ఆరేళ్ళలో; అడంగును= నశిస్తుంది; మూడు హాయనంబులు= మూడు సంవత్సరాలు; నడపన్‌= ఆచరించగా; 
చాంద్రాయణములన్‌= చాంద్రాయణ వ్రతాలవలన; పోవును= పోతుంది; నిష్టానిరతిన్‌= నియమాలయందు ఆసక్తితో; మాసభోబి+ఐనన్‌= 
భుజిస్తే అబ్బమునన్‌= సంవత్సరంలో; పాయున్‌= పోతుంది; అటు+కాక= ఆ విధంగా కాకపోతే; అశ్య్వమేధయాజి= అశ్వమేధ 
యజ్ఞం చేసినవాడు; అగున్‌+ఏని= అయినట్లయితే; భిక్షా+ఆదులు= భిక్షాన్నం తినటం మొదలైనవి; వలదు= అక్కరలేదు. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము; (బ్రహ్మహత్యాదోషం పోవటానికి 'ప్రాయళ్ళిత్తా లివి. తను చేసిన పని అందరికీ 
చెప్పుతూ, పురైైలో భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తింటూ, ఖట్వాంగాన్ని గుర్తుగా 
(గ్రహించి, బ్రహ్మచర్య ఆ(శ్రమధర్మాన్ని పాటిస్తూ నేలమీద పడుకొంటూ పన్నెండు సంవత్సరాలు నియమబద్ద జీవితం 
గడపాలి. లేదా సాంతపనాది (వ్రతాలు ఆరు సంవత్సరాలు ఆచరించాలి. లేకుంటే మూడు సంవత్సరాలు 
చాంద్రాయణ (వ్రతం చేయాలి. అదీ కాకుంటే నిష్టగా మాసభోజి అయి ఒక్క ఏడాది ఉండాలి. అశ్వమేధయాగం 
చేస్తే మిగిలిన వేవీ చేయనక్కరలేదు. 


నిశేషం:1. కృదము: మూడు రోజులు పగలు భోజనం చేసి, మూడురోజులు రాత్రిభోజనం చేసి, మూడురోజులు అడగకుండా లభించింది 
తిని, మూడు రోజులు అస లేమీ తినకుండా నిట్రుపవాసం ఉండే వ్రతం. పంచగవ్యము, కుశోదకం మాత్రమే స్వీకరించి, ఒకరాత్రి 
ఉపవసించే వ్రతాన్ని కృవ్చము అంటారు. పంచగవ్యం అంటే గోవుకు సంబంధించిన 5 పదార్థాలు. 1. నేయి, 2. పాలు, 3౨. పెరుగు, 
4. మూత్రం, 5. పేడ. గోమూత్రాన్ని మట్టిమూకుడులో ఇగిర్చి మిగిలినది లవణరూపంలో స్వీకరిస్తారు. ఆవుపేడను పుటంపెట్టి, నీటిలో 
బాగా కడిగి, ఆపై దానిపై తేర్చిన నీటిరూపంలో స్వీకరిస్తారు. ఇది ఒక్కనాటి నియమం. దీనిని ఆరు సంవత్సరాలు పాటించాలి. 

2. చాంద్రాయణము: పూర్షిమనాడు పూర్తిగా ఆహారం తీసికొని, కృష్ణపక్షంలో రోజుకొక్క ముద్దచొప్పున తగ్గిస్తూ, 
అమవాస్యనాడు పూర్తిగా ఉపవసించి, మరునాటి నుండి శుక్షపక్షంలో రోజు కొక్క ముద్ద చొప్పున హెచ్చిస్తూ పూర్లిమనాటికి పూర్తిగా 
ఆహారం తీసికొనటం అనే వతం. 

3. మాస భోజి: రోజుకొక్క మాస ప్రమాణం మాత్రమే ఆహారం తీసికొనటం. రెండున్నర చిన్నాల ఎత్తు బరువును మాసం 
అంటారు. ఇది బంగారాన్ని తూచే బరువు. అంటే అంత తక్కువ ఆహారం. 


ఈ (వ్రతాలన్నింటిలోనూ ఆహారనియమం, శరీరశోషణం ముఖ్యాంశాలు. శరీరంతో చేసిన పాపానికి శరీరశోషణం అవసరం 


కదా! 


క. _ అవనీశ! యశ్వమేధము । నవబృథమున నీర గ్రుంకి యన్యుండు శుద్ధుం 
డవుం బాపు డైన( దత్క। ర్త విశేషము లోక పూజితం బగు టరుదే! 305 


ప్రతిపదార్హం: అవనీ+-ఈశ!= ఓ రాజా! అశ్చమేధము-అవభృథమునన్‌= అశ్చ్వమేధయాగంలోని దీక్షాంతమున చేసే స్నానంలో; 
నీరన్‌= నీటిలో; క్రుంకి= మునిగి; అన్యుండు= ఇతరుడు; పాపుండు+ఐనన్‌= పాపం చేసినవాడైనా; శుద్దుండు+అవున్‌= 
పవిషత్రుడౌతాడు; తద్‌+కర్త= అశ్వమేధం చేసినవాడు; విశేషము= అధికంగా; లోకపూజితంబు= లోకంలోని అందరిచేత; పూజితంబు= 
పూబించబడటం; అరుదు+ఏ?= వింతయా? (వింతకాదు) 


124 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! అశ్వమేధయాగంలోని దీక్షాంత స్నానపునీటిలో మునిగిన ఇతరు డెవరైనా, ఎంతటిపాపి 
అయినా పవిత్రుడౌతాడు. అటువంటిది ఆ అశ్వమేధయాగం చేసినవాడు లోకపూజితు డవటంలో ఆశ్చర్యం లేదు 
కదా! 


సం॥ 35-10 


తే.  పుష్టగోలక్ష యొండెం గాంభోజవాజి । శతక మొండెను భూసురతతికి నాసంగం 
బాయు బ్రాహ్మణార్థాహవ ప్రాణహాని । యైన నొండెను జెడు (బబ్రహ్మహత్యకీడు. _ 306 


ప్రతిపదార్దం: పుష్ట= బలిసిన; గోలక్ష= లక్షగోవులు; ఒండెన్‌= కాని; కాంభోజవాజి= కాంభోజదేశంలోని శ్రేష్టమైన గుర్రాలు; శతకము= 
వంద; ఒండెను= కాని; భూసురతతికిన్‌= బ్రాహ్మణుల సముదాయమునకు; ఒసంగన్‌= దానం చేయగా; 'బ్రాహ్మణ+అర్థ= 
బ్రాహ్మణుల కొరకు చేసిన; ఆహవ= యుద్ధమందు; ప్రాణ, హాని, ఐనన్‌= ప్రాణములను పోగొట్టుకున్నా; బ్రహ్మహత్యకీడు= 
బ్రహ్మహత్యా పాతకం; పాయున్‌= పోతుంది; ఒండెను= అయినా; చెడున్‌= పోతుంది. 


తాత్పర్యం: బ్రాహ్మణులకు పుష్టిగా ఉన్న లక్ష గోవులను, కాంభోజదేశానికి చెందిన వంద గుర్రాలను దానం 
చేసినా, (బ్రాహ్మణులకోసం చేసిన యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నా బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుంది. 


సీ. _ కల్గుద్రావిన పాతకం బది యగ్నివ । రృముగాంగ6 గాంచి పానంబు సేయం 
గనుమూసి యుజుకంగ ననలంబు.6 జొర మహా । ప్రన్ధాన మాచరింపంగ6 బాయు 
నట్లును గాక బృహస్పతి సవనమ । న్ర్రతు వొనరించిన నతివిశిష్ట 
భూమిదానమునను బోవు నక్కీడ్లురు । తల్పగుం డనలప్రతప్త మైన 


ఆ యాయసాంగనాంగ మాలింగనము సేసి । యైన గోసి కరమునందు మేహ 
నము ధరించి యంబరము. జూచు చరిగియే । నియును జచ్చి యఘము నిస్తరించు. 307 


ప్రతిపదార్థం: కల్టున్‌+(త్రావిన= మద్యం సేవించిన; పాతకంబు= మహాపాపం; అది= ఆ మద్యం; అగ్నివర్లము+కాంగన్‌= మంటవలె ఎర్రని 
రంగు వచ్చేదాకా; కాంచి= మరిగించి; పానంబు+చేయన్‌= తాగగా; కనుమూసి= కళ్ళు మూసికొని; అనలంబున్‌= అగ్నిలో; చొరన్‌= ప్రవేశించగా; 
ఉయుకంగన్‌= దుముకగా; మహాప్రస్థానము = తిరిగిరాని ప్రయాణం (శరీరం పడిపోయేదాకా అవిశ్రాంతంగా ఉత్తరాభిము ఖుడై వెళ్ళి శరీరత్యాగం 
చేయటం); ఆచరింపంగన్‌= చేయగా; పాయున్‌= పోతుంది; అట్టును+కాక= అట్లా కాకపోతే; బృహస్పతి సవనము= బృహస్పతి యజ్ఞం; 
అన్‌+క్రతువు= అనే యజ్ఞం; ఒనరించినన్‌= చేసినా; అతివిళిష్ట= చాలా ఎక్కువైన; భూమిదానంబునను= భూమిని దానం చేయటం వలనా; 
ఆ+కీడు= కల్టు త్రావిన పాపం; పోవున్‌= పోతుంది; గురుతల్పగుండు= గురుదారగమనం చేసినవాడు; అనల= అగ్నిలో ; ప్రతప్తము+ఐన= 
బాగా కాలిన; ఆయస= ఇనుప; అంగనా= ప్రీ అంగము= దేహం; ఆలింగనము+చేసి= కౌగిలించుకొని; ఐనన్‌= అయినా; మేహనము= 
మేఢ్రమును; కోసి= నరికి; కరమునందున్‌= చేతిలో; ధరించి= పట్టుకొని; అంబరమున్‌= ఆకాశాన్ని; చూచుచున్‌= చూస్తూ; అరిగి= వెళ్ళి; 
చచ్చి= మరణించి; ఏనియును= అయినా; అఘమున్‌= పాపాన్ని; నిస్తరించున్‌= పోగొట్టుకొంటాడు. 

తాత్పర్యం: కల్టు సేవిస్తే వచ్చే పాతకం ఆ మద్యాన్ని ఎర్రగా కాచి తాగినా, కళ్ళు మూసికొని నిప్తులలో దూకినా, 
మహాప్రస్థానం చేసినా, బృహస్పతి సవనం అనే యజ్ఞం చేసినా, చాలా అధికమైన భూదానం చేసినా పోతుంది. గురుపల్నిని 
పొందినవాడు ఆ పాపం పోవటానికి బాగా కాల్ఫిన ఇనుపప్రీమూర్తిని కౌగిలించుకొనాలి. లేదా తన మేఢ్రాన్ని (ఆ 
పాపం చేయటానికి మూలం అదే కనుకు) కోసి చేతిలో పట్టుకొని ఆకాశం వంక చూస్తూ పోయి మరణించాలి. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 125 


క. _ గురుతల్పగుండు రణమున । గురునకునై చచ్చియేని కురువర ధరణీ 
సురులకు సర్వధనము భ । క్తి రతి నొసంగియేని పాతకిత్వము. దొజంగున్‌. 308 


ప్రతిపదార్ద్హం: కురువర!= కురువంశరాజులలో శ్రేష్పుడా! ధర్మరాజా! గురుతల్పగతుండు= గురుపల్నితో వ్యభిచరించినవాడు; 
రణమునన్‌= యుద్దంలో; గురునకున్‌+ఐ= గురువు కొరకు; చచ్చి+ఏని= చనిపోయి కాని; ధరణీసురులకున్‌= విప్రులకు; 
సర్వధనము= సంపదనంతా; భక్తిరతిన్‌= భక్తితో, ఇష్టంతో; ఒసంగి+ఏని= దానం చేసికాని; పాతకిత్వమున్‌= పాపభావాన్ని; 
తొజంగున్‌= పోగొట్టుకొంటాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! గురుపత్నీగమనం చేసినవాడు యుద్ధంలో ఆ గురువుకొరకు (ప్రాణా లర్పించినా, తన 
ధనాన్నంతా విప్రులకు దానం చేసినా ఆ పాపం పోతుంది. 
క. _ ధరణీసురుస్వర్ధము నప । హరించినత6 డంత కనక మట్టిద వినయో 

త్తరుందై మగుడంగ నిచ్చినం। బరిహృత మగు. గల్మషంబు పారవముఖ్యా! 309 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశ (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; ధరణీసురు= విప్రుడి; స్వర్ణమున్‌= బంగారం; అపహరించిన= 
దొంగిలించిన; అతండు= వాడు; అంత కనకము= అంతే బంగారం; అట్టిది+అ= అటువంటిదే; వినయ+ఉత్తరుండు+ఐ= వినయంతో 
కూడుకొన్నవాడై; మగుడంగన్‌= మరల; ఇచ్చినన్‌= ఇవ్వగా; కల్మషంబు= పాపం; పరిహృతము= పోగొట్టబడింది; అగున్‌= అవుతుంది. 
తాత్పర్యం: పౌరవవంశోత్తముడ వైన ధర్మరాజా! బ్రాహ్మణుడి బంగారాన్ని దొంగిలించిన వాడు అంతే బంగారం, 
అటువంటిదే వినయంతో తిరిగి ఇప్తే ఆ పాపం పోతుంది. 


క. అన్ఫతోపచారకలనం । బున బుట్టిన పాతకంబు వోవుందానె 
వ్వని నపచరించెం దగ నా । తని. బ్రీతుంజేయ ధర్మతత్వప్రవణా! 310 


ప్రతిపదార్థం: ధర్మతత్తప్రవణా!= ధర్మంయొక్క స్వభావం బాగా తెలిసిన ఓ ధర్మరాజా]; అన్నత= అసత్యానికి; ఉపచార= 
సేవ; కలనంబునన్‌= చేయటం వలన; పుట్టిన= జనించిన; పాతకంబు= పాపం; ఎవ్వనిన్‌= ఎవరికి; అపచరించెన్‌= అపచారం 
చేశాడో; తగన్‌= చక్కగా; ఆతనిన్‌= ఆ వ్యక్తిని; ప్రీతున్‌= సంతసించినవాడినిగా; చేయన్‌= చేసినచో; పోవున్‌= పోతుంది. 


తాత్పర్యం: ధర్మతత్త్రం బాగా తెలిసిన ఓ ధర్మరాజా! అబద్దాన్ని ఆడటంవలన కలిగిన పాపం, ఎవరికి అపచారం 
చేశాడో ఆ వ్యక్తిని సంతోషపెట్టితే పోతుంది. 

క. _ గురువునకు మాజువల్కుటం ; బొరసిన కల్మషము వాసిపోవు నతనికిం 

బరితోషముగా వినయపు । వెరవున నుపహార మిచ్చి వినతుం డయినన్‌. 311 

ప్రతిపదార్థం: గురువునకున్‌= ఆచార్యుడికి; మాజుపల్కుటన్‌= ఎదురుచెప్పటం వలన; పొరసిన= కలిగిన; కల్మషము= పాపం; 
అతనికిన్‌= ఆ గురువుకు; పరితోషముగాన్‌= సంతోషం కలిగేటట్టు; వినయము+వెరవునన్‌= వినయంతో కూడిన ఉపాయంతో; 
ఉపహారము= కానుక; ఇచ్చి= ఒసగి; వినతుండు= నమస్కరించినవాడు; అయినన్‌= అయితే; పాసిపోవున్‌= తొలగిపోతుంది. 
తాత్సర్యం: గురువును ఎదిరించటంవలన కలిగిన పాపం, ఆ గురువుకు సంతోషం కలిగేటట్టు వినయంతో 
నమస్కరించి కానుక ఇస్తే తొలగిపోతుంది. 


126 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ పరదార గమనదోషము । పరిహృతమగు నొక్కయేండు పరమ నియతుండై 
చరియించిన. గృ్యన్భంబులు 1 గురుకుల జలనిధి శశాంక! గుణమణి నికరా! 312 


ప్రతిపదార్హం: కురుకుల= కురువంశమనే; జలనిధి= సముద్రానికి; శశాంక= చంద్రుడి వంటివాడా!; గుణమణి= (శ్రేష్టమైన 
రత్నాలవంటి గుణాలకు; నికరా!= ప్రోగువంటివాడా!, ధర్మరాజా! పర= ఇతరుల; దార= భార్యను; గమన= పొందిన; దోషము= 
పాపం; ఒక్కఏండు= ఒక్క సంవత్సరం; పరమ= మిక్కిలి; నియతుండు+ఐ= నియమాలు కలవాడై; కృచ్చంబులు= సాంతపనాది 
(వ్రతాలు; చరియించినన్‌= ఆచరించగా; పరిహృతము+అగున్‌= పరిహరించబడుతుంది. 


తాత్పర్యం: కురువంశ చంద్రమా! సద్గుణరాశీ! ధర్మరాజా! ఇతరుల భార్యలను పొందిన పాపం ఒక్క సంవత్సరం 
అధికమైన నియమంతో కృవ్చవ్రతాలను ఆచరిస్తే పోతుంది. 


నిశేషం: కృచ్చముల వివరం 304వ పద్యంలో ఇవ్వబడింది. 


ఆ. _ వావి గానియట్టి వనిత బొందినపాప । మాజునెలలం బాయు నార్దవస్త్ర 
ధరణ భసశయన పరత. బాటించుచు । నియతి నుండెనేని నృపవరేణ్య! 313 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజోత్తమా!; వావి= వరుస; కాని+అట్టి= కానిదైన; వనితన్‌= స్త్రీని; పొందిన= కూడిన; పాపము= 
దురితం; ఆ(ర్రవస్త్రధరణ= తడిబట్టలు ధరించటం; భస్మశయనపరతన్‌= బూడిదలో పడుకొనటం; పాటించుచున్‌= అనుసరిస్తూ 
(చేస్తూ); నియతిన్‌= నియమంతో; ఉండెన్‌+ఏని= ఉన్నట్టయితే; ఆజునెలలన్‌= ఆరునెలలలో; పాయున్‌= పోతుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! వరుసకాని స్త్రీని కూడిన పాపం - తడిబట్టలు కట్టుకొనటం, బూడిదలో పడుకొనటం 
అనే నియమాలను శ్రద్ధగా పాటిస్తే ఆరునెలలలో పోతుంది. 


క. _ పరపురుష సంగమంబున। బరిహృతయై యున్నయట్టి భామిని శుద్దిం 
బొరయు రజస్వలయై కం ।; చరయం6గ భస్మమున శుద్దమైన విధమునన్‌. 314 


ప్రతిపదార్దం: పరపురుష= పరాయి పురుషుడి; సంగమంబునన్‌= పొందువలన; పరిహృత+ఐ= వదలబడినదై; ఉన్న+అట్టి= 
ఉన్నటువంటి; భామిని= స్రీ అరయంగన్‌= పరికించి చూడగా; కంచు= కాంస్యం; భస్మమునన్‌= బూడిదతో; శుద్దము= మలినం 
లేనిది; ఐన విధమునను= అయ్యే పద్ధతిలోనే; రజస్వల+ఐ= నెలసరి బుతువు కలిగినదై; శుద్దిన్‌= స్వచ్చతను; పొరయున్‌= 
పొందుతుంది. 


తాత్పర్యం: పరపురుషుడి పొందువలన వదలబడిన ప్రీ బూడిదతో కంచు నిర్మలత్వాన్ని పొందిన విధంగా, 
రజోదర్శనంతో మాలిన్యం పోయి పవిత్రమౌతుంది. 


ఆ. నఅకందగని మ్రాను నఅకినం దిర్యగ్వ ।; ధంబు6 జేసినను, నఘంబు. బాచి 
కొనునరుండు మూండు దినముల. దనచేంత । పలుకుచును సమీరభక్షు. డయిన.” 315 


ప్రతిపదార్థం: నజకన్‌+తగని= కొట్టివేయకూడని; (మ్రానున్‌= చెట్టును; నజకినన్‌= కొట్టినా? తిర్యక్‌+వధంబున్‌= జంతులను 
చంపటం; చేసిననున్‌= చేసినా; అఘంబున్‌= ఆ పాపాన్ని; మూండు దినములు= మూడు రోజులు; తనచేంత= తాను చేసిన 
పని; పలుకుచును= చెప్పుతూ; సమీరభక్షకుండు+అయినన్‌= గాలిని ఆహారంగా తింటూ ఉన్నట్టయితే; నరుండు= మానవుడు; 
పాచికొను= పోగొట్టుకుంటాడు. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 127 


తాత్పర్యం: నరకకూడని చెట్టును కొట్టినా, జంతువులను చంపినా, వచ్చిన పాపాన్ని మనిషి మూడురోజులపాటు 
తాను చేసిన పనిని చెప్పుకొంటూ గాలి మాత్రమే తింటూ (అన్న పానీయాలు మాని) ఉండి పోగొట్టుకొంటాడు.” 


వ. అని చెప్పి వెండియు. 316 
ప్రతిపదార్హం: అని= ఈ విధంగా; చెప్పి; వెండియున్‌= ఇంకా. 
తాత్పర్యం: ఈ మాటలు చెప్పి వ్యాసుడు ఇంకా (ఇట్టా అన్నాడు: 
క. '“'మితభోజియై వివిక్త । క్షితి సావిత్రీజపంబు సేయునది యహ 
స్పైతియు నిశాసీనత్వము । మతి నేమఅకట్టులైన మడియు నఘంబుల్‌. 317 


వ్రతిపదార్ధం: మిత= పరిమితంగా; భోజి+ఐ= తినేవాడవై; వివిక్త= పవిత్ర (ఏకాంత); క్షితిన్‌= భూమిలో; 
సావి(త్రీజపంబు=గాయ(త్రీమం[త్రజపాన్ని; చేయునది= చేయాలి; అహః+స్థితియున్‌= పగలు నిలుచుండి మేల్కొని ఉండుటను; 
నిశా+ఆసీనత్వము= రాత్రియందు విశయించుటయు కూర్చుండి ఉన్నప్పుడు; మతిన్‌= మనసులో; ఏమజక= మరచిపోక; 
అట్టులు+ఐనన్‌= అట్లా చేసినట్టయితే; అఘంబుల్‌= పాపాలు; మడియున్‌= నళిస్తాయి. 


తాత్పర్యం: 'ఆహారం మితంగా తీసికొంటూ, ఏకాంతస్టలంలో పగలు అయ్యేప్పుడు (ఉదయ సంధ్యలో) రాత్రి 
ఉన్నప్పుడు (సాయంసంధ్యలో) మనసులో ఏమరుపాటు లేక గాయద్రీమండత్రజపం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. 
విశేషం: గాయ(్రీమంధత్రాధిదేవత సావిత్రి. సావిత్రీజపం అంటే గాయత్రి జపం అని భావం. 
తే. పుణ్యకర్మముల్‌ సేయుచు భూసురులకు । వివిధ ధనములు ప్రీతితో వినయ మొప్ప 
నొసంగుచుండెడువారు పూర్వోపచితము । లైన కిల్టిషముల6 బాతు రవనినాథ! 318 
ప్రతిపదార్థం: అవనినాథ!= భూమీపతీ!; పుణ్యకర్మముల్‌= మంచిపనులు; చేయుచున్‌= చేస్తూ; భూసురులకున్‌= విప్రులకు; వివిధ= 
అనేకములైన; ధనములు= సంపదలు; ప్రీతితోన్‌= ఇష్టంతో; వినయము+ఒప్పన్‌= వినమ్రత ప్రకాశించగా; ఒసంగుచున్‌+ఉండెడువారు= 
ఇస్తూ ఉండేవారు; పూర్వ+ఉపచితములు= ఇంతకుముందు సంపాదించి పెట్టుకొన్నవి; ఐన= అయినటువంటి; కిల్చిషములన్‌= 
పాపాలను; పాతురు= పోగొట్టుకొంటారు. 
తాత్పర్యం: సత్కర్మలు ఆచరిస్తూ, బ్రాహ్మణుల కనేకమైన సంపదలను ఇష్టంతో, వినయంతో దానం చేస్తూ 
ఉండేవారు పూర్వజన్మలలో కూడబెట్టిన పాపాలను కూడా పోగొట్టుకొంటారు. 


క. విను మాస్తికతా శ్రద్దా! వినయంబులు గలుగువారు వీనికి నెల్లన్‌ 
జననాథ! యర్హు; లవి లే। నినరులు పాపముల. దొల6గ నేర్తురె యెట్లున్‌. 319 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా! విను= ఆలకించుము; ఆస్తికతా= భగవంతుడి యందు విశ్వాసబుద్ది; శద్దా= ఆసక్తి; 
వినయంబులు= వినయం; కలుగువారు= ఉన్నవారు; వీనికిన్‌= ఇంతకుముందు చెప్పిన ప్రాయళ్చిత్తాదులకు; ఎల్లన్‌= అన్నింటికీ; 
అర్హులు= యోగ్యత ఉన్నవారు; అవి= ఆస్తికతా, (శ్రద్దా వినయాలు; లేని నరులు= లేనటువంటి మానవులు; ఎట్టున్‌= ఏ విధంగా; 
పాపములన్‌= పాపాలను; తొలంగన్‌+నేర్తురు+ఎ?= పోగొట్టుకొనగలుగుతారు? (పోగొట్టుకొనలేరని భావం.) 


128 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. భగవంతుడి పట్ల విశ్వాసం, (శ్రద్ధ, వినయం ఉన్నవాళ్ళే ప్రాయళ్చిత్తా లన్నింటికీ 
అర్హులు. అవి లేనివారు పాపాలను ఎట్టా పోగొట్టుకొంటారు? 


వ. ఆస్తికతా శ్రద్ధా వినయంబులు నీకు సహజంబులు గావే! కావునం బ్రాయశ్చిత్తంబు లల్వంబు లైననుం 
బాపంబులం బాపనోపు6 బాపం బని నీవు శంకించు కర్మంబు భారతయోధ వధంబ కాదె! యది 
యాత్మరక్షణంబునకై చేయుటం జేసియు, నుత్తమక్షత్రధర్మం బగుట నిరూపింపం బాపంబుం బొరయకున్న 
యది; యట్లుంగాక భవదంతఃకరణంబున జనియించిన కరుణయుం, బశ్చాత్తాపంబును, నిన్నుం 
బరిశుద్ధునింజేసె; నీవు ప్రాణబాధకంబు లగు తపశ్చరణంబులకుం జొరం జూడకుము; కురుకుల 
చూడామణిత్వంబునకు మూలంబయిన మహీపాలనం బాచరింపు' మనిన నబ్బాదరాయణుతో 
నమ్మేదినీరమణుం '“డపేయంబులు నభోజ్యంబులు నెయ్యవి? యపాత్రభూతపురుషు లెట్టివారు? 
మహాపురుషా! యెటింగింపవే యని యడిగిన నతం డిట్లనియె. 320 


ప్రతిపదార్థం: ఆస్తికతా= భగవంతుడియందు విశ్వాసబుద్ది; (శద్దా= ఆసక్తి వినయంబులు= వినమ్రత; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); 
సహజంబులు= స్వభావసిద్దమైనవి; కావు+ఏ!= కదా!; కావునన్‌= కనుక; 'ప్రాయళ్ళిత్తంబులు= మసపతిహార. కర్మలు; 
అల్పంబులు+ఐననున్‌= తక్కువవి అయినా; పాపంబులన్‌= దురితాలను; పాపన్‌= పోగొట్టటానికి; ఓపున్‌= సమర్థములై ఉన్నాయి; 
పాపంబు+అని= అఘమని; నీవు శంకించు= నీవు అనుమానించే; కర్మంబు= పని; భారత= భరతవంశానికి చెందిన; యోధ= 
వీరుల; వధంబు+అ= సంహారమే; కాదు+ఎ!= కదా!; అది= ఆ పని; ఆత్మరక్షణంబునకున్‌+ఐ= తనను తాను రక్షించుకొనటానికి; 
చేయుటన్‌+చేసియున్‌= చేయటం వలన; ఉత్తమ= శ్రేష్టమైన; క్షత్రధర్మంబు= రాజోచిత కర్తవ్యం; అగుట= అవటం; నిరూపింపన్‌= 
నిరూపించటం వలన; పాపంబున్‌= దురితాన్ని; పొరయన్‌= పొందక; ఉన్న+అది= ఉన్నది; అట్టున్‌+కాక= అంతేకాక; భవత్‌= 
నీ; అంతఃకరణంబునన్‌= మనస్సులో; జనియించిన= పుట్టిన; కరుణయున్‌= దయయూ; పశ్చాత్తాపంబును= చేసిన పనికి 
బాధపడటం; నిన్నున్‌= నిన్ను; పరిశుద్దునిన్‌= పవి(త్రుడిగా; చేసెన్‌= చేశాయి; నీవు; ప్రాణబాధకంబులు+అగు= ప్రాణానికి కష్టం 
కలిగించేవి అయిన; తపశ్చరణంబులకున్‌= తపస్సు చేయటం మొదలైన పనులు; చారన్‌+చూడకుము= మొదలుపెట్టాలనుకొనవద్దు; 
కురుకుల= కురువంశంయొక్క; చూడామణిత్వంబునకున్‌= ఉన్నతమైన గౌరవార్హమైన స్థితికి; మూలంబు+అయిన= కారణమైన; 
మహీపాలనంబు= భూమిని పరిపాలించటం; ఆచరింపుము= చేయుము; అనినన్‌= అనగా; ఆ+బాదరాయణుతోన్‌= ఆ వ్యాసుడితో; 
ఆ+మేదినీరమణుండు= ఆ రాజు; అపేయంబులున్‌= తాగకూడనివి; అభోజ్యంబులున్‌= తినకూడనివి; ఏ+అవి?= ఏవి?; 
అపాత్రభూత= అనర్హులైన; పురుషులు= మానవులు; ఎట్టివారు?= ఎటువంటివారు?; ఎవరు?; మహాపురుషా!= మహానుభావా!; 
ఎటింగింపుము+ఏ?= తెలియచేయవా? అని; అడిగినన్‌= అడుగగా; అతండు= ఆ వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు: 

తాత్పర్యం: ఆస్తిక్యబుద్ధి, (శ్రద్ధ, వినయం నీ నైజాలే కదా! కనుక స్వల్ప [ప్రాయళ్చిత్తాలు పాపాలను పోగొట్టుతాయి. 
నీవు పాపం అని సందేహించేది భరతవంశవీరుల సంహారమే కదా! అది ఆత్మరక్షణకొరకు చేసిందే కాక 
ఉత్తమమైన రాజధర్మం అని నిరూపించబడటం వలన పాపం కాదు. అంతేకాదు. నీ మనస్సులో కలిగిన 
దయ, పశ్చాత్తాపాల కారణంగా నీవు నిర్మలుడ వయ్యావు. అందువలన నీవు తపస్సు మొదలైన పనులు 
'ప్రారంభించకుము. కురువంశం సర్వశ్రేస్టంగా గౌరవించబడటానికి కారణమైన రాజ్యపాలనం నిర్వర్తించుము” 
అని చెప్పిన వ్యాసుడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు: 'మహానుభావా! తాగకూడనివి, తినకూడనివి ఏవి? 
ఎటువంటివారు అయోగ్యులు? తెలియచెప్పవలసినది. దానికి వ్యాసు డిట్టా చెపటం మొదలుపెట్టాడు. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 120 


క. _ తురగియు నుషఫ్టియు ఖరియును । గురిసిన దుర్ధములు నింద్యకోటి గణితముల్‌ 
ధరణీసురాది జను ల । ప్పారువునం బోయిన నఘంబు. బొందుదు రధిపా! 321 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!) తురగియున్‌= ఆడగు[ర్రం; ఉష్టియున్‌= ఆడ ఒంటె; ఖరియును= ఆడ గాడిద; కురిసిన= 
స్రవించిన; దుగ్రములు= పాలు; నింద్య= నిందించదగిన; కోటి= సముదాయంగా; గణితముల్‌= పరిగణించబడ్డాయి; ధరణీసుర= 
(బ్రాహ్మణ; ఆది= మొదలైన; జనులు= మానవులు; ఆ+పొరువునన్‌= వాటి సమీపానికి; పోయినన్‌= వెళ్ళినట్లయితే; అఘంబు= 
పాపం; పొందుదురు= పొందుతారు. 


తాత్పర్యం: 'ధర్మరాజా! ఆడ గు[ర్రం, ఆడ ఒంటె, ఆడ గాడిద ఇచ్చినపాలు నిందించ తగినవిగా పరిగణిస్తారు. 
(బ్రాహ్మణులు మొదలైనవారు వాటి సమీపానికి వెళ్ళితే పాపం పొందుతారు. 


సీ,  మానుషీక్షీరంబు, నీనిన పదినాళ్ల। లోనిధేనువుల పాలును నపేయ 
ములు; ప్రేతవిషయాన్నమును, సూతకాన్నంబు€ |; దలవరియన్నంబు6 గులటయన్న 
మును, వనితోపజీవనశీలు నన్నంబు, । నాడెడు పాడెడునట్టివాని 
యన్నంబు, జూదరియన్నంబు, సూనరి ।; యన్నంబు బహివెట్టినతని యన్న 


ఆ. మును, నిజాగ్రజునకు మును పెండ్లియాడిన । పురుషు నన్నమును, నభోజ్య మండ్రు; 
వందియన్న మధిక నిందాస్పదంబు; ప । ర్యుషిత శుష్క్మములను నుడుగవలయు. 322 


ప్రతిపదార్దం: మానుషీక్షీరంబు= మానవులపాలు; ఈనిన= ప్రసవించిన; పదినాళ్ళ= పదిరోజుల; లోని= లోపు; ధేనువుల= ఆవుల; 
పాలునున్‌= పాలునూ; అపేయములు= త్రాగకూడనివి; ప్రేతవిషయ= శవసంబంధమైన; అన్నమును= ఆహారం; సూతక+అన్నంబున్‌= 
అశౌచాలలోని (జాత అశౌచం - పురుడు, మృత అశౌచం - మైల) ఆహారం; తలవరి= తలారి; అన్నంబును= ఆహారం; కులట= 
వేశ్య అయిన స్త్రీ అన్నమును= ఆహారం; వనిత= స్త్రీని; ఉపజీవనశీలుని= అనుసరించి జీవనం గడిపేవాడి (జీవనానికి స్త్రీపై 
ఆధారపడినవాడి); అన్నంబున్‌= ఆహారం; ఆడెడు= ఆడుతూ; పాడెడు= పాడుతూ ఉండే; అట్టివాని= అటువంటివాడి; అన్నంబు= 
ఆహారము; జూదరి= జూదగాడి; అన్నంబు= ఆహారం; సూనరి= పూలమ్మి బతికేవాడి; అన్నంబు= ఆహారం; బహి+పెట్టిన+అతని= 
వెలివేసినవాడి; అన్నమును= ఆహారం; నిజ= తన; అ[గ్రజునకున్‌= అన్నకన్న; మును= ముందుగా; పెండ్లి+ఆడిన= వివాహం చేసికొన్న; 
పురుషుని= మానవుడి; అన్నమునున్‌= ఆహారం; అభోజ్యము= తినతగనిది; అండ్రు= అంటారు; వంది= భట్టు (స్తుతి చేసి 
జీవించేవాడు); అన్నము= ఆహారం; అధిక= ఎక్కువగా; నిందా+ఆస్పదంబు= నిందకు తగినవి; పర్యుషిత= నిలవచేయబడినవి; 
శుష్కములనున్‌= ఎండినవి (వరుగులు); ఉడుగవలయున్‌= వదలివేయాలి. 


తాత్పర్యం: మనిషిపాలు, ఈనిన పదిరోజుల లోపుగా ఆవుపాలు త్రాగకూడనివి. శవసంబంధమైనది అశౌచమైన 
(పురుడు, మైల సంబంధమైనుది, తలారి ఇచ్చినది, కులట ఇచ్చినది, బ్రతుకు తెరువుకు 'ప్రీపై ఆధారపడిన వాడు 
ఇచ్చినది, ఆడుతూ పాడుతూ ఉండేవాడు ఇచ్చినది, జూదగాడిచ్చినది, పూలము శ్రైవాడు ఇచ్చినది, వెలివేసినవాడు 
ఇచ్చినది, అన్నకంటె ముందు పెండ్లి చేసికొన్నవాడు ఇచ్చినది అయిన ఆహారం తినకూడనిది. స్తుతి చేసి జీవించేవాడి 
ఆహారం మరీ నిందించ తగినది. పాచిపోయినది (నిలవది), ఎండినది అయిన ఆహారాన్ని వదలివేయాలి. 


క. విను! సురతోం గూడంగ6 దె । చ్రనయట్టిది యెద్దియును భుజింప రభోజ్య 
త్వ నిరూపణ నిపుణతగల । మనుజోత్తము లఖిలలోకమాన్యచరిత్రా! 323 


130 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: అఖిల= సమస్త; లోక= లోకంచేత; మాన్య= గౌరవించదగిన; చరిత్రా!= నడవడిక కలవాడా!; విను= ఆలకించుము; 
సురతోన్‌= కల్గుతో; కూడంగన్‌= కలిపి; తెచ్చిన+అట్టిది= తీసికొనివచ్చినటువంటిది; ఎద్దియును= ఏదికూడ; అభోజ్యత్వ= తినకూడనివి; 
నిరూపణ= నిర్జారించే; నిపుణత= నేర్పరితనం; కల= ఉన్న; మనుజ+ఉత్తములు= మానవ(్రేష్టులు; భుజింపరు= తినరు. 
తాత్పర్యం: లోకంలో అందరిచేతా గౌరవించబడే ప్రవర్తన కల ధర్మరాజా! వినుము. తినకూడని వాటిని నిర్జారించే 
చాతుర్యం ఉన్న ఉత్తములైనవారు కల్టుతో కలిపి తెచ్చిన వస్తువు ఏదైనా తినరు. 
క, పులగము€ బాయస మట్టులు€ । బలలము నర్జ్చనకు€ గాక పక్వములయినం 

గలుగు నభోజ్యత్వము వి । చ్చలవిడి వంటకము సేసి చనదు భుజింపన్‌.' 324 
ప్రతిపదార్థం: పులగమున్‌= ముద్గాన్నము (శెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం); పాయసము= పరమాన్నం; అట్టులు= 
అపూపములు; పలలము= నువ్వులపొడి (మాంసం అనే అర్థం కూడా ఉన్నది); అర్చనకున్‌+కాక= దేవతారాధనకు కాక; పక్సములు= 
వండినవి; అయినన్‌= అయితే; అభోజ్యత్వము= తినగూడకపోవటం; కలుగున్‌= కలుగుతుంది; విచ్చలవిడి= యధేచ్చగా; 
వంటకము= వండిన పదార్ధాన్ని; చేసి= తయారుచేసి (వండి); భుజింపన్‌= తినటం; చనదు= కూడదు. 
తాత్పర్యం: పులగం (పొంగలి), పరమాన్నం, అప్పాలు మొదలైన పిండివంటలు, నువ్వులపిండి మొదలైనవి 
దేవతార్భనకే వండాలి. అట్లా కాకపోతే అవి తినగూడనివి అవుతాయి. కనుక యథేచ్చగా వండి తినకూడదు.” 
వ. అని వెండియు. 3285 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా చెప్పి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 
తాత్పర్యం: వ్యాసు డీ విధంగా చెప్పి ఇంకా (ఇట్టా అన్నాడు: 
తే. అతిథి పితృదేవతా పూజ లాచరించి । కాని గృహమేధులకు భోజ్యమైన6 గుడువ6 

దగదు; యజ్ఞిశిష్టం బమృతంబు గాంగ । నార్యజనములు సెప్పుదు రధిపవర్య! 326 
ప్రతిపదార్థం: అధిపవర్య!= రాజోత్తమా! ధర్మరాజా!; అతిథి= విందుల (ఇంటికి వచ్చిన వాళ్ళ); పితృదేవతా= పితృదేవతల; పూజలు= 
అర్చనలు; ఆచరించి కాని= చేసికాని; గృహమేధులకున్‌= ఇంటి యజమానులకు; భోజ్యము+ఐనన్‌= తినదగినదైనా; కుడువన్‌= 
తినటం; తగదు= కూడదు; యజ్ఞవిశిష్టంబు= యజ్ఞంలో మిగిలినది (ప్రసాదం); అమృతంబు+కాంగన్‌= అమృతమౌతుందని; 
ఆర్యజనులు= పెద్దలు; చెప్పుదురు= చెప్పుతారు. 
తాత్పర్యం: 'ధర్మరాజా! గృహ(స్త్రాశ్రమ ధర్మాన్ని పాటించేవారు అతిథిపూజ, పితృదేవతాపూజ, దేవతాపూజ చేసికొని 
గాని తినదగిన దానినైనా తినరాదు. యజ్ఞంలో మిగిలినది (యజ్ఞ ప్రసాదం) అమృతమౌతుం దని పెద్దలు చెప్పుతారు. 
క. _ ఆలును బిడ్డలు బంధులు । నై లీల జరించుచును గృహస్టుండు దత్త 

ల్లోలత్వరహిత చిత్తత । మేలుగ నలవజఖుపవలయు మీ. దెటింగి నృపా!" 327 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! గృహస్టుండు= యజమాని; ఆలును= భార్య; బిడ్డలు= పిల్లలు; బంధులున్‌= చుట్టాలు; ఐ= 
అయి; లీలన్‌= (క్రీడాప్రాయంగా; చరించుచును= ప్రవర్తిస్తూ; మీంయ= తదుపరి రాబోయేది; ఎటింగ= తెలిసికొని; తద్‌+తద్‌= 


ఆయా; లోలత్వరహిత= ఊగిసలాట లేని, స్థిరమైన; చిత్తత= మనసు కలిగించటాన్ని; మేలుగన్‌= బాగుగా; అలవణుప వలయున్‌= 
అలవాటు చేయాలి, ప్రవర్తించాలి. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము శం 


తాత్పర్యం: రాజా! గృహస్టుడు (గృహస్థాశ్రమ ధర్మం పాటించేవాడు) భార్య, పిల్లలు, చుట్టాలు అంటూ క్రీడాప్రాయంగా 
చరిస్తూనే, తరువాత రాబోయేది (పరం) గుర్తించి, ఆ బంధాలలో పూర్తిగా నిమగ్నం కాని మనస్సు కలిగి ఉండటాన్ని 
అలవాటు చేసికొనాలి (సాధన చేయాలి). ఇహంలో ఉంటూ అందులో మునిగిపోక పరం గుర్తించి సాధన చేయాలి. 


కృష్ణద్వైపాయనుడు ధర్మజునకు నపాత్రపురుషుల నెజణింగించుట (సం. 12-37-23) 
వ. అని యిట్లు చెప్పి 'యపాత్రభూతపురుషుల నాకర్ణింపు'మని పలికి. 328 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఇట్టు= ఈ విధంగా; చెప్పి= పలికి; అపాత్రభూతపురుషులన్‌= దాన యోగ్యత లేని వారయిన 
మానవులను గూర్చి; ఆకర్షింపుము= వినుము; అని పలికి= అని మాట్టాడి. 


తాత్పర్యం: వ్యాసు డీ విధంగా చెప్పి “దాన యోగ్యత లేని మానవులను గూర్చి చెప్పుతాను వినుము”. అని పలికి- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ పాడియు నాడియు బ్రదుకు వారలం బరి । హాసకు దుర్దను నంగహీను 
మత్తుని మ్రుచ్చు నున్మత్తు నపుంసకు€। జెన6ంటి మాటల. దేల్చు మనుజు. గులము 
చాలమి వేదంబు చదువమి నిజవృత్తి । హాని దుర్వ్యృత్తి గలట్టి వాని 
దానపాత్రంబులుగా నియ్యకొనరు పె | ద్దలు; దీనుండును విపద్దాధితుండు 


తే. _ నీగి కర్చులు; దయపేర్శి నిచ్చుచోట । నైన నవగుణ మెక్కుడై కానయడిన 
నిందితాత్ముల కిచ్చుట నిష్పలంబు; । పాత్ర నిశ్చయ మిట్టిది పౌరవేంద్ర! 329 


ప్రతిపదార్హం: పౌరవ+ఇంద్ర= పురువంశోత్తమ!; పాడియున్‌= గానంచేసి; ఆడియున్‌= నృత్యంచేసి; బ్రదుకు= జీవించే; వారలన్‌= 
వారిని; పరిహాసకున్‌= విదూషకుడిని; దుర్దనున్‌= దుష్టుడిని; అంగహీనున్‌= అంగవైకల్యం కలవాడిని; మత్తునిన్‌= మదించిన వాడిని; 
('ముచ్చున్‌= దొంగను; ఉన శైత్తున్‌= పిచ్చివాడిని; నపుంసకున్‌= షండుడిని; చెనంటి= కుత్సితపు; మాటలన్‌= మాటలతో; తేల్చు= 
తేలియాడునట్టు చేసే; మనుజున్‌= మానవుడిని; కులము= వంశం; చాలమి= చాలకపోవటం; (సద్వంశసంజాతుడు కాకపోవటం); 
వేదంబు చదువమి= వేదాధ్యయనం చేయకపోవటం; నిజవృత్తి= తనదైన ధర్మానికి; హాని= చేటు; దుస్‌+వృత్తి= చెడువర్తనం; 
కల+అట్టి= కలిగినటువంటి; వానిన్‌= వ్యక్తిని; పెద్దలు= ఆర్యులు; దానపాత్రంబులు+కాన్‌= దానం చేయటానికి అర్హులనుగా; 
ఇయ్యకొనరు= అంగీకరించరు; దీనుండును= శోచనీయమైన స్థితిలో ఉన్నవాడు; విపద్‌+బాధితుండును= ఆపదలచేత కష్టపడుతున్నవాడు; 
ఈగికిన్‌= దానానికి; అర్హులు= యోగ్యులు; దయపేరి 1న్‌= ఎక్కువకరుణతో; ఇచ్చు+చోటన్‌+ఐనన్‌= ఇచ్చేటటువంటి చోట అయినా; 
అవగుణము= దుర్గుణం; ఎక్కుడు+ఐ= అధికంగా; కానంబడిన= కనబడిన; నిందిత+ఆత్ములకున్‌= దూష్యులకు; ఇచ్చుట= 
దానం చేయటం; నిష్టలంబు= వృథ; పాత్ర నిశ్చయము= యోగ్యతను నిర్ణయించటం; ఇట్టిది= ఇటువంటిది. 


తాత్పర్యం: పురువంశశ్రేష్టుడవైన ధర్మరాజా! ఆటపాటలతో జీవనం సాగించే గాయకులు నటులు, విదూషకులు, 
దుష్టులు, అంగవికలులు, మదించినవారు, దొంగలు, పిచ్చివారు, నపుంసకులు, కుత్సితమైన మాటలతో మోసం 
చేసేవారు, కులహీన, విద్యావిహీనులై, కులవృత్తిని వదలి, చెడునడత కలిగినవారు - వీరినందరను పెద్దలు దానానికి 
అర్హులుగా అంగీకరించరు. దీనులు, ఆపదలలో కొట్టుమిట్టాడుతున్నవారు దానానికి అర్హులు. దయపెచ్చుపెరిగి 
ఇచ్చేప్తుడు కూడా దుర్గుణాలు ఎక్కువగా ఉన్న నిందార్హులకు దానం చేయటం నిష్ఫలం. దానపాత్రత నిర్ణయం 
ఇది. 


132 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. శిల చేవమ్రాను దెప్పగ । జలనిధి. గడవ దొరకొనిన చాడ్పగు€ బాత్రం 
బులు గానియెడల దానం । బుల6 బాపము నిస్తరింప బుద్ది. దలంచినన్‌. 330 


ప్రతిపదార్హం: పాత్రంబులు= అర్హములు; కాని= కానట్టి; ఎడలన్‌= తావుల; దానంబులన్‌= దానం చేయటం వలన; పాపము= 
దురితాన్ని; నిస్తరింపన్‌= దాటటానికి (పోగొట్టుకొనటానికి); బుద్దిన్‌= మనసులో; తలంచినన్‌= ఆలోచించినట్టయితే; శిల= రాయి; 
చేవమ్రానున్‌= బాగా ముదిరిన చెట్టు; తెప్పగన్‌= తెప్పకొయ్య (నదిని దాటటానికి ఉపయోగించే కొయ్య)గా చేసికొని; జలనిధిన్‌= 
సముద్రాన్ని; కడవన్‌= దాటటం; దొరకొనిన= పూనుకొన్న; చాడ్పు= తీరు; అగున్‌= అవుతుంది. 
తాత్సర్యం: అనర్హులైన వారికి దానం చేసి దానివలన పాపం పోగొట్టుకోవాలనుకోవటం - రాతిని, ముదిరిన 
చెట్టుకొయ్యను తెప్పగా చేసికొని సము[ద్రం దాటాలనుకోవటం అవుతుంది. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ.  పునుకం గుక్కతిత్తి- బోసినపాలు నీ । ళృధిక నిందం బొరయునట్లు దుష్ట 

మై యపాత్ర విషయ మగు నీగి వృథవోవు । నిచ్చుచోటం బాత్ర మెటుంగవలయు. 331 
ప్రతిపదార్థం: పునుకన్‌= కపాలం (పురైలో); కుక్కతిత్తిన్‌= నికృష్టమైన తోలుసంచిలో; పోసిన= ఉంచిన; పాలు= క్షీరం; నీళ్ళు= 
జలం; అధికనిందన్‌= ఎక్కువ దోషాన్ని; పొారయున్‌+అట్టు= పొందే విధంగా; దుష్టము+ఐ= చెడ్డదై; అపాత్ర విషయము+అగు= 
అనర్హలైన వారికి ఇచ్చిన; ఈగి= దానం; వృథ+పోవున్‌= వ్యర్థం అవుతుంది; ఇచ్చుచోటన్‌= దానం చేసే తావున; పాత్రము= 
అర్హతను; ఎయు౮గన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 
తాత్పర్యం: కపాలంలోనూ, నికృష్టమైన (కుక్క) తోలుసంచిలోనూ పోసిన పాలు, నీళ్ళు దోషభూయిష్టం అయినట్టే, 
చెడ్డదైన అపాత్రదానం నిష్ఫలం. కనుక దానం చేసేటప్పుడు పాత్రతను తెలిసికొనాలి. 
తే. షండునకు బిడ్డ నిచ్చిన చందమొందు, । బూదిలో నేయి వేల్చుటం బోలు, నోటి 

కడవ నీళ్ళులు వెట్టిన కరణియగు న । పాత్రజనులకుం బెట్టుట పౌరవేంద్ర! 332 


ప్రతిపదార్హం: పౌరవ+ఇంద్ర!= పురువంశోత్తమా! ధర్మరాజా!; అపాత్రజనులకున్‌= అనర్హులైనవారికి; పెట్టుట= ఇవ్వటం (దానం 
చేయటం); షండునకున్‌= నపుంసకుడికి; బిడ్డను= పిల్లను; ఇచ్చిన= ఒసగిన; చందము= తీరు; ఒందున్‌= అవుతుంది; బూదిలోన్‌= 
బూడిదలో; నేయి= ఆజ్యం; వేల్చుటన్‌= హోమం చేయటాన్ని; పోలున్‌= పోలుతుంది; ఓటికడవన్‌= ఓటికుండలో; నీళ్ళులు= 
నీళ్ళు; పెట్టిన= ఉంచిన; కరణి= తీరు; అగున్‌= అవుతుంది. 


తాత్పర్యం: పురువంశోత్తమా! ధర్మరాజా! అయోగ్యులకు దానం చేయటం అనేది నపుంసకుడికి కన్య నిచ్చినట్టు, 
బూడిదలో నేతిని హోమం చేసినట్టు, ఓటికుండలో నీళ్ళు పోసినట్టు నిష్ఫలం అవుతుంది. 
నిశేషం: అలం: ఉపమ. 
క.  దానవిధియరయ నసమీ । చీనంబగునేని కీడు సేయుం గురుధా 
త్రీనాథ! మజియు౦ బాత్రం । బైనను గొన్నతని కిచ్చునతనికి నెట్లున్‌. 333 


ప్రతిపదార్థం: కురుధాత్రీనాథ!= కురురాజా!; అరయన్‌= పరికించి చూడగా; దానవిధి= దానపద్దతి; అసమీచీనంబు= తగినది 
కానిది; అగును+ఏని= అయినట్టయితే; కీడు= హాని; చేయున్‌= చేస్తుంది; మజియున్‌= ఇంకా; పాత్రంబు+ఐనను= తగినది 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 133 


అయితే; కొన్న+అతనికిన్‌= దానం స్వీకరించినవాడికి; ఇచ్చు+అతనికిన్‌= ఇచ్చినవాడికి; ఎట్టున్‌= ఏ విధమో; (అదే విధమైన 
మేలు జరుగుతుందని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! దాన పద్దతి తగినది కాకపోతే కీడు కలిగిస్తుంది. అదే తగినదైతే దానం చేసిన వ్యక్తివలె 
పుచ్చుకొన్న వ్యక్తికి కూడ అవుతుంది. అంటే మేలు జరుగుతుంది. 


క. కావున విను పాత్రము మే । లై విహితాచరణ సౌమ్యమగు దానము ధా 
త్రీవర! దాత్రాదాతల । దా వెలయించు భువనద్వితయరంజకతన్‌.” 334 


ప్రతిపదార్హం: ధాతత్రీవర!= రాజా!; విను= ఆలకించుము; కావునన్‌= అందువలన; పాత్రము= యోగ్యత; మేలు+ఐ= శ్రేష్టమై; 
విహిత= విధ్యుక్తంగా; ఆచరణ= చేయబడింది; సౌమ్యము= తిన్ననిది; అగు= అయిన; దానము= ఈవి; దాత్రాదాతలన్‌= దానం 
పుచ్చుకున్న వారిని, ఇచ్చినవారిని; తాన్‌= తాను; భువనద్వితయ= రెండులోకాలలోనూ (ఇహపరాల్టో); రంజకతన్‌= సంతోషాన్ని; 
వెలయించున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. యోగ్యమై చక్కగా విధ్యుక్తంగా చేసిన దానం పుచ్చుకొన్నవాడికి ఇచ్చినవాడికి 
ఇరువురికీ ఇహపరాలలో సంతోషాన్ని కలిగిస్తుంది.” 


వ. అని చెప్పి 'యేను నీకు బుద్దులు సెప్పంజొచ్చి సంక్షేపరూపంబునం గీడు మే లెటింగించితి; నిప్పలుకులు 
పాటిగా గొని విహితానుష్టానపరుండ వగు మనుటయు, నమ్మనుజపతి యమ్మునిపతితో “మహాత్మా! 
భవదనుగృహీతంబు లైన యివ్వాక్యంబులు హర్షంబు నావహించిె; నెప్పాట ధర్మంబగు మార్గం బవలంబించి 
రాజ్యతంత్రంబు నడపి, యశుభంబునం దొడరక జయింతు; నట్టి తెజింగు గలుగం గృపసేసి రాజధర్మంబులుం 
దక్కునుం గలుగు వర్ణాశ్రమ ధర్మంబులు నాపద్ధర్మంబులును లోనుగా నెటుంగం దగు ధర్మంబులెల్ల నెటింగింపవే! 
నాకుం జూడ రాజ్యంబును ధర్మచర్యయును బరస్ప్సర విరుద్దంబు లయినట్లున్నవి గావున నివ్విధంబున 
విన్నవింప వలసె'నని చెప్పుటయు, నత్తాపసోత్తముండు ప్రీతచిత్తుందై యతండు విన నారదుతోడ'నీ భూపతి 
భీష్ముపాలికిం బోవలయు; నయ్యార్యవర్యు చేత సకల ధర్మంబులు వినువా6 డగుట యర్దప్రకారం' బనవుడు 
నారదుం '“డిది లెస్స'యని వలికిన నప్పరాశరపుత్రుం డయ్యజాతశత్రున కిట్లనియె. 335 


ప్రతిపదార్హం: అని= అంటూ; చెప్పి= పలికి; ఏను= నేను; నీకున్‌; బుద్దులు= జ్ఞానబోధ; చెప్పన్‌= చెప్పటం; చొచ్చి= మొదలుపెట్టి; 
సంక్షేపరూపంబునన్‌= క్లుప్తంగా; కీడు= హాని; మేలు= మంచి; ఎజింగించితిని= తెలియచెప్పాను; ఈ+పలుకులు= ఈ మాటలు; 
పాటి+కాన్‌= ప్రమాణంగా; కొని= (గ్రహించి; విహిత= విధ్యుక్తమైన; అనుష్టాన పరుండవు+అగుము= నియమాలను ఆచరించేవాడివి 
కమ్ము; అనుటయున్‌= అనగా; ఆ+మనుజపతి= ఆరాజు (ధర్మరాజు; ఆ+మునిపతితోన్‌= ఆ వ్యాసుడితో; మహా+ఆత్మా!= 
మహానుభావా!; భవత్‌ +అనుగృహీతంబులు+ఐన= నీవు దయ చేసినటువంటి; ఈ+వాక్యంబులు= ఈ మాటలు; హర్షంబును= 
సంతోషాన్ని; ఆవహించెన్‌= కలిగించాయి; ఏ+పాటన్‌= ఏ విధంగా; ధర్మంబు+అగు= వేదోక్తమైన ధర్మరూపంగల; మార్గంబు= 
పద్దతి; అవలంబించి= పాటించి; రాజ్యతంత్రంబు= రాజ్యపాలనా వ్యవహారం; నడపి= నిర్వర్తించి; అశుభంబునున్‌= అమంగళం; 
తొడరక= కలగక; జయింతున్‌= నెగ్గుతాను; అట్టి= అటువంటి; తెజంగు= పద్ధతి; కలుగన్‌= ఉండేటట్టు; కృప+చేసి= అను[గ్రహించి; 
రాజధర్మంబులున్‌= రాజులు ఆచరించవలసిన విధులు; తక్కునుం+కలుగు= మిగిలిన; వర్ష+ఆ(శ్రమ ధర్మంబులు= చాతుర్వర్ష్య 
చతురాశ్రమ ధర్మాలు; ఆపద్‌+ధర్మంబులును= ఆపదలలో చేయదగిన విధులు; లోనుగాన్‌= మొదలైన; ఎజుంగన్‌+తగు= 
తెలిసికొనదగిన; ధర్మంబులు+ఎల్లన్‌= ధర్మాలు అన్నీ; ఎజింగింపుము+ఏ?= తెలియచెప్పవా? (చెప్పవలసినదని భావం); నాకున్‌= 
నాకు; చూడన్‌= చూడగా; రాజ్యంబును= రాజ్యపరిపాలనను; ధర్మచర్యయును= ధర్మాచరణం; పరస్పర= ఒకదాని కొకటి; 


134 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విరుద్దంబులు= వ్యతిరేకాలు; అయిన+అట్టు= అయిన విధంగా; ఉన్నవి= ఉన్నాయి; కావునన్‌= కనుక; ఈ+విధంబునన్‌= ఈ 
తీరులో; విన్నవింప= వేడుకొన; వలసెన్‌= వలసి వచ్చింది; అని= అంటూ; చెప్పుటయున్‌= చెప్పగా; ఆ+తాపస+ఉత్తముండు= 
ఆ తపస్వులలో (శ్రేష్టుడైన వ్యాసుడు; ప్రీతచిత్తుండు+ఐ= సంతసించిన మనసు కలవాడై; అతండు= ఆ ధర్మరాజు; వినన్‌= వింటూ 
ఉండగా; నారదుతోడన్‌= నారద మహర్షితో; ఈ భూపతి= ఈ రాజు; భీష్ముపాలికిన్‌= భీష్ముడి వద్దకు; పోవలయున్‌= వెళ్ళవలసి 
ఉన్నది; ఆ+ఆర్యవర్యుచేతన్‌= ఆ పూజనీయులలో ్రేష్టుడైన భీష్ముడిచేత; సకల ధర్మంబులు= సమస్తమైన విధులు; వినువాండు= 
ఆలకించినవాడు; అగుట= అవటం; అర్హ= తగిన; ప్రకారంబు= పద్దతి; అనవుడున్‌= అనగానే; నారదుండు; ఇది= ఈ మాట; 
లెస్స= మంచిది; అని+పలికినన్‌= అని అనగానే; ఆ+పరాశర పుత్రుండు= ఆ పరాశరుడి కుమారుడైన వ్యాసుడు; ఆ+అజాతశత్రునకున్‌= 
ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అంటూ చెప్పి, 'నేను నీకు జ్ఞానబోధ చేయటం మొదలుపెట్టి క్టుప్తంగా మంచిచెడులు తెలియపరిచాను. 
నేను చెప్పిన -ఈ మాటలు ప్రమాణంగా [గ్రహించి విధ్యుక్తధర్మాలను ఆచరించటంలో నిమగ్నుడవు కమ్ము' అనగా, 
ధర్మరాజు వ్యాసుడితో ఇట్టా అన్నాడు: మహానుభావా! నీవు దయచేసిన ఈ మాటలు సంతోషాన్ని కలిగించాయి. 
ఏ విధంగా ధర్మమార్గాన్ని ఆధారం చేసికొని రాజ్యపాలనావ్యవహారాన్ని నిర్వర్తించి అమంగళం (పాపం) కలుగకుండా 
నెగ్గగలనో ఆ పద్ధతి దయతో తెలియజెప్పి, రాజులు ఆచరించవలసిన విధులు, మిగిలిన వర్ష ఆశ్రమధర్మాలు, 
ఆపదలలో పాటించవలసిన ధర్మాలు, మొదలైన తెలిసికొనదగిన ధర్మా లనన్నింటిని తెలియపరచాలి. నాకు 
రాజ్యపాలన, ధర్మాచరణ ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా కనపడుతున్నాయి. కనుక ఈ విధంగా ప్రార్థించవలసి 
వచ్చింది” అనటంతో ఆ తపోధనుడు మనసులో సంతసించి ధర్మరాజు వింటూ ఉండగా నారదుడితో +ఈ రాజు 
(ధర్మరాజు) భీష్ముడి దగ్గరకు వెళ్ళవలసి ఉన్నది. ఆ పూజనీయుడినుండి సమస్తధర్మాలు వినటం తగిన పద్దతి" 
అన్నాడు. నారదుడు 'అదే మంచిది" అని అనగా వ్యాసుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 


ఆ. _ కురుపితామహుండు గురుబుద్ది నింద్రాదు | లకును మాననీయు. డకుటిలాత్మ 
కుండు పరశురాము కోదండవిద్యాది | సుగుణములకు నెల్లం జొచ్చినిల్లు. 336 


ప్రతిపదార్థం: కురుపితామహుండు= కురువంశంలోని వారి కందరకు పెద్ద అయిన భీష్ముడు; గురు= గొప్ప, ఘనమైన; బుద్ధిన్‌= 
మతిలో, తెలివిలో; ఇంద్ర+ఆదులకును= ఇంద్రుడు మొదలైన వారికి కూడ; మాననీయుండు= గౌరవించదగినవాడు; 
అకుటిల+ఆత్మకుండు= కుత్సితంలేని మనస్సు కలవాడు; పరశురాము= భార్గవరాముని యొక్క; కోదండ విద్య= విలువిద్య; 
ఆది= మొదలైన; సుగుణములకున్‌= మంచి లక్షణాలకు; ఎల్లన్‌= అన్నింటికి; చొచ్చిన+ఇల్టు= మెట్టినిల్లు. 


తాత్పర్యం: 'కురువంశంలోని వారందరికి పెద్దదిక్కు అయిన భీష్ముడు తన గొప్పు మేధవలన ఇంద్రుడు మొదలైన 
వారికి కూడా పూజనీయుడు. నిర్మలమైన మనస్సుకలవాడు. పరశురాముడి విలువిద్య మొదలైన సద్గుణాలకన్నిటికీ 
నిలయమైనవాడు. (పరశురాముడి విద్యలు, సద్గుణాలు శిష్యుడైన భీష్ముడి వద్ద స్థిరనివాసం చేశాయి.) 
క. _ సురతటినీ పుణ్యతమో ।; దరమున జన్మించినా. డుదాత్తవ్రతత 

త్వరు€ డతని కెల్ల ధర్మము । గరస్టలామలక సన్నిక్రాశం బధిపా! 337 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా! సురతటినీ= సురగంగ; పుణ్యతమ= మిక్కిలి పుణ్యప్రదమైన; ఉదరమునన్‌= గర్భాన; 


జన్మించినాండు= పుట్టాడు; ఉదాత్త= గొప్ప; వ్రతతత్పరుండు= నియమాచరణంలో నిష్టకలవాడు; అతనికిన్‌= ఆ భీష్ముడికి; 
ఎల్లధర్మమున్‌= ధర్మశాస్త్రమంతా; కరస్థల= అరచేతియందుంచబడ్డ; ఆమలక= ఉసిరికతో; సన్నికాశంబు= సమానం. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 135 


తాత్పర్యం: ధర్మరాజా! మిక్కిలి పుణ్యవంతమైన సురగంగాగర్భానపుట్టాడు. గొప్పదైన నియమాన్ని నిష్టగా 
ఆచరిస్తున్నవాడు. ఆ భీష్ముడికి ధర్మాలన్నీ కరతలామలకం వంటివి. 


క. _ చ్యవనుండు మార్కండేయుం । డు వసిష్టుండు లోనుంగా బటు ప్రాజ్జులు గా 
రవమున వినిపింపంగ6 దెలి । య వినియె ధర్మప్రపంచ మత. డఖిలంబున్‌. 338 


ప్రతిపదార్దం: అతండు= ఆ భీష్ముడు; చ్యవనుండు; మార్కండేయుండు; వసిష్టుండు; లోనుగాన్‌= మొదలైన; పటు= గట్టి; గొప్ప; 
ప్రాజ్ఞలు= తెలిసినవారు; గారవమునన్‌= ఆదరంతో; వినిపింపంగన్‌= చెప్పగా; తెలియన్‌= బాగా బోధపడేటట్టుగా; ధర్మప్రపంచము= 
ధర్మం యొక్క విసృతిని; అఖిలమున్‌= అంతటినీ; వినియెన్‌= (గ్రహించాడు. 


తాత్పర్యం: చ్యవనుడు, మార్కండేయుడు, వసిష్టుడు మొదలైన గొప్ప పండితులు ఆదరంతో బాగా బోధచేయగా 
ఆ భీష్ముడు ధర్మంయొక్క సమ(గ్రస్వరూపాన్ని తెలిసికొన్నాడు. 
తే. శాంతమానసు(దైన యా శాంతనవుండు | విస్తయావహ చరితుండు; వినుము వలసి 

నపుడు విడుచుటకై ప్రాణ మాంగినాండు | గాదె! యొరు లంతవా రెందు6 గలరె నరులు. 339 
ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; శాంతమానసుండు+ఐన= రాగద్వేషాదులు లేని ప్రశాంతమైన మనస్సు; కలవాడైన; 
శాంతనవుండు= శంతనుడి కుమారుడు భీష్ముడు; విస్మయ+ఆవహ= ఆశ్చర్యం కలిగించే; చరితుండు= చరిత్ర కలవాడు; 
వలసిన+అపుడు= ఇష్టమైన (తగిన) సమయంలో; విడుచుటకున్‌+ఐ= వదలటంకొరకు; ప్రాణము= శరీరంలో జీవాన్ని; ఆంగినాండు= 
నిలిపాడు; కాదు+ఎ!= కదా!; నరులు= మానవులు; ఒరులు= ఇతరులు; అంతవారు= అంతటి వారు; ఎందున్‌= ఎక్కడైనా; 
కలరు+ఎ?= ఉన్నారా? (లేరని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. (ప్రశాంత చిత్తం కలవాడైన భీష్ముడి చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. తగిన 
సమయంలో వదలటానికి ప్రాణాలు నిలిపి ఉన్నాడు. ఎక్కడైనా ఇతర మానవులు అంతటి వారున్నారా? (లేరు 
కదా అని భావం). 


చ. అతనికి నీ పయిం గరుణ యగ్గల; మట్లగుటం గురుక్షమా 
పతివర! పొమ్ము నీ వతనిపాలికి; నాతండు నిన్ను సంప్రబో 
ధితుండుగం జేయు ధర్మములు దేటపడంగ నుపన్యసించు; మా 
మత మిది; దీనం గీర్తియు సమంచిత ధర్మము. బెంపు నొందెడున్‌. 340 


ప్రతిపదార్దం: కురుక్షమాపతి వర!= కురువంశరాజులలో ఉత్తముడవైన ధర్మరాజా!; అతనికిన్‌= అట్టి భీష్ముడికి; నీపయిన్‌= నీమీద; 
కరుణ= దయ; అగ్గలము= అధికం; అట్టు= ఆ విధంగా; అగుటన్‌= కావటం వలన; నీవు; అతనిపాలికిన్‌= ఆ భీష్ముడి వద్దకు; 
పొమ్ము= వెళ్ళుము; ఆతండు= ఆ భీష్ముడు; నిన్ను; సం+ప్రబోధితుడుగన్‌= బాగా బోధపడినవాడినిగా (తెలిసినవాడిగా); చేయున్‌= 
చేస్తాడు; ధర్మములు= విధులు; తేటపడంగన్‌= స్పష్టమయ్యేటట్టుగా; ఉపన్యసించున్‌= వివరిస్తాడు; ఇది; మా మతము= మా 
అభిప్రాయం; దీనన్‌= ఈ పనివలన; క్రీర్తియున్‌= యశం; సమంచిత= చక్కని; ధర్మమున్‌= వేదచోదిత ధర్మం కూడా; పెంపున్‌= 
వృద్దిని; ఒందెడున్‌= పొందుతుంది. 


తాత్పర్యం: కురువంశ శ్రేష్టుడవైన ధర్మరాజా! అట్టి జ్ఞానవంతుడైన భీష్ముడికి నీమీద దయ చాల ఎక్కువ. 
కనుక నీ వతడి వద్దకు వెళ్ళుము. అతడు నీకు బాగా జ్ఞానప్రబోధ చేసి, ధర్మాలు మరింత తేలికగా అర్థమయ్యే 


136 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విధంగా వివరిస్తాడు. ఇది మా అభిప్రాయం. ఈ పనివలన నీకు మంచి కీర్తి చక్కని వేదచోదితధర్మం 
వృద్ది పొందుతాయి. 


వ.  అయ్యుత్తమోత్తమునకు నూర్వ్వలోక గమనంబునకు సమయం బాసన్నంబగుచు వచ్చెం; దడయ కట్లు సేయు” 
మనిన విని యవ్వసుమతీపతి 'మునీంద్రా! బహుబంధు వధపాతకం బాచరించి యమ్మాననీయాత్ము నెదిరి 
కెట్లు వోదు? నట్లుం గాక యకృత్రిమ సమరశీలియగు నగ్గుణశాలిం గృత్రిమ సమరంబునం గూల్చి, క్రమ్మఅ 
నమ్మహాత్స్ము మొగంబు సూచి, నాకు ధర్మంబు లుపదేశింపవే యని యడుగ నేర్తునే?” యనుటయు 
నజ్జననాథునకు జనార్దనుం డిట్లనియె. 341 


ప్రతిపదార్హం: ఆ+ఉత్తమ+ఉత్తమునకున్‌= ఆ శ్రేష్టాతిశ్రేషుడికి; ఊర్హ్యలోక= పైలోకాలకు; గమనంబునకున్‌= వెళ్ళటానికి; 
సమయంబు= కాలం; ఆసన్నంబు+అగుచున్‌= దగ్గరవుతూ; వచ్చెన్‌= వచ్చింది; తడయక= ఆలసించక; అట్టు= మేము చెప్పినట్టు; 
చేయుము; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+వసుమతీ+పతి= భూభర్త, ధర్మరాజు; ముని+ఇం(ద్రా!= మునివర్యా!; బహు= 
అనేక; బంధు= చుట్టాలను; వధ= చంపటం అనే; పాతకంబు= పాపం; ఆచరించి= చేసి; ఆ+మాననీయ+ఆత్ము= ఆ మహాత్ముడి; 
ఎదిరికిన్‌= ఎదుటికి; ఎట్టు= ఏ విధంగా; పోదున్‌?= వెళ్ళగలను?; అట్టున్‌+కాక= అంతేకాక; అక్షత్రిమ= అసహజంకాని; సమరళీలి 
అగు= యుద్దం చేసే స్వభావం కలవాడైన; ఆ+గుణశాలిన్‌= ఆ గుణవంతుడిని; కృత్రిమము+ఐన= అసహజమైన; సమరంబునన్‌= 
యుద్ధంలో; కూల్చి= పడగొట్టి; క్రమ్మజన్‌= తిరిగి; ఆ+మహాత్ము= ఆ మహానుభావుడి; మొగంబు= ముఖం; చూచి= ఆలోకించి; 
నాకున్‌; ధర్మంబులు= ధర్మపద్దతులు; ఉపదేశింపవు+ఏ?= బోధ చేయవా?; అని= అంటూ; అడుగన్‌= అడగటానికి; నేర్తును+ఏ?= 
సమర్ద్జుడనవుతానా?; అనుటయున్‌= అనగా; ఆ+జననాథునకున్‌= ఆ రాజునకు; జనార్హనుండు= శ్రీ కృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ ్రేష్టుడైన భీష్ముడు పై లోకాలకు వెళ్ళే సమయం సమీపిస్తున్నది. ఆలసించక మేము చెప్పినట్టు 
చేయుము” అని వ్యాసు డనగా విని ధర్మరాజు 'మునివరా! ఎంతోమంది బంధువులను వధించటం అనే మహా 
పాపాన్ని చేసి ఆ మహాత్ముడి ఎదుటికి ఎట్టా వెళ్ళగలను? అంతేకాదు. న్యాయంగా యుద్దం చేసే స్వభావం కలిగిన 
ఆ సద్గుణరాళశిని అధర్మయుద్ధంలో పడగొట్టి, తిరిగి ఆ ధర్మాత్ముడి మొగం చూచి, నాకు ధర్మోపదేశం చేయుమని 
ఏ విధంగా అడుగగలను? అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో కృష్ణు డిట్లా అన్నాడు: 
తే. '* ఇంత నిర్ణంధ మేటికి 'నిమ్మునీంద్రు । పనుపు సేయుదు గాక! యిప్పాట నెల్ల 

పెనుపులకు€ బాత్రమయ్యెదు; వనటతోడ । నెద్దియును నేల? పురమున కే6గు మిపుడు. 342 
ప్రతిపదార్థం: ఇంత= ఇంతటి; నిర్భంధము= తప్పనిసరి; ఏటికిన్‌?= ఎందుకు?; ఈ+ముని+ఇంద్రు= ఈ మునివరుడైన వ్యాసుడి; 
పనుపు= ఆజ్ఞ చేయుదు+కాక!= చేస్తావు సుమా!; ఈ పాటన్‌= పద్ధతితో; ఎల్ల= అన్ని; పెనుపులకున్‌= వృద్దులకు, అభ్యుదయాలకు; 
పాత్రము= అర్హుడవు; అయ్యెదు= అవుతావు; వనటతోడన్‌= శోకంతో; ఎద్దియున్‌= ఏది అయినా; ఏల?= ఎందుకు?; ఇపుడు= 
ఇప్పుడు; పురమునకున్‌= నగరానికి; ఏంగుము= వెళ్ళుము. 
తాత్పర్యం: “ఇంత తప్పనిసరి అనటం ఎందుకు? వ్యాసుడు ఆనతిచ్చినది నీవు చేస్తావు సుమా! ఈ పనివలన 
నీవన్నివిధాలా వృద్ధిలోకి రావటానికి అర్హత కలవాడివి అవుతావు. ఏదయినా శోకంతో చేయటం ఎందుకు? ఇప్పుడు 
నగరానికి వెళ్ళుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 1137 
వ. మరల గాంగేయు కడకు వత్త; మదిమేలు, లె” మ్మని పలికి వెండియు. 343 


ప్రతిపదార్హం: మరలన్‌= తిరిగి; గాంగేయు= గంగాపుత్రుడైన భీష్ముడి; కడకున్‌= వద్దకు; వత్తము= వద్దాము; అది= ఆ పని; 
మేలు= మంచిది; లెమ్ము2 బయలుదేరుము; అని= అంటూ; పలికి= చెప్పి; వెండియున్‌= తిరిగి; ఇంకా. 


తాత్పర్యం: భీష్ముడివద్దకు మరొకమారు వద్దాము. అదే మంచిది. లెమ్ము" (నగరానికి వెళ్ళటానికి) అని చెప్పి 
శ్రీకృష్ణుడు ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే ' తమ్ములును విప్రవరులును ధరణి€ గల్గు |; బహువిధంబుల ప్రజలును బార్జివేంద్ర 
చాతకప్రకరములు పర్దన్యు. గోరు । నట్లు నిను గోరుదురు కృప నాదరింపు. 344 


ప్రతిపదార్థం: పార్టివ+ఇం(ద్ర!= రాజోత్తమా! ధర రాజా!; తమ్ములును= సోదరులు; విప్రవరులును= బ్రాహ్మణ శ్రేష్టులు; ధరణిన్‌= 
భూమిపై; కల్ను= ఉన్న; బహువిధంబుల= అనేకములైన (వివిధ వర్ణాలకు, జాతులకు చెందిన); ప్రజలును= మానవులు; చాతక= 
వానకోయిల; (ప్రకరములు= గుంపులు; పర్జన్యున్‌= మేఘుడిని; కోరు+అట్టు= కోరే విధంగా; నినున్‌= నిన్ను; కోరుదురు= 
కావాలనుకొంటారు; కృపన్‌= దయతో; ఆదరింపు(ము)= కాపాడుము (చేరదీయుము). 


తాత్పర్యం: 'ధర్మరాజా! నీ తము మి, బ్రాహ శణోత్తములు, ఇంకా భూమిపై ఉన్న నానావిధ జాతివర్ణాలకు చెందిన జనులు 
వానకోయిలలు మేఘంకొరకు ఎదురు చూచే విధంగా, నిన్నే కావాలనుకొంటున్నారు. వారిని దయతో ఆదరించుము. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఈ సర్వజనంబుల మనోరథంబును సఫలంబులు సేయు' మని ప్రార్ధించె; నివ్విధంబునం గృష్టద్వైపాయన 
నారదదేవల దేవస్థాణు కృష్ణులు లోనుగాం బెక్కండ్రు పెక్కుదెజంగుల. జెప్పిన వాక్యంబుల6 జిత్తంబు కలంకదేటి, 
కౌంతేయాగ్రజుండు రాజ్యభార నిర్వహణోత్సాహం బంకురింప, శిశిరాపగమ సమయ కమలంబు ననుకరించు 
నాననంబుతో నప్పారాశర్య ప్రముఖ మునివరులకుం బ్రదక్షిణంబును దండప్రణామంబును నాచరించి, 
వారలవలన వసుమతీ వహనానుజ్ఞయు వివిధాశీర్వాదంబులుం బడసి వెలింగె; వారును నిజస్థానంబులకుం 
జనిరి; తదనంతరంబ. 345 


ప్రతిపదార్హం: ఈ సర్వజనంబుల= ఇప్పుడు చెప్పిన అందరు జనుల; మనోరథంబును= కోరికను; సఫలంబు= ఫలవంతం; 
చేయుము; అని= అంటూ (శ్రీకృష్ణుడు); ప్రార్ధించెన్‌= వేడుకొన్నాడు; ఈ విధంబునన్‌= ఈ తీరుగా; కృష్ణద్రైపాయన= వ్యాసుడు; 
నారద; దేవల; దేవస్థాణు; కృష్ణులు; లోనుగాన్‌= మొదలైన; పెక్కం[్రు= అనేకులు; పెక్కు= బహు; తెజంగులన్‌= భంగుల; 
చెప్పిన= బోధించిన; వాక్యంబులన్‌= మాటలతో; చిత్తంబు= మనస్సు; కలంక= కలత (బాధ); తేటి= తేరుకొని; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; రాజ్యభార= రాజ్యపరిపాలన అనే బాధ్యతను; నిర్వహణ= మోయాలనే; ఉత్సాహంబు= 
ఆసక్తి అంకురింపన్‌= మొలకెత్తగా; శిశిర= శిశిర బుతువు యొక్క; అపగమ= వెనుదిరిగే; సమయ= కాలంలోని; కమలంబు= 
పద్మాన్ని; అనుకరించు= పోలిఉన్న; ఆననంబుతోన్‌= ముఖంతో; ఆ+పారాశర్య ప్రముఖ= వ్యాసుడు మొదలైన; మునివరులకున్‌= 
బుషి శ్రేష్టులకు; ప్రదక్షిణంబు= వలగొనుట; దండప్రణామంబును= సాష్టాంగ దండ ప్రణామం (సాగిలి మొక్కటం); చేసి= 
ఆచరించి; వారలవలనన్‌= ఆ మునులనుండి; వసుమతీ వహన= భూభార నిర్వహణానికి; అనుజ్ఞయున్‌= అనుమతిని; వివిధ= 
అనేక; ఆశీర్యాదంబులున్‌= ఆశీస్సులును; పడసి= పొంది; వెలింగెన్‌= ప్రకాశించాడు; వారును= ఆ మునులును; నిజజ తమ; 
స్థానంబులకున్‌= తావులకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


138 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: నిన్ను కోరే అందరు జనుల కోరికను తీర్చుము” అని శ్రీకృష్ణుడు ధర్మరాజును వేడుకొన్నాడు. ఈ 
విధంగా వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, కృష్ణుడు మొదలైన అనేకులు అనేకవిధాలుగా బోధించగా 
ఆ మాటతో మనస్సులో కలతపాటుపోయి, ధర్మరాజుకు రాజ్యపాలన చేయాలనే ఆసక్తి మొలకెత్తింది. శిశిర బుతువు 
వెళ్ళిపోయి వసంత బుతువు ప్రవేశించిన కాలంలో ఉన్న పద్మంవలె వికసించిన ముఖం కలవాడై, వ్యాసుడు మొదలైన 
మునులకు ప్రదక్షిణలు, సాష్టాంగ దండప్రణామాలు చేసి, వారినుండి భూభారనిర్వహణానికి అనుమతిని, అనేక 
ఆశీస్సులను పొంది రాణించాడు. ఆ మునులు మొదలైనవారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత. 


విశేషం: అలం: ఉపమ. 


సీ. _ దేవభూదేవ పూజావిశేషము లాచరించి । యక్కురుకులశ్రేష్టుం డుర్వి 
నెడనెడ బ్రుంగుడువడి యున్నరాజులు । సనుదెంచి కను నవసరము వేచి 
యునికి కృష్ణునిచేత విని పూసి తొడి కట్టి । కొలువిచ్చిి మణిహేమకుంజరాశ్వ 
కాంతాదులగు తగుకానికల్‌ గైకొని, ।; యానృ్ఫపాలురకు. బ్రియం బొనర్జి, 


తే. యమ్ముకుందుండు వారును దమ్ముగమియు. । దక్కుంగల బంధుమిత్రులు ధౌమ్య ముఖ్య 
సూరిజనములు బలయంగఈ. దారకముల । మధ్యమున చొప్పుచంద్రుని మాడి బొలిచె. 346 

ప్రతిపదార్ధం: ఆ+కురుకుల శ్రేష్టుండు= ఆ కురువంశోత్తముడు; దేవ= దేవతలకు; భూదేవ= బ్రాహ్మణులకు; పూజావిశేషంబులు= 
ప్రత్యేక పూజలు మొదలైనవి; ఆచరించి= చేసి; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; బ్రుంగుడు+పడి= దాగుకొని (యుద్దానికి రాక); 
ఉన్న= ఉన్నటువంటి; రాజులు; చనుదెంచి= వచ్చి; కను+అవసరము= దర్శించటానికి తగిన సమయం కొరకు; వేచి+ఉనికి= 
ఎదురుచూస్తూ ఉండటం; కృష్ణునిచేతన్‌= కృష్ణుడు చెప్పగా; విని= ఆలకించి; పూసి= చందనాదులు అలదికొని; తొడి= 
అలంకరించుకొని; కట్టి= వస్త్రధారణచేసి; కొలువు+ఇచ్చి= తన ఆస్థానంలో స్టానమిచ్చి; మణి= మణులు; హేమ= బంగారం; 
కుంజర= ఏనుగులు; అశ్వ= గు(ర్రాలు; కాంతా= 'ప్రీలు; ఆదులు+అగు= మొదలైన; తగు= యోగ్యమైన; కానికల్‌= ఉపహారాలు; 
కైకొని= స్వీకరించి; ఆ నృపాలురకున్‌= ఆ రాజులకు; ప్రియంబు= ఇష్టాన్ని; ఒనర్భి= కలిగించి; ఆ+ముకుందుండు= ఆ శ్రీకృష్ణుడు; 
వారును= ఆ రాజులు; తమ్ముగమియున్‌= సోదరబృ్బందం; తక్కు౦/గల= మిగిలిన; బంధు= చుట్టాలు; మిత్రులు= స్నేహితులు; 
ధౌమ్యముఖ్య= ధౌమ్యుడు మొదలైన; సూరిజనములు= పండితులు; బలయంగన్‌= పరివేష్టించి ఉండగా; తారకముల= నక్షత్రాల; 
మధ్యమునన్‌= మధ్యలో; ఒప్పు= అందగించే; చంద్రుని= చంద్రుడి; మాడ్కిన్‌= వలె; పొలిచెన్‌= ప్రకాశించాడు. 
తాత్పర్యం: ఆ కురుకులోత్తముడైన ధర్మరాజు దేవబ్రాహ్మణ పూజలు విశేషంగా చేసి, అక్కడక్కడా దాగుకొని 
ఉన్న (యుద్దంలో పాల్తొనక తప్పించుకొన్ను) రాజులు వచ్చి దర్శించటానికి తగిన సమయంకొరకు కాచుకొని ఉన్నారని 
శ్రీకృష్ణుడు చెప్పగా విని, సంభ్రమంగా మైపూతలు, వస్త్రాలు ధరించి, వారికి ఆస్థానంలో తా విచ్చి, వా రిచ్చిన 
మణులు, బంగారం, ఏనుగులు, గుర్రాలు, స్రీలు మొదలైన యోగ్యమైన కానుకలను స్వీకరించి, ఆ రాజులకు 
సంతోషాన్ని కలిగించి, ఆ సామంతరాజులు, తమ్ముల బృందం, మిగిలిన బంధువులు, స్నేహితులు, ధౌమ్యుడు 
మొదలైన పండితులు తనను పరివేష్టించి ఉండగా చుక్కలమధ్య చంద్రుడివలె ప్రకాశించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
న. మటజునాండు కల్యంబునం గాలోచితకృత్యంబు లాచరించి ధవళానులేపన మాల్యవస్తాభరణంబుల 
నలంకృతుండై. 34/7 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 139 


ప్రతిపదార్థం: మటునాండు= మరుసటిరోజు; కల్యంబునన్‌= వేకువనే; కాల+ఉచిత= సమయానికి తగిన; కృత్యంబులు= పనులు; 
ఆచరించి= చేసి; ధవళ= తెల్లని; మాల్య= పూలదండలు; వస్త్ర= వస్త్రములు; ఆభరణంబులన్‌= నగలతోను; అలంకృతుండు+ఐ= 
అలంకరించబడినవాడై. 


తాత్పర్యం: మరుసటిరోజు వేకువనే సమయోచితమైన పనులు (కాలకృత్యాదులు) నిర్వర్తించి, తెల్లని పూలదండలు, 
వస్త్రాలు, నగలు అలంకరించుకొని (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నవమగు రథమున షోడశ |; ధవళహరులఈ. బూన్వం బనిచి ధరణిపుండు విధుం 
డవిరళ సుధారథం బె । క్కువిధము దో(పంగ నెక్కె. గురువంశనిధీ! 348 


ప్రతిపదార్థం: కురువంశనిధీ= కురువంశానికి పెన్నిధివంటి జనమేజయ చ(క్రవర్రి!; నవము+అగు= (క్రొత్తది అయిన; రథమునన్‌= 
రథానికి; షోడశ= పదునారు; ధవళ= తెల్లని; హరులన్‌= గుర్రాలను; పూన్చన్‌= పూన్చుమని; పనిచి= ఆజ్ఞాపించి; ధరణిపుండు= 
రాజు, ధర్మరాజు; విధుండు= చంద్రుడు; అవిరళ= ఎడబాయని; సుధారథంబు= వెన్నెల అనే రథాన్ని; ఎక్కు= అధిరోహించే; 
విధముజ= తీరు; తోయంగన్‌= అనిపించగా; ఎక్కెన్‌= అధిరోహించాడు. 


తాత్పర్యం: జనమేజయ చక్రవర్తీ! ధర్మరాజు కొత్తరథానికి పదహారు తెల్లని గుర్రాలను పూన్ఫుమని ఆజ్ఞాపించి, 
ఆ రథాన్ని చంద్రుడు తనని ఎడబాయని వెన్నెలరథాన్ని ఎక్కిన విధం తలపింపచేస్తూ అధిరోహించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


శా. సారథ్యంబు వహింప భీముండు, సితచ్చత్రంబు గాండీవి సె 
ల్వారం బట్టంగ6 జామరల్‌ గవ లిడన్‌ హారిప్రభంబయ్యె; న 
త్తేరం దేవురు నగ్నిపంచకము వేదిం బొల్జునట్లొప్పి రం 
భోరాశిధ్వనివోలె. దూర్యనికరంబుల్‌ మైోసె నొక్కున్ముడిన్‌. 349 


ప్రతిపదార్థం: భీముండు= భీమసేనుడు; సారథ్యంబు+వహింపన్‌= రథచోదనం చేయగా; గాండీవి= అర్జునుడు; సితచ్చత్రంబు= 
తెల్లగొడుగు; చెల్వారన్‌= అందమతిశయించగా; పట్టంగన్‌= పట్టుకొనగా; కవలు= నకుల సహదేవులు; చామరల్‌= వింజామరాలను; 
ఇడన్‌= పట్టుకోగా (వీచగా); ఆ+తేరు+అందున్‌= ఆ రథంలో; హారి= మనోహరమైన; ప్రభంబు+అయ్యెన్‌= కాంతికలిగిన దయింది 
(ప్రకాశించింది); ఆ+తేరు+అందున్‌= ఆ రథంలో; ఏవురున్‌= అయిదుగురు (పాండవులు); అగ్నిపంచకము= పంచాగ్నులు; 
వేదిన్‌=అందు; యజ్ఞవేదికయందు; పొల్చున్‌+అట్టు= వెలిగేటట్సు; ఒప్పిరి= అందగించారు; అంభోరాశి= సముద్రపు; ధ్వని= శబ్దం; 
పోలెన్‌= వలె; తూర్యనికరంబుల్‌= వాద్య సముదాయాలు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; ('మోసెన్‌= (మోగాయి. 


తాత్పర్యం: ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు. అర్జునుడు వెల్లగొడుగును అంద 
మొప్పుగా పట్టాడు. నకుల సహదేవులు వింజామరలు పట్టుకొని వీస్తున్నారు. వారితో ఆ రథం మనోహరమై ఒప్పారింది. 
పంచాగ్నులు యజ్ఞవేదికపై పొలుపారినట్టు పాండవులైదుగురూ ఆ రథంలో ప్రకాళించారు. సముద్రఘోషవలె 
వాద్యాలన్నీ ఒక్కసారిగా (మోగాయి. 

నిశేషం: అలం: ఉపమ. పంచాగ్నులు: 1. ఆహవనీయాన్సి, 2. దక్షిణాగ్ని, 3. గార్హపత్యాగ్ని, 4. సభ్యాన్ని, 5. అపసధ్యాస్ని - ఇవి 
యజ్ఞవేదికి తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్య దిక్కులం దుంటాయి. 


140 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ధర్మరాజు సపరివారంబుగా( గరినగరంబు. బ్రనేశించుట: (సం. 12-38-34) 


వ. ఇట్లునితాంతకాంతిప్రకారుండై పాండవాగ్రజుండు పాండురాజాగ్రజు నతని దేవిం బ్రభూతాందోళ౪కారూఢులం 
జేసి పురస్కరించుకొని శ్రైబ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకంబు లను వాహంబులు పూనినరథంబున సాత్యకి 
సహితుండయి వెలుంగు వెన్నునిం బిటింది దెసం బెట్టికొని, యతని కలన మనోజవంబులగు హయంబులం 
బూన్సిన యవదాత స్యందనంబున యుయుత్యుం డరుగుదేర, నుచిత వాహనారూఢుండై విదురుండు 
కుంతీప్రముఖ కురుస్ర్తీజనంబుల నందలంబుల నిడికొని వెనుకనడవ, నరేంద్రులునానాముఖంబులం దమతమ 
సేనల తోడం గూడ. గొలిచి చనుదెంచుచుండం జనునప్పుడు. 350 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ+అ(గ్రజుండు= పాండు రాజకుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; నితాంత= ఎడతెగని, 
అంతులేని; కాంతి ప్రకారుండు+ఐ= వెలుగుతో కూడినవాడై; పాండురాజ+అ(గ్రజున్‌= పాండురాజు అన్న అయిన ధృతరా్ర్రుడిని; 
అతని దేవిన్‌= అతడి భార్య అయిన గాంధారిని; ప్రభూత= ఉన్నతమైన; గొప్ప; ఆందోళికా= పల్లకీని; ఆరూఢులన్‌= అధిరోహించిన 
వారినిగా; చేసి= ఒనర్చి; పురస్కరించుకొని= వారిని ముందుండేటట్టుగా చేసి శైబ్య= శైబ్యం ; సుగ్రీవ= సుగ్రీవం; మేఘపుప్పు= మేఘపుష్పుం; 
వలాహకంబులు= వలహకం; అను= అనే పేర్దుగల; వాహంబులు= గుర్రాలు; పూనిన= పూన్చిన; రథంబునన్‌= తేరుపై; సాత్యకి 
సహితుండు+ఐ= సాత్యకితో కూడుకొన్నవాడై; వెలుంగు= ప్రకాశించే; వెన్నుని= శ్రీకృష్ణుడి; పిజిందిదెసన్‌= వెనుకవైపు; పెట్టికొని= 
ఉంచుకొని; అతని= ధర్మరాజు; కెలనన్‌= పార్వాన; మనోజవంబులు+అగు= మనసంతటి వేగంకల; హయంబులన్‌= గు(ర్రాలను; 
పూన్చిన= పూనిన; అవదాత= శ్రేష్టమైన, స్వచ్చమైన; స్యందనంబునన్‌= రథంలో; యుయుత్సుండు; అరుగు+తేరన్‌= వస్తుండగా; 
ఉచిత= తగిన; వాహన+ఆరూఢుండు+ఐ= రథాన్ని అధిరోహించినవాడై; విదురుండు; కుంతీ'ప్రముఖ= కుంతీదేవి మొదలైన; 
కురుస్రీజనంబులన్‌= కౌరవస్తీలను; అందలంబులన్‌= పల్లకీలలో ; ఇడికొని= ఉంచి; వెనుక నడువన్‌= వెనుకగా వస్తుండగా; నరేంద్రులు= 
రాజులు; నానా ముఖంబులన్‌= అన్ని వైపులనుండి; తమతమ= తమయొక్క; 'సేనలతోడన్‌= సైన్యాలతో; కూడన్‌= కలిసి; కొలిచి= 
సేవించి; చనుదెంచుచుండన్‌= వస్తూ ఉండగా; చను+అప్పుడు= వెళ్ళీ సమయంలో. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు అంతులేని ప్రకాశంతో వెలిగిపోతూ ధృతరా(ష్ట్రుడినీ, గాంధారినీ గొప్ప పల్లకిలో 
కూర్చుండబెట్టి తన ముందుంచుకొని, శ్రైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు అనే గుర్రాలను పూన్చిన రథంపై 
సాత్యకితో కలిసి శ్రీకృష్ణుడు వెనుక వస్తుండగా, ప్రక్కనే మనోవేగంతో పరుగెత్తే గుర్రాలను పూన్చిన శ్రేష్టమైన 
రథంపై యుయుత్సుడు వస్తుండగా, తనకు యోగ్యమైన వాహనాన్ని తా నధిరోహించి, కుంతీదేవి మొదలైన 
అంతఃపుర స్త్రీలను పల్లకీలలో ఉంచి, విదురుడు వెనుక వస్తుండగా, రాజులు అన్ని వైపుల నుండి తమ సైన్యాలతో 
కలిసి సేవిస్తుండగా, బయలుదేరే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ద్విరదంబుల నరదంబుల. । దురగంబుల. గాల్టలముల. దూర్యంబుల సీ 
గిరులన్‌ గొడుగులం బడగలఈ । బరిస్సురిత మయ్యె నతని పయనంబు గడున్‌. 351 


ప్రతిపదార్థం: అతని పయనంబు= ఆ ధర్మరాజు ప్రయాణం; ద్విరదంబులన్‌= ఏనుగులతో; అరదంబులన్‌= రథాలతో; 
తురగంబులన్‌= గుర్రాలతో; కాల్చ్బలములన్‌= బంటులతో; తూర్యంబులన్‌ సీగిరులన్‌= వింజామరలతో; గొడుగులన్‌= ఛత్రాలతో; 
పడగలన్‌= ధ్వజాలతో; కడున్‌= మిక్కిలి; పరిస్పురితము+అయ్యెన్‌= ప్రకటితం అయింది. 


తాత్పర్యం: ఆ విధంగా సాగుతున్న ధర్మరాజు ప్రయాణం ఏనుగులు, రథాలు, గుర్రాలు, బంటులు, 
వాద్యాలు,వింజామరలు, ఛత్రాలు, ధ్వజాలతో అధికంగా ప్రకటిత మయింది. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము శ4 


వ.  మభియును. 352 
తాత్సర్యం: అంతేకాక, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. వందిజనులు. బాఠకులుం । గ్రందుకొనం బొగడ జదువ(గా మాగధు లా 
నందముగ. బాడ నుచితపు ।; మందత్వము గమనమునకు మహిమ యొనర్పన్‌. 353 


ప్రతిపదార్థం: వందిజనులు= భట్టులు; పాఠకులున్‌= వేదపాఠం చదివేవారు; క్రందుకొనన్‌= అతిశయించినట్టు; పొగడన్‌= క్రీర్తిస్తుండగా; 
చదువంగాన్‌= పరఠిస్తుండగా; మాగధులు= వంశక్తీర్తనం చేసేవారు; ఆనందముగన్‌= సంతోషంగా; పాడన్‌= పాడుతుండగా; 
ఉచితము+మందత్వము= తగినటువంటి నెమ్మదితనం; గమనమునకున్‌= నడకకు; మహిమ= గొప్పదనం; ఒనర్చన్‌= కూర్చగా. 


తాత్పర్యం: రాజును పొగడి జీవించే వందులు కీర్తిస్తుండగా, వేదపాఠం చదివేవారు పఠిస్తుండగా, వంశచరిత్రను, 
ప్రతిష్టను కీర్తించే మాగధులు సంతోషంగా పాడుతుండగా, తగిన నెమ్మదితనం ప్రయాణానికి గొప్పతనాన్ని 
కూర్చగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ.  అన్నరనాథుండు నడచి నాగనగరంబు ప్రవేశించె; నంతకుమున్నయందలి జనంబులు గలువడములును 
దోరణంబులను గ్రముక కదళీస్తంభపూర్ణకుంభ స్థాపనంబులను కస్తూరి కలయంపులను గర్పూరపు 
మ్రుగ్గులను బుష్వ్పోపహారంబులను బ్రాలంబమాలికలను నొప్పు మిగుల నప్పురం బలంకరించి, యాబాల 
వృద్దంబుగా. బరమాంబరానులేపన మాల్యభూషణంబులం బొలిచి, బహుల ప్రమదంబున సమ్మర్ధంబులగు 
సంచారంబులం జారుత్వవిశేషంబు వహించి రక్కురు రాజోత్తముండు రాజమార్గంబు దథిసి 
చనుసమయంిబున. 354 


ప్రతిపదార్థం: ఆ+నరనాథుండు= ఆ రాజు; నడచి= వెడలి; నాగపురంబు= హస్తినాపురంలో; ్రవేశించెన్‌= అడుగుపెట్టాడు; 
అంతకుమున్ను+అ= అంతకన్న ముందే; అందలి= అచటి; జనంబులు= ప్రజలు; కలువడములును= వేడుకగా ధ్వజస్థంభాలకు 'వేలాడగట్టిన 
కలువపూదండలు; తోరణంబులను= మంగళచిహ్నాలైన మామిడాకుల దండలు; క్రముక= పోక; కదళి= అరటి; స్తంభ= బోదెలతోను; 
పూర్ణకుంభ న్ధాపనంబులను= నిండైన కలశాలను శుభచిహ్నంగా నిలపటం; కస్తూరి కలయంపులను= కస్తూరి కలిపి చల్లిన కళ్ళాపులతోను; 
కర్పూరము+(మ్రుగ్గులను= కర్ఫూరంతో వేసిన రంగవల్లికలతోను; పుష్ప+ఉపహారంబులను= పూల కానుకలతో (పుష్పగుచ్చాలు మొదలైనవి); 
'ప్రాలంబ మాలికలను= బాగా వేలాడుతున్న దండలతోను; ఒప్పు+మిగులన్‌= అందం అతిశయించగా; ఆ+పురంబు= ఆ నగరాన్ని; 
అలంకరించి= సింగారించి; ఆ బాల వృద్దంబుగాన్‌= పిల్లలు మొదలు పెద్దలవరకు అందరునూ; పరమః= (శ్రేష్టమైన; అంబర= వ'స్త్రాలు; 
అనులేపన= మైపూతలు; మాల్య= పూలమాలలు; భూషణంబులన్‌= నగలతో; పొలిచి= చక్కనై, అలంకరించుకొని; బహుల ప్రమదంబునన్‌= 
ఎంతో సంతోషంతో; సమ్మర్దంబులు+అగు= ఒకరితో ఒకరు రాజుకుంటున్నట్టు; సంచారంబులన్‌= కదలికలతో (తిరుగాడుతూ); చారుత్వ 
విశేషంబుల= ఒప్పిదమైన అతిశయాన్ని; వహించిరి= కలిగి ఉన్నారు; ఆ+కురురాజ+ఉత్తముండు= ఆ కురువంశ రాజులలో (శ్రేష్టుడైన 
ధర్మరాజు; రాజమార్గంబు= రాచబాటను; తజిసి= సమీపించి; చను సమయంబునన్‌= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: ధర్మరాజు నడచి హస్తినాపురంలో ప్రవేశించాడు. అంతకన్న ముందుగా హస్తినాపురజనులు ధ్వజస్తంభాలకు 
కలువపూల దండలను (వ్రేలాడగట్టి, మంగళతోరణాలు కట్టి, పోక అరటిబోదెలను, పూర్ణకలశాలను స్టాపించి, కస్తూరితో 
కళ్ళాపి చల్లి కర్పూరపు రంగవల్టులు తీర్చి, పూలగుత్తులతోనూ, చక్కగా (వ్రేలాడుతున్న పూలదండలతోను ఎంతో 
అందంగా ఆ నగరాన్ని అలంకరించారు. పసిపిల్లల నుండి వృద్దులవరకు అందరూ ఎంతో ్రేసమైన వస్త్రాలను, మై 
0౧ ఠా అ నా, 
పూతలను, పూలదండలను, నగలను ధరించి చక్కదనంతో ఒప్పారుతూ ఎంతో ఆనందంగా ఒకరినాకరు 


142 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఒరుసుకొంటూ (వీథులలో ఎడంలేని విధంగా జనులతో నిండాయని భావం.) చాలా సంబరంగా తిరుగుతున్నారు. 
అప్పుడు ధర్మరాజు రాచబాటను సమీపించి వెళ్ళే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హర్మ్యములనుండి పణ్యపుణ్యాంగనాని । కరము లక్షతయుత, మౌక్తికముల సేస 
లొలుకం గల్పలతాచయంబులును పుష్ప । వృష్టి పెల్లుగం గురిసిన విధము దోంచె. 355 


ప్రతిపదార్హం: హర్మ్య్యములనుండి= భవనములపై నుండి; పణ్య+పుణ్య+అంగనా= వేశ్యాస్త్రీల, పుణ్యస్రీల; నికరములు= 
సముదాయాలు; అక్షతయుత= అక్షతలతో (నలగని పూలతో); కూడిన; మౌక్తికముల= ముత్యాల; సేసలు+ఒలుకన్‌= అక్షతలు 
చల్లగా; కల్పలతా= కల్పవృక్షాల;) చయంబులు= గుంపులు; పుష్పవృష్టి= పూలవాన; పెల్టుగన్‌= అధికంగా; కురిసిన విధము= 
కురిసినట్టుగా; తోయెన్‌= అనిపించింది. 


తాత్పర్యం: భవనాల పైనుండి వేశ్యాంగనలు, పుణ్యస్త్రీలు గుంపులుగా చేరి ముత్యాలతో కూడిన నలగని పూలు 
అక్షతలుగా చల్చ్టుతుండగా కల్పవృక్షాల సముదాయం అధికంగా పూలవాన కురిపించినట్టుగా అనిపించింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడం జూడం బజితెంచిన పొరజానపద జనంబులు దమలోన. 356 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; చూడన్‌= చూడటానికి; పజతెంచిన= వచ్చిన; పౌర= పురజనులు; జానపదజనంబులు= 
జానపదులు; తమలోనన్‌= తమలోతాము. 


తాత్పర్యం: ఆ సమయంలో అక్కడికి చూడటానికి వచ్చిన నగరవాసులు, [గ్రామవాసులు అయిన (ప్రజలు తమలో 
తాము. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. '*దిగ్విజయంబునం దేజస్వి యయ్యు న । జాతశత్రుం డనం జను నితండె; 
రాజసూయ మహాధ్వరము సేసి విప్రుల | గనక రత్నాదుల. దనిపె నితండె; 
నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు । నిష్ట యస్థలితగా నెజిపె నిత(డె; 
ధర్మైక నిరతు€ డీతం డొక్కరు6డ చువ్వ । యని పల్కుటకు€ బాత్ర మయ్యె నితందె; 


తే. బలము దగవును ధర్మంబు వెలయ. బగథఅ । ననవశేషంబుగాం దెగటార్దె నితండె 
యనంగ మజియును వివిధ కీర్తనల హర్ష । వచనముల నుల్లసిల్లు రవంబు మిగిలె. 357 


ప్రతిపదార్థం: ఇతండు+ఎ= ఇతడు మాత్రమే; దిగ్విజయంబునన్‌= అన్ని దిక్కులు జయించటంతో; తేజస్వి= కాంతిమంతుడు; 
అయ్యున్‌= అయి ఉండికూడ; అజాతశత్రుండు= పుట్టని శత్రువులు గలవాడు; అనన్‌= అనగా; చనున్‌= చెల్టుతున్నాడు; 
ఇతండు+ఎ= ఇతడే; రాజసూయ మహా+అధ్వరము= రాజసూయం అనే పేరున్న గొప్పయజ్ఞం; చేసి= ఒనరించి; వి(ఫ్రులన్‌= 
(బ్రాహ్మణులను; కనక= బంగారం; రత్న= మణులు; ఆదులన్‌= మొదలైన వాటితో; తనిపెన్‌= సంతృప్తి పరిచాడు; ఇతండు+ఎ= 
ఇతడే సుమా]; నిత్య= ఎల్లప్పుడూ; 'వ్రతంబు+కాన్‌= ఆచరించవలసిన పద్దతిగా; సత్యంబు= సత్యవాక్యాన్ని; పాలించు= అనుసరించే; 
నిష్ట= నియమం; అస్థలిత+కాన్‌= చెక్కుచెదరకుండా; నెజుపెన్‌= అమలు జరిపాడు; ఇతండు+ఎ= ఇతడే, ఈ ధర్మరాజే; 
ధర్మ+ఏక+నిరతుండు= వేదచోదిత మార్గంలో అనన్యనిష్ట కలవాడు; ఈతండు= ఈ ధర్మరాజు; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
చువ్వె= సుమా! అని పల్కుటకున్‌= అంటూ చెప్పటానికి; పాత్రము= అర్హుడు; అయ్యెన్‌= అయ్యాడు; ఇతండు+ఎ= ఇతడే; 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 143 


బలమున్‌=. శక్తి తగవును= న్యాయం; ధర్మంబు= వేదోక్తవిధి నిర్వహణం; వెలయన్‌= ఒప్పుగా; పగణన్‌= శత్రువులను; 
అనవశేషంబు+కాన్‌= మిగలకుండా; తెగటార్చెన్‌= సంహరించాడు; అన(గన్‌= అనేట్టుగా; మజియును= ఇంకా; వివిధ క్తీర్తనలన్‌= 
అనేక విధాలైన పొగడ్తలతోను; హర్షవచనములన్‌= సంతోషంతో కూడిన మాటలతోను; ఉల్లసిల్లు= అతిశయించే; రవంబు= ధ్వని; 
మిగిలెన్‌= ఎక్కువయింది. 

తాత్పర్యం: 'అన్ని దిక్కుల రాజులను జయించి కీర్తిమంతుడై కూడ 'అజాతశత్రుడు” అని ప్రసిద్ది కెక్కింది ఇతడే. 
రాజసూయం అనే గొప్ప యజ్ఞం చేసి బ్రాహ్మణులను బంగారం, రత్నాలు మొదలైన వాటితో తృప్తి పరచిం 
దితడే. సత్యవాక్య పరిపాలనను నిరంతరం ఆచరించే నియమంపట్ల ఉన్న లగ్నత చెక్కుచెదరనీయనిది ఇతడే. 
ధర్మాచరణంలో అనన్య నిష్ట గలవా డితడొక్కడే సుమా! అని చెప్పటానికి తగిన అర్హత కలవా డితడే. శక్తి న్యాయం, 
ధర్మం ఒప్పేటట్టుగా శత్రువులను నిళ్ళేషంగా చంపింది ఇతడే” అంటూ, ఇంకా అనేక పొగడ్తలతోనూ, సంతోషంతో 
కూడిన మాటలతోనూ అధికమైన శబ్దం అతిశయించింది. 


నిశేషం: అజాతశత్రుడు: పుట్టని శత్రువులు కలవాడు. అంటే ధర్మరాజు ఎవరినీ తన శత్రువులుగా భావించడు. ఇతరులు 
ధర్మరాజును శత్రువు అనుకుంటే అనుకొనవచ్చును. అంతశ్ళత్రువుల పుట్టుక తనలో లేనివాడు. దిగ్విజయం చేసికూడా అజాతశత్రువు 
అనే బిరుదాన్ని నిలుపుకొన్న ఘనత ధర్మరాజుకే దక్కింది. 
క. లావులు వెరవులు. దాల్ములు€ । జేవలు నస్టలితములుగం జెల్లు పనులు నా 

నా విధములఈ. బేర్కొనుచుం । బావని నరు6 గవల. బొగడు పటురవ మెస్‌. 358 
ప్రతిపదార్థం: లావులు= బలాలు; వెరవులున్‌= ఉపాయాలు; తాల్ములున్‌= ఓర్పులూ; చేవలున్‌= సామర్జ్యాలూ; అస్థలితములుగన్‌= 
జారనివిగా (చెక్కుచెదరక); చెల్లు= నడిచే; పనులు= కార్యాలు; నానావిధములన్‌= అనేక తీరులుగా; పేర్కొనుచున్‌= ఏకరువు 
పెట్టుతూ; పావనిన్‌= భీముడిని; నరున్‌= అర్జునుడిని; కవలన్‌= నకుల సహదేవులనూ; పొగడు= కీర్తించే; పటు= గొప్ప; రవము= 
ధ్వని; ఎసలౌన్‌= ఎక్కువైంది. 
తాత్పర్యం: బలాలు, ఉపాయాలు, ఓర్పులు, సామర్ధ్యాలు ఏమాత్రం చెదరకుండ (తక్కువకాకుండా) నిర్వర్తించిన 
ఘనకార్యాలనన్నింటిని అనేక విధాలుగా చెప్పుకొంటూ (పౌరులు) భీమార్జున నకుల సహదేవులని పొగడుతున్న 
ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. 
నిశేషం: అలం: యథాసంఖ్యం. భీమాదులందరిలో సమష్టిగా నాలుగు గుణాలు చూస్తున్నా, ప్రత్యేకించి భీముడిలో బలం, 
అర్జునుడిలో ఉపాయం, నకులుడిలో ఓర్పు, సహదేవుడిలో సామర్ధ్యం గమనించి ప్రజలు కీర్తించారని (క్రమాలంకారం వలన 
(గ్రహించవచ్చును. 
క. “వ్రతచర్యయు భాగ్యంబును । ధృతియు మతియు నరయ ద్రౌపదికి ననయగు భూ 

పతివల్లభాజనము లీ । క్షితి. గలరే యనురవంబు సెల(౧౦ గలయన్‌. 359 


ప్రతిపదార్థం: వ్రతచర్యయున్‌= ఉపవాసాది పుణ్యకర్మలు, నోములు మొదలైనవి ఆచరించటం; భాగ్యంబును= అదృష్టం, పతుల 
అనురాగం; ధృతియున్‌= ధైర్యం; మతియున్‌= తెలివి; అరయన్‌= చూడగా; ద్రౌపదికిన్‌= ద్రౌపదితో; ఎన+అగు= సాటి అయిన; 
భూపతివల్లభాజనములు= రాజపత్నులు; ఈక్షితిన్‌= ఈ భూమిలో; కలరు+ఏ?= ఉన్నారా? (లేరని భావం); అను= అనే; రవంబు= 
ధ్వని; కలయన్‌= అంతటా; చెలగౌన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: పుణ్యకర్మలు, నోములు చేయటంలోనూ, అదృష్టం, ధైర్యం, తెలివి కలిగి ఉండటంలోనూ, రాజపత్నులెవ్వరూ 
(ద్రౌపదికి సాటి అయినవారు ఈ భూమిలో ఉన్నారా?” (లేరు అని భావం) అనే ప్రశంసల సవ్వడి అంతటా వ్యాపించింది. 


144 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇట్లు పెల్లయిన మైోంతను దరంగితము లైన నెరవుల పెంపునం బురంబు చంద్రోదయ ఘూర్గ్దమానంబైన 
మహార్ధవంబు ననుకరించె; నా ధర్మరాజు రాజమందిరద్వారంబు సేరంజనియె; నప్పుడు బహువిధంబులగు 
శోభనద్రవ్యంబులు గరంబులంగొని భవ్యభూసురులును బుణ్యాంగనలును నెదుర్కొన, వాని నెల్లం గైకొనుచుం 
బ్రవేశించి యతం డేనుంగు మొగసాల నరదంబు డిగ్గి, ధౌమ్య ధృతరాష్ట్ర పురస్పరంబుగా నభ్యంతర 
నివాసంబు సొచ్చి, గృహదేవతలం బూజించి, మగుడ బహిరంగణ భూమికి వచ్చి, నగర దేవతా పూజలు 
సేయింపం దగువారలం బనిచి, బ్రాహ్మణ సంఘంబులం గానిపించుకొని, కనకంబులును గోవులు మొదలైన 
వివిధ వస్తువులు నొసంగి; నప్పు డాశీర్వాద నాదంబులను శంఖభేరీ ప్రముఖ మంగళ తూర్యరవంబులను 
రోదసి పెక్కటిల్లె;, దదనంతరంబ నిశ్శబ్దంబై యున్న సకల జనంబులును నజ్జనపాలు నాననం బాలోకించు 
చుండి; రట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుం దను నొక్క రక్కసుండు విప్రాకారంబు గైకొని త్రిదండి 
వేషం బలవడ నయ్యవనీదేవతాకోటిలో నిల్చి యన్నరనాథున కిట్లనియె. 360 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెల్టు+అయిన= అధికమైన; (మైోంతను= ధ్వనితో; తరంగితములు+ఐన= ఉప్పొంగిన; 
నెరవుల= మార్గాల; పెంపునన్‌= ఆధిక్యంతో; పురంబు= నగరం; చంద్ర+ఉదయ= చంద్రోదయ సమయంలో; ఘూర్షమానంబు+ఐన= 
ఎగసిపడుతున్న; మహా+అర్హవంబును= గొప్ప సముద్రాన్ని; అనుకరించెను= పోలి ఉన్నది; ఆ ధర్మరాజు; రాజమందిర ద్యారంబు= 
రాజ(ప్రాసాదపు వాకిలిని; చేరన్‌+చనియెన్‌= సమీపించపోయాడు; అప్పుడు= ఆ సమయంలో; బహువిధంబులు+అగు= వివిధ 
ప్రకారాలైన; శోభనద్రవ్యంబులు= మంగళ (ద్రవ్యాలు; కరంబులన్‌= చేతులలో; కొని= పట్టుకొని; భవ్యభూసురులును= 
శుభప్రదులైన బ్రాహ్మణులు; పుణ్య+అంగనలునున్‌= పుణ్య'స్త్రీలు, ముత్తైదువలు; ఎదుర్కొనన్‌= ఎదురురాగా; వానిన్‌+ఎల్లన్‌= 
వాటినన్నింటిని; కైకొనుచున్‌= (గ్రహిస్తూ ప్రవేశించి= అడుగిడి; ఏనుంగు= పెద్దదైన; మొగసాలన్‌= ముఖశాలలో; అరదంబు= 
రథం; డిగ్గి= దిగి; ధెామ్య= ధౌమ్యుడు; ధృతరాస్త్ర= ధృతరా'్ష్రుడు; పురస్పరంబు+కాన్‌= ముందు నడుస్తుండగా; అభి+అంతర, 
నివాసంబు= అంతఃపురం; చొచ్చి= ప్రవేశించి; గృహదేవతలన్‌= తమ ఇంటి దైవాలను (కులదైవాలను); పూజించి= అర్చించి; 
మగుడన్‌= తిరిగి; మరల; బహిః+అంగణ భూమికిన్‌= ముంగిలికి వెలుపల ఉన్న ప్రదేశానికి; వచ్చి= చేరి; నగరదేవతా= 
నగరాధిదేవత; పూజలు= అర్భనలు; చేయింపన్‌= నిర్వర్తించటానికి; తగువారలన్‌= తగినవారిని; పనిచి= పంపి; బ్రాహ్మణ 
సంఘంబులన్‌= విప్రగణాలను; కానిపించుకొని= దర్శించుకొని; కనకంబులును= బంగారాలు; గోవులు= ఆవులు; మొదలు+ఐన= 
ఆదిగా; వివిధ+ అనేకమైన; వస్తువులున్‌= సంభారాలను; ఒసంగెన్‌= ఇచ్చాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆశీర్యాదనాదంబులను= 
ఆశీర్వచనాలతోనూ; శంఖ= శంఖాలు; భేరీ= దుందుభులు; ప్రముఖ= మొదలైన; మంగళ= శుభప్రదమైన; తూర్య= వాద్యాల; 
రవంబులను= ధ్వనులతో; రోదసి= అంతరిక్షం; పిక్కటిల్లైన్‌= పూర్తిగా నిండిపోయింది; తద్‌= ఆ; అనంతరంబు+అ= తర్వాత; 
నిశ్శబ్దంబు+ఐ= శబ్దం లేనిదై; ఉన్నన్‌= ఉండగా; సకల= సమస్తమైన; జనంబులునున్‌= ప్రజలు; ఆ+జనపాలున్‌= ఆ రాజుయొక్క; 
ఆననంబు= ముఖం; ఆలోకించుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండిపోయారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన సఖుండు= 
దుర్యోధనుడి మిత్రుడైన; చార్యాకుండు+అను= చార్వాకుడు అనే; ఒక్కరక్కసుండు= ఒక రాక్షసుడు; విప్ర+ఆకారంబున్‌= 
(బ్రాహ్మణరూపం; కైకొని= (గ్రహించి; త్రిదండి= సన్న్యాసి; వేషం= అలంకారం; అలవడన్‌= ధరించి; ఆ+అవనీదేవతాకోటిలోన్‌= 
(బ్రాహ్మణ సముదాయంలో; నిల్చి= ఉండి; ఆ+నరనాథునకున్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అత్యధికమైన ధ్వనులతో ఉప్పొంగిన బాటల అతిశయంతో ఆ నగరం చంద్రోదయ 
సమయంలో ఎగసిపడుతున్న మహాసముద్రం వలె ఉన్నది. అప్పు డా ధర్మరాజు రాజ(ప్రాసాదాల వాకిలి సమీపించాడు. 


ఆ సమయంలో ఎన్నో రకాల మంగళద్రవ్యాలు చేతులలో ధరించి శుభప్రదులైన బ్రాహ్మణులు, పుణ్యప్రీలు ఎదురు 
రాగా ఆ మంగళద్రవ్యాల నన్నింటినీ (గ్రహిస్తూ నగరులో ప్రవేశించి, చాల పెద్దదైన ముఖశాల (గజశాల) వద్ద 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 145 


రథం దిగి, ధౌమ్యుడు, ధృతరా్ర్రుడు ముందు నడుస్తుండగా అంతఃపురం ప్రవేశించి, తమ ఇలవేల్పులను అర్చించి, 
తిరిగి వెలుపలి (ప్రదేశానికి వచ్చి, నగర దేవత పూజలు చేయించటానికి అర్హులైనవారిని ఏర్పాటు చేయించి, 
(బ్రాహ్మణులను దర్శించుకొని, వారికి బంగారం, గోవులు మొదలైన అనేక సంభారాలు దానం చేశాడు. అప్పుడు 
ఆ బ్రాహ్మణులు చేసిన ఆశీస్సుల ధ్వనులతోనూ, శంఖం భేరీ మొదలైన మంగళ వాద్యాల ఘోషతోనూ ఆకాశం 
మారు[మోగింది. ఆ తరువాత జనులంతా శబ్దం చేయకుండా ధర్మరాజు ముఖం చూస్తూ ఉండిపోయారు. అటువంటి 
సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే పేరుగల రాక్షసు డొకడు బ్రాహ్మాణరూపం ధరించి సన్న్యాసి 
వేషం వేసికొని, బ్రాహ్మణసమూహంలో నిలబడి ఆ రాజుతో ఇట్టా అన్నాడు: 


విశేషం: అలం: ఉపమ. త్రిదండి= మనోదండం, వార్టండం, కర్మదండం అనే మూడు దండాలు ఉన్నవాడు సన్న్యాసి. 
చార్యాకుం డను రాక్షసుండు బ్రాహ్మణ నిగ్రహంబున( జచ్చుట (సం. 12-39-22) 


చ. “వినుము నరేంద్ర! సర్వమగు విప్రజనంబును గూడి నన్ను! బం 

చిన విధ 'మీతం దేటిపతి? సేసిన పాపము పెద్ద; చంపుచో 

జనకుండు భ్రాత పుత్రుండను శంక యొకించుక లేదు; సద్గురుం 

డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయుం బుట్టదు; వీనిం గాల్పనే!? 361 
ప్రతిపదార్థం: నరేం[ద్ర!= రాజా!; సర్వము+అగు= సమస్తమైన; విప్రజనంబును= బ్రాహ్మాణసమూహం; కూడి= కలిసి; నన్నున్‌= నన్ను; 
పంచిన= పంపిన; విధము= పద్దతి, కారణం; వినుము= ఆలకించుము; ఈతండు= ఈ ధర్మరాజు; ఏటి పతి?= ఎటువంటి రాజు?; 
చేసిన పాపము= ఆచరించిన దుషృత్యం; పెద్ద=ఘనం; చంపుచోన్‌= చంపే సమయంలో; జనకుండు= తండ్రి; భ్రాత= సోదరుడు; పుత్రుండు= 
కుమారుడు; అను= అనే; శంక= అనుమానం, సందేహం; ఒక+ఇంచుక= కొద్దిగా కూడ; లేదు= లేకపోయింది; సత్‌+గురుండు= మంచిగురువు; 
అనియెడి= అనే; కొంకు= భయం; బుద్దిన్‌= మనసులో; ఇసుమంతయున్‌= అతి స్వల్పంగా కూడ; పుట్టదు= కలగలేదు; వీనిన్‌= ఈ 
ధర్మరాజును; కాల్పను+ఏ?= తగులబెట్టాలా? (ఏం చేసినా తప్పులేదు నిష్ర్రయోజనం అనే భావం ప్రకటించటానికి వాడే ప్రయోగం). 


తాత్పర్యం: 'ధర్మరాజా! బ్రాహ్మణులంతా కలిసి నన్ను పంపిన కారణం వినుము. ఘనమైన పాపం చేసిన ఇతడేం 
రాజు? చంపే సమయంలో తండ్రి, సోదరుడు, కొడుకు అని కూడ సందేహించలేదు. విద్య నేర్పిన గురువని మనసులో 
కొంచెం కూడ భయపడలేదు. వీడిని తగలపెట్టినా తప్పులేదు కదా!” 


వన. అను మని రని పలికి వెండియు. 362 
ప్రతిపదార్థం: అనుము= అనవలసినది; అనిరి; అని= అన్నారని; పలికి= మాట్టాడి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 
తాత్పర్యం: అనుమని అన్నారు” అని చెప్పి ఇంకా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. “ఇట్లు శిష్టజనము లేవగింపంగం జేయు । రాజ్య మేల బంధురాజి నెల్లం 
బొలియంజేసి యెట్టి భోగంబు లనుభవిం । చెదవు? కల్మషంబు చిక్క నీకు. 363 


ప్రతిపదార్ధం: ఇట్టు= ఈ విధంగా; శిష్టజనములు= సజ్జనులు; ఏవగింపంగన్‌= అసహిర్యచుకుంటూ ఉండగా; చేయు= చేసే; 
రాజ్యము+ఏల?= రాజ్యపాలన ఎందుకు?; బంధు= చుట్టాల; రాబిన్‌= సమూహాన్ని; ఎల్లన్‌= అంతటినీ; పొలియన్‌+చేసి= చంపి; 
ఎట్టి= ఎటువంటి; భోగంబులు= సుఖాలు; అనుభవించెదవు?= అనుభవిస్తావు?; నీకు; కల్మషంబు= పాపం; చిక్కెన్‌= కలిగింది. 


146 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “ధర్మరాజా! ఈ విధంగా సజ్జనులు అంతా అసహ్యించుకొంటూ ఉండగా రాజ్యం చెయ్యటం ఎందుకు? 
బంధువుల నందరినీ చంపి నీవు ఎటువంటి భోగాలు అనుభవిస్తావు? నీకు పాపం కలిగింది.” 


వ. అనిన విని యవ్విప్రు లత్యంత వ్యథితాంతఃకరణు లగుచు నొండొరుల మొగంబులు సూచి “యిట్లు వుట్టం 
బని యేమి”? యను వచంబులతోం. దిరుగుడు వడిరి; ధర్మనందనుండు లజ్ఞావనత వదనుండై యూరకుండి, 
వారలవలను గనుంగొని కేలు మొగిచి ఫాలభాగంబున. గదియించి యిట్లనియె. 364 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+విప్రులు= ఆ (బ్రాహ్మణులు; అతి+అంత= మిక్కిలి; వ్యథిత= బాధపడిన; 
అంతఃకరణులు= మనస్సు కలవారు; అగుచున్‌= జొతూ; ఒండొరుల= పరస్పరం; మొగంబులు= ముఖాలు; చూచి= ఆలోకించి; 
ఇట్టు= ఇటువంటిది; పుట్టన్‌= కలగటానికి; పని+ఏమి?= కారణం ఏమిటి?; అను= అనే; వచనంబులతోన్‌= మాటలతో; 
తిరుగుడు+పడిరి= కల్లోల పడ్డారు; ధర్మనందనుండు= ధర్మరాజు; లజ్జ= సిగ్గుచేత; అవనత= క్రిందికి దించిన; వదనుండు+ఐ= 
ముఖం కలవాడై; ఊరక+ఉండి= మిన్నకుండి; వారల= వారి; వలను= దిక్కు, వైపు; కనుంగొని= చూచి; కేలు మొగిచి= చేతులు 
జోడించి; ఫాలభాగంబునన్‌= నుదుట; కదియించి= కీలించి, ఉంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ చార్వాకుడు అన్నమాటలు విని అక్కడ ఉన్న (బ్రాహ్మాణులంతా మనస్సులలో ఎంతో బాధపడినవారై 
ఒకరి మొగం ఒకరు చూచుకొంటూ ఇటువంటి మాట రావటానికి కారణం ఏమిటి? అని అనుకొంటూ కల్గోలపడ్డారు. 
ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొని, వారివంక చూచి, చేతులు జోడించి నుదుట ఉంచి, ఇట్టా అన్నాడు: 


తే. 'మైొక్కివేండెద నను మీరు ధిక్కరింప । కాదరింపుండు; మునిసమూహానుమతుండ 
నై వినిశ్రియ పరికలితాంతరంగ । వర్తనముతోడ నిచటికి వచ్చినాండ.” 365 


ప్రతిపదార్థం: (మీకు) మైొక్కి= నమస్కరించి; వేండెదన్‌= ప్రార్ధిస్తున్నాను; నను= నన్నున్‌; మీరు; ధిక్కరింపక= ఎదిరించక, వ్యతిరేకించకుండా; 
ఆదరింపుండు= మన్నించండి; ముని సమూహ= మునుల సముదాయంచేత; అనుమతు.డను+ఐ= ఆజ్ఞపొందినవాడినై; వినిశ్యయ= గట్టి 
నిర్ణయంతో; పరికలిత= బాగా కూడుకొన్న; అంతరంగ వర్తనముతోడన్‌= మనః ప్రవృత్తితో; ఇచటికిన్‌= ఇక్కడికి; వచ్చినాండన్‌= వచ్చాను. 


తాత్పర్యం: 'మీకు నమస్కరించి (ప్రార్ధిస్తున్నాను. నన్ను కాదనక మన్నించండి, మునులందరిచేత ఆజ్ఞాపించబడి, 
దృఢమైన నిర్ణయంతో కూడుకొన్న మనఃప్రవృత్తితో ఇక్కడికి వచ్చాను”. 


వ. అనవుడు భయ సంభ్రమ భరితు లగుచు నా భూసురులు 'దేవా! యీ వాక్యంబులు మావలనం 
బుట్టినవి గా” విది యేమియో కాని, నీ వుత్తమ క్షత్రధర్మంబున సముపార్దించిన యుజ్జ్వలశ్రీ సుస్టిరతం 
బొందెడు' మని యతనికి నాశ్వాసం బొనర్లి, యమ్మాయాబిక్షువు నాలోకించి, పరమబోధనంబున 
నప్పురుషాధము నెటింగి, యమ్మహీపతితో 'వీండు దుర్యోధన సఖుం డగు రాక్షసుండు నన్వ్వ్యాసి 
వేషంబున నేతెంచి యతనికి హితం బాచరించువాండై యీ దుర్వచనంబు లాడె; నీ కుక్కమొఅంగిన 
యంతన పాలమున్నీరుం బోని నీకుం గలంగ నేల? ధర్మాత్ములగు తమ్ములు పనుపు సేయం బూజ్యంబగు 
నామ్రాజ్యంబు వహింపు'మని యాదరించి. 366 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగా; భయ= బెదరు; సంభ్రమ= తడబాటు; భరితులు= నిండుగా కలిగినవారు; అగుచున్‌= అవుతూ; 
ఆ భూసురులు= ఆ బ్రాహ్మణులు; దేవా!= ప్రభూ!; ఈ వాక్యంబులు= ఈ మాటలు; మావలనన్‌= మా నుండి; పుట్టినవి కావు= 
పుట్టలేదు; ఇది= ఈ మాటలు పుట్టటం; ఏమి+ఓ+కాని= ఏమైనా అవనీ (పట్టించుకొనవద్దని భావం); నీవు; ఉత్తమ= గొప్పు; 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 1147 


క్షత్ర+ధర్మంబునన్‌= రాజోచితమైన పద్దతిలో; సముపార్టించిన= సంపాదించిన; ఉజ్జల్రీ= ప్రకాశించే సంపద (రాజ్యం, క్రీర్తి 
మొదలైనవన్నీ); సుస్థిరతన్‌= శాశతత్యాన్ని; పొందెడున్‌+అని= పొందుదువుగాక!; (ఎడుతల [ద్రుతంబున కచ్చు పరంగునపుడు 
మకారంబగు. అయ్యెడున్‌+అని= అయ్యెడుమని, కావుతన్‌+అని= కావుతమని); అని= అని పలికి; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; 
ఆశ్యాసంబు= సాంత్వనం; ఒనర్చి= కలిగించి; ఆ+మాయాభిక్షువున్‌= ఆ కపట సన్యాసిని; ఆలోకించి= చూచి; పరమబోధంబునన్‌= 
దివ్యమైన జ్ఞానంతో (దివ్యదృష్టితో); ఆ+పురుష+అధమున్‌= మనవులలో నీచుడిని; ఎజింగి= గుర్తించి; ఆ+మహీపతితోన్‌= ఆ 
ధర్మరాజుతో; వీండు= ఈ మాయావి; దుర్యోధన సఖుండు+అగు= దుర్యోధనుడి మిత్రుడైన; రాక్షసుండు= రక్కసి; సన్బ్యాసివేషంబునన్‌= 
యతి వేషంలో; ఏతెంచి= వచ్చి; అతనికిన్‌= దుర్యోధనుడికి; హితంబు= మేలు; ఆచరించువాండు+ఐ= చేసేవాడై) ఈ దుర్వ్శచనంబులు= 
ఈ చెడు మాటలు; ఆడెన్‌= పలికాడు; ఈ కుక్క= ఈ నీచుడు; మొజగిన+అంతన= అరచినంత మాత్రాన; పాలమున్నీరున్‌+పోలు= 
పాలసము[ద్రంవంటి; నీకున్‌= నీకు; కలంగన్‌= బాధ పడటం; ఏల?= ఎందుకు?; ధర్మ+ఆత్ములు= ధర్మబుద్దికలవారు; అగు= అయిన; 
తమ్ములు= అనుజులు; పనుపు= నీ ఆజ్ఞను; చేయన్‌= అమలు జరుపుతూ ఉండగా; పూజ్యంబు+అగు= పవిత్రమైన; సామ్రాజ్యంబు= 
రాజ్యభారాన్ని; వహింపుముః నిర్వహించుము; అని= అని పలికి; ఆదరించి= మన్నించి. 

తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా పలుకగా బ్రాహ్మణులు భయంతో కంగారుగా 'ప్రభూ! ఈ మాటలు మా నుండి 
రాలేదు. అవి ఏమైనా కానిమ్ము (పాటించవద్దని భావం), నీవు శ్రేష్టమైన రాజోచిత మార్గంలో సంపాదించిన ప్రకాశించే 
సంపదను అంటే రాజ్యం కీర్తి మొదలైనవన్నీ కలకాలం నిలిచి ఉంటాయి” అని ధర్మరాజుతో సాంత్వన వచనాలు పలికారు. 
ఆ కపటయతిని చూచి, దివ్యదృష్టితో ఆ నీచుడిని గుర్తించి, ధర్మరాజుతో ఈ విధంగా పలికారు. 'వీడు దుర్యోధనుడి 
స్నేహితుడైన ఒక రాక్షసుడు. దుర్యోధనుడికి మేలు చేయా లని ఈ చెడుమాటలు పలికాడు. ఈ నీచుడు కుక్కవలె 
మొరిగినంత మాత్రాన పాలసముద్రంవలె స్వచ్చంగా ఉన్న నీవు బాధపడలసిన పని లేదు. ధర్మమార్గంలో నడిచే నీ తమ్ముళ్ళు 
నీ ఆజ్ఞను అమలు జరుపుతుండగా, పవిత్రమైన రాజ్యభారం వహించుము'” అని ఆదరించారు. 


క. ఆ రాక్షసుం గనుంగొని కో । పారంజిత నేత్రు లగుచు నవ్విప్రులు హుం 

కార ముఖరు లగుటయు, నతి ।; ఘఫోరాకృతితోడ వాండు గూలెం బుడమిన్‌. 367 
ప్రతిపదార్థం: ఆ రాక్షసున్‌= ఆ చార్వాకుడిని; కనుంగొని= చూచి; కోప= కోపంతో; ఆరంజిత= బాగా ఎర్రబడిన; నేత్రులు+అగుచున్‌= 
కన్నులు కలవారై: ఆ+విఫ్రలు= ఆ బ్రాహ్మణులు; హుంకారముఖరులు= హుం అనే ధ్వనిచేస్తున్న నోరు కలవారు; అగుటయున్‌= 
కావటంతో; అతిఘోర+ఆకృతితోడన్‌= మిక్కిలి భయంకరమైన రూపంతో; వాండు= ఆ రక్కసి; పుడమిన్‌= భూమి పై; కూలెన్‌= పడ్డాడు. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణులు చార్వాకుడిని చూచి కోపంతో కన్నులు ఎర్రబడగా, హుంకారంచేయటంతో వాడు 
భయంకరమైన రూపంతో నేల కూలాడు. 
తే. బ్రహృ్మతేజో నిహతి నిట్లుపడి మహాశ । నిప్రహతి పాతితోర్విజనిభత నొంది 

యున్న యద్దానవుని. జూచి యన్వ్నరేంద్రు€ । దెలమి సొంపు వహించె. దమ్ములును దాను. 368 
ప్రతిపదార్దం: బ్రహ్మ= (బ్రాహ్మణ; తేజోనిహతిన్‌= తేజస్సువలన చంపబడి; ఇట్టు= ఈ విధంగా; పడి= నేలకూలి; మహా+అశని= 
గొప్ప పిడుగుయొక్క; 'ప్రహతిన్‌= దెబ్బచేత; పాతిత= పడగొట్టబడిన (నేలకూలిన); ఉర్వీజ= చెట్టు; నిభతన్‌= పోలికను; పొంది= 
కలిగి; ఉన్న= ఉండిన; ఆ+దానవునిన్‌= ఆ రాక్షసుడిని; చూచి= కని; ఆ+నర+ఇం[ద్రుండు= ఆ రాజ(శ్రేష్టుడు; తాను= తను; 
తమ్ములును= సోదరులూ; ఎలమి= వికాసం; సొంపు= సంతోషం; వహించెన్‌= పొందాడు. 
తాత్పర్యం: బ్రాహ్మణుల తేజస్సువలన చంపబడి నేలకూలి, పెద్దపిడుగుపాటుతో నేలకూలిన వృక్షంవలె ఉన్న 
ఆ రాక్షసుడిని చూచి ధర్మరాజు తమ్ములతో కూడి వికాసాన్నీ, సంతోషాన్నీ పొందాడు. 


148 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇట్లు ప్రీతుందైయజాతశత్రుం డవ్విపసమూహంబునకు సవిశేషార్టనం బొనర్ది వీడుకొలిపె; నప్పు దచ్యుతుండు 
బ్రాహ్మణస్తుతి సేసి యజ్జనపతితో నిట్లను(; 'గృతయుగంబునం జార్వాకుం డనుదైత్యుండు తపం బొనరించి 
పద్మభవుండు ప్రత్యక్షంబయిన నఖిల భూతంబుల వలనను నభయంబు వేండిన నద్దేవుండు భూదేవతల 
కనిష్టంబులైన పనులు సేయకుండు వా6ండవు; చేసితేని యదియ నీకుందుది యని' పలికి యవ్వరం బొసంగె 
నట్లు లబ్బవరుండైవాండు గర్వించి గీర్వాణుల బాధింపం దొడంగిన, వారు విరించిం గాంచి యా రక్కసుండు 
సేయు బాధలు సెప్పిన, 'నమ్మహాత్ముం డేను మున్న యెజింగి యొనర్హినవాండు దుర్యోధనుం డను రాజునకు 
నెచ్చెలియై యచ్చపలుండు తత్కార్యం బాదరింపంజొచ్చి మహీసురులకు మనోవ్యథాకరంబగు కర్మంబు సేయు; 
నప్పనికారణంబుగా వారల కోపంబునం గూలం గలవా. డని పలికె; నద్దానవుండు నేం డిట వచ్చి తన 
దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవా౮డని చెప్పి యప్పీనుంగు వెడలవైపించి, యా 
భూపాలు నుద్దేశించి వెండియు. 369 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆ+విప్ర సమూహంబునకున్‌= 
ఆ బ్రాహ్మణుల సముదాయానికి; సవిశేష= ప్రత్యేకమైన; అర్భనంబు= పూజ; ఒనర్చి= చేసి; వీడుకొలిపెన్‌= సెలవుతీసికొని పంపించాడు; 
అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; బ్రాహ్మణ= బ్రాహ్మణులను; స్తుతి+చేసి= కీర్తించి; ఆ+జనపతితోన్‌= ఆ 
రాజుతో (ధర్మరాజుతో); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; కృతయుగంబునన్‌= కృతయుగంలో; చార్వాకుండు= చార్వాకుడనే 
పేరుగల; దైత్యుండు= రాక్షసుడు; తపంబు= తపస్సు; ఒనరించి= చేసి; పద్మభవుండు= బ్రహ్మ; ప్రత్యక్షంబు+అయినన్‌= దర్శన 
మీయగా; అఖిల= సమస్తమైన; భూతంబుల వలననున్‌= ప్రాణులనుండి; అభయంబు= భయంలేకపోవటాన్ని; వేండినన్‌= (ప్రార్ధించగా; 
ఆ+దేవుండు= ఆ దేవతా ముఖ్యుడు; భూ దేవతలకున్‌= బ్రాహ్మణులకు; అనిష్టంబులు+ఐన= ఇష్టంకాని, కష్టం కలిగించే; పనులు= 
చేతలు; చేయక+ఉండువాండవు= చేయకుండా ఉండుము; చేసితి(వి+ఏని= చేసినట్లైతే; అది+అజ= అదే; నీకున్‌+తుది= నీకు చివర 
(అంతం); అని= అంటూ; పలికి= చెప్పి; ఆ+వరంబు= అత డడిగిన వరం; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టు= ఆ విధంగా; లబ్బవరుండు+ఐ= 
వరం పొందినవాడై; వాండు= ఆ చార్వాకుడు; గర్వించి= అహంకరించి; గీర్యాణులన్‌= దేవతలను; బాధింపన్‌= కష్టపెట్టటం; తొడంగినన్‌= 
ప్రారంభించగా; వారు= ఆ దేవతలు; విరించిన్‌= బ్రహ్మను; కాంచి= దర్శించుకొని; ఆ రక్కసుండు= ఆ రాక్షసుడు; చేయు= చేసే, 
పెట్టే: బాధలు= కష్టాలు; చెప్పినన్‌= చెప్పగా? ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; ఏను= నేను; మున్ను+అ= ముందే; 
ఎటింగి= తెలిసి; ఒనర్చినవాండన్‌= చేశాను; దుర్యోధనుండు+అను= దుర్యోధనుడనే పేరుగల; రాజునకున్‌= రాజునకు; నెజ+చెలి= 
మంచి మిత్రుడు; ఐ= అయి; ఆ+చపలుండు= ఆ స్థిరబుద్దిలేనివాడు; తద్‌+కార్యంబు= అతడి పని; ఆచరింపన్‌+*చొచ్చి= చేయటం 
మొదలుపెట్టి; మహీసురులకున్‌= (బ్రాహ్మణులకు; మనోవ్యథాకరంబు= మనస్సుకు బాధకలిగేది; అగు= అయిన; కర్మంబు= పని; 
చేయున్‌= చేస్తాడు; ఆ+పని= ఆ చేష్ట కారణంబుగాన్‌= నిమిత్తంగా; వారలకోపంబునన్‌= వారి కోపంతో; కూలన్‌+కలవాండు= 
చనిపోగలడు; అని పలికెన్‌= అని చెప్పాడు; ఆ+దానవుండు= ఆ రాక్షసుడు; నేయ= ఈ రోజు; ఇట= ఇక్కడికి; వచ్చి= అరుదెంచి; 
తన= తన యొక్క; దుస్‌+వినయంబునన్‌= అవినీతితో; బ్రహ్మదండ= బ్రాహ్మణుల దండన చేత; నిహతుండు+ఐ= చంపబడిన 
వాడై పడి+ఉన్నవాండు= నేలకూలాడు; అని+చెప్పి= అంటూ తెలియచేసి; ఆ+పీనుంగున్‌= ఆ శవాన్ని; వెడల= దూరంగా; వైపించి= 
వేయించి; ఆ భూపాలున్‌= ఆ రాజును; ఉద్దేశించి= లక్షించి; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: ఈ విధంగా సంతోషించిన ధర్మరాజు ఆ బ్రాహ్మణ సమూహానికి విశేషమైన పూజలు చేసి వీడ్కోలు 
పలికాడు, అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను కీర్తించి, ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు. “కృతయుగంలో 
చార్వాకుడనే పేరున్న రాక్షసుడు తపస్సుచేసి బ్రహ్మను ప్రత్యక్షంచేసికొని తనకు సమస్తప్రాణుల వలన 
భయంలేకుండా ఉండేటట్టు వరం కోరాడు. బ్రాహ్మణులకు అనిష్టమైన పనులు చేయకుండా ఉండుము. అట్లా 
చేస్తే అదే నీకు ఆఖరు (ఆపై నీవుండవు). అని చెప్పి అతడు కోరిన వరం ప్రసాదించాడు. వాడు ఆ విధంగా 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 140 


వరం పొంది అహంకరించి దేవతలను బాధించటం మొదలు పెట్టాడు. దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడు 
పెట్టే బాధలు చెప్పారు. ఆ మహానుభావుడు 'నే నీ సంగతి ముందే తెలిసికొని తగినట్టుగా ఏర్పాటు చేశాను. 
దుర్యోధనుడనే రాజుకు మి(త్రుడై ఆ బుద్ధిస్టిరతలేని చార్వాకుడు ఆ దుర్యోధనుడి పని చేయాలనుకొని బ్రాహ్మణులకు 
బాధ కలిగించే పని చేస్తాడు. ఆ చార్వాకుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి తన వినయరాహిత్యంవలన బ్రాహ్మణుల 
దండనచేత చంపబడ్డాడు" ఆ శవాన్ని బయటపారవేయుమని చెప్పి ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


ఆ.  'మాలుకొన్నవారి నీలు సేయుము; ప్రజ । నరసి మనుపు; ధరణిసురుల. బ్రోవు; 
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ । వృత్తి మనుపు పెంపు వెలయ నధిప! 370 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!) మాణుకొన్నవారిన్‌= ఎదిరించినవారిని; నీణు= బూడిద; చేయుము= కావించుము; ప్రజన్‌= 
పౌరులను; అరసి= విచారించి (కనుగొని); మనుపు= కాపాడుము; ధరణి సురులన్‌= బ్రాహ్మణులను; (ప్రోవుము= కాపాడుము; 
పెంపు= ఆధిక్యం, గొప్పతనం; వెలయన్‌= ఒప్పుగా; అఖిల= సమస్తమైన; బంధుజనులన్‌= చుట్టాలను; ఆ(శ్రితులను= శరణు 
జొచ్చినవారిని; సుఖవృత్రిన్‌= సుఖంగా ఉండేటట్టు; మనుపు= కాపాడుము. 


తాత్పర్యం: 'ధర్మరాజా! ఎదిరించిన వాళ్ళను మసిచేయుము. ప్రజల కష్టసుఖాలు విచారించి రక్షించుము. నీ 
గొప్పతనం ప్రకటమయ్యే విధంగా బంధువులను, ఆశ్రయించుకొన్నవారిని సుఖంగా ఉండేటట్టు కాపాడుము. 


వః రాజ్యాభిషేక శోభనం బనుభవింపు' మని పలికి, యాభిషేచనిక ద్రవ్యానయనంబునకుం దగువారిం 
బనిచి బయలి పెద్దకొలువుకూటంబున నమ్మహీపతికి మహోన్నత హేమమయ సింహాసనంబు పెట్టించి, 
వెలయువారలకెల్ల సముచిత సమంచిత పీఠంబు లుపచరింప నియోగించిన, నప్పాండవాగ్రజుండుల్లంబు 
కలంక యెల్ల డిగ్గంద్రావి, యిచ్చం దెలివొంది, చెలువొందు నిజపీఠంబునం బూర్వాభిముఖుండై కూర్చుండె; 
నతని కట్టెదురం గనత్కాంచ నాసనంబున సాత్యకి సమేతంబుగా శౌరియు, వలపటను దాపటను 
మణిపీఠంబుల వడముడియు.గవ్వడియును, వెనుకం గనకాయుత కుబ్ఞాసనంబులం గవల నిరువంకల 
నునిచికొని కుంతీమహాదేవియు దామోదరుని దక్షిణ దిక్కున నర్దిస్సముజ్వలం బగు నాసనంబున 
ధృతరాష్తుండును దదీయ ప్రాక్ర్రదేశంబునం బ్రస్ఫురిత పీఠంబుల విదురుండునుధౌమ్యుండును, 
ధృతరాస్తుని పిటుంద నర్పస్రీఠంబుల గాంధారీ యుయుత్సు సంజయులునుం గూర్తుండి; రా 
సమయంబున నంబుజాక్షుండు గృపావిశేషంబున. గృపాచార్యుం దగుతెఅంగున నయ్యజాతశత్రుం 
గానిపించి యోగ్యాసనంబున ధౌమ్యు సమీపంబున నతని నునిచె; నంత నప్పుడమిటేండు సిత 
కుసుమాక్షత కాంచన రజత రత్న గర్జాస్పర్మనం బాచరించె(; దదనంతరంబ. 371 


ప్రతిపదార్థం: రాజ్య+అభిషేక= పట్టాభిషేకం అనే; శోభనంబు= వైభవం; అనుభవింపుము= పొందుము; అని+పలికి= అంటూ 
చెప్పి; ఆభిషేక సంబంధమైన; (ద్రవ్య= సంభారాల; ఆనయనంబునకున్‌= తీసికొనిరావటానికి; తగువారిన్‌= అర్హులైన వారిని; పనిచి= 
పంపి; బయలి= ఆరుబయట; పెద్ద= విశాలమైన; కొలువు కూటంబునన్‌= సభాస్టలియందు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు 
(ధర్మరాజుకు); మహా= ఘనమైన; ఉన్నత= ఎత్తైన; హేమమయ= బంగారంతో చేయబడిన; సింహాసనంబు= సింహపు ముఖం 
ఉన్న ఎత్తైన బంగారు ఆసనం, రాజోచితమైనది; పెట్టించి= ఏర్పరచి; వలయువారలకున్‌= అయినవారికి, ఆస్తులకు; ఎల్లన్‌= అందరికీ; 
సముచిత= బాగా తగిన; సమంచిత= గొప్పవైన; పీఠంబులు= ఆసనాలు; ఉపచరింపన్‌= సన్మానించటానికి, 'సేవించటానికి; 


150 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నియోగించినన్‌= ఏర్పాటుచేయగా; ఆ+పాండవ+అ[గ్రజుండు= ఆ పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఉల్లంబు కలంక= 
మనస్సులోని బాధ; ఎల్లన్‌= అంతటినీ; డిగ్గన్‌+*త్రావి= దిగమింగి; ఇచ్చన్‌= కోరికతో, సంకల్పంతో; తెలివి+ఒంది= ఎయుక కలిగి; 
చెలువు+ఒందు= అందగించే; నిజ= తన; పీఠంబునన్‌= సింహాసనం మీద; పూర్వ+అభిముఖుండు+ఐ= తూర్పుదిక్కుగా ముఖం 
కలవాడై; కూర్చుండెన్‌= అధివసించి ఉన్నాడు; అతని= ఆ ధర్మరాజు; కడు+ఎదురన్‌= ఎట్టఎదురుగా; కనత్‌= ప్రకాశించే; కాంచన= 
బంగారు; ఆసనంబునన్‌= పీఠంమీద; సాత్యకి సమేతంబుగాన్‌= సాత్యకితో కూడుకొన్నవాడై శౌరియున్‌= కృష్ణుడును; వలపటను= 
కుడిప్రక్కన; దాపటను= ఎడమ(ప్రక్కన; మణిపీఠంబులన్‌= రత్నమయ ఆసనాలపై; వడముడియున్‌= భీముడూ; కవ్వడియును= 
అర్జునుడు; వెనుకన్‌= వెనుక ప్రక్కగా, కనక+ఆయత+కుబ్ద= బంగారపు విశాలమైన పొట్టిది అయిన; ఆసనంబులన్‌= పీఠాలమీద; 
కవలన్‌= నకుల సహదేవులను; ఇరువంకలన్‌= రెండువైపులా; ఉనిచికొని= కూర్చుండబెట్టుకొని; కుంతీమహాదేవియున్‌= కుంతీదేవి; 
దామోదరు= కృష్ణుడు; దక్షిణ దిక్కునన్‌= కుడి'ప్రక్క; అర్చిస్‌= కాంతులతో; సముజ్జలంబు= బాగా ప్రకాళించే; ఆసనంబునన్‌= 
పీఠంపై ధృతరాఘ్రుండును= ధృతరాష్ట్రుడు; తదీయ= అతడికి; ప్రాక్‌+ప్రదేశంబునన్‌= తూర్పువైపున; ప్రస్ఫురిత= బాగా ప్రకాశించే; 
పీఠంబులన్‌= ఆసనాలపై; విదురుండును= విదురుడు; ధౌమ్యుండును= పురోహితుడైన ధౌమ్యుడు; ధృతరాష్ట్రుని పిటుందన్‌= 
ధృతరాష్ట్రుడి వెనుక ప్రక్క; అర్హపీఠంబులన్‌= తగిన ఆసనాలమీద; గాంధారీ, యుయుత్సు, సంజయులునున్‌= గాంధారీదేవి, 
యుయుత్సుడు, సంజయుడు; కూర్చుండిరి= ఆసీనులై ఉన్నారు; ఆ సమయంబునన్‌= అట్టి సమయంలో; అంబుజ+అక్షుండు= 
పద్మాలవంటి కన్నుల కల శ్రీకృష్ణుడు; కృపావిశేషంబునన్‌= దయాతిశయంతో; కృప+ఆచార్యున్‌= కృపాచార్యుడిని; తగు= తగిన; 
తెజంగునన్‌= తీరులో; ఆ+అజాతశత్రున్‌= ఆ ధర్మరాజుకు; కానిపించి= కనబడచేసి; యోగ్య+ఆసనంబునన్‌= ఉచితాసనంపై; 
ధౌమ్యు= పురోహితుడైన ధౌమ్యుడిని; సమీపంబునన్‌= చేరువలో, ప్రక్కనే; అతనిన్‌= ఆ కృపాచార్యుడిని; ఉనిచెన్‌= 
కూర్చుండచేశాడు; అంతన్‌= అప్పుడు; ఆ+పుడమిటేండు= ఆ భూపతి, ధర్మరాజు; సిత= తెల్లని; కుసుమ= పూలు; అక్షత= 
అక్షతలు; కాంచన= బంగారు; రజత= వెండి; రత్నగర్భ= భూమి; స్పర్శనంబు= తాకటం; ఆచరించెన్‌= చేశాడు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్పర్యం: పట్టాభిషేక వైభవాన్ని అనుభవించుము' అని శ్రీకృష్ణుడు చెప్పి అభిషేకానికి కావలసిన వస్తు సంభారాలను 
తీసికొని రావటానికి అర్హులైన వారిని పంపాడు. ఆరుబయట పెద్ద కొలువుతీర్చి, ధర్మరాజుకు గొప్ప ఎత్తైన బంగారు 
సింహాసనాన్ని ఏర్పాటుచేసి, అయినవారందరికీ తగిన, ఘనమైన ఆసనాలు ఏర్పాటుచేయుమని అర్జునుడికి చెప్పాడు. 
అప్పుడు ధర్మరాజు తన మనస్సులోని బాధనంతా దిగమింగి, సంకల్పంతో తేరుకొని, ప్రకాశిస్తున్న తన ఆసనం 
మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు పీఠంపై సాత్యకితో కలిసి శ్రీకృష్ణుడు 
కూర్చున్నాడు. రత్నమయ పీఠరాలపై కుడిఎడమల భీముడు, అర్జునుడు, వెనుక ప్రక్క విశాలములు, పొట్టివి అయిన 
బంగారు ఆసనాల మీద నకుల సహదేవులు చెరొకప్రక్క ఉండగా; కుంతీదేవి, కృష్ణుడికి కుడి ప్రక్కగా కాంతులతో 
(ప్రకాశించే పీఠంమీద ధృతరా'ుడు, అతడికి తూర్పువైపు వెలిగిపోయే ఆసనాలమీద విదురుడు, ధౌమ్యుడు, 
ధృతరాష్ట్రుడికి వెనుకగా ఉచితాసనాలమీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు ఆసీనులై ఉన్నారు. ఆ 
సమయంలో తన కరుణా విశేషంతో శ్రీకృష్ణుడు ధర శ్రరాజుకు కృపాచార్యుడి దర్శనం కలిగించి, ధామ్యుడి ప్రక్కన 
ఉచితాసనంపై అధివసింపచేశాడు. ఆ ధర్మరాజు తెల్లని పూలను, అక్షతలను, బంగారాన్ని, వెండిని, భూదేవిని 
స్పృశించాడు. ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ విద్వతృమూహంబు, వివిధ దేశాధీశ! ।; సంఘంబు. గార్యవిచారపరులు, 
నర్భార్దనాది కృత్యంబుల వారలు, । బహుపరిచర్యల6 బరంగు జనులు, 
వైశ్యప్రముఖ పారవర్గంబులును, ముఖ్య । హలికాది జానపదావలులును, 
వైణిక గాయక వాంశికాది వినోద । కరులును, వారసుందరులు లోను 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 151 


ఆ. _ గాగందగినవారు గాంచి యవ్విభుని స । త్యారముల. బ్రమోదితాత్స్ము లగుచు 
భావములు దలిర్ప సేవించియుండ న । క్కొలువు సాల నొప్పె. గురువరేణ్య! 372 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= జనమే జయమహారాజా!; విద్వత్‌= పండితుల; సమూహంబు= గణము; వివిధ= అనేక; దేశ+అధీశ= 
రాజుల; సంఘంబున్‌= సమూహం; కార్యవిచారపరులు= మంత్రులు; అర్థ+ఆర్జన= ధనసముపార్దన; ఆది= మొదలైన; కృత్యంబుల 
వారలు= పనులు చేసేవారు; బహు= నానా; పరిచర్యలన్‌= సేవలలో; పరంగు= ఒప్పే; జనులు= వారు (మానవులు); వైశ్యప్రముఖ= 
వైశ్యులు మొదలైన; పౌరవర్గంబులును= పురజనుల గణాలు; ముఖ్య= ప్రధానమైన; హలిక+ఆది= కృషీవలులు మొదలైన; 
జానపద+ఆవలులును= (గ్రామీణజన సమూహాలు; వైణిక= వీణ వాయించేవారు; గాయక= పాడేవారు; వాంళిక= వేణువూదేవారు; 
ఆది= మొదలైన; వినోద కరులును= వినోదం కలిగించేవారు; వారసుందరులు= వేశ్యాప్త్రీలు: లోను+కాంగన్‌= మొదలుగా; 
తగినవారు= యోగ్యులు; కాంచి= దర్శించుకొని; సత్కారములన్‌= సన్మానాలతో; ప్రమోదిత= మిక్కిలి సంతోషపెట్టబడిన; 
ఆత్ములు= మనస్సులు కలవారు; అగుచున్‌= బాతూ; భావములు= తలపులు; తలిర్పన్‌= సంతోషంతో అతిశయించగా; 
సేవించి+ఉండన్‌= కొలువుతీరి ఉండగా; ఆ+కొలువు= ఆ సభ; చాలన్‌= అధికంగా; ఒప్పెన్‌= అందగించింది. 


తాత్పర్యం: జనమేజయా! పండితుల సమూహం, వివిధ దేశాల రాజుల సముదాయం, మంత్రులు, ధనార్జన 
మొదలైనవి చేసేవారు, వివిధ పరిచర్యలు చేసే సేవకజనం, వైశ్య ప్రముఖులు మొదలైన పారులు, కృషీవలులు 
మొదలైన (గ్రామీణులు, వీణ వేణువు మొదలైన సంగీత వాద్యాలను పలికించటంలో నేర్పరులు, గాయకులు, వేశ్యలు 
మొదలైనవారంతా ధర్మరాజును దర్శించుకొని, అతడిచేత సన్మానాలు పొంది, మనసులో ఎంతో సంతసిస్తూ కొలువు 
తీర్చి ఉండగా ఆ సభ చాల ప్రకాశించింది. 


నిశేషం: రాజ్యపాలనకు కావలసిన అంగాలన్నీ (మంత్రం, ధనం, కార్యాచరణం, సేవ), సుఖస్టితికి వలసినవి (వ్యాపారం, పాడిపంట) 
వినోదం - అన్నీ సమకూడి ఉన్నాయి సభలో. 


ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము (సం. 12-40-9) 


వ. అంత నాబిషేచనిక ద్రవ్య సంచయంబు సన్నిహితం బగుటయు, మాధవానుమతుందై ధౌమ్యుండు 
ప్రాగు దకీప్లవనంబైన వేదికాతలం బలంకరించి యందు జాతరూప నవరత్న ఖచితంబును దృ్యఢపాదంబు 
నగు భద్రపీఠంబు ప్రతిష్టించి, శార్జూల చర్మాస్తరణ శోభితంబు సేసి యర్చించి, కాంచనదామజుష్టం బగు 
నుత్క్భష్టఘన శంఖంబు సమంచిత స్థండిలంబున నిలిపి పూజించి, దాననుదానిచుట్టునుం బార్జివంబులు 
హైమంబులు రాజతంబులు రత్వమయంబులు నగు కుంభంబు లొనర్జ్లి వాననుగాంగంబులగు జలంబులు 
నినిచి యన్నింటికి రత్నమంగళతరు త్వక్సల్లవ కుసుమంబులను బంచగవ్యంబులను సమంత్రకంబుగా 
సంస్కారంబు నిర్వర్తించి. 373 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అభిషేచనిక= అభిషేక సంబంధమైన; [ద్రవ్యసంచయంబు= వస్తుసముదాయం; సన్నిహితంబు= బాగా 
దగ్గరకు వచ్చినది; అగుటయున్‌= కావటంతో; మాధవ+అనుమతుండు+ఐ= కృష్ణుడిచేత అనుజ్ఞపాందినవాడై; ధామ్యుండు= పురోహితుడైన 
ధౌమ్యుడు; ప్రాక్‌+ఉదక్‌ (ప్రాగుదీచీ పాఠాంతరం)= తూర్పు, ఉత్తరం, అనగా ఆ దిక్కుల మధ్య ఉండే ఈశాన్యం; ప్లవనంబు+ఐన= 
పల్లంగా ఉన్న; వేదికాతలంబు= వేదికను; అలంకరించి= అలంకారం చేసి; అందున్‌= అచట; జాతరూప= బంగారుమయమైనవి; నవరత్న 
ఖచితంబును= నవరత్నాలతో తాపటం చేయబడింది; దృఢపాదంబును= స్థిరమైన బలమైన కాళ్ళు కలిగినది; అగు= అయిన; భద్ర= 
శుభప్రదమైన; పీఠంబు= ఆసనం, పీట; ప్రతిష్టించి= స్థాపించి; శార్జూలచర్మ= పులితోలు; ఆస్తరణము= పరుపుతో; శోభితంబు+చేసి= 


152 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అలంకరించి; అర్భించి= పూజించి; కాంచన= బంగారు; దామ= దండతో; జుష్టంబు+అగు= చేరినదైన; ఉత్కృపష్ట౭ (శ్రేష్టమైన; 'ఫఘన= 
పెద్ద; శంఖంబు= శంకువుని; సమంచిత= బాగా తగిన; స్ట్థండిలంబునన్‌= 'వ్రతము కొరకు దర్భాదులచేత సంస్కరించబడిన స్థలమున; 
నిలిపి= నిలబెట్టి; పూజించి= అర్చించి; దానన్‌= దానియందు; దానిచుట్టునున్‌= ఆ శంఖం చుట్టూ! పార్టివంబులు= మట్టివి; హైమంబులు= 
బంగారపువి; రాజతంబులు= వెండివి; రత్షమయంబులున్‌= రత్నాలతో చేయబడినవి; అగు= అయిన; కుంభంబులు= కలశాలు; ఒనర్భి= 
ఏర్పాటుచేసి, పెట్టి ఉంచి; వానను= ఆ కలశాలలో; గాంగంబులు+అగు= గంగానదివైన; జలంబులు= నీరు; నినిచి= నింపి; అన్నింటికిన్‌= 
ఆ కలశాలన్నింటికీ; రత్హ= మణులతోను; మంగళతరు= శుభప్రదమైన చెట్ల; త్వక్‌+పల్లవ+కుసుమంబులను= బెరడులు, చిగుళ్ళు, పూలతోను; 
పంచగవ్యంబులను= గోసంబంధమైన అయిదు వస్తువులతోను (ఆవుపాలు, పెరుగు, నెయ్యి మూత్రం, పేడ); సమంత్రికంబు+కాన్‌= 
మంత్రపూతంగా; సంస్కారంబు= సంస్కరణ; నిర్వర్తించి= చేసి. 
తాత్పర్యం: ఆ విధంగా కొలువుతీరిన సమయంలో పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు రావటంతో, కృష్ణుడు 
ఆజ్ఞాపించగానే పురోహితుడైన ధౌమ్యుడు ఈశాన్యదిక్కున పల్లంగా ఉన్న (ఇది వాస్తు శా(స్త్రాన్ని అనుసరించి శుభం) 
వేదికను అలంకరించాడు. ఆ వేదికపై నవరత్నాలు పొదిగిన బలమైన కాళ్ళుగల బంగారపు భద్రపీఠాన్ని స్థాపించి, 
ఆ పీఠంపై పులితోలు పరచి అలంకరించి, పూజించి, బంగారు దండలతో కూడుకొని ఉన్న (శ్రేష్టమైన గొప్ప శంఖాన్ని 
యజ్ఞారం దర్భాదులచేత సంస్కరించబడి బాగా ఒప్పే సలంలో నిలబెట్లి పూబించి, ఆ సలంలోనూ దానిచుటూ 
ఇభ యి అయ యి అయ 
మట్టి, బంగారు, వెండి, మణి కలశాలనుంచి, ఆ కలశాలలో గంగాజలం నింపి, ఆ కలశాల నన్నింటిని రత్నాలతోను, 
శుభప్రదమైన వృక్షాల బెరడులు, చిగుళ్ళు, పూలతోనూ, పంచగవ్యాలతోనూ మం(త్రపూతంగా సంస్కరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ వీర్యవంతములగు వివిధ మంత్రంబుల । తోం గూడ సద్ద్విజస్తోమ పరివృ 
తుని. జేసికొని రాజు. దోడ్కొనియే6గి యా । వినుత పీఠంబున నునిచి, శోభ 
నాలంకరణమున నభిరామ యైన పాం । చాలి. దద్వామపార్శ్యమున సహస 
మాసీనం గావించి, యగ్నిముఖము సేసి । కొని హోమ తంత్ర వర్తన మొనర్దె; 


తే. నంత నూర్జిత శుభవేళ యగుడు శంఖ | చక్రధరుం డా సమర్ష్దిత శంఖ మెత్తి 
“ పృథివి కధిపతి వగు' మని ప్రీతి నా పృ। థాసుతుని నభిషిక్తునిం జేసె నధిప! 374 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనమేజయా!; వీర్యవంతములు+అగు= శక్తిమంతాలైన; వివిధ= అనేక; మంత్రంబులతోన్‌= 
మంత్రాలతో; కూడ= కూడి; సత్‌+ద్విజస్తోమ= మంచి బ్రాహ్మణ గణంతో; పరివృతునిన్‌= చుట్టబడినవాడుగా, పరివేష్టింపబడినవాడుగా; 
చేసికొని= చేసి; రాజున్‌= ధర్మరాజును; తోడ్కొని= వెంట తీసికొని; ఏ6గ= వెళ్ళి; ఆ వినుత పీఠంబునన్‌= ఆ బాగా కీర్తించబడిన 
ఆసనంపై; ఉనిచి= నిలిపి; శోభన+అలంకరణమునన్‌= మంగళకరమైన సింగారాలతో; అభిరామ+ఐన= మనోహరంగా ఉన్న; 
పాంచాలిన్‌= పాంచాలరాజపుత్రి అయిన కృష్ణను; తద్‌+వామపార్భ్యమునన్‌= ధర్మరాజుకు ఎడమ ప్రక్క; సహసమాసీనన్‌= కలిసి 
చక్కగా కూర్చున్న దానిగా; కావించి= చేసి; అన్నీ ముఖము= అగ్నికి ఎదురుగా ఉండేటట్టు; చేసికొని= ఏర్పాటు చేసికొని; 
హోమతం(త్రవర్తనము= దేవయజ్ఞ పద్దతి ఆచరణం; ఒనర్చెన్‌= నిర్వర్తించాడు; అంతన్‌= అప్పుడు; ఊర్జ్చిత= దృఢమని నిశ్చయించిన; 
శుభవేళ= మంగళకాలం; అగుడున్‌= అవగానే; శంఖ చక్రధరుండు= శంఖచక్రాలు ధరించిన వాడైన శ్రీకృష్ణుడు; ఆ సమర్చిత 
శంఖము+ఎత్తి= ఆ పూజించబడిన శంఖాన్ని ఎత్తి; పృథివికిన్‌= భూమికి, రాజ్యానికి; అధిపతివి= రాజువు; అగుము= కమ్ము; 
అని= పలికి; ప్రీతిన్‌= ఇష్టంతో; పృథాసుతునిన్‌= కుంతీపుత్రుడైన ధర్మజుడిని; అభిషిక్తునిన్‌= పట్టాభిషిక్తుడిగా; చేసెన్‌= చేశాడు. 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 153 


తాత్పర్యం: శక్తిమంతాలైన మంత్రాలు చదువుతున్న స(ద్రాహ్మణులతో పరివేస్టించబడినవాడినిగా చేసి, ఆ 
ధర్మరాజును వెంటబెట్టుకొని తీసికొనివెళ్ళి బహుధా స్తుతించబడిన ఆ ఆసనంపై కూర్చొనపెట్టి, మంగళాలంకార 
శోభిత అయి మనోహరంగా ఉన్న (ద్రౌపదిని ధర్మరాజు ఎడమ(ప్రక్క కూర్చుండబెట్టి, అన్నిని ఎదురుగా ఉంచుకొని 
దేవయజ్ఞ తంత్రం పూర్తిచేసి, నిశ్చయించిన శుభసమయంలో శ్రీకృష్ణుడు, అంతకు ముందు పూజించిన శంఖాన్ని 
తీసి దానితో “ఈ భూమికి రాజువు కమ్ము అని ఇష్టంతో ధర్మరాజును అభిపషిక్తుడిని చేశాడు. 


విశేషం: అస్నిముఖం= జీడిచెట్టు, అన్నిముఖుండు= బ్రాహ్మణుడు, వేలుపు. శంఖంలోని నీటితో అభిషేకించినవాడు శంఖచక్రధరుడనటం 
సందర్భోచితం. 


వ. _ అప్పుడు చిత్తం బుత్తమ ప్రకారంబై యాంబికేయుండు ప్రసన్నవదనుం డగుచుం బ్రతిష్టితంబు లయిన 
కలశంబులలో నుజ్వ్వలం బగు నొక్కటి ధౌమ్యుం డంది యీ నెత్తి యా భూపోత్తము నభిషేకించె; మజియుం 
బ్రభూతాత్ము లగు రాజులును, బ్రకృతులలోనం దగువారును,, దదబిషేక శోభనం బాచరించిరి; శంఖానక 
దుందుభి ప్రభృతి మంగళతూర్యంబులు గంభీర నాదంబులం జెలంగి; నివ్విధంబున సుహృజ్జన హృదయంబు 
లానందింప ధర్మనందనుండు సామ్రాజ్య పదస్థుండై భూసుర దీనానాథ ప్రముఖ పాత్రంబులకు వివిధ 
బహుధనంబు లొసంగి; నట్టియెడ విద్యా విశిష్ట బ్రాహ్మణాది పురుష సత్తము లక్కురుసత్తమున కభిముఖులై 
“దేవా! దైవ మానుషంబుల కలిమి నతిమానుషంబగు నీ విజయంబును వసుధాధిపత్య సంప్రాప్తియు నింత 
యొప్పునే! యనిన విని వారలతో నవ్వసుంధరా వల్లభుండు. 375 


ప్రతిపదార్హం: అప్పుడు= ఆ సమయంలో; చిత్తంబు= మనస్సు; ఉత్తమ ప్రకారంబు+ఐ= (శ్రేష్టమైన తీరులో ఉండగా; ఆంబికేయుండు= 
అంబిక కుమారుడైన ధృతరాష్ట్రుడు; ప్రసన్నవదనుండు+అగుచున్‌= నిర్మలమైన ముఖం కలవాడై; ప్రతిష్టతంబులు+అయిన= 
స్థాపించబడిన; కలశంబులలోన్‌= కుంభాలలో; ఉజ్జలంబు+అగు= ప్రకాశించే, మెరుగైన; ఒక్కటి= ఒక్కదానిని; ధౌమ్యుండు; 
అంది+-ఈన్‌= అందించగా; ఎత్తి= సై కెత్తి ఆ భూప+ఉత్తమున్‌= ఆ రాజవరుడైన ధర్మరాజును; అభిపేకించెన్‌= అభిషేకించాడు; 
మతటియున్‌= ఇంకా; ప్రభూత+ఆత్ములు+అగు= మహాత్ములైన; రాజులును= భూపతులు; ప్రకృతులలోన్‌= పౌరులలో; తగువారును= 
అర్హులైనవారు; తద్‌= ఆ; అభిషేకశోభనంబు= అభిషేకమనే శుభకార్యాన్ని; ఆచరించిరి= చేశారు; శంఖ= శంఖాలు; ఆనక= తప్పెటలు; 
దుందుభి= భేరులు; ప్రభృతి= మొదలైన; మంగళతూర్యంబులు= మంగళవాద్యాలు; గంభీర నాదంబులన్‌= ఘనమైన ధ్వనులతో; 
చెలంగెన్‌= వ్యాపించాయి; ఈ+విధంబునన్‌= ఈ తీరున; సుహృద్‌+*జన= మిషత్రులు; ఆస్తులు అయిన వారి; హృదయంబులు= 
మనసులు; ఆనందింపన్‌= సంతసించగా; ధర్మనందనుండు= ధర్మరాజు; సామ్రాజ్యపదస్టుండు+ఐ= చక్రవర్తి పదవియందున్నవాడ్రై; 
భూసుర= బ్రాహ్మణులు; దీన= దీనులు; అనాథ= దిక్కులేనివారు; ప్రముఖ= మొదలైన; పాత్రంబులకున్‌= అర్హులైనవారికి; వివిధ= 
అనేక విధాలైన; బహు= అధికంగా; ధనంబులు= సంపదలు; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; విద్యావిశిష్ట= 
గొప్పవిద్యావంతులైన; 'బ్రాహ్మణ= బ్రాహ్మణులు; ఆది= మొదలైన; పురుష+సత్తములు= మానవోత్తములు; ఆ+కురుసత్తమునకున్‌= 
కారవోత్తముడైన ధర్మరాజుకు; అభిముఖులు+ఐ= ఎదురుగా నిలిచినవారై; దేవా!= 'ప్రభూ!; దైవ= దేవతా; మానుషంబుల= మానవ 
సంబంధమైన శక్తుల; కలిమిన్‌= సంపదతో; అతిమానుషంబు+అగు మానవాతీతమైన; ఈ విజయంబును= ఈ గెలుపూ; 
వసుధా+ఆధిపత్య+సం్రాప్రియున్‌= రాజ్యపాలన లభించటం; ఇంత= ఇంతగా; ఒప్పును+ఏ?= అందగిస్తాయా?; అనినన్‌= అనగా; 
విని= ఆలకించి; వారలతోన్‌= (బ్రాహ్మాణాదులతో; ఆ+వసుంధరావల్లభుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: అటుపై మంచి మనసుతో ధృతరా(ష్ట్రుడు నిర్మలమైన ముఖంకలవాడై ప్రతిష్టించిన కలశాలలో మేలైన 
దాని నొకదానిని ధెామ్యుడు తనకు అందించగా, దానిని ఎత్తి ధర్మరాజు నభిషేకించాడు. ఇంకా మహాత్ములైన 
రాజులు, ప్రముఖులైన పౌరులు కూడా ఆ అభిషేక శుభకార్యాన్ని నిర్వర్తించారు. శంఖాలు, తప్పెటలు, భేరులు 


154 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మొదలైన మంగళవాద్యాల గొప్పు ధ్వనులు బాగా వ్యాపించాయి; ఈ విధంగా ఆప్తుల హృదయాలు సంతసించగా 
ధర్మరాజు చక్రవర్తి పదవి నధిస్టించి బ్రాహ్మణులు, దీనులు, దిక్కులేనివారు మొదలైన దానయోగ్యులకు అనేక 
విధాలైన అధికమైన సంపదలు దానం చేశాడు. ఆ సమయంలో పండితులు, బ్రాహ్మణులు మొదలైన మనుజ'శ్రేష్టులు 
ధర్మరాజు కెదురుగా నిలిచి (ప్రభూ! దేవమానవ శక్తులు బాగా కలిగి ఉండటం వలన ప్రాప్తించిన నీ విజయం, 
రాజ్యపాలన ప్రాప్తి ఎంత యోగ్యంగా ఉన్నాయి! (తమ ఊహనుమించి అందగించాయని భావం)” అనగా విని 
వారితో ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. 'కలిగి లేకుండె ని ట్లలఘు గుణంబులు । వాక్రుచ్చి మీయంత వార లిట్లు 


గొనియాడ€ బాండునందనులు ధన్యాత్ములి |; యని పల్కి యంబికాతనయు. జూపి 
“ తండ్రియు గురువును దైవంబు నీత6ండ । మాకు; మీ రెల్ల నీ మనుజవిభుని 
పనుపు సేయుటయు, నీతనికిం బ్రియంబు గా । వించుటయును, మమ్ము వేనవేల 


తే. విధుల జ్రీతుల జేంత యుర్వీజనులు. । బౌరులును మీరలును దొంటిభంగి. దప్ప 
కిమ్మహారాజునెడ వినయమ్ముతోడ ।; నదచుచుంటయు యెంతయు నాకు బ్రియము. 376 


ప్రతిపదార్హం: కలిగెన్‌= ఉన్నవో; లేకుండెన్‌= లేవో; ఇట్ట్లు= ఈ విధంగా; అలఘు= గొప్ప; గుణంబులు= సద్గుణాలు; వాక్రుచ్చి= 
పేర్కొని; మీ+అంతవారలు= మీ అంతటి పెద్దలు; ఇట్టు ఈ విధంగా; కొనియాడన్‌= క్రీర్తించగా; పాండునందనులు= పాండురాజు 
పుత్రులు; ధన్య+ఆత్ములు+అ= అదృష్టవంతులే; అని పలికి= అని చెప్పి; అంబికాతనయున్‌= ధృతరాషష్త్రుడిని; చూపి= చూపించి; 
మాకున్‌= పాండవులకు; తండ్రియున్‌= జనకుడు; గురువును= పెద్ద; దైవంబున్‌= దైవం; ఈతండు+అ= ఇతడే; మీరు+ఎల్లన్‌= మీరంతా; 
ఈ మనుజ విభుని= ఈ రాజుయొక్క; పనుపు= ఆజ్ఞ చేయుటయున్‌= అమలు జరపటం; ఈతనికిన్‌= ఈ ధృతరాస్తుడికి; ప్రియంబు= 
ఇష్టమైనది; కావించుటయును= చేయటం; మమ్మున్‌= మమ్ములను (పాండవులను); వేనవేల= వేలాది; విధులన్‌= తీరులలో; 
ప్రీతులన్‌= సంతసించినవారినిగా; చేంత= చేయటం (జొతుంది); ఉర్వీజనులన్‌= భూప్రజలు; పౌరులును= పురజనులు; మీరలును= 
మీరందరూ; తొంటిభంగిన్‌= పూర్వంవలెనే; తప్పక= కాదనక, పారబడక; ఈ+మహారాజు+ఎడన్‌= ఈ చ(క్రవర్తిపట్ట; వినయమ్ముతోడన్‌= 
వినమ్రతతో; నడచుచున్‌+ఉంటయున్‌= నడుస్తూ ఉండటం; నాకున్‌; ఎంతయున్‌= ఎంతో; ప్రియంబు= ఇష్టం. 


తాత్పర్యం: “ఈ గొప్ప సద్గుణాలు ఉన్నాయో లేవో కాని వాటిని పేర్కొని, మీ అంతటి పెద్దలు ఈ విధంగా 
పొగడుతుంటే పాండవులు అదృష్టవంతులే అని పలికి, ధృతరా(ుడిని చూపించి ఇట్టా అన్నాడు: “మాకు తండ్రి, 
గురువు, దైవం ఈ ధృతరాస్షుడే. ఈతడి ఆజ్ఞ అమలు చేయటం, ఇతడికి ఇష్టమైనది చేయటం వేలాది తీరులలో 
మమ్మల్ని సంతోషపెట్టటం అవుతుంది. దేశప్రజలు, పౌరులు, మీరు అందరూ పూర్వంవలె (ధృతరాష్రుడు 
పరిపాలిస్తున్న కాలంలో వలె) ఈ ధృతరాష్ట్రుడి పట్ట వినమతతో నడుచుకొనటం మాకు ఎంతో ఇష్టం. 


క. జ్ఞాతివధ మట్లు సేసియు । నీతనిం గొల్టుటకుం గాంగ నీ గృహధర్మో 
పేతత్వము బొరసితి భూ । భూతికి మనకు విభు డీ ప్రభువ మజవకుండీ!” 377 


ప్రతిపదార్థం: జ్ఞాతివధము= దాయాదులను చంపటం; అట్టు= ఆ విధంగా; చేసియున్‌= చేసికూడా; ఈతనిన్‌= ఈ 
ధృతరాష్టుడిని; కొల్చుటకున్‌= సేవించటానికి; కాంగన్‌= మాత్రమే; ఈ గృహధర్మ= గృహస్థాశ్రమ ధర్మంతో; ఉపేతత్వమున్‌= 
కూడి ఉండటాన్ని; పొరసితిన్‌= పొందాను; భూభూతికిన్‌= ఈ భూమిపైగల ఐశ్చర్యానికి; మనకు= మనకు; ఈ ్రభువు+అ= 
ఈ రాజే; విభుండు= అధిపతి; మజవకుండీ!= మరచిపోవద్దు సుమా! 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 155 


తాత్పర్యం: ఆ విధంగా దాయాదులను చంపి కూడా గృహన్థాశ్రమ ధర్మాన్ని అనుస్టించటం, -ఈ ధృతరా్ప్రుడిని 
సేవించటంకొరకే. భూమిపై ఉన్న ఐశ్వర్యానికి, మనకు అధిపతి ఈ రాజే అని మరవవద్దు సుమా!" 


వ. అని చెప్పినిజేచ్చ వర్తించి సుఖంబుండు వారుగాంబ్రార్థించి, వినయంబుతో ధృతరాష్ట్రగాంధారుల నగరిలోని 
కనిచి, పొరులను జానపదులను బోవంబనిచి, సగౌరవంబుగా గృపాచార్యు నిజనివాసంబున కరుగ 
వీడ్కొలిపి, యువరాజ పదంబున భీమసేను నిలిపి, కర్తవ్య విచారంబునకు.( దదీయ నిశ్చయంబునకును 
సంధివిగ్రహాది షాడ్గుఖ్య చింతనంబునకును విదురునిం బ్రియవచన పూర్వకంబుగా నియోగించి, 
వలయుపనులు వెనుక ముంద రరసి యెటింగించుటకు నాయవ్యయంబు లెలింగించుటకునై సంజయుం 
జొనిపి, సేనల కొలందులను గనుంగొనుటకు భృత్యులకు జీవితంబులు వెట్టుటకు6 గర్మకలాపంబులు 
సేయించుటకును నకులు నాజ్ఞాపెంచి, దర్పితుల మర్దించుటకు6 బరచక్రంబు లాక్రమించుటకు నర్జును 
నిర్దేశించి, బ్రాహ్మణకార్యంబులకు శ్రౌత స్మార్తకృత్య సమనుష్టానంబునకు ధౌమ్యుం జాలించి, సహదేవుం 
జూచి 'నీవు మదీయ గోపనపరుండవై సర్వావస్థల యందును మత్సమీపంబున నిల్దునది' యని పలికి, 
మథజియుం గరణీయంబు లగు నధికారంబుల నెల్లను గల్పించి , వీరల మీందన పెట్టి, యుయుత్ఫుం 
గనుంగొని, విదుర సంజయులనాలోకించి' మీర లనుదినంబును నవధానంబు గలిగిరాచవారి యోగక్షేమంబు 
లేనెట్లట్ల నిర్వహింప వలయు. బురజనంబుల భూజనంబుల కర్టంబులు రాచవారి కెటింగించి, పంచినట్లు 
నడపంగలవారోలని యప్పగించి యభ్యంతర మందిరంబునకు విజయంచేయు'మని కుంతీదేవినింబాంచాలీ 


సహితంబుగా. బుచ్చి. 378 


ప్రతిపదార్థం: అని= అంటూ; చెప్పి= పలికి; నిజ+ఇచ్చన్‌= తమ ఇష్టం వచ్చినట్టు; వర్తించి= ప్రవర్తించి, నడచి; సుఖంబు+ఉండువారు+కాన్‌= 
హాయిగా జీవించేవారు కమ్మని; ప్రార్ధించి= వేడుకొని; వినయంబుతోన్‌= వినమ్రతతో; ధృతరాష్ట్ర గాంధారులన్‌= ధృతరాష్ర్రుడినీ, 
గాంధారినీ; నగరిలోనికిన్‌= రాజప్రాసాదంలోకి; అనిచి= పంపి; పౌరులను= పురజనులను; జానపదులను= (గ్రామప్రజలను; 
పోవన్‌+పనిచి= వీడ్కొలిపి; కృప+ఆచార్యున్‌= కృపాచార్యుడిని; సగౌరవంబుగాన్‌= గౌరవపురస్పరంగా; నిజనివాసంబునకున్‌= తన 
(కృపాచార్యుడి) ఇంటికి; అరుగన్‌= వెళ్ళటానికి; వీడ్కొలిపి= వీడుకోలు చెప్పి; యువరాజ పదంబునన్‌= యువరాజ పదవిలో; భీమసేనున్‌= 
భీముడిని; నిలిపి= ఉంచి; కర్తవ్య= చేయవలసినది; విచారంబునకున్‌= ఆలోచించటానికి; తదీయ= దానిని; నిశ్చ్యయంబునకును= 
నిర్ణయించటానికి; సంధి విగ్రహ+ఆది= సంధి విగ్రహం మొదలైన; షాడ్గుణ్య= ఆరు గుణాల; చింతనంబునకును= ఆలోచనకు; 
విదురునిన్‌= విదురుడిని; ప్రియవచన పూర్వకంబుగాన్‌= మంచిమాటలతో; నియోగించి= ఒప్పించి (ఆజ్ఞాపించి); వలయు= అవసరమైన; 
పనులు= కార్యాలు; వెనుక ముందు= వరుస క్రమం; అరసి= చూచి; ఎతింగించుటకున్‌= తెలియచెప్పటానికి; ఆయవ్యయంబులు= 
ఆదాయం, ఖర్చు; ఎజింగించుటకును= తెలియపరచటానికి; సంజయున్‌= సంజయుడిని; చొనిపి= ప్రవేశపెట్టి సేనల= సైన్యం; 
కొలందులు= పరిమితులు, లెక్కలు; కనుంగొనుటకున్‌= చూడటానికి; భృత్యులకున్‌= సేవకులకు; జీవితంబులు= జీతాలు; 
పెట్టుటకున్‌= ఇవ్వటానికి; కర్మకలాపంబులు= పనిపాటలు; చేయించుటకున్‌= చేయించటానికి; నకులున్‌+ఆజ్ఞాపించి= నకులుడిని 
నియోగించి; దర్పితులన్‌= అహంకరించినవారిని; మర్చించుటకున్‌= నుగ్గచేయటానికి; పరచ[(క్రంబులు= ఇతర రాజ్యాలను; 
ఆ(క్రమించుటకున్‌= స్వాధీనం చేసికొనటానికి; అర్జ్హునున్‌= అర్జునుడిని నియమించి; (బ్రాహ్మాణకార్యంబులకున్‌= విప్రుల పనులకు; 
(శ్రౌత= వేదసంబంధమైన; స్మార్త= స్పృతులకు సంబంధించిన; కృత్య= కార్యాలు; సమనుష్టానంబునకున్‌= చక్కగా నిర్వర్తింపబడటానికి; 
ధౌమ్యున్‌= ధౌమ్యుడిని; చాలించి= నియోగించి; సహదేవున్‌= సహదేవుడిని; చూచి= కని; నీవు; మదీయ నా; గోపన పరుండవు+ఐ= 
నా రక్షణ చూచే వాడవై; సర్వ+అవస్టలఅందున్‌= అన్ని స్థితులలోను; మత్‌= నా; సమీపంబునన్‌= చేరువలో; నిల్చునది= నిలవవలసింది; 
అని= అంటూ; పలికి= మాటాడి; కరణీయంబులు+అగు= చేయదగినవి అయిన; అధికారంబులన్‌= పెత్తనాలు; ఎల్లను= అన్నింటినీ; 


156 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కల్సించి= కలుగచేసి; వారలమీందను+అ= వారి మీదే; పెట్టి= ఉంచి; యుయుత్సున్‌= యుయుత్సుడిని; కనుంగొని= చూచి; విదుర 
సంజయులన్‌= విదురుడినీ, సంజయుడినీ; ఆలోకించి= చూచి; మీరలు= మీరు; అనుదినంబును= ప్రతిరోజూ; అవధానంబు= 
హెచ్చరిక; కలిగి= కలిగి ఉండి; రాచవారి= రాజవంశంవారి; యోగక్షేమంబులు= లాభం, మేలు; ఏను= నేను; ఎట్టు+అట్టు+అ= 
ఎట్లో అట్టే; నిర్వహింపవలయున్‌= నిర్వర్తించాలో; పురజనంబుల= పౌరుల; భూజనంబుల= ప్రజల; కర్ణంబులు= కార్యాలు; 
రాచవారికిన్‌= పాలకులకు; ఎటింగించి= తెలియజేసి; పంచిన+అట్టు= ఆజ్ఞాపించినట్టుగా; నడపన్‌+కలవారలు= నడిపించగలరు; 
అని= పలికి; అప్పగించి= అప్పచెప్పి; కుంతీదేవినిన్‌= కుంతీదేవిని;ి పాంచాలీ సహితంబుగాన్‌= (ద్రౌపదితోపాటు; అభ్యంతర 
మందిరంబునకున్‌= అంతఃపురానికి; విజయం చేయుము+అని= వేంచేయుమని; పుచ్చి= పంపి. 

తాత్పర్యం: ఈ విధంగా చెప్పి తమ ఇచ్చవచ్చినట్టు నడచి సుఖంగా ఉండండని వారిని ప్రార్ధించాడు. 
గాంధారీధృతరాషులను వినమ్రంగా రాజప్రాసాదానికి పంపాడు. పురజనులను, ([గ్రామీణులను వెళ్ళండని 
సెలవిచ్చాడు. కృపాచార్యుడిని గారవపురస్పరంగా స్వగృహానికి వెళ్ళటానికి వీడ్కోలు చెప్పాడు. భీముడిని యువరాజు 
స్టానంలో నిలిపాడు. కర్తవ్యం ఆలోచించి నిర్ణయించటానికి శత్రువుతో పొందు, యుద్ధం మొదలైన ఆరు రాజగుణాలు 
ఆలోచించటానికి మంచి మాటలతో విదురుడిని అంగీకరింపచేసి, చేయవలసిన పనుల వరుసక్రమం చూచి 
చెప్పటానికి, ఆదాయం వ్యయం తెలపటానికి సంజయుడిని నియమించి, సైన్యం వివరాలు తెలిసికొని, సేవకులకు 
జీతాలు ఇవ్వటానికి, వారిచేత పనులు చేయించటానికి నకులుడిని నియమించి. అహంకరించినవారిని అణచటానికి, 
శత్రురాజ్యాలు ఆ(క్రమించటానికి అర్జునుడిని నియోగించి, (బ్రాహ్మణుల పనులను, వేద, స్మృతి సంబంధి 
కార్యాచరణను ధౌమ్యుడికి అప్పగించి, సహదేవుడి వంక చూచి నీవు నన్ను రక్షిస్తూ, ఎల్లవేళలా నా చేరువలో ఉండు” 
మని ఆజ్ఞాపించి, చేయదగిన పనులను తగిన పెత్తనం కల్పించి తగిన వారికి అప్పగించాడు. యుయుత్తుడిని, 
విదురుడిని, సంజయుడినీ చూచి “మీరు ఎప్పుడూ హెచ్చరికతో ఉండి రాజవంశంవారి లాభాన్నీ మంచినీ నేను 
చూడాల్సిన విధంగా చూస్తూ పురజనుల, సర్వజనుల పనులు పాలకులకు చెప్పి, ఆజ్ఞాపించిన విధంగా పనులు 
నిర్వర్తించగలరు” అన్నాడు. కుంతీదేవిని [ద్రౌపదితో కూడా అంతఃపురానికి పంపాడు. 


నిశేషం: షడ్గుణాలు= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధము, ఆశయం. సంధి= శత్రువుతోపొత్తు - ఇది మూడు విధాలు: 
1. కోశప్రధాన హేతుకం, 2. దండప్రధానహేతుకం; 3. భూమిప్రధాన హేతుకం. 
తే. ప్రేమ సంప్రీతి వినయ మిశ్రిత విలోక । నంబు గృష్టుని ముఖకమలంబునందు 

మాసరంబగు వికసన మధువునకు మ । ధువ్రతంబయి నిగుడ నా సువ్రతుండు. 379 


ప్రతిపదార్దం: 'ప్రేమ= అనురాగం; సంట్రీతి= మిక్కిలి ఇష్టం; వినయ= వినమ్రత; మి(శ్రిత= కలిసిన; విలోకనంబు= చూపు; 
కృష్ణుని= శ్రీకృష్ణుడి; ముఖ= ముఖమనే; కమలంబునందున్‌= పద్మంలో; మాసరంబు+అగు= అధికమైన వికసన= వికాస మనే; 
మధువునకున్‌= తేనెకొరకు; మధువ్రతంబు+అయి= తేనె త్రాగే తుమ్మెద అయి; నిగుడన్‌= ఒప్పారగా; ఆ సువ్రతుండు= 
ఆ సదాచారి. 

తాత్పర్యం: అనురాగం, ఎంతో ఇష్టం, వినయం కలిసిన ధర్మరాజు చూపులు కృష్ణుడి ముఖమనే పద్మంలో వృద్దిపొందే 
తేనెకొరకు తుమ్మెదవలె ్రసరిస్తుండగా ఆ ధర్మరాజు. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ అమ్మహాత్సుని సాత్యకి సహితంబుగా వీడుపట్టున కనుప ననుజన్ముల ననిచి, యుచితవర్తనంబున నుండి 
పదంపడి భండనంబునం జచ్చిన వారిం జిత్తంబున నిరూపించి తొడంగి. 380 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 157 


ప్రతిపదార్థం: ఆ+మహాత్మునిన్‌= ఆ ఘనుడైన శ్రీకృష్ణుడిని; సాత్యకి సహితంబుగాన్‌= సాత్యకితో సహా; వీడుపట్టునకున్‌= 
ఇంటికి; అనుపన్‌= పంపటానికి; అనుజన్ములన్‌= తమ్ములను; అనిచి= పంపి; ఉచిత= తగిన; వర్తనంబునన్‌= నడవడికతో, 
ఉండి; పదంపడి= తరువాత; భండనంబునన్‌= యుద్ధంలో; చచ్చినవారిన్‌= మరణించినవారిని; చిత్తంబునన్‌= మనస్సులో; 
నిరూపించి= గుర్తించి; తొడంగి= (ప్రారంభించి. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడిని సాత్యకితో కూడా విడిదికి పంపండని తమ్ములను ఆజ్ఞాపించి, యోగ్యమైన నడవడికతో 


ఉండి, తరువాత (కొంతకాలానికి) యుద్ధంలో మరణించిన వారిని మనసులో గుర్తించి, పూనుకొని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. బ్రాహ్మణానుజ్ఞతోం గూడ బంధుజనుల । కందటకు వేజువేబు మహావిభూతి 
వెలయ నంచిత శ్రాద్ద క్రియలు సభక్తి। కముగ రత్న హేమాది దానములు మెజియ. 381 


ప్రతిపదార్థం: బ్రాహ్మణ= విప్రుల; అనుజ్ఞతోన్‌= అనుమతితో; కూడన్‌= తగినట్టుగా; బంధుజనులకున్‌= చుట్టాలకు; అందణకున్‌= 
అంతమందికి; వేబువేటు= విడి విడిగా; మహా= గొప్ప; విభూతి= వైభవం; వెలయన్‌= ఒప్పగా; అంచిత= గౌరవించదగిన విధంగా; 
రత్న= మణులు; హేమ= బంగారం; ఆది= మొదలైన; దానములు= దానాలు; మెజయన్‌= వెలుగుతుండగా; (శ్రాద్ధక్రియలు= 
అపరకర్మలు; సభక్తికముగన్‌= భక్తితో. 


తాత్పర్యం: బ్రాహ్మణుల అనుమతిలో తగినట్టుగా, బంధువులందరికీ విడి విడిగా (శ్రాదకర్మలను వైభవంతో, 
భక్తిపూర్వకంగా, మణులు రత్నాలు దానంగా ఇస్తూ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అనుష్టించి ద్రోణాచార్య ద్రుపద తద్దంధు విరాట తదీయ జ్ఞాతులకును బ్రత్యేకంబ కర్ణాభిమన్యు ప్రభృతుల 
కెట్లట్ల సర్వదక్షిణ సామగ్రి వెలయం బరలోక క్రియలు నిర్వర్తింపంజేసి, దుర్యోధనాదులకు నంతకంటె 
విభవం బెసంగ ధృతరాష్తుం డౌర్ధ్వదైహిక విధు లాచరించునట్లుగా నొనర్చి, తా నెటింగిన వారల కెల్ల లగ్గు 
సేయుటకు6 దగు బంధులు లేని వసుంధరాధిపుల నెల్ల నుద్దేశించి యంచితదానంబులతో. జేయ 
ధౌమ్యుం బనిచె; మజీయును. 382 


ప్రతిపదార్హం: అనుస్టించి= ఆచరించి; (ద్రోాణ+ఆచార్య= (ద్రోణుడికి; ద్రుపద= ద్రుపద మహారాజునకు; తద్‌+బంధు= (ద్రుపదుడి 
బంధువులకు; విరాట= విరాటరాజుకు; తదీయః= అతడి; జ్ఞాతులకును= దాయాదులకు; (ప్రత్యేకంబ= విశేషంగా; కర్ణ= కర్చుడు; 
అభిమన్యు= అభిమన్యుడు; ప్రభృతులకున్‌= మొదలైనవారికి; ఎట్టు+ఎట్టు+అ= ఏ విధమో అదే విధంగా; సర్వ= సమస్తమైన; 
దక్షిణ సామగగ్రి= దాన సమయంలో ఇచ్చే దక్షిణకు ఉపయోగించే వస్తువులు; వెలయన్‌= ఒప్పగా, ఉండగా; పరలోక (క్రియలు= 
ఉత్తర క్రియలు; నిర్వర్తింపన్‌+*చేసి= చేయించి; దుర్యోధన+ఆదులకున్‌= దుర్యోధనుడు మొదలైనవారికి; అంతకంటెన్‌= మిగిలిన 
వారికంటె; విభవంబు= వైభవం; ఎసంగన్‌= అధికంకాగా; ధృతరాష్ట్రుండు; జౌర్చ్యదైహిక= పరలోక; విధులు= క్రియలు; 
ఆచరించునట్టుగాన్‌= చేసేటట్టుగా; ఒనర్చి= చేసి; తాన్‌= తాను; ఎటింగిన= తెలిసిన; వారలకున్‌+*ఎల్లన్‌= వారందరికీ! లగ్గు= 
శుభం; చేయుటకున్‌= చేయటానికి; తగు= తగిన; బంధులు= చుట్టాలు; లేని= లేనటువంటి; వసుంధరా+అధిపులన్‌= రాజులకు; 
ఎల్లన్‌= అందరినీ; ఉద్దేశించి= లక్షించి; అంచిత= గౌరవించతగిన, గొప్ప; దానంబులతోన్‌= దానాలతో; చేయన్‌= చేయటానికి; 
ధౌమ్యున్‌= ధౌమ్యుడిని; పనిచెన్‌= నియోగించాడు; మజియును=ఇంకా. 


తాత్పర్యం: శ్రాద్ధకర్మలు నిర్వర్తించాడు ద్రోణుడికీ, ద్రుపదుడికీ అతడి బంధువులకు, విరాటరాజుకు అతడి జ్ఞాతులకు, 
కర్ణాభిమన్యులకు విశేషంగాను అన్ని దక్షిణలు మొదలైన వాటితో ఉత్తరలోక [క్రియలు జరిపించాడు. దుర్యోధనాదులకు 


158 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అంతకన్న గొప్ప వైభవంగా పరలోక [క్రియలు ధృతరాష్ట్రుడిచేత చేయించాడు. తనకు తెలిసినవారి కందరికీ శుభం 
కలిగించాలని అనుకొని ఉత్తర క్రియలు చేసే తగిన వారసులు లేని రాజులందరికొరకు తగిన దానాదులతో పరలోక 
(క్రియలు నిర్వర్తించటానికి తనపురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు. అంతేకాక. 


క. _ చలివందిరులును సత్రం । బులు6 బెట్టించెను, దటాకములు దేవగ్భహ 
మ్ములు€ గల్పించెను, బంధుజ । నులకు సుగతి యగుటకై వినుతభంగి నృపా! 383 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! బంధుజనులకున్‌= చుట్టాలకు; సుగతి= మంచిగతులు; అగుటకున్‌+ఐ= కలగటానికి; 
చలిపందిరులును= చలివేంద్రాలు (దాహార్తులకు నీటిని పోసేచోట్టు; సత్రంబులును= బాటసారులకు భోజనంపెట్టేవోటులు; 
పెట్టించెను= ఏర్పాటు చేశాడు; తటాకములు= చెరువులు; దేవగృహమ్ములు= దేవాలయాలు; కల్సించెను= నిర్మించాడు. 


తాత్పర్యం: బంధువులకు ఉత్తమ లోకాలు 'ప్రాప్రించాలని ధర్మరాజు చలివేందరాలు సత్రాలు (మనిషికి అవసరమైన 
అన్నపానీయాలు అందరికీ అందించే తావులు) ఏర్పాటు చేశాడు. చెరువులు, దేవాలయాలు నిర్మాణం చేశాడు. 


క. లోకమున. గలుగు భూసుర । లోకమునకు నెల్ల గోవులుం బసిండియు నా 
నా కల్పంబులు బంధుల । కై కోటివిధముల నిచ్చె నతులిత భక్తిన్‌. 384 


ప్రతిపదార్దం: నానాకల్పంబులు= అనేక కల్పముల కాలం; బంధువులకున్‌+ఐ= చుట్టాల సద్గతులకొరకు; లోకమునన్‌= జగత్తులో; 
కలుగు= ఉన్న; భూసుర= (బ్రాహ్మణ; లోకమునకున్‌= సమూహానికి; ఎల్లన్‌= అందరికీ; గోవులున్‌= ఆవులును; పసిడియున్‌= 
బంగారం; కోటి విధములన్‌= ఎన్నో తీరులుగా; అతుల భక్తిన్‌= సాటిలేని భక్తిభావంతో; ఇచ్చెన్‌= దానం చేశాడు. 


తాత్పర్యం: ఎన్నో కల్పాలకాలం తన బంధువులకు సద్గతులు లభించాలని, లోకంలో ఉన్న బ్రాహ్మణ సమూహం 
అంతటికీ, గోవులు, బంగారం ఎన్నో విధమైన పద్దతులలో భక్తిభావంతో దానం చేశాడు. 


వ. _ఇట్లుసకల బాంధవ సుహృజ్జనంబులకుం బారలెౌకిక క్రియలు సేసి యనృణత్వంబున వెలింగి జగంబులచేతం 
బొగడు వడసి, గృతకృత్వంబు. బొందె; నివ్విధంబున6 బ్రాప్తసామ్రాజ్యుం డయిన పాండవాగ్రజుం డొక్క 


జ్‌ 


సముచితావసరంబున గోవిందున కభిముఖుం డయి వినయంబునం గేలు మొగిచి. 385 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సకల= అందరు; బాంధవ= బంధువులు; సుహృత్‌+జనంబులకున్‌= మిత్రులకు; పారలౌకిక 
(క్రియలు= ఉత్తర క్రియలు; చేసి= ఆచరించి; అన్నణత్వంబున= బుణంలేకపోవటంతో; వెలింగి= ఒప్పి; జగంబులచేతన్‌= 
లోకాలన్నిటి చేత; పొాగడు+పడసి= కీర్తిని పొంది; కృతకృత్యతన్‌= ధన్యతను; పొందెన్‌= పొందాడు; ఈ విధంబునన్‌= ఈ తీరుగా; 
ప్రాప్త= పొందిన; సామ్రాజ్యుండు+ఐన= రాజ్యం కలవాడైన; పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఒక్క= 
ఒక; సముచిత+అవసరంబునన్‌= తగిన సమయంలో; గోవిందునకున్‌= కృష్ణుడికి; అభిముఖుండు+అయి= ఎదురు నిలిచినవాడై; 
వినయంబునన్‌= వినమ్రంగా; కేలు మొగిచి= చేతులు జోడించి. 


తాత్పర్యం: ఈ విధంగా బంధువులకు స్నేహితులకు ఉత్తర(క్రియలు నిర్వర్తించి, బుణం లేనివాడై ఒప్పి 
లోకాలన్నిటిచేత క్షీర్తించబడినవాడై ధన్యుడయ్యాడు. ఈ విధంగా రాజ్యం పొందినవాడైన ధర్మరాజు తగిన 
సమయంలో శ్రీకృష్ణుడి ఎదుట నిలిచి వినయంతో నమస్కరించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 159 


నిశేషం: మానవుడికి మూడు బుణాలుంటాయి. 1. దేవబుణం, 2. బుషిబుణం, 3. పిత్చాణం. పితాణం చనిపోయినవారికి 
ఉత్తరక్రియలు నిర్వహించటంద్యారా తీరుతుంది. కనుక ధర్మరాజు బంధుమిత్రులందరికీ '(శాద్రకర్మలు నిర్వర్తించి 
బుణవిముక్తుడయ్యాడు. 


ధర్మజుండు శ్రీకృష్ణు నుచిత నచనంబుల స్తుతించుట (సం. 12-43-1) 


తే. అమల భవదీయ సుప్రసాదమునం జేసి । పితృపితామహక్రమయోగ్య పీఠ మైన 
వినుత సామ్రాజ్యమున కేను విభుండనై కృ । తార్ధతానంద పూర్ణుండ నైతిం గృష్ట!' 386 


ప్రతిపదార్దం: కృష్ణ= కృష్ణా; అమల= స్వచ్చమైన; భవదీయ= నీ యొక్క; సుప్రసాదమునన్‌+చేసి= అను[గ్రహంచేత 
పితృపితామహ(క్రమ= తండ్రి, తాతల వరుసలో; యోగ్య= అర్హ (పొందదగిన); పీఠము+ఐన= ఆసనమైన; వినుత= కీర్తనీయమైన; 
సామ్రాజ్యమునకున్‌= ఈ మహారాజ్యానికి; ఏను= నేను; విభుండను+ఐ= రాజునై; కృత+ అర్హతా= కోరినది నెరవేరటం అనే; ఆనంద= 
సంతోషంతో; పరిపూర్చుండను+ఐతిన్‌= పూర్తిగా నిండినవాడి నయ్యాను. 


తాత్పర్యం: “శ్రీకృష్ణా! అచ్చమైన నీ అనుగ్రహంవలన తాత తండ్రులచేత వరుసగా (వంశ(క్రమానుగతంగా) 
పొందదగినదైన ప్రశస్తమైన సామ్రాజ్యానికి నేను రాజునయ్యాను. ధన్యతనొందటంవలన కలిగిన ఆనందంతో పూర్తిగా 
నిండిపోయాను”. 


వ. అని మజియును. 387 
తాత్సర్యం: అని చెప్పి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “బావలు మందులు ననుచును । నీవు కృపాతిశయ మెస6గ నెమ్మిని మమ్ముం 
గావను బ్రోవను దలంచి ర। మావర! కలిపికొని తిరిగి మన్నించుటలన్‌. 388 


ప్రతిపదార్హం: రమావర!= లక్ష్మీపతీ!; నీవు; కృపా+అతిశయము= కరుణయొక్క; ఆధిక్యం; ఎసంగన్‌= మించగా; బావలు, 
మజందులున్‌= మేనత్త కొడుకులు; అనుచును= అంటూ; కలిపికొని= చేరదీసి; తిరిగి= కలిసివర్తించి; మన్నించుటలన్‌= 
ఆదరించటాలతో; నెమ్మిని= (ప్రేమతో; మమ్మున్‌= మమ్మల్ని (పాండవులను); కావను= కాపాడాలని; ప్రోవను= రక్షించాలని; తలంచి= 
అనుకొని. 


తాత్పర్యం: లక్ష్మీపతివైన శ్రీకృష్ణా! మమ్మల్ని బావలూ, మరదులూ అంటూ నీతో కలుపుకొని ప్రవర్తించటం, 
కరుణాతిశయంతో, ప్రేమతో మమ్ములను కాచి రక్షించాలని తలంచి. 


వ. _ తేువలేక మెలంగితిమి గాక! భవదీయ మహానుభావం బున్నరూపెటుంగను దగం గొనియాడను నే 
మెంతటి వార?ిమని పలికి వెండియు. 389 


ప్రతిపదార్థం: తేవ= భయం; లేక= లేకుండ; మెలంగితిమి= జీవించాము; కాక; భవదీయ= నీ; మహా+అనుభావంబు= 
మాహాత్మ్యం; ఉన్నరూపు= కలరూపు, వాస్తవం; ఎయుంగనున్‌= తెలిసికొనటానికి; తగన్‌= చక్కగా; కొని+ఆడనున్‌= 
పొగడటానికి; ఏము= మేము; ఎంతటివారము?= ఎంత? చాలగలమా?; అని= అంటూ; పలికి= మాటాడి; వెండియున్‌= 


ఇంకా. 


160 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (ఆ కారణంచేతనే) మేము భయం లేకుండ జీవించాము కదా! నీ గొప్పతనం, నీ నిజరూపం 
తెలిసికొనటానికి, చక్కగా కీర్తించటానికి మేమెంతటి వారం? (సమర్జులం కాము అని భావం)” అంటూ మాటాడి, 
ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క.  ' ఆదిమ పురుషుండ వగుటను । వేదంబులు సెప్పు నవియు వెజచు6. బలుక(గా 

నీద్భక్ష్రకారు. డని దా। మోదర! నీ పెం పెజటుంగ నొరుల కలవియే? 390 
ప్రతిపదార్థం: దామోదర!= కృష్ణా!; వేదంబులు= వేదాలు; ఆదిమ పురుషుండవు+అగుటను= సృష్టిలో మొట్టమొదటి శరీరధారివి; 
అగుటను= కావటం; చెప్పున్‌= చెపుతాయి; ఈదృక్‌+ప్రకారుండు+అని= ఈ విధమైనవాడు అని; పలుకంగాన్‌= చెప్పటానికి; 


అవియున్‌= ఆ వేదాలు కూడా; వెజచున్‌= భయపడతాయి; ఒరులకున్‌= ఇతరులకు; నీ పెంపు= నీ ఘనత; ఎజుంగన్‌= తెలియటం; 
అలవి+ఏ= సాధ్యమౌతుందా? 


తాత్పర్యం: “కృష్ణా! నీవు సృష్టికి ఆద్యుడవని వేదాలు చెప్పుతున్నాయి. కాని, నీ విటువంటివాడివని ఇదమిత్ధంగా 
చెప్పటానికి ఆ వేదాలే భయపడుతున్నాయి. అటువంటప్పుడు ఇతరులకు నీ ఘనత తెలిసికొనటం సాధ్యమా? 
(కాదు అని భావం). 


క. దురితములం జెజుప శుభముల. | బెరింగింపం జాలునట్టి పేళ్ళులు నీకుం 
బురుషోత్తమ! కడుం బె కని | పరమార్ధ ద్యోతకములు భావింపంగన్‌. 391 


ప్రతిపదార్హం: పురుష+ఉత్తమ!= జీవులలో ్రేష్టుడా!; దురితములన్‌= పాపాలను; చెణుపన్‌= పోగొట్టటానికి; శుభములన్‌= 
(శ్రేయములను; పెరింగింపన్‌= వృద్దిచేయటానికి; చాలునట్టి= సమర్ధమైన; పేళ్ళులు= నామాలు, బిరుదులు; నీకున్‌= నీకు; కడున్‌= 
మిక్కిలి; పెక్కు= ఎక్కువ; అవి= ఆ పేరులు; భావింపంగన్‌= భావనచేస్తే బాగా మననం చేస్తే) పరమ+అర్థ= ఉత్కృష్టమైన 
ప్రయోజనాన్ని (పరమాత్మను); ద్యోతకములు= 'ప్రకాశింపచేసేవి (తెలియచెప్పేవి). 


తాత్పర్యం: పురుషోత్తముడవైన శ్రీకృష్ణా! పాపాలు పోగొట్టేవీ పుణ్యాలు పెంచేవీ అయిన పేరులు నీకు ఎన్నో 
ఉన్నాయి. వాటిని భావన చేస్తే అవి పరమాత్మను తెలియచేస్తాయి. 


నిశేషం: పురుషోత్తముడు అనేది సార్ధక ప్రయోగం. పురుషుడు అంటే శరీరధారి, (ప్రాణి అని అర్థం. పురుషోత్తముడు అంటే 
జీవులన్నింటిలోను ఉత్కృష్టుడు అని సామాన్యార్థం. దానినే 'భావన' చేస్తే సర్వజీవులలోనూ ఉత్తమపురుష (నేను, తాను - ఆత్మను) 
గా ఉండేవాడని ద్యోతకం అవుతుంది (స్ఫురిస్తుంది). 

భావన= ఒక భావాన్ని మననం చేసి చేసీ అదే తాను అయిపోవటం. 

పరమార్థం= పురుషార్దాలకు పైన ఉన్నది. 


భగవంతుడికి ఉన్న నామాలు స్వల్ప ప్రయోజనాలను ఆళశించినవారికి (పాపాలు పోవటం, పుణ్యాలు కలగటం వంటివి) 
అంతే అందజేస్తాయి. వాటి పరమార్థం తెలిసి భావించినవారికి పరమార్దాన్నే స్పురింపచేస్తాయి. ఈ విషయం నిరూపించటానికి 
పురుషోత్తమ అనే నామమే ఉదాహరణ. సామాన్యార్థం (శ్రేష్టుడు అని పరమార్థం - సర్వవ్యాపి, అంతర్యామి అయిన పరమాత్మ 
అని. 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 161 


తే.  ప్రయతు లగు సద్దిజులు వాని. బరమభక్తి । యుక్తి నెపుడు. బరించుచు భక్తి ముక్తి 
దాయి వగు నిన్ను సతతంబు6 దలంచుచును న । మస్కృతులు సేసి యవ్యయ మహిమంగండ్రు.'392 


ప్రతిపదార్థం: ప్రయతులు+అగు= పరిశుద్దులైన; సత్‌+ద్విజులు= సత్‌బ్రాహ్మణులు; వానిన్‌= ఆ నామాలను; పరమ= 

ఉత్కృష్టమైన ; భక్తియుక్తిన్‌= భక్తికలిగి; ఎపుడున్‌= ఎల్లప్పుడు, సదా; పఠించుచున్‌= చదువుతూ, పారాయణచేస్తూ; భుక్తి= భోజనం, 

భోగం; మ్యుక్తి= మోక్షం; దాయివి+అగు= ఇచ్చేవాడివైన; నిన్నున్‌; సతతంబున్‌= ఎల్లప్పుడూ; తలయచును= భావిస్తూ; 
నమస్కృతులు= కైమోడ్పులు; చేసి= ఆచరించి; అవ్యయ= వ్యయం కాని, స్థిరమైన; మహిమన్‌= మాహాత్మాన్ని; క౦ం[డ్రు= 
పొందుతారు. 

తాత్పర్యం: బహిరంతర శుద్దులైన స్మద్పాహ్మణులు ఆ నీ నామాలను చాలా గొప్పదైన భక్తితో వల్లెవేస్తూ 

భోగాలనూ, మోక్షాన్నీ ప్రసాదించే నిన్ను సదా భావిస్తూ నీకు నమస్కరిస్తూ ఉండి నళించని శాశ్వతమైన 

మహత్త్వాన్ని పొందుతారు”. 

న. అని పలికి విష్ణు విశ్వాత్మ జిష్ణు శర్వ హంస దామోదర శంభు ప్రముఖంబులగు ప్రభూత నామంబులం 
బ్రస్తుతించిన6 జ్రీతుండై పుష్కరాక్షుండు పుష్కలంబైన వాగ్విశేషంబుల నా ధర్మనందను నభినందించె(; 
దదనంతరంబ కొల్చ్టియున్న జనంబుల నిజనివాసంబులకుం బోవం బనిచి, యక్కురుసత్తముండు దమ్ముల 
నాలోకించి. 393 


ప్రతిపదార్థం: అనిపలికి= అంటూ మాటాడి; విష్ణు= వ్యాపనశీలం కలిగి విశ్చమంతా వ్యాపించినవాడు; విశ్వ్శ+ఆత్మ= విశ్వానికి 
ఆత్మ అయినవాడు, విశ్వమే తాను (ఆత్మ) అయినవాడు; జిష్టు= జయశీలి, జయించే లక్షణం కలవాడు; శర్వ= 
సంహారసమయంలో సకల (ప్రాణులను రుద్రరూపంలో సంహరించేవాడును; హంస= ఉచ్చ్వాస నిశ్చాసరూపమైన ప్రాణంగా, 
ఓంకారంగా జీవులలో ఉండేవాడు; దామోదర= దామము(మాల)ఉదరమునందు కలవాడు; శంభు= సుఖాన్ని (భక్తులకు) 
కలిగించేవాడు; ప్రముఖంబులు+అగు= మొదలైన; ప్రభూత= గొప్ప; నామంబులన్‌= పేరులతో; ప్రస్తుతించినన్‌= కీర్తించగా; 
'ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; పుష్కర+అక్షుండు= తామరలను పోలిన కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుడు; 
పుష్కలంబు+ఐన= సమృద్దిగా ఉన్న; వాక్‌+విశేషంబులన్‌= విశేషమైన మాటలతో; ఆ ధర్మనందనున్‌= ఆ ధర్మరాజును; 
అభినందించెన్‌= పొగిడాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; కొల్చి+ఉన్న= కొలువు తీర్చి ఉన్న; జనంబులన్‌= ప్రజలను; 
నిజనివాసంబులకున్‌= తమ ఇళ్ళకు; పోవన్‌= వెళ్ళండని; పనిచి= ఆజ్ఞాపించి; ఆ+కురుసత్తముండు= ధర్మరాజు; తమ్ములన్‌= 
అనుజులను; ఆలోకించి= చూచి. 

తాత్పర్యం: అని మాటాడి ధర్మరాజు కృష్ణుడిని విష్ణువు, విశాత్ముడు, జిష్టువు, శర్వుడు, హంసుడు, దామోదరుడు, 
శంభుడు మొదలైన పవిత్ర నామాలతో కీర్తించాడు. దానికి సంతసించిన శ్రీకృష్ణుడు సమృద్దమైన మాటలతో విశేషంగా 
ధర్మరాజును అభినందించాడు. ఆ తరువాత కొలువుతీరి ఉన్న 'ప్రజలనందరినీ తమ తమ ఇళ్ళకు వెళ్ళుడని 
పంపించాడు. అప్పుడు తమ్ములను చూచి. 


మ. ' అటవీదేశములందు గాఢధబహులాయాసంబులం గంది, దు 
రట మత్య్యేశ్వరు సేవం గుంది, బహుసంగ్రామంబులన్‌ విద్విష 
త్పటు నానాస్త మహోగ్ర శస్తచయ నిర్లగ్నాంగతం బొంది యు 
ళ్‌ ఆలి ్ద 
తృట దుఃఖంబుల మీర లొందితి రభేద్యస్టైర్యులై నాకుంగాన్‌. 394 


162 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: 'మీరలు= మీరు; నాకున్‌+కాన్‌= నాకొరకు; అభేద్య స్టెర్యులు+ఐ= మొక్కవోని స్థిరత్వం కలవారై; అటవీ దేశముల 
+అందున్‌= అరణ్య ప్రదేశాలలో; గాఢ= తీవ్రమైన; బహుల= అనేక; ఆయాసంబులన్‌= శ్రమలతో; కంది= బాధపడి; దుర్హట= 
కలగకూడనటువంటి; మత్స్య+ఈశ్చరు= మత్స్యదేశరాజైన విరటుడి; సేవన్‌= కొలువులో; కుంది= వగచి; బహు= అనేక; 
సం([గ్రామంబులన్‌= యుద్దాలలో; విద్విషత్‌= శత్రువుల; పటు= పటిస్టమైన; నానా= బహు; అ(స్త= మంత్రపూతంగా ప్రయోగించే 
ఆయుధాల వలన; మహా+ఉ(గ్ర= గొప్ప భయంకరమైన; శస్త్రచయ= ఆయుధ సమూహంవలన; నిర్భగ్ష+అంగతన్‌= మిక్కిలి 
దెబ్బతిన్న శరీరం; పొంది= కలిగి ఉండి; ఉత్కట= అధికమైన; దుఃఖంబులన్‌= శోకాలను; ఒందితిరి= పొందారు. 


తాత్పర్యం: 'మీరు నా కొరకు స్టైెర్యం చెదరనివారై అడవులలో తీవ్రమైన కష్టాలు ఎన్నో అనుభవించి బాధపడ్డారు. 
దురదృష్టవశాత్తు విరటుడి కొలువులో సేవచేసి కష్టపడ్డారు. అనేక యుద్దాలలో అ(స్తశస్తాలచేత దెబ్బతిన్న అవయవాలు 
కలవారయ్యారు. అధికమైన శోకాన్ని పొందారు. 


వ. _ నన్నుం గృతకృత్యునిం జేసితిరి; కృష్ణ ప్రసాద లబ్బంబయిన యీ జయశోభనంబు నిజేచ్చాకలిత సుఖావాప్తి లీల 
ననుభవించుచు నాత్మప్రియ ప్రకారంబుల వర్తించుచు, నవధానంబుతో రాజ్యాంగ సప్తకం బరయుంిడని 
చెప్పి యాంబికేయు ననుజ్ఞతోడ. 395 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; కృతకృత్యునిన్‌= ధన్యుడిని; చేసితిరి= చేశారు; కృష్ణ= శ్రీకృష్ణుడి; ప్రసాద= అను[గ్రహంవలన; 
లబ్దంబు+ఐన= లభించిన; ఈ జయశోభనంబు= ఈ విజయంయొక్క వైభవం; నిజ+ఇచ్చా కలిత= మీమీ కోరికలతో కూడుకొన్న; 
సుఖ+అవాప్తి= సుఖమును పొందటం అనే; లీలన్‌= విలాసాన్ని; అనుభవించుచున్‌= అనుభూతిచెందుతూ; ఆత్మ ప్రియ 
ప్రకారంబులన్‌= మనసుకు నచ్చిన తీరులలో; వర్తించుచున్‌= మెలగుతూ; అవధానంబుతోన్‌= హెచ్చరికతో; రాజ్యాంగ సప్తకంబు= 
రాజ్యపాలనాతం(త్రంలోని ఏడు అంశాలు; అరయుండు= చూస్తూ ఉండండి; అని= అంటూ; చెప్పి= పలికి; ఆంబికేయు= 
ధృతరా్ర్రుడి; అనుజ్ఞ+తోడన్‌= అనుమతితో. 


తాత్పర్యం: “అట్టా కష్టపడి నన్ను ధన్యుడిని చేశారు. శ్రీకృష్ణుడి అను[గ్రహంవలన లభించిన ఈ విజయ వైభవాన్ని 
మీమీ ఇష్టాలతో కూడిన సుఖాన్ని పొందటం అనే క్రీడను అనుభవిస్తూ మీకు నచ్చిన విధంగా నడుచుకొంటూ 
హెచ్చరికతో (జాగరూకులై) రాజ్యాంగసప్తకాన్ని చూడండి (పట్టించుకొండని భావం)” అని చెప్పి ధృతరాహ్ర్రుడి 
అనుమతితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: రాజ్యాంగ సప్తకం: 1. ప్రభువు, 2. మంత్రము, 3. ధనాగారం, 4. దుర్గం, 5. సైన్యం, 6. రాష్ట్రం (ప్రజలు), 7. మిత్రులైన 


రాజులు. 


సీ.  బహురత్వమయ ఘనప్రాసాదమండప । దాసదాసీ జనోద్ధాసితంబుం 
దత్తుల్య వైభవ తదధిక ధనధాన్య । ముఖవస్తు సంచయ సుఖకరంబు6 
గిన్నర వల్లభ గృహసమానత్వ మ । హావిభూతి స్పురణాంచితంబు, 
సర్వసంపత్ఫూర్తి చారు వామాక్షీ ప్ర। చార సంశోభిత స్థలచయంబు, 
తే. _ నైనవాని రారాజుని ల్లనిలజునకు, । దుస్ససేను మందిరము పార్ధునకు, వరుస 
తోడ దుర్మర్షణునియును దుర్ముఖునియు । నిండ్లు గవలకు సంప్రీతి నిచ్చె నృపతి. 396 


శాంతిపర్వము ఎ ప్రథనూశ్వాసము 163 


ప్రతిపదార్థం: నృపతి= రాజు; బహు= నానా; రత్షమయ= మణులతో నిండిన; ఘన= గొప్పు; ప్రాసాద= నగరు; మండప= మంటపం; 
దాసదాసీజన= సేవకులు, సేవకురాండ్రతో; ఉత్‌+భాసితంబు= బాగా పైకి వెలిగేది; తద్‌+తుల్య= దానితో సమానమైన; వైభవ= 
విభవం; తద్‌+అధిక= దానికన్న ఎక్కువైన; ధన, ధాన్య= ధనం, ధాన్యం; ముఖ= మొదలైన; వస్తుసంచయ= వస్తు సముదాయంతో; 
సుఖకరంబున్‌= హాయిగొలిపేది; కిన్నరవల్లభ= కుబేరుడి; గృహ= ఇంటితో; సమానత్వ= సమానమైన; మహా= గొప్ప; విభూతి= వైభవం; 
స్ఫురణ= గుర్తుకు తెచ్చే; అంచితము= ఒప్పుకలది; సర్వ= సమస్త; సంపద్‌= సంపదల; స్పూర్తి= పప్రకటమవటంచేత; చారు= 
మనోహరమైన; వామ+అక్షి= అందమైన కన్నులు కల స్త్రీల) ప్రచార= కదలికలతో; సంశోభిత= బాగా అందమైన; 
స్టలచయంబున్‌= అనేక ప్రదేశాలు కలిగినది; ఐనవానిన్‌= అయినటువంటివాటిని; రారాజు= దుర్యోధనుడి; ఇల్టు= భవనం; 
అనిలజునకున్‌= భీముడికి; దుస్ససేనుమందిరము= దుశ్చాసనుడి భవనం; పార్భునకున్‌= అర్జునుడికి; వరుసతోడన్‌= క్రమంగా; 
దుర్మర్షణునియును దుర్ముఖునియును= దుర్మర్షణ, దుర్ముఖుల; ఇండ్లు= మందిరాలు; కవలకున్‌= నకుల సహదేవులకు; 
సంట్రీతిన్‌= మిక్కిలి ఇష్టంతో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 

తాత్పర్యం: ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి, దుశ్చాసనుడి మందిరం అర్జునుడికి, దుర్మర్షణుడి నివాసం 
నకులుడికి, దుర్ముఖుడి నికేతనం సహదేవుడికి ఇష్టంగా ఇచ్చాడు. ఆ భవనాలు మణిమయాలు. గొప్ప 
అంతఃపురాలు, మండపాలు, దాసదాసీజనాలతో ప్రకాశిస్తున్నాయి. ఆ వైభవాన్ని మించి ధనధాన్యాదులైన 
సంభారాలతో సుఖాన్ని కల్పిస్తాయి. కుబేరుడి ఇంటితో సమానమైన గొప్పు వైభవాన్ని కలిగి దానిని గుర్తుకు తెచ్చేవి, 
మస్త సంపదలను ప్రకటించే అందగత్తెలు అటునిటు తిరుగుతూ ఉండగా కళకళలాడే ప్రదేశాలెన్నో కలిగినవి 


- ఆ మందిరాలు. 


౬ 


ర్‌ 


మజథజియు విదుర యుయుత్సు సంజయ ధౌమ్యుల వదనంబు లాలోకించి 'మీ మీ నికేతనంబుల మీరలు 
గైకొనుం' డని నియోగించి, పెద్ద నగరిలోన ధృతరాష్తుండు మున్ను పన్నుగా వసియించు హర్మ్యంబున 
నజ్జనపతి నునిచె; నివ్విధంబున గృహంబులు విభజించి యిచ్చి కృష్ణ నాత్యకుల సవ్యసాచి సదనంబున 
నిల్దునట్లుగా నిర్దేశించి, యందఖఅం బోవం బనిచి యభ్యంతర మందిరంబున కరిగి; నా భీమసేనాదు 
లమ్మహనీయ వాసంబులు సేకొని యందు. బ్రభూతాన్న పానాద్యనుభవంబుల సుఖించియుండ 
నవ్విభుండు నిజేచ్చ విహరించె'నని యిట్లు ధర్మపుత్రు చరిత్రంబు సెప్పిన విని 'యబ్బంగిం బ్రాప్తసామ్రాజ్యండై 
పాండవాగ్రజుండు పదంపడి యెత్తెఅంగున వర్తించె? సకల జగద్గురుం డగు కృష్ణుండు మజి యెట్లుండె? 
నెలింగింపు' మనుటయు. 397 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; విదుర; యుయుత్సు; సంజయ; ధౌమ్యుల; వదనంబులు= ముఖాలు; ఆలోకించి= చూచి; 
మీమీ నికేతనంబులు= మీమీ భవనాలు; మీరలు= మీరు; కైకొనుండు= స్వీకరించండి; అని; నియోగించి= పనిచి; పెద్ద నగరిలోన= 
ప్రధాన ప్రాసాదంలో; ధృతరా్ర్రుండు; మున్ను= పూర్వం; పన్నుగాన్‌= చక్కగా; వసియించు= నివసించే; హర్మ్య్యంబునన్‌= 
భవనంలో; ఆ+జనపతిన్‌= ఆ ధృతరాష్టుడిని; ఉనిచెన్‌= ఉంచాడు; ఈ+విధంబునన్‌= ఈ రకంగా; గృహంబులు= భవనాలు; 
విభజించి= విభాగంచేసి (కేటాయించి); ఇచ్చి= ఒసగి; కృష్ణసాత్యకుల= శ్రీకృష్ణుడిని, సాత్యకిని; సవ్యసాచి= కవ్వడి; సదనంబునన్‌= 
భవనంలో; నిల్చునట్టుగాన్‌= ఉండేటట్టు; నిర్దేశించి= సూచించి; అందణన్‌= అందరినీ; పోవన్‌+పనిచి= వెళ్ళుడని పంపి; 
అభి+అంతర+మందిరంబునకున్‌= తన ఏకాంత మందిరానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఆ భీమసేన+ఆదులు= ఆ భీముడు 
మొదలైనవారు; ఆ+మహనీయ వాసంబులు= ఆ ఘనమైన గృహాలు; చేకొని= స్వీకరించి; అందున్‌= ఆ భవనాలలో; ప్రభూత= 
అధికమైన; అన్న, పాన+ఆది+అనుభవంబులన్‌= భోజనాలు పానీయాలు మొదలైనవి అనుభవిస్తూ; సుఖించి= సుఖపడుతూ; 


164 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఉండన్‌= ఉండగా; ఆ+విభుండు= ఆ రాజు (ధర్మరాజు); నిజ+ఇచ్చన్‌= తనకు నచ్చినట్టు; విహరించెన్‌= చరించాడు; అని= 
అంటూ; ఇట్టు= ఈ విధంగా; ధర్మపుత్రు= ధర్మరాజు; చరిత్రంబు= చరిత; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; ఆ+భంగిన్‌= 
ఆ విధంగా; ప్రాప్త= పొందిన; సామ్రాజ్యుండు+ఐ= మహాసా[మ్రాజ్యం కలిగినవాడై; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజు; పదంపడి= తరువాత; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; వర్తించెన్‌= చరించాడు? (ప్రవర్తించాడు); సకల= సమస్తమైన; 
జగత్‌= లోకాలకు; గురుండు= ఉపదేష్ట్ర అయిన= అయినటువంటి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మజీ= ఇంకా; ఎట్టు+ఉండెన్‌?= 
ఏ విధంగా ఉన్నాడు?; ఎజింగింపుము= తెలియజెప్పుము; అనుటయున్‌= అనగా. 


తాత్పర్యం: ఇంకా విదురుడినీ, యుయుత్తుడినీ, సంజయుడినీ, ధౌమ్యుడినీ చూచి “మీరు మీమీ ఇళ్ళను (అంతకు 
ముందు వారు నివాసం చేసినవి) స్వీకరించండి” అని చెప్పాడు. ప్రధానప్రాసాదంలో ధృతరాష్ట్రుడు ఇంతకుముందు 
ఉంటున్న ఇంటిలో అతడిని ఉంచాడు. ఈ విధంగా భవనాలను అందరికీ కేటాయించి ఇచ్చి, కృష్ణుడూ, సాత్యకీ 
అర్జునుడి గృహంలో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. అందరిని వెళ్ళుడని పంపి, తాను తన అభ్యంతర మందిరానికి 
వెళ్ళాడు. భీముడు మొదలైనవారంతా ఆ ఘనమైన మందిరాలను స్వీకరించి, అచట సిద్ధంగా ఉన్న పవిత్రమైన 
భోజనపానీయాలను అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. ధర్మరాజు కూడా తనకు నచ్చినవిధంగా ఉన్నాడు. -ఈ 
విధంగా ఉన్న ధర్మరాజు చరి(త్రను వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు “ఈ విధంగా రాజ్యం పొందిన 
ధర్మరాజు ఆ తరువాత ఏ విధంగా నడుచుకొన్నాడు? అన్నిలోకాలవారికి గురువైన శ్రీకృష్ణు డే విధంగా ఉన్నాడు? 
తెలియచెప్పుము” అని అనగా. (తరువాతి ఆశ్వాసంలోని రెండవ వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


శా. _భక్తాంభోరుహ బాలసూర్య! దనుజ ప్రధ్వంసనాచార్య! సు 
వ్యక్తావ్యక్త నిజప్రకార! సదయ వ్యాపార! దాంతిక్షమా 
సక్త నిత్య స్వీకృత! వేదపరిషత్సంస్తుత్య! మాయా విని 


ర్ముక్త ద్యోతన! తార్‌క్ష్యశాక్వర మహామూర్తి స్పురత్మేతనా! 398 


ప్రతిపదార్థం: భక్త= భక్తులు అనే; అంభోరుహ= పద్మాలకు; బాలసూర్య!= ఉదయసూర్యుడి వంటివాడా!; దనుజ= రాక్షసులను; 
'ప్రధ్వంసన= సమూలంగా నశింపచేయటంలో; ఆచార్య!=చేసేవాడా! ప్రముఖుడా! సువ్యక్త= బాగా తెలియబడే; అవ్యక్త= ఏమీ 
'ప్రకటంకాని; నిజ= నీ దైన; ప్రకార= పద్దతి కలవాడా!; సదయ= కరుణతో కూడిన; వ్యాపార!= చేతలు కలవాడా?; దాంతి= 
ఇం(ద్రియ ని[గ్రహమందునూ; క్షమా= ఓర్పునందునూ; అసక్త= అసక్తులైన వారిచేత; స్వీకృత= స్వీకరించబడిన; నిత్య= శాశ్వతుడా!; 
వేదపరిషద్‌= వేదసభలలో; సంస్తుత్య= బాగా క్షీర్తించబడేవాడా!: మాయా= అవిద్య; వినిర్ముక్త= బాగా తొలగించుకొన్నవారికి; 
ద్యోతన= దర్శనమిచ్చువాడా!; తార్‌క్ష్య= గరుడుడు; శాక్సర= ఎద్దు(నందిఅను); మహామూర్తి= గొప్ప ఆకృతులచే; స్ఫురత్‌= 


ప్రకాశించు; కేతనా!= జెండాలు కలవాడా! (హరిహరనాథా! -అని భావం). 


తాత్పర్యం: భక్తుల హృదయపద్మాలకు ఉదయసూర్వ్యుడివంటివాడా! రాక్షసులను సంహరించడంలో గొప్పవాడా! 
నీ చేతలలో ప్రకటం అవుతూనే, కాకుండా ఉండేవాడా! దయతో వర్తించేవాడా! ఇంద్రియని[గ్రహంలోనూ క్షమలోనూ 


శాంతిపర్వము ఆ ప్రథనూశ్వాసము 165 


ఆసక్తి కలవారిచే (గ్రహించబడిన నిత్య స్వరూపుడా! వేదపరిషత్తులచేత నుతింపబడేవాడా!, అవిద్యను వదలినవారికి 
దర్శనమిచ్చేవాడా! గరుడుడు, నంది అను గుర్తులు కల జెండాలు కలవాడా! హరిహరనాథా! 
విశేషం: 'శాక్తరమహామూర్తి' అనే పాదానికి 'శాశ్వతమహామూర్తి' అనే పాఠం కొన్ని ప్రతులలో కానవస్తున్నది. కాని ఇక్కడ శాక్వర 


(శాక్కర) శబ్దమే ఉచితమైనది. శాక్వర - శాక్కర (ఆప్టే నిఘంటువు). హరిహరనాథుడు గరుత్మంతుడిచేత, వృషభంచేత ప్రకాశించే 
కేతనం కలవాడు. 


క. భవదుఃఖ భరనిరాస । ప్రవీణ! నానాభిధాన! పారాశర్య 
స్తవనీయ ఓరుగంటి గుణ నిధాన! స । మవబోధ నిరంతరా విదాత్సాధీనా! 399 


ప్రతిపదార్హం: భవదుఃఖ భార= సంసారదుఃఖ భారాన్ని; నిరాస= పోగొట్టటంలో; ప్రవీణ!= నేర్పరి అయినవాడా!; నానా+అభిధాన= 
ఎన్నో పేర్టు కలవాడా!; పారాశర్య= పరాశరుడి పుత్రుడైన వ్యాసుడిచేత; స్తవనీయ!= పొగడబడినవాడా!; గుణ= అన్ని గుణాలకు; 
నిధాన!= నిలయమైనవాడా!; సమ్‌+అవబోధ= నిరంతరా ఎడతెగనిజ్ఞానమే స్వరూపముగా కలవాడా!; విద్‌+ఆత్మ= బోధకలిగినవారికి; 
అధీనా!= లోబడి ఉండేవాడా! (హరిహరనాథా!) 


తాత్పర్యం: జననమరణ స్వరూపమైన సంసార దుఃఖభారాన్ని పోగొట్టటంలో నేర్చరీ! ఎన్నో నామాలు కలవాడా! 
(అన్ని నామాలూ ఆయనవే), వ్యాసుడిచేత క్రీర్తించబడినవాడా! (పురాణ, ఉపపురాణ, మహాపురాణ, బ్రహ శసూత్రాలలో) 
సమస్త గుణాలకు నిలయమైనవాడా!, ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవాడా! (నిత్య జాగరమూర్తీ, ఎరుకగలవారికి 
అధీనుడవు అయినవాడా! (హరిహరనాథా[) 


మాలిని; 
ప్రకృతి పురుష యోగీ! భక్తతాత్పర్య రాగీ! । సకృప హృదయపద్శా! శాంతి చిత్తైక సద్మా! 
వికృతి రహితమూర్తీ! విశ్వభూత ప్రవర్తీ! । సుక్కృత ఫలమయాత్సా! సుస్థిరానంద వర్షా! 400 


ప్రతిపదార్థం: ప్రకృతి= పంచభూతాత్మకమూ, (త్రిగుణాత్మకమూ అయిన వ్యక్త సృష్టి పురుష= పరమ పురుషుడు (అవ్యక్తుడు); 
యోగీ!= చక్కగా కలిసిన రూపమైనవాడా!; భక్త= భక్తుల; తాత్పర్య= అభిప్రాయం (తత్పరత) అందు; రాగీ!= అనురాగం కలవాడా!; 
సకృప= దయతోకూడిన; హృదయపద్మా!= పద్మంవంటి హృదయం కలవాడా!; శాంతి= కల్గోలంలేని, ప్రశాంతమైన; చిత్త= మనస్సు; 
ఏకసద్మా!= ఒకే ఒక నివాసంగా కలవాడా!; విశ్చ= లోకమందలి; భూత= ప్రాణులను; ప్రవర్తీ!= నడిపించేవాడా!; సుకృత= పుణ్యాల; 
ఫలమయ= ఫలస్వరూపమైన; ఆత్మ!= రూపం (మనస్సు) కలవాడా!; సుస్థిర= మిక్కిలి స్థిరమైన; ఆనంద వర్మ్శా!= ఆనంద 


మార్గం కలవాడా!; (హరిహరనాథా!). 

తాత్పర్యం: ప్రకృతి, పురుషుడు కలిసినట్టి రూపం కలవాడా! భక్తతత్స్తరతయందు అనురాగం కలవాడా! దయతో 
కూడిన హృదయపద్మం కలవాడా!, ప్రశాంతమైన చిత్తమే నివాసమైనవాడా!, మార్పుచెందని రూపం కలవాడా! 
లోకాలన్నింటినీ, 'ప్రాణులందరినీ నడిపించేవాడా!, పుణ్య స్వరూపమైన మనస్సు, శాశ్వతమైన ఆనంద స్వరూపం 
కలవాడా! (హరిహరనాథా!). 


విశేషం: ఈ వృత్తంలోని 'ప్రతిపాదంలోనూ వరుసగా న, న, మ, య, య గణాలుంటాయి. 9వ అక్షరం యతిన్హానం - 'ప్రాసనియమం 
నియతం. 


166 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గద్యము 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 

శ్రీమహాభారతంబున శాంతి పర్వంబు నందు. బ్రథమాశ్వాసము. 

ప్రతిపదార్థం: ఇది= ఇప్పటివరకు చెప్పింది; శ్రీమత్‌= శుభప్రదమూ; ఉభయకవిమిత్ర= ఉభయ కవిమిత్రుడనే బిరుదు 
కలిగినవాడు, శైవ, వైష్ణవ, దేశిమార్గ కవులందరికీ హితుడైనవాడూ; కొ మ్మున+అమాత్య పుత్ర= కొమ్మునామాత్యుడి కుమారుడైనవాడూ; 
బుధ= పండితులను, దేవతలను; ఆరాధన= పూజించటంచేత; విరాబి= 'ప్రకాశించేవాడూ (పండితులు తనను గౌరవించటంచేత 
రాణించేవాడూ) అయిన; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కన; ప్రణీతంబు+అయిన= చెప్పిన; శ్రీమహాభారతంబున= 
శ్రీ మహాభారతంలోని; శాంతిపర్వంబు అందున్‌= శాంతిపర్వంలో; ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 
తాత్పర్యం: ఇప్పటివరకు చెప్పినది శుభప్రదమైన, ఉభయకవిమి(త్రుడనే బిరుదు కలిగినవాడూ, కొమ్మునామాత్యుడి 
కుమారుడైనవాడూ, పండితులను, దేవతలను పూజించి ప్రకాశించేవాడూ (పండితులచేత గౌరవించబడి రాణించేవాడూ 
అయిన) తిక్కనసోమయాజిచేత చెప్పబడిన శ్రీమహాభారతంలో శాంతిపర్వంలోని మొదటి ఆశ్వాసం. 


శాంతిపర్వంలో ప్రథమాశ్వాసం సనూప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము = ద్వితీయాశ్వాసము 


శ్రీ శుచితాధృతి కరణ క । లా శౌండ కటాక్షలీల! లౌల్యరహిత! లో 
లా శక్తిత్రయ సమయు । క్త్యాశోభిత రూపహేల! హరిహరనాథా! శ 


ప్రతిపదార్హం: శ్రీ= ఐశ్వర్యం; శుచితా= త్రికరణ శౌచం; ధృతి= ధీరత్వాలను; కరణ= కలుగజేయటం అనే; కలా= విద్యయందు; 
శౌండ= (ప్రసిద్దమగు; కటాక్షలీల!= కడగంటిచూపుల విలాసం కలవాడా!; లౌల్య-రహిత= చపలత్వము లేనివాడా!; లోలా= 
లక్ష్మీరూపమగు; శక్తితయ= మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూపములగు మూడు శక్తులతో; సమ= తుల్యముగా; యుక్తి= 
కూడుటచేత; ఆశోభిత= అంతటా ప్రకాశించు; రూప-హేల!= సౌందర్యము, విలాసము గలవాడా!; హరిహరనాథా! 

తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీ కటాక్షప్రసారంచేతనే జనులకు సంపద, త్రికరణశుద్ధి, ధైర్యం కలుగుతాయి. 
నీవు స్థిరమైనవాడవు. బ్రహ్మవిష్ణు శివరూపాన సరస్వతీ, లక్ష్మీ గౌరీ రూప శక్తితయంతో కూడి విశ్వవ్యవహారానికి, 
అనేక సుందరరూపాలతో కూడి ఉంటావు. లేదా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులనుబట్టి అనేకావతారాలతో శోభిల్దుతావు. 


ధర్మనందనుని ప్రవర్తన (సం. 12-45-3) 


వ. _ దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నిట్లు సమధిగత సామ్రాజ్యుండై ధర్మనందనుండు దేజో 
విశేషంబున మహోజ్వలత్వంబునొంది మహీసురుల నాశ్రితజనంబుల నర్జులం గృతార్జులం గావించి, ధృతరాష్ట్ర 
గాంధారీ విదురులకు రాజ్యంబు సమర్పించి, 'మీరలింతటికి నొడయుల రేను మీ పనిచిన పని సేసి పెట్టిన 
యట్లు గుడిచి యుండం గలవాండి నని పలికి, నిత్యంబును వారల యనుమతి గొని భవ్యమార్గంబునం 
బ్రజలం బాలించుచు, వారికిం బూర్వప్రకారంబుకంటె నతిశయిల్ల నెల్ల వర్తనంబులు సంప్రీతిం జెల్లించుచు 
విపతులైన సతుల నుమ్మలికంబు వొరయకుండం గరుణ నరయుచుం గృప యుయుత్సు సంజయులకుం 
గౌరవామాత్యులకు మన్ననలు సలుపుచు., గుంతీదేవికి శుశ్రూష యాచరించుచుం బాంచాలికి సామనస్యం 
బాపాదించుచు ధౌమ్యునకు సగౌరవంబుగా సకల సంపదలు నొసంగి, తన్ముఖంబున దేవ పితృ 
పూజనంబులు నతిథి తర్ప్షణంబులు వైదేశిక విప్రారనంబులు దీనానాథ పోషణంబులుం బరమ సంతోషంబుతో 
నడపుచుం గృష్టునారాధించుచు సమస్తపౌరజనపదకోటుల మనంబులం బ్రమోదంబుపరిపూర్ణంబగునట్లుగా 
నివ్విధంబున. బ్రవర్తిల్లుచుండి, యొక్కనాండు రేపకడ కృష్ణుని యున్న మందిరంబునకుం బోయి. 2 


ప్రతిపదార్హం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వ్యాసమహర్షికి శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఇట్టు= ఈ విధంగా; సమ్‌+అధిగత 
సా(మ్రాజ్యుండు+ఐ= రాజ్యాన్ని పొందినవాడై; ధర్మనందనుండు= ధర్మరాజు; తేజః+విశేషంబునన్‌= రాజ్యాభిషిక్తుడు కావటం వలన 
పొందిన విశేషమైన కాంతిచేత; మహా+ఉత్‌+జ్వలత్వంబున్‌+ఒంది= గొప్పదైన మిక్కిలి ప్రకాశాన్ని పొంది; మహీసురులన్‌= 


168 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భూదేవతలైన బ్రాహ్మణులను; ఆశ్రితజనంబులన్‌= ఆశ్రయించిన ప్రజలను; అర్జులన్‌= కోరికతో వచ్చినవారిని; 
కృత+అర్జులన్‌+కావించి= తీరిన కోర్కెలు గలవారినిగా చేసి; ధృతరాష్ట్ర గాంధారీ విదురులకున్‌= ధృతరా'్ర్రుడికి, గాంధారికి, 
విదురుడికి; రాజ్యంబు సమర్పించి= రాజ్యాన్ని ఇచ్చి; మీరలు= మీరు; ఇంతటికిన్‌+ఒడయులరు= దీనికంతటికి ప్రభువులు; 
ఏను= నేను (ధర్మరాజు); మీ పనిచిన పని+చేసి= మీరు ఆజ్ఞాపించిన పనిని చేసి; పెట్టిన+అట్టు= పెట్టిన రీతిగా; కుడిచి= తిని; 
ఉండన్‌+కలవాండను= ఉండగలను; అని పలికి= అని చెప్పి; నిత్యంబును= ప్రతి దినమూ; వారల+అనుమతిన్‌= వారి అనుజ్ఞను; 
కొని= తీసికొని; భవ్యమార్గంబునన్‌= సరైన పద్దతిలో; పప్రజలన్‌+పాలించుచున్‌= ప్రజలను ఏలుతూ; వారికిన్‌= వారికి; 
పూర్వప్రకారంబు కంటెన్‌= ముందటి పద్ధతికంటె; అతిశయిల్లన్‌= మించేటట్టుగా; ఎల్ల వర్తనంబులు= అన్ని కార్యాలను; సంప్రీతిన్‌= 
సంతోషం కలిగించే విధంగా; చెల్లించుచున్‌= చేస్తూ; విపతులు+ఐన= భర్తలను పోగొట్టుకొన్న; సతులన్‌= స్త్రీలను; 
ఉమ్మలికంబు+పొారయకుండన్‌= దుఃఖం కలుగకుండా; కరుణన్‌= దయతో; అరయుచున్‌= గమనిస్తూ; కృప యుయుత్తు 
సంజయులకున్‌= కృపాచార్య, యుయుత్సు, సంజయులకు; కౌరవ+అమాత్యులకున్‌= కౌరవుల మందత్రులకు; మన్ననలు+చలుపుచున్‌= 
గౌరవిస్తూ; కుంతీదేవికిన్‌= తల్లిఅయిన కుంతీదేవికి; శుశూష+ఆచరించుచున్‌= సేవ చేస్తూ: పాంచాలికిన్‌= (ద్రౌపదికి; 
సౌమనస్యంబు+ఆపాదించుచున్‌= సంతోషాన్ని కలిగిస్తూ; ధెమ్యునకున్‌= పాండవ పురోహితుడైన ధౌమ్య మహర్షికి సగారవంబుగాన్‌= 
గౌరవ పూర్వకంగా; సకల సంపదలున్‌+ఒసంగి= సర్వ సంపదల నిచ్చి; తద్‌+*ముఖంబునన్‌= ఆయన ఆధ్వర్యవంలో; దేవ పితృ 
పూజనంబులున్‌= దేవతల, పితృదేవతల పూజాదికాలు; అతిథి తర్పణంబులు= అతిథులకు తృప్తి; వైదేశిక= ఇతర (ప్రాంతాల 
నుంచి వచ్చిన; విప్ర+అర్భనంబులు= బ్రాహ్మణులకు పూజలు; దీన+అనాథ పోషణంబులున్‌= దీనుల, అనాథల యొక్క 
సంరక్షణలు; పరమ= మిక్కిలి; సంతోషంబుతోన్‌= ఆనందంతో; నడుపుచున్‌= నిర్వర్తిస్తూ; కృష్ణున్‌+ ఆరాధించుచున్‌= శ్రీకృష్ణుడిని 
పూజిస్తూ; సమస్త= ఎల్ల; పౌర= పుర ప్రజలను; జనపదకోటుల= (గ్రామీణ ప్రజా సముదాయాల; మనంబులన్‌= మనసులలో; 
ప్రమోదంబున్‌= ఆనందాన్ని; పరిపూర్ణంబు+ అగునట్టుగాన్‌= నిండేటట్టుగా; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; (ప్రవర్తిల్లుదున్‌+ఉండి= 
నడుచుకొంటూ ఉండి; ఒక్కనాండు= ఒకానొక రోజు; రేపకడ= తెల్లవారుజామున; కృష్ణుని+ఉన్న మందిరంబునకున్‌+*పోయి= 
శ్రీకృష్ణుడి విడిది మందిరానికి వెళ్ళి. 


తాత్పర్యం: వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్పాడు: ఓ రాజా! ఈ రీతిగా ధర్మరాజు రాజ్యాన్ని 
పొందినవాడై విశేషకాంతిచేత మిక్కిలి ప్రకాశిస్తూ బ్రాహ్మణుల, ఆశ్రయించిన వారల, కోరికతో తన వద్ద చేరిన 
వారల కోర్కెల్ని తీర్చి, గాంధారీ ధృతరాష్ట్ర విదురులకు రాజ్యాన్ని సమర్పించి 'మీరు దీనికంతటికీ ప్రభువులు, 
నేను మీరు చెప్పిన పనిని చేసి, మీరు పెట్టిన దానిని తింటూ ఉండగలను” అని పలికాడు. ప్రతిరోజూ వారి అనుమతి 
తీసికొని సరైన పద్దతిలో ప్రజలను పాలిస్తూ వారందరికీ పూర్వంకంటె అధికమైన _జీవనభృతులను కల్పిస్తూ, 
భర్తలను పోగొట్టుకొన్న (స్రీలకు దుఃఖం కలుగకుండా దయతో గమనిస్తూ, కృపాచార్య, యుయుత్సు సంజయులను, 
కౌరవమం(త్రులను గౌరవిస్తూ, తల్లి అయిన కుంతిని సేవిస్తూ ద్రౌపదికి సంతోషాన్ని కలిగిస్తూ, ధామ్యమహర్షికి 
సకల సంపదల నిచ్చి ఆయన ఆధ్వర్యవంలో దేవతల, పితృదేవతల పూజాదికాలు నిర్వర్తించి, అతిథులకు సంతృప్తి 
కలిగిస్తూ, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులను అర్చిస్తూ, దీనులను, అనాథలను సంరక్షిస్తూ శ్రీకృష్ణుడిని 
పూజిస్తూ, సమస్త నగరవాసుల, (గ్రామీణుల మనసులను పరిపూర్ణంగా ఆనందంతో నిండింపజేస్తూ ఉన్నాడు. 
ఈ విధంగా ్రవర్తిస్తున్స సమయంలో ఒకనాడు తెల్లవారుజామున ధర్మరాజు శ్రీకృష్ణుడి విడిది మందిరానికి 
వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఈ వచనంలో 'సమధిగత సామ్రాజ్యుండై ధర్మనందనుండు" అని చెప్పటంలో శత్రువులైన కౌరవులను కురుక్షేత్ర 
ధర శయుద్దంలో జయించి ధర రాజు రాజ్యాన్ని పొందినట్టు విదితమవుతుంది. తాను ధర శ్రబద్ధంగా సాధించుకొన్న రాజ్యాన్ని ధృతరాష్ట్ర 
గాంధారీ విదురులకు సమర్పించి, వారినే తన ్రభువులుగా, తానే వారి సేవకుడుగా భావించటంలో ధర్మరాజు వినయం స్పష్టం 
కావటమే కాక, పుత్రశోక సంతప్పులైన గాంధారీ ధృతరాష్రులకు సంతోషాన్ని చేకూర్చినట్టు వెల్లడవుతున్నది. భర్భహీనలై దుఃఖితమతు 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 169 


లైన ్రీలను బాధ్యతాయుత ప్రవర్తనతోపాటు ధర్మరాజు దయతో చూచిన తీరు స్పష్టమవుతున్నది. పెద్దలపట్ట, అతిథులపట్ట, 
దేవబ్రాహ్మణుల, దీనుల, అనాథల, పురజనుల, [గ్రామీణుల పట్ల రాజుగా తన ధర్మాన్ని ధర్మరాజు నిర్వర్తించిన తీరులో ఆయన 
వ్యక్తిత్వం ప్రదర్శితమవుతున్నది. 


ధ్యానాసక్తుండైన శ్రీకృష్ణునింగని ధర్మజుండు సంభాషించుట (సం.12-45-13) 


రూ 


మణిహేమ పర్యంక మహితోపవేశుని సురుచిరాభరణ విస్పురితగాత్రుం 
గౌస్తుభరత్న వికాసి వక్షస్ట్రలుం బీతకౌశేయ సంవీతమూర్తి, 
మేరు తటీగత మేఘసంకాశు నక్షత్రగణావృత గగన సద్భశు, 


నూతనోదిత రవి ద్యోతితోదయ గిరి నిభు రుక్ష బద్బేంద్రనీల తుల్యు, 


ఆ. _ నమ్మురారి. గని కృతాంజలి యై భక్తిం! జిత్తవృత్తి గరము జొత్తిలంగ 
నంతకంత కాననాంబుజ మలరంగ । నిట్టు లనియె€ దియ్య మెసక మెస6గ. 3 


ప్రతిపదార్థం: మణి= మణులతో కూడిన; హేమ= బంగారు మయమైన; పర్యంక= పాన్పుమీద; మహిత= బాగుగా; ఉపవేశునిన్‌= 
కూర్చున్న వాడిని; సురుచిర= మిక్కిలి కాంతిమంతమైన; ఆభరణ= అలంకారాలతో; విస్ఫురిత= ఎక్కువగా ప్రకాశిస్తున్న; గాత్రున్‌= 
శరీరం కలవాడిని; కౌస్తుభరత్న= కౌస్తుభమనెడి రత్నంచేత; వికాసి= ప్రకాశిస్తున్న; వక్షస్త్రలున్‌= ఉరో భాగం కలిగినవాడిని; పీత= 
పచ్చని; కౌశేయ= పట్టు వస్త్రాన్ని; సంవీతమూర్తిన్‌= హారంవలె ధరించిన స్వరూపం కలవాడిని; మేరుతటీ= మేరుపర్వత ప్రదేశంలో; 
గత= ఉన్న; మేఘ= మేఘంతో; సంకాశున్‌= సమానమైన వాడిని; నక్షత్రగణ= చుక్కల గుంపులచేత; ఆవృత= కప్పబడిన; గగన= 
ఆకాశంతో; సదృశున్‌= సమానమైనవాడిని; నూతన= అప్పుడే; ఉదిత= పుట్టిన; రవి= సూర్యునియొక్క; ద్యోతిత= కాంతితో కూడిన; 
ఉదయగిరి= ఉదయ పర్వతంతో; నిభున్‌= సమానమైన వాడిని; రుక్కై బంగారంలో; బద్ద= కూర్చబడిన (ఖచిత); 
ఇందద్రనీలతుల్యున్‌= ఇంద్రనీలంతో సమానమైనవాడిని; ఆ+ముర+లఅరిన్‌+కని= ఆ ముర అనే రాక్షసుడికి శత్రువైన శ్రీకృష్ణుడిని 
చూచి; కృత+అంజలి+ఐ= నమస్కరించిన వాడై; భక్తిన్‌= భక్తితో; చిత్తవృత్తి= మనోవృత్తి; కరము= మిక్కిలి; జొత్తిలంగన్‌= రంజిల్లగా; 
ఆఅంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; ఆనన+అంబుజము= పద్మమువంటి ముఖము; అలరంగన్‌= ఒప్పుతూ ఉండగా; 
తియ్యము+ఎసక మెసంగన్‌= ప్రేమ అతిశయింపగా; ఇట్టులు+అనియెన్‌= (ధర్మరాజు) ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: మిక్కిలి కాంతిమంతమైన అలంకారాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన వాడూ, కౌస్తుభమనే రత్నాన్ని 
ఉరోభాగాన ధరించినవాడూ, పచ్చని పట్టు వస్త్రాన్ని హారంలా వేసుకొన్నవాడూ, మేరుపర్వత ప్రాంతంలో ఉన్న 
మేఘంతో సమానమైనవాడూ, చుక్కల గుంపులతో చుట్టబడిన ఆకాశంతో సమానమైనవాడూ, అప్పుడే ఉదయించిన 
సూర్యకాంతితో కూడిన ఉదయపర్వతంతో సమానమైనవాడూ, బంగారంలో పొదగబడిన ఇంద్రనీలమణితో 
సమానమైనవాడూ, మణులతోకూడి బంగారుమయమైన పాన్పుమీద ప్రశస్తంగా కూర్చున్నవాడూ అయిన 
శ్రీకృష్ణుడిని చూచి ధర్మరాజు నమస్కరించి తన మనస్సు భక్తినిమగ్నం కాగా అంతకంతకూ తన ముఖపద్మం 
ప్రకాశిస్తూ ఉండగా అతిశయించిన డ్రేమతో ఈ విధంగా పలికాడు. 


విశేషం: సామాన్యంగా తిక్కన శైలి అలతి అలతి పద ప్రయోగంతో ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుని వ్యక్తిత్వ విశిష్ట వివరణకు 
సంస్కృత శబ్దాలను (గ్రహించాడు. 'మహితోపవేశుని” అని ప్రయోగించటంలో తిక్కన శ్రీకృష్ణుడు గంభీరంగా కూర్చొని ఉన్న తీరు 
స్పష్టం చేశాడు. 

మురారి: మురాసురుడనే రాక్షసుడికి శత్రువు అయిన కృష్ణుడు. 


170 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మురాసురుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి తన అరచేతిని ఎవడిపయి పెడితే వాడు భస్మమయ్యే వరాన్ని పొందాడు. 
విర్రవీగిన మురుడు విష్ణువును సంహరింపదలచాడు. ఆ సంగతి గుర్తించిన విష్ణువు, నీ గుండెలేల తటపటా కొట్టుకుంటున్నాయని 
అనగానే, లేదే అంటూ తన గుండెపయి తన అరచేతిని ఉంచుకొనగానే మురాసురుడు భస్మమయిపోయాడు. 


తే.  '“కడపితే రాత్రి సులభసౌఖ్యంబుగా? మ । నంబు గాఢప్రసన్నమే యంబుజాక్ష! 
దైవి యగు నీదు బుద్ది కతమున౦ గాదె । ధర్మగతి6 బ్రాభవంబు( బొందంగ. గంటి. 1 


ప్రతిపదార్థం: అంబుజ+అక్ష= పద్మాలవంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణా; సులభ సౌఖ్యంబుగాన్‌= హాయిగా (సుఖంగా); రాత్రిన్‌= 
రాత్రి; కడపితి+ఏ?= గడపావు కదా; మనంబు= నీ మనస్సు; గాఢ= మిక్కిలిగా; ప్రసన్నమే?= ప్రశాంతంగా ఉన్నదా?; దైవి+అగు= 
దైవసంబంధమైన; నీ+బుద్ధి కతమునన్‌= నీ బుద్ది విశేషం వలన; ధర్మగతిన్‌= ధర్మమార్గంలో; (ప్రాభవంబున్‌= రాజ్యాధికారాన్ని; 
పొందంగన్‌+కంటిన్‌= పొందితిని; కాదె!= కదా! 


తాత్పర్యం: *ఓ శ్రీకృష్ణా! రాత్రి సుఖంగా గడిపావు కదా! నీ మనసు మిక్కిలి ప్రశాంతంగా ఉంది కదా! దేవుడవే 
అయిన నీ బుద్ధివిశషంవలన నేను ధర్మమార్గంలో రాజ్యాధికారాన్ని పొందగలిగాను కదా! (అని ధర్మరాజు పలికాడు.) 
విశేషం: తిక్కన సహజైలికి చక్కటి నిదర్శన మీ పద్యం. చిన్న చిన్న వాక్యాలలో సన్నిహితులను పలకరించే తీరును వ్యక్తం చేసిన 
తిక్కన లోకజ్జ్ఞత ఇక్కడ వ్యక్తమవుతున్నది. 'దైవియగు” అని వాచ్యం చేసి శ్రీకృష్ణుడిని కేవలం బావగానే కాక్క, తనకు కూర్చు 
నెయ్యుడే కాక, భగవంతుడుగా గుర్తించటం ధర్మరాజు విజ్ఞతకు నిదర్శనం. 


వ. _ త్రిభువన వ్యాప్త విక్రముండ వగు నీ కటాక్షంబున కలిమిం గాదె జగత్రయ సంభావనీయుండనై వెలింగితి” 
ననుచుం జేరంబోయి. క్‌ 


ప్రతిపదార్థం: త్రిభువన= ముల్గోకాలలో; వ్యాప్త= వ్యాపించిన; విక్రముండవు+అగు= పరాక్రమం కలిగిన వాడవైన (ముల్లోకాలను 
ఆక్రమించిన వామనుడని అర్జాంతరం); నీ= నీయొక్క; కటాక్షంబున కలిమిన్‌+కాదె= కటాక్షం యొక్క కలిమిచేతనే కదా! 
(ఉండుటచేతనే కదా అని అర్జాంతరం); జగత్రయ= ముల్లోకాలచేత; సంభావనీయుండను+ఐ= గౌరవించదగినవాడనై; 
వెలింగితిని= 'ప్రకాశించాను; అనుచున్‌= అని పలుకుతూ; చేరన్‌+పోయి= సమీపించి. 


తాత్పర్యం: ఓ కృష్ణా! ముల్లోకాలలో వ్యాపించిన పరాక్రమం కలిగిన నీ దయవలననే ముల్టోకాల చేత గౌరవించదగిన 
వాడనై ప్రకాశించాను" అని అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడిని సమీపించి. 


నిశేషం: దశావతారాలలో వామనరూపంలో బలిచక్రవర్తిని మూడడుగు లడిగి ముల్లోకాలు వ్యాపించి బలిని అణచిన త్రివిక్రముడు 
శ్రీకృష్ణుడు కావటం వలన ఆ సంగతిని గుర్తుచేసి, శ్రీకృష్ణుడు త్రివిక్రముడు కావటం వలనే తనను (ధర్మరాజును) ముల్లోకాలలోను 
గౌరవనీయుడుగా ప్రకాశించేటట్టు చేయగలిగాడని ధర్మరాజుచేత పలికించటం వలన తిక్కన సాభిప్రాయ పదప్రయోగ దక్షత 
వ్యక్తమవుతున్నది. 


క. _ తన యుచితాలాపములకు । మనుజేశ్వర! మాధవుండు మజుమాట యొకం 
డును బలుకక భవ్య ధ్యా । న నిరూఢత నున్న యపుడు నరపతి యతనిన్‌. 6 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వర!= ఓ జనమేజయ మహారాజా! తన= తన (ధర్మరాజు) యొక్క; ఉచిత= తగిన; ఆలాపములకున్‌= 
మాటలకు; మాధవుండు= శ్రీకృష్ణుడు; మణుమాట+ఒకండును= బదులుమాట కూడా; పలుకక= మాటలాడక; భవ్య= శ్రేష్టమైన; 
ధ్యాన నిరూఢతన్‌+ఉన్న= విశిష్ట ధ్యానంలో ఉన్న; అపుడు= ఆ సమయంలో; నరపతి= రాజైన ధర్మరాజు; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడితో. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము శ171 


తాత్పర్యం: జనమేజయ మహారాజా! ధర్మరాజు తగిన రీతిలో పలికిన ఆ పలుకులకు కృష్ణుడు మరేమీ మాటలాడక 
(శ్రేష్టమైన, విశిష్టమైన ధ్యానంలో ఉండగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని. 
వ. నిరూపించి యిట్లనియె. 7 
ప్రతిపదార్హం: నిరూపించి= శ్రీకృష్ణుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూచి ఈ విధంగా అన్నాడు. 
సీ.  '“పంచాత్మకంబైన పవనంబు నిగ్భృహీత మైనది, భవదింద్రియములు మనము 

నందాంగం బడ్డవి, యవియును నదియును । బుద్దియం । దొదింగించి శుద్దమైన 


నాలవ తెరువున లోలతారహితముల్‌ । గా6౮గ నిన్నియును సంకలితములుగ 
నంచిత క్షేత్రజ్ఞునందు. గూర్చినవా6డ । వీ పరమధ్యాన మేమి కతన 
ఇ లు 


తే... నొలసెనొకొ! లోకములకు నొండొక్కవింత । లేక నెమ్మది యున్నదియే? కరంబు 
విసయముం బొందె నా మది; విన6గ నర్హ। మేని వినిపింపవే నాకు నిత్తెజంగు.' 8 


ప్రతిపదార్థం: పంచ+ఆత్మకంబు+ఐన పవనంబు= పంచ ప్రాణాలతో (ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం) కూడిన 
గాలి (ప్రాణవాయువు); నిగృహీతము+ఐనది= ని[గ్రహించ బడింది; భవత్‌+ఇంద్రియములు= నీయొక్క ఇంద్రియాలు (శ్రోత్ర, 
చర్మ, చక్షుస్‌, జిహ్వ, నాసిక - అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, హస్త, పాద, పాయువు, ఉపస్థ - అనే కర్మేంద్రియాలు); మనంబునన్‌= 
మనసునందు; ఆంగంబడ్డవి= నిల్పబడ్డాయి; అవియును= ఆ ఇం[ద్రియాలూ; అదియును= ఆ మనస్సూ; బుద్ది+అందు+జఒదింగించి= 
బుద్దియందు చేర్చి; శుద్దము+ఐన= స్వచ్చమైన; నాలవ తెరువునన్‌= నాలుగవదైన మార్గంలో (జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి కాక నాలుగవదైన 
ధ్యాన మార్గంలో); లోలతా రహితముల్‌+కాంగన్‌= చలనం లేకుండునట్టు కాగా; ఇన్నియును= వీటన్నింటిని; సంకలితములుగన్‌= 
కూడుకొన్నట్టుగా; అంచిత= తగినట్టు; క్షేత్రజ్ఞునందున్‌= జీవుడి యందు; కూర్చినవాండవు= చేర్చినవాడవు; ఈ పరమ ధ్యానము= 
ఇట్టాంటి శ్రేష్టమైన ధ్యానం; ఏమి కతనన్‌= ఏ కారణం వలన; ఒలసెన్‌+ఒకొ!= కలిగిందో కదా!; లోకములకున్‌= సమస్త లోకాలకు; 
ఒండు+ఒక్క= వేరొక; వింతలేక= ఎలాంటి విచిత్రమూ లేకుండా; నెమ్మది+ఉన్నదియే?= ప్రశాంతంగా ఉన్నదా?; నా మది= నా 
మనస్సు; కరంబు= మిక్కిలి; విస్మయమున్‌+పొందెన్‌= ఆశ్చర్యాన్ని పొందింది; వినంగన్‌+అర్హము+ఏని= వినదగిన విషయమైతే 
(రహస్యం కాకుంటే); నాకున్‌= నాకు (ధర్మరాజునకు) ఈ+తెజంగున్‌= ఈ పద్దతిని; వినిపింపవే= తెలియజేయవా? 


తాత్పర్యం: 'ఓ కృష్ణా! అయిదు విధాలయిన వాయువు బంధించబడింది. నీ ఇం[ద్రియాలు మనసులో నిల్ప 
బడ్డాయి. మనసును బుద్దియందు చేర్చి స్వచ్చమైన ధ్యాన మార్గంలో చలన రహితంగా, తగిన రీతిలో జీవుడి 
యందు వీటన్నిటినీ చేర్చావు. ఇటువంటి శ్రేష్టమైన ధ్యానం ఎందుకు చేస్తున్నావు? సమస్తలోకాలలో ఎట్లాంటి 
వింత జరగకుండా ప్రశాంతతతో ఉన్నది కదా! అందుకే నా మనసు ఎంతో ఆశ్చర్యాన్ని పొందింది. రహస్యం 
కాకుంటే ఈ నీ ధ్యానస్థితికి కారణం నాకు తెలియ జేస్తావా? అని ధర్మరాజు అడిగాడు. 

నిశేషం: మూలంలో శ్రీకృష్ణుడి ధ్యానాన్ని వర్షిస్తున్న సందర్భంలో వ్యాస భగవానుడు చెప్పిన 'స్టాణుకుడ్య శిలాభూతో నిరీహళ్చాసి' 
అనే పలుకులను సముచితం కాదని భావించి తిక్కన 'లోల రహితముల్‌ గాంగ” అని మార్చాడు. ఇక్కడ స్టాణు, కుడ్య, శిలాభూతః 


అనటం న్లిశ్చెతన్య ద్యోతకమని భావించి 'లోల రహితముల్‌ గాంగ అంటే చైతన్యవంతుడైన ఆ మహనీయుడు సమస్తమూ 
స్తంభింపజేసి ధ్యాననిమగ్నుడైనట్టు వర్షించటంలో తిక్కన ప్రతిభ గోచరిస్తున్నది. 


172 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆది శంకరాచార్య విరచితమైన నిర్వాణషట్క స్తోత్రంలోని 
శ్లో: “మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం | నశ్రోత్రం న జిహ్వాన చ ఘ్రాణ నేత్రే 
న చవ్యోమ భూమిర్న తేజో న వాయు | శ్చిదానంద రూప శ్చినో2హం శినో2హమ్‌” 

అనే శ్లోకభావాన్ని తిక్కన ఈ పద్యంలో పొదిగాడా అని అనిపిస్తుంది. ధర్మరాజు శ్రీకృష్ణుడి ధ్యాననిస్టలోని విశేషాన్ని తెలిసికొనాలనే 
కుతూహలంతో 'వినంగ నర్హమేని వినిపింపవే' అని అడగటంలో ఎంతో మర్యాద, మనస్సంస్కారమూ విదితమై, తిక్కన లోకజ్ఞతను 
ప్రకటిస్తున్నది. 
వ. అని యిట్లు ధర్మనందనుండు నివాతనిశ్చలదీప ప్రకారంబున నున్న యప్పరమపురుషుం బ్రార్జించి 

మటథటియును. 9 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఇట్టు= ఈ విధంగా; ధర్మనందనుండు= ధర్మరాజు; నివాత= గాలి లేకపోవటంవలన; నిశ్చల= 
కదలిక లేని; దీప ప్రకారంబునన్‌+ఉన్న= దీపంవలె ఉన్న; ఆ+పరమ పురుషున్‌= ఆ పురుషోత్ర్తముడిని; ప్రార్ధించి= ప్రార్జించి 
(వేడుకొని); మజీయును= ఇంకా. 

తాత్పర్యం: అని పలికి ఈ విధంగా ధర్మరాజు “గాలి లేనందువలన కదలకుండా ఉన్న దీపంవలె ప్రకాశిస్తున్న 
ఆ పురుషోత్రముడైన శ్రీకృష్ణుడిని (ప్రార్ధించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  'క్షరము నక్షరమును నీవ; కర్తయును వి । కర్తయును నీవ; యాద్యంత గతులు నీవ; 
యొక్కండై వెలింగెడు పురుషోత్తమాభి । ధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్య! 10 
ప్రతిపదార్థం: నీవు+అ= నీవే (శ్రీకృష్ణుడవు); క్షరమున్‌= నళించెడి వాడవు; అక్షరమును= నాశరహితుడవు; నీవు+అ= నీవే; 
ఆది+అంతగతులు= మొదలు తుద అయిన వాడవు; వినమ= వినయంతో కూడిన; వాత్సల్య= (ప్రేమచేత; కల్య!= నేర్పరి అయిన 
వాడా!; (నీవు); ఒక్కండై= సమస్తమూ ఒక్కడివే ఐ; వెలిగెడు= ప్రకాశించే; పురుష+ఉత్తమ+అభిధాన వాచ్య!= పురుషోత్తముండనే పేరుతో 
పెలువబడుతున్నవాడా! 
తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! నశించేవాడవు, నాశరహితుడవు నీవే. ఈ సమస్తసృష్టికి కర్తవు నీవే. సర్వవినాశకారివి నీవే; 
ఈ సృష్టికి ఆది, అంతమూ నీవే. అంతకు మించి వాత్సల్యాన్ని వర్షిస్తూ పురుషోత్తముడని పిలువబడుతూ సమస్తంలో 
ఏకస్వరూపంతో వెలిగే మహనీయుడవు నీవే. 
విశేషం: ఈ పద్యం వ్యాస భారతంలోని “త్వం హి కర్తా వికర్తా చ త్వం క్షరమ్‌ చాక్షరం చా హి” అనే శ్లోకానికి యథాతథానువాదం. 
అంతే కాకుండా భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో 16, 17, 18 శ్లోకాలలో వివరించిన క్షర, అక్షర, పురుషోత్తమ శబ్దాల 
విశిష్టతను ప్రతిబింబిస్తున్నది. 
వ. _ ప్రసన్నుందవగుము; నాడెందంబు సందియంబు వాయం జేయవే!' యని విన్నవించినం బాంచజన్యధరుండు 
బుద్దియు మనంబు నింద్రియంబులును గోచరత్వ సంప్రాప్తంబులు గావించి, కొంచెపు నగవున నెమ్మొగం 


జ్‌ 


బొప్ప నప్పుడమిటేని నాలోకించి యిట్లనియె. 11 


ప్రతిపదార్థం: 'ప్రసన్నుండవు+అగుము= శాంత చిత్తుడవు కమ్ము; నా డెందంబు= నా హృదయంయొక్క; సందియంబు+ 
పాయన్‌+చేయవే!= అనుమానాన్ని తొలగించవా?; అని విన్నవించినన్‌= అని తెలుపగా; పాంచజన్యధరుండు= పాంచజన్య మనే 
శంఖాన్ని ధరించినవాడైన శ్రీకృష్ణుడు; బుద్దియున్‌= బుద్దిని; మనంబున్‌= మనసును; ఇంద్రియంబులును= ఇంద్రియాలను; 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము శ్ష73 


గోచరత్వ సంప్రాప్తంబులు+కావించి= కనిపించేటట్టు సహజస్థితికి తెచ్చి; కొంచెము+నగవునన్‌= చిరునవ్వుతో; నెజ+మొగంబు+ఒప్పన్‌= 
అందమైన ముఖంతో అలరారుతూ; ఆ+పుడమి టేనిన్‌= ఆ ధర్మరాజును; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో 'నీవు శాంతచిత్తుడవై, నా హృదయంలోని అనుమానాన్ని తొలగించవా?” 
అని ప్రార్థించగా పాంచజన్యధరుడైన శ్రీకృష్ణుడు తన మనోబుద్ధీంద్రియాలను సహజస్థితికి తెచ్చి - అంటే ధ్యానాన్ని 
విరమించి - చిరునవ్వుతో, ప్రసన్నవదనంతో ఆ ధర్మరాజును చూచి ఇట్టా అన్నాడు. 


సీ. “గంగ యెవ్వనిం 'దన గర్భంబునం దతి । శ్లాఘా సమేతయై సంభరించె; 
భార్గవుం డెవ్వని. బరమశిష్యుండు గాంగ6ం। బడసి గురుత్వ మెక్కుడుగ నెగడె; 
నారాము. డెవ్వనితో రాసి యిరువది । మూండు దినములకు వాండి దథింగ6 
గాశీశు కన్యలు గారణంబుగం బోరి । యెవ్వని కోడి రనేక నృపులు; 


తే. _ వేదములు నాలుగును ధనుర్వేదమును మ । హాస్తములు. జెంది యెవ్వనియందు వెలింగె 
నట్టి భీష్ముండు న న్నిప్పు డాత్మందలంచు । చునికి. దద్ద్షతమయ్యె నా మనము నధిప! 12 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; ఎవ్వనిన్‌= ఎవడిని; తన గర్భంబునందున్‌= తన గర్భంలో; అతి= మిక్కిలి; 
శ్ఞాఘాసమేతము+ఐ= ప్రశంసతో కూడినదై; గంగ= గంగాదేవి; సంభరించెన్‌= చక్కగా భరించిందో; ఎవ్వనిన్‌= ఎవడినైతే= 
పరమశిష్యుండు+కాంగన్‌= ఉత్తమ శిష్యుడిగా; పడసి= పొంది; భార్గవుండు= భృగువంశజుడైన పరశురాముడు; గురుత్వము= 
గురుస్థానం; ఎక్కుడుగన్‌=ఎక్కువగా; నెగడెన్‌= ప్రసిద్ది పొందాడో; ఎవ్వనితోన్‌= ఎవడితో; రాసి= ఎదుర్కొని; ఇరువది మూండు 
దినములకున్‌= ఇరవై మూడు రోజులకు; ఆ రాముండు= ఆ పరశురాముడు; వాండి+తటి౮న్‌= పరాక్రమాన్ని కోల్పోయాడో; 
అనేక నృపులు= రాజులు పెక్కుమంది; కాశీ+-ఈశు కన్యలు= కాశీరాజు పుత్రికల; కారణంబుగన్‌= నిమిత్తంగా; పోరి= యుద్దంచేసి; 
ఎవ్వనికిన్‌+ఓడిరి= ఎవడితో ఓడిపోయారో; వేదములు నాలుగును= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం అనే వేదాలు 
నాలిగింటిని; ధనుః+వేదమును= ధనుర్వదాన్ని (విలువిద్యను); మహా+అ(స్తములున్‌= గొప్పవైన బాణాలను (మంత్ర పూర్వకంగా 
ప్రయోగించేవి); చెంది= పొంది; ఎవ్వని+అందున్‌= ఎవనియందు; వెలిౌన్‌= ప్రకాశించెనో; అట్టి= అటువంటి; భీష్ముండు= భీష్ముడు; 
నన్నున్‌+ఇప్త్పుడు+ ఆత్మన్‌+*తలయచున్‌+ఉనికిన్‌= ఆత్మలో న న్నిప్పుడు స్మరిస్తూ ఉండటంవలన; నా మనమున్‌= నా మనస్సు 
కూడా; తద్‌+గతము+అయ్యెన్‌= అతడియందు లీనమైనది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! 'ప్రశంసనీయమైన గంగాదేవి ఎవడిని గర్భాన భరించిందో, ఎవడు తనకు శిష్యుడు 
కావటంవలన పరశురాముడు గురుశ్రేష్టడయ్యాడో, ఆ పరశురాముడే ఎవడితో ఇరవై మూడు రోజులు యుద్ధంచేసి 
పరా[క్రమాన్ని కోల్పోయాడో, కాశీరాజపుత్రికల కారణంగా పెక్కుమంది రాజులు ఎవడితో పోరాడి ఓడిపోయారో, 
చతుర్వేదాలు, ధనుర్వేదం, మహా[స్త్రాలు పొంది ఎవడియందు అవి ్రకాశించాయో అట్లాంటి భీష్ముడు ఈ 
సమయంలో నన్ను మదిలో స్మరించటంవలన నా మనస్సు అతడియందు లీనమైనది. 


నిశేషం: శంతనుడివలన గంగాదేవి భీష్ముడిని పుత్రునిగా పొందింది. లోకంలో గురువులకు ఎంతో మంది శిష్యులుంటారు. కాని, 
భీష్ముడు పరశురాముడికి శిష్య శ్రేష్టుడు కావటం వలన పరశురాముడి గురుత్వం లోక 'ప్రసిద్దంగా వెలిగింది. అంటే గురువు వలన 
శిష్యుడికి ప్రఖ్యాతి రావటం లోక సహజం. కాని, ఇక్కడ భీష్ముడి వలన గురువైన పరశురామునికి కీర్తి సిద్దించటం విశేషం. గురువైన 
పరశురాముడు అంబకు అభయ మిచ్చి శిష్యుడైన భీష్ముడితో ఇరవైమూడు రోజులు పోరాడి పరాక్రమహీను డయ్యాడు. ఇక్కడ 


174 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భీష్ముడు గురువును మించిన శిష్యుడయ్యాడు. అయినా శిష్యా దిచ్చేత్‌ పరాజయమ్‌” అన్న న్యాయాన్ని అనుసరించి పరశురాముడు 
గురు శ్రేష్టు డయ్యాడు. బహుశః ఏ గురువుకు ఇట్టాంటి గౌరవం దక్కలేదేమో! కాశీరాజు తన పుత్రికలైన అంబ, అంబిక, 
అంబాలికలకు స్వయంవరాన్ని ప్రకటించగా భీష్ముడు తన సోదరులైన చిత్రాంగద, విచిత్రవీర్యులకు వివాహం గావించటానికి 
సమస్త రాజులను తా నొక్కడే జయించి కాశీరాజు పుత్రికలను తెచ్చిన పరాక్రమ సంపన్నుడు భీష్ముడు. చతుర్వేదాలను, ధనుర్వేదాన్ని, 
మహా'స్తాలను పొందటం వలన ఒక వ్యక్తి ప్రకాశిస్తాడు. కాని, ఇవన్నీ భీష్ముడి వశం కావటం వలన అవే ప్రశస్తంగా వెలుగొందాయి 
- అని తిక్కన చెప్పటంలో భీష్ముని పరాక్రమవైశిష్ట్రం వ్యక్తమవుతున్నది. ఇక్కడ భక్తితత్వం భీష్ముడిలో, భక్తపరాధీనత శ్రీకృష్ణుడిలో 
స్పష్టమవుతున్నాయి. 

క. అనలము శమించు చాడ్పున । ననఘ! యతండు పరమోన్ముఖాత్ముండై తా 

నను6 దలంచె నింద్రియంబులు |; మనమునఈ దగ నిగ్రహించి మహిత సమాధిన్‌. 13 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడైన ఓ ధర్మరాజా!; అతండు= ఆ భీష్ముడు; పరమ+ఉత్‌+ముఖ+ఆత్ముండు+ఐ= నాకు 
మిక్కిలి అభిముఖమైన ఆత్మ కలిగినవాడై; అనలము= అన్ని; శమించు చాడ్పునన్‌= అణగినట్టు; తాన్‌= ఆ భీష్ముడు; 
ఇంద్రియంబులు= కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను; మనమునన్‌= మనస్సునందు; తగన్‌= ఉచిత రీతిని; నిగ్రహించి= అణచిపెట్టి; 
మహిత= శ్రేష్టమైన; సమాధిన్‌= మనోలయస్టితిలో; ననున్‌+*తలంచెన్‌= నన్ను స్మరించాడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ భీష్ముడు సమాధినిస్టలోని ఆసక్తిచేత, నిప్పు అణగిపోయినట్టు, జ్ఞాన, కర్మేంద్రియాలను 
మనస్సు నందు నిగ్రహించి, అత్యంత సమాధినిష్టలో ఉంటూ నన్ను స్మరించాడు. 
విశేషం: సమాధి అష్టాంగాలలో ఒకటి. అష్టాంగాలు: యమం, నియమం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, మననం, 
సమాధి. 

ధర్మరాజు శ్రీకృష్ణుడిని దర్శించి సంభాషించినప్పుడు సమాధినిమగ్నుడనై ఉన్నా నని, దీనికి కారణం పరమ కృష్ణభక్తుడైన 
భీష్ముడు తనను స్మరించటం వలననే తాను సమాధిగతుడనయ్యానని కృష్ణుడు బదులు చెప్పాడు. అంతేకాక భీష్ముడు 


యుద్ధరంగంలో అగ్నివలె జాజ్వల్యమానంగా ప్రకాశించి ఇప్పుడు శరతల్పగతుడై అన్ని అణగినట్టు సమాధిగతుడై తనను 
ధ్యానించాడని ధర్మరాజుకు తెలిపి భీష్ముడి భక్తితత్సాన్ని వివరించాడు. 


క. _ శరతల్పగతుం డతందే । శరణంబుగ నాశ్రయించి సద్ధావ వ్యా 
ప్తిరతుం డగుటను విను త । తరత నతనియందు నాదు భావం బెలసెన్‌. 14 


ప్రతిపదార్హం: విను= (ఓ ధర్మరాజా!) వినుము; శరతల్పగతుండు= బాణాలతో చేయబడిన పాన్పునందు పరుండిన; అతండు= 
ఆ భీష్ముడు; ఏన్‌= నేను; శరణంబుగన్‌+ఆ(శ్రయించి= రక్షకుడని ఆశ్రయించి; సత్‌+భావ= శ్రేష్టమైన మనస్సు నందు; వ్యాప్తి 
రతుండు+అగుటను= అంతట వ్యాప్తిచేత! ఆసక్తు డగుట వలన; అతని+అందున్‌= ఆ భీష్ముడి అందు; నాదు భావంబు= 
నా మనస్సు; తత్పరతన్‌= పారవశ్యంతో; ఎలసెన్‌= చేరి ఉన్నది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. శరతల్పగతుడై ఆ భీష్ముడు నన్నె శరణుగా భావించి నన్ను సమాధి నిష్టతో 

ధ్యానించటం వలన భక్త పరాధీనుడ నైన నేను ఆ భీష్ముడి మనస్సునందు సంలీనుడినై ఉన్నాను. 

వ. _ఇదిమదీయ ధ్యానంబు తెజం; గమ్మహాత్ముండు వసిష్టు శిష్యుండు, భూత భవిష్య ద్వర్తమానవేది, సర్వ విద్యా ధార 
భూతుం డాతం డస్తమించిన ధాత్రి యస్తమిత సుధాగభస్తి యగు రాత్రియుంబోలె నగు; సకలజ్ఞానంబులు 
ననాశ్రయంబులై పొనుంగు పడుం;గావున నీ వతని పాలికిం బోయి నీ యడుగం దలంచిన యఖిల ధర్మంబులు 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము క్ష75 


నడిగి చెప్పించుకొని నిశ్శేష నిరస్త సంశయుండవు గావలయు'నని యానతిచ్చిన నమ్మానవపతి గద్గద 
కంఠుం డగుచు నా వైకుంఠున కి ట్లనియె. 15 


ప్రతిపదార్హం: ఇది= ఈ పైని చెప్పబడినది; మదీయ= నా యొక్క; ధ్యానంబు= ధ్యానం యొక్క; తెజంగు= విధం; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన భీష్ముడు; వసిష్టు శిష్యుండు= వసిష్టుడి శిష్యుడు; భూత= గతకాలం; భవిష్యత్‌= రాబోయే 
కాలం; వర్త్రమాన= నడుస్తున్న కాలం; వేది= తెలిసినవాడు (అంటే త్రికాల వేది); సర్వ విద్యా+ఆధారభూతుండు= సమస్త విద్యలకు 
ఆధారమైన వాడు; ఆతండు+అస్తమించినన్‌= ఆ భీష్ముడు కన్ను మూస్తే; ధాత్రి= భూమి; అస్తమిత= అడగిపోయిన లేదా 
అంతరించిన; సుధా= చల్లనైన; గభస్తి+అగు= కిరణాలు కలిగిన చంద్రుడు గల; రాత్రియున్‌+పోలెన్‌+అగున్‌= రాత్రివలె జొతుంది; 
సకల జ్ఞానంబులు= సమస్త జ్ఞానాలు (మోక్షేధీర్‌జ్ఞానమ్‌ - జ్ఞాయతే అనే నేతి జ్ఞానం జ్ఞా అవబోధనే. దీనిచేత నెరుగబడును. 
మోక్షసాధనయైన బుద్ది పేరు, ధీః ధ్యాయం త్యనయేతి ధీః ధ్యై చింతాయాం. దీని చేత ధ్యానము చేయుదురు. గురుబాల (ప్రబోధిక 
పుటలు 111, 114, అంటే ధ్యానం ద్వారా మోక్షసాధనమైనదే జ్ఞానం. ఇంతేకాక శ్రీసూర్య రాయాంధ్ర నిఘంటువులో 1. (వేదాంత) 
పదార్థములను (గ్రహించెడు మానసిక వృత్తి, బోధము, ఎలుక; 2. పరమాత్మ విషయమైన వివేచనము; 3. తత్త్య జ్ఞానము; 4. 
పరమాత్మ జ్ఞాన సాధనమైన శాస్తాదుల వలన కలిగిన ఆత్మసాక్షాత్కారము; 5. వేద వేదాంగార్థ విషయమైన యెొరుక; 6.ఆత్మ 
స్వరూప (ప్రకాశనము; 7. మోక్ష ఫలకమైన బుద్ది - అని అనేక రీతుల జ్ఞాన శబ్దార్దాలున్నాయి. 'సత్యం జ్ఞాన మనంతం (బ్రహ్మ 
తై. ఉప. 2-1) (బ్రహ్మము సత్యము జ్ఞానము అనంతమును) అనంతమైన (బ్రహ్మము సత్యజ్ఞానమని అంటే (బ్రహ్మజ్ఞానమే 
జ్ఞానం) ఇన్ని జ్ఞానాలు; న+ఆ(శయంబులై= అనాశయంబులై= ఆశ్రమ రహితాలై; పొనుంగుపడున్‌+కావున(న్‌)= నిస్తేజమవుతాయి, 
శూన్యమవుతాయి, లేదా నశిస్తాయి కనుక; నీవు+అతని పాలికిన్‌+పోయి= నీవు ఆ భీషు శడివద్దకు వెళ్ళి; నీ+అడుగన్‌+తలంచిన= 
నీవు అతడిని అడుగదలచిన; అభిలధర్మంబులన్‌+అడిగి= అన్ని ధర్మాలను అడిగి; చెప్పించుకొని; నిళ్ళేష= శేషరహితంగా అంటే 
ఏమీ మిగలకుండా; నిరస్త= పోయినటువంటి; సంశయుండవు= సందేహం కలవాడవు, సందేహ రహితుడవు కావలసి ఉన్నది; 
అని+ఆనతిచ్చినన్‌= అని ఆజ్ఞాపించగా; ఆ+మానవపతి= ఆ ధర్మరాజు; గద్గద కంఠుండు+అగుచున్‌= డగ్గత్తిక కలవాడై; ఆ 
వైకుంఠునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ వైకుంఠుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. 

తాత్పర్యం: పై పద్యాల్లో చెప్పిన రీతిగా అది శ్రీకృష్ణుడి ధ్యాన పద్ధతి అని ధర్మరాజునకు తెలియజెప్పాడు. వసిష్ట 
శిష్యుడు, త్రికాలవేది, సమస్త విద్యలకు నిలయుడు అయిన భీష్ముడు స్వర్గతుడైతే ఈ భూమి చంద్రరహితమైన 
రాత్రివలె అవుతుంది. సర్వజ్ఞానాలు - అంటే వేద వేదాంతాలు తత్త్య జ్ఞానాదులన్నీ ఆశ్రయరహితాలై అదృశ్యమై 
పోతాయి. అందువలన భీష్ముడివద్దకు వెళ్ళి నీవు అడుగదలచిన సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహ 
నివృత్తిని పొందవలసిం'దని శ్రీకృష్ణుడు ఆనతివ్వగా, ఆ ధర్మరాజు డగ్గత్తికతో శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: భీష్ముడు వసిష్టుడివలన సకలవేదాలను, శాస్త్రాలను చదివాడు. పరశురాముడివద్ద అ'స్త్రవిద్యాపారీణు డయ్యాడు. 
ఆత్మవిజ్ఞానంలో ననత్కుమారునంతటివాడు. సర్వశాస్త్ర విద్యా నైపుణ్యంలో బృహస్పతిని పోలినవాడు. ఈ విషయాలను తిక్కన 


సూచించాడు. 


ఉ. 'శంతనుసూనుగౌరవము సర్వము మున్నును వింటి విప్రుల 
త్యంతము వేడ్క జెప్ప నత డట్టియ; యాతని నీవు మున్నుగ్రా 
నెంతయు భక్తిం గాంచుటకు నే మది గోరెద నమ్మహాత్ముండున్‌ 
సంతసమందు నీదయిన సన్నిధి. గాంచిన భక్తవత్సలా! 16 


176 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: భక్రవత్సలా!= భక్తులయందు వాత్సల్యం కలవాడా!; విఫ్రులు+అత్యంతము= బ్రాహ్మణులు మిక్కిలి; వేడ్కన్‌+చెప్పన్‌= 
సంతోషంతో చెప్పగా; శంతనుసూను= శంతను మహారాజు పుత్రుడైన భీష్ముడి యొక్క; గౌరవమున్‌= గొప్పతనాన్ని; సర్వమున్‌= 
సమస్తమూ; మున్నును= ముందే; వింటిన్‌= విన్నాను; అతండు+అట్టి+వాండు+అ= ఆ భీషు శడు అంత గొప్పవాడే; నీవు మున్నుగాన్‌= 
నీవు ముందుండగా అంటే నీతోపాటు; ఎంతయున్‌ భక్తిన్‌= ఎంతో భక్తితో; ఆతనిన్‌= ఆ మహనీయుని; 
కాంచుటకున్‌+ఏన్‌+మదిన్‌+కోరెదన్‌= దర్శించటానికి నేను నా మనస్సులో కోరుకొంటున్నాను; నీదు+అయిన= నీ యొక్క; 
సన్నిధిన్‌+కాంచినన్‌= చేరువను అంటే సామీప్యాన్ని చూస్తే; ఆ+మహా+ఆత్ముండున్‌= ఆ మహనీయుడు కూడా; సంతసము+అందున్‌= 
సంతోషిస్తాడు. 


తాత్పర్యం: భక్తవత్సలుడ వైన ఓ శ్రీకృష్ణా! ఇంతకు ముందే (బ్రాహ్మణోత్తములు వివరించగా శంతను మహారాజు 

పుత్రుడైన ఆ భీషు శడీ గౌరవ మెంతటిదో నేను గుర్తించాను. నీవు చెప్పినట్టు భీషు శ్రైడంతటి మహనీయుడే. సందేహం 

లేదు. నీవు ముందుండగా ఆ మహాత్ముడిని దర్శించటానికి కుతూహల చిత్తుడనయి ఉన్నాను. నీ సన్నిధిని కాంచిన 

భీష్ముడు కూడా ఆనందిస్తాడు. అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పాడు. 

వన.  ఉత్తరాయణంబు వేచికొని యున్నయన్నరోత్తముండు బ్రహ్మమయనిధి యయిన నీ సందర్శనంబు గోరు; నా 
మీ6(ది యనుగ్రహంబునను నతని యెడం గలుగు పరిగ్రహంబునను దేవా! నీ విట్లు సేయవలయి 
ననుటయు, నద్దేవకీ నందనుండు సమీప గతుం డగు సాత్యకిం గనుంగొని 'రథంబు సమకట్టుమని 
దారుకునకుం జెప్పుము; భీమార్జున నకుల సహదేవులను గృపయుయుత్సు సంజయులను రావింపు' మనిన 
నతం డట్ల చేసి దారుకుండునుం దే రాయితంబు గావించె. 17 


ప్రతిపదార్దం: దేవా!= ఓ శ్రీకృష్ణా! ఉత్తర+అయనంబు= ఉత్తరాయణం అంటే ఉత్తర దిక్కులోని సూర్యగమనం (సంవత్సరంలో 
ఆరు నెలలపాటు సూర్యుడు ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉంటాడు); వేచికొనిఉన్న= 'ప్రతీక్షిస్తున్న: ఆ నర+ఉత్తముండు= ఆ మానవ 
(శ్రేష్టుడు అయిన భీష్ముడు; ('బ్రహ్మ+మయ నిధి+అయిన= బ్రహ్మమయమైన నిధి; నీ సందర్శనంబున్‌= నిన్ను చూడటాన్ని; కోరున్‌= 
కోరుకొంటున్నాడు; నా మీంది+అను[గ్రహంబుననున్‌= నాపైని దయవలననూ; అతని యెడన్‌+కలుగు= ఆ భీష్మునిపై కలిగే; 
పరి[గ్రహంబుననున్‌= ప్రీతితో స్వీకరించటంతోనూ; నీవు+ ఇట్టు+చేయవలయున్‌+అనుటయున్‌= నీవీ విధంగా చేయాలని ధర్మరాజు 
చెప్పగా; ఆ+దేవకీ నందనుండు= ఆ దేవకీదేవి పుత్రుడు శ్రీకృష్ణుడు; సమీప గతుండు+అగు= దగ్గరలోనే ఉన్నటువంటి; 
సాత్యకిన్‌+కనుంగొని= తమ్ముడైన సాత్యకిని చూచి; రథంబు= రథాన్ని; సమ కట్టుము+అని= సిద్ధం చేయుమని; దారుకునకున్‌+చెప్తుము= 
సారథియైన దారుకునకు చెప్పు; భీమ+అర్జున నకుల సహదేవులను+కృప యుయుత్సు సంజయులను= భీముడు, అర్జునుడు, 
నకుల సహదేవులు, కృపుడు, యుయుత్సుడు, సంజయుడు అనేవారిని; రావింపుము+అనినన్‌= పిలిపించుమని చెప్పగా; 
అతండు+అట్టు చేసెన్‌= ఆ సాత్యకి అట్టా చేశాడు; దారుకుండునున్‌+తే రు+ఆయితంబు+కావించె(న్‌)= సారథి అయిన దారుకుడు 
రథం సిద్దం చేశాడు. 


తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! తనువు చాలించాలని ఉత్తరాయణం కొరకు ఎదురుచూస్తున్న ఆ మహనీయుడైన భీష్ముడు 
పరబ్రహ్మ స్వరూపుడవు, అన్నిటికీ నిధివైన నీ సాన్నిధ్యాన్ని అభిలషిస్తూ ఉంటాడు. అతడిపై గల దయతోను, 
నా మీది ఆదరంతోను నీ వా మహాత్ముడి వద్దకు వెళ్ళవలసిం' దని కోరుతున్నానని ధర్మరాజు వేడుకొన్నాడు. 
శ్రీకృష్ణుడు ధర్మరాజు అభ్యర్థనను గుర్తించి, తన సమీపంలోనే ఉన్న తమ్ముడైన సాత్యకిని పిలిచి 'వెంటనే రథం 
సిద్ధం చేయవలసిం దని సారథి అయిన దారుకుడితో చెప్పుము. భీమార్జున నకుల సహదేవులను, కృపాచార్య, 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 177 


యుయుత్సు, సంజయులను వెనువెంటనే రప్పించుము” అని సెలవిచ్చాడు. వెంటనే సాత్యకి అన్న మాటలను 
పాటించాడు. దారుకుడు రథం ఆయత్తం చేశాడు. 


విశేషం: సంవత్సరంలో ఆరేసి నెలలపాటు సూర్యుడు ఉత్తర దక్షిణ దిక్కులలో పయనిస్తూ ఉంటాడు. 

ఉత్తరాయణం: మకర సంక్రాంతి మొదలుకొని కర్కాటక సంక్రాంతి వరకు గల కాలాన్ని ఉత్తరాయణ మంటారు. 
ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదిస్తే ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం. అందుకే భీష్ముడు ఉత్తరాయణం కోసం 
వేచి ఉన్నాడు. 

'బ్రహ్మలవికారం: (బ్రహ్మ నవబ్రహ్మలని ప్రతీతి. భృగువు, పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, 
మరీచి, వసిష్టుడు - అనీ వీరే కాక బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ పద్మ బ్రహ్మలనీ నవబ్రహ్మలు. 

'బ్రహ్మమయోనిధిః అనే మూల ప్రయోగాన్ని తిక్కన 1బహ్మమయనిధి' అని యథాతథంగా వాడుకొన్నాడు. పరబ్రహ్మ 
స్వరూపుడు, సమస్తనిధి అయిన శ్రీకృష్ణుడు అని అర్థం. 
క. _ అది రత్నరుచుల పెల్లున । నుదితార్మునిం బోలి వెలుం/గుచుండెను జవసం 

పదుదీర్హ సత్వ సారా । స్పద సుగ్రీవాదిరథ్య సంశోభిత మై. 18 

ప్రతిపదార్థం: అది= ఆ రథం (దారుకుడు ఆయత్తం చేసి తెచ్చిన శ్రీకృష్ణుడి రథం); జవ= వేగంయొక్క; సంపద్‌= సంపద అంటే 
ఆధిక్యం చేత; ఉదీర్ష= గొప్పదయినట్టి; సత్త్య= బలం యొక్క; సార= సారానికి (చేవకు);; ఆస్పద= ఆటపట్టయిన; సుగ్రీవ+ఆది= 
శ్రీకృష్ణుడి రథానికి పూన్చిన గుర్రాలలో (సుగ్రీవం, శ్రైబ్యం, మేఘ పుష్పం, వలాహకం అనే నాలుగింటిలో) ఒకటైన సుగ్రీవమనే గుర్రం 
మొదలుకొని; రథ్య= గుర్రాలచేత; సంశోభితము+ఐ= మిక్కిలి అందమైనదై; రత్న= మణుల యొక్క (నవరత్నాలు: మౌక్తికం, పద్మరాగం, 
వజ్రం, వైడూర్యం, ప్రవాళం, మరకతం, నీలం, గోమేధికం, పుష్యరాగం); రుచుల= కాంతుల యొక్క; పెల్టునన్‌= ఆధిక్యంచేత; ఉదిత= 
అప్పుడే ఉదయించిన; అర్కునిన్‌+పోలి= సూర్యుడివలె; వెలుంగుచుండెను= ప్రకాశిస్తూ ఉన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా దారుకుడు ఆయత్తంచేసి తెచ్చిన శ్రీకృష్ణుడి రథం అత్యంత వేగవంతమూ, దేహదార్ష్యమూ 

కలిగిన సుగ్రీవం మొదలైన శ్రీకృష్ణ రథాశ్యాలతో శోభావహమై, నవరత్న శోభితమై ఉండటంచేత, అప్పుడే 

ఉదయించిన సూర్యుడివలె ప్రకాశిస్తూ మనోహరమై ఒప్పుతూ ఉండింది. 

వ. ఆ సమయంబున నక్కడం బారాశర్య నారద దేవల దేవస్థాణు వాత్స్య దేవరాత ప్రభృతి పరమ మునీంద్ర 
పరివేష్టనంబు గలిగి గాంగేయుండు గ్రహగణ పరివృతుండైన చంద్రుండునుంబోలె. దల్పీభూత 
శాతశరశతంబుల చేత శోభిల్లి సందర్శనీయగభస్తి వితానుండగు నస్త్రమయ సమయ భానుం 
గ్రేణిసేయుచు6గృష్టుం జిత్తంబున నిరతిశయ నిష్ట నిలిపికొనియుండి చేతులు మొగిడ్డి సుపుష్టస్వరంబున 
నిట్లని స్తుతియించిె. 19 


ప్రతిపదార్హం: ఆ సమయంబునన్‌= ఆ దారుకుడు శ్రీకృష్ణుడి రథం సిద్ధంచేసి తెచ్చినప్పుడు; అక్కడన్‌= శరతల్పగతుడై భీష్ముడున్న 
ప్రదేశంలో; పారాశర్య నారద దేవల దేవస్థాణువాత్స్య్య దేవరాత= పరాశరుని పుత్రుడైన వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్టాణుడు, 
వాత్స్యుడు, దేవరాతుడు; ప్రభృతి= మొదలైన; పరమ ముని+ఇంద్ర= (శ్రేష్టులైన ముని నాథులచేత; పరివేష్టనంబు+కలిగి= చుట్టు 
ఉన్నటువంటి వారిని కలిగి ఉన్న; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; [గ్రహగణ= నవగ్రహాల సమూహంచేత; 
పరివృతుండు+ఐన= చుట్టబడిన వాడైన; చంద్రుండునున్‌+పోలెన్‌= చంద్రుడివలె; తల్పీభూత= పాన్సుగా చేయబడిన; శాత= 
వాడి అయిన; శరశతంబుచేతన్‌= నూరు బాణాలచేత; శోభిల్లి= ప్రకాశించినవాడై; సందర్శనీయ= చూడటానికి వీలయిన; గభస్తి= 


178 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సూర్య కిరణములయొక్క; వితానుండగు= సమూహమును కలిగినవాడయి; అస్తమయ= అస్తమించే; సమయ= కాలమందలి 
భానున్‌= సూర్యుని; క్రేణి+చేయుచున్‌= పరిహసిస్తూ; కృష్ణున్‌= కృష్ణుడి; చిత్తంబునన్‌= మనస్సునందు; నిరతిశయ నిష్టన్‌= మిక్కిలి 
నిష్టతో; నిలిపికొనిఉండి= ఉంచుకొని; చేతులు మొగిడిచి= (నమస్కార పూర్వకంగా) చేతులు జోడించి; సుపుష్ట స్వరంబునన్‌= 
ఉచ్చెస్ప్వరంతో; ఇట్టు+అని= ఈ విధంగా; స్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


తాత్పర్యం: దారుకుడు సిద్ధంచేసి రథం తెచ్చిన సమయంలో భీష్ముడు శరతల్పగతుడై ఉన్న ప్రదేశంలో 
వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, వాత్య్యుడు, దేవరాతుడు ప్రభృతులయిన మహాముని (శ్రేష్టులచేత 
చుట్టబడిన భీష్ముడు నవ([గ్రహాల సమూహంచేత చుట్టబడిన చం(దద్రుడివలె వాడి అయిన అనేక బాణాలచేత 
చేయబడిన పాన్పుమీద ప్రకాశిస్తూ చూడటానికి వీలయిన అస్తమయసూర్యుడిని పరిహసిస్తూ శ్రీకృష్ణుడిని 
నిరతిశయమైన నిష్టతో తన మనస్సునం దుంచుకొని ఉండి, చేతులు జోడించి ఉచ్చెస్ప్వరంతో ఈ విధంగా 
స్తుతించాడు. 


విశేషం: అలం: ఉపమ. మహర్షుల జాబితా మూలంలో ఎక్కువగా ఉండగా తిక్కన దాన్ని సంక్షిప్తంచేసి వ్యాస, నారద, దేవల, 
దేవస్టాణు, వాత్స్య, దేవరాత ప్రభృతి మహాముని శ్రేష్టులు అని మాత్రం పేర్కొన్నాడు. మునులచేత చుట్టబడిన భీష్ముడు గ్రహగణాలతో 
చుట్టబడిన చంద్రుడివలె ఉన్నాడని చెప్పటంలో భీష్ముడు పండిపోయిన రీతి స్పష్టమవుతుంది. ఇంకా స్వర్గతుడు కావటానికి సిద్దంగా 
ఉండి ఉత్తరాయణం కొరకు ఎదురు చూస్తున్న భీష్ముడి “సందర్శనీయ గభస్తి వితానుండగు నస్తమయ సమయ భానుంగగ్రేణి 
సేయుచు” - అని సముచితంగా వర్షించాడు తిక్కన. 


భీష్మ్కుండు శ్రీకృష్ణుని భక్తియుక్తుండై స్తుతించుట (సం. 12-47-7) 


రా అవి 


రా 


“శుచియును హంసుండు శుచిషత్తు. బరముండు€। బరమేష్టియును నగు భవ్యుం గొలుతు; 
మునులును సురలు నెవ్వనియున్నరూపెజుం । గరు సర్వవిదుని నప్పురుషు. గొలుతు; 
శ్రుతులు సెప్పంగ మహామతులు దుఃఖౌషధం । బుగ నెటింగెడు పుణ్యమూర్తి. గొలుతు; 
లోకంబు లెల్లం గల్గుట నిల్చు టొదుంగుట ।; తనయంద యగు మహోత్తరుని€ గొలుతు; 


తే. బక్షి రతృ్వచయంబు బుప్ప వ్రజంబు6। బంజరము త్రాడు నార యుపాశ్రయముగ 
నుండు చాడ్వున విశ్వంబు నుండుటకు సు । ఖాస్వదం బగు పుండరీకాక్షు. గొలుతు. 20 


ప్రతిపదార్దం: శుచియును= శుచి అయిన అన్ని; హంసుండున్‌= సూర్యుడు; శుచిషత్తున్‌= శుచి అయిన ప్రదేశాలలో నివసించే 
వాడైన బ్రహ్మ; పరముండున్‌= పరమాత్ముడూ; పరమేస్టియున్‌= పరబ్రహ్మ; అగు= అయినట్టి; భవ్యున్‌= (శ్రేష్టుడయిన శ్రీకృష్ణుడిని; 
కొలుతున్‌= పూజిస్తాను; మునులును= మహర్షులూ; సురలున్‌= దేవతలూ; ఎవ్వని= ఎవడియొక్క; ఉన్నరూపు= నిజమైన 
స్వరూపాన్ని; ఎజుంగరు= తెలియరో అట్టి; సర్వవిదునిన్‌= సమస్తం తెలిసిన; ఆ+పురుషున్‌= ఆ పరమ పురుషుడైన శ్రీకృష్ణుడిని; 
కొలుతున్‌= అర్చిస్తాను; (శ్రుతులు= వేదాలు; చెప్పంగన్‌= (ఎవరిని గురించి) చెప్తుతున్నాయో; మహామతులు= జ్ఞాన సంపన్నులు 
(బుద్ధిమంతులు); దుఃఖ= దుఃఖమనే రోగానికి; జబొషధంబుగన్‌= మందువలె; ఎటింగెడు= తెలిసికొనేటటువంటి; పుణ్యమూర్తిన్‌= 
పుణ్య పురుషుడైన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= ప్రార్జిస్తాను; లోకంబులు+ఎల్లన్‌= జగత్తులన్నీ; కల్గుట= సృజించబడటం; నిల్చుట= 
నిలబడటం (స్థిత); ఒదుంగుట= నాశనం కావటం (లయం); తనయందు+అ+అగు= తనలోనే ఉన్న; మహా+ఉత్తరున్‌= 
మహా్రేష్టుడైన ఆ శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= కొలుస్తాను; పక్షి= పిట్ట; రత్షచయంబున్‌= మణుల యొక్క సమూహమూ; పుష్ప 
(వ్రజంబున్‌= పువ్వుల సమూహమూ; పంజరమున్‌= పంజరం వలననూ; (త్రాడున్‌= దారం వలననూ; నారయున్‌= నార వలననూ; 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము క్ష70 


ఉప+ఆ(శ్రయముగన్‌= ప్రాపుగా; ఉండు చాడ్పునన్‌= ఉన్నట్టుగా; విశ్చ్శంబు= ఈ ప్రపంచమంతా; ఉండుటకున్‌= (సువ్యవస్థితమై) 
నిలవటానికి; సుఖ+ఆస్పదంబు+అగు= సుఖమయం - ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే ఆశశయమైన; పుండరీక+అక్షున్‌= 
తెల్ల తామరల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: శుచి, హంసుడు, శుచిషత్తు, పరమాత్ముడు, పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడిని పూజిస్తాను, మహర్షులు 
దేవతలు కూడా ఎవడి కలరూపు తెలిసికొనలేకపోయారో అట్టాంటి పరమ పురుషుడైన శ్రీకృష్ణుడిని అర్భిస్తాను. 
'ప్రాజ్ఞులు దుఃఖరోగానికి ఎవరినయితే జొషధంగా భావించారో ఆ పుణ్యపురుషుడైన శ్రీకృష్ణుడిని ప్రార్ధిస్తాను. ఈ 
జగత్తులన్నింటి సృష్టి స్థితి లయములకు కారణ మెవ్వడో ఆ మహాశ్రేష్టుడైన శ్రీకృష్ణుడిని కొలున్తాను. పక్షి పంజరాన్ని, 
రత్నసమూహం దారమునూ, పూలు నారనూ ప్రాపుగా గొని ఉన్నట్టుగానే ఈ ప్రపంచం సువ్యవస్థితమై నిలవటానికి 
ఉత్తమాశ్రయమైన పుండరీకాక్షు డైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. 
విశేషం: అలం: యథాసంఖ్యం. పరబ్రహ్మ వరకు సమస్త దేవతామయుడై సర్వజగత్తుల సృష్టి సతి లయ కారణ భూతుడయి 
సమస్తమూ తానే అయిన శ్రీకృష్ణుడిని భీష్ముడు స్తుతించాడు. సమస్తకారణభూతుడు కృష్ణుడు అనటానికి ఈ పద్యంలోని ప్రతి 
పదమూ ఉపకరిస్తుంది. 
ఆ _ హరి సహస్ర శీర్నుంబరము సహస్రాక్షు ; వదమయు సహస్రపాదు నలంతు 

లైన వారి కంటె నలథతి పెద్దలకును । జాలంబెద్ద యగు దయాళు. గొలుతు. 21 
ప్రతిపదార్థం: హరిన్‌= శ్రీకృష్ణుడిని; సహస్ర శీర్చున్‌= వేయి తలలు కలవాడిని; పరమున్‌= శ్రీకృష్ణుడిని; సహ(్ర+అక్షున్‌= వేయి 
కన్నులు కలవాడిని; వేదమయున్‌= సమస్త వేదములూ తానే అయినవాడిని; సహస్రపాదున్‌= వేయి పాదాలు కలవాడిని; అలంతులైన 
వారి కంటెన్‌= మిక్కిలి చిన్నవారికంటె; అలంతిన్‌= చిన్న వానిని; పెద్దలకున్‌+చాలంక+పెద్ద అగు= మిక్కిలి పెద్దలైన వారికంటె 
మిక్కిలి పెద్దవాడైన; దయాళున్‌= దయామయుడైన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= పూజబిస్తాను. 
తాత్సర్యం: వేయి తలలతో, వేయి కన్నులతో, వేయి పాదాలతో, వేదమయుడై పరమ్రేష్టుడైన హరిని, చిన్నవారికంటె 
మిక్కిలి చిన్నవాడైన వాడిని, పెద్దలకంటె మిక్కిలి పెద్దవాడయిన వాడిని దయామయుడైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. 

యా ౮6 ౮6 యా లం తావి 


విశేషం: సహస్ర శీర్షాదిగా పురుష సూక్తంలోను విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ, విష్ణువును గూర్చి చెప్పబడిన అంశాలను, 
“అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌” అన్న విశేషాలను వ్యాస మహర్షి ప్రయోగించాడు. అదే రీతిగా తిక్కన ఈ చిన్న పద్యంలోనూ 
కూర్చటం విశేషం. 


క. _ అమృతమయు, బుగ్యజు స్పా; మముల యుపనిషద్వచ స్పమాజములకు వా 

చ్యమయిన పురుషోత్తము, ని । క్కము రూపగు వాని భక్తిగమ్యు. దలంతున్‌. 22 
ప్రతిపదార్ధ్హం: అమృతమయున్‌= నాశరహితుడిని; బుక్‌శయజుః+సామముల= బుగ్వేద యజుర్వేద, సామవేదాల యొక్క; 
ఉపనిషత్‌+వచః:+సమాజములకున్‌= ఉపనిషత్తులలోని వాక్య సమూహానికి; వాచ్యము+అయిన= అభివ్యక్తీకరించే (తెలియజేసే); 
నిక్కము రూపు+అగు వానిన్‌= సత్య స్వరూపమైన వాడిని; భక్తి గమ్యున్‌= భక్తితో పొంద దగినవాడిని; పురుషోత్తమున్‌= 
పురుషోత్రముడైన శ్రీకృష్ణుడిని; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్పర్యం: అమృతమయుడు, వేదాలు, ఉపనిషత్తుల వాక్య సమూహాలచేత వాచ్యుడు, సత్యస్వరూపుడు, భక్తితో 
పొంద దగినవాడూ అయిన పురుషోత్తముడిని ధ్యానిస్తున్నాను. 


180 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: భగవంతుడు భక్తపరాధీనుడు అనే అంశాన్ని తెలియచేయటానికే తిక్కన 'భక్తిగమ్యుండు" అనే మాట ప్రయోగించాడు. 


ఆ. _ అరణి నగ్ని వొడము కరణి దేవకి యందు । విప్రకర్మ్యయజ్ఞ వేద గుప్తి 
కై జనించె నెవ్వం డవ్వసుదేవ నం । దను భజింతు నేకతానిరూడి. 23 


ప్రతిపదార్థం: ఎవ్వండు= ఎవడైతే; అరణిన్‌= (త్రచ్చి నిప్పు పుట్టించే కొయ్యవలన; అన్ని= అగ్నిదేవుడు; పొడము కరణిన్‌= పుట్టిన 
రీతిగా; దేవకి+అందున్‌= దేవకీదేవి గర్భమందు; విప్రకర్మయజ్ఞ= బ్రాహ్మణులయొక్క కర్తవ్యమైన యజ్ఞాలయొక్క; వేద= 
వేదాలయొక్క; గుప్తికయి= సంరక్షించుటకయి; జనించెన్‌= పుట్టాడో; ఆ+వసుదేవ నందనున్‌= ఆ వసుదేవ పుత్రుడైన శ్రీకృష్ణుడిని; 
ఏకతా నిరూఢిన్‌= ఏకా[గ్ర చిత్తంతో; భబింతున్‌= కొలుస్తాను. 


తాత్పర్యం: అరణుల రాపిడివలన అగ్నిదేవుడు ఉద్భవించినట్లు దేవకీదేవి వసుదేవులకు సుతుడుగా, బ్రాహ్మణ 
కర్తవ్యమైన యజ్ఞ వేదాలను సంరక్షించటంకొరకు జన్మించిన శ్రీకృష్ణుడిని ఏకాగ్రచిత్తంతో స్మరిస్తాను. 
నిశేషం: అలం: ఉపమ. పరిశుద్దమైన అన్నివలె శ్రీకృష్ణుడు సైతం యజ్ఞ వేదాల సంరక్షకుడిగా పరిశుద్దుడనే అంశాన్ని కవి ఈ 
పద్యంలో స్పష్టం చేశాడు. 'ఏకతానిరూఢి' అంటే జ్ఞాన కర్మేంద్రియాలను మనస్సునందు సమైక్యం చేసికొని భీష్ముడు శ్రీకృష్ణుడిని 
స్తుతించాడని భావం. 
తే. _ బకండు పండ్రెండు మూర్తులై యుండునట్లు । గా హిరణ్య వర్దంబగు గర్భ మదితి 

దాల్చి యెవ్వానిం గనియె దైత్యఘ్ను నట్టి । దేవు సూర్యాత్మకుని. బ్రణుతింతు విష్ణు. 24 
ప్రతిపదార్హం: ఒకండు= ఒక్కడే; పండ్రెండు మూర్తులు+ఐ= పండ్రైెండుగురు ఆదిత్యులై; ఉండునట్టుగాన్‌= ఉండే రీతిగా; అదితి= 
కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి; హిరణ్య వర్షంబు+అగు= బంగారు రంగు కలిగిన; గర్భము+తాల్చి= గర్భం ధరించి; 
ఏ+వానిన్‌+కనియెన్‌= ఎవడిని కన్నదో; అట్టి దైత్యఘ్నున్‌= రాక్షసుడైన బలిచక్రవర్తిని సంహరించిన అట్టి వామనుడనే వాడిని; దేవున్‌= 
భగవంతుడిని; సూర్య+ఆత్మకునిన్‌= ద్వాదశ సూర్యాత్మకుడైన; విష్ణు(న= శ్రీ మహా విష్ణువును; ప్రణుతింతున్‌= నమస్కరిస్తున్నాను. 
తాత్పర్యం: విష్ణువు ద్వాదశ సూర్యాత్మకుడు. బలిచక్రవర్తి సంహారార్థం అదితి గర్భంలో వామనమూర్తిగా జన్మించిన 
శ్రీ మహావిష్ణువును దేవదేవుడిగా సంస్మరిస్తాను. 
నిశేషం: ద్వాదశాదిత్యులు: అంశుడు, భగుడు, మిత్రుడు, వరుణుడు, ధాత, అర్యముడు, జయంతుడు, భాస్కరుడు, త్వష్ట పూషుడు, 
ఇంద్రుడు, విష్ణువు. ద్వాదశాదిత్యులలో ఒకడు విష్ణువు. సూర్యాత్మకు డైన శ్రీకృష్ణుడిని స్మరిస్తున్నాడు భీష్ముడు. 
క. _ సురపితృకోట్లం బూర్వా। పర పక్ష దినముల నమృత పాన ప్రీతిం 

బొరయం జేయుచు వెలింగెడు । హరి సోమాత్మకునిం గొల్లు నాత్మేశ్వరునిన్‌. 25 


ప్రతిపదార్థం: సురపితృకోట్లన్‌= దేవతలయొక్క, పితరుల యొక్క సమూహాలకు; పూర్వ+అపర పక్ష దినములన్‌= నెలలో 
శుక్త కృష్ణ పక్ష దినాలలో; అమృతపాన= అమృతాన్ని త్రాగటమునందలి; ప్రీతిన్‌= ఇష్టంతో; పొరయన్‌+చేయుచున్‌= 
పొందజేస్తూ; వెలిలడు= ప్రకాశించునట్టి; ఆత్మ+-ఈశ్వరునిన్‌= నా హృదయాధీ శ్వరుడైన; సోమ+ ఆత్మకునిన్‌= చంద్రాత్మకుడైన 
హరిని; కొల్తున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: నెలలోని శుక్షపక్షంలో దేవతలను, కృష్ణ పక్షంలో పితృదేవతలను తన అమృతాన్ని ప్రీతితో ఇచ్చి పోషించే 
ఓషధీరూపు డైన వాడిని, నా హృదయాధీశ్వరు డైన చంద్రాత్మకు డైన హరిని ధ్యానిస్తాను. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 181 


నిశేషం: దక్షుడు శపించిన సందర్భంలో శివుని ఆశ్రయించగా తగవు తీర్చటానికి బ్రహ్మ చంద్రుడిని రెండుగా విభజించి శివుడి 
తలపై సగమూ, హిమవత్పర్వతంలో సగమూ ఉండేటట్టు నిర్ణయించాడు. దక్షుడి శాపం అనృతం కాకుండటానికి తారల కిచ్చిన 
భాగం వృద్ది క్షయాలు పొందుతూ ఉండేది. ఆ వృద్ది క్షయాలలో శుక్షపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితరులను సంతోష పరుస్తూ 
చంద్రుడు ఉంటాడు. అట్లాంటి చంద్రాత్మకుడైన శ్రీ మహావిష్ణువును భీష్ముడు స్తుతిస్తున్నాడు. 
తే. విశ్వసృజులను మునులచే వితతమగు స । హస్ర వత్సర కలిత మహాధ్వరమున 

గశ్యపబ్రహ్మ యెవ్వానిం గనియెం గనక । పక్షు దార్‌క్ష్యాత్ముం దలంతు నప్పద్మనాభు. 26 


ప్రతిపదార్థం: విశ్శసృజూలు+అను= విశ్వ సృష్టికర్తలు క (బ్రహ్మలు) అనే; మునులచేన్‌= మహర్షులచేత; వితతము+అగు= 
విసృతమైన; సహస్ర వత్సర కలిత= వేయేండ్లతో కూడినట్టి; మహా+అధ్వరమునన్‌= గొప్ప యజ్ఞమందు; కశ్యప(టబ్రహ్మ= కశ్యపుడనే 
ప్రజాపతి; ఏ+వానిన్‌= ఎవ్వడినైతే; కనియెన్‌= కన్నాడో అట్లాంటి ; కనక పక్షున్‌+తార్‌క్ష్య+ఆత్మున్‌= బంగారు రెక్కలు కలిగినట్టి 
గరుత్మంతుడిని ఆత్మగా గల; ఆ+పద్మనాభున్‌= పద్మం నాభియందు గల ఆ మహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్పర్యం: విశ్చసృజు లనబడే మహర్షులు వేయి సంవత్సరాలపాటు చేసిన యజ్ఞంలో కశ్యపప్రజాపతికి సు వర్షపక్షుడైన 
గరుత్మంతుడు జన్మించాడు. అట్లాంటి గరుడుని ఆత్మగా గల శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. 
విశేషం: 'విశ్వ్శసృక్‌ అన్నది విష్ణు సహ(్ర నామాలలో ఒకటి. విష్ణువు నవబ్రహ్మాత్మకుడు. అందువలన నవబ్రహ్మలు చేసిన వెయ్యేండ్ల 
యాగ సమయంలో కశ్యపప్రజాపతికి గరుత్మంతుడు వినతవలన జన్మించాడు. 
క. _ సువ్యక్త క్షేత్రంబున । నవ్యక్తాకృతి నిరూఢి నాసీనుం డై 

భవ్యత నుండెడు క్షేత్రా । తృ వ్యపదిష్టు. బ్రణుతింతు దామోదరునిన్‌. 27 
ప్రతిపదార్థం: సువ్యక్త= స్పష్టంగా తెలియవస్తున్న; క్షైత్రమునన్‌= జీవుడుండే శరీరమందు; అవ్యక్త+ ఆకృతి నిరూఢిన్‌= తెలియరానట్టి 
ఆకారంతో ప్రసిద్ధ్దంగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై; భవ్యతన్‌+ఉండెడు= యోగ్యమైన రీతిలో ఉండే (అంటే యోగంలో ఉండే); 
క్షేత+ ఆత్మ+వి+అపదిష్టున్‌= క్షేత్రాత్ముడని పిలువబడుతున్న ప్రసిద్దుడైన; దామ+ఉదరున్‌= తులసిమాలను ఉదరమందు కలిగిన 
శ్రీమహావిష్ణువును; ప్రణుతింతున్‌= ప్రార్థిస్తున్నాను. 
తాత్పర్యం: స్పష్టంగా తెలిసే దేహమందు తెలియరానట్టి యోగంలో ఉండే క్షేత్రాత్ముడుగా ప్రసిద్దుడైన దామోదరుడైన 

యు యు ల ఢా యా 

ఆ శ్రీమహావిష్టువును (ప్రార్థిస్తున్నాను. 


విశేషం: విష్ణు సహస్రనామాలలో విష్ణువు క్షేత్ర క్షేత్రజ్ఞుడిగా చెప్పబడుతున్న అంశాన్ని ఇక్కడ గుర్తించవలసి ఉన్నది. 


క. _ ప్రకృతి వికృతులను షోడశ । వికారముల బెరసి ప్రకృతి వికృతిత్వము లొం 
దక యుండ. గాంతు రెవ్వని । సకల మునులు దలంతు నట్టి సాంఖ్యాత్ము హరిన్‌. 28 


ప్రతిపదార్థం: ప్రకృతి వికృతులను= సహజమైన ప్రకృతులు, వాటి వ్యతిరేకమైన వికారాలు అనే; షోడశ వికారముల బెరసి= 
పదహారు వికారాలతో కూడి; ప్రకృతి వికృతిత్వములు+ఒందక ఉండన్‌= ప్రకృతిని కాని, వికృతిని కాని ఏ మాత్రం పొందకుండేటట్లుగా; 
ఏ+వానిన్‌= ఎవ్వడిని; సకలమునులు= సమస్త మహర్షులు; కాంతురు= చూడగలరో (దర్శించగలరో); అట్టి= అటువంటి; 
సాంఖ్య+ఆత్మున్‌+హరిన్‌= యోగాత్ముడైన శ్రీకృష్ణుడిని; తలంతున్‌= ప్రార్థిస్తాను. 


182 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: సహజమూ, తద్‌వ్యతిరేకమూ అయిన ప్రకృతి వికృతులను పదహారు వికారాలతో కూడి ఉండి కూడా, 
ప్రకృతి వికృతులను ఏ మాత్రమూ పొందకుండేటట్ట్లు మహర్షి సత్తములు ఎవ్వడినైతే దర్శిస్తారో అటువంటి 
సాంఖ్యాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువును స్మరిస్తాను. 
విశేషం: ప్రకృతులు: అష్ట ప్రకృతులు= అవ్యక్తం, బుద్ది, అహంకారం, పంచతన్మాత్రలు; శబ్ద స్పర్శ రూప రస గంధాలు; వికారము 
(సాంఖ్య) మూల ప్రకృతి నుండి పుట్టినవి; ఇవి పదహారు; షోడశ వికారాలు: పంచ జ్ఞానేంద్రియాలు ( (శ్రోత్రం, చర్మం, చక్షువు, 
జిహ్య, నాసిక), పంచ కర్మేంద్రియాలు (వాక్కు, హస్తం, పాదాలు, పాయువు, ఉపస్థ, పంచేంద్రియార్జాలు (ప్రాణం, అపానం, 
సమానం, ఉదానం, వ్యానం)+మనస్సు,. 

సాంఖ్యం: షడ్డర్భనాలు (సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, మీమాంస, వేదాంతం)లో ఒకటి. పంచవింశతి తత్తాల 
(ఇరవై ఐదు తత్తాలలో ప్రకృతి పురుషుడు, బుద్ది, అహంకారం, మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ 
మహాభూతాలు; పంచ తన్మాత్రలు) ఇందులో ప్రకృతి పురుషులను గూర్చి చెప్పేదే సాంఖ్యం. ఇక్కడ వేదాంతం అంగీకరించిన 
రీతిగా భగవంతుడే సృష్టి స్థితి లయ కారకుడన్న అంశాన్ని సాంఖ్యం అంగీకరించదు. పైపెచ్చు ఈ సమస్తానికి ప్రకృతే మూలమని 
నిరూపిస్తుంది. 
క. _ అంతశ్చర మారుతములు । శాంతములుగ. జేసి యనలసత్వము శమమున్‌ 

దాంతియు గల జనములు గను । నంతర్చితుం గొలుతు జలశయను యోగాత్మున్‌. 29 


ప్రతిపదార్హం: అంతః+చర+మారుతములు= శరీరంలోపల ఉండే ప్రాణవాయువులు (ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం); 
శాంతములుగన్‌+చేసి= శాంతింపేసి (చలనం లేకుండా చేసి); అనలసత్వమున్‌= ఏకా[గ్రతతో, అలసత్వం లేకుండా; శమమున్‌= నిగ్రహం 
(జ్ఞానేంద్రియ నిగ్రహం); దాంతి= కరే శ0(ద్రియ ని[గ్రహం; కల= కలిగినటువంటి; జనములు= యోగులు; కను= చూడగలిగినటువంటి; 
అంతర్జితున్‌= ఇం(ద్రియ ని[గ్రహంచేత అంతర్ముఖీనుడైన వాడిని; జలశయనున్‌= నీటియందు శేషుడిని పాన్సుగ చేసికొని ఉన్నటువంటి 
వాడిని; యోగ+ఆత్మున్‌= యోగముద్రలో ఉన్నటువంటి శ్రీమహావిష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: పంచ ప్రాణాలను శాంతింపజేసి అలసత్వం లేని శాంతి దాంతులతో ఒప్పుతున్న యోగులు చూడగలిగిన 


అంతర్ముఖీనుడై ప్రళయాంతంలోని మహాజలాలలో శేషళయనుడై యోగనిద్రాముద్రితుడై ఉన్న శ్రీమహావిష్షువును 
పూజిస్తాను. 
విశేషం: శమము= జ్ఞానేంద్రియ నిగ్రహం; దాంతి= కర్మేంద్రియ నిగ్రహం. 
క. ఉపరమముం బ్రాపించిన |; యపుణ్య పుణ్యములు గలుగు నతిశాంతులు భ 
వ్యపుగతిం బొందెడు నానం । దపు రూపుని విష్ణుం దల6చెదను మోక్షాత్మున్‌. 30 


ప్రతిపదార్థం: ఉపరమమున్‌+ప్రాపించిన= సమస్త విషయ సంబంధమైన కోరికలను వదలిపెట్టిన (విషయ వైరాగ్యాన్ని పొందిన); 
అపుణ్య పుణ్యములు+కలుగు= పుణ్యాపుణ్యములు సమంగా చూడగలిగే; అతిశాంతులు= జ్ఞాన కర్మేంద్రియాది నిగ్రహం కలిగిన 
మహాత్ములు; భవ్యము+గతిన్‌+పొందెడు= (శ్రేష్టమైన మార్గాన్ని పొందేటటువంటి; ఆనందపు రూపుని(న్‌= ఆనందమే (బ్రహ్మానందమే) 
స్వరూపంగా _ కలిగిన; మోక్ష+ఆత్మున్‌= మోక్ష స్వరూపుడు అయిన; విష్టున్‌= శ్రీ మహావిష్ణువును; తలంచెదను= స్మరిస్తాను. 
తాత్పర్యం: విషయ వైరాగ్యాన్ని పొందిన ద్వంద్వాతీతులైన తపస్వులు శ్రేష్టమైన పద్దతిలో పొందే (బ్రహ్మానంద 
స్వరూపుడైన వాడును, మోక్షప్రదాత అయిన శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 183 


విశేషం: విషయ వాంఛా రహితులైన విరాగులు, పుణ్యపాపాలకు అతీతులు. ద్వంద్వాతీతులు వారే. అటువంటి మహాత్ములే 
అతి శాంతులు. అటువంటి మహనీయులు 'భవ్యపు గతిన్‌ అంటే విష్ణుసహ(్ర నామావళిలో ఒక్షటైనది భవ్యశబ్దం కనుక, అటువంటి 
గతిని పొందగలిగే బ్రహ్మానంద స్వరూపుడు శ్రీమహావిష్ణువు. 
తే. చరణ నాభి శీర్షంబులు ధరయు నంత । రిక్షమును దివమును జగచ్చక్షు రగ్ని 

దిశలు దృజ్ముఖ శ్రోత్రముల్‌ దీపు లెమ్మ। హాంగునకు నట్టి హరిని లోకాత్ముం దలంతు. 31 


ప్రతిపదార్థం: ఏ+మహా+అంగునకున్‌= సమస్తాన్ని శరీరంగా కలిగిన ఏ మహాత్ముడికి; ధరయున్‌+*అంతరిక్షమున్‌+దివమును= 
భూమి, ఆకాశం, స్వర్గం, (క్రమంగా; చరణనాభి శీర్ణంబులు= పాదాలు, బొడ్డు, తల అయి ఉన్నాయో అట్లాగే; జగత్‌ +చక్షు:+అగ్ని 
దిశలు= సూర్యుడు, అగ్ని, దిక్కులు (క్రమంగా; ముఖ+(శ్రోత్రముల్‌+దీప్తుల్‌= ముఖం, చెవులు, కాంతులు అయి ఉన్నాయో; అట్టి 
లోక+ఆత్మున్‌= జగత్తులన్నింటిని ఆత్మగా కలిగిన వాడైన శ్రీమహావిష్ణువును; తలంయన్‌= స్మరిన్తాను (పూజిస్తాను). 


తాత్పర్యం: ఈ భూమి, ఆకాశం, స్వర్గం, ముల్లోకాలు వరుసగా శ్రీమహావిష్ణువునకు పాదాలు, బొడ్డు, తల. 
సూర్యుండు, కళ్ళు, అగ్ని, దిక్కులు శ్రీ మహావిష్షువునకు. చూపులు, ముఖం, చెవులు, కాంతులు అయి 
ఒప్పుతున్నాయి. అట్టి లోకాత్ముడూ మహాంగుడూ అయిన శ్రీమహావిష్ణువును స్మరిస్తాను. 

విశేషం: కవి ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వస్వరూపాన్ని వివిధ రీతుల, అదే మహాశరీరంగా అభివర్షించాడు. 


క. _ భూతముల మ్రింగి, లోక । వ్రాతము జలమయము. జేసి, వశ్యాతృ్మత ని 
ద్రాతశయంబున బాలుం । డై తేలెడు వాని. దలంతు హరి మాయాత్మున్‌. 32 


ప్రతిపదార్థం: భూతములన్‌ (మింగి= ప్రాణులనన్నింటిని తనలో ఇముడ్చుకొని; లోక వ్రాతమున్‌= జగత్తుల సమూహాలను; 
జలమయమున్‌+చేసి= నీటి మయంచేసి; వశ్య+ఆత్మతన్‌= తన అధీనం చేసికొన్న ఆత్మతో (సమస్త ఇంద్రియాల ని[గ్రహంతో); 
ని[ద్రా+అతిశయంబునన్‌= అధికమైన యోగ నిద్రతో; బాలుండు+ఐ= పసిపాపడై; తేలెడు వానిన్‌= నీటిపై మజ్జియాకుపై 
తేలియాడుతుండే; మాయా+ఆత్మున్‌= యోగమాయ ఆత్మగా కలిగిన; హరిన్‌= శ్రీ, మహావిష్ణువును; తలంతున్‌= స శరిస్తాను. 


తాత్పర్యం: ప్రళయాంతంలో సమస్త ప్రాణికోటిని తనయందే సంలీనం చేసికొని, ప్రపంచమంతటినీ నీటిలో 
మగ్నంచేసి, తన ఆత్మను అధీనం చేసుకొని యోగనిద్రలో నీటిపై మజ్జియాకుమీద పసిపాపడై తేలియాడే 
మాయాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. 
నిశేషం: ప్రళయాంతంలో సమస్త ప్రాణికోటి నశించి పోతుంది. సర్వాంతర్యామి అయిన ఆ మహావిష్ణువు సమస్తాన్ని తనలో 
ఇముడ్చుకొని ఏమీ తెలియని పసివాడివలె నీటిపై తేలియాడుతుంటాడనే అంశం పురాణప్రసిద్దమే. అదంతా శ్రీ మహావిష్ణువు 
యొక్క మాయ అన్నది విశేషార్థం. 
తే. అంబుదంబులు గేశంబులందు, నదులు । సర్వ తనుసంధులందును, జలధు లుదర 

దేశమున యందు నున్నట్టి దేవదేవు. । గొలుతు. దోయాత్తు దేవకికొడుకు. గృష్టు. 33 


ప్రతిపదార్దం: అంబుదంబులు= నీటి నొసగే మేఘాలు; కేశంబులందున్‌= తలలోని కురులందు; నదులు= నదులు; సర్వతను 
సంధులందును= సమస్త శరీరంయొక్క కలయికలోను; జలధుల్‌+ఉదరదేశమున+అందున్‌= సము(ద్రాలు కడుపు ప్రదేశంలోనూ; 
ఉన్నశ+అట్టి= ఉన్నట్టి; దేవదేవున్‌= దేవతలకు దేవుడైన; తోయ+ఆతు 1న్‌= జలస్వరూపుడైన; దేవకి కొడుకున్‌= దేవకీదేవి 
కుమారుడైన; విష్ణున్‌= శ్రీ మహావిష్షుమూర్తిని; కొలుతున్‌= పూజిస్తాను. 


184 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: వర్షపు మేఘాలను తలనీలాలలోను, నదులను అన్ని శరీరావయవ సంధులలోనూ, సముద్రాలను 
కుక్షిలోనూ కలిగిన దేవాదిదేవుడు, నారాయణుడు, దేవకీదేవిపుత్రుడైన శ్రీకృష్ణమూర్తిని పూజిస్తాను. 
తే... వదన బాహూరు పదము లెవ్వాండు విప్ర। రాజ వైశ్య శూద్రులకు సంప్రభవ దేశ 

ములుగ వెలు/గొందు నమ్మహామూర్తి విభవ । దీప్తు వర్ధాత్మకుని. బ్రణుతింతు విష్ణు. 34 
ప్రతిపదార్థం: ఏ+వాండు= ఎవ్వడైతే; వదన బాహు+ఊరు పదముల్‌= ముఖం, భుజాలు, తొడలు, పాదాలు (క్రమంగా); విప్ర 
రాజ వైశ్య శూద్రులకున్‌= బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేవారికి; సంప్రభవ దేశములుగన్‌= పుట్టిన ప్రదేశాలుగా 
కలిగి; వెలుగొందున్‌= 'ప్రకాశిస్తున్నాడో; ఆ+మహామూర్తిన్‌= ఆ మహా స్వరూపుడిని; విభవ దీప్పున్‌= వైభవకాంతిమంతుడిని; 
వర్ష+ఆత్మకునిన్‌= నాలుగు వర్ణాలను ఏర్పరచిన వాడిని; విష్ణున్‌= శ్రీమహావిష్ణువును; ప్రణుతింతున్‌= స్తుతిస్తాను. 
తాత్పర్యం: శ్రీ మహావిష్షువు ముఖం నుండి (బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, 
పాదాల నుండి శూద్రులు అనే నాలుగు వర్ణాలవారు ఉద్భవించారు. అట్టాంటి చతుర్వర్జాత్మకుడైన శ్రీ మహావిష్ణువును 
స్తుతిస్తాను. 
విశేషం: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు విష్ణువు ముఖం, బాహువులు, ఊరువులు, పాదాల నుంచి ఉద్భవించారన్న 
ఈ అంశం పురుష సూక్తంలోను, 

“భాహ్మణో2 స్య ముఖ మాసీత్‌ | బాహూ రాజన్య; కృతః 

ఊరూతదస్యయ ద్వైశ్యః | పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత” 
అని చెప్పబడింది. నాలుగు వర్ణాలు తానే సృష్టించానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంశం తెలిసిందే. “చాతుర్వర్ష్యం మయా 
సృష్టం గుణ కర్మ విభాగశఃి (4-13) 
క. మాసర్యయనాబ్దమయో । ద్ధాసిత రూపు6 డయి సృష్టి. బ్రకయంబుం దగం 

జేసి పొలుపారు శౌరి ను। పాసింతును యోగి భోగ్యబలు. గాలాత్మున్‌. 35 
ప్రతిపదార్థం: మాస+బుతు+అయన= (సంవత్సరంలో) నెలలు (పండైండు) బుతువులు (ఆరు) అయనాలు (ఉత్తరాయన 
దక్షిణాయనాలు (రెండు); అబ్బమయజ= (అరవై) సంవత్సరాలతో కూడి; ఉద్భాసిత+రూపుండు+అయి= ప్రకాశిస్తున్న స్వరూపం 
కలిగి; సృష్టిన్‌+ప్రళయంబున్‌+తగన్‌+చేసి= కాలాత్మకుడై ఈ ప్రపంచాన్ని సృష్టించి వినాశనం చేసి; పొలుపు+ఆరి= ఒప్పి; యోగి 
భోగ్య బలున్‌+కాల+ఆత్మున్‌= మహాయోగీ (సమస్తాన్ని అనుభవించే మహాబల సంపన్నుడూ, కాలస్వరూపుడూ అయిన); శౌరిన్‌= 
శూర వంశీయుడైన శ్రీమహావిష్షువును; ఉపాసింతును= పూజిస్తాను. 
తాత్పర్యం: నెలలు, బుతువులు, ఉత్తర దక్షిణాయనాలు, సంవత్సరాలు తానే అయి, సృష్టి ప్రళయాలకు కర్త 
అయి, కాలస్వరూపుడై యోగి భోగి అయి ఒప్పుతూ ఉన్న ఆ శ్రీమహావిష్షువును భజిస్తాను. 
క. _ ముని దివిజాదిక లోకము | లనంతు. డన జగతి కెల్ల నాధారం బై 

పెనుపొందెడు శేషాత్ముని । వినుతింతున్‌ విష్ణుభక్తి విభవ విధాయిన్‌. 36 


ప్రతిపదార్హం: ముని= మహర్షులయొక్క; దివిజ+ఆదిక లోకముల్‌= దేవతలయొక్క లోకమైన స్వర్గం మొదలుకొని; జగతికిన్‌ 
ఎల్లన్‌= సమస్త జగత్తునకు; అనంతుండు+అనన్‌= అంతంలేని వాడైన శేషుడనే ప్రసిద్దుడు; ఆధారంబు+ఐ= భరించే ఆధారభూతమై; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 185 
పెనుపొందెడు= అతిశయిల్టుతున్న; విష్ణుభక్తి విభవ విధాయిన్‌= విష్ణుభక్తి వైభవాన్ని విధించే వాడైన; శేష+ఆత్మునిన్‌= 
ఆదిశేషస్వరూపుడైన శ్రీమహావిష్ణువును; వినుతింతున్‌= స్తుతిస్తాను. 
తాత్పర్యం: మునులలోకం, దేవలోకమైన స్వర్గం మొదలుకొని సమస్త లోకాలను అనంతుడన్న పేరుతో మోస్తూ 
అతిశయిల్టుతూ ఉన్న విష్ణుభక్తి వైభవాన్ని విధించే ఆదిశేషాత్ముడైన శ్రీమహావిష్ణువును స్తుతిస్తాను. 

క. _ ఆదిత్య మరుద్వసురు | ద్రాదిదివిజ గణము లెల్ల నవయవ రూపో 
త్పాదకలితు లెవ్వానికి । నా దేవుని సంస్తుతింతు హరి దేవాత్తున్‌. 37 


ప్రతిపదార్థం: ఏ+వానికిన్‌= ఎవడికైతే; ఆదిత్య= ద్యాదశాదిత్యులును; మరుత్‌= మరుద్గణాలూ; వసు= అష్టవసువులూ; రుద్రులు= 
ఏకాదశ రుద్రులూ; ఆది= మొదలైన; దివిజ గణములు= సమస్త దేవతా సమూహాలు; అవయవ= శరీరంలోని అవయవములచేత; 
రూప+ఉత్సాదక= రూప నిర్మాణానికి; కలితులు= కూడి ఉన్నటువంటి వారో; అట్టి= ఆ; దేవునిన్‌= భగవంతుడిని; దేవ+ఆతు శన్‌= 
సమస్త దేవతలను ఆత్మగా కలవాడైన; హరిన్‌= శ్రీమహావిష్ణువును; సంస్తుతింతున్‌= ప్రార్థిస్తాను. 
తాత్పర్యం: ద్వాదశాదిత్యులు, మరుత్తులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, మొదలైన దేవగణాలన్నీ శ్రీమహావిష్టువునకు 
అంగభూతులో అట్లాంటి దేవాత్మకూడా ఆ మహాదేవుడైన విష్ణువును సంస్తుతిస్తాను. 
విశేషం: ద్వాదశాదిత్యులు: ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, 
అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. 

మరుత్తులు: దితి కశళ్యపుల సంతానం మరుద్గణం, 

అష్ట వసువులు: ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, విభావసుడు. 

ఏకాదశరుద్రులు: అజుడు, ఏకపాదుడు, శంభుడు, హరుడు, త్ర్యంబకుడు, అహిర్చుధ్నుడు, త్వష్ట, రుద్రుడు, అపరాబితుడు, 
ఈశానుడు, (త్రిభువనుడు. 

ఇవన్నియూ దేవగణాలు. 


క. _ సర్వము నందును దానున్‌ | సర్వము€ దనయందు నుండు సంచారంబున్‌ 
సర్వమునకు6 దన వలనన । సర్వాత్మకు నట్టి వృష్టిసత్తము6 దల6ంతున్‌. 38 


ప్రతిపదార్థం: సర్వమునందున్‌+తానున్‌= సమస్తమునందును భగవంతుడు; సర్వమున్‌ తనయందున్‌+ఉండున్‌= సమస్తం 
భగవంతుడియందు ఉన్నట్టి; తన వలనన= భగవంతుడి వలనే; సర్వమునకున్‌= సమస్తానికి; సంచారంబున్‌= సంచరించటం; 
ఉండున్‌= ఉండునో; సర్వ+ఆత్మకున్‌= సమస్తానికి ఆత్మగా కలిగిన; అట్టి= అటువంటి; వృష్టి సత్తమున్‌= వృష్టి వంశంలో శ్రేష్టుడైన 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= ప్రార్థిస్తాను. 


తాత్పర్యం: సమస్తమూ భగవంతుడిలోనూ, సమస్తమూ భగవంతుడి యందు సమస్తమునకు తనవలెనే మెలగుట 
జరుగునో అట్టాంటి సర్యాత్మకుడైన శ్రీమహావిష్షువును ప్రార్థిస్తాను. 


క. _ మీనయి తా నతలగతం । బైన నిగమ చయము. దెచ్చి యజునకు నొసంగం 
గా నేర్దిన సుమనస్స । మ్మానిత విగ్రహు భజింతు మత్య్యాత్ము హరిన్‌. 39 


186 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: తాన్‌= తాను (భగవంతుడైన విష్ణువు); మీను+అయి= చేప అయి; అతలగతంబు+ఐన= అధో లోకానికి చేరిన; 
నిగమ చయమున్‌+తెచ్చి= వేద సమూహాన్ని తెచ్చి; అజునకున్‌= బ్రహ్మకు; ఒసగంగాన్‌+నేర్చిన= తెచ్చి ఇచ్చే నేర్పు కలిగిన 
వాడును; సుమనస్‌+సం+మానిత+వి[గ్రహున్‌= దేవతలచేత సమ్మానింపబడిన స్వరూపుడైన; మత్స్య+ఆత్ము(న్‌)= మత్స్యావతారుడైన 
శ్రీమహావిష్ణువును; భజింతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: అనాదికాలంలో సోమకు డనే రాక్షసుడు వేదాలను అపహరించుకొని సము[ద్రంలో అధోలోకానికి 
వెళ్ళిపోగా, సోమకాసురుడిని సంహరించి మళ్ళీ ఆ వేదాలను (బ్రహ్మకు తెచ్చి ఇచ్చి దేవతలచేత కొనియాడ బడిన 
మత్య్యావతారు డయిన శ్రీమహావిమ్షువును పూజిస్తాను. 
క. _ అమృత మథనమున మంథన । గము లీలోద్దరణకేళి. గైకొని సురసం 

ఘమునకుం బ్రియ మొనరించిన |; యమేయుం గూర్మాత్సు నంబుజాక్షుం గొలుతున్‌. 40 


ప్రతిపదార్థం: అమృతమథనమునన్‌= అమృతం కొరకు పాల సముద్రాన్ని చిలికినప్పుడు; మంథనగమున్‌= మంథర పర్వతాన్ని; 
లీల= విలాసంతో; ఉద్దరణ కేళిన్‌= ఎత్తుట అనే ఆటగా; కైకొని= (గ్రహించి; సుర సంఘమునకున్‌= దేవతల సమూహానికి; 
'ప్రియము+జఒనరించిన= ప్రీతి కూర్చిన (ఆనందాన్ని కలిగించిన); అమేయున్‌= అపరిమితుడు అయిన విష్ణువును; అంబు జ+అక్షున్‌= 
పద్మాక్షుడిని; కూర్మ+ఆత్మున్‌= కూర్మావతార మెత్తిన విష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: మంథరపర్వతాన్ని కవ్వంగా చేసికొని పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికిన సందర్భంలో మంథర 
పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విలాసంగా ఎత్తి పట్టుకొని దేవతా సమూహానికి అత్యంతమూ ఆనందం 
కూర్చిన కూర్మావతారరూపుడైన శ్రీమహావిష్ణువును (ప్రార్ధిస్తాను. 
క. _ వారాహ రూపమునం బెం | పారిన తన దంష్ట్ర నొకట నవని సగిరికాం 

తారంబుగ నెత్తిన యా । శౌరిం గ్రోడాత్ముందలంతు సమ్యగ్థక్తిన్‌. త్ర 


ప్రతిపదార్హం: వారాహ రూపమునన్‌= వరాహ అవతారంలో; పెంపు+ఆరిన= అతిశయించిన; తన= తనదైన; ఒకటన్‌= ఒక్కటి 
అయిన; దంస్టన్‌= కోరచేత; సగిరి కాంతారంబుగన్‌= పర్వతాలు, అరణ్యాలతో కూడిన; అవనిన్‌= భూమిని; ఎత్తిన= ఎత్తినట్టి; 
(క్రోడా+ఆత్మున్‌= వరాహాన్ని ఆత్మగా కలిగిన; ఆ శౌరిన్‌= ఆ శ్రీమహావిష్ణువును; సమ్యక్‌ +భక్తిన్‌= సమంచితమైన భక్తితో; తలంతున్‌= 
స్మరిన్తాను (భావిస్తాను). 


తాత్పర్యం: వరాహావతార మెత్తి పర్వతారణ్యాలతో కూడిన భూమి నంతటిని బలోపేతమైన తన ఒకే దంథస్ట్రచేత 
ఉద్ధరించిన వరాహాత్ముడైన శ్రీమహావిష్షువును సదా భక్తితో పూజిస్తాను. 
ఆ. నారసింహవపు రుదార భావము నొంది । ఘను హిరణ్యకశిపు ఖర నఖముల 

వ్రచ్చి దీప్తమూర్తి వజలు నృసింహాత్సు । నాత్మభవుని భక్తి నాశ్రయింతు. 42 
ప్రతిపదార్హం: నారసింహ= సగం నరుడు, సగం సింహము అయిన; వపుః= శరీరంతో; ఉదార భావమును+జఒంది= ఉదార 
స్వభావమును పొంది; ఘనున్‌= గొప్పవాడయిన; హిరణ్య కథిపున్‌= హిరణ్య కళిపుడిని; ఖరనఖములన్‌= వాడి అయిన గోళ్ళచేత; 
'వ్రచ్చి= చీల్చి; దీప్తమూర్తిన్‌= తేజస్వంతుడిని; వజణలు= ప్రకాశించునటువంటి; నృసింహ+ఆత్మున్‌= నృసింహస్వరూపం 
కలిగినవాడిని; ఆత్మభవునిన్‌= స్వయంగా పుట్టినవాడైన విష్ణువును; భక్తిన్‌= భక్తితో; ఆ(శ్రయింతున్‌= శరణువేడుతాను. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 187 


తాత్పర్యం: నరసింహావతారమెత్తి మదించిన హిరణ్యకశిపుడిని వాడి అయిన తన గోళ్ళతో చీల్చి ప్రసిద్దిపొందిన 
నరసింహాత్ము డైన శ్రీమహావిష్టువును ఆశ్రయిస్తాను. 
క. _ వామన రూపంబున ను । ద్లామ బలున్‌ బలి నడంచి తైలోక్యాతి 
ద ళా 
క్రామితం బేర్జిన యద్దుత । ధాముం గ్రాంతాత్ము. దలంతు దామోదరునిన్‌. 43 


ప్రతిపదార్హం: వామన రూపంబునన్‌= వామనావతారంలో; ఉద్దామబలున్‌= అత్యంత బలం కలవాడైన; బలిన్‌= బలిచక్రవర్తిని; 
అడంచి= అణచివైచి; (తైలోక్య+అతిక్రామితన్‌= ముల్లోకాల ఆక్రమణంతో; పేర్చిన= అతిశయించిన; అద్భుతధామున్‌= 
ఆశ్చర్యకరమైన నివాసం కలవాడై; క్రాంత+ఆత్మున్‌= ఆక్రమించిన ఆత్మగా కలిగి; దామ+ఉదరునిన్‌= శ్రీమహావిష్ణువును; 
తలంతున్‌= భావిస్తాను. 


తాత్పర్యం: వామనావతారమెత్తి అత్యంత బలాఢ్యుడైన బలిచ(క్రవర్తిని మూడడుగు లడిగి ముల్లోకాలు 
ఆక్రమించుకొని బలిచక్రవర్తిని త్రొక్కిపెట్టి అణచి వేసిన వామన స్వరూపుడైన శ్రీమహావిష్షువును సంస్కరిస్తాను. 


ఆ. _ పరశురాము. డన6గ భవ్యుండు జమదగ్ని । కుద్దవించి యిరువదొక్కనూజు 
లబ 
మనుజపతుల నెల్లం దునిమిన క్రోధాత్సు । నధిక భక్తి శార్జినాశ్రయించు డడ 


ప్రతిపదార్థం: పరశురాముండు+అనంగన్‌= పరశురాముడనగ; భవ్యుండు= శ్రేష్టుడైన; జమదగ్నికిన్‌+ఉద్భవించి= జమదగ్ని మహర్షికి 
జన్మించి; ఇరువది+ఒక్కమాయు= ఇరవై ఒక్కసార్జు;ు మనుజపతులన్‌+ఎల్లన్‌= సమస్త రాజులను; తునిమిన= సంహరించిన; 
(కోధ+ఆత్మున్‌= క్రోధ స్వభావుడైన; శార్‌జ్లిన్‌= శార్‌బ్లమును ధరించిన వాడైన శ్రీమహావిష్ణువును; అధిక భక్తిన్‌= అమితమైన భక్తితో; 
ఆ(శ్రయింతున్‌= ఆ(శ్రయిస్తాను. 


తాత్పర్యం: శ్రీమహావిష్ణువు పరశురాముడనే పేరుతో మహర్షి సత్తముడైన జమదనగ్నికి జన్మించి ఇరవై ఒక్కసార్జు 
రాజని పేరున్న వారిని అందరిని సంహరించి (క్రోధాత్ముడైన శ్రీమహావిష్షువును అమితమైన భక్తితో ఆశ్రయిస్తాను. 
క. క్షత్రాత్ము. గొలుతు దశరథ । పుత్రున్‌ శ్రీరాము6 డనంగ6 బొలిచిన దేవున్‌ 

శత్రుభయదు రావణు నొక । మాత్రం దునుమాడినట్టి మధుసూదనునిన్‌. 45 
ప్రతిపదార్థం: దశరథ పుత్రున్‌= దశరథ మహారాజు కుమారుడైన; శ్రీరాముండు+అనంగన్‌= శ్రీరాము డనే పేరుతో; శత్రు 
భయదున్‌= శత్రువులకు భయం కలిగించేవాడైన; రావణున్‌= రావణాసురుడిని; ఒక మాత్రన్‌= ఒక్కడత్రుటిలో; తునుమాడినట్టి= 
సంహరించినట్టి; పొలిచిన= అతిశయించిన; దేవున్‌= దేవుడిని; క్షత్ర+ఆత్మున్‌= క్షత్రస్వరూపుడైన; మధుసూదనునిన్‌= మధు అనే 
రాక్షసుడిని సంహరించిన వాడైన శ్రీమహావిష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 
తాత్పర్యం: దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడుగా జన్మించి, శత్రుభయంకరుడైన రావణాసురుడిని 
అవలీలగా సంహరించిన క్షత్రాత్ముడైన శ్రీమహావిష్ణువును పూజిస్తాను. 
కు _ హల ముసల ధరునిం గరుణా | నిలయ హృదయు రాము రౌహిణేయు సితాంగున్‌ 

జలద నిభాంబరుని శుచిం । దలంతును గోవిందు శౌర్యధను భోగాత్మున్‌. 46 


188 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: హల ముసల ధరునిన్‌= నాగలి, రోకలి ఆయుధాలుగా కలిగినవాడిని; కరుణా నిలయ హృదయున్‌= దయకు 
ఆటపట్టయిన హృదయం కలవాడిని; రౌహిణేయున్‌= రోహిణీదేవియొక్క కుమారుడైన; సిత+అంగున్‌= తెల్లనయిన శరీరం 
కలవాడిని; జలద నిభ+అంబరునిన్‌= మేఘంతో సమానమైన నీలవ(స్తం కలవాడిని; శుచిన్‌= పరిశుద్ధుడైన వాడిని; శౌర్యధనున్‌= 
పరా[క్రమమే ధనంగా కలవాడిని; భోగ+ఆత్మున్‌= భోగాత్ముడైన; రాముని= బలరాముడిని; గోవిందున్‌= శ్రీమహావిష్ణువును; 
తలంతును= భావిస్తాను. 


తాత్పర్యం: నాగలిని, రోకటిని ఆయుధాలుగా కలిగిన వాడిని, దయాంతఃకరణుడు, రోహిణీదేవి పుత్రుడు, తెల్లని 


శరీరం కలవాడు, మేఘంతో సమాన మైన వస్త్రం కలవాడు, పరిశుద్దుడు, శౌర్యధనుడు భోగాత్ముడు శ్రీమహావిష్ణువు 
అయిన బలరాముడిని తలుస్తాను. 


మ.  యదువంశంబున వాసుదేవు. డన. గ్రీడారంబు జన్మించి, దు 
ర్మద దైత్యావలిం గూల్చి, పార్భునకు సారథ్యంబు త్రెలోక్య స 
మ్మద మారంగ నొనర్చి, దేవముని సమ్మానోద్దృతిన్‌ భూభరం 
బు దొలంగించిన చక్రి నంబురుహనాభుం గొల్లు. గృష్టాత్మునిన్‌. 47 


ప్రతిపదార్థం: యదువంశంబునన్‌= యాదవ వంశంలో; వాసుదేవుండు+అనన్‌= వసుదేవ కుమారుడై; క్రీడా+అర్హంబు= వినోదార్థం; 
జన్మించి= పుట్టి; దుర్మద దైత్య+ఆవలిన్‌= దుర్మార్గులైన రాక్షసుల సమూహాన్ని; కూల్చి= నాశనం చేసి; పార్భునకున్‌= అర్జునుడికి; 
సారథ్యంబున్‌= రథచోదకత్వం; తైలోక్య సమ్మదము+ఆరంగన్‌= ముల్లోకాలకు ఆనందం కలిగేటట్టుగా; ఒనర్చి= చేసి; దేవముని 
సమ్‌+మాన+ఉద్దృతిన్‌= దేవతల, మునులయొక్క గౌరవాధిక్యంతో; భూభరంబు+తొలంగించిన= భూభారాన్ని తొలగించిన; చక్రిన్‌= 
చక్రాయుధుడిని; అంబురుహ నాభున్‌= పద్మం నాభియందు కలవాడిని; కృష్ణాత్మునిన్‌= కృష్ణ్టారమాత్మను; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: యాదవ వంశంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై వినోదార్థంగా పుట్టి దుర్మార్గులైన రాక్షస సమూహాన్ని 
నాశనం చేసి ముల్లోకాలు హర్షించేటట్టు అర్జునుడికి సారథ్యంచేసి దేవమునులకు మిక్కిలి గౌరవం చేకూరుస్తూ 
భూభారాన్ని తొలగించిన పద్మనాభుడు, కృష్ణస్వరూపుడైన శ్రీమహావిష్ణువును కొలుస్తాను. 
క. _ కలికాల చలిత ధర్మము । నిలుపంగల యట్టి విష్ణునిం గల్క్యాత్ముం 

దలంతు6దురగ వాహను మ్లే । చ్చుల నెల్లం గీటడంచు శుభచారిత్రున్‌. 48 


ప్రతిపదార్థం: కలికాల చలిత ధర్మము నిలుపన్‌= కలియుగంలో చలించే - నాశమయ్యే; ధర్మమున్‌= ధర్మాన్ని; నిలుపన్‌ కల= 
నిలుప సమర్దుడైనట్టి; తురగ వాహనున్‌= అశ్వారూఢుడూ (గుర్రం వాహనంగా కలవాడూ); మ్రైచ్చులన్‌+ఎల్లన్‌= మ్రేచ్చజాతివారి 
నందరిని; గీటడంచు= నాశనం చేసే; శుభ చారిత్రున్‌= ఉత్తమ చరిత్ర కలవాడును; కల్కి+ఆత్మున్‌= కల్క్యవతారుడిని; విష్ణునిన్‌= 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= సంస్మరిస్తాను. 
తాత్పర్యం: కలియుగంలో విచలితమయిపోయే ధర్మాన్ని నిలబెట్ట గలిగినట్టివాడూ, మ్రైచ్చజాతినంతటిని 
సర్వనాశనం చేయగలవాడూ, అశ్వవాహనం కలవాడూ, శుభప్రదమైన చరిత్ర కలవాడూ, కల్క్య్యవతారుడూ అయిన 
శ్రీమహావిష్టువును భావిస్తాను. 
ఆ. క్షరము లైన భూత సంఘంబులం దెల్ల । నక్షర స్వరూపుండై వెలుంగు 

సకల బుద్ధివృత్తి సాక్షి సాక్ష్యాత్సు న ।; స్పందబోధఘను ముకుందు దలంతు. 49 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 189 


ప్రతిపదార్థం: క్షరములు+ఐన= నశించి పోయేటటువంటివైన; భూత సంఘంబులు+ఎల్లన్‌= సమస్త 'ప్రాణికోటులందును; అక్షర 
స్వరూపుండు+ఐ= వినాశంలేని మూర్తిమంతుడై; వెలుంగు= ప్రకాశించే; సకల బుద్ది వృత్తి సాక్షి= సమస్త జ్ఞాన వ్యాపారాలకు 
సాక్షీభూతుడైన; సాక్ష్య+ఆత్మున్‌= సాక్ష్యాత్ముడైన; న+స్పంద= చలనంలేని; బోధ= జ్ఞానంచేత; ఘనున్‌= గొప్పవాడైన; ముకుందున్‌= 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్పర్యం: నశించిపోయే సమస్త ప్రాణికోటి యందును నాశరహితుడై మూర్తిమంతుడై ప్రకాశించే సమస్త బుద్ది 
వ్యాపారాలకు సాక్షీభూతుడైన సాక్షాత్తు సాక్ష్యాత్ముడై స్థిరమైన జ్ఞానంచేత గొప్పవాడైన శ్రీమహావిష్ణువును భావిస్తాను. 
సీ. పరమేశ పుణ్య, సుబ్రహ్మణ్య, భక్తవ । తృల, మహాదేవ, విశ్వప్రకాశ 

కరణ, హృషీకేశ, వరద నారాయణ, । రాజీవనయన, హిరణ్యనాభ, 

యఖిల లోక నమస్కృతాంఘ్రి సరోరుహ ।; యజ్ఞాంగ, యచ్యుత, యమృతరూప! 

నీకు మైక్కెదం గరుణింపవే యతసీ కు । సుమ వర్ణ పీతాంబరము ధరించి 


ఆ  యున్ననిన్ను నెవ్వ రుల్లంబునందు. ద । లంతు రట్టి వారలకు భయంబు 
గలుగదెందు నేమి కార్యంబులం దెప్టు । వినుత మంగళాయతనమ వగుట. 50 

ప్రతిపదార్హం: ఎందున్‌= ఎక్కడైనా; ఏమి కార్యంబులందున్‌= ఎట్లాంటి పనులలోఅయినా; ఎప్పుడున్‌= ఎప్పుడైనా? వినుత 
మంగళ+ఆయతనమవు+అగుటన్‌= కొనియాడబడే శుభానికి నివాసం కావటం వలన; పరమ+-ఈశ!= దేవాధిదేవుడా!; పుణ్య!= 
పుణ్యాత్ముడా!; సుబ్రహ్మణ్య!= సుబ్రహ్మణ్య స్వరూపుడా!; భక్తవత్సల!= భక్తులయందు వాత్సల్యం కలవాడా!; మహాదేవ!= ఘనమైన 
దైవమా!; విశ్చప్రకాశ కరణ!= జగత్తున కంతటికిని కాంతిని ప్రసాదించేవాడా!; హృషీక+-ఈశ!= ఇం(ద్రియాలకు ఈశ్చరుడైన వాడా!; 
వరద!= వరాలనిచ్చేవాడా![ నారాయణ!= నీటిని స్థానంగా కలవాడా!; రాజీవ నయన!= పద్మనయన!; హిరణ్యనాభ!= 
బంగారు మయమైన బొడ్డు కలవాడా!; అఖిల= సమస్త; లోక= లోకాలచేత; నమస్కృత= నమస్కరింపబడుతున్న; అంఘ్రి సరోరుహ!= 
పాదపద్మాలు కలిగినవాడా!; యజ్ఞ+అంగ= యజ్ఞమందలి హవిర్భాగాలను (గ్రహించేవాడా!; అచ్యుత!= నాశంలేని వాడా!; 
అమృతరూప!= అమృతమయ స్వరూపా! అతసీ కుసుమ వర్ల!= అవిసె పూవు వర్షం కలవాడా!; పీత+అంబరము ధరించి ఉన్న 
నిన్నున్‌= పచ్చని వస్త్రం ధరించి ఉన్న నిన్ను; ఎవ్వరు+ఉల్లంబునందున్‌= ఎవ్వరయితే మనస్సులో; తలంతురు= స్మరిస్తారో; 
అట్టివారలకున్‌= అట్టాంటి వారికి; భయంబు కలుగదు= భయముండదు. 


తాత్పర్యం: ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కార్యంలోనైనా మంగళప్రదుడవగుటచేత భక్తవత్సల, నారాయణ, అచ్యుతాది 
నామాదులచేత ప్రసిద్దుడై అతసీ పుష్ప సంకాశుడవయి, పీతాంబరధరుడవయి సమస్తలోకాలచేత నమస్కరించ 
బడుతున్న పాదపద్మాలు కలవాడా! నిన్ను స్మరించే వారందరికి ఎట్లాంటి భయం కలుగదు. 


యవ 


నిశేషం: మూలంలోని అనేక శ్చోకాలను సంక్షిప్తంచేసి శ్రీమహావిష్ణువు నామ సంస్మరణం భీష్మునిచేత తిక్కన చేయించాడు. 


క. మంగళము విష్ణుదేవుండు । మంగళ మెమ్మైం దలంప మధురిపు€ డుద్య 
న్మంగళ మంభోజాక్షుండు ।; మంగళ మఖిలము విహంగమ ధ్వజు. డరయన్‌. 51 


ప్రతిపదార్ధం: అరయన్‌= చూడగా; ఏ+మెయిన్‌+తలంపన్‌= ఏ విధంగా ఆలోచించినా విష్ణుదేవుడు; మంగళము= శుభంకరుడు; 
మధురిపుండు= మధుడనే రాక్షసుడి శత్రువైన విష్ణువు మంగళ ప్రదుడు; అంభోజ+అక్షుండు= నీటినుండి పుట్టిన తామరలవంటి 


190 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కన్నులు కలవాడు; ఉద్యత్‌+మంగళము= అత్యంత శుభప్రదుడు; విహంగమ ధ్వజుండు= గరుత్మంతుడిని ధ్వజంగా కలిగిన 
శ్రీమహావిష్ణువు; అభిలము= సమస్తం; మంగళము= మంగళం కూర్చువాడు. 
తాత్పర్యం: ఎన్నివిధాల ఆలోచించినా విష్ణుదేవుడు, మధురిపుడు, అంభోజాక్షుడు, విహంగమధ్వజుడు అని 
ప్రసిద్దుడైన శ్రీమహావిష్ణువు శుభంకరుడు. 
క. _ నారాయణ పరములు నిజ । మారయ బ్రహృ్మంబు6 బరము నంచిత సత్యో 

దార తపంబులు€ గావున |; నారాయణపరత వీని నాల్లిటి నిచ్చున్‌. 52 


ప్రతిపదార్థం: నిజము+ఆరయన్‌= వాస్తవం పరిశీలించగా; బ్రహ్మంబున్‌= పరబ్రహ్మం; పరమున్‌= మోక్షం; అంచిత సత్య= అత్యుత్తమ 
సత్యం; ఉదార తపంబులున్‌= ఉన్నత తపస్సు అనేవి; నారాయణ పరములు= శ్రీమన్నారాయణుడి అధీనాలు; కావునన్‌= అందుచేతనే; 
నారాయణ పరత= విష్ణుభక్తి; వీనిని+నాల్షిటిన్‌+ఇచ్చున్‌= ఈ నాలుగింటిని ప్రసాదిస్తుంది. 


తాత్పర్యం: పరబ్రహ్మం, మోక్షం, అత్యున్నత సత్యం, తపస్సు అన్నవి శ్రీమహావిష్ణువు పరమై ఉన్నాయి. కాబట్టి 
విష్ణువును ధ్యానించేవారికి ఆ శ్రీమహావిష్ణువు ఈ నాలిగింటిని ప్రసాదిస్తాడు. 


తే. _విష్ణమయ మగ్ని హవియును విష్ణుమయము, । విష్ణమయము సర్వంబును విశదబుద్ది 
నిట్లగుటం గందు. గావున నించుకేని. । గల్మషము నాకు లేకున్కి గానవచ్చు. 53 


ప్రతిపదార్హం: అగ్ని విష్ణమయము= అగ్ని స్వరూపుడు విష్ణువు; విష్టమయము హవియును= హవిస్సుకూడ విష్టమయమే; 
సర్వంబును విష్ణమయము= విష్ణువు సమస్తంలోను ఉండేవాడు; ఇట్టు+అగుటన్‌= ఈ విధమగుటచేత; విశద బుద్ధిన్‌+కందున్‌= 
విస్పష్టమైన మనస్సుతో చూస్తున్నాను. కావునన్‌= అందువలననే; ఇంచుకేనిన్‌= కొంచెమైనా; కల్మషము లేకున్కి= పాపం లేకపోవటం; 
నాకు కానవచ్చున్‌= నాకు కనిపిస్తుంది. 


తాత్పర్యం: అగ్నీ స్వరూపుడు, హవిస్స్వరూపుడు, సమస్త స్వరూపుడు శ్రీమహావిష్ణువు కావటంచేత, విస్పష్ట జ్ఞానంతో 
చూడగలుగుతున్నాను. నాకు ఏ పాపం అంటదు. కనుక ఆ మహావిష్షువు కనిపిస్తున్నాడు. 


క. _ శరణాగతుండ భక్తుడ6। బరమ పదవి€ గోరెదను శుభంబుగ నన్నుం 
బరికించి యేది మేల । య్యిరవు దొరకొనంగ6 దలంపవే కమలాక్షా! 54 


ప్రతిపదార్థం: కమల+అక్ష!= కమలములవంటి కన్నులు కల ఓ శ్రీమహావిష్టూ!; శరణాగతుండన్‌= శరణని వేడుకొంటున్నాను; 
భక్తుండన్‌= నీ పరమ భక్తుడను; పరమపదవిన్‌+కోరెదన్‌= మోక్షపదవిని కోరుతున్నాను; శుభంబుగన్‌= శుభం కలిగేటట్టుగా; 
నన్నున్‌+పరికించి= నన్ను పరిశీలించి; ఏది మేలు+ఆ+ఇరవు= ఏది మంచిదో ఆ చోటు (విధానం); దొరకొనంగన్‌= ఒప్పునట్టుగ; 
తలంధువే= భావించవా!. 


తాత్సర్యం: ఓ కమలాక్షా! నీకు పరమభక్తుడనయి, శరణాగతుడనయి ఉన్నాను. మోక్షపదవిని కోరుకొంటున్నాను. 
మంగళప్రదమై ఏది ఉత్తమమైన స్టానమౌతుందో దానిని తగిన రీతిగా నాకు అనుగ్రహించుము. 


తే. తపమునకు విద్యకును జనుస్టానమైన । జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాజ్మ 
యాథధ్వరార్దితు6 జేసితి; నా జనార్ద । నుండు మద్ధజనమున౦ జ్రీతుండు గాత!" 55 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 1091 


ప్రతిపదార్హం: తపమునకున్‌= తపస్సునకు; విద్యకును= సర్వ విద్యలకును; జనుః+స్టానము+అయిన= పుట్టుకకు నిలయమైన; 
జనన రహితునిన్‌= పుట్టుకలేని వాడిని; యజ్ఞ+ఆత్మున్‌= యజ్ఞస్వరూపుడిని; శౌరిన్‌= శూరవంశజుడైన శ్రీమహావిష్ణువును; 
వాజ్యయ+ అధ్వర+అర్చితున్‌+చేసితిన్‌= మాటలనే యాగంచేత పూజితుడిగా; చేసితిన్‌= చేశాను; ఆ జనార్దనుండు= ఆ 
శ్రీమహావిష్ణువు; మత్‌+భజనమునన్‌= నా భక్తివలన; ప్రీతుండు గాత!= సంప్రీతుడగుగాక! 


తాత్పర్యం: శ్రీమహావిష్ణువు సమస్త తపస్సులకు, సర్వ విద్యలకు పుట్టుక స్టానమైనవాడు. పుట్టుక లేనివాడు. 
యజ్ఞస్వరూపుడు. అటువంటి మహావిష్ణువును నా వాక్కులనే - అంటే స్తవరాజం అనే - యాగంచేత పూజించాను. 
ఆ మహావిష్ణువు నా పూజకు సంప్రీతుడై నాకు మోక్షమొసగుగాక! 
క.  అనియి ట్లతుల సోత్రం । బున హరిం బూజించి గంగపుత్రుండు మదిలో 

న నమః కృష్ణాయ యనుచు । వినతశిరస్కు. డయి మ్రొక్కె విశ్రుతభక్తిన్‌. 56 


ప్రతిపదార్థం: అని; గంగ పుత్రుండు= గంగాసుతుడైన భీష్ముడు; ఇట్టు+అతుల స్తోత్రంబునన్‌= సాటిలేని స్తవరాజంచేత; 
హరిన్‌+*పూబించి= శ్రీమహావిష్షువును పూజించి; మదిలోనన్‌= మనసునందే; కృష్ణాయ నమః= కృష్ణుడికి నమస్కారం; 
అనుచున్‌= అంటూ; వినత శిరస్కుండు+అయి= తలవంచినవాడయి; విశ్రుత భక్తిన్‌= ప్రసిద్దమైన భక్తితో; ('మొైక్కెన్‌= 
నమస్కరించాడు. 

తాత్పర్యం: అని భీష్ముడు సాటిలేని మేటి స్తోత్రంతో శ్రీమహావిషువును పూజించి మనస్సులోనే “కృష్ణుడికి నా 
నమస్కారి మంటూ శిరస్సు వంచి, ప్రసిద్ధమైన భక్తితో ప్రార్జించాడు. 

వ అని పలికి నని చెప్పి వైశంపాయనుం డిట్లనియె. 57 
తాత్పర్యం: అని భీష్ముడు తెలిపాడని వైశంపాయనుడు ఇట్లా పేర్కొన్నాడు. 


క. స్తవరాజం బన6గ ముని । స్తవనీయం బైన యీ వృషాకపి భవ్య 
స్తవనామృతార్హవము సం । స్తవనంబున నిచ్చు సుగతి జగతీనాథా! 58 


ప్రతిపదార్థం: జగతీనాథా!= జగత్తునకు నాథుడైన ఓ జనమేజయ మహారాజా!; స్తవరాజంబు+అనంగన్‌= స్తోత్రాలలో (శ్రేష్టమైనదనబడే; 
ముని స్తవనీయంబు+ఐన= మహర్షులచేత స్తుతించదగినదైన; వృషాకపి= శ్రీమహావిష్షువుయొక్క; భవ్య= (శ్రేష్టమైన; స్తవన= 
స్తోత్రమనే; అమృత+అర్హవము= అమృత సాగరం; సంస్తవనంబునన్‌= మిక్కిలి స్తుతించుటవలన; సుగతిన్‌= మోక్షాన్ని; ఇచ్చున్‌= 
ఇస్తుంది. 

తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! ఈ స్తవరాజం మహర్షులచేత స్తుతించదగింది. ఆ శ్రీమహావిష్ణువు (శ్రేస్టమైన 
స్తోత్రమనే అమృతసాగరాన్ని సంస్తుతించటం వలన అందరికీ మోక్షం ప్రాప్తిస్తుంది. 

విశేషం: శరతల్పగతుడైన భీష్ముడు మోక్షార్థమై ఉత్తరాయణం కొరకు వేచిఉండి శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని 
స్తవరాజమనే ఈ స్తోత్రరాజంతో స్తుతించాడు. 


క. _ విను జనమేజయ భూవర! |; యనుత్తమంబయిన యిమ్మహా స్తవము పఠిం 
చిన వినినను వ్రాసిన శ్రీ; యును నాయువు. బెంపుం బేరు నొసంగు జనులకున్‌. 59 


192 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: భూవర!= ఓ జనమేజయ మహారాజా!; వినుము; అనుత్తమంబు+అయిన= అతిశ్రేస్టమైన; ఈ+మహాస్తవము= 
ఈ స్తవరాజమును; పఠించినన్‌= చదివినా; వినినన్‌= విన్నా; (వ్రాసినన్‌= వ్రాసినా; శ్రీయును= సంపదను; ఆయువున్‌= ఆయుస్సును; 
పెంపున్‌= అభివృద్దిని; పేరును= 'ప్రఖ్యాతిని; జనులకున్‌+*ఒసంగున్‌= ప్రజలకు ప్రసాదిస్తుంది. 

తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! భీష్మకృత మైన అత్యుత్తమమైన ఈ స్తవరాజాన్ని పఠించినా, విన్నా, 
వ్రాసినా వారికి సంపదను, ఆయుస్సును, పేరు ప్రఖ్యాతులను ప్రసాదిస్తుంది. 

వ. అని చెప్పి వైశంపాయనుండు వెండియు నిట్లనియె. 60 
తాత్పర్యం: అని పలికి, వైశంపాయనుడు మరల ఈ విధంగా అన్నాడు. 


తే. అట్లు హరి. బ్రస్తుతించి శాంతాత్మవృత్తి; నూరకున్న శాంతనవుని భూరితేజు 

న మ్ముకుందునిం గీర్తించి రచట నున్న; పరమ మునులు గద్గదికతో. గురువరేణ్య! 61 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశ (్రేష్టుడైన ఓ జనమేజయ మహారాజా!; అట్టు= పైన పేర్కొన్న రీతిగా; హరిన్‌= శ్రీమహావిష్ణువును; 
ప్రస్తుతించి= స్తోత్రం చేసి; శాంత+ఆత్మ+వృత్తిన్‌= ప్రశాంతమైన మానసిక స్థితిలో; ఊరక+ఉన్నన్‌= మాట్టాడకుండగా; శాంతనవునిన్‌= 
శంతన మహారాజు పుత్రుడైన భీష్ముడిని; భూరితేజున్‌= అత్యంత తేజళ్ళాలిని; ఆ+ముకుందునిన్‌= ఆ శ్రీమహావిష్ణువును; అచటన్‌+ఉన్న= 
అక్కడున్న; పరమ మునులు= ముని (శ్రేష్టులు; గద్గదికతోన్‌= డగ్గుత్తికతో; కీర్తించిరి= ప్రస్తుతించారు. 
తాత్పర్యం: శ్రీమహావిష్ణువును స్తవరాజంతో స్తుతించి ప్రశాంతాతు 2 మాటాడక ఊరకున్న శాంతనవుడిని, తేజ శ్చాలి 
అయిన శ్రీమహావిష్షువును, మహామునులు డగ్గత్తికతో ప్రశంసించారు. 


వ. అంత నిక్కడ. 62 
తాత్పర్యం: అంతట ఇక్కడ. (ధర్మరాజాదులతో కూడిన శ్రీకృష్ణు డున్న ప్రదేశంలో) 


ఊఉ ఆ దివిజాపగాతనయు నంచిత భక్తికి. బ్రీతి. బొంది దా 
మోదరు€ డప్పు డన్నరవరోత్తముచి త్తమునందు సర్వలో 
కాదృత దివ్యబోధ మహిమాతిశయం బుదయింప6 జేయుచుం 
దా దయతోడ సెజ్జ డిగి ధర్మజుమోమున. జూడి పర్వంగన్‌. 63 


ప్రతిపదార్హం: అప్పుడు= ఆ సమయంలో; దామ+ఉదరుండు= శ్రీకృష్ణుడు; ఆ దివిజ+ఆపగా= ఆ దేవతా సంబంధమైన 
గంగానదియొక్క; తనయు= పుత్రుడి (భీష్ముడి); అంచిత భక్తికిన్‌= అకుంఠిత భక్తికి; ్రీతిన్‌*పొంది= సంతోషించి; ఆ 
నరవర+ఉత్తము= ఆ రాజ(శ్రేష్టుడైన భీష్ముడియొక్క; చిత్తమునందున్‌= మనస్సునందు; సర్వలోక= సమస్త జగత్తులచేత ఆదృత= 
ఆదరింపబడిన; దివ్యబోధ= శ్రేష్టమైన జ్ఞానబోధ యొక్క; మహిమ+అతిశయంబు= అతిశయించిన మాహాత్మ్యం; 
ఉదయింపన్‌+చేయుచున్‌= కలిగింపచేస్తూ;: తాన్‌+దయతోడన్‌= శ్రీకృష్ణుడు కరుణతో; సెజ్జ్ఞ డిగి= పాన్సునుండి దిగి; 
ధర్మజుమోమునన్‌= ధర్మరాజుయొక్క ముఖము నందు; చూడ్కి పర్వంగన్‌= చూపులు వ్యాపించగా. 


తాత్పర్యం: భీష్ముడు శ్రీకృష్ణుడిని ప్రగాఢభక్తితో స్తుతించగా శ్రీకృష్ణుడు పరమానందభరితుడై ఆ భీష్ముడి 
మనస్సునందు సమస్త లోకాలకు చేసిన ప్రబోధాతిశయాన్ని ప్రసాదిస్తూ దయాంతఃకరణుడై పాన్పునుండి దిగి 
ధర్మరాజు ముఖ మవలోకించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము క్షం 


విశేషం: శ్రీమహావిష్ణువునందు సమస్తలోకాలు ఉన్నాయి. కనుక భీష్మ స్తవరాజం వలన సం్రీతుడైన శ్రీకృష్ణుడు సమస్తలోకాలకు 

ఆదర పూర్వకంగా చేసిన దివ్యప్రబోధంయొక్క అతిశయాన్ని చూడగలిగాడు. ఆ వెనువెంటనే ధర్మజుడి ముఖాన్ని అవలోకించాడు. 

వ. 'భీష్ముపాలికిం బోదము ర' మ్మని పలికి కృతపరికరబద్ద్ధుండై వెడలి రథం బెక్కి,సాత్యకిం దన పెటింది వలనం 
బెట్టికొనియె; ధర్మనందన ధనంజయు లొక్క తేరును మారుతి నకుల సహదేవు లొక్కయరదంబును గృప 
యుయుత్సు సంజయు లొక్కస్యందనంబును నెక్కితదీయంబులగు నేమీ నినాదంబులు దిక్కులం బిక్కటిల్ల 
నుచిత పరివార పరివృతులై నడచి; ర ట్లరిగి యస్థికేశ బహులంబును బహు ద్విప కుంభ ఖండ నర కపాల 
పాళి నిబిడంబును నై ప్రేతపత్యనుభూతోజ్జితం బైన యాపాన భూభాగంబు ననుకరించు, కురుక్షేత్రంబు 
దథియు సమయంబున నయ్యంబుజాక్షుండు పాండవాగ్రజుతోడ. 64 


ప్రతిపదార్థం: (శ్రీకృష్ణుడు); భీష్ముపాలికిన్‌+పోదము రమ్ము+అని పలికి= భీష్ముడివద్దకు పోదాం రమ్మని చెప్పి; కృత= చేయబడిన; 
పరికర= సాధనాలచేత; బద్దుండు+అయి= (ప్రయాణ సన్నద్దుడయి, వెడలి; రథంబు+ఎక్కి= తేరును ఎక్కి; సాత్యకిన్‌= తమ్ముడైన 
సాత్యకిని; తన పిజింది వలనన్‌= తన వెనుక; పెట్టుకొనియెన్‌= కూర్చుండబెట్టుకొన్నాడు; ధర్మనందన ధనంజయులు= ధర్మరాజు, 
అర్జునుడు; ఒక్కతేరును= ఒక్క రథాన్ని; మారుతి నకుల సహదేవులు= భీముడు, నకుల, సహదేవులు; ఒక్క రథంబును= 
వేరొక రథాన్ని; కృప యుయుత్తు సంజయులు= కృపుడు, యుయుత్సుడు, సంజయుడు ముగ్గురు; ఒక్క స్యందనంబును= 
మరొక రథాన్ని, ఎక్కి; తదీయంబులు+అగు= ఆ రథాలయొక్క; నేమీ నినాదంబులు= రథ చక్రాల శబ్దాలు; దిక్కులన్‌+పిక్కటిల్లన్‌= 
దిశలన్నిట అతిశయించగా; ఉచిత పరివార పరివృతులు+అయి= తగిన పరివారంచేత చుట్టబడిన వారై; నడచిరి= వెళ్ళారు; 
అట్టు+అరిగి= అట్టా వెళ్ళి; అస్థికేశ బహులంబును= ఎముకలు, వెంట్రుకలయొక్క సమూహం కలది; బహు= అనేకములైన; ద్విప= 
ఏనుగుల యొక్క; కుంభ= కుంభస్టలాలయొక్క; ఖండ= ముక్కలతోను; నర= మనుష్యులయొక్క; కపాలపాళి= పు(రైల సమూహం 
చేత; నిబిడంబును+అయి= దట్టంగా వ్యాపించినది అయి; (ప్రేతపతి= (ప్రేతాలకు అధిపతి అయిన యమధర్మరాజు చేత; అనుభూత= 
అనుభవించి; ఉ జ్నితము+అయిన= వదలివేయబడిన; ఆపాన భూభాగంబున్‌+అనుకరించు= పానభూమి- అంటే మద్యపానశాలవలె 
కనిపిస్తున్న; కురుక్షేతంబు+తజియు= కురుక్షేత్రాన్ని సమీపించే; సమయంబునన్‌= ఆ సమయంలో; అంబుజ+అక్షుండు= 
తామరలవంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుడు; పాండవ+అ(గ్రజుతోడన్‌= ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు 'భీష్ముడివద్దకు పోదము రిమ్మని ధర్మరాజుతో చెప్పి ప్రయాణ సన్నద్దుడై, రథం 
అధిరోహించి సాత్యకిని తన రథంలో వెనుకనే కూర్చుండబెట్టుకొన్నాడు. ధర్మరాజు, అర్జునుడు ఇద్దరు ఒక 
రథంలోనూ, భీమ నకుల సహదేవులు మరొక రథంలోనూ, కృపుడు, యుయుత్సుడు, సంజయుడు మరొక 
రథంలోనూ, ఎక్కి కూర్చున్నారు. రథాలు వెళ్ళుతూ ఉండగా ఆ వేగానికి రథచక్రాల శబ్దాలు దశదిశల వ్యాపించాయి. 
తమతోపాటు తగిన పరివారం బయలుదేరి వెళ్ళింది. వెళ్ళుతూ మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రాన్ని 
దర్శించారు. ఆ కురుక్షేత్రం ఎముకలు, వెంట్రుకల సమూహంతోనూ, అనేకమైన ఏనుగుల కుంభస్టలాల 
ముక్కలతోను, మానవుల కపాలాల సమూహంతోను దట్టమై, యముడు అనుభవించి త్రావి వదలినట్టి 
పానశాలా ప్రదేశాన్ని అనుకరిస్తూ కనిపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 
తే. “దూరమున నైదు మడువులు దోంచుచున్న । యవి నరేశ్వర! మును వీనియందు. గాదె 

పరశురాముండు సేసె. దర్పణము నృపుల । రక్తమున భూరితర పితృభక్తి వలయ. 65 


ప్రతిపదార్థం: నర+ఈశ్వర!= ఓ ధర్మరాజా! దూరమునన్‌= దూరంగా; అయిదు మడువులు= ఐదు నీటి కుంటలు; 
తోంయచున్నఅవి= కనిపిస్తున్నాయి; మును= పూర్వం; పరశురాముండు= జమదగ్ని పుత్రుడైన పరశురాముడు; భూరి తరపితృభక్తి= 


194 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రగాఢమైన పితృభక్తి; వెలయన్‌= ఒప్పునట్టు; నృపుల రక్తమునన్‌= రాజుల రక్తంతో; తర్చణము= పితరులకర్పించే తర్పణం; 
వీనియందున్‌= ఈ అయిదు మడుగులలో; చేసెన్‌+కాదె!= చేశాడు కదా! 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఈ కురుక్షేత్రంలో దూరంగా అయిదు మడుగులు కనిపిస్తున్నాయి. పూర్వం 
పరశురాముడు రాజులపై ఇరవై ఒక్కసార్లు దండెత్తి వెళ్ళి, వాళ్ళను సంహరించి వారి రక్తంతో అత్యంత పితృభక్తిని 
ప్రకటించి ఈ ఐదుమడుగులలోనే తర్పణం చేసి సంతృప్తు డయ్యాడు కదా! 


విశేషం: త్రేతా ద్వాపర సంధి యుగంలో ఇరవై ఒక్కమార్జు శత్రుసంహారం చేసి, ఈ ప్రదేశంలో ఐదు మడుగులు చేసి, శత్రువుల 
రక్తంతో ఈ ఐదు మడుగులలో పితృతర్చణం చేశాడు పరశురాముడు. పిత్నప్రార్థనంతో పరశురాముడి కోపం ఉపశాంతించటం 
జరిగింది. అందువలననే ఈ (ప్రాంతం శమంతక పంచకమని ప్రసిద్ది పొందింది. కురుక్షేత్రంలోని భాగ మది. 
మ. క్షితి నెందుం జరియించి భూపతుల నిశ్శేషంబుగా నేకవిం 

శతి వారంబులు ద్రుంచి యాతండు దుదిన్‌ శాంతత్వముం బొందెసు 

వ్రతుండై' నావుడు నమ్మహీశు. 'డతం డీ క్రౌర్యంబు సేయంగ నే 

ల తొడంగిన్‌? నృపు లెట్లు గల్లి రిల యెల్లం గైకొనం గ్రమ్మజన్‌? 66 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ పరశురాముడు; సువ్రతుండు+ఐ= క్షత్రియ సంహారమే వ్రతంగా కలవాడయి ; క్షితిన్‌+ఎందున్‌+చరియించి= 
భూమి అంతట తిరిగి; ఏక వింశతి వారంబులు= ఇరవై ఒక్కమారులు; భూపతులన్‌= రాజులను; నిశ్ళేషంబుగాన్‌= మిగులకుండ; 
(త్రుంచి= చంపి; తుదిన్‌= చివర; శాంతత్వమున్‌+పొందెన్‌= శాంతిని పొందాడు; నావుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; 
ఆ+మహీశుండు= ఆ భూమిపతి అయిన ధర్మరాజు; అతడు+-ఈ (క్రార్యంబు+చేయంగన్‌= ఆ పరశురాముడు ఈ క్రూర కార్యం 
చేయటానికి; ఏల తొడంగెన్‌?= ఎందుకు ప్రయత్నించాడు?; ఇల+ఎల్లన్‌+కైకొనన్‌= ఈ భూమినంతటిని (గ్రహించటానికి; 
(క్రమ్మజన్‌= మరల; ఎట్టు నృపులు కలిరి?= ఏ విధంగా రాజులు జన్మించారు? అని ప్రశ్నించాడు. 


తాత్పర్యం: పరశురాముడు భూమి నంతటను తిరిగి ఇరవై ఒక్కమారులు రాజులందరిని శత్రుశేషం లేకుండా 
సంహరించి చిట్టచివరకు శాంతాత్ముడయ్యాడు” అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు విని “ఈ (క్రూరకార్యాన్ని 
పరశురాముడు ఎందుకు చేయవలసి వచ్చింది? క్షత్రియులందరిని సంహరించగా ఎట్టా పునరుజ్జీవితు లయ్యారు? 
ఈ భూమినంతటిని మళ్ళీ ఎట్లా ఆక్రమించారు?” 


నిశేషం: మూలమందలి ఆరు శ్లోకాలను సంక్షిప్తీకరించి తిక్కన ఈ పద్యంలో పరశురాముడు క్షత్రియ సంహారంచేసిన విషయాన్ని 

వివరించాడు. 

వ. అనుటయు నచ్యుతుండు 'నప్పరశురామ జన్మప్రపంచంబును, దదీయ క్రోధ కారణంబును, నృపలోక 
మారణంబును, భూపాల వంశ పునస్పంభవ ప్రకారంబును మునులవలన వినిన చొప్పునం జెప్పెద' నని 
యజ్జినపతి కి ట్లనియె. 67 

ప్రతిపదార్హం: అనుటయున్‌= అని అడుగగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఆ+పరశురామ+జన్మ ప్రపంచంబును= ఆ పరశురాముడి 

యొక్క జనన వివరణను; తదీయ (క్రోధ కారణంబును= ఆయన కోప హేతువును; నృపలోక మారణంబును= రాజ సమూహము 
యొక్క సంహారాన్ని; భూపాల వంశ= రాజులయొక్క వంశాల యొక్క; పునః+సంభవ ప్రకారంబును= మరల జన్మించిన విధాన్నీ; 

మునుల వలనన్‌= మహర్షుల వలన; వినిన చొప్పునన్‌+చెప్పెదన్‌= వినిన రీతిగా వివరిస్తాను; అని+ఆ+జనపతికిన్‌= అని ఆ 

ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ క్రింది విధంగా చెప్పాడు. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము క్షేం5 


తాత్పర్యం: ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు “పరశురాముడి జననరీతిని, ఆయనకు కలిగిన 
కోపహేతువును, రాజ సమూహ సంహారాన్ని, మళ్ళీ రాజులు జనించిన రీతిని మహర్షులవలన విన్న విధానాన్ని 
చెపుతున్నా'నని ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 

శ్రీకృష్ణుడు ధర్మరాజునకు. బరశురాముని చరిత్రంబు చెప్తుట (సం. 12-49-1) 


రూ 


కలండు జహ్నుం డనంగా దొల్లి యొక మహీ । పతి యుజహ్నుండు దత్సుతుండు; వాని 
కుదయించె వల్లభుం డుర్వీశ! యాతని । కొడుకు తపోనిష్టం గుశికుం డింద్రు 

మెచ్చించి జగముల మేటినాం దగుపు త్తు! వేడిన దాన నవ్విభున కుద్ద 

వమ్మయి కౌశికు€ డిమ్మహి గాధి నా । మమ్మున6 బరగి నమృనుజవిభుండు 


తే. సత్యవతి యను తన కన్య సంప్రమోద । మున బుచీకున కిచ్చె; నమ్ముని సుకర్మ 
నిరతి సంతాన వాంఛమై. జరు యుగంబు€। దనకు మామకునై కల్పితముగం. జేసి. 68 


ప్రతిపదార్థం: ఉర్వీశ!= ఓ ధర్మరాజా! తొల్లి= పూర్వం; జహ్నండు+అనంగాన్‌= జహ్నడనే పేరుతో; ఒక మహీపతి= ఒకరాజు; 
కల6డు= ఉండేవాడు; తత్సుతుండు ఉజహ్నండు= ఆతడి కుమారుడు ఉజహ్నడు; వానికి; వల్లభుండు ఉదయించెన్‌= అతడికి 
వల్లభుడనేవాడు జన్మించాడు; ఆతని కొడుకు= ఆ వల్లభుడి కుమారుడు; కుశికుండు= కుశికుడనే పేరు కలవాడు; తపః+నిష్టన్‌= 
తపోనిష్టచేత; ఇంద్రున్‌+మెచ్చించి= దేవేంద్రుడిని మెప్పించి; జగములన్‌ మేటి నాన్‌ తగు= లోకంలో అన్నిట సాటిలేని మేటి అనదగిన; 
పుత్రున్‌+వేడినన్‌= కుమారుడిని వేడుకొనగా; దానన్‌+ఆ+విభునకున్‌= ఆ ఇంద్రుడి వరంవలన కుళికుడనే రాజునకు; 
కౌశికుండు+ఉద్భవంబు+అయి= కౌశికుడు జన్మించి; ఈ+మహిన్‌= ఈ భూలోకంలో; గాధి నామంబునన్‌+పరలౌన్‌= గాధి అనే 
పేరుతో ప్రసిద్దు డయ్యాడు; ఆ+మనుజ విభుండు= ఆ రాజైన గాధి; సత్యవతి+అను= సత్యవతి అనే; తన కన్యన్‌= తన కూతురును; 
సంప్రమోదమునన్‌= అత్యంత ఆనందంతో; బుచీకునకున్‌+ఇచ్చెన్‌= బుచీకుడనే మునికి ఇచ్చి పెండ్రి చేశాడు; ఆ+ముని= ఆ 
బుచీక మహర్షి సుకర్మ నిరతిన్‌= ఉత్తమ కర్మాచరణాసక్తితో; సంతాన వాంఛమైన్‌= సంతానం మీది కోరికతో; చరు యుగంబున్‌= 
హవిస్సుల జంటను; తనకున్‌ మామకున్‌= తనకు మామకును; కల్పితంబుగన్‌+చేసి= కల్పించి. 


తాత్పర్యం: పూర్వం జహ్న డనే రాజు ఉండేవాడు. అతడి కుమారుడు ఉజహ్నుడు. అతడి పుత్రుడు వల్లభుడు. 
అతడి కుమారుడు కుళికుడు. ఈ కుశికుడు ఘఫోరతపం చేసి ఇంద్రుడిని మెప్పించి లోకా లన్నిట సాటిలేని మేటి 
అయిన పుత్రుడిని ఇమ్మని వేడుకొనగా, ఇంద్రవరం వలన కౌశికుడు ఉద్భవించాడు. అతడే గాధి అనే పేరుతో 
ప్రసిద్దుడయ్యాడు. ఈ గాధి తన పుత్రిక అయిన సత్యవతిని సంతోషంగా బుచీకు డనే ముని కిచ్చి పెండ్డి చేశాడు. 
ఆ బుచీకమహర్షి ఉత్తమ తపఃకర్మ లాచరించి సంతానాన్ని వాంఛించాడు. అందుకు తనకే కాక మామకు కూడా 
సంతానాన్ని ఆశించి హవిస్సుల జంటను కల్పించాడు. 
విశేషం: 'ఉజహ్నండు” పాఠాంతరంలో వావిళ్ళ ప్రతిలో అజహ్నడు అని ఉండగా, మరొక ప్రతిలో ఉజహ్నడు అని ఉన్నది. 
మూలంలో మాత్రం 'ఉజహ్నడు” అని ఉన్నది. కాబట్టి ఆ పాఠమే (గ్రహించబడింది. వావిళ్ళ ప్రతిలో పల్లవుడని ఉండగా తక్కిన 
ప్రతులలో వల్లభుడని ఉన్నది. మూలంలో వల్లభుడని ఉన్నది. 
వ. ఆ భృగునందను డచ్చరువులు నిజభార్య ముందట నిడి “క్షత్రియాజేయుండును క్షత్రియ సూదనుండును నగు 
క్షత్రియోత్తముం డిచ్చరువున జన్మించు; దీని మీ తల్లికి నిమ్ము: తపోధ్యతి శమంబుల నుత్కృుష్టుండగు ద్విజ 
శ్రేష్టుండు దీని వలనం బుట్టు; నిది నీ వుపయోగింపు' మని వాని నేర్పరించి 'భవజ్జననీ జనకు లిప్పుడు వచ్చెద” 


196 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రని చెప్పి నదీ స్నానార్ధియయి యరిగెం; దదనంతరంబ తదాశ్రమంబునకుం దీర్థయాత్రాపరుండయి 
గాధి గృహిణీ సహితంబుగాం జనుదెంచిన, సత్యవతియు నిజ భర్త గావించిన చరుద్వయంబు మాతకుం 
జూపి తత్ర్రభావ భేదం బువన్యసించినం జబ్రీత యై యద్దేవి పరమపావనస్నానం బాచరించి 
చరువుపయోగించు నప్పుడజ్ఞానంబునం దన చరువు కూంతున కిచ్చి కూతుచరువు దానుపయోగించె; 


నయ్యువతియుం దలంపులేమి నా లేమ యిచ్చిన భంగిన కుడిచె; నంత భార్గవుండు వచ్చి పత్నిం జూచి 
దివ్య బోధనంబు నెటింగి 'క్షత్రియాంతకరం బగు గర్జంబు ధరియించినదాని వనవుడు నత్తరుణియు. 
దత్పాదంబులకుం బ్రణతయైై “మీ రిట్లానతీ. దగునె?” యని వదవడ వడంకుచు. గేలు మొగిచి నిలిచిన, 
నత్తపోధనుం డత్తెఅవతో 'నత్తెఅంగు నా తలంపున వచ్చినది గాదు; భవన్మాతృ బుద్ధిహానిం జేసి చరు 
వ్యత్యాసంబున నయ్యె; నీకు6 గ్రూరకర్ముండును మహాబలుండును నగు పుత్రుం డుర్గ్దవించు;నాయమకు 
బ్రహ్మభూతుండు దపోధనుండును నగువా డుదయించు; నేను దపంబున విశ్వబ్రహ్మృంబు నచ్చరువున 
నావహించినవాండినని పలుకుటయు. 69. 


ప్రతిపదార్థం: ఆ భృగు నందనుండు= ఆ భృగు వంశీకుడైన బుచీకుడనే మహర్షి ఆ+చరువులు= ఆ రెండు హవిస్సులను; 
నిజభార్యముందటన్‌+ఇడి= తన భార్య ముందట ఉంచి; క్షత్రియ+అజేయుండును= రాజులచేత జయింపబడని వాడును; క్షత్రియ 
సూదనుండును= రాజులను వధించేవాడును; అగు= అయిన; క్షత్రియ+ఉత్తముండు= రాజగ్రేష్టుడు; ఈ+చరువునన్‌= ఈ 
హవిస్సునందు; జన్మించున్‌= జన్మిస్తాడు; దీనిన్‌= ఈ మొదటి హవిస్సును; నీ తల్లికిన్‌+ఇమ్ము= మీ అమ్మకు ఇమ్ము; తపః+ధృతి 
శమంబులన్‌= గొప్ప తపస్సు శాంతులచేత; ఉత్కుష్టుండు+అగు= గొప్పవాడైన; ద్విజ శ్రేష్టుండు= బ్రాహ్మణోత్తముడు; దీనివలనన్‌= 
ఈ మరొక హవిస్సు వలన పుట్టుతాడు; ఇది నీవు*ఉపయోగింపుము= దీనిని నీవు భుజింపవలసిందని; వానిని= ఆ హవిస్సులను; 
ఏర్పరించి= విభజించి; భవత్‌+జననీ జనకులు= మీ తల్లిదండ్రులు; ఇప్పుడు వచ్చెదరు= కొద్దిసేపటిలో వస్తారని తెలిపి; నదీ 
స్నాన+అర్థి+అయి= నదిలో స్నానం చెయ్యటం కొరకు(బుచీకుడు); అరిగెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; 
తద్‌+ఆ(శ్రమంబునకున్‌= ఆ ఆశ్రమానికి; తీర్రయా[త్రాపరుండు+ఐ= తీర్ణయాత్రలలో ఆసక్తి కలవాడై; గాధి= బుచీకుడి మామ 
అయిన గాధి; గృహిణీ సహితంబుగాన్‌= భార్యతోపాటు; చనుదెంచినన్‌= రాగా; సత్యవతియున్‌= ఆ దంపతుల పుత్రి అయిన 
సత్యవతి; నిజభర్త= తన భర్త అయిన బుచీకుడు; కావించిన= చేసిన; చరుద్వయంబు= హవిస్సుల జంటను; మాతకున్‌+చూపి= 
తల్లికి చూపెట్టి; తత్రృభావ భేదంబున్‌+ఉపన్యసించినన్‌= ఆ హవిస్సుల జంట యొక్క మహిమల భేదాన్ని వివరించగా; ఆ+దేవి= 
ఆ సత్యవతి తల్లి; ప్రీత+ఐ= సంతుష్ట అయి; పరమపావన స్నానంబు+ఆచరించి= మిక్కిలి పవిత్రమైన స్నానం చేసి; 
చరువు+ఉపయోగించునప్పుడు= ఆ హవిర్భాగాన్ని ఉపయోగిస్తున్నప్పుడు; న+జ్ఞానంబునన్‌= తెలివి తక్కువ వలన; తన చరువు 
కూంతనకున్‌+ఇచ్చి= తాను భుజించవలసిన హవిర్భాగాన్ని పుత్రికకు ఇచ్చి; కూంతు చరువు= కూతురు [గ్రహించవలసిన 
హవిర్భాగాన్ని; తాన్‌+ఉపయోగించెన్‌= తాను (గ్రహించింది; ఆ+యువతియున్‌= ఆ సత్యవతియు; తలంపు లేమిన్‌= 
గుర్తులేకపోవటంచేత; ఆ లేమ యిచ్చిన భంగిన= ఆ తల్లి ఇచ్చిన విధంగానే; కుడిచెన్‌= స్వీకరించింది; అంతన్‌= అంతలోపల; 
భార్గవుండు వచ్చి= భృగు వంశీకుడైన బుచీకుడు వచ్చి; పత్నిన్‌ చూచి= భార్య అయిన సత్యవతిని చూచి; దివ్యబోధనంబునన్‌+ఎజింగి= 
దివ్య జ్ఞానంతో తెలిసికొని; క్షత్రియ+అంతకరంబు+అగు= రాజ వినాశకమైన; గర్భంబున్‌+ధరించినదానవు= గర్భం ధరించావు; 
అనవుడన్‌= అని చెప్పగా; ఆ+తరుణియున్‌= ఆ సత్యవతి; తద్‌+పాదంబులకున్‌= ఆతడి కాళ్ళకు; ప్రణతఅయి= నమస్కరించినదై; 
మీరు+ఇట్టు+ఆనతి+-ఈన్‌+తగునె?= మీరు ఈ విధంగా అనటం సమంజసం కాదు; అని వడవడ వడంకుచున్‌= గజగజ వణకుతూ; 
కేలు మొగిచి= చేతులు జోడించి; నిలిచినన్‌= నిలువగా; ఆ+తపోధనుండు= తపస్సే ధనంగా కల ఆ బుచీకుడు; ఆ+తెజవతోన్‌= 
ఆ సత్యవతితో; ఆ+తెజంగు= ఆ విధం; నా తలంపున వచ్చినది కాదు= నా ఎరుకతో వచ్చినది కాదు (కావాలని చేసినది కాదు); 
భవత్‌+మాతృ+బుద్ధిహానిన్‌+చేసి= నీ తల్లి బుద్ధిలమితనంవలన; చరు వ్యత్యాసంబునన్‌+అయ్యెన్‌= హవిస్సులు మారటం వలన జరిగింది; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 107 


నీకున్‌= నీకు; క్రూర కర్ముండును= ఘోరకృత్యాలు చేసేవాడును; మహాబలుండును= మిక్కిలి పరాక్రమవంతుడును; అగు= అయిన; 
పుత్రుండు= కుమారుడు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; ఆయమకున్‌= నీ తల్లికి; బ్రహ్మభూతుండు= బ్రహ్మజ్ఞాని; తపోధనుండు= తపస్సే 
ధనంగా కలవాండు; అగువాడు= అయినవాడు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; ఏను= నేను; తపంబునన్‌= తపస్సుచేత; విశ్వ 'బ్రహ్మంబున్‌= 
పరబ్రహ్మమును; ఆ+చరువునన్‌= ఆ హవిస్సునందు; ఆవహించినవాండను= ప్రవేశపెట్టాను; అని పలుకుటయున్‌= అని చెప్పగా. 


తాత్పర్యం: ఆ బుచీకుడు రెండు హవిర్భాగాలను, భార్య సత్యవతికి చూపించి 'రాజులచేత జయించబడనివాడు, 
క్షత్రియ సంహారకుడు అయిన ఉత్తమ క్షత్రియుడు మొదటి హవిర్భాగంవలన జన్మిస్తాడు. ఇది మీ తల్లికి ఇమ్ము. 
తపస్సంపన్నుడైన (బ్రాహ్మణోత్తముడు రెండవ హవిస్సువలన జన్మిస్తాడు. దీనిని నీవు స్వీకరించుము' అని చెప్పి 
'త్వరలోనే నీ తల్లిదండ్రులు ఇక్కడకు వస్తా" రని చెప్పి నదీస్నానానికై వెళ్ళిపోయాడు. కొంతసేపటికి తీర్హయాత్రలు 
చేస్తూ గాధి భార్యాసమేతంగా ఆ ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి ఆ హవిర్భాగాలను చూపి భర్త చెప్పిన విషయాన్ని 
తెలుపగా తల్లి సంతోషించి, సత్యవతి స్వీకరింపవలసిన హవిస్సును తాను, తాను భుజింపవలసింది సత్యవతి 
వ్యత్యస్తంగా భుజించారు. ఆ వెనుక బుచీకుడు వచ్చి బ్రహ్మజ్ఞానంతో 'నీగర్భంలో [క్రూరకర్ముడు ఉన్నా" డని 
చెప్పగా సత్యవతి “ఇట్లా అనుగ్రహిస్తారా?” అని గజగజ వణికిపోయింది. అప్పుడు బుచీకుడు తాను ఆ విధంగా 
భావించ లేదని మీ తల్లి బుద్దిలమితనంవల్ల హవిర్భాగాల వ్యత్యస్తం జరిగిందని చెప్పాడు. “నీకు క్రూరకర్ముడు, 
మహాబలుడు అయిన పుత్రుడు ఉద్భవిస్తాడు. ఆవిడకు బ్రహ్మజ్ఞాని, తపస్పంపన్నుడైనవాడు పుట్టుతాడు. నేను 
ఘోరతపస్సుచేసి పరబ్రహ్మను ఆ హవిర్భాగంలో ఆవహింపచేశాను” అని చెప్పాడు. 
క. అమ్ముగ్ధ యతని కిట్లను । 'నిమ్మూండు జగములు మీర లితరంబులుగా. 

గ్రమ్మనం జేయంగం జాలుదు; । రెమ్మెయి నైనం గృపసేయరే నా మీందన్‌. 70 


ప్రతిపదార్థం: ఆ+ము్మ్య= ఆ ముద్దరాలైన సత్యవతి; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= భర్త అయిన బుచీకుడితో ఇట్టాఅన్నది; మీరలు= 
9 ణు అట ఆ గ బా. హో 

మీరు; ఈ+మూండు జగములు= ఈ ముల్లోకాలను; ఇతరంబులుగాన్‌= వేరుగా; క్రమ్మనన్‌= వెనువెంటనే; చేయంగన్‌+*చాలుదురు= 

చేయగల సమర్జులు; ఏ+మెయిన్‌+అయినన్‌= ఏ విధంగా నైనా సరే; నా మీదన్‌= నాపై; కృప చేయరే!= దయ చూపించరా! 


తాత్పర్యం: వెనువెంటనే ముగ్ధ అయిన సత్యవతి భర్తతో ఇట్టా అన్నది - “ఈ ముల్లోకాలను మార్భ్చగలిగిన సమర్భులు 
మీరు. ఏ విధంగానైనా నా మీద దయతో అను[గ్రహించరా! 


వ. క్రూరుండగు కొడుకుం గనుట కోర్వ ననుటయు ననుగ్రహాతిశయంబున నమ్మహాముని 'యవ్విశేషంబు నా 
పుత్రునకు లేకుండెడు; బౌత్రునియం దావహిల్లెడు; నీ కెట్లు ప్రియం బట్లకాగలయది' యనియె; నట్ల యత్తన్వి 
తపో నిరతుండును, దాంతుండును, శాంతుండును నైన జమదగ్నిం గనియె; బ్రహ్మర్షి సదృశుం డగు 
విశ్వామిత్రుని గాధిపత్ని గాంచె. 71 


ప్రతిపదార్థం: క్రూరుండు+అగు= భయంకరుడైన; కొడుకున్‌+కనుటకున్‌+ఓర్వన్‌+అనుటయున్‌= కుమారుడిని పొందటానికి 
సహించనని సత్యవతి చెప్పగా; అను[గ్రహ+అతిశయంబునన్‌= అధికమైన దయతో; ఆ+మహాముని= ఆ మహర్షి (శ్రేష్టుడు; 
ఆ+విశేషంబు= (క్రూరుడై పుట్టే విశేషం; నా పుత్రునకున్‌ లేకుండెడున్‌= నా కుమారుడికి లేకుండుగాక!; పౌథత్రుని 
యందున్‌+ఆవహిల్లెడున్‌= మనుమని యందు కలుగుతుంది; నీకున్‌+ఎట్టు ప్రియంబు+అట్టకాన్‌+*కల అది= నీకు ప్రియమైన 
దేదో అదే రీతిగా జరుగుతుంది; అనియెన్‌= అని బుచీకుడు అను[గ్రహించాడు; అట్టు+అ+తన్వి= అదే రీతిగా ఆ సత్యవతి; 


198 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తపః+నిరతుండును= తపస్సు నందతిశయమైన ఆసక్తి కలవాడు; దాంతుండును= కర్మేంద్రియ ని[గ్రహం కలవాడు (తపః క్లేశాలకు 
ఓర్చుకొనేవాడు); శాంతుండునున్‌= కర్మేంద్రియ ని[గ్రహం కలవాడు; ఐన= అయినట్టి; జమదన్నీన్‌+కనియెన్‌= జమదన్నీ అనే 
కుమారుడిని పొందింది; బ్రహ్మర్షి సదృశుండు+అగు= బ్రహ్మవేత్త అయిన మహర్షితో సమానుడైన; విశ్యామిత్రుని= విశ్యామిత్రుడనే 
పేరు కలిగినవాడిని; గాధి పత్ని+కాంచెన్‌= గాధి భార్య పొందింది. 
తాత్పర్యం: (క్రూరాత్ముడైన కుమారుడిని పొందటానికి నేను అంగీకరించ నని సత్యవతి చెప్పింది. ఆ మహర్షి 
సత్తముడైన బుచీకుడు ఆ [క్రూరాత్మత పుత్రుడియందు గాక, మనుమని యందుంటుందనీ, ఆమె కోరిన రీతిగా 
జరుగుతుందని అను[గ్రహించాడు. అట్లాగే సత్యవతి తపస్సంపన్నుడు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ ని[గ్రహం కలవాడు 
అయిన జమదన్నిని పుత్రుడిగా పొందింది. గాధి భార్య బ్రహ్మర్షి సమానుడైన విశ్వామిత్రుడిని కన్నది. 
క. _ జమదగ్ని సర్వ విద్యా। సమేతుండు నుదారగుణుండు. జాపాగమవే 

దిమతియు నగు రాముని గాం । చె మహీపతి హనన శీలు శిఖినిభమూరర్తిన్‌. 72 


ప్రతిపదార్థం: జమదన్ని= జమదన్ని మహర్షి సర్వవిద్యా సమేతుండు= సమస్త విద్యలను కలిగినవాడూ; ఉదార గుణుండు= 
జౌదార్యవంతుడూ; చాప+ఆగమవేదిమతియున్‌= ధనుర్వేదమునందు బుద్ధిమంతుడూ; మహీపతి హనన శీలున్‌= రాజులను 
సంహరించగల సమర్హుడూ; శిఖి నిభమూర్తిన్‌= అగ్ని శిఖతో సమానమైన స్వరూపం కలవాడూ; అగు= అయినట్టి; రామునిన్‌+కాంచెన్‌= 
పరశురాముడిని పుత్రుడిగా పొందాడు. 


తాత్పర్యం: జమదగ్ని సమస్తవిద్యలను నేర్చినవాడూ, ఉదారస్వభావుడూ, ధనుర్వేదాన్ని గ్రహించిన బుద్ధిమంతుడూ, 
రాజులను సంహరించగల సమర్హుడూ అగ్నీ సమానుడూ అయిన పరశురాముడిని కుమారుడిగా పొందాడు. 


వ. అక్కాలంబునందు హైహయ వంశవరుండు. 73 
ప్రతిపదార్హం: ఆ+కాలంబునందున్‌= అదే కాలంలో; హైహయ వంశవరుండు= హైహయ వంశంలో శశ్రేష్టుడైనవాడు. 
తాత్పర్యం: అదే కాలంలో హైహయవంశశ్రేష్టుడైనవాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ.  _ దుర్ద్ణయ విక్రమోజ్జ్వలుండు దోష వివర్జిత బుద్ది కార్తవీ 
ర్యార్డును€ డేడుదీవులు నయాన్విత శూరత నేలుచుండ ధ 
ర్మార్ధనలోల బుద్ధియు మహాస్తబలంబు సహస్ర బాహుతా 
స్పూర్దనమున్‌ వెలుంగ6గ నృపుల్‌ దన యాజ్ఞం దలన్‌ వహింప(గన్‌. 74 


ప్రతిపదార్థం: దుర్ణయ వి[క్రమ+ఉత్‌+జ్వలుండున్‌= జయించటానికి వీలు గాని పరాక్రమంతో ప్రకాశిస్తున్నవాడు; దోష వివర్చిత 
బుద్ది= పాపాన్ని వదలిన బుద్ది కలవాడు (అయిన); కార్తవీర్య+అర్జునుండు= కార్తవీర్యార్డును డనే పేరు కలిగిన హైహయరాజు; 
ధర్మ+ఆర్జన లోల బుద్దియున్‌= పురుషార్దాలలో ఒక్షటైన ధర్మ సంపాదనమునందు ఆసక్షమైన బుద్దితో; మహా+అ(స్తబలంబున్‌= 
గొప్ప బాణవిద్యయొక్క బలంతోను; సహస్ర బాహుతా స్పూర్జనమున్‌= వేయి చేతులు గలిగియుండుటవలని (ప్రకాశాతశయంతోను 
(స్ఫూర్తితోను); వెలుంగంగన్‌= ప్రసిద్ధ్దమై వెలుగగా; నృపుల్‌= (సామంత) రాజులు; తన ఆజ్ఞన్‌+తలన్‌ వహింపంగన్‌= ఆ 
కార్తవీర్యార్డునుడి ఆనతి జొదల దాల్బగా; నయ+అన్విత శూరతన్‌= నీతితో కూడిన అంటే నీతిమంతమైన పరాక్రమంతో; ఏడు 
దీవులు= ఏడు దీవుల రాజ్యాన్ని; ఏలుచుండున్‌= పరిపాలిస్తూ ఉంటాడు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము క్షంం 


తాత్పర్యం: శత్రువులకు జయించరానంతటి పరాక్రమంతో ఎట్లాంటి పాపమూ లేనట్టి బుద్ది సంపన్నుడు అయిన 
'హైహయవంశ రాజు అయిన కార్తవీర్యార్డునుడు ధర్మంలో ఆసక్తమైన బుద్ధిచేతను, అస్త్రవిద్యాబల సంపన్నత 
చేతను, వేయిచేతుల బలాఢ్యతతోనూ, ప్రకాశిస్తూ రాజులందరూ తన ఆజ్ఞను శిరసావహిస్తుండగా నీతియుత 
పరాక్రమంతో సప్రద్వీపాలతో కూడిన భూమిని పాలిస్తూ ఉండేవాడు. 


విశేషం: కార్తవీర్యార్డునుడు; హైహయ వంశీకుడైన కృతవీర్యుడి కుమారుడు కార్తవీర్యుడు. అతడి పేరు అర్జునుడు. 
కార్తవీర్యార్టునుడు. ఇతడు దత్తాత్రేయుడిని సేవించి, ఆతడి వరప్రసాదంవలన సహస్ర బాహువులు, యుద్దంలో విజయమేగాని 
ఓటమిలేనట్టు, వరాలు పొందాడు. 


క. ఆ రాజు నగ్నిదేవుండు । గారవమున నడుగ నతండు గడుంబెంపున నా 
హారముగ నిచ్చె గిరినగ । రారణ్య గ్రామ ఖర్వటాదు లతనికిన్‌. 75 


ప్రతిపదార్థం: అన్నిదేవుండు= సర్వభక్షకుడైన అగ్నిదేవుడు; ఆ రాజున్‌= హైహయ వంశీకుడైన కార్తవీర్యార్డునుడిని; గారవమున్‌= 
గౌరవంతో (ప్రీతితో); అడుగన్‌= అడుగగానే; అతండు+కడున్‌+పెంపునన్‌= ఆ కార్తవీర్యార్డునుడు మిక్కిలి అతిశయంతో; అతనికిన్‌= 
ఆ అగ్నికి; గిరి నగర+అరణ్య [గ్రామ ఖర్వట+ఆదుల్‌= పర్వతాలు, నగరాలు, అడవులు, (గ్రామాలు, అన్ని వృత్తులవాళ్ళు ఉండే 
పల్లెలు మొదలైన వాటి నన్నింటిని; ఆహారముగన్‌+ఇచ్చెన్‌= ఆహారంగా స్వీకరించటానికి ఇచ్చాడు. 


తాత్పర్యం: ఒకానొకరోజు క్షుధార్తుడయిన అన్షిదేవుడు కార్తవీర్యార్టునుడి వద్దకు వెళ్ళి ప్రార్జించగా పర్వతాలు, 
అరణ్యాలు, పట్టణాలు, (గ్రామాలు, వృత్తిపనులవా ళ్ళుండే పల్లెటూళ్ళు అగ్నిదేవుడికి ఆహారంగా ఇచ్చాడు. 


వ. ఇచ్చిన నగ్నిదేవుం డాహారంబుగా. గొను తరువాత మిత్రావరుణనందను నాశ్రమకాననం బతండు లేని 
సమయంబున సమసిన నమ్మహాత్తుం డెటింగి వచ్చి యా సర్వభక్షకునకు రక్షణం బాచరించుచు వర్తించు 
కార్తవీర్యునిం గని కనలి “నీవు మదీయ తపోవనంబు పరిహరింపక గహన సామాన్య బుద్ధిం గాల్చితి; నీ 
బాహులు రాముండు నజికువాండని శాపం బిచ్చె; సహస్రబాహుండును దానికి విషాదంబు నొంది యధిక 
తాత్పర్యంబుతో ధర్మకార్యంబుల నడుపుచుందె. 76 


ప్రతిపదార్థం: ఇచ్చినన్‌= కార్తవీర్యార్డునుడు దానమివ్వగా; అన్నిదేవుండు+ఆహారంబుగాన్‌= సర్వభక్షకుడైన అగ్నిదేవుడు ఆహారంగా; 
కొను తరువాత= స్వీకరించిన వెనుక; మిత్రావరుణ నందనున్‌= మిత్రావరుణుల యొక్క కుమారుడు (వసిష్ట మహర్షి; ఆశ్రమ 
కాననంబు= ఆ(శ్రమాటవి; అతండు లేని సమయంబునన్‌= అతడు లేని సమయంలో; సమసినన్‌= నాశనమై పోగా; 
ఆ+మహాత్ముండు= ఆ మహర్షి వసిష్టుడు; ఎటింగి వచ్చి= తెలిసికొని వచ్చి; ఆ సర్వభక్షకునకున్‌= సర్వాన్ని తినే వాడైన అన్షికి; 
రక్షణంబు+ఆచరించుచున్‌= కాపాడుతూ; వర్తించు= నడుచుకొంటున్నటువంటి; కార్తవీర్యునిన్‌+కని= కార్తవీర్యార్టునుడిని చూచి; 
కనలి= కోపించి; నీవు= (కార్తవీర్యార్డునుడు); మదీయ తపోవనంబు= నా ఆశ్రమాన్ని; పరిహరింపక= వదలిపెట్టక; గహన సామాన్య 
బుద్దిన్‌= సాధారణ అరణ్యమనే భావనతో; కాల్చితి(వి)= కాల్ఫివేశావు?; నీ బాహులు= నీ వేయి చేతులు; రాముండు 
నణకువాండు+అని= పరశురాముడు ఖండిస్తాడని; శాపంబు+ఇచ్చెన్‌= శపించాడు; సహస్ర బాహుండును= వెయ్యి చేతులుగల 
కార్తవీర్యార్డునుడును; దానికిన్‌= అందుకు; విషాదంబున్‌+ఒంది= దుఃఖించి; అధిక తాత్పర్యంబుతోన్‌= ముందుకంటె మరింత 
అభినివేశంతో; ధర్మకార్యంబులన్‌= ధర్మగుణంతో సమస్తమైన పనులను; నడుపుచుండెన్‌= చేస్తూ ఉండేవాడు. 


తాత్పర్యం: అన్నిదేవుడు యాచించగానే కార్తవీర్యార్డునుడు సమస్తమూ ఇచ్చివేయగా, ఆహారంగా స్వీకరించాక 
వసిష్టాశ్రమాన్ని సైతం అతడు లేని సమయాన అగ్నిదేవుడు సమస్తమూ భక్షించాడని తెలిసికొన్న వసిషస్టమహర్షి 


200 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అగ్నిదేవుడికి రక్షకుడైన కార్తవీర్యార్డునుడిని చూచి మిక్కిలి కోపించి, “నీవు తపోవనాన్ని మిగల్బకుండా సామాన్యమైన 
అరణ్యంగా భావించి కాల్పించావు. పరశురాముడు నీ బాహువులను ఖండిస్తాడని శాపమివ్వగా అందుకు 
కార్తవీర్యార్డునుడు ధుఃఖించినప్పటికి మరింత అభినివేశంతో ధర్మకార్యాలు నిర్వర్తిస్తూనే వచ్చాడు. 


క. శాపము గారణముగ నా । భూపతి కవినీతులైన పుత్రులు సబలా 

టోపాత్ములు పలువురు సిం । హోపములు జనించి ధాత్రి నుద్దటవృత్తిన్‌. 77 
ప్రతిపదార్థం: శాపము కారణముగన్‌= వసిష్టుని యొక్క శాపకారణంచేత; ఆ భూపతికిన్‌= ఆ రాజైన కార్తవీర్యార్డునుడికి; 
సబల+ఆటోప+ఆత్ములు= బలంతో కూడి ఉండటం వలన వేగిరపాటు కల బుద్దితో ఉన్నవారు; సింహ+ఉపములు= సింహాలతో 
సమానమైనవారు; పలువురు= అనేకులు; జనించి= పుట్టి; ధాత్రిన్‌= భూమిపై; ఉద్భట వృత్తిన్‌= భయంకరమైన నడవడితో. 


తాత్పర్యం: వసిష్టుడు ఇచ్చిన శాపం మూలంగా కార్తవీర్యార్డునుడికి నీతిలేనివారు, అత్యంత బలం వలన వేగిరపాటు 
కలవారు, సింహ పరా[క్రములు అయిన అనేక పుత్రులు జని శంచారు. పుట్టి భూమిని భయంకర వృత్తితో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


నిశేషం: దహించివేయబడిన ఆశ్రమంవలె కార్తవీర్యార్టునుని వేయి చేతులు ఖండించబడతాయని వసిష్టుడి శాపం. కాని, శాపం 

కారణంగా అని తిక్కన మూలంలో లేని శాపకారణాన్ని పేర్కొన్నాడు. అందువలననే దుర్మార్లులైన అనేక పుత్రులు కార్తవీర్యార్డునుడికి 

కలిగారు. బహుశః వినీతుడైన కార్తవీర్యార్దునుడికి నాశముండదని, అందువలననే అవినీతులైన పుత్రులు జన్మించారని తిక్కన 
భావించి ఉండవచ్చును. 

వ. ఎందునుంజరియించువా రొక్కనాండు జమదగ్నియాశ్రమంబునకుం బోయి యతండునుం జామదగ్స్యుండును 
నయ్యెడ లేకుండ హోమదధేనువును వత్సంబునుం దమ మందిరంబునకుం గొనివచ్చి; రిట్లు దెచ్చుట సహస్ర 
బాహుం డెజుంగండు. 78 

ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకనొక రోజు; ఎందునున్‌+చరియించువారు= (పెరిగి పెద్దవారైన కార్తవీర్యార్డునుడి పుత్రులు) 
ఎక్కడెక్కడో తిరుగుతూ; జమదగ్ని+ఆ(శ్రమంబునకున్‌+పోయి= జమదన్ని మహర్షి తపోవనానికి వెళ్ళి, అతండునున్‌+ 
జామదగ్భ్యుండునున్‌= ఆ జమదన్నియు ఆతని కుమారుడైన పరశురాముడూ; ఆ+ఎడన్‌= ఆ తపోవనంలో; లేక+ఉండన్‌= 
లేకుండగా; హోమధేనువును= యాగ సంబంధమైన ఆవును; వత్సంబునున్‌= దాని దూడను; తమ మందిరమునకున్‌= వారి 
అంతఃపురానికి; కొనివచ్చిరి= పట్టి తెచ్చారు; ఇట్టు తెచ్చుటన్‌= ఈ విధంగా తీసికొనిరావటం; సహస్ర బాహుండు+ఎయుంగండు= 
వేయి చేతులు కల కార్తవీర్యార్టునుడికి తెలియదు. 


తాత్పర్యం: కార్తవీర్యార్డునుడి పుత్రులు ఎక్కడెక్కడో తిరిగి, జమదస్ని తపోవనానికి వెళ్ళి, జమదన్నీ అతని 
కుమారుడైన పరశురాముడూ లేని సమయంలో వారి యాగధేనువును, దూడను పట్టి తెచ్చి తమ అంతఃపురంలో 
కట్టివేశారు. ఈ తెచ్చిన విషయం కార్తవీర్యార్జ్డునుడికి తెలియదు. 


క. అట రాము. డెటింగి పరమో । ద్హట మగు కోపమున. జాప పరశుముఖ మహో 
తృట శ స్తాస్తంబులతో. ; బటుగతి వచ్చెను సహస్రబాహుని మీందన్‌. 79 


ప్రతిపదార్థం: అటన్‌= ఆ తపోవనంలో; రాముండు+ఎటిం౧= పరశురాముడు తెలిసికొని; పరమ+ఉద్భటము+అగు= మిక్కిలి 
సం[భ్రమంతో కూడిన; కోపమునన్‌= కోపంతో; చాప పరశు ముఖ మహా+ఉత్కట శ(స్త+అ(స్తంబులతోన్‌= విల్టు, గం(డ్రగొడ్డలి 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 201 


మొదలైన అత్యంత భయంకరమైన ఆయుధాలు మంత్ర పూతమైన బాణాలతో; సహస్ర బాహుని మీందన్‌= కార్తవీర్యార్టునుడి 
పైకి; పటుగతిన్‌= మిక్కిలి ఉద్ధతితో; వచ్చెన్‌= వచ్చాడు. 

తాత్పర్యం: ఆశ్రమంలో తాములేని సమయంలో యాగధేనువును, దూడను దుర్మార్గులైన కార్తవీర్యార్టునుడి 
పుత్రులు తీసికొనిపోయారన్న విషయాన్ని తెలిసికొని పరశురాముడు సంభ్రమంతో కూడిన కోపంతో ధనుస్సు, 
గండ్రగొడ్డలి మొదలైన శస్తాస్తాలతో కార్తవీర్యార్డునుడిపైకి ఉద్ధతుడై దాడికి వెళ్ళాడు. 


పరశురాముడు కార్తనీర్యార్దునుని( జంపుట (సం. 12-49-44) 


ఆ. వచ్చి ముట్టి కయ్య మిచ్చిన నవ్విభు । నొంచి బాహు వనము జంచ దుగ్ర 
పరశు ఘోరధారపాల్‌ సేసి పోయి ని । జేచ్చ నుండె మేదినీశవర్య! 80 


ప్రతిపదార్దం: మేదినీ+-ఈశవర్య!= భూమికి అధిపతులైన వారిలో (శ్రేష్టుడైన ఓ జనమేజయ మహారాజా!; వచ్చి= క్రుద్దుడై వచ్చిన 
పరశురాముడు; ముట్టి= ఎదుర్కొని; కయ్యము+ఇచ్చినన్‌= యుద్ధం చేసి; ఆ+విభున్‌+నొంచి= ఆ రాజైన కార్తవీర్యార్దునుడిని 
బాధించి; బాహువనమున్‌= చేతులనే అరణ్యాన్ని; చంచత్‌+ఉ(గ్ర పరశు ఘోరధార పాల్‌+చేసి పోయి= ప్రకాశిస్తున్న భయంకరమైన 
గంఢడ్రగొడ్డలియొక్క వాడి అయిన వాదరకు బలిచేసి తిరిగిపోయి; నిజ+ఇచ్చన్‌+ఉండెన్‌= స్వేచ్చగా ఉండిపోయాడు. 


తాత్పర్యం: జమదన్నీ అతడికుమారుడు పరశురాముడూ ఆ(శ్రమంలో లేని సమయంలో ధేనువును, దూడను 
బలాత్కారంతో తెచ్చి అంతఃపురంలో ఉంచుకొన్నాడు కార్తవీర్యార్దునుడు. ఆ సంగతి తెలిసిన పరశురాముడు 
కుపితుడై కార్తవీర్యార్టునుడిపై దండెత్తిపోయి తన పరశువుతో అతడిని సంహరించి యాగధేనువును, దూడను 
(గ్రహించి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 


చ. అతండు సమిత్కుశాభిహరణార్థము గానకు నేగియుండంగా 
నతి కుపితాత్సు లై కడంగి యర్జ్హునుసూనులు వోయి ముట్టి త 
త్పితృ్భశిరమున్‌ వెసం దునిమి ప్రీతిమెయిం జనుదెంచి; రమ్మహో 
ద్ధతు. డట వచ్చి వారి చరితం బెజింగెం దమ తల్లి సెప్ప6గన్‌. 81 


ప్రతిపదార్థం: అతండు= పరశురాముడు; సమిత్‌+5ు శ+ అభిహరణ+అర్ధము= సమిధలను, దర్భలను తీసికొని రావటం కొరకు; 


కానకున్‌+ఏ6౧+ఉండంగాన్‌= అడవికి వెళ్ళి ఉండగా; అర్జును సూనులు= కార్తవీర్యార్టునుడి పుత్రులు; అతి కుపిత+ఆత్ములు+ఐ= 
మిక్కిలి కోపంతో కూడిన మనస్సు కలవారై; కడం౧= పూనికతో జమదగ్ని ఆశ్రమానికి పోయి; ముట్టి= ఎదుర్కొని; 
తద్‌+పితృశిరమున్‌= ఆ పరశురాముడి తండ్రి జమదగ్ని యొక్క తలను; వెసన్‌+*తునిమి= వెంటనే ఖండించి; 
(ప్రీతిమెయిన్‌*చనుదెంచిరి= సంతోషంతో తిరిగి వచ్చారు; ఆ+మహా+ఉద్ధతుండు= ఆ పరాక్రమ వంతుడైన పరశురాముడు; 
అటన్‌+వచ్చి= ఆశ్రమానికి తిరిగివచ్చి; తమ తల్లి+చెప్పంగన్‌= పరశురాముడి తల్లి రేణుకాదేవి చెప్పగా; వారి చరితంబు+ఎటింగెన్‌= 
కార్తవీర్యార్టునుడి పుత్రుల దుర్మార్గ చరిత్రను తెలిసికొన్నాడు. 

తాత్పర్యం: సమిధలు, దర్భలు తీసికొని రావటానికై అరణ్యానికి పరశురాముడు వెళ్ళి ఉండగా, కార్తవీర్యార్దునుడి 
పుత్రులు (కోధాత్ములై ఆ ఆ(శమానికి వెళ్ళి, జమదగ్ని తల నరికి హాయిగా వెనుదిరిగి వచ్చారు. అప్పుడు పరా[క్రమ 
సంపన్నుడైన పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి దుష్టులైన కార్తవీర్యార్డునుడి పుత్రులు చేసిన పనిని తల్లివలన 
తెలిసికొన్నాడు. 


202 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వు అ ట్లెటింగి. 82 
తాత్పర్యం: ఆ విధంగా తెలిసికొని - (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _ రాముం డుద్దత రోషపావక శిఖాప్రస్పీతుండై తున్ముదున్‌ 
భూమీశాలి. గుఠారధార నని విస్పూర్దద్గతిన్‌ హైహయ 
స్తోమం బాదిగ6 జొచ్చి రాజకులముం దున్మాడి చేసెన్‌ సము 
ద్దామ క్రీడను రౌద్ర మొప్ప నిల రక్తస్యంద సంసిక్తంగన్‌. 83 


ప్రతిపదార్థం: రాముండు= పరశురాముడు; ఉద్దత రోషపావక శిఖా ప్రస్స్ఫీతుండు+ఐ= ఎక్కువైన కోపమనే అగ్ని శిఖలతో ప్రకాశిస్తున్న 
వాడై; భూమీ+ఈశ+ఆలిన్‌= రాజుల సమూహాన్ని; కుఠారధారన్‌= గం(డ్రగొడ్డలి వాదరచేత; తున్ముదున్‌+అని= సంహరిస్తానని; 
విస్పూర్జత్‌+గతిన్‌= అత్యంతం ్రకాశించేవేగంతో; హైహయ స్తోమంబు+ఆదిగన్‌= హైహయ రాజ సమూహం మొదలుకొని; 
చొచ్చి= చంపటానికి ప్రవేశించి; రాజకులమున్‌ తున్మాడి= సమస్త రాజ సమూహాలను సంహరించి; రౌద్రము+ఒప్పన్‌= వీరోచితంగా; 
సమ్‌+ఉద్దామ (క్రీడను= ఏ మాత్రం ఎదురులేని ఆటగా; ఇలన్‌= భూమి; రక్తస్యంద సంసిక్తంగన్‌= రక్తం చిందించటంచేత తడిసి 
పోయేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: తన తండ్రి తలను కార్తవీర్యార్డునుడి పుత్రులు నరికివెళ్ళిన సంగతి తెలిసిన పరశురాముడు అత్యంత 
భయంకరమైన అన్నిశిఖవలె జాజ్వల్యమానంగా వెలుగొందుతూ, తన గం(డ్రగొడ్డలితో సమస్త క్షత్రియ సమూహాన్ని 
సంహరిస్తానంటూ వెళ్ళి హైహయ వంశరాజులను మొదలుకొని సమస్త క్షత్రియ రాజులను తుదముట్టించి అత్యంత 
రౌద్రంతో రాజుల రక్తంతో భూమిని తడిపివేశాడు. 


విశేషం: తిక్కన అలతి అలతి పదాలతో రచించటమే అతని సహజశైలి. అయినా, వీర రసోదంచితంగా శార్దూల వృత్తంలో శబ్దరుడితిని 
పరశురాముడి కుఠారం రుళిపించినట్టు రౌద్రోచితంగా రచించటం తిక్కన “రసాభ్యుచిత బంధం”. 


వ ఇట్లుసేసి పరమకృపావిష్టహృదయుండై తపోవనంబునకుం జనియె€; బదంపడి బహువత్సరంబులు సనిన 
విశ్వామిత్ర పొత్రుండైన పరావసు వనురాజు దుర్వినీతుండై గర్వోద్రేకంబునం బరశురాము నధిక్షేపించి, 
రాజులకు వెజచి డా6(గి యున్నవాండ వని విశిష్ట జన సన్నిధిం బలికి బాల వృద్ధ భావంబున నుపేక్షితులైయతని 
చేత మున్నుచావక యున్న ప్రతర్దనాదుల నుగ్గడించి. 84 


ప్రతిపదార్థం: ఇట్టు+చేసి= ఈ విధంగా భయంకరమైన రాజ సంహారం చేసి; పరమకృపా+ఆవిష్టశ+హృదయుండు+ఐ= 
అత్యున్నతమైన దయతో కూడిన హృదయం కలవాడై; తపః:+వనంబునకున్‌= తపస్సుకొరకైన అరణ్యానికి; చనియెన్‌= వెళ్ళిపోయాడు; 
పదంపడి= ఆ తరువాత; బహువత్ప్సరంబులు+చనినన్‌= అనేక సంవత్సరాలు గడిచిపోగా; విశామిత్ర పౌత్రుండు+ఐన= 
విశ్యామిత్రుడియొక్క మనుమడైన; పరావసువు+అనురాజు= పరావసువనే పేరుగల రాజు; దుః+వినీతుండు+అయి= దుష్టనీతిగలవాడై; 
గర్వ+ఉ(ద్రేకంబునన్‌= పొగరుమోతు తనంతో కూడిన కోపంతో;పరశురామున్‌+అధిక్షేపించి= పరశురాముడిని హేళనచేసి; 
రాజులకున్‌ వెజుచి= రాజులకు భయపడి; దాంగి+ఉన్నవాండవు= తపోవనంలో ఎట్టా దాక్కొన్నావు అని; విశిష్టజన సన్నిధిన్‌+పలికి= 
ఉత్తమ జనుల ఎదుట చెప్పి; బాలవృద్ధ్ద భావంబునన్‌= పసిపిల్లలు, ముది వగ్గులు అనే భావంతో; ఉపేక్షితులు+అయి= 
లెక్కచేయబడనివారయి; అతని చేతన్‌= ఆ పరశురాముడిచేత; మున్ను చావకఉన్న= ముందు చావకుండా (బ్రతికి ఉన్నట్టి; 
'ప్రతర్షన+ఆదులన్‌= ప్రతర్షనుడనే రాజు మొదలైనవారిని; ఉగ్గడించి= చెప్పి. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 203 


తాత్పర్యం: పరశురాముడు సమస్త రాజ సంహారం చేసి ఆ తరువాత మిక్కిలి దయాంతఃకరణుడై తపస్సు నిమిత్తం 
ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత అనేక సంవత్సరాలు గడచిపోయాయి. ఆ వెనుక విశ్వామిత్రుడి మనుమడైన 
పరావసువు అనే రాజు నీతిమాలినవాడై గర్వంతో ఉద్రేక పూరితుడైై, చేసిన ప్రతిజ్ఞను మరచి రాజులకు భయపడి 
తపోవనంలో దాక్కొన్నాడని ఆర్యుల ఎదుట పరశురాముడిని పరిహసించాడు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళనే భావంతో 
అప్పుడు సంహరించక వదలిపెట్టబడిన (ప్రతర్షనుడు మొదలైన రాజులను ఉదాహరించి చెప్పాడు. 


ఆ.  'నృపులు గారి వారు? నీవు మిధ్యా ప్రతి । జ్ఞాభిమాని' వనుడు నతండు మగుడ 
రోషమెత్తి కడంగి క్రూరత నాబాల । వృద్దముగ నరేంద్ర వితతి నఅ3. 85 


ప్రతిపదార్దం: వారు; నృపులు+కారె?= పైన పేర్కొన్న ప్రతర్షనాదులు రాజులు కారా?; నీవు= ఓ పరశురామా! నీవు; మిథ్యా 
ప్రతిజ్ఞా౭అభిమానివి+అనుడున్‌= అసత్యమైన ప్రతిజ్ఞయందు అభిమానం కలవాడవు (ప్రతిజ్ఞచేసి నెరవేర్చుకొనలేనివాడవు); 
అనుడున్‌= అని పరావసువు పలుకగా; అతండు= ఆ పరశురాముడు; మగుడన్‌= మరల; రోషము+ఎత్తి= కోపంవచ్చి; కడంగి= 
ప్రయత్నించి; ఆ బాల వృద్దముగన్‌= పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళవరకు; నర+ఇందద్ర+వితతిన్‌= రాజ(శ్రేష్టుల సమూహాన్ని; 
'క్రూరతన్‌= మిక్కిలి క్రూరభావంతో; నజుకెన్‌= సంహరించాడు. 

తాత్పర్యం: “ప్రతర్హనుడు మొదలుకొని ఉన్న వారందరు రాజులు కారా? చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనలేని వాడవు 
అని పరావసు డనే రాజు పలుకగా, పరశురాముడు కోపోద్రిక్తుడై బాలురు వృద్దులు అని లెక్కచేయక సమస్త రాజ 
లోకాన్ని క్రూరాత్ముడై సంహరించాడు. 


వ. గర్భంబుల నున్న యర్ధకులను మజియు వివిధ ప్రకారంబుల6 బోరం దప్పిపోయి పుడమి యేలు రాజులం 
గాలాంతరంబుల వెదకి వెదకి వధియించిె; నిట్లిరువది యొక్కమాటు నేల నిః క్షత్రంబు గావించి యశ్వమేధ 
యాగంబు సేసి, దక్షిణగా నీ క్షితి యంతయుం గశ్యపున కిచ్చె;, బదంపడి యమ్ముని యా జామదగ్స్వుతో ని 
ట్లనియె. 86 

ప్రతిపదార్థం: గర్భంబులన్‌+ఉన్న+అర్భకులను= తల్టుల కడుపులందున్న పసికూనలను; మజీయున్‌= అంతేకాక; వివిధ 

ప్రకారంబులన్‌= అనేక రీతులుగా; పోరన్‌+తప్పిపోయి= యుద్ధంలో తప్పించుకొనిపోయి; పుడమి+ ఏలు రాజులన్‌= భూమినేలుతున్న 
రాజులను; కాల+అంతరంబులన్‌= వివిధ కాలాలలో; వెదకి వెదకి= రాజులను వెదకి వెదకి; వధియించెన్‌= సంహరించాడు; 
ఇట్టు+ఇరువది ఒక్కమాయి= ఈ విధంగా ఇరవై ఒక్కసార్జు; నేలన్‌= భూమిని; నిః+క్షత్రంబు కావించి= రాజులు లేకుండా చేసి; 
అశ్వమేధ యాగంబు+చేసి= అశ్వమేధ మనే యజ్ఞాన్ని చేసి; ఈ క్షిత+అంతయున్‌= ఈ భూమినంతటిని; కశళ్యపునకున్‌= కశ్యప 
ప్రజాపతికి; దక్షిణగాన్‌+ఇచ్చెన్‌= దానం చేశాడు; పదంపడి= ఆ తరువాత; ఆ+ముని= ఆ కశ్యప ప్రజాపతి; ఆ జామదగ్భ్యుతోన్‌= 
ఆ జమదగ్ని కుమారుడైన పరశురాముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: తల్టుల గర్భాల్లో ఉన్న శిశువులను అనేక రీతులుగా యుద్దంలో తప్పించుకొనిపోయి రాజ్యమేలుతున్న 
౮ వ. ఠా 

రాజులను అనేక సంవత్సరాలపాటు వెదకి వెదకి పరశురాముడు సంహరించాడు. ఆ విధంగా ఇరవై ఒక్కసార్జు 

ఈ భూమిపై రాజులు లేకుండా చేసి అశ్వమేధయాగం చేసి, ఈ భూమినంతటిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. 

ఆ కశ్యపుడు పరశురాముడితో ఇట్లా అన్నాడు. 

తే. “అశ్వమేధ యాగంబున నవని యెల్ల । నాకు దక్షిణగా నిచ్చినాండ; వింక 

నాధిపత్యంబు నీకు లే దరుగు దక్షి। ణాబ్దిపారదేశమునకు ననఘచరిత! 87 


204 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: న+అఘ చరిత్ర!= ఓ పాప రహితుడైన పరశురామా!; అశ్వమేధ యాగంబునన్‌= అశ్వమేధయాగంలో; 
అవని+ఎల్లన్‌= భూమినంతటిని; నాకున్‌ దక్షిణగాన్‌+ఇచ్చినాండవు= నాకు దానం చేశావు; ఇంకన్‌= ఇక మీదట; నీకున్‌; 
ఆధిపత్యంబు= అధికారం; లేదు= లేదు; దక్షిణ+అబ్ది+పారదేశమునకున్‌= దక్షిణ సముద్రతీర దేశానికి; అరుగు= వెళ్ళుము. 


తాత్పర్యం: 'పాపరహితుడవైన ఓ పరశురామా! అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటిని నాకు దానం చేశావు. 
ఇంక ఈ భూమిమీద నీకు అధికారం లేదు. కాబట్టి దక్షిణసము([ద్రం హద్దుగా కలిగిన ప్రదేశానికి వెళ్ళుము” అని 
కశ్యప'ప్రజాపతి పలికాడు.) 


వ అని పలికి యెందేని నేమేనియుం దెజంగున శేషించినరాజ పింఛంబునకు నిశ్శేషత్వంబు వాటిల్లకుండం 
బరిహరించు బుద్ధిం బలికిన నప్పురుష సింహుండు 'నట్ల కాకి యని పోవ, నతని వలని వెలపున నవ్వలని 
సముద్రుండు శూర్చాకార ప్రదేశంబు బెరయం గొంతదేశం బతనికి విహారస్టానంబు గావించె; నివ్విధంబునం 
గశ్యప మునీంద్రుండు పరిగ్రహించి భూమి భూసుర ప్రకరంబుల కిచ్చి తపోవనంబున కరిగె; భూమియు 
నతనిపేరంగాశ్యపి యన నెగడె( గొండొక కాలంబునకు వైశ్య శూద్ర ప్రముఖులు దర్పితులై వివిధ ప్రకారంబుల 
విప్రదారధన ధాన్యాదు లపహరింపం దొడంగిరి. 88 


ప్రతిపదార్హం: అని పలికి= అని చెప్పి; ఎందున్‌+ఏనిన్‌+ఏమి+ఏనియున్‌+తెణంగునన్‌= ఎక్కడైనా ఎట్టాంటి విధంగానైనా; శేషించిన= 
మిగిలిన అంటే పరశురాముడు వధించగా మిగిలిన; రాజ పింఛంబునకున్‌= రాజుల సమూహానికి; నిశేషత్వంబు+పాటిల్లకుండన్‌= 
ఏ మాత్రమూ మిగులు లేకుండాపోవటాన్ని; పరిహరించుబుద్దిన్‌+పలికినన్‌= నివారించదలచి చెప్పగా; ఆ+పురుష సింహుండు= 
పురుషులలో ్రేష్టుడైన ఆ పరశురాముడు; అట్టకాక+అనిపోవన్‌= అట్టాగేనని పోగా; అతని వలని వెజపునన్‌= ఆ పరశురాముడి 
వలన భయంతో; ఆ+వలని= దక్షిణ దిక్కునందలి; సముద్రుండు= సాగరుడు; శూర్చ+ఆకార ్రదేశంబు బెరయన్‌= చేట 
ఆకారంతోటి స్థలం కలిగిన; కొంత దేశంబు= కొంత భూమిని; అతనికిన్‌= ఆ పరశురాముడికి; విహార స్ట్థానంబు+కావించెన్‌= 
మసలటానికి తగిన ప్రదేశంగా చేశాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కశ్యపముని+ఇం[ద్రుండు= మహర్షి (శ్రేష్టుడైన కశ్యపుడు; 
పరి[గ్రహించి= పరశురాముడి వలన దానంగా పొంది; భూమిన్‌= భూమినంతటిని; భూసుర ప్రకరంబులకున్‌+ఇచ్చి= బ్రాహ్మణ 
సమూహాలకు ఇచ్చి; తపః+వనంబునకున్‌+అరిగెన్‌= తపస్సుకై వనానికి వెళ్ళిపోయాడు; భూమియున్‌= (అప్పటి నుండి) ఈ భూమి; 
అతని పేరన్‌= ఆ కశ్యప ప్రజాపతి దానంగా (గ్రహించి రాజులకు ఇవ్వటం వలన; కాశ్యపి+అనన్‌+నెగడెన్‌= కాశ్యపి అని ప్రసిద్ది 
పొందింది; కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; వైశ్య శూద్ర ప్రముఖులు= వైశ్యులలో, శూద్రులలో ముఖ్యులైన వాళ్ళు; 
దర్పితులు+ఐ= గర్వించి; వివిధ ప్రకారంబులన్‌= అనేక రీతులుగా; విప్రదార ధన ధాన్య+ఆదులన్‌= (బ్రాహ్మణుల భార్యలూ, 
ధనమూ, ధాన్యమూ మొదలైన వాటిని; అపహరింపన్‌+తొడంగిరి= దొంగిలించ నారంభించారు. 


తాత్పర్యం: కళ్యపప్రజాపతి అవశేషం లేకుండా రాజలోకం నశించి పోతుందేమోనన్న శంకతో దానంగా నా కిచ్చిన 
రాజ్యంపైన నీకు అధికారం లేదని పరశురాముడిని దక్షిణసము[ద్రం ఎల్లగా ఉన్న ప్రదేశంలోని తపోవనానికి 
పొమ్మన్నాడు. అదేరీతి అతడు వెళ్ళిపోయాడు. పరశురాముడివలన భయంతో దక్షిణసముద్రుడు అతడు 
విహరించటానికి చేట ఆకారంతో కొంత భూమి నిచ్చాడు. పరశురాముడి వలన దానంగా పొందిన భూమి నంతటిని 
(బ్రాహ్మణుల సమూహానికి సమర్పించి, కశ్యపుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భూమి 'కాళ్యపి” 
అనే ప్రసిద్ధి పొందింది. కొంత కాలానికి వైశ్య శూద్రులలో శ్రేష్టులైన వాళ్ళు మిక్కిలి గర్వించి అనేక రీతులుగా 
(బ్రాహ్మణుల భార్యలను, ధనధాన్యాలను మొదలైన వాటిని దొంగిలించటం మొదలు పెట్టారు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 205 


రూ 


పదపది విప్రులు పథము దప్పి వధంబు । మద్యపానంబు సన్మార్గ వర్తు 

లైన సాధుల ధన మపహరించుటయును । మొదలుగాంగ నకృత్యములకు. జొచ్చి 
రధ్వరాదిక సత్రియల్‌ ప్రవర్తింపక । తెక్కలిబంది యే దిక్కులందు 

దజుచయ్యె నిమ్మెయి ధర్మంబు సెడి యధ । ర్మంబు వర్తించి యరాజకత్వ 


ఆ. దోష జాతమైన దురిత బాహుళ్యంబు । గుతిలపెట్ట భూమి యతలమునకు. 
బోవ నెటింగి కశ్యపుండు నిజోరువు నెటి । గ్రుచ్చి దాపు గాంగ నిచ్చి యెత్తె. 89 


ప్రతిపదార్థం: పదపడి= ఆ వెనుక; విఫ్రులు= బ్రాహ్మణులు; పథము+తప్పి= ధర్మ మార్గాన్ని తప్పి; వధంబు= హత్యను; మద్యపానంబు= 
మద్యం సేవించటం; సత్‌+మార్షవర్తులు+అయిన= ఉత్తమ మార్గంలో నడచుకొంటున్న; సాధుల= ఉత్తములయొక్క; 
ధనము+అపహరించుటయును= (ద్రవ్యాన్ని దొంగిలించటం; మొదలుకాంగన్‌= మొదలుకొని; అకృత్యములకున్‌+చొచ్చిరి= దుర్మార్గ 
ప్రవర్తనలకు పూనుకొన్నారు; అధ్వర+ఆదిక+సత్‌+క్రియల్‌= యాగం మొదలైన ఉత్తమ కార్యాలు; ప్రవర్తింపక= జరగక; తెక్కలి= 
దొంగిలించటం; బంది= చెరబట్టటం; ఏ దిక్కులందున్‌= అన్నిచోట్ల; తజుచు+అయ్యెన్‌= అతి సామాన్యమై పోయింది; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; ధర్మంబు+చెడి= ధర్మం చెడిపోయి; అధర్మంబు వర్తించి= అధర్మం అధికమై; అరాజకత్వ దోష జాతము+అయినన్‌= 
రాజులు లేమి వలన కలిగిన దోషంవలన ఏర్పడిన; దురిత బాహుళ్ళంబు= దుర్మార్గం అధికమై; కుతిల పెట్టన్‌= కుంగదీయగా; 
భూమి= భూమాత; అతలమునకున్‌+పోవన్‌= భూమి కిందటి లోకానికి వెళ్ళగా; కశ్యపుండు= కశ్యప ప్రజాపతి తెలిసికొని; నిజ+ఊరువున్‌= 
తన తొడను; నెటి (గ్రుచ్చి= చక్కగా సంధించి; దాపు+కాంగన్‌+ఇచ్చి+ఎత్తెన్‌= ఆధారం కాగా భూమిని ఎత్తి పట్టాడు. 


తాత్పర్యం: కశ్యప ప్రజాపతి బ్రాహ్మణసమూహానికి రాజ్యం అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బ్రాహ్మణులు 
ధర్మమార్లాన్ని వదలిపెట్టి కారణరహితంగా వధించటం, మద్యం సేవించటం, ఉత్తమమార్గంలో నడుస్తూ ఉన్న 
సాధుజనుల భార్యలను ధనధాన్యాలను దొంగిలించటం మొదలైన పనులు చేస్తూ అధర్మానికి పాలుపడ్డారు. తాము 
నిర్వహించవలసిన యజ్ఞయాగాది కర్మలు వదలిపెట్టి ఇతరులను దోచుకొనటం, చెరపట్టటం సామాన్యమైపోయింది. 
ఈ విధంగా అధర్మమార్గమే ప్రధానమై రాజులు లేకుండటంవలన అరాజకత్వంవలన కలిగిన అనేక దోషజాలం 
భూమిని |క్రుంగదీసింది. భూమి భరించలేక కిందికి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తెలిసికొన్న కశ్యపప్రజాపతి 
తన ఊరువులను ఆధారంగా చేసి భూమిని పైకి ఎత్తాడు. 


వ. _ అది కారణంబుగా ధరణి యుర్వి యనం బ్రసిద్ది వహించె; నయ్యుద్దరణ సమయంబునం గాశ్యపి గశ్యపుని 
వేడుకొని యుత్తమ క్షత్రియులు దండనీతి ప్రయోగంబునం జేసి ధర్మంబు రక్షించి తన్ను సురక్షితం 
జేయువారుగా వరంబు వదయుటకై యమ్మహామునితో ని ట్లనియె. 90 


ప్రతిపదార్థం: అది కారణంబుగాన్‌= రసాతలానికి వెళ్ళిన భూమిని కశ్యప ప్రజాపతి తన ఊరువులు ఆధారంగా, ఎత్తి పట్టటమనే 
కారణం వలన; ధరణి= ఈ భూమి; ఉర్వి+అనన్‌= ఉర్వి అనే పేరుతో; ప్రసిద్ది వహించెన్‌= ప్రఖ్యాతి చెందింది; ఆ+ఉద్ధరణ 
సమయంబునన్‌= ఆ విధంగా ఉద్ధరించబడిన సమయంలో; కాళ్యపి= కాశ్యపి అనబడే భూమి; కశ్యపుని వేండుకొని= కశ్యప ప్రజాపతిని 
(ప్రార్ధించి; ఉత్తమ క్షత్రియులు= (శ్రేష్టులైన రాజులు; దండనీతి ప్రయోగంబునన్‌+చేసి= దండోపాయమనే నీతి మార్గంవలన (సామ, 
దాన, భేద, దండోపాయాలనే చతురుపాయాలలో ఒక్షటైన దండోపాయం వలన); ధర్మంబు రక్షించి= ఉత్తమ ధర్మాన్ని పరిరక్షించి; 
తన్ను= భూమిని; సురక్షితన్‌+చేయువారుగాన్‌= భయంలేని దానినిగా చేయగలవారుగా; వరంబున్‌+పడయుటకై= వరం 
పొందటానికై; ఆ మహామునితోన్‌= ఆ మహర్షితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పింది. 


206 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: కశ్యపుడు కిందికి వెళ్ళిన భూమిని తన ఊరువు ఆధారంగా పైకి ఎత్తటంవలన ఈ భూమి ఉర్వి 
అని ప్రసిద్ధి కెక్కింది. ఆ సమయంలోనే ఉత్తమ రాజులు దండనీతి మార్గాన్ననుసరించి ధర్మాన్ని రక్షించి తనను 
సురక్షితను చేయగలవారుగా కశ్యపుడివలన వరం పొందటానికి ఆ మహర్షితో ఇట్టా అన్నది. 


భూదేని కశ్యపునితో( బరశురామునిచే( జావనిరాజుల. జెప్పుట. (సం. 12-49-66) 


క 'నాయం దచట నచట రా। మాయత బాహా విభూతి కగపడని ఘనుల్‌ 
ధీయుక్తులు గల; రన్నర । నాయకులను వినుము పనుపు నను రక్షింపన్‌.” 91 


ప్రతిపదార్థం: వినుము= ఓ కశ్యప ్రజాపతీ! వినుము; నా యందున్‌+అచటన్‌+అచటన్‌= భూమిమీద అక్కడక్కడ; రామ= 
పరశురాముడి యొక్క; ఆయత= పొడవైన; బాహా= చేతుల యొక్క; విభూతికిన్‌= సంపదకు; కనపడని= కనిపించని; ఘనుల్‌= 
గొప్పవారు; ధీయుక్తులు= బుద్దిశాలులు; కలరు= ఉన్నారు; ఆ+నరనాయకులను= ఆ రాజులను; నను రక్షింపన్‌= నన్ను 
రక్షించటానికి; పనుపు(ము)= ఆజ్ఞాపించుము. 


తాత్పర్యం: జ కశ్యప 'ప్రజాపతీ! పరశురాముడి బాహు పర్మాకమ సంపదకు కనిపించకుండా తప్పించుకొన్న 
రాజులు అక్కడక్కడ ఉన్నారు. అటువంటి ప్రజా నాయకులను నా సంరక్షణార్థం పంపుము” (అని భూదేవి 
ప్రార్ధించింది.) 


వ. _అనిపలికియద్దేవి తన సురక్షితత్వంబున హైహయులు గొందటు చావునకుం దప్పుటయు, బౌరవాన్వయ 
ప్రభావుండగు విదూరథ సుతుండు బుక్షవత్ప్సర్వతంబున బుక్షంబులచేత రక్షితుం డగుటయుి, 
సాదాసవంశ జనితుం దొక్కరుండు పరాశర సంయమి వరు నధ్వర కాలంబునం. జేరినం 
గారుణ్యాతిశయంబున నమ్మహాత్ముండు వాని శూద్ర ప్రవర్తనంబున సర్వ కర్మంబులు.€ జేయించుకొని 
రక్షింప సర్వకర్ముం డనం బరంగుటయు, శిబి మనుమండు గోపతి యనువాండు, వనంబున గోవులు 
రక్షించిన బ్రతికియునికియుం, బ్రతర్దన పుత్రుడు వత్సాభిధానుండు వత్సంబులు గోష్టంబున రక్షణం 
బాచరింప సంచరించుటయు, దివిరథ తనయుం డగు దధివాహను కొడు కంగుం డనువాండు గంగా 
కూలంబుల గౌతమ మునీంద్రుని రక్షం జేసి నిర్ణయుందై వర్తిల్లటయు, బృహద్రథ కులజాతుండు భూరి 
నామథేయుండు గృధ్రకూట శైలంబున గోలాంగూలంబులు రక్షించుట వలన గలిగి యుండుటయు, 
మరుత్త సంతాన సంభవులు చతుర్వర్ష వయస్కులగువారు మువ్వురు సముద్రుండు రక్షకుందై పెనుపం 
దత్తీరంబునం బెరుంగుటయుం జెప్పి వా రుత్తమ క్షత్రియులు వారలు సమ్యక్సరిపాలనయున న 
న్నరయువారుగా ననుగ్రహించిన నచలితనై యుండెద. 92 


ప్రతిపదార్హం: అని పలికి= అని చెప్పి; ఆ+దేవి= ఆ భూదేవి; తన సురక్షితత్వంబునన్‌= తాను రక్షించగా; కొందజు హైహయులు= 
కొంత మంది హైహయరాజులు; చావునకున్‌+తప్పుటయున్‌= మరణం నుండి తప్పించుకొనటం వలన; పౌరవ+అన్వయ+'ప్రభవుండు+ 
అగు= పూరు వంశంలో జన్మించిన వాడగు; విదూరథ సుతుండు= విధూరథు డనే వాడి కుమారుడు; బుక్షవత్పర్వతంబునన్‌= 
బుక్షవంతమనే పర్వతంలో; బుక్షంబులచేతన్‌= ఎలుగుబంట్ల చేత; రక్షితుండు+అగుటయున్‌= కాపాడబడి; సౌదాసవంశ 
జనితుండు= సుదాస వంశస్థుడు; ఒక్కరుండు= ఒక్కడు; పరాశర సంయమి వరు+అధ్వర కాలంబునన్‌+చేరినన్‌= ముని'శ్రేష్టుడైన 
పరాశరుడియొక్క యాగకాలంలో చేరగా; కారుణ్య+అతిశయంబునన్‌= దయాతిశయంతో; ఆ+మహాత్ముండు= ఆ మహాత్ముడైన 
పరాశరుడు; వాని= వానియొక్క; శూద్ర ప్రవర్తనంబునన్‌= శూద్రోచితమైన నడవడికతో; సర్వకర్మంబులును= సమస్త కార్యాలను 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 207 


చేయించుకొని; రక్షింపన్‌= రక్షించగా; సర్వకర్ముండు+అనన్‌+పంరగుటయున్‌= సర్వకర్ముడని పిలువ బడటమూ; శిబిమనుమండు= 
శిబిచక్రవర్తి మనుమడు; గోపతి= గోపతి అనేవాడు; వనంబునన్‌= అరణ్యంలో; గోవులు రక్షించినన్‌= గోవులను రక్షించటం వలన; 
బ్రతికి+ఉనికియున్‌= జీవించి ఉండటమూ; ప్రతర్షన పుత్రుండు= ప్రతర్దనుడనే వాడి కుమారుడు; వత్స+అభిధానుండు= వత్సుడనే 
పేరుతో; వత్సంబులు= దూడలు; గోష్టంబునన్‌= గోశాలలో; రక్షణంబు+ఆచరింపన్‌= సంరక్షించగా; సంచరించుటయున్‌= 
తిరుగటమూ; దివిరథ తనయుండు+అగు= దివిరథుడియొక్క కుమారుడు అయిన; దధివాహను కొడుకు= దధి వాహనుడి కొడుకు 
అయిన; అంగుండు+అనువాండు= అంగుడనేవాడు; గంగా+కూలంబునన్‌= గంగానదీ తీరంలో, గౌతమ+ముని+ఇంద్రుని+రక్షన్‌+చేసి= 
గౌతమ ముని శశ్రేష్టుని రక్షణవలన; నిర్భయుండు+అయి= భీతిలేనివాడై; వర్తిల్లటటయున్‌= జీవించటమూ; బృహద్రథ కుల 
జాతుండు= బృహద్రథుని వంశంలో పుట్టిన వాడైన; భూరి నామధేయుండు= భూరి అనే పేరు కలవాడు; గృధ్ర కూట శైలంబునన్‌= 
గృధ్ర కూటమనే పర్వతంలో; గోలాంగూలంబులు= కొండముచ్చులు; రక్షించుట వలనన్‌+కలిగిన= రక్షించటంచేత బ్రతికి 
ఉండటమూ; మరుత్త సంతాన సంభవులు= మరుత్తుడనే వాడి సంతానం వలన కలిగిన; చతుర్‌+వర్ష్హావయస్కులగువారు= నాలుగు 
సంవత్సరాల వయస్సు కలిగిన వారైన; మువ్వురు= ముగ్గురు; సము(ద్రుండు= సాగరుడు; రక్షకుండై పెనుపన్‌= రక్షకుడై పోషింపగా; 
తద్‌+తీరంబునన్‌= ఆ తీరంలో; పెటుంగుటయున్‌+చెప్పి= పెరగటాన్ని తెలియజేసి; వారు+ఉత్తమ క్షత్రియులు= పైన పేర్కొన్న 
వారందరు ఉత్తమరాజులు; వారలు= వారందరు; సమ్యక్‌+పరిపాలనంబునన్‌= మంచి ఏలుబడితో; నన్నున్‌+అరయువారుగాన్‌= 
నన్ను జాగ్రత్తగా చూసేవారుగా; అనుగ్రహించినన్‌= ప్రసాదిస్తే అచలితన్‌+అయి+ఉండెదను= స్థిరంగా ఉండగలను. 


తాత్పర్యం: ఆ భూదేవి సంరక్షించగా చావునుండి తప్పించుకొని, హైహయవంశరాజులు కొందరు చావకుండా 
బతికిపోయారు. కురువంశంలో జన్మించిన విదూరథుడి కుమారుడు బుక్షవంతమనేపర్వతంలో ఎలుగుబంట్లచేత 
రక్షించబడ్డాడు. సుదాసు వంశంలో జన్మించిన ఒకడిని యాగకాలంలో పరాశరుడు దయతలచి అతడిచేత 
శూ(ద్రకులోచితంగా సర్వకర్మలు చేయించుకొనటం వలన సర్వకర్ముడనే ప్రసిద్ధిపొంది మిగిలిపోయాడు. శిబిచక్రవర్తి 
మనుమడైన వాడు అరణ్యంలో గోవులు రక్షింప బ్రతికిపోయాడు. ప్రతర్షనకుమారుడైన వత్సుడనే పేరు కలిగినవాడు 
దూడలను గోశాలలో సంరక్షింప బ్రతికిపోయాడు. దివిరథుని కుమారుడైన దధివాహనుడనే వాడికొడుకైన అంగుడనే 
వాడు గంగాతీరంలో గౌతమమహర్షి సంరక్షించటంవలన జీవించాడు. బృహద్రథవంశంలో పుట్టిన భూరి అనే పేరు 
కలవాడు గృధ్రకూట పర్వతంలో కొండముచ్చుల రక్షణలో (బ్రతికి బట్టకట్టాడు. మరుత్తుయొక్క సంతానంవలన 
పుట్టిన నాలుగేళ్ళ వయస్సున్న ముగ్గురు సముద్రుడి రక్షణలో పెరిగి పెద్దవారయ్యారు - అని చెప్పి 'వాళ్ళంతా 
ఉత్తమ క్షత్రియులు. సముచితమైన పరిపాలనలో పాలించగలవారినిగా నాకు ప్రసాదించండి. అప్పుడు నేను స్థిరంగా 
ఉండగలను” 


క. _ వారల పెద్దలు నాకై। పోరం బరశురాము చేత. బొలిసిరి; నాకున్‌ 
వారి నధిపతుల6 జేయుట । గోరందగు. గాన యిట్లు గోరితి ననఘా!” 93 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాప రహితుడైన కశ్యప 'ప్రజాపతీ! వారల పెద్దలు= పైన పేర్కొన్న వారు పెద్దలు; నాకై పోరన్‌= 
భూమికొరకు యుద్దం చేయగా; పరశురాము చేతన్‌+పొలిసిరి= పరశురాముడిచేత చనిపోయారు; నాకున్‌+వారిన్‌+అధిపతులన్‌+చేయుట= 
నాకు వారిని అధినేతలుగా చేయటం; కోరన్‌+*తగున్‌= కోరతగినదే; కాన= కావున; ఇట్టు+కోరితిన్‌= అందుకే నేనిట్టా (ప్రార్ధించాను. 
తాత్పర్యం: అనేక విధాలుగా రక్షించబడిన రాజవంశజుల పెద్దలందరు భూమికొరకు పోరాడిన వారే. అయితే 
వారందరు పరశురాముడి చేత సంహరించబడ్డారు. అందుకే వారు రాజ్యాధిపతులు కాదగిన వారని ఇట్టా 
కోరుకొన్నాను.” 


208 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. అనిన విని వారి రావించి య మ్మునీంద్రుం.। దందణను జూచి యాధిపత్యమున కిమ్మ 
హాభుజులు దగు వారని యవనిం దగిన ।; యట్లు విభజించి యభిషేక మాచరించి. 94 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని పలుకగా విని; వారిన్‌ రావించి= వారిని రప్పించి; ఆ+ముని+ఇంద్రుండు= ఆ ముని(శ్రేష్టుడైన 
కశ్యపుడు; అందజణను+చూచి= వచ్చిన రాజులందరిని పరిశీలించి చూచి; ఆధిపత్యమునకున్‌= అధికారానికి; ఈ+మహాభుజులు= 
ఈ మహా పరాక్రమ సంపన్నులు; తగువారు+అని= అర్హులని; తగిన+అట్టు= ఉచితమైన రీతిని; అవనిన్‌= భూమిని; విభజించి= 
పంచి; అభిషేకము+ఆచరించెన్‌= వారందరిని రాజ్యాభిషిక్తులను చేశాడు. 
తాత్పర్యం: ఆ కశ్యపప్రజాపతి భూదేవివలన తెలిసికొని రాజులందరిని పిలిపించి చూచి, రాజ్యాధిపత్యానికి అర్హులని 
భావించి, ఉచితమైన రీతిగా భూమిని విభాగించి వారిని రాజ్యాభిషిక్తులను చేశాడు. 
క. ఆ నృపుల వంశముల నా । నా నృపతులు పుట్టి; రిట్లు నరవర! నృప సం 

తానములు పెక్కు గలిగి మ । హీనాథత్వమున వ్రాలె నెందును గలయన్‌. 95 


ప్రతిపదార్థం: నరవర1౯ఓ రాజశ్రేష్టుడవైన ధర్మరాజా!; ఆ నృపుల వంశములన్‌= ఆ రాజుల వంశాల మూలాన; నానా నృపతులు= 
అనేక రాజులు; పుట్టిరి= జన్మించారు; ఇట్టు= ఈ విధంగా; నృప సంతానములు= రాజ సంతతులు; పెక్కు+కలిగి= అనేకం 
పుట్టి; ఎందునున్‌+*కలయన్‌= భూమి అంతటను; మహీనాథత్వమునన్‌+వ్రాలెన్‌= రాజ్యాధికారంలో ప్రవేశించారు. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ పైన పేర్కొన్న రాజవంశాలలో పెక్కుమంది రాజులు పుట్టారు. ఈ విధంగా 
రాజవంశాలు పుట్టి పెరిగి భూమి అంతట రాజ్యాధికారంలో ప్రవేశించారు. 


క. _ అప్పరుసునం బెరింగిన నృపు | లిప్పుడు భారత రణోపహృతులై పలువుర్‌ 
గుప్పలు గొనంబడి; రనికిం । దప్పిన వాందొకం డొకండ ధర నంతంతన్‌. 96 


ప్రతిపదార్థం: ఆ+పరుసునన్‌= ఆ విధంగా; పెరిగిన నృపులు= వృద్దిపొందిన రాజులు; భారతరణ+ఉపహృతులు+అయి= భారత 
యుద్ధంలో సంహరించబడినవారై; పలువుర్‌= అనేకులు; కుప్పలు గొనన్‌+పడిరి= కుప్పలుగా పడి ఉన్నారు; ధరన్‌= భూమిపై; 
ఆంతన్‌+అంతన్‌= అక్కడక్కడ; ఒకండు+ఒకండు= ఒక్కొక్కడు; అనికిన్‌= యుద్దానికి గురికాక; తప్పినవాండు= తప్పించుకొన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా అభివృద్ది చెందిన రాజులు భారతయుద్ధంలో సంహరించబడి కుప్పలుగా కూలి పడి ఉన్నారు. 
భూమిమీద అక్కడక్కడ ఒక్కొక్కడుగా యుద్ధంలో తప్పించుకొని ఉన్నారు. 


వ. నీ వడిగిన పూర్వ వృత్తాంతంబు చిత్తాయత్తంబుగా నెటింగించితి; ననవుడు ధర్మనందనుండు గోవిందు 
తోడ *'బరశురాము. డింతటి వాండగునే? కోపంబును, విక్రమాటోపంబును జిత్రంబుగా ధాత్రి నిఃక్షత్రంబు 
సేసె” నని పలికె; వెండియు. 97 


ప్రతిపదార్థం: నీవు+అడిగిన= నీవు అడిగిన; పూర్వ వృత్తాంతంబు= పూర్వ చరిత్ర; చిత్త+ఆయత్తంబుగాన్‌= మనస్సుకు 
హత్తుకొనేటట్టుగా; ఎటింగించితిన్‌= తెలిపాను; అనవుడున్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; గోవిందు తోడన్‌= కృష్ణుడితో; 
పరశురాముండు+ఇంతటివాండు+అగునే?= పరశురాముడు ఇంత గొప్పవాడా?; కోపంబును= కోపమూ; విక్రమ+ఆటోపంబును= 
పరాక్రమాతిశయమూ; చిత్రంబుగాన్‌= ఆశ్చర్యం కొల్పగా; నిః క్షత్రంబుగాన్‌+చేసెన్‌= రాజులు లేకుండా చేశాడు; అని పలికెన్‌= 
అని అన్నాడు; వెండియున్‌= మరల. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 209 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “నీవు అడిగిన పూర్వకథ - అంటే పరశురాముడిచేత సమస్తరాజులు 
సంహరించబడిన ఈ భూమి మీద రాజులు ఎట్లా పుట్టారని నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్వకథ 
- అంతటిని మనస్సుకు హత్తుకొనేటట్టు తెలిపాను” - అని చెప్పాడు. ధర్మరాజు ఆశ్చర్య చకితుడై పరశురాముడు 
ఇంత గొప్పవాడా? అత్యంత కోపంతో పరాక్రమంతో భూమిని అంతటిని క్షత్రియ రహితంగా చేయగలిగా'డని 
ప్రశంసించాడు. 


తే. “ధరణియును బుక్షములు. బరాశరుండు గో స। మూహములు వత్సములు గౌతముండు గపులు. 
దోయధియు నింత పుణ్యంబు సేయునే? జ । నంబు భాగ్యంబు నభివర్దనమున కెక్కె 98 


ప్రతిపదార్హం: ధరణియును= భూమి; బుక్షములు= ఎలుగు బంట్టు;ు పరాశరుండు= పరాశరుడు; గో సమూహములు= 
ఆలమందలు; వత్సములు= దూడలు; గౌతముండు= గౌతమ మహర్షి కపులున్‌= కోతులు; తోయధియున్‌= నీటికి నిధి అయిన 
సముద్రుడు; ఇంత పుణ్యంబు+చేయునే?= ఇంత పుణ్యం సంపాదిస్తాయా?; జనంబు భాగ్యంబున్‌= ప్రజల అదృష్టం; 
అభివర్షనమునకున్‌+ఎక్కెన్‌= పొగడ్తకు తగినదయింది. 


తాత్పర్యం: పరశురాముడి కుఠారానికి బలికాకుండా రాజులను రక్షించిన భూమి, ఎలుగుబంట్లు, ఆవుల మందలు, 
దూడలు, కోతులు, సముద్రం మాత్రమే కాక పరాశర మహర్షి గౌతమ ముని కూడా ఇంత పుణ్యానికి నోచుకున్నారా? 
నిజంగా ఇది ప్రజల అదృష్టంగా అభివర్షించదగింది”. 


వ. అనియిట్లుసల్లాపంబుసేయుచు మాధవ ధర్మజు లరిగి, యోఘవతీ తీరంబున శరతల్పగతుం డై గాంగేయుం 
డున్నెడ కనతి దూరంబున రథావతరణంబు సేసిన, భీమసేన ప్రముఖులుం గృపాదులు నరదంబులు డిగ్గి, 
రిట్లందజు నంతరంగంబు లేకాగ్రంబులు సేసికొని చేరం జని, సాత్యవతేయ ప్రభృతి మునీంద్రులకుం బ్రణమిల్లి, 
మటథి భీష్ముం గాంచి రట్లు సముచిత ప్రకారంబునం గని యతనిం బరివేష్టించి యాసీనులై రప్పు; దచ్యుతుం 
డమ్మహాత్సు నాలోకించి యుమ్మలించుచు నతనితోడ. 99 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; సల్ద్టాపంబు+చేయుచున్‌= సంభాషించుకొంటూ; మాధవ ధర్మజులు+అరిగి= కృష్ణ ధర్మరాజులు వెళ్ళి; 
ఓఘవతీ తీరంబునన్‌= ఓఘవతీ నది ఒడ్డున; శరతల్ప గతుండు+అయి= అమ్ముల పాన్పునందు పడుకొన్న వాడై; 
గాంగేయుండు+ఉన్న+ఎడకున్‌= భీష్ముడు ఉన్న ప్రదేశానికి; అనతి దూరంబునన్‌= దగ్గరలోనే; రథ+అవతరణంబు+చేసినన్‌= 
రథంలో నుండి దిగగానే; భీమసేన ప్రముఖులున్‌= భీముడు మొదలైనవారును; కృప+ఆదులున్‌= కృపాచార్యుడు మొదలైన 
వారును; అరదంబుల్‌*+డిగ్గిరి= రథాల నుండి దిగిపోయారు; ఇట్టు+అందయున్‌= ఈ విధంగా అందరూ; అంతరంగంబులు+; 
ఏక+అ(గ్రంబులు+చేసికొని= హృదయాలను ఏకాగ్రతతో ఉంచుకొని; చేరన్‌+చని= సమీపించి; సాత్యవతేయ ప్రభృతి 
ముని+ఇంద్రులకున్‌= సత్యవతీ పుత్రుడైన వ్యాసుడు మొదలైన మునిశ్రేష్టులకు; ప్రణమిల్లి= నమస్కరించి; మజి= ఆ వెనుక; 
భీష్మున్‌+కాంచిరి= భీష్ముడిని సందర్శించారు; అట్టు= ఆ రీతిగా; సముచిత ప్రకారంబునన్‌+చని= తగినట్లుగా వెళ్ళి; అతనిన్‌= 
ఆ భీష్ముడిని; పరివేష్టించి= చుట్టుమూగి; ఆసీనులు+ఐరి= కూర్చున్నారు; అప్పుడు+అచ్యుతుండు= ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు; 
ఆ+మహాత్మున్‌= ఆ భీష్ముడిని; ఆలోకించి= చూచి; ఉమ్మలించుచున్‌= బాధపడుతూ; అతనితోడన్‌= ఆ భీష్ముడితో. 


తాత్పర్యం: శ్రీకృష్ణ ధర్మరాజులు మాటలాడుకొంటూ వెళ్ళి ఓఘవతీ నదీతీరంలో అమ్ములపాన్నుపై పడుకొని 
భీష్ముడు ఉన్న ప్రదేశానికి దగ్గరలోనే రథం నుండి దిగారు. అట్టాగే భీముడు, కృపుడు మొదలైనవారు రథాలనుండి 


210 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దిగారు. అందరూ హృదయాలను స్వాయత్తపరచుకొని సమీపించి వ్యాసుడు మొదలైన ముని'శ్రేష్టులకు నమస్కరించి 
ఆ వెనుక భీష్ముడిని దర్శించారు. ఆ విధంగా భీష్ముడిని దర్శించి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు 
ఆ మహనీయుడిని పరిశీలించి బాధ పడుతూ - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ.  'నీకు మున్వోలె నవ్యాకులమై యున్న । యదియె చిత్తంబు? దేహంబు పీడ 
ఘనము మనఃపీడకంటె నందురు బుధు । లొక ముల్కి యొడలిలో నున్న నలంత 
సేయు; నెమ్మెయి బహుసాయక కీలిత । మైన యంగంబు నొ వ్వడుగ నేల? 
యిట్టు లుండియు నించుకేనియు దుఃఖంబు6। బొరయమి పితృవరస్పూర్తి. గాదె! 


ఆ. దేవతలకు నైన నీ వుపదేశింతు । కలిమి లేములకు వికార మొంద 
కుండ బోధ వృద్దు లొరులు నిన్‌ దేర్చ్వంగ । వలవ కునికి నిజ మవార్యతేజ! 100 


ప్రతిపదార్హం: అవార్యతేజ!= వారించటానికి వీలులేని తేజస్సు కల ఓ భీష్ముడా!; నీకున్‌= నీకు; మున్‌+పోలెన్‌= ముందువలెనే; 
చిత్తంబు= మనస్సు; అవ్యాకులము+అయి ఉన్న అదియె?= కలత లేకుండా ఉన్నది కదా!; బుధులు= పెద్దలు; మనఃపీడకంటెన్‌= 
మానసిక బాధకంటె; దేహంబు పీడ= శారీరకమైన బాధ; ఘనంబు+అం(డ్రు= గొప్పది అంటారు; ఒక ముల్కి +ఒడలిలోన్‌+ఉన్నన్‌= 
ఒకే ఒక్క బాణం శరీరంలో ఉంటేనే; నలంత చేయున్‌= బాధిస్తుంది; ఏ+మెయిన్‌= ఏ విధంగా; బహుసాయక కీలితము+అయిన= 
అనేక బాణాలచేత గుచ్చుకొనబడ్డ; అంగంబు= శరీరంయొక్క; నొవ్వు+అడుగన్‌+ఏల?= బాధ ఎట్టా ఉన్నది అని అడుగనక్కరలేదు 
కదా! ఇట్టులు+ఉండియున్‌= నీ శరీరంలో ఇన్ని బాణాలున్నా; ఇంచుక+ఏనియున్‌= కొంచెమైనా; దుఃఖంబు+పొరయమి= దుఃఖం 
కలుగకుండా ఉండటానికి; పితృవర స్ఫూర్తిన్‌+కాదె!= మీ తండ్రి అయిన శంతను మహారాజు ఇచ్చిన వరంయొక్క గొప్పతనం 
కదా!; దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకు కూడా; నీవు+ఉపదేశింతు(వు)= ఉపదేశించుటకు సమర్భుడవు; కలిమి లేములకున్‌= 
ధనమున్నా, లేకున్నా; వికారము+ఒందకుండన్‌= వ్యతిరేక భావం పొందకుండా; ఒరులు= ఇతరులైన; బో ధవృద్దులు= జ్ఞానవృద్దులు, 
పెద్దలు; నిన్నున్‌+తేర్చంగ వలవక+ఉనికి= నిజం నీకు బోధించవలసిన అవసరం లేని మాట వాస్తవం. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు - 'ఓ మహానుభావా! నీ మనస్సు ఇదివరలోవలెనే కలత లేకుండా 
ఉన్నది కదా! మానసిక బాధకంటె శరీర బాధ గొప్పదని పెద్దలు చెప్పుతారు. శరీరంలో ఒక బాణమున్నా బాధిస్తుంది. 
కాగా, అనేక బాణాలు నాటిన నీ శారీరకబాధను గురించి అడగాలా? ఈ విధంగా ఉన్నప్పటికి నీకు బాధ కలగలేదంటే 
దానికి మీ తండ్రి వరమే కారణం. దేవతలకు సైతం నీవు ఉపదేశించగల సమర్జ్హుడవు. నీకు బాధ ఉన్నా లేకున్నా 
నీకు ఏ పెద్దలు ప్రబోధించ నక్కరలేదు. 


విశేషం: భీష్ముడు తన తండ్రికి సత్యవతిని భార్యగా చేయటంలో జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పూనుతున్నట్టు శపథం చెయ్యటం 
మూలాన శంతనుడు మెచ్చుకొని భీష్ముడికి స్వచ్చంద మరణం వరంగా ప్రసాదించాడు. ఆ కారణంగానే శరతల్పగతుడైన 
భీష్ముడు యుద్దంలో నాటిన శస్త్వాస్తాలు ఏ విధమైన బాధను కలిగించలేదని మన మిక్కడ [గ్రహించవలసి ఉన్నది. తిక్కనలో 
సూక్తులు ఉన్నాయి. “బుధులు మనః పీడకంటె దేహంబు పీడ ఘనము” అందురు. 'ఒక ముల్కి యొడలిలోనున్న నలంత 
సేయు నెమ్మెయి బహుసాయక కీలితమైన యంగంయబు నొ వ్వడుగ నేల?" ఇవి చక్కటి సామెతలు. కృష్ణుడి ఈ సమాశ్వాస 
వాక్యాలతో భీష్ముడు ఆనందించాడు. ఇక్కడ మనఃపీడకంటె దేహపీడ ఎక్కువంటాడు శ్రీకృష్ణుడు. కాని, లోకంలో మనోవేదన 
గొప్పదని గదా ప్రసిద్ధం? మరి ఏ న్యాయాన్ని అనుసరించి కృష్ణుడు అట్టా ప్రయోగించాడో తెలియదు. సమయానికి తగు 
మాటలాడు వైఖరి అంటే ఇదేనేమో! 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 211 


క. భూతంబుల సంసరణము । భూత భవద్దావి కార్యములు గర్మ సము 
ద్యోతన భంగియు నీ యథ । చేతివి కావె కురువంశశేఖరజన్నా! 101 


ప్రతిపదార్థం: కురువంశ శేఖర జన్మా!= కురువంశమునందు శ్రేష్టమైన జన్మం కలిగిన ఓ భీష్మా!; భూతంబుల= 
సర్వప్రాణికోటియొక్క; సంసరణము= జీవనమూ; భూత= కడచిన; భవత్‌= జరుగుతున్న; భావి కార్యములు= భవిష్యత్‌ కాలమునకు 
సంబంధించిన కార్యములు; కర్మసమ్‌+ఉద్యోతన భంగియున్‌= కర్మలయొక్క అత్యంతంగా ప్రకాశించే రీతి; నీ+అరచేతివి కావే!= 
నీ కరతలాధీనాలే కదా! 


తాత్పర్యం: (ప్రాణికోటుల జీవనరీతి, త్రికాలాలలో చేసే కార్యకలాపాలు, కర్మానుష్టానంవలన ్రకాశమానమై 
వెలుగొందే విధానం - ఓ భీష్మా! నీకు కరతలామలకమే కదా! అని శ్రీకృష్ణుడు భీష్ముడిని ప్రశంసించాడు. 


వ. అని వెండియు. 102 
తాత్పర్యం: అని చెప్పి మరల - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. రా జటె! రాగహీను€ డటె! రాజిత సుందరమూర్తి యట్టె! వి 
భ్రాజిత సంపదున్నత్రి విభాసిత వర్తను€ డట్టె! కామినీ 
రాజి మనోజ్జ్ఞభంగి చతురత్వ ధనుండటె! బ్రహ్మచర్యదీ 
క్షా జిత మన్మథుండు నటె! జన్మము లిట్టివి యెందు గల్గునే? 103 


ప్రతిపదార్థం: రాజు+అటె!= రాజట కదా!; రాగహీనుండు+అటె!= రాగరహితుడట కదా; రాజిత సుందరమూర్తి+అట్టె!= ప్రకాళిస్తున్న 
సౌందర్యమూర్తి కూడానట కదా!; విభ్రాజిత సంపద్‌+ఉన్నతి= ప్రకాశమనే సంపదయొక్క జొన్నత్యం చేత; విభాసిత= వెలుగొందుతున్న; 
వర్తనుండు+అట్టె!= నడవడిక కలవాడట!; కామినీ రాజి మనోజ్ఞ భంగి చతురత్వ ధనుండు+అటె!= స్త్రీ సమూహానికి మనోహరమైన 
రీతిలో, నైప్రుణ్యమనే సంపద కలవాడట కదా!; బ్రహ్మచర్య దీక్షా జిత మన్మథుండున్‌+అటె!= బ్రహ్మచర్యమనే పట్టుదలతో జయించబడిన 
మన్మథుడు కలవాడట!; ఇట్టివి జన్మముల్‌= ఇట్లాంటి పుట్టుకలు; ఎందున్‌+కలుగునే?= ఎక్కడైన సంభవిస్తాయా? 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి ఈ విధంగా ప్రశంసించాడు; క్షత్రియుడుగా జన్మించాడు. 
మహర్షులవలె ద్వంద్వాతీతుడయ్యాడు, ప్రకాశిస్తున్న సౌందర్యమూర్తి. విభ్రాజమానమై అత్యున్నతంగా వెలుగొందే 
నడవడిక కలవాడు; (స్రీసమూహానికి మనోహరమైన నైపుణ్యసంపద కలవాడు; (బ్రహ్మచర్యదీక్షచేత మన్మథుడిని 
జయించినవాడు; ఇట్టాంటి జన్మలు మరెక్కడైనా సంభవిన్తాయా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉత్తమ గుణగణాలను మిక్కిలి ప్రశంసించాడు. అట్లాంటి గుణాలు కలవాడు 
కావటంవలన ధర్మజుడికి సమస్తధర్మాలను ప్రబోధించగలిగాడు భీష్ముడు. మూల శ్లోకాలకు వన్నె తెచ్చేరీతిలో మనోహరంగా రచించాడు 
తిక్కన. భీష్ముడి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చేసిన ఈ పద్యరచన తిక్కన శ్రైలీవిన్యాసాని కొక మచ్చు తునక. 
క. _ సురలును నసురులు యక్షులు । నురగులు గంధర్వులును మహోద్దతి బై పై 

నురవడి వచ్చిన నొకండవ । పరాజితులం జేయు దుగ్ర బాహా స్పురణన్‌. 104 


ప్రతిపదార్థం: సురలునున్‌= దేవతలును; అసురులున్‌= రాక్షసులును; యక్షులున్‌= యక్షులును; ఉరగులున్‌= నాగులును; 
గంధర్వులును; మహా+ఉద్ధతిన్‌= గొప్ప పరాక్రమంతో; పైపైన్‌= మీది మీదికి; ఉరవడిన్‌వచ్చినన్‌= మహావేగంతో వస్తే; ఒకండవు+అ= 
ఒక్కడవే; ఉగ్రబాహా స్పురణన్‌= భయంకరమైన బాహు పరాక్రమ స్పూర్తితో; పరాబితులన్‌+*చేయుదు(వు)= ఓడించగలవు. 


212 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, గంధర్వులు మహాపరాక్రమంతో, మహావేగంతో మీది కెత్తి 
వచ్చినా లెక్కచేయక ఒక్కడవే ఎక్కటికయ్యంలో భయంకరమైన బాహుపరాక్రమంతో పరాజితులను చేయగల 
సమర్హుడవు. 


చ.  దమమును సత్యముం దపము దానము వేదములందు. జాపవే 
దమునను గల్లు నైపుణియు, ధర్మవిధిజ్ఞతయున్‌, విరోధి భూ 
రమణ విమర్హన క్రను విరాజిత శౌర్యము నీకు బోలె నై 
జము లగువాండు వేజొకండు శంతనునందన! పుట్టం డెన్నండున్‌. 105 


'ప్రతిపదార్దం: శంతను నందన!= ఓ శంతను మహారాజు కుమారుడవైన భీష్మా!; దమమును= కర్మేంద్రియాల ని(గ్రహం; 
సత్యమున్‌+తపమున్‌= సత్యం, తపస్సు; దానమున్‌= దానం; వేదములందున్‌+చాప వేదమునను= చతుర్వేదాలలోను, 
ధనుర్వేదంలోను; కల్న్లు= కలిగినట్టి; నైపుణియున్‌= నైపుణ్యం; ధర్మవిధిజ్ఞతయున్‌= ధర్మగుణం యొక్క జ్ఞానం; విరోధి= 
శత్రువులైన; భూరమణ= భూపతులను; మర్దన= సంహరించే; (క్రమ= పద్ధతిచేత; విరాజిత= (ప్రకాశిస్తున్న; శౌర్యమున్‌= 
పరాక్రమం; నీకున్‌+పోలెన్‌= నీకువలె; నైజములు+అగువాండు= సహజసిద్దమైన వాడూ; ఎన్నండున్‌= ఏ కాలంలోనూ; 
వేలు+ఒ6కడు= మరొకడు; పుట్టండు= జన్మించడు. 


తాత్పర్యం: ఓ భీష్మా! దమమూ, సత్యం, తపోదానాలు, వేదాలలోనూ ధనుర్వేదంలోను అత్యంత నైపుణ్యం, 
ధర్మోచితమైన జ్ఞానం, శత్రురాజులను వధించి విరాబిల్లే పరాక్రమం - నీవలె సహజసిద్దంగా కలవాడు, ఏ కాలంలోనూ 
జన్మించడు.” 

నిశేషం: తిక్కన పద్యరచనా శైలికి నిదర్శనం -ఈ పద్యం. భీష్ముడి ఉత్తమ గుణగణాలను శ్రీకృష్ణుడు ఏకరువు పెట్టాడు ఈ 
పద్యంలో. తిక్కన రచనారీతిలో చక్కటి లీ విన్యాసంతో 103 పద్యంవలె మనోహరంగా రచించాడు. మూలంలోని మూడు శ్లోకాలను 
తిక్కన ఈ పద్యంలో సముచితంగా మనోహరంగా రచించాడు. 


క. _ వేయేల? సంభవించునె ।; సాయక తల్పమున నుండి చావ6గ నొల్లన్‌ 
నా యిచ్చం గాక? యను నరు€। డే యుగమున౦ జూడ వినంగ నెచ్చట నైనన్‌. 106 


ప్రతిపదార్థం: వేయి+ఏల?= వేయి మాట లెందుకు?; సాయక తల్పమునన్‌+ఉండి= అమ్ముల పాన్పునందుండి, శయనించి ఉండి; 
నా ఇచ్చన్‌+కాక= నా ఇష్ట ప్రకారం కాక; చావంగన్‌+ఒల్లన్‌= మరణించ నిష్టపడను; అను= అనే; నరుండు= మానవుడు; ఏ యుగమునన్‌= 
ఏ యుగంలోనైనా; ఎచ్చటన్‌+ఐనన్‌= ముల్లోకాలలో ఎక్కడైనా; చూడన్‌ వినంగన్‌= చూడగా, వినగా; సంభవించునె?= కలుగుతాడా? 
తాత్పర్యం: ఏమైనా, శరతల్పగతుడై ఉండి, నా ఇష్టానుసారంగానే నేను మరణిస్తాను అని చెప్పగల మానవుడిని 
గూర్చి ఇంతకు ముందు యుగాలలోనూ, ముల్లోకాలలోనూ, ఎప్పుడైనా, ఎక్కడైనా వినబడటం గానీ, చూడబడటం 
గానీ జరిగిందా? 


తే... వసువులందును బెద్దవు, వాసవాది । సురుల మిగులుదు గుణముల, ధరణిసురులు 
సెప్ప విందు, నీ మహిమ నా చిత్తమునను । గందు ననుపమతేజ! గంగాతనూజ! 107 


ప్రతిపదార్థం: అనుపమ తేజ!= సాటిలేని తేజస్సు కలవాడా; గంగా తనూజ!= గంగాదేవికి పుత్రుడైన భీషా శ; వసువులందును+పెద్దవు= 
అష్టవసువులందరిలోను పెద్దవాడవు; గుణములన్‌= ఉత్తమ గుణగణాలలో; వాసవ+ఆది= ఇం(ద్రుడు మొదలుకొని; సురులన్‌= 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 213 


దేవతలలో; మిగులుదు(వు)= (శ్రేష్టుడనిపించు కొంటావు; నీ మహిమ= నీ మాహాత్యా్యాన్ని గూర్చి; ధరణి సురులు= భూ దేవతలైన 
(బ్రాహ్మణులు; చెప్పున్‌ విందున్‌= పొగడగా విన్నాను; నా చిత్తమునను+కందున్‌= నా మనస్సులోను నే నెరుగుదును. 


తాత్పర్యం: సాటిలేని తేజస్సంపన్నుడా! పవిత్ర గంగాదేవి పుత్రుడవైన ఓ భీష్మా! అష్టవసువులలో పెద్దవాడవు. 
ఉత్తమ గుణగణాలలో (శ్రేష్టుడవైన నీతో ఇంద్రాది దేవతలు సైతం చాలరు. బ్రాహ్మణులు నీ మహిమను గూర్చి 
పొగడగా విన్నాను. నేను సైతం నా మనస్సులో గుర్తించాను”. 


విశేషం: అష్టవసువులు: ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు - అని 
ఎనిమిది మంది అందులో ్రభాసుడే భీష్ముడుగా జన్మించాడు. ఒకానొక సమయంలో అష్టవసువులు భార్యా సమేతులై 
వళిష్ట్రాశమానికి వెళ్ళారు. వళిష్టుని హోమధేనువు పాలుతాగితే జరామరణాలు ఉండవని తెలిసి దాన్ని అష్టవసువులు అపహరిస్తారు. 
ఈ విషయం తెలుసుకొన్న వశిష్టుడు అష్టవసువులను మానవులుగా జన్మించమని శపిస్తాడు. అందులో ప్రభాసుని భార్య ఈ 
హోమధేనువు అపహరణకు మూలమని తెలిసి భూలోకంలో సంతాన రహితుడై చిరకాలం జీవించేటట్టు శపించాడు. అతడే 
భీష్ముడు. 

వ. అని పలికి పాందడవాగ్రజుం జూపి. 108 


ప్రతిపదార్దం: అని పలికి= అని శ్రీకృష్ణుడు మాటలాడి; పాండవ+అ(గ్రజున్‌+చూపి= పాండవులలో మొదటి వాడైన ధర్మరాజును 
భీష్మునకు చూపించి. 


తాత్పర్యం: అని శ్రీ కృష్ణుడు పలికి ధర్మరాజుకు భీష్ముడిని చూపించి - (తరువాతి పద్యంతో అన్వయం). 
కృష్ణుండు ధర్మజునకు ధర్మను లుపదేశింప భిష్క్ము నియమించుట (సం. 12-50-29) 


ఉ.  'నీవు తపో విశేష మహనీయత. జేసి జగంబు లన్నియున్‌ 
భావమునం గనుంగొని నృపాల మహోత్తర! చాలు; దీతండ 
త్యావిల చిత్తుండయ్యె సుహృదాప్తమృతిన్‌ దురటిల్లు నెవ్వగం 
బోవగఈ. ద్రోవు నీ దయిన పుణ్యతమస్ప్సుట వాక్య పద్ధతిన్‌. 109 


ప్రతిపదార్దం: నృపాల మహా+ఉత్తర=రాజులలో మహాశ్రేష్టుడైన ఓ భీష్మా!; నీవు; తపః+విశేషశమహనీయతన్‌+చేసి= విశిష్టమైన 
తపస్సు యొక్క, గొప్పతనం వలన; భావమునన్‌= మనస్సునందే; జగంబులు+అన్నియున్‌= లోకములన్నింటిని; కనుంగొని= 
తెలిసికొని; చాలుదు(వు)= సమర్ధుడవై ఉంటావు; ఈతండు= ఈ ధర్మరాజు; సుహృద్‌+ ఆప్రమృతిన్‌= స్నేహితుల, బంధువుల 
యొక్క మరణంచేత; అతి+ఆవిలచిత్తుండు+అయ్యెన్‌= అత్యంత బాధతో కూడిన చిత్తం కలవాడు అయ్యాడు; దురటిల్టున్‌= 
తపిస్తున్నాడు; నెజ+వగన్‌= మిక్కిలి బాధను (ధర్మరాజుయొక్క బాధను); నీదు+అయిన= నీదైన; పుణ్యతమ స్ప్సుట వాక్య పద్ధతిన్‌= 
మహా పుణ్యంతో కూడుకొని స్పష్టమైన మాటల రీతితో; పోవంగన్‌+*త్రోవు(ము)= తొలగి పోయేటట్టుగా చేయవలసింది. (శ్రీకృష్ణుడు 
కోరుతున్నాడు). 


తాత్పర్యం: 'ఓ రాజశ్రేష్టుడైన భీష్మా! నీవు అత్యంత తపస్సంపన్నుడవు. అందువలననే లోకాలలో జరిగే సమస్త 
విషయాలను మనస్సునందే (గ్రహించగలవు. ఈ ధర్మరాజు మిత్రులు, బంధువులు అందరు మరణించగా 
దుఃఖంతో బాధాతప్తుడై ఉన్నాడు. నీ ఉత్తమమైన మాటల పోహళింపుచేత ధర శ్రరాజు బాధను తొలగించవలసిందని 
కోరుతున్నాను. 


214 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: 'నృపాలమహోత్తర' - అని తిక్కన భీష్ముడికి విశేషణం వాడటంతో భీష్ముడి రాజధర్మాన్ని, రాజనీతిని గుర్రింపచేస్తున్నాడు. 

అట్లాగే 'తపోవిశేష మహనీయత చేసి” అనే ప్రయోగంవలన భీష్ముడి తపోనిరతి, దాని మూలంగా సమస్త లోకజ్ఞత వ్యక్తం చేయటం 

జరిగింది. పుణ్యతమస్సుట వాక్యపద్దతిన్‌' అనటంవలన దుఃఖితమతి అయిన ధర్మరాజును ప్రస్ఫుటమైన చక్కటి మాటల నీటుతో 
భీష్ముడు ఊరడించగల డని సంభావించవచ్చును. 

వ. నాలుగు వర్హంబులకును నాలుగాశ్రమంబులకు నిట్టిట్టివి యర్హంబులని నాలుగు వేదంబులం జెప్పిన 
ధర్మంబులు నీకు విదితంబులు; ప్రవృత్తి నివృత్తులును సాంఖ్యయోగంబులును బురాణేతిహాసంబులు 
ధర్మశాస్తంబులు నవగతంబులు; సర్వసంశయచ్చేదన దక్షుండ; వీ వీక్షితిపతి నాదరింపుము; శోక మోహరగ్రస్తం 
బగు జనంబు నిస్తరింపంజేయుట గదా మిము బోటుల బుద్ది విస్తారంబునకు ఫలం' బనిన విని మొగం 
బించుక యెత్తి కృతాంజలి యై గాంగేయుండు గోవిందున కిట్లనియె. 110 

ప్రతిపదార్థం: నాలుగు వర్షంబులకును= చతుర్వర్జాలకు; నాలుగు+ఆ(శశమంబులకున్‌= మానవుడు ఆచరించవలసిన నాలుగు 
ఆశ్రమాలకు; ఇట్టివి+ఇట్టివి= ఇట్టాంటివి; అర్హములు+అని= తగినవని; నాలుగు వేదంబులన్‌= నాలుగు వేదాలలోను; చెప్పిన= 
చెప్పబడిన; ధర్మంబులు= సమస్త ధర్మాలు; నీకు విదితంబులు= నీకు తెలుసును కదా; ప్రవృత్తి నివృత్తులును= ప్రవృత్తి నివృత్తులనే 
చిత్తవృత్తులు; సాంఖ్య యోగంబులును= సాంఖ్య యోగాదులూ; పురాణ+ఇతిహాసంబులును= పురాణాలూ, ఇతిహాసాలూ; 
ధర్మశాస్తంబులును= ధర్మశా[స్తాదులూ; అవగతములు= నీకు తెలిసినవే; ఈవు= నీవు; సర్వ సంశయ+ఛేదన దక్షుండవు= అన్ని 
సందేహాలను నివృత్తి చేయగల సమర్జుడవు; ఈక్షితిపతిన్‌+ ఆదరింపుము= ఈధర్మరాజును ఆదరించుము; మిముబోటుల= 
మీలాంటి వారి; బుద్ది విస్తారంబునకున్‌= విసృతమైన జ్ఞానానికి; శోక మోహ [గ్రస్తంబు+అగు= దుఃఖ మోహాలతో కూడిన; జనంబున్‌= 
ప్రజలను; నిస్తరింపన్‌+చేయుట+ఫలంబు కదా!= ఊరడింపచేయటమే ప్రయోజనం కదా!; అనినన్‌ విని= అని చెప్పగా విని; 
మొగంబు+ఇంచుక+ఎత్తి= ముఖం కొద్దిగా పైకెత్తి; కృత+అంజలి+ఐ= చేతులు జోడించిన వాడై; గాంగేయుండు= గంగాపుత్రుడైన 
భీష్ముడు; గోవిందునకున్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: చతుర్వర్థాల ప్రజలు, చతురాశ్రమాలలో ఆయా ప్రజలు చేయవలసిన అర్హమైన కార్యకలాపాలు, 

లా యా 

చతుర్వేదాలలో చెప్పబడిన అన్ని ధర్మాలు నీకు తెలుసు. ప్రవృత్తినివృత్తి మార్గాలు, సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలు, 

ధర్మశా(స్తాలు నీకు కరతలామలకాలే. నీవు సర్వసంశయాలను నివృత్తి చేయగల సమర్ధ్థుడవు. నీవు ఈ ధర్మరాజును 

ఆదరించుము. మీవంటి వారి సర్వసమర్ధతకు, బుద్ధివిస్తారతకు, శోకమోహాలతో బాధా సంతపస్తులైన ప్రజలను 

బ్యా అ 9 | జ, అడ అ బ్య 9, 
తరింపచేయటమే ప్రయోజనం కదా!” అని కృష్ణుడు పేర్కొనగా విని భీష్ముడు కొద్దిగా కృష్ణుడివైపు ముఖం తిప్పి, 
నమస్కరించి శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 

విశేషం: నాలుగు వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. 

నాలుగు ఆ(శమాలు: (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం 
నాలుగు వేదాలు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం 

క. _ '“కర్తయును భర్తయును సం । హర్తయు జగములకు నీవ! యాశ్రిత జన ఘో 
రార్తి నిరాస నిపుణ సం । కీర్తన! యోగీశ్వరేశ! కృష్ణ వరేణ్యా!' 111 

ప్రతిపదార్దం: యోగి+ ఈశ్వర+ఈశ!= యోగులలో శ్రేష్టులకు శ్రేష్టుడైన వాడా!; కృష్ణవేణ్యా!= శ్రేష్టుడవైన ఓ కృష్ణా! ఆభ్రిత= 

ఆ(శ్రయించిన; జన= జనులయొక్క; ఘోర+ఆర్తి= భయంకరమైన దుఃఖాన్ని; నిరాస నిపుణ సంక్షీర్తన= తొలగించుట యందు 
నిపుణుడవై క్షీర్తింపబడుతున్నవాడా; జగములకున్‌= లోకాలకు; కర్తయును= సృష్టికర్తా, భర్త్యయును= సంరక్షకుడును; సంహర్తయున్‌= 
వినాశకుడు; నీవ= నీవే. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 215 


తాత్పర్యం: 'యోగిశ్రేష్టుడవైన ఓ శ్రీకృష్ణా! ఆశ్రయించిన ప్రజల దుఃఖాన్ని పోగొట్టటంలో నిపుణుడవైనవాడా! 
జగత్తులన్నింటికీ సృష్టి స్థితి లయ కారకుడవు నీవే కదా!' 
విశేషం: ఈ పద్యంలో శ్రీకృష్ణుడు సర్వశక్తి మంతుడని, కనుకనే ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టేవాడని ధ్వనింపచేస్తున్నాడు. కృష్ణుడు 
భీష్ముడిని పొగడినదంతా ఒక ఎత్తైతే శ్రీకృష్ణుడిని భీష్ముడు పొగడటం ఒక ఎత్తు, 
మూలంలోని తొమ్మిది శ్లోకాలలో భీష్ముడు శ్రీకృష్ణుని గూర్చి పలికిన ప్రశంసా వాక్యాలను తిక్కన చిన్న కందపద్యంలో 

చక్కగా ధ్వనింపచేశాడు. ఇంతకు క్రితం చేసిన స్తవరాజంలోని కొన్ని శ్లోకాల పునరుక్తులు మూలంలోని ఈ భాగంలో ఉన్నాయి. 
వాటిని పునరుక్తి చేయకుండా ఒకే పద్యంలో వివరించాడు తిక్కన. 
వ. అని మభియు ననేక ప్రకారములం బ్రశంసించి నాకు మేలెయ్యది దానిని నీ దివ్య చిత్తంబునం దలంపు 

మనవుడు నద్దేవుం డిట్లనియె. 112 
ప్రతిపదార్ద్హం: అని మజియున్‌= అని చెప్పి మరల; అనేక ప్రకారంబులన్‌= వివిధ రీతులలో; ప్రశంసించి= పొగడి; నాకు 
మేలు+ఏ+అది= నాకు ఏది మంచిదో దానిని; నీ దివ్య చిత్తంబునన్‌+తలంపుము= నీ దేవతా సంబంధమైన మనస్సులో 
ఆలోచించుము; అనవుడున్‌= అనగానే; ఆ+దేవుండు+ఇట్టు+అనియెన్‌= ఆ దేవుడు ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని భీష్ముడు శ్రీకృష్ణుడిని అనేక రీతులుగా పొగడి 'నా కేది మేలో నీ మనస్సునందే ఆలోచించుము” 
అని చెప్పగా ఆ శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. 
తే. '“అచల భక్తి నిత్యంబు నాయందు నీకు€। గలిమి€ జేసి నీ యంతరంగమున నాదు 

దివ్యరూపంబు నొలయించితిం బ్రమోద । భాజనం బైతి భీష్మ తపస్వ్వరూప! 113 
ప్రతిపదార్థం: భీష్మ తపస్వ్వరూప!= భయంకరమైన తపస్ప్సే స్వరూపంగా కలిగిన ఓ భీష్మా[ నాయందున్‌= నాపై; అచలభక్తి= 
'ప్రగాఢతమమైన భక్తి; నీకున్‌+కలిమిన్‌+చేసి= నీకుండటంచేత; నీ అంతరంగమునన్‌= నీ మనస్సునందు, హృదయంలో; నాదు= 
నా యొక్క; దివ్యరూపంబున్‌= దైవ స్వరూపాన్ని; ఒలయించితిన్‌= సంకల్పించాను; (ప్రమోద భాజనంబు+అయితి= సంతోషానికి 
అర్హుడ వయ్యానవు. 
తాత్పర్యం: 'కఠినమైన శపథం చేసి ఘోరమైన తపస్సే రూపు దాల్చిన ఓ భీష్మా! ఎల్లప్పుడు నాయందు నీ భక్తి 
'ప్రగాఢమై ఒప్పుతుంది. అందువలననే నీ హృదయంలో నా దైవస్వరూపాన్ని నిలిపాను. అత్యంత సంతోషానికి 
అర్హ డవయ్యావు.' 
వ. మేలు వేజ తలంప నేల” యని వెండియు. 114 
ప్రతిపదార్థం: మేలు= శ్రేయస్సు; వేజ+తలంపన్‌+ఏల?= మరొక మారు ప్రత్యేకంగా ఆలోచించటం ఎందుకు?; వెండియున్‌= 
మరల. 
తాత్పర్యం: అని శ్రీకృష్ణుడు మెచ్చుకొంటూ మళ్ళీ మేలును గూర్చి ఆలోచింపనవసరం లేదని చెప్పి, మరల ఇట్టా 
అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. _ 'భక్తియు నార్జవమును సం । యుక్తము లై యున్న యట్టి యుల్లంబున నా 
సక్తి నిలుతు; నిందొకండు వి । యుక్తం బైనను వసింప నుర్వీనాథా! 115 


216 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా భీష్మా!; భక్తియున్‌= భక్తియును; ఆర్జవమును= బుజు మార్గమును; సంయుక్తములు+ అయి+ 
ఉన్న+అట్టి= కలిసి ఉన్నటువంటి; ఉల్లంబునన్‌= మనస్సునందు; ఆసక్రిన్‌= నిలుతున్‌= మిక్కిలి ఆసక్తితో నివసిస్తూ ఉంటాను; 
ఇందున్‌+ఒకండు= వీటిలో ఏ ఒక్కటి; వియుక్తంబు+ఐనను= కలవకుండా పోయినట్లయితే; వసింపను= నివసించను. 


తాత్పర్యం: 'ఓ భీష్మా! భక్తి ఆర్జవము రెండు కలిసి ఉన్న మనస్సునందు నేను నివసిస్తాను. ఇందులో ఏ ఒక్కటి 
లేకపోయినా నేను ఉండను 
విశేషం: భక్తి ఆర్జవము రెండూ భీషు శని మనస్సులో ఉండటంవలననే శ్రీకృష్ణుడు ఆసక్తితో భీష్ముడి మనస్సునందు దైవస్వరూపాన్ని 
అధివసింప చేశాడు. 
తే... అనఘ! యినుం డింక నేది యాజు దివస । ములకు. దా నుత్తరాయణమున౦. జరింప. 

దొడ6గు; నీ వప్పు దేహంబు విడిచి యేం గు । దపునరావృత్తి పదమున కభినుతముగ. 116 
ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడవైన ఓ భీష్మా[ ఇనుండు= సూర్యుడు; ఇంకన్‌= ఇటు తరువాత; ఏన్‌+పది యాయి 
దివసములకున్‌= ఏబది ఆరు రోజులకు; తాన్‌+ఉత్తరాయణమునన్‌= తాను ఉత్తరాయణమునందు; చరింపన్‌+తొడంగున్‌= 
(ప్రవర్తించటం ప్రారంభిస్తాడు; నీవు+అప్పుడు= నీవు ఆ సందర్భంలో; దేహంబున్‌ విడిచి= ఈ భౌతిక శరీరాన్ని వదలి; అపునః+ ఆవృత్తి 
పదమునకున్‌= మరల జన్మలేని మోక్షపదవికి; అభినుతముగన్‌= పొగడ దగినట్టు; ఏగుదు(వు)= వెళ్ళిపోతావు. 


తాత్పర్యం: ఓ పాపరహితుడవైన భీష్మా! ఇప్పటి నుంచి ఏబది ఆరు రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో 
సంచరించటం (ప్రారంభిస్తాడు. నీవు అప్పుడు 'ప్రశంసార్హమైన రీతిలో ఈ భౌతికదేహాన్ని వదలిపెట్టి “పునరపి జననం 
పునరపి మరణం” అనే ఆవృత్తి లేకుండా జనులు నుతించేటట్టు మోక్షం పొందుతావు. 


వ. _వీరివసువులు విమానంబులతో నంతరిక్షంబున నంతర్చిత్రులై నీ రాక ప్రతీక్షించి యున్న వా; రది యట్లుండె; 
నీవు సన్ననీ లోకంబున నెజుక పొనుంగుపడుం గావున వీ రెల్ల సకల ధర్మవివేక లబ్ధికినయి యరుగుదెంచి 
పరివేష్టించియున్నవా' రని తత్కాల సమాగత యోగ్యజనంబులం జూపి, ధర్మపుత్రు నుపలక్షించి, 'శోకోపహత 
బహుశ్రుతుం డగు నితండు దెలివొందునట్లుగా ధర్మార్ధ సమాధి యుక్తంబులగు నుక్తివిశేషంబుల ననుగ్రహింప 
వలయు' ననుటయు నద్దేవకీనందనునకు దేవవ్రతుం డి ట్లనియె. 117 


ప్రతిపదార్దం: వీరె వసువులు= వీరే వసువులు; విమానంబులతోన్‌= విమానాలలో కూర్చుండి; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; 
అంతర్హితులు+అయి= అదృ్భశ్యులై; నీ రాకన్‌= నీ రాకను; ప్రతీక్షించి+ఉన్నవారు= వేచి ఉన్నారు; అది+అట్టు+ఉండెన్‌= ఆ విషయం 
అట్టా ఉండనీ; నీవు+చన్నన్‌= నీవు స్వర్గానికి వెళ్ళిపోతే; ఈ లోకంబునన్‌= ఈ జగత్తులో; ఎజుక= జ్ఞానం; పొనుంగు పడున్‌= 
మరుగున పడిపోతుంది; కావునన్‌= అందుకే; వీరు+ఎల్లన్‌= వీరందరూ; సకలధర్మ వివేక లబ్రికిన+*అయి= సమస్త ధర్మాలు 
వాటి విచక్షణలను పొందటానికై; అరుగుదెంచి= వచ్చి; పరివేష్టించి+ఉన్నవారు= చుట్టూ ఉన్నారు; అని= అనిచెప్పి; తద్‌+కాలసమాగత= 
ఆ సమయంలో వచ్చిన; యోగ్య జనంబులన్‌= అర్హులైన జనాన్ని చూపెట్టి; ధర్మపుత్రున్‌+ఉపలక్షించి= ధర్మరాజును ఉద్దేశించి; 
శోక+ఉపహత బహు(శ్రుతుండు+అగు= బాధచేత దెబ్బతీయబడిన గొప్పపండితుడు; అయిన; ఇతండు= ఈ ధర్మరాజు; 
తెలివి+పొందునట్టుగాన్‌= తెలిసికొనేటట్టుగా; ధర్మ+అర్థ+సమాధియుక్తంబులు+అగు= పురుషార్థాలలో ధర్మం, అర్ధం మోక్షమనే 
వాటికి తగిన రీతిగా; ఉిక్తి విశషంబులన్‌= సూక్తుల విశిష్టతతో; అను[గ్రహింపన్‌ వలయున్‌= దయచేయవలసింది; అనుటయును= 
అని ప్రార్ధించగా; ఆ+దేవకీనందనునకున్‌= దేవకీ కుమారుడైన శ్రీకృష్ణుడితో; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
యథ న్‌ బం వా 
విధంగా పలికాడు. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 217 


తాత్పర్యం: అరుగో వసువులు ఆకాశంలో విమానారూఢులై అదృశ్యంగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. 
అది అట్టు ఉండనీ. నీవు దివంగతుడ వైతే ఈ లోకంలో జ్ఞానం మరుగున పడిపోతుంది. నీవలన ధర్మవివేకాలతో 
కూడిన జ్ఞానాన్ని పొందటానికి వీళ్ళంతా వచ్చారు” అని చెప్పి చుట్టూ చేరిన జనాన్ని చూపి ప్రత్యేకించి ధర్మరాజును 
ఉద్దేశించి 'బాధాతప్త హృదయుడైన ఇతడికి జ్ఞానోపదేశం చేయుము; ధర్మార్ధ మోక్షాలను ఉచితరీతిని సూక్తిసుధతో 
దయచేయుము” అని కృష్ణుడు భీష్ముడిని ప్రార్ధించాడు. అప్పుడు కృష్ణుడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. 
క. “శివ! నారాయణ! యచ్యుత! । భవదీయము లైన మధుర భాషణములు నా 

చెవు లానిన నమృత రస । ఫ్రవనంబున. బోలె బ్రమద భరితుండ నైతిన్‌. 118 
ప్రతిపదార్థం: శివ!= శుభప్రదాతా!; నారాయణ!= సర్వవ్యాపకా!; అచ్యుత!= శ్రీకృష్ణా; భవదీయములు+ఐన= నీయొక్క; మధుర 
భాషణంబులు= తియ్యని మాటలు; నా చెవులు+ఆనినన్‌= నా చెవులలో సోకగానే) అమృత రసస్టవనంబునన్‌+పోలెన్‌= 
అమృతరసంలో తేలియాడుతున్నట్టు; ప్రమద భరితుండన్‌+ఐతిన్‌= సంతోష భరితుడ నయ్యాను. 
తాత్పర్యం: 'శుభప్రదాతవూ, సర్వవ్యాపకుడవూ అయిన ఓ శ్రీకృష్ణా! నీ మధురమైన మాటలు నా చెవులలో పడగానే 
అవి అమృతరసప్రవాహంవలె ఉండగా సంతోషభరితుడను అయ్యాను. 


తే... వాగ్విభుండ వైన నీ వచో వైభవంబు । లో సమస్తంబు నుండుట లోకనాథ! 
నీదు సన్నిధి. బలుకంగ నేర రాదు । పద్మభవునకు; నే నెట్లు పలుకువాండ? 119 


ప్రతిపదార్హం: లోకనాథ!= అన్ని లోకాలకు అధిపతివైన ఓ శ్రీకృష్ణా! వాక్‌+విభుండవు+ఐన= మాటల వైభవం కలిగిన; నీ 
వచః+వైభవంబులోన్‌= నీ మాటల నైపుణ్యమందు; సమస్తంబున్‌+ఉండుటన్‌= సర్వమూ ఉండటం వలన; నీదు సన్నిధిన్‌= నీ 
ఎదుట; పద్మ భవునకున్‌= పద్మం నుంచి పుట్టిన బ్రహ్మకైనా; పలుకంగన్‌ నేరన్‌రాదు= మాటలాడటం సాధ్యం కాదు; నేను+ఎట్టు, 
పలుకువాండన్‌?= నే నే విధంగా మాటలాడగలను? 


తాత్పర్యం: వాగ్విభవుడవైన ఓ శ్రీకృష్ణా! నీ మాటల నైపుణ్యంలో సమస్తమూ ఉంటుంది. అటువంటి నీ ముందు 
మాటలాడటం (బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నీకు నే నెట్లా సమాధానం ఇవ్వగలను? 


వ. _విషానల సదృశంబు లగు శరంబులు సేయు వేదనం జేసి యంగంబులు నంతరంగంబు నవశంబులై యున్న 
యవి; ప్రతి సంభాషణ క్షమ లేదు; దౌర్జల్యంబున నెలుంగును నాలుకయుం బ్రస్సుట వర్తనంబులు గా;వే 
నెవ్విధంబున భాషింప నుతృహింతు./ బ్రతిభాషా శక్తిలేమి సహించి నా దెసం బ్రసన్నుండ వగుము; 
ధర్యపుత్రున కెయ్యది హితం బది నీవ చెప్పుము; నీ వుండ నేను జెప్పుట గురుం డుండ శిష్యుండు సెప్పిన 
విధంబు గాదె యనిన విని భక్తార్తిహరుం డైన హరి యతనితో నిట్లనియె. 120 


'ప్రతిపదార్హం: విషణఅనల సదృశంబులు+అగు= విషంతోను, అన్నితోను, సమానమైన; శరంబులు+చేయు= బాణాలు కలిగించే; 
వేదనన్‌+చేసి= బాధవలన; అంగంబులున్‌= అవయవాలు; అంతరంగంబున్‌= మనస్సును; అవశంబులు+ఐ+ఉన్న+అవి= నా 
వశం తప్పి ఉన్నవి; ప్రతి సంభాషణ క్షమ లేదు= ప్రత్యుత్తర మిచ్చే సామర్ధ్యం లేదు; దౌర్బల్యమునన్‌= దుర్చలత్వం వలన; 
ఎలుంగును= కంఠధ్వని; నాలుకయును= నాలుక; ప్రస్ఫుట వర్తనంబులు+కావు= స్పష్టరీతిని మెలగటం లేదు; ఏను+ఏ+విధంబునన్‌= 
నేను ఏ రీతిగా; భాషింపన్‌= మాటలాడ; ఉత్సహింతున్‌?= ఉత్సాహ పడతాను?) ప్రతి భాషా శక్తి లేమిన్‌= ప్రత్యుత్తర మిచ్చే 


218 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శక్తి లేకపోవటం వలన; సహించి= ఓర్చుకొని; నా దెసన్‌= నా యందు; (ప్రసన్నుండవు+అగుము= దయచూపించుము; ధర్మ 
పుదత్రునకున్‌= ధర్మరాజుకు; ఏ+అది= ఏది; హితంబు+అది= మేలైనదో దానిని; నీవు+అ చెప్ప్తుము= నీవే చెప్పుము; నీవు+ఉండన్‌= 
నీవు ఉండగా; నేను చెప్పుట= నేను చెప్పటం; గురుండు+ఉండన్‌= గురువు ఉండగా; శిష్యుండు+చెప్పిన విధంబు+కాదె!= శిష్యుడు 
చెప్పినట్టు అవుతుంది గదా; అనినన్‌ విని= అని పలుకగా విని; భక్త+ఆర్తిశహరుండు+ఐన= భక్తుల యొక్క దుఃఖాన్ని తొలగించే 
వాడైన; హరి= శ్రీకృష్ణుడు; అతనితోన్‌= ఆ భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: విషముతో, అగ్నితో సమానమైన బాణాలు శరీరంమీద గుచ్చుకొని కలిగిస్తున్న బాధ శరీరంతోపాటు 
మనస్సును కూడా వశవర్తి కానీయటం లేదు. మీతో సంభాషించే సామర్థ్యం నాకు లేదు. ఈ దుర్చలత్వం వలన 
నా కంఠధ్వని నాలుక, స్పష్టతను కోల్పోయాయి. అట్లాంటి నేను మాటలాడటానికి ఎట్టా పూనుకొనేది? ప్రత్యుత్తరం 
ఇచ్చే శక్తి లేకపోవటం వలన నన్ను క్షమించి దయతో చూడుము. ధర్మరాజుకు ఏది మంచిదో అది నీవే చెప్పుము. 
నీవు ఉండగా నేను చెప్పటం అనేది - గురువు ఉండగా శిష్యుడు చెప్పినట్టు అవుతుంది' అని శ్రీకృష్ణుడితో భీష్ముడు 
చెప్పగా భక్తుల దుఃఖాలను పోగొట్టే శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 
క. _ “కురువంశ ధురంధరు€ డగు । పరమార్థజ్డునకు వినయఫణితిం దగు ని 

రర శరవేదన సెప్పితి;।; వరములు మూండిత్తు గొనుము వసుధాధీశా! 121 


ప్రతిపదార్థం: వసుధా+అధి+-ఈశా!= భూమికి అధిపతివైన ఓ భీష్మా!; నిర్భర శర వేదన= భరింపశక్యం కాని బాణాల యొక్క 
బాధను గూర్చి; తగు= తగిన విధంగా; వినయ ఫణితిన్‌= వినయ మార్గంలో; చెప్పితి(వి)= చెప్పావు; కురువంశ ధురంధరుండు+అగు= 
కురువంశ భారాన్ని మోసేవాడవైన నీకు; పరమ+అర్థజ్ఞునకున్‌= భగవత్తత్ర్యజ్ఞుడవైన నీకు; వరములు మూండు= మూడు వరాలను; 
ఇత్తున్‌= ఇస్తాను; కొనుము= స్వీకరించుము. 

తాత్పర్యం: ఓ భీషా శ! భరింపశక్యం కాని వేదనను గూర్చి వినయంతో తెలిపావు. కురువంశభారం నీమీద ఆధారపడి 
ఉన్నది. భగవత్తత్త్య జ్ఞానివి. అటువంటి నీకు మూడు వరాలు ఇస్తున్నాను. స్వీకరించుము'”. 


క. శరముల వలనను మూర్చం । బొరయక యొక్కింత డప్పిబొరయక నొప్పిం 

బొరయక యవిద్ధ గాత్రుని । కరణి సుఖాత్ముండవు గమ్ము కౌరవనాథా! 122 
ప్రతిపదార్థం: కారవనాథా!= ఓ భీష్మా; శరముల వలనను= బాణాల వలన; మూర్చన్‌+పొరయక= మూర్చపొందకుండా; ఒక్కింత= 
కొంచెమైనా; డప్పిన్‌+పారయక= అలసట చెందకుండా; నొప్పిన్‌+పొారయక= బాధ పొందకుండా; అవిద్ద గాత్రుని కరణిన్‌= 
బాధించబడని శరీరం కలవాడుగా; సుఖ+ఆత్ముండవు+కమ్ము= కష్ట రహితుడవై ఉండుము. 
తాత్పర్యం: ఓ భీష్మా! [గ్రుచ్చుకొన్న బాణాల వలన మూర్చగానీ, అలసటగానీ, నొప్పిగానీ కలుగకుండా బాధా 
రహితమైన శరీరంతో సుఖంగా ఉండుము. 


ఆ. అనఘ! నీరువట్టు నాకలియును నెపుం; బొరయకుండునట్టి భూరి శక్తి 
నీకు. గలుగ నేను నెమ్మనంబున6 దలం । చితి6 దదీయ పీడ జెందకుండు. 123 


ప్రతిపదార్దం: న+అఘ!= పాపరహితుడా! ఓ భీష్మా!; ఎప్పుడున్‌= ఏ సమయమందైనా; నీకున్‌; నీరువట్టున్‌= దప్పిక; ఆకలియున్‌= 
ఆకలీ; పొరయక+ఉండునట్టి= కలుగనట్టి; భూరిశక్తి కలుగన్‌= మిక్కిలి శక్తి కలిగే విధంగా; ఏను= నేను; నెజ+మనంబునన్‌= 
నిండు మనస్సులో; తలంచితిన్‌= భావించాను; తదీయపీడన్‌= ఆ బాధను; చెందకుండు(ము)= పొందకుండా ఉండుము. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 219 


తాత్పర్యం: పాప రహితుడవైన ఓ భీష్మా! ఎప్పుడూ నీకు ఆకలి దప్పులు కలుగకుండా ఉండేటట్టుగా నీకు మహాశక్తి 
కలగాలని నా మనసులో సంకల్పించాను. వాటి పీడ నీకు ఉండదు. 


క. విను! సకల భూతముల వ । ర్తనములు గను నపుడు బుద్ది దవుల.6 బడక యెం 
దును బరంగి దివ్యబోధం । బున నలవడునట్టి పెంపు. బొందు మనింద్యా! 124 


ప్రతిపదార్థం: అనింద్యా!= పాపరహితుడా! విను= వినుము; సకల భూతముల= సమస్త ప్రాణులయొక్క; వర్తనములు= 
నడవడికలను; కనునపుడు= గమనించే సమయంలో; బుద్ది= నీ మనస్సు; ఎందునున్‌= ఏ విధంగానూ; తవులన్‌+పడక= వాటిలో 
చిక్కకుండా; పరంగి= ఒప్పి; దివ్య బోధంబునన్‌+అలవడు+అట్టి= దివ్య జ్ఞానంతో ఒప్పారుతూ ఉండునట్టి; పెంపున్‌+పొందుము= 
అట్టాంటి అతిశయాన్ని పొందుము. 


తాత్పర్యం: ఓ భీష్మా! సకలప్రాణుల నడవడికలను గమనించేటప్పుడు నీ మనస్సు వాటికి అంటకుండా దివ్య 
ప్రబోధాన్ని పొందుతావు. అట్లాంటి శక్తితో అతిశయజ్ఞానాన్ని పొందుము. 


వ. _ మత్రసాదంబున నీదృశప్రభావ నిరూఢుండ వయి నెగడు మని పల్కుటయుం, బారాశర్యాది పరమార్యు 
లప్పద్మనాభుం బ్రశంసించిరి; దివంబున దేవదుందుభులు మొరసె; మురారి భీష్మ ధర్మజుల మీందం గుసుమ 
వర్షంబు గురిసె; నప్సరోగణ గానంబు వీతెంచె; నచ్చటి యందటు నాశ్చర్య ప్రమోదభరిత హృదయు లైరి. 
తదనంతరంబ యంబుజాప్తుం డపరగిరి శిఖరం బలంకరించె; నప్పు డమ్మును లచ్యుత గాంగేయ 
కౌంతేయాగ్రజుల నామంత్రితులం జేసి గమనోన్ముఖు లగుటయు, న మ్మాధవ యుధిష్టిరులును, సాత్యకియును 
భీమార్జున యమకులును, గృప యుయుత్సు సంజయులును వారలకుం బ్రణమిల్లిరి; వారలును రేపు వచ్చెద 
మని నిజస్థానంబులకుం జనిరి; కృష్ణాదులును దేవవ్రతున కభిముఖు లగుచు నట్ల పలికి, వలగొని యరిగి 
యరదంబు లెక్కిరి;ి వారి పిటుంద మున్ను వచ్చిన వారణ రథ తురగ పదాతులు బలసి కొల్లి పోవం 
బురంబునకు వారు వోవు సమయంబున. 125 


ప్రతిపదార్థం: మత్‌+ప్రసాదంబునన్‌= నా అనుగ్రహంతో; ఈదృశప్రభావ నిరూఢుండవు+అయి= ఇట్టాంటి మహిమాతిశయం 
కలవాడవై; నెగడుము= ప్రసిద్దుడవు కమ్ము; అని పల్కుటయున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా (అను[గ్రహించగా); పారాశర్య+ఆది= పరాశరుని 
కుమారుడైన వ్యాసుడు మొదలుకొని; పరమ+ఆర్యులు= ఆర్య శ్రేష్టులు; ఆ+పద్మనాభున్‌= ఆ శ్రీకృష్ణుడిని; ప్రశంసించిరి= ప్రస్తుతించారు; 
దివంబునన్‌= స్వర్గంలో; దేవదుందుభులు మొరసెన్‌= దేవతా సంబంధమైన భేరులు (మోగాయి; ముర+అరి భీష్మ ధర్మజులమీందన్‌= 
శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మజులమీద; కుసుమ వర్షంబు కురిసెన్‌= పూలవాన కురిసింది; అప్పరోగణ గానంబు= అప్పరసల బృందగానం; 
వీతెంచెన్‌= వినిపించింది; అచ్చటి+అందణున్‌= అక్కడ ఉన్న వారంతా; ఆశ్చర్యప్రమోద భరిత హృదయులు= ఆశ్చర్యంతో కూడిన 
సంతోష మనస్కులు; ఐరి= అయ్యారు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత; అంబుజ+ఆప్తుండు= పద్మబంధువైన సూర్యుడు; అపరగిరి 
శిఖరంబు= పడమటి కొండ శిఖరమును; అలంకరించెన్‌= అలంకరించాడు; అప్పుడు+ఆ+మునులు= ఆ సమయంలో అక్కడున్న 
మహర్షులు; అచ్యుత గాంగేయ కౌంతేయ+అ(గ్రజులన్‌= శ్రీకృష్ణ భీష్మ ధర్మరాజాదుల వద్ద; ఆమంత్రితులను చేసి= అనుజ్ఞపొంది; 
గమన+ఉను ఖులు+అగుటయున్‌= వెళ్ళిపోవటానికి సిద్ధం కాగా; ఆ+మాధవ+యుధిస్టిరులును సాత్యకియు, భీమార్జున యమళులును 
గృప యుయుత్సు సంజయులును= శ్రీకృష్ణ ధర్మజ, సాత్యకి భీమార్జునులు, కవలలైన నకుల సహదేవులు, కృప, యుయుత్సు, 
సంజయులును; వారలకున్‌= ఆ మహర్షులకు; పప్రణమిల్లిరి= నమస్కరించిరి; వారలను= ఆ మహర్షులును; రేపు వచ్చెదము+అని= 
ఉదయాన్నే వస్తామని; నిజస్టానంబులకున్‌+చనిరి= వాళ్ళ నివాసాలకు వెళ్ళారు; కృష్ణ+ఆదులును= కృష్ణుడు మొదలైనవారునూ; 
దేవవ్రతునకున్‌= భీష్మునకు; అభిముఖులు+ అగుచున్‌=ఎదురుగా నిలబడి; అట్టు+పలికి= అదే విధంగా పలికి; వలగొని= 
ప్రదక్షిణించి; 


220 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అరిగి= వెళ్ళి; అరదంబులు+ఎక్కిరి= రథాలు అధిరోహించారు; వారి పిటుందన్‌= వారి వెనుకనే; మున్ను వచ్చిన= ముందే వచ్చిన; 
వారణ రథ తురగ పదాతులు= ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం; బలసి= గుమికూడి; కొల్చిపోవన్‌= అనుసరించి పోతూ 
ఉండగా; వారు= శ్రీకృష్ణాదులు; పురంబునకున్‌= హస్తినాపురానికి; పోవు సమయంబునన్‌= వెళ్తూ ఉన్న సందర్భంలో. 


తాత్పర్యం: నా అనుగ్రహంతో పైన పేర్కొన్న మూడు వరాలవలన మహిమాతిశయుడవై వర్థిల్లు'మని శ్రీకృష్ణుడు 
భీష్ముడితో చెప్పాడు. వ్యాసాది మహర్షులంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. స్వర్గంలో దేవదుందుభులు (మోగాయి. 
కృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు మొదలైనవారి మీద పూలవాన కురిసింది. అప్పురోభామినుల బృందగానం 
వినిపించింది. అక్కడున్న వాళ్ళందరి హృదయాలు ఆశ్చర్యసంతోషాలతో నిండిపోయాయి. సూర్యుడు అస్తగిరి 
శిఖరాన్ని చేరాడు. అక్కడ ఉన్న మహర్షులంతా శ్రీకృష్ణ భీష్మ ధర్మరాజులవద్ద సెలవుపుచ్చుకొని పోవటానికి 
సిద్ధమయ్యారు. కృష్ణ ధర్మరాజ సాత్యకులు, భీమార్జున నకుల సహదేవులు. కృప, యుయుత్సు, సంజయులు 
మహర్షులకు నమస్కరించారు. ఆ మహర్షులును ఉదయాన్నే వస్తామని చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. 
కృష్ణుడు మొదలైనవారు భీష్ముడికి అభిముఖులై ఉదయాన్నే వస్తామని చెప్పి ప్రదక్షిణించి, రథాధిరోహణం చేశారు. 
అంతకు ముందే వచ్చినట్టి చతురంగబలాలు వారిని సేవిస్తూ వారి వెనుక హస్తినాపురానికి వెళ్ళుతూ ఉండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. దినమున నెల్ల నుష్ణకరదీప్తులు పర్వి రసంబు6 బీల్వ వం 
దిన సకలౌషథి ప్రవితతిం దెలివొంద(గంజేయు నేర్పు గ 
ల్లిన తన రశ్మ్శ్మిజాలమున లీలం జకోరములన్‌ మదింపఈ జే 
య నుదయమై వెలింగి నమృతాంశుండు సేనకు€ దను సేయుచున్‌. 126 


ప్రతిపదార్థం: దినమునన్‌+ఎల్లన్‌= పగలంతా; ఉష్ణకరదీప్తులు= వేడి అయిన కిరణాలు కలిగిన సూర్యుడి యొక్క కాంతులు; 
పర్వి= వ్యాపించి; రసంబు+పీల్వన్‌= ఓషధుల రసాన్ని పీల్చి వేయగా; వందిన= వాడిపోయిన; సకల+ఓషధి ప్రవితతిన్‌= సమస్తమైన 
ఓషధుల సమూహాన్ని; తెలివి+ఒందంగన్‌= మళ్ళీ చైతన్యవంతమయ్యేటట్టుగా; చేయునేర్పు+కల్లిన= చేయగల నేర్పరి తనంఉన్నటువంటి; 
తన రశ్మి జాలమునన్‌= తనదైన వెన్నెల సమూహంతో; లీలన్‌= విలాసంతో; చకోరములన్‌= చకోర పక్షులను; మదింపన్‌+చేయన్‌= 
బలాన్ని పుంజుకొనేటట్టు చేయటానికై; అమృత+అంశుండు= చల్లని కిరణాలు కలిగిన చంద్రుడు; ఉదయము+ఐ= ఉదయించి; 
సేనకున్‌= సైన్యానికి; తన్పు+చేయుచున్‌= సంతోషాన్ని కలిగిస్తూ వెలింగెన్‌= (ప్రకాశించాడు. 


తాత్పర్యం: పగలంతా సూర్యుడి వేడిమి ఓషధుల రసాన్ని పీల్ఫివేయగా కందిపోయినటువంటి ఆ ఓషధుల 
సమూహాలకు ప్రాణవంతం చేయగల నేర్పున్న తన వెన్నెలల చల్లదనంతో ఆ కిరణాలను ఆహారంగా స్వీకరించి 
చకోరాలు మదించేటట్టుగా చేయటానికై చంద్రుడు ఉదయించి సైన్యానికి సంతోషం కలిగిస్తూ ప్రకాశించాడు. 


ఓషధులను మళ్ళీ పునర్దీవితులను చేస్తున్నా నన్నాడే కానీ చకోర పక్షుల ప్రస్తావన లేదు. చం(ద్రకిరణాలను భక్షించి చకోరాలు 
జీవిస్తాయన్న అంశాన్ని చక్కగా వర్షించాడు తిక్కన. 


వ. _ ఇట్లుదయించిసుధామరీచిలోచన ప్రీతి యాచరింపం బెంపు సుభగంబుగా శౌరి ప్రముఖులు పుర ప్రవేశంబు 
సేసి నిజ నివాసంబుల నుచిత వర్తనంబుల నా రాత్రి గడపి ప్రభాతం బగుటయు. 127 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 221 


ప్రతిపదార్హం: ఇట్లు+ఉదయించి= ఈ విధంగా పుట్టిన; సుధామరీచి= చల్లనైన కిరణాలు కలవాడైన చంద్రుడు; లోచన ప్రీతి+ఆచరింపన్‌= 
కన్నుల పండువు చేయగా; పెంపు సుభగంబుగాన్‌= అతిశయితమైన మనోహరంగా; శౌరి ప్రముఖులు= శ్రీకృష్ణుడు మొదలైనవారు; 
పుర ప్రవేశంబు+చేసి= హస్తినాపురంలోకి వెళ్ళి; నిజ నివాసంబులన్‌= స్వగృహాలలో; ఉచిత వర్తనంబులన్‌= తగిన పనులతో; ఆ 
రాత్రి గడపిరి= ఆ రాత్రి సుఖంగా గడిపారు; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారగానే. 

తాత్పర్యం: ఆ రీతిగా చంద్రుడు ఉదయించి కన్నుల పండువు చేయగా శ్రీకృష్ణాదులు మిక్కిలి సంతోషంతో 
హస్తినాపుర ప్రవేశం చేసి స్వగృహాలలో తగిన రీతిగా ఆ రాత్రి గడిపారు. అంతలో తెల్లవారింది. 


అవి 


తే. మంజుపాఠక రవమును మధురమాగ । ధస్వనంబును వినుచు మాధవుండు మేలు 

కాంచి తత్కాల సముచిత కర్మ జాత | మాచరించి భూసురులకు నర లిచ్చి. 128 
ప్రతిపదార్థం: మంజుపాఠక రవమును= మనోహరమైన పాఠకులయొక్క శబ్దాలను; మధుర మాగధ స్వనంబును= తియ్యనైన మాగధుల 
యొక్క కంఠధ్వనిని వింటూ; మాధవుండు= శ్రీకృష్ణుడు, మేలుకాంచి= మేలుకొని; తద్‌+కాల= ఆ ఉదయకాలమందలి; సముచిత 
కర్మజాతము+ఆచరించి= తగిన కార్యక్రమాన్ని చేసి; భూసురులకున్‌= భూదేవు లైన బ్రాహ్మణులకు; అర్భలు ఇచ్చి= పూజలు చేసి. 
తాత్పర్యం: మనోహరమైన వందిజన స్తోత్రాలను, [శ్రుతిసుభగమైన మాగధుల కంఠధ్వనులను వింటూ శ్రీకృష్ణుడు 
మేల్కొని ఉదయాన్నే చేయవలసిన అర్హమైన కార్యకలాపాలను పూర్తిచేసి భూదేవతలను పూజించి. 


వ  మంగళప్రకారంబున నలంకరించి నిజాకృతి యాదర్శంబునందు దర్శించి యప్పుడు సన్నిహితుండైన సాత్యకి 
వదనం బవలోకించి భీష్ము పాలికిం బోవుటకుం బాండవాగ్రజుం డాయితంబగుట యెజింగి 'మన వెలువడు 
చునికి యెజింగింపు' మని పనిచె; నంతకు మున్నయక్కురుపుంగవుండు బుణ్య సంకీర్తనాశీర్వాదంబులను 
భద్రగాన నాదంబులను వీనులు వికసిల్ల మేలుకాంచి సమయ కృత్యంబు లనుష్టించి యుండ నా కృష్ణానుజుం 
డతనిం గని గాంగేయు కడ కరుగుటకై రథంబు సన్నద్ధంబు సేయించి 'నీరజనాభుండు నీ రాక వార్చి యున్న 
వాం౮దని చెప్పుటయు, నమ్మనుజపతి పార్వ్వగతుం డగు పార్టుం గనుంగొని' మనయరదంబు సంఘటింపుము; 
నేడు మొదలుగా నయ్యెడకు సైనికుల రానీకు; మంతః పరివారంబు వచ్చు టుడుపుము; శాంతనవుండు 
సందడింబడ నర్హుండు గాండు విశేషించి పరమ గుహ్యార్ధంబు లగు వాక్యంబులు మనకు ననుగ్రహింపం 
గలవాండు గావున నిస్సమ్మర్దంబుగా నుపాసింప వలయునని పలికి యొక్కింత విచారించి తగు రాజులం 
గొందఅం బేరుకొని ధృతరాష్ట్ర విభుండును వారును వచ్చువారు; వారిం బిలువం బంపు' మనవుడుంబిలిపించి 
యతండు. 129 

ప్రతిపదార్థం: మంగళ ప్రకారంబునన్‌+*అలంకరించి= శుభప్రదంగా అలంకారం చేసికొని; నిజ+ఆకృతి= శ్రీకృష్ణుడు తన రూపాన్ని; 

ఆదర్శంబునందున్‌= అద్దంలో; దర్శించి= చూచికొని; అప్పుడు= వెంటనే; సన్నిహితుండు+ఐన= దగ్గరలోనే ఉన్న; 
సాత్యకి+వదనంబు+అవలోకించి= సాత్యకి ముఖాన్ని చూచి; భీషు శపాలికిన్‌*+పోవుటకున్‌= భీషు శడి వద్దకు వెళ్ళటానికి; 
పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు; ఆయితంబు+అగుట+ఎటింగి= సిద్దమై ఉన్న విషయాన్ని తెలిసికొని; మన వెలువడుచున్‌+ఉనికి= 
మనం బయలుదేరుతున్న విషయాన్ని; ఎతజింగింపుము+అని+పనిచెన్‌= తెలియచేయవలసిందని పంపాడు; అంతకు మున్న= 
అంతకు ముందే; ఆ +కురుపుంగవుండు= ఆ కౌరవ (శ్రేష్టుడైన ధర్మరాజు; పుణ్యసంకీర్తన+ఆశీర్యాదంబులను= పుణ్యప్రదమైన 
సంకీర్తనాత శకమైన ఆశీస్సు; భద్రగాన నాదంబులను= మంగళకర సంగీత నాదాలతో; వీనులు వికసిల్లన్‌= చెవులకు ఇంపు కొల్పగా; 

మేలు కాంచి= నిద్ర లేచి; సమయ కృత్యంబులు+అనుష్టించి+ఉండన్‌= కాలకృత్యాలు చేసి ఉండగా; ఆ కృష్ణ+అనుజుండు= ఆ 

శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకి; అతనిన్‌+కని= ధర్మరాజును దర్శించి; గాంగేయు కడకున్‌+అరుగుటకున్‌+ఐ= భీష్ముడి వద్దకు 


222 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వెళ్ళటానికి; రథంబు సన్నద్దంబు+చేయించి= రథం సిద్దంచేయించి; నీరజనాభుండు= పద్మనాభుడైన శ్రీకృష్ణుడు; నీ రాక 
వార్చి+ఉన్నవాండు+అని= నీ రాక కొరకు వేచి ఉన్నాడని; చెప్తుటయున్‌= చెప్పగా? ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; 
పార్యగతుండు+అగు= పక్కనే ఉన్నటువంటి; పార్టున్‌+కనుంగొని= అర్జునుడిని చూచి; మన+అరదంబు= మన రథాన్ని; 
సంఘటింపుము= సిద్దం చేయుము; నేడు మొదలుగాన్‌= ఈనాటినుండి; ఆ+ఎడకున్‌= అక్కడకు; సైనికులన్‌ రానీకుము= దండు 
రానీయకుండా చూడుము; అంతఃపుర పరివారంబును= అంతఃపురంలోని సేవకులను; వచ్చుట+ఉడుపుము= రానీయకుము; 
శాంతనవుండు= శంతను పుత్రుడైన భీష్ముడు; సందడిన్‌+పడన్‌+అర్హుండు కాండు= జన సమ్మర్దానికి తగినవాడు కాడు; విశేషించి= 
ప్రత్యేకించి; పరమ గుహ్య+అర్జంబులు+అగు వాక్యంబులు= మిక్కిలి రహస్యమైన అర్జాలు గల మాటలు; మనకున్‌+అను[గ్రహింపన్‌+ 
కలవాండు= మనకు ప్రసాదిస్తాడు; కావునన్‌= అందుకని; నిః+సమ్మర్హంబుగాన్‌= సందడి లేకుండా ఉపాసింపన్‌+వలయును+అని= 
పూజించవలసిందని; పలికి= చెప్పి; ఒక్క+ఇంత= కాస్త; విచారించి= ఆలోచించి; తగురాజులన్‌= అర్హులైన రాజులను; కొందజన్‌ 
పేరుకొని= కొందరిని పేర్కొని; ధృతరా[ష్ట విభుండును= ధృతరాష్ట్ర మహారాజు; వారును= పైన పేర్కొనబడ్డ రాజులు; వచ్చువారు= 
వస్తారు; వారిన్‌+పిలువన్‌+పంపుము= వారిని పిలిపించుము; అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ అర్జునుడు; పిలిపించి= 
పిలిపించి. 

తాత్పర్యం: శ్రీకృష్ణుడు శుభప్రదంగా అలంకరించుకొని, తన మూర్తిని అద్దంలో చూచుకొని దగ్గరే ఉన్న సాత్యకిని 
చూచి భీష్ముడి వద్దకు పోవటానికి ధర్మరాజు సిద్దమైన సంగతి తెలిసికొని మనం 'ప్రయాణమవుతున్న సంగతి 
చెప్పుమని పంపించాడు. అంతకుముందే ధర్మరాజు పుణ్మాత్ముల సంకీర్తనాశీస్సులూ, శుభప్రదమైన సంగీత 
నాదాలూ చెవి కింపు గొల్పుతుండగా నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని ఉండగా సాత్యకి ఆ ధర్మరాజును చూచి 
భీష్ముడి వద్దకు పోవటానికి రథం సిద్ధంచేయించి శ్రీకృష్ణుడు నీ రాకకొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. వెంటనే 
ధర్మరాజు పక్కనే ఉన్న అర్జునుడిని చూచి 'మన రథాన్ని సిద్దం చేయుము. ఈ రోజు నుండి అక్కడకు సైనికులను 
అంతఃపుర పరివారాన్ని రానీయకుము. భీష్ముడు జనసమ్మర్జాన్ని తట్టుకొనే స్థితిలో లేడు. పైపెచ్చు మనకు 
రహస్యార్థాలను తెలియచేయనున్నాడు. కాబట్టి సందడి లేకుండా మనం భీష్ముడిని సేవించవలసి ఉన్నది” అని 
చెప్పి, కొంత ఆలోచించి కొందరు రాజుల పేర్లను చెప్పి, 'ధృతరా।ష్ట మహారాజుతోపాటు వారిని కూడా పిలిపించవలసిం” 
దని చెప్పగా అర్జునుడు యథారీతిగా ఆచరించాడు. 


ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ము సాలికింబోవుట (సం. 12-53-27) 
క. _ అరదము వన్నిన నా భూ । వరు€ డతండును దాను నెక్కి వదముడి వేజొ 
క్కరథమునం. బిన్న తమ్ముల । నిరువురం గలపికొని యెలమి నేతేరంగన్‌. 130 


ప్రతిపదార్థం: అరదము+పన్నినన్‌= రథాన్ని ఆయత్తం చేయగా; ఆ భూవరుండు= ధర్మరాజు; అతండును= అర్జునుడూ; తానున్‌= 
తానును (ధర్మరాజు); ఎక్కి= అధిరోహించి; వేు+ఒక్క రథమునన్‌= మరొక రథంలో; వడముడి= భీముడు; పిన్నతమ్ములన్‌+ఇరువురన్‌= 
చిన్న తమ్ములైన నకుల సహదేవు లిద్దరిని; కలపికొని= తనతో కలుపుకొని; ఎలమిన్‌+ఏతేరంగన్‌= సంతోషంతో బయలుదేరగా. 
తాత్పర్యం: రథాన్ని ఆయత్తం చేయగా ధర్మరాజు అర్జునుడితోపాటు రథ మెక్కగా మరొక రథంలో భీముడు 
నకుల సహదేవులను కలుపుకొని సముచిత రీతిని బయలుదేరాడు. 


క. వినుము! మహా భూతము లే । నును సమధిక రూపమున వినుతభంగి. దగం 
జను తెజంగు దోంప నెలమిం । జనియెను వసుదేవసుతుని సదనంబునకున్‌. 131 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 223 


ప్రతిపదార్హం: వినుము= ఓ మహారాజా! వినుము (జనమేజయుడితో వైశంపాయనుడు చెప్పటం); మహాభూతముల్‌+ఏనును= 
పంచభూతాలు అయిదును; సమ్‌+అధిక రూపమునన్‌= చక్కటి రూపంతో; వినుత భంగిన్‌= ప్రశంసించ తగిన రీతిగా; తగన్‌+*చను 
తెజంగు+తోయన్‌= సముచితంగా వెళ్ళుతున్న పద్దతి స్పష్టమయ్యేట్టు; ఎలమిన్‌= బాగుగా; వసుదేవ సుతుని= వసుదేవుడి 
కుమారుడైన శ్రీకృష్ణుడి; సదనంబునకున్‌= భవనానికి; చనియెన్‌= వెళ్ళాడు. 

తాత్పర్యం: పంచభూతాలు సముచితరూపంతో ప్రశంసనీయమైన రీతిలో సముచితంగా వెళ్ళుతూ ఉన్న పద్ధతి 
స్పష్టమయ్యేటట్టుగా ధర్మరాజు తమ్ములతో కూడి తాము అయిదుగురూ శ్రీకృష్ణుడి భవనానికి వెళ్ళారు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. రథగమన రవంబునం గ్భప యుయుత్సు సంజయులుం గూడుకొని; రంత. 132 


ప్రతిపదార్థం: రథగమన రవంబునన్‌= రథం వెళ్ళుతున్న శబ్దంవలన; కృప యుయుత్సు సంజయులున్‌= కృపాచార్యుడు, 
యుయుత్సుడు, సంజయుడు ముగ్గురు; కూడుకొనిరి= కలిసికొన్నారు; అంతన్‌= ఆ తరువాత. 


తాత్పర్యం: ధర్మరాజాదులు వెళ్ళుతున్న రథగమన శబ్దాలను గుర్తించి కృపుడు, యుయుత్సుడు, సంజయుడు 
ముగ్గురు వచ్చి కలిసికొన్నారు. ఆ వెనుక - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. దారుకుండు వన్ని తెచ్చిన । తేరను వెలువడియె వాసుదేవుండును; న 

త్తేరులు నాలుగు నేమిక । లా రవ మెసంగంగ బెరసి యరిగి నరేంద్రా! 133 
ప్రతిపదార్హం: నర+ఇంద్రా!= జనమేజయ మహారాజా!; దారుకుండు+పన్ని+తెచ్చిన= శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారుకుడు 
సిద్దం చేసి తెచ్చిన; తేరను= రథమందు; వాసుదేవుండును= వసుదేవుడి కుమారుడైన శ్రీకృష్ణుడును; వెలువడియెన్‌= బయలుదేరి 
వచ్చాడు; ఆ+తేరులు నాలుగున్‌= ఆ నాలుగు రథాలు; నేమి+కలారవము+ఎసంగంగన్‌= చక్రాల అతిశయమైన శబ్దం చేస్తూ 
ఉండగా; బెరసి+అరిగెన్‌= కలిసి బయలుదేరి వెళ్ళాయి. 
తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! శ్రీకృష్ణుడి సారథి అయిన దారుకుడు సిద్ధం చేసి తెచ్చిన రథంలో శ్రీకృష్ణుడు 
బయలుదేరాడు. అర్జునుడితో ధర్మజుడు బయలుదేరిన రథమూ, నకుల సహదేవులతో భీముడు అధిరోహించిన 
రథమూ, కృప యుయుత్సు సంజయుల రథమూ. శ్రీకృష్ణుడు బయలుదేరిన రథమూ నాలిగింటి యొక్క చక్రాల 
శబ్దం అతిశయిస్తూ ఉండగా బయలుదేరి వెళ్ళాయి. 


క. _ జనమేజయ నృప! యంతకు | మును నారద ముఖ్యులైన మునివర్యులు శాం 
తనవుని పాలికి వచ్చిరి; వనజభవుని కడకు సురలు వచ్చు విధమునన్‌. 134 


ప్రతిపదార్థం: జనమేజయ నృప!= ఓ జనమేజయ మహారాజా! అంతకుమును= అంతకు ముందే; నారద ముఖ్యులు+ఐన= 
నారద ప్రముఖులైన; ముని వర్యులు= ముని(శ్రేష్టులు; వనజభవుని కడకున్‌= పద్మంనుండి పుట్టినవాడైన (బ్రహ్మ వద్దకు; సురలు 
వచ్చు విధమునన్‌= దేవతలు వచ్చే విధంగా; శాంతనవుని పాలికిన్‌ వచ్చిరి= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడి వద్దకు 
వచ్చారు. 

తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! అంతకుముందే అంటే ఆ శ్రీకృష్ణాదులు రాకముందే నారదుడు మొదలైన 
ముని(శ్రేష్టులు బ్రహ్మవద్దకు దేవతలు వచ్చినట్టుగా భీష్ముడి వద్దకు వచ్చారు. 


224 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 


వ. అట్లు సంయమి వర పరిషత్పరివృతుండై యున్నయ ద్దేవ వ్రతుని కడ చేర నరిగి శౌరి ప్రముఖులు రథంబులు 

డిగ్గి. 135 
ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; సంయమి వర పరిషత్‌+పరివృతుండు+ఐ+ఉన్న= ముని'శ్రేష్టుల సమూహంతో చుట్టబడి ఉన్న; 
ఆ+దేవ(వ్రతుని కడశ+చేరన్‌+అరిగి= ఆ భీష్ముడి దగ్గరకు వెళ్ళి; శౌరి ప్రముఖులు= కృష్ణుడు మొదలైన ముఖ్యులు; రథంబులు 
డిగ్గి= రథాలలోనుండి దిగి. 


తాత్పర్యం: ముని(శ్రేష్టుల సమూహంతో చుట్టబడి ఉన్న భీష్ముడి సమీపానికి వెళ్ళి, శ్రీకృష్ణాదులు రథాలలోనుండి 
దిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ తత్సమీపమునకు ధర్మనందన పుర । స్సరత నరిగి తొలుత సకల మునుల 
బ్రణతి. దెలచి కదిసి బలసి యుపాసించి । రన్నదీతనూజు నధికభక్తి 136 


ప్రతిపదార్థం: తద్‌+సమీపమునకున్‌= వారి దగ్గరకు; ధర్మనందన పురస్పరతన్‌+అరిగి= ధర్మరాజును ముందుగా ఉంచుకొని 
వెళ్ళి; తొలుతన్‌= మొదట; సకల మునులన్‌= సమస్త మహర్షులను; ప్రణతిన్‌= నమ్రతతో; తెలచి= మొక్కి, నమస్కరించి; కదిసి= 
సమీపించి; బలసి= చుట్టుచేరి (పరివేష్టించి); ఆ+నదీ తనూజున్‌= ఆ గంగానదీ పుత్రుడైన భీష్ముడిని; అధిక భక్తిన్‌= అత్యంత 
భక్తితో; ఉపాసించిరి= పూజించారు. 

తాత్పర్యం: శ్రీకృష్ణాదులు భీష్మాదు లున్న సమీపానికి ధర్మరాజును ముందుంచుకొని వెళ్ళి, మొదట సకల 
మహర్షులకు నమస్కరించి, అంతా పరివేష్టించి భీష్ముడిని మిక్కిలి భక్తితో పూజించారు. 


వు అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విన్న జనమేజయ మహారాజు; వైశంపాయనునకున్‌+ఇట్టు+అనియెన్‌= వైశంపాయనుడితో 
ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అని చెప్పగా వినిన జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


ము. '“శరతల్పంబునం బొల్టు భీష్ముకడకున్‌ సంప్రీతి న క్కౌరవే 
శ్వరుండుం దమ్ములు గృష్టుండుం జని మునివ్రాతంబుతో. గూడ న 
ప్పరమోదాత్తుని చుట్టు నున్న యెడ నెబ్బంగిం బ్రవర్తించె వి 
స్తర మాధుర్య మనోజ్ఞ సత్మథలు విస్పష్టంబుగాం జెప్పవే!” 138 


ప్రతిపదార్థం: శరతల్పంబునన్‌+పొల్చు= అమ్ముల పాన్సుపై ప్రకాశించే; భీష్ముకడకున్‌= భీష్ముడి వద్దకు; సం'ప్రీతిన్‌= మిక్కిలి 
సంతోషంతో; ఆ+కౌరవ+-ఈశ్వరుండున్‌= కౌరవశ్రేష్టుడైన ధర్మరాజు; తమ్ములున్‌= తమ్ములును (అయిన భీమార్జున నకుల 
సహదేవులు); కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడును; చని= వెళ్ళి; ముని వ్రాతంబుతోన్‌+కూడన్‌= మునుల యొక్క సమూహంతో కూడా; 
ఆ+పరమ+ఉదాత్తుని చుట్టున్‌= ఆ పరమోన్నతుడైన భీష్ముడి చుట్టూ; ఉన్నఎడన్‌= ఉన్న సమయంలో; ఏ+భంగిన్‌+*ప్రవర్తించెన్‌= 
ఏ రీతిగా నడుచుకొన్నాడో; విస్తర మాధుర్య మనోజ్ఞ సత్కథలు= విపులమై, తియ్యనై మనోహరమైన ఉత్తమ కథలు; 
విస్పష్టంబుగాన్‌+చెప్పవే!= విశదంగా చెప్పుము. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 225 


తాత్పర్యం: శరతల్పగతుడై ఒప్పుతున్న భీష్ముడి వద్దకు అత్యంత ప్రీతితో ధర్మరాజు, అతడి తమ్ములు, భీమార్జున 
నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు మహర్షి గణంతో కూడా వెళ్ళి అతడిని ఉండగా ఆతడి ప్రవర్తన ఎట్టా ఉన్నది? 
విపులమూ, మధురమూ, మనోహరమూ అయిన ఆ కథలు వివరంగా చెప్పమని జనమేజయుడిని వైశంపాయనుడు 
కోరాడు. 


వ. అని యడిగిన నమ్మహీవిభునకు వైశంపాయనుం డిట్లనియె; మున్ను ధర్మపుత్రుండు రావించిన 
ధృతరాష్తుండును రాజులు నతనిపజ్జ నరిగి వారును గాంగేయు నుచిత ప్రకారంబునం గాంచి కొల్చి యుండి; 
రట్టియెడ నారదుండు ధర్మపుత్రాదుల న మ్మేదినీపతులం గలయం గనుంగొని. 139 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ+మహీవిభునకున్‌= ఆ జనమేజయ మహారాజునకు; వైశంపాయనుండు+ఇట్టు+ 
అనియెన్‌= వైశంపాయనుడు ఇట్టా అన్నాడు; మున్ను= ఇంతకు ముందే; ధర్మపుత్రుండు రావించిన= ధర్మరాజు పిలిపించిన; 
ధృతరా్ష్రుండును= ధృతరాష్ట్ర మహారాజూ; రాజులున్‌= ఇతర రాజులూ; ఆతనిపజ్జన్‌+అరిగి= ఆతని దగ్గరకు వెళ్ళి; వారును= 
వారందరూ; గాంగేయున్‌= గంగాదేవి పుత్రుడైన భీష్ముడిని; ఉచిత ప్రకారంబునన్‌+కాంచి= తగిన రీతిగా దర్శించి; కొల్చి ఉండిరి= 
సేవిస్తూ ఉన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నారదుండు= నారద మహర్షి; ధర్మపు(త్ర+ఆదులన్‌= ధర్మరాజు మొదలైన వారిని; 
ఆ+మేదినీ పతులన్‌= ఆ రాజులను; కలయన్‌+కనుంగొని= కలయచూచి. 


తాత్పర్యం: ధర్మరాజాదులు భీష్ముడి చుట్టూ చేరినప్పుడు భీష్ముని ప్రవర్తన ఎట్టుందో చెప్పుమని జనమేజయ 
మహారాజు అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు: అంతకు ముందే ధర్మరాజు పిలిపించినట్టి ధృతరాష్ట్రుడు, 
తక్కిన రాజులు భీష్ముడి వద్దకు వెళ్ళి భీష్ముడిని తగిన రీతిగా దర్శించి సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నారద 
మహర్షి ధర్మరాజాదులనూ తక్కిన రాజులనూ కలయచూచి ఇట్టా అన్నాడు. 


క. _ *“శంతను నందనుం డపరది । గంత ప్రాప్తరవి యట్టియయ్యె నితండు లో 
కాంతరగతు. డగుటకు ము । న్న్వంతఃకరణముల సంశయము వాయంగన్‌. 140 


ప్రతిపదార్ద్హం: శంతను నందనుండు= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడు; ఇతండు= ఈ భీష్ముడు; అపర 
దిక్‌+అంత(ప్రాప్తరవి+ అట్టి+వాండు+అయ్యెన్‌= పడమటి దిక్కుయొక్క అంతమును చేరిన సూర్యుడివంటి వాడు అయ్యాడు; 
లోక+అంతరగతుండు+ అగుటకున్‌= ఈ భూలోకం వదలి స్వర్గోకానికి వెళ్ళటానికి; మున్ను= ముందు; అంతః+కరణముల= 
మనస్సుతోపాటు జ్ఞాన కర్మేంద్రియాలయొక్క; సంశయము+పాయంగన్‌= సందేహాలు తొలగి పోయేటట్లుగా. 


తాత్పర్యం: “ఈ భీష్ముడు పళ్ళ్చిమదిక్కును చేరుతున్న సూర్యుడివలె ఒప్పుతున్నాడు. ఈ లోకం వదలిపెట్టి 
స్వర్గలోకానికి వెళ్ళే ముందు మనస్సుతోపాటు జ్ఞానకర్మేంద్రియాల సందేహాలు తొలగిపోయేటట్లుగా. 


నిశేషం: అలం: ఉపమ. పరలోకగతుడు కానున్న భీష్ముడిని అపరదిగభిముఖుడైన సూర్యుడితో పోల్చటం అత్యంతం సముచితంగా 
ఉన్నది. 


వు సకల ధర్మప్రకారంబు నడిగి తెలిసికొం'డనిన బ్రశ్నపాటవంబు లేమి నందటు నొండొరువుల మొగంబులు 
సూచుచుండం బాండవాగ్రజుండు పుండరీకాక్షున కిట్లనియె. 141 


226 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పతిపదారం: సకల ధర[పకారంబున్‌+అడిగి= సమస్త ధర]; పదతులను అడిగి; తెలిసికొండు+అనినన్‌= తెలసికొనవలసిందని 
8 థ్‌ థై ల్త అలగి ఎజి 


నారదుడు చెప్పగా; ప్రశ్న పాటవంబు లేమిన్‌= (ప్రశ్నించే పటుత్వం లేకపోవటం వలన; అందజున్‌+ఒండొరువుల= అందరూ 
ఒకళ్ళాకళ్ళ; మొగంబులు చూచుచుండన్‌= ముఖాలు చూస్తుండగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; పుండరీక+అక్షునకున్‌= 
శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: సమస్త ధర్మపద్దతులనూ భీష్ముడిని అడిగి తెలిసికొనండని నారదుడు చెప్పగా ప్రశ్నించే తీరు తెలియక 
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉన్న సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'నీవు దక్కంగ మందాకినీ తనూజు । తోడి సల్లాపములకు నుక్తులు ముకుంద! 
కలరె యెందును? ధర్మవేదులకు నెల్ల । గురుండ వీవ; సంభాషణపరు6డ వగుము.” 142 


ప్రతిపదార్థం: ముకుంద!= ఓ కృష్ణా; మందాకినీ తనూజు తోడి= గంగాదేవి పుత్రుడైన భీష్ముడితో; సల్ఫాపములకున్‌= మంచి 
మాటలకు (సంభాషణకు); నీవు తక్కంగన్‌= నీవు తప్ప; ఉక్తులు కలరె?= చెప్పగలవా రున్నారా?; ఎందునున్‌= ఎక్కడైనా; 
ధర్మవేదులకున్‌+ఎల్లన్‌= ధర్మమెరిగిన వారందరికి; ఈవ= నీవే; గురుండవు; సంభాషణ పరుండవు+అగుము= మాట్లాడటం 
'ప్రారంభించుము. 


తాత్పర్యం: 'భీష్ముడితో సంభాషించటానికి నీవు తప్ప అర్హులు లేరు. ధర్మవేత్తలందరికి నీవు గురుడవు. నీవు 
సంభాషణ (ప్రారంభించుము. 


విశేషం: 'ఉక్తులు' అనటానికి బదులు “శక్తులు' అనే పాఠాంతరం సముచితం. 


వ. _ అనుటయు నచ్చ్యుతుండు భీష్మున కత్యాసన్నుండై శారీర మానస కుశల ప్రశ్నంబు. జేసిన నతండు. 143 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని చెప్పగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; భీష్మునకున్‌+అతి+ఆసన్నుండు+ఐ= భీష్ముడికి మిక్కిలి 
సమీపంలో కూర్చున్నవాడై; శారీర మానస కుశల ప్రశ్నంబున్‌+చేసినన్‌= శరీరానికి సంబంధించి మనస్సుకు సంబంధించి క్షేమాన్ని 
గూర్చి అడుగగా; అతండు= ఆ భీష్ముడు. 


తాత్పర్యం: అని ధర్మరాజు ప్రార్ధించగా శ్రీకృష్ణుడు భీష్ముడికి మిక్కిలి సమీపంలో ఉంటూ అతడిని శరీరానికి 
మనస్సుకు సంబంధించిన క్షేమాన్ని గూర్చి ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఇట్లా అన్నాడు. 
ఉ. _ 'దేవ! భవత్రసాదమున. దీటి శరీరము నొప్పి డప్పి, మ 

ద్ధావము నింద్రియంబులును బాటవ సంపద నొందె, వేద వి 

ద్యా విభవంబు నాకు€ బరతత్త్వ పరిస్పుట బోధ యుక్తమై 

భావితమయ్యె. నాత్మం బరిపక్వ దయాకరచిత్త మాధవా! శ44 
ప్రతిపదార్హం: పరిపక్వ దయాకర చిత్త!= పండిన కరుణకు నెలవైన చిత్తం కలవాడా!; మాధవా!= ఓ కృష్ణా!) దేవ!= మహానుభావా! 
భవత్‌+ప్రసాదమునన్‌= నీ అనుగ్రహంతో; శరీరము నొప్పి= శారీరకమైన బాధ; దప్పి= అలసట; తీటెన్‌= తొలగిపోయాయి; 


మత్‌+భావంబున్‌= నా మనస్సును; ఇంద్రియంబులును= జ్ఞాన కర్మేంద్రియాలును; పాటవ సంపదన్‌+ఒందెన్‌= పటుత్వ 
సంపదను పొందాయి; నాకు; ఆత్మన్‌= ఆత్మలో; వేద విద్యా విభవంబు= చతుర్వేదాల విద్యయొక్క వైభవమూ; పరతత్త్య 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 227 


పరిస్ఫుట బోధయుక్తమై= పరమాత్మయొక్క స్పష్టమైన జ్ఞానంతో కూడినదయి; భావితము+అయ్యెన్‌= సంభావితమయింది 
(తెలిసికొన్నాను). 

తాత్పర్యం: ఓ కృష్ణా! పరిపూర్ణ కరుణాకరా! నీ అనుగ్రహంతో శరీర సంబంధమైన నొప్పి, అలసట తీరిపోయాయి. 
నా మనస్సు, జ్ఞాన కర్మేంద్రియాలూ పాటవ సంపదతో ఒప్పారుతున్నాయి. నాకు నా ఆత్మలో వేదవిద్యా వైభవం 
స్పష్టమైన పరమాత్మ జ్ఞానంతో కూడినదై స్పష్టంగా తెలిసింది. 

విశేషం: మూలంలోని ఎనిమిది శ్లోకాల భావాన్ని ఈ పద్యంలో తిక్కన కుదించి రచించాడు. ఆ ఎనిమిది శ్లోకాలలో భావాన్ని 
జారిపోనీయకుండా భీష్ముని మాటలుగా ఈ పద్యంలో మనోహరంగా చిత్రించాడు. 


వ. _ దేవరదివ్యచిత్తంబున నన్నుం దలంచిన దానంజేసి బృంహితుండ నయ్యును గొండుక ప్రాయంబు వాండునుం 
బోలె నయితి(/ జెప్ప వలయు వాని నెల్లం జెప్పెద( బాండవ శుభకరంబైన వాని నీ వేల చెప్పవు? నీ తలం 
పేమి? సెప్పవే! యనిన గృష్టుండు గాంగేయున కిట్లనియె. 145 


ప్రతిపదార్దం: నన్నున్‌= నన్ను; దేవర దివ్య చిత్తంబునన్‌= భగవంతుడవైన నీ దివ్యమైన మనస్సులో; తలంచిన దానన్‌+చేసి= 
నన్ను తలంచటంవలన; బృంహితుండన్‌+అయ్యును= వృద్దుడనైనప్పటికి; కొండుక ప్రాయంబు వాండునున్‌+పోలెన్‌+అయితిన్‌= 
చిన్న బాలుడివలె అయిపోయాను; చెప్పవలయు వానిన్‌+ఎల్లన్‌= చెప్పదగిన వాటి నన్నింటిని; చెప్పెదన్‌= వివరిస్తాను; పాండవ 
శుభకరంబు+ఐన దానిన్‌= పాండవులకు మంగళప్రదమైన దానిని; ఈవు+ఏల+చెప్పవు= నీవు ఎందుకు చెప్పవు; నీ తలంపుఏమి?= 
నీ అభిప్రాయం ఏమి?; చెప్పవే+అనినన్‌= చెప్పవలసిందని భీష్ముడు ప్రశ్నించగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; గాంగేయునకున్‌= 
భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: “నీ దివ్య చిత్తంలో నన్ను భావించటంచేత నేను వృద్దుడనైనప్పటికీ, చిన్న బాలుడివలె అయిపోయాను. 
నీ ఆదేశానుసారం పాండవులకు చెప్పదలచినవన్నీ సవిస్తరంగా చెప్పుతాను. అయినా పాండవులకు శుభప్రదమైన వాటిని 
నీ వెందుకు చెప్పవు? నీ భావ మేమి? చెప్పుము” అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు భీష్ముడితో ఇట్టా అన్నాడు. 
తే.  *“అనఘ! శ్రేయసునకు యశంబునకు నేను । మూలకందంబ; విను! చంద్రముండు శీత 

కిరణుండను మాట విస్తయకరమె? చెపుమ; |; యశ ముపార్దింప€ గ్రొత్తపెం పగునె నాకు? 146 


ప్రతిపదార్థం: న+అఘా!= పాపరహితుడవైన ఓ భీష్మా!; విను= వినుము; శ్రేయస్సునకున్‌= మేలునకు; యశంబునకున్‌= కీర్తికిని; 
ఏను= నేను; మూల కందంబన్‌= మూలాధారమైనవాడిని; చంద్రముండు= చంద్రుడు; శీత కిరణుడు+అనుమాట= చల్లనైన 
కిరణాలు కలవాడనే మాట; విస్మయకరమె= ఆశ్చ్ళర్యకరమా; చెపుమా= చెప్పు; నాకు; యశము+ఉపార్జింపన్‌= కీర్తిని సంపాదించటం; 
(క్రొత్త పెంపు+అగునె= క్రొత్త అభివృద్ది అవుతుందా? 

తాత్పర్యం: 'ఓ భీష్మా! ప్రజాశ్రేయస్సుకు, కీర్తికి నేనే మూలకారణం. సందేహం లేదు. చంద్రుడు చల్లని కిరణాలు 
కలవాడనటంలో విచిత్రం లేదు కదా! అట్టాంటి నాకు కీర్తి సంపాదన కొత్తగా తెచ్చుకొన్న అభివృద్ధి అవుతుందా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. సామాన్యాంశం విశేషాంశం చేత సమరించబడుతున్నది. 


క. _ పరమ మగు యశము నీకును । ధరణిం గలిగింపం బూని తాత్పర్యమునం 
బురుషవర! నాదు బుద్ది । స్పురణము నీ మనమునందు. జొనిపితి నెనయన్‌. 147 


228 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పురుషవర!= ఓ మానవోత్తముడైన భీష్మా!; ధరణిన్‌= ఈ భూమి మీద; పరమము+అగు యశము= శ్రేష్టమైన 
కీర్తిని; నీకును కలిగింపన్‌+పూని= నీకు సంప్రాప్రింపచేయటానికి ప్రయత్నించి; తాత్పర్యమునన్‌= మనస్సునందు లేదా అభిమతంలో; 
నాదు= నా యొక్క; బుద్ది స్ఫురణమున్‌= నా బుద్ది జ్ఞానాన్ని; ఎనయన్‌= తగునట్టు; నీ మనమునందున్‌+చొనిపితిన్‌= నీ 
మనస్సునందు ఆపాదించాను. 


తాత్పర్యం: ఓ మానవోత్తముడవైన భీష్మా! అత్యుత్తమ కీర్తిని నీకు కూడా ్రసాదించదలచి తదనుగుణంగా నా 
జ్ఞానాన్ని నీ మనస్సులో ప్రవేశపెట్టాను. 
నిశేషం: చందమామకు వెన్నెల సహజమైన రీతిగా నాకు కీర్తి సహజమే. అయితే అత్యుత్తమ కీర్తిని భీష్ముడికి సైతం 'ప్రసాదించాలన్న 
కోరికతో ఆ జ్ఞానాన్ని అతడి మనస్సులో ప్రవేశపెట్టినట్లు కృష్ణుడు చెప్పటంలో ఎంతో విశేషమున్నది. 
తే... ధరణి యెందాంక నుండు సుస్థిరత నీదు । కీర్తి యందాక నక్షయసూర్తి. దాల్చి 

నడవం గలయది నీవు సెప్పెడి సువాక్య । ములును వేదతుల్యంబులై వెలయుచుండు. 148 


ప్రతిపదార్థం: ధరణి= ఈ భూమి; ఎంత+దాంకన్‌= ఎంతకాలం దాకా; సుస్టిరతన్‌+ఉండున్‌= స్థిరమై ఉంటుందో; అంత+దాంకన్‌= 
అంతవరకు; నీదు కీర్తి= నీ క్తీర్తి అక్షయ స్పూర్తిన్‌+తాల్చి= నశించనిదై; నడవన్‌+కల+అది= కొనసాగుతుంది; నీవు+చెప్పెడి= 
నీవు ప్రబోధించబోయే; సువాక్యములును= మంచి మాటలును; వేద తుల్యంబులు+ఐ= వేదాలతో సమానమై; వెలయుచుండున్‌= 
ఒప్పారుతూ ఉంటాయి. 


తాత్పర్యం: ఈ భూమి ఎంతకాలం సుస్థిరంగా ఉంటుందో నీ కీర్తి నశించనిదై అంత వరకు కొనసాగుతుంది. 
నీవు చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమై ఒప్పారుతూ ఉంటాయి. 


క. ధర్మజునకు నీ చెప్పెడు  ధర్మస్థితి వాక్య సమితి తాత్పర్యముతో 
నిర్మలు లై కొనియాడెడు । ధార్మికులకు నుభయజగదుదాత్తత కలుగున్‌. 149 
ప్రతిపదార్హం: ధర్మజునకున్‌= ధర్మరాజునకు; నీ చెప్పెడు= నీవు ప్రబోధించే; ధర్మస్థితి= ధర్మపద్ధతియొక్క; వాక్య సమితి= 
మాటల సమూహం; తాత్పర్యముతోన్‌= ఏకా(గ్రతతో; నిర్మలులు+ఐ= పరిశుద్దులై; కొనియాడెడు= ప్రశంసించే; ధార్మికులకున్‌= 
ధర్మాత్ములకు; ఉభయ జగత్‌+ఉదాత్తత= ఇహపరాలలోను, ఉత్తమత్వము; కలుగున్‌= కలుగుతుంది. 
తాత్పర్యం: ధర్మరాజుకు నీవు చెప్పే ధర్మంతో కూడిన వాక్యసమూహ సారం ఏకాగ్రతతో పరిశుద్దులై ప్రశంసించే 
ధర్మాత్ములకు ఉభయతారకమై ఒప్పుతుంది. 
వన. కావుననిట్లు సేసితి; భవదీయ ధర్మ్శవేదిత్వంబును సవిశేష ప్రకారంబుగా నీ మనుమలు ధర్మజ భీమార్జున 
నకుల సహదేవులు భద్ర భాజనంబులుగా నీ యున్న మహీపతులు విని కృతార్ధజన్ములుగా నఖిల ధర్మ 
ప్రకారబోధకంబు లగు వాక్యంబులు సెప్పు మనుటయు శాంతనవుం 'డట్ల చేసెద నని పలికి 
యాదరభరితుం డయి యిట్లనియె. 150 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుకని; ఇట్టు+చేసితిన్‌= ఇలా నిర్ణయించాను; భవదీయ= నీ యొక్క; ధర్మవేదిత్వంబును= 
ధర్మసంబంధమైన జ్ఞానాన్ని; సవిశేష ప్రకారంబుగాన్‌= విశేషంతో కూడిన పద్ధతితో; నీ మనుమలు= నీ మనుమలైన; ధర్మజ 
భీమ+ అర్జున నకుల సహదేవులు= ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవు డనే ఐదుగురు; భద్ర భాజనంబులు 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 2209 


గాన్‌= శుభార్హులయ్యేట్టుగా; ఈ+ఉన్న= ఇక్కడ గుమిగూడి ఉన్న; మహీపతులు= రాజులు; కృత+అర్ధ జన్ములు+కాన్‌= పుట్టుకలు 
సఫలమయ్యెటట్టుగా; అఖిల ధర్మప్రకార బోధకంబులు+అగు= అన్ని ధర్మవిశేషాలను ప్రబోధించే; వాక్యంబులు+చెప్పుము+ 
అనుటయును= మాటలు చెప్పుమని శ్రీకృష్ణుడు కోరగా; శాంతనవుండు+అట్టు+చేసెదన్‌+అని= భీషు శడు అట్లాగే చేస్తానని చెప్పి; 
ఆదరభరితుండు+అయి+ఇట్టు+అనియెన్‌= (ప్రేమతో నిండినవాడై ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: ఓ భీష్మా! భూమి ఉన్నతంకాలం అపారకీర్తి నీకే రావాలని భావించి ఇట్టా చేశాను. నీ ధర్మ 
సంబంధమైన విజ్ఞాన విశేషాన్ని నీ మనుమలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు 
శుభార్చు లయ్యేటట్టుగా, ఇక్కడ పరివేష్టించి ఉన్న రాజుల పుట్టువు సఫలమయ్యేటట్టుగా సమస్త ధర్మవిశేషాలను 
బోధించే వాక్యాలను చెప్పవలసిం'దని శ్రీకృష్ణుడు కోరగా భీష్ముడు అట్లాగే చేస్తానని చెప్పి సంతోష భరితుడై 
ఇట్టా అన్నాడు. 
సీ. “ఎవ్వడు పుట్టిన నెల్ల మునీంద్రులు । నత్యంత సంప్రమోదాత్ము లైరి, 

పరమ ధార్షికులైన భరతుల యందును । నెవ్వరు నెవ్వని నెనయ లేరు, 

సత్యంబు దాంతియు శౌచంబు శాంతియు । నలవది యెవ్వనియందు వెలయు 

బాత్రదానాధ్వర బంధు రక్షాది ధ । ర్మంబు లెవ్వనికి. బ్రియంబు లెపుడు6 


తే. గామమున నైన విపులార్జ కారణమున । నైన భయమున నైనను నపథ వర్త 
నంబునకు. జొర. దెవ్వాండు నన్ను నేమి |; యడుగ6 దలంచె నా ధర్మజుం డడుగు€ గాక!” 151 


ప్రతిపదార్థం: ఎవ్వండు పుట్టినన్‌= ఎవ్వడు పుట్టటం వలన; ఎల్ల ముని+ఇం[ద్రులున్‌= ముని (శ్రేష్టులందరు; అత్యంత= మిక్కిలి; 
సంప్రమోద+ఆత్ములు+ఐరి= సంతోషాంతరంగు లయ్యారో; పరమ ధార్మికులు+ఐన= మిక్కిలి ధర్మగుణం కలవా రయిన; 
భరతుల యందునున్‌= భరత వంశంలో పుట్టిన వారి యందు; ఎవ్వరున్‌= ఎవ్వరు కూడా; ఎవ్వనిన్‌= ఎవ్వనితో; ఎనయన్‌+లేరు= 
సమానులు కారో; సత్యంబున్‌= సత్యమూ; దాంతియున్‌= కర్మేంద్రియాల ని[గ్రహశక్తి శౌచంబున్‌= శుచిత్వం; శాంతియున్‌= 
జ్ఞానేంద్రియాల ని([గ్రహశక్తి, అలవడి= కలిగి; ఎవ్వనియందున్‌= ఎవ్వడితో అయితే; వెలయున్‌= ప్రకాశిస్తూ ఉంటాయో; 
పాత్రదాన+అధ్వర బంధురక్షా+ఆది= అర్హులైనవారికి దానాలు చెయ్యటం, యజ్ఞాలను బంధువులను రక్షించటం మొదలైన; 
ధర్మంబుల్‌= ధర్మాలు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఎవ్వనికిన్‌= ఎవడికయితే; ప్రియంబులు= ప్రియమయితే; కామమునన్‌+ఐనన్‌= 
కోరికవలన అయితేనేమీ; విపుల+ అర్ధ+కారణమునన్‌+ఐనన్‌= విసృత ధనం కారణం వలన అయినా; భయమునన్‌+ఐనన్‌= 
భయంవలన అయినా; అపథ వర్తనంబునకున్‌= చెడు మార్గ ప్రవర్తనకు; ఏ+వాండు= ఎవడయితే; చారండు= ప్రవేశించడో; ఆ 
ధర్మజుండు= ఆ ధర్మరాజు; నన్నున్‌= నన్ను; ఏమి+అడుగన్‌+తలంఛెన్‌= ఏమి అడగాలని అనుకొంటున్నాడో; అడుగున్‌ కాక!= 
అది అడగవలసింది. 


తాత్పర్యం: “ఎవ్వడి జన్మకారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగు లయ్యారో, పరమధార్మికు లని పేరు 
పొందిన భరత వంశీయులు కూడా ఎవ్వడితో సాటిరారో, సత్యం, శౌచం, శాంతి దాంతులు ఎవ్వడియందు ప్రకాశిస్తూ 
ఉంటాయో, పాత్రులైన వారికే దానం చేయటం, యజ్ఞాలనూ, బంధువులను, రక్షించటం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ 
ఎవడికి సంతోషాన్ని కలిగిస్తుంటాయో, కామంవలన కాని, అర్ధంవలన కాని, భయంవలన కాని, అవినీతి మార్గంలో 
ఎవడయితే ప్రవేశించడో అటువంటి ఉత్తమగుణగణుడైన ధర్మరాజు అడుగదలచుకొన్న అన్నింటిని అడిగి సందేహ 
నివృత్తి చేసికొని తెలిసికొను గాక! 


230 శ్రీమదాంధ్ర నుహాభారతము 
వ. అనుటయు నతనితో నచ్యుతుండు. 152 
ప్రతిపదార్హం: అనుటయున్‌= అని భీష్ముడు అనగానే; అతనితోన్‌= ఆ భీష్ముడితో; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు. 
తాత్పర్యం: అని చెప్పగా భీష్ముడితో శ్రీకృష్ణుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
చ.  “గురులను బంధుమిత్రులను గ్రూరశరంబుల. గూల్లై నుగ్రతన్‌, 

నరుల ననేకకోటుల రణంబున. దాం దెగటార్దెం గాన యి 


క్కురుపతి నీ సమక్షమునకుం గదియం బుయిలోడెడుం గృపా 
విరహిత కార్య కర్మఠుండు వీడని యాడుదొ యన్‌ తలంపునన్‌.” 153 


ప్రతిపదార్థం: ఈ+కురుపతి= ఈ ధర్మరాజు; గురులను= గురువు లైన పెద్దలను; బంధుమి(త్రులను= చుట్టాలను, స్నేహితులను; 
(క్రూర శరంబులన్‌+కూల్చెన్‌= ఘోరమైన బాణాలతో పడగొట్టాడు; ఉగ్రతన్‌= కోపంతో; తాన్‌= ధర్మరాజు; నరులన్‌+అనేక 
కోటులన్‌= అనేకులైన మానవులను; తెగటార్భెన్‌= తెగ నరికాడు; కృపా విరహిత కార్య కర్మతుండు= దయారహిత కార్య నిర్వాహకుడు; 
వీండు+అని= ఇతడని; ఆడుదొ+అన్‌+తలంపునన్‌= అంటావేమో అనే భావంతో; నీ సమక్షమునకున్‌+కదియన్‌= నీ ఎదుటకు 
రావటానికి; పుయిలోడెడున్‌= సంకోచిస్తున్నాడు. 


తాత్పర్యం: “ఈ ధర్మరాజు యుద్ధంలో గురువులూ, బంధువులూ, మిత్రులూ అని లెక్కించక, భయంకరమైన 
బాణాలతో అందరినీ కూల్చాడు. అనేక మానవ కోటులను యుద్ధంలో సంహరించాడు. కనుక ఇతడు దయాంత; 
కరణుడు కాడని అంటావేమో నని భావించి నీ ఎదుట పడటానికి సంకోచిస్తున్నాడు'. 


వ. అనిన విని వాసుదేవునకు దేవవ్రతుం డి ట్లనియె. 154 


ప్రతిపదార్దం: అనినన్‌+విని= అని చెప్పగా విని; వాసుదేవునకున్‌= శ్రీకృష్ణుడికి; దేవవ్రతుండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఈ 
విధంగా చెప్పాడు. 
తాత్పర్యం: అనగా విని భీష్ముడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. 
సీ.  'విప్రుల కధ్యయన ప్రదానాధ్వరా । ద్యము లగు కర్మము లట్ల రాజు 
లకు సంగరము తండ్రులను బుత్ర పౌత్రుల । గురుల నైనను బాపపరులఈ బోర 
జంపుట ధర్మంబు; సమయంబు విడిచి లో । భంబున నన్యాయ పథము నందు 
వర్తించువారి నెవ్వరి నాహవంబునం । బొరివుచ్చ(గలిగినం బుణ్య కృతియ 


ఆ యట్లు గాక శోణితాంబుపూరము. గేశ | శైవలంబు€ గా(గ సమర భూమి 
నక్కజపు నదీచయం బొనర్దిన రాజు । ధర్మవిదు. డనంగందగు ముకుంద!" 155 


ప్రతిపదార్హం: ముకుంద!= ఓ శ్రీకృష్ణా; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; అధ్యయన ప్రదాన+అధ్వర+ఆద్యములు+అగు= 
వేదాధ్యయనమూ, దానమూ, యజ్ఞమూ మొదలైన; కర్మములు+అట్టు= కర్మాచరణ ఉన్న రీతిగానే; రాజులకున్‌ సంగరంబు= 
రాజులకు యుద్దం; తండ్రులను; పుత్ర పౌత్రులన్‌= కుమారులను, మనుమలను; గురులన్‌+అయినను= గురువులయినప్పటికి; 
పాప పరులన్‌= దుర్మార్గులను; పోరన్‌+చంపుట= యుద్దమునందు చంపటం; ధర్మంబు= ధర్మం; సమయంబు విడిచి= నీతి 
మార్గాన్ని వదలి; లోభంబునన్‌= అత్యాశతో; అన్యాయపథంబు నందు= అన్యాయ మార్గంలో; వర్రించువారిన్‌= నడుచుకొనే వారిని; 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 231 


ఎవ్వరిన్‌= ఎవ్వరినైనా; ఆహవంబునన్‌= యుద్ధంలో; పొరిపుచ్చన్‌+కలిగినన్‌= సంహరించగలిగితే; పుణ్యకృతియ= అదే పుణ్యకార్యం; 
అట్టున్‌+గాక= ఆ విధంగా కాకపోతే; సమర భూమిన్‌= యుద్దభూమిని; శోణిత+అంబు పూరమున్‌= రక్త మనే జలప్రవాహం; 
కేశ శవలంబున్‌+కాంగన్‌= వెంట్రుక లనే నాయ అయ్యేటట్టుగా; అక్కజపు నదీ చయంబు+జఒనర్చినన్‌= ఆశ్చర్యకర మైన నదీ 
సమూ హాలుగా చేసిన; రాజు, ధర్మవిదుండు+అనంగన్‌+తగున్‌= రాజు ధర్మవేత్త అని అనటానికి అర్హుడైన వాడు. 


తాత్సర్యం: 'ఓ కృష్ణా! వేదాధ్యయనం, దానపూర్వకమైన యాగాది కర్మాచరణం, బ్రాహ్మణులకు ఎట్లాగో అదే 
విధంగా రాజులకు యుద్దం సహజం. పాపవర్తను లైన తండ్రులు, పుత్రులు, మనుమలు, గురువులు ఎవరినైనా 
యుద్ధంలో చంపటం రాజధర్మం. విధ్యుక్త ధర్మాన్ని వదలి లోభగుణంతో అన్యాయమార్ల వర్తనులైన వారిని ఎవరినైనా 
యుద్ధరంగంలో వధించటం పుణ్యకార్యమే. అంతే కాకుండా యుద్ధభూమిలో దుర్మార్గులను వధించి రక్త మనే 
జలపూరమూ కేశ పాశాలనే నాచూ నిండి ఉండే నదీసమూహాలుగా చేయటం ధర్మవిదుడైన రాజుకు అర్హమైన 
కార్యం”. 

నిశేషం: అలం: రూపకం. 


భీష్ముండు ధర్మరాజును సట్రేనుంబుగా గారవించుట (సం. 12-55-1) 


చ. అన విని ధర్మసూనుండు కృతాంజలి యై తగ భీష్క్ణడాయన 

ల్లన చని, కేలం బాదకమలంబు లమర్ది శిరంబు సోంక వం 

దన మొనరించినం, బిలిచి తా నభినందితు జేసి మస్తకం 

బున గడు నర్శ్మిలిం దనదు మో మిడి మూర్మొని సాదరంబుగన్‌. 156 
ప్రతిపదార్ధం: అనన్‌ విని= భీష్ముడు శ్రీకృష్ణుడితో రాజ ధర్మాన్ని గూర్చి చెప్పగా విని; ధర్మ సూనుండు= ధర్మరాజు; కృత+అంజలిఐ= 
చేయబడిన నమస్కారం కలవాడై అంటే నమస్కరించి; తగన్‌= ఉచిత రీతిని; భీష్మున్‌= భీష్ముడిని; డాయన్‌+అల్లన చని= 
సమీపించటానికి మెల్లగా వెళ్ళి; కేలన్‌= తన చేతులతో; పాద కమలంబుల్‌+అమర్భి= (భీష్ముడి) పాద పద్మాలను పట్టుకొని; 
శిరంబు సోంకన్‌= తల తాకేటట్టు; వందనము+ఒనరించినన్‌= నమస్కరించగా; పిలిచి; తాన్‌+అభినందితున్‌+చేసి= భీష్ముడు 
ధర్మరాజును సంతోషింపజేసి; మస్తకంబునన్‌+కడున్‌+నర్మిలిన్‌= ధర్మరాజు తలపై మిక్కిలి ప్రేమతో; తనదు మోము+ఇడి= తన 
ముఖ ముంచి; మూర్కొని= ఆ(ఘ్రాణించి; స+ఆదరంబుగన్‌= ఆదరపూర్వకంగా. 


తాత్పర్యం: ధర్మరాజు చేతులు మొగిడ్చి, భీష్ముడిని సమీపించి, ఆయన పాదపద్మాలను తన చేతులతో పట్టుకొని 
తన తలను తాకిస్తూ నమస్కరించగా, భీష్ముడు ధర్మరాజును అభినందించి, అతడి తలకు తన ముఖాన్ని ఆనించి 
(ప్రేమతో ఆఘ్రాణించాడు. ధర్మరాజును ఆదరించాడు. 


వ. భీష్మం డాభీమాగ్రజుం గూర్చుండం బనిచి, 'శంకింపక న న్నేమి యైన నడుగు' మనిన నమ్మహీపతి 
మాధవునకుం బ్రణమిల్లి, పారాశర్య ప్రభృతి మునివరులకు నభివాదనం బాచరించి, సర్వకౌరవుల యనుమతి 
వదసి, యప్ప్పితామహున కభిముఖుం డై నమస్కరించి యి ట్లనియె. 157/7 


ప్రతిపదార్హం: భీషు గండు+ఆ భీమ+అ(గ్రజున్‌+కూర్చుండన్‌+పనిచి= భీషు గడు ఆ భీముడి అన్న అయిన ధర్మరాజును కూర్చుండగా 
నియమించి; శంకింపక= సంకోచం లేకుండా; నన్నున్‌+ఏమి+ఐనన్‌= నన్ను ఏదయినా; అడుగుము+అనినన్‌= అడుగు మని చెప్పగా; 
ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; మాధవునకున్‌+*ప్రణమిల్లి= శ్రీకృష్ణుడికి నమస్కరించి; పారాశర్యప్రభృతి= వ్యాసుడు మొదలైన; 


232 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మునివరులకున్‌= ముని (శ్రేష్టులకు; అభివాదనంబు+ఆచరించి= (మొక్కి; సర్వ కారవుల+అనుమతి+పడసి= పెద్దవాడైన 
ధృతరా(ష్ట్రుడు మొదలుకొని సమస్త కౌరవుల అనుజ్ఞను పొంది; ఆ+పితామహునకున్‌+అభిముఖుండు+ఐ= ఆ తాత అయిన 
భీష్ముడికి ఎదురుగా కూర్చుండి, నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు (అడిగాడు). 


తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజును కూర్చుండ నియమించి సంకోచించకుండా ఏ మేమి అడుగదలచావో సమస్తమూ 
అడుగు” మని చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి వ్యాసాది మహామునిశ్రేష్టులకు ఏటికోళ్ళు పట్టి, 
ధృతరా[ష్ర్రాది సమస్త కౌరవుల ఆజ్ఞతో భీష్ముడికి అభిముఖుడై నమస్కరించి ప్రశ్నించాడు. 


విశేషం: అభివాదనం: గోత్ర నామాదులు (ప్రవర) చెప్పి పాదాలు సోకేటట్టుచేసే నమస్కారం. దీనినే ఏటికోళ్ళు అంటారు. పెద్దలను 
దర్శించినపుడు తనగోత్రనామాలను చెబుతూ పాదాభివందనం చేయటం సం(ప్రదాయం. అట్టే ధర్మరాజు వ్యాసాది మహర్షులకు 
అభివాదనం చేశాడు. 


చ. “అరయంగ రాజధర్మము సమాశ్రయ మై నడపుం ద్రివర్గమున్‌ 
గురుతర మోక్షధర్మమునకుం దలంపం దనప్రాప యూంత భూ 
వర! విను ఘఫోటకంబునకు వాగెయు, దంతికి నంకుశంబు నే 
కరణి నివారకంబులు జగంబుల కట్టుల తాను నెమ్మెయిన్‌. 158 


ప్రతిపదార్థం: భూవర!= భూమికి భర్త అంటే రాజా - ఓ భీష్మా!; విను= వినుము; అరయంగన్‌= పరిశీలించగా; రాజధర్మము= 
రాజుకు ఉండవసిన ధర్మం; సమ్‌+ఆ(శ్రయము+ఐ= చక్కటి ఆధారమై; త్రివర్గమున్‌= ధర్మం, అర్థం, కామం అనే మూడింటిని; 
నడపున్‌= కొనసాగిస్తుంది; తలయన్‌= ఆలోచించగా; గురుతర= మిక్కిలి గొప్పదైన; మోక్షధర్మమునకున్‌= పురుషార్థాలలో 
నాలుగవదైన మోక్షధర్మానికి; తన (ప్రాప+ఊంత= తన అండయే ఆశ్రయమూ, ఆధారమున్నూ; ఏ+మెయిన్‌= ఎట్లాగైనా; 
ఘోటకంబునకున్‌= గుఢర్రానికి; వాగెయున్‌= గు(ర్రపు కళ్ళేనికి తగిలించే పగ్గం; దంతికిన్‌= ఏనుగునకు; అంకుశంబున్‌= 
అంకుశం; ఏ కరణిన్‌= ఏ విధంగా; నివారకంబులు= నిరోధించగలవో; తాను= ఆ రాజధర్మం; జగంబులకున్‌+అట్టు= ఈ 
లోకాల కన్నింటికి అదే రీతి (నిరోధం). 


తాత్పర్యం: 'ఓ తాతా! ప్రజాపరిపాలనా రూపమైన రాజధర్మమే శ్రేష్టమైనది. ఈ జీవలోకాని కెల్ల రాజధర్మమే 
ఆధారం. ధర్మార్థ కామాలు మూడు రాజధర్మంపై ఆధారపడి ఉన్నాయి. గుర్రానికి పగ్గమూ, ఏనుగుకు అంకుశం 
వలె లోకాన్ని శాసించేది రాజధర్మమే. ఇందులో సందేహం లేదు. 


విశేషం: అలం: నిదర్శన. 


క. _ వ్యాకులత. బొంది రూపటు । లోకస్టితి తొంటిరాజలోకముచే నం 
గీకృత మగు ధర్మ మనం । గీకృత మగునేని వీతకిల్పిషచరితా! 159 


ప్రతిపదార్దం: వీత కిల్పిష చరితా!= పోయిన పాపాలుగల చరిత్ర గలవాడా! ఓ పవిత్రమైన చరిత్ర గల భీష్మా!; తాంటి= పూర్వపు; 
రాజలోకముచేన్‌= రాజసమూహాలచేత; అంగీకృతము+అగు= అంగీకరించబడినదైన; ధర్మము= ధర్మం; అనంగీకృతము+అగున్‌+ఏని= 
స్వీకరించి తదుచితంగా పరిపాలన సాగించక పోయినటైైతే; లోకస్థితి= -ఈ లోకపు పరిస్థితి; వ్యాకులతన్‌+పొంది= కలత చెంది; 
రూపయిన్‌= నాశనమైపోతుంది. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 233 


తాత్పర్యం: ఓ పరిశుద్ద చరిత్రుడవైన తాతా! పూర్వ రాజులు అంగీకరించిన రాజధర్మాన్ని పాటించకపోతే ఈ 
లోకపు పరిస్థితి కలత చెంది నాశనమై పోతుంది. 


క. _ తరణి వొడిచి తమము సెజుచు | కరణిని లోకమున గలుగు కల్మష మెల్లన్‌ 

ధరణిపతి ధర్మ మాత్మ । స్పురణంబున. జెజుచు విమలబోధనచరితా! 160 
ప్రతిపదార్థం: విమల బోధన చరితా!= నిర్మల జ్ఞాన చరిత్రుడా, ఓ తాతా!; తరణి+పొడిచి= సూర్యుడు ఉదయించి; 
తమము+చెజుచు కరణిని= చీకటిని పోగొట్టేటట్టు: ధర్మము+ఆత్మ స్ఫురణంబునన్‌= ధర్మం మనస్సులో కలగగానే; 
ధరణిపతి= రాజు; లోకమునన్‌+కలుగు= ఈ లోకంలో ఉన్నట్టి; కల్మషము+ఎల్లన్‌= పాపమంతటినీ; చెటుచున్‌= తొలగిస్తాడు, 
పోగొట్టుతాడు. 
తాత్పర్యం: ఓ పితామహా! సూర్యోదయంతో చీకటి తొలగిపోయేటట్టు లోకంలోని పాపాలన్నీ రాజధర్మంచేతనే 
నాశనమౌతాయి. 


విశేషం: అలం: ఉపమ. శ్లో॥ “ఉదయన్‌ హి యథా సూర్యో నాశయ త్యశుభం తమః 
రాజ ధర్మ స్తధా లోక్యా నూక్షిప న్యశుభాం గతిమ్‌” 
అనే సంస్కృత మూల శ్లోకానికి తిక్కన అనువాదం పై పద్యం. దీనికి ఆధారంగా ఉన్న స్మృతిని నీలకంఠీయం ఉదాహరించింది. 
“రాజభిః కృతదండాస్తు శుద్ద్యంతి నులినా జనాః 
కృతార్జాశ్చ తతో యాంతి స్వర్గం సుక్పతినో యథా॥ 
ఆ. _ అనఘ! నీదు బుద్ధి యతిలోక మగుటయు. | దెలిసికొనంగ నాకు వలయునట్టి 
ధర్మకోటి నీవ తగ జెప్ప వినవల ।; యుటయు.. జెప్పె నంబుజోదరుండు. 161 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడవైన ఓ తాతా!; నీదు బుద్ది= నీ బుద్ది; అతిలోకము+అగుటయున్‌= లోకాతీతం- అసామాన్యం 
అంటే మానవులకు ఎవ్వరికీ లేని వైశిష్ట్యాన్ని కలిగి ఉండటం చేత; నాకున్‌; తెలిసికొనంగన్‌= తెలిసికొనటానికి; వలయునట్టి= 
అవసరమైన; ధర్మకోటి= ధర్మాల సమూహం; నీవ= నీవే; తగన్‌+చెప్పన్‌= తగిన రీతిగా చెప్పగా; వినవలయుటయున్‌= నేను 
వినవలసింది గాను; అంబుజ+ఉదరుండు= పద్మం నాభియందు గలవాడైన ఆ శ్రీకృష్ణుడు; చెప్పెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'నిర్మలుడవైన ఓ తాతా! నీవు లోకాతీతమైన బుద్ధిసంపన్నుడ వనీ, నేను తెలిసికొనదగిన రాజధరా శైలు 
నీవు చెప్పగా నేను (గ్రహించాలనీ ఆ శ్రీకృష్ణుడి నిర్ణయం. కాబట్టి సమస్త రాజధర్మాలను వివరించుమని 
(ప్రార్ధిస్తున్నాను. 


విశేషం: .సమస్త రాజ ధర్మాలను అతిలోకజ్ఞుడైన భీష్ముడు ఒక్కడే చెప్పటానికి అర్హుడని విదితం. 
ఆ. _ ధర్మవిదులు రాజు ధర్మ స్వరూపుంగా€। జెప్ప విందు. దద్విశేషవృత్తి 

భరముగా దలంతు నరవర! చెప్పవే । మున్ను రాజ ధర్మముల తెఅంగు. 162 
ప్రతిపదార్దం: నరవర!= రాజ శ్రేష్టుడవైన ఓ పితామహా!; రాజు ధర్మస్వరూపున్‌+కాన్‌= సమస్త ధర్మమే రాజుగా రూపం ఎత్తినట్టు; 
ధర్మవిదులు= ధర్మ స్వరూపాన్ని తెలిసిన వేత్తలు; చెప్పన్‌= తెలుపగా; విందున్‌= విన్నాను; తద్‌+విశేష వృత్తి= ఆ విశిష్ట మార్గం 


234 శ్రీమదాంధ్ర నుహాభారతము 


-అంటే ఆ రాజ ధర్మమార్షం; భరముగాన్‌= బరువైన దానిగా అంటే ఆ రాజ ధర్మ నిర్వహణం కష్టతరమని; తలంతున్‌= 
భావిస్తున్నాను; మున్ను= ముందుగా; రాజధర్మముల= రాజు అనుసరించదగిన ధర్మాల యొక్క; తెజంగు= విధానాన్ని; చెప్పవే= 
వివరించుము. 


తాత్పర్యం: ఓ తాతా! రాజు ధర్మ స్వరూపు డని ధర్మవేత్తలు చెప్పుగా విన్నాను. కానీ, ఆ రాజ ధర్మ నిర్వహణం 
అతికష్ట సాధ్యమని భావిస్తాను. కాబట్టి అటువంటి రాజ ధర్మరీతులను ముందుగా వివరించ గోరుతున్నాను. 


చ. అనుటయు నాపగేయుండు మహత్వ సమంచిత మైన ధర్మము 
న్వినుత విధాతృ్యభావ మహనీయుండు గృష్టుని, వేదమూర్తి నాం 
జను ధరణీసురావలిం బ్రసక్తి. దలంచి నమస్కరించి, య 
జ్ఞనపతి వక్త మాదర రసప్లుత దృష్టిని జూచి యిట్లనున్‌. 163 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మరాజు ప్రార్థించగా; ఆపగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; మహత్త్య సమంచితము+ఐన= 
మహిమతో కూడుకొన్న; ధర్మమున్‌= ధర్మాన్ని; వినుత= ప్రస్తుతి కొన్న; విధాత్సభావ మహనీయుండు= బ్రహ్మభావన చేత 
మహాత్ముడైన; కృష్ణునిన్‌= శ్రీకృష్ణుడిని; వేదమూర్తి నాన్‌+చను= వేదాల స్వరూపమో అనేటట్టు ఒప్పుతూ ఉన్న; ధరణీసుర+ఆవలిన్‌= 
భూదేవుల అంటే బ్రాహ్మణుల యొక్క సమూహాన్ని; ప్రసక్తిన్‌+*తలంచి= (ప్రస్తావ వశాన భావించి; నమస్కరించి; ఆ+జనపతి 
వక్రము= ఆ ధర్మరాజు ముఖాన్ని; ఆదర రసవ్లుత దృష్టిని+చూచి= ఆదరమనే రసం (స్రవించే చూపుతో చూచి; ఇట్టు+అనున్‌= 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: రాజధర్మాలను తెలుపు మని ధర్మరాజు కోరగా భీష్ముడు మహిమాన్వితమైన ధర్మాన్ని, బ్రహ్మకల్ప 
స్వరూపుడైన శ్రీకృష్ణుడిని, వేదాలే రూపు దాల్చిన బ్రాహ్శాణసమూహాన్ని స్మరించి, నమస్కరించి, ఆదర రసప్రవాహ 
దృష్టితో ధర్మరాజు ముఖాన్ని అవలోకించి ఇట్లా చెప్పాడు. 


విశేషం: ధర్మం ప్రధానమైంది. దాని సవిస్తర ప్రశంస భీష్ముడు చేయబోతున్నాడు. కనుక మొదట ధర్మాన్ని స్మరించాడు. ఆ 
వెనుక ఆ సమస్త ధర్మానికి మూలమైన శ్రీకృష్ణుడిని, ఆ తరువాత వేదమూర్తులైన (బ్రాహ్మణులను భీష్ముడు తలంచి, 
నమస్కరించటంలో జౌచిత్యమున్నది. 

“నమో ధర్మాయ నుహతే నమః కృష్ణాయ వేధసే | 

బ్రాహ్మణేభ్యో ననుస్కృత్య ధర్మాన్‌ వక్ష్యామి శాశ్వతాన్‌” ॥ 
అని మూలం. ఇందులో తిక్కన ఆయా విశేషణాలతో “అజ్జనపతి వక్రమాదర రసప్హుత దృష్టిని జూచి” అని కల్పించాడు. దీనివలన 
భీష్మునికి ధర్మజునిపై గల (ప్రేమాదరాలు విదితమవుతాయి. 


క. _ 'నృపధర్మము లన్నియు నీ । కుపదేశించెద విసంశయోక్తుల; మజియున్‌ 
విపులఫలవంత మగు ధ । రృపథంబును నడుగునెడం గరము వివరింతున్‌. 164 


ప్రతిపదార్థం: నీకు, నృప ధర్మములు+ అన్నియున్‌= నీకు రాజ ధర్మాలన్నింటిని; విసంశయ+ ఉక్తులన్‌= సందేహం లేనట్టి మాటలతో; 
ఉపదేశించెదన్‌= బోధిస్తాను; మజియున్‌= ఇంకా; విపుల ఫలవంతము+అగు= విస్తారమైన ప్రయోజనకారిఅయిన; ధర్మపథంబునున్‌= 
(రాజధర్మంతోపాటు ఆపద్ధర్మం, మోక్షధర్మం మొదలైన) సమస్త ధర్మమార్లాలను; అడుగు+ఎడన్‌= (నీవు ఆయా సందర్భాలలో) 
అడిగేటప్పుడు; కరమున్‌= మిక్కిలిగా; వివరింతున్‌= విస్పష్టం చేస్తాను. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 235 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజ ధర్మాలన్నింటిని ఏ విధమైన సందేహమూ లేని వాక్యాలతో విస్పష్టంగా వివరిస్తాను. 
అంతేగాక ఆయా సందర్భాలలో నీవు అడిగిన ఎంతో ఫలవంతమైన ఆపద్దర్మ, మోక్షధర్మాదులను అత్యంత 
'ప్రయోజనాత్మకంగా తెలుపుతాను. 


వ. అవహితమతివై యాకర్ణింపుము. 165 
ప్రతిపదార్హం: అవహిత మతివి+ఐ= అవధాన చిత్తుండవై (ఏకా(గ్రచిత్తంతో); ఆకర్షింపుము= వినుము. 
తాత్పర్యం: కాబట్టి ఏ విధమైన వైకల్యమూ లేని ఏకా[గ్రచిత్తుడవై వినుము. 


ఆ. మేలు దనకు గోరు మేదినీశుండు మున్ను । దేవతలకు భూమిదేవతలకు. 
బూజ యాచరించు నోజ యత్నము. జేయ । వలయు రెండు గార్యఫలకరములు. 166 


ప్రతిపదార్థం: తనకున్‌ మేలు+కోరు= తనకు శుభాన్ని కోరుకొనే; మేదినీ+-ఈశుండు= భూమికి భర్త అయిన రాజు; మున్ను= 
ముందు; దేవతలకున్‌= దేవతలకును; భూమిదేవతలకున్‌= భూమిపై దేవతలైన బ్రాహ్మణులకు; ఓజన్‌= క్రమంగా; పూజ+ఆచరించు= 
పూజచేయటానికి; యత్నమున్‌+చేయవలయున్‌= 'ప్రయత్నించవలసి ఉన్నది; రెండున్‌= దైవతపురుషకారాలు రెండూ; కార్యఫల 
కరములు= (తలచిన) కార్యసాధనకు ప్రయోజన కారులు. 


తాత్పర్యం: తనకు శుభం కలగాలని కోరుకొనే రాజు, మొట్టమొదట దేవతలకు, భూదేవతలకు పూజచేయవలసిన 
ఆవశ్యకత ఎంతేని ఉన్నది. దానిని విస్మరించక ప్రయత్నించాలి. దేవతల అను([గ్రహం, పురుషప్రయత్నం రెండూ 
రాజుకు కార్యసాధనకు (ప్రయోజనకారణా లని గుర్తించాలి. 


మ. విను ముద్యోగము రెంటి యందు€ బర ముర్వీనాథ! యుద్యోగవం 
తునకున్‌ దైవము దోడ్పడంగ ఫలసిద్దుల్‌ సేకుజున్‌; మానుషం 
బున కొక్కొక్కెడ సిద్ధి దప్పిన వగల్‌ వొందంగరానీక య 
ప్పని దైవోపహతంబుగాం గనుట భూపాలార్హ వృత్తంబగున్‌. 167 


ప్రతిపదార్హం: ఉర్వీనాథ!= భూభర్త అయిన ఓ ధర్మరాజా! వినుము= ఆలకించుము; ఉద్యోగము= మానవప్రయత్నం; 
రెంటియందున్‌+పరము= దైవత పురుష కారాల రెంటిలోనూ శ్రేష్టమైనది; ఉద్యోగవంతునకున్‌= ప్రయత్నం చేసే రాజునకు; 
దైవము+తోడ్పడంగన్‌= భగవంతుడు సహాయంచేయటం వలన; ఫలసిద్దుల్‌+చేకుజున్‌= ప్రయోజనమూ; కోరిక లీడేరటం, 
సమకూరుతాయి; మానుషంబునకున్‌+ఒక్క+ఒక్క+ఎడన్‌= మానవ ప్రయత్నానికి ఒక్కొక్క సందర్భంలో; సిద్ధిశ+తప్పినన్‌ సిద్ధించక 
తప్పిపోతే; వగల్‌+పొందంగన్‌+రానీక= దుఃఖం పొందనీకుండ; ఆ+పని= కార్యం సిద్ధించకపోయిన ఆ కార్యం; 
దైవ+ఉపహతంబుగాన్‌+కనుట= భగవంతుడిచేత నాశనం చేయబడ్డ దానిగా తెలిసికొనటం; భూపాల+అర్హవృత్తంబు+అగున్‌= 
రాజులకు ఉచితమైన వర్తనమవుతుంది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దైవత పురుష కారాలలో మానవప్రయత్నం శ్రేష్టమైనది. మానవప్రయత్నం మానక 
చేసే రాజుకు భగవంతుడు సహాయపడతాడు. అప్పుడు రాజుకు ఫలసిద్దులు చేకూరుతాయి. కొన్ని సందర్భాలలో 
మానవప్రయత్నం ఫలించకపోవటమూ జరుగవచ్చును. అటువంటి సమయంలో దుఃఖించక, దైవోపహతంగా 
భావించటం సముచితరాజధర శం? 


236 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: దైవానుగ్రహమూ, మానవ ప్రయత్నమూ - ఈ రెంటిలో మానవ ప్రయత్నమే (శ్రేష్టమైనది. అట్లా ప్రయత్నించే మానవుడికి 
ఫలసిద్దులు చేకూరుతాయి. కొన్ని సందర్బాలలో ఫలించకపోతే అందుకు కారణం మానవ ప్రయత్న లోపం కాక భగవంతుడే 
కారణ మని భావించటం రాజధర్మ మని భీష్ముడి వివరణలోని సారాంశం. 
క. _ దాంతియు విజితాత్మత్వము । శాంతియు శీలంబుంగలుగు జగతీశుండ శ్రీ 

మంతుండు యశస్వియు నై। యెంతయు సౌఖ్యంబు నొందు నిభపురనాథా! 168 
ప్రతిపదార్థం: ఇభపుర నాథా!= హస్తినాపురానికి అధిపతి వయిన ఓ ధర్మరాజా! శాంతియున్‌= ఇంద్రియ ని[గ్రహమూ; 
విజిత+ఆత్మత్వమున్‌= జయించబడిన ఆత్మత్యాన్ని కలిగి ఉండటం; శాంతియున్‌= కామ(క్రోధాది రాహిత్యమూ; శీలంబున్‌+కలుగు= 
మంచి నడత కలిగినట్టి; జగతీ+-ఈశుండు= జగత్తునకు అధిపతి అయిన రాజే; శ్రీమంతుండున్‌= సంపదగలవాడూ; 
యశస్వియున్‌+ఐ= కీర్తిమంతుడూ అయి; ఎంతయున్‌= మిక్కిలి; సౌఖ్యంబున్‌+ఒందున్‌= సుఖాలను పొందగలడు. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఇంద్రియ ని[గ్రహమైన దాంతీ, ఆత్మజయమూ, మనోని[గ్రహమైన అంటే కామ(క్రోధాది 
రహితమైన శాంతీ, మంచి నడత కలిగినట్టి రాజు మాత్రమే శ్రీమంతుడూ, కీర్తముంతుడూ అయి సమస్త సౌఖ్యాలను 
పొందగలడు”. 


తే. ప్రకృతు లేడింటి నెజి నడపంగ వలయు; | దాని కార్టవ సత్యముల్‌ దావలములు; 
దండనీతి విధాన మంతటికి రక్ష; ।; యర్హృమగు మెల్పుతో. జేయ నది వెలుంగు. 169 
ప్రతిపదార్థం: ప్రకృతులు+ఏడింటిన్‌= ప్రకృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే ఏడింటిని; 
నెటిన్‌= (క్రమంగా (న్యాయంగా); నడపంగన్‌+వలయున్‌= నడిపించవలసి ఉన్నది; దానికిన్‌+ఆర్జవ సత్యముల్‌= (ప్రకృతు లేడింటిని 
(క్రమంగా నడపటానికి) బుజుభావం, సత్య మనేవి; తావలములు= ఆధారాలు (మూలాలు); అంతటికిన్‌= ఈ పై పేర్కొన్న 
సర్వస్వానికి; దండనీతి విధానము= కామందకాద్యర్థశాస్తపద్దతి; రక్ష= సంరక్షకమైనది; అది; అర్హము+అగు= తగినట్టి; 
మెల్పుతోన్‌+చేయన్‌= జాగరూకతతో (నేర్పుతో) చేస్తే; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది. 
తాత్పర్యం: స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం అనే ఏడు ్రకృతులను రాజు గుర్తించి, 
సక్రమంగా నిర్వహించవలసి ఉన్నది. ఆ నిర్వహణకు రాజులో బుజుభావమూ, సత్యమూ, ఆధార భూతమై ఉండాలి. 
దీనికి అంతటికి కామందకాదులు చెప్పిన అర్థశాస్త్ర ప్రకారం రాజుకు దండనీతి రక్ష. దానిని నేర్పుతో నిర్వహిస్తే 
విశిష్టంగా 'ప్రకాశించగలడు. 
యు 
విశేషం: రాజుకు ఆర్జవ సత్యాలు ముఖ్యం. కామందకుడనే ముని ఆంగరిష్టుడనే రాజుకు తెలిపిన దండనీతిని తెలిసికొని ఉండవలసి 
ఉన్నది. జాగరూకుడైన రాజు కావించే తన్నిర్వహణంతో రాజనీతి విశిష్ట మవుతుం దని భీష్ముడి మాటల సారాంశం. 
వ. అదియును బుద్ధిమంతులు బ్రాహ్మణులవలనం బ్రయోగింప; రయ్యర్థంబునకు మనువాక్యంబులు గల; 
వాకర్ణింపుము. 170 
ప్రతిపదార్థం: అదియును= దానితోపాటు; బుద్ధిమంతులు= నేర్పరులు; బ్రాహ్మణుల వలనన్‌+*ప్రయోగింపరు= (బ్రాహ్మణుల 
పట్ట కొనసాగించరు; ఆ+అర్థంబునకున్‌= ఆ విషయానికి; మను వాక్యంబులు+కలవు= మనువు చెప్పిన నీతి వాక్యాలు ఉన్నాయి; 
ఆకర్షింపుము= వినుము. 
తాత్పర్యం: పై రాజధర్మానుగుణులైన రాజులు నేర్పరులైతే బ్రాహ్మణుల విషయంలో దీన్ని కొనసాగించరు. ఈ 
అర్జాన్ని వివరించే మనువు చెప్పిన వాక్యాలను వినుము. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 237 


ఆ. ఇనుము జాత, నీర ననలంబు, విఫ్రుల । వలన రాజు, లుద్ధవంబు. బొందు 
టిది నిజంబు; తత్సమిద్ద తేజము లెందు.। జెల్లు. బుట్టినెడలం జేటు నొందు. 171 

ప్రతిపదార్థం: జాతన్‌= రాతివలన; ఇనుమున్‌= ఇనుమూ; నీరన్‌= నీటితో; అనలంబున్‌= అన్నీ; విప్రుల వలనన్‌= 
(బ్రాహ్మణులవలన; రాజులు= రాజులును; ఉద్భృవంబున్‌+పాందుట+ఇది నిజంబు= జన్మించటమనేది వాస్తవం; 
తద్‌+సమ్‌+ఇద్ధతేజంబులు= వాటియొక్క పరిశుద్ధమైన కాంతులు; ఎందున్‌+చెల్టున్‌= ఎక్కడైనా ప్రకాశించగలవు; పుట్టిన+ఎడలన్‌+ 
చేటున్‌+ఒందున్‌= కానీ జన్మస్టానాలలో నాశనమవుతాయి. 

తాత్పర్యం: రాతివలన ఇనుమూ, నీటివలన అగ్ని, బ్రాహ్మణులవలన రాజులు జన్మించటం నిజమే. వాటి పరిశుద్ద 
కాంతులు అన్నిచోట్ల ప్రకాశిస్తాయి. కాని, జన్మస్టానాలలో మాత్రం ప్రవర్తించవు. 

౮ అలి యణ మగ 


విశేషం: ఒకచోట పుట్టి ఇతరత్రా విశిష్టంగా వెలుగవచ్చును. కాని, తమ జన్మస్థానంలో వాటి శక్తి ఉపకరించదు. దీని వివరణ 
తరువాతి పద్యంలో ఉన్నది. 


క. _ శిలం ద్రెంపంబోయి యినుమును । జలములు గొని కాల్పంగడ(గి చని యనలంబుం 
బొలియును; రాజును విప్రుల । కలిగి చెటుపంబోయి తాన యనయంబు. జెడున్‌. 172 


ప్రతిపదార్థం: శిలన్‌+త్రైెంవన్‌+పోయి= రాతిని ఖండింపబోయి; ఇనుమును= ఇనుమూ; జలములు+కొని= నీటిని (గ్రహించి; 
కాల్పన్‌+*కండగి చని= కాల్చివేయ ప్రయత్నించబోయి; పొలియును= అవే నశించిపోతాయి; రాజును= రాజూ; విప్రులకున్‌+అలిగి= 
(బ్రాహ్మణులపై కోపగించి; చెటుపన్‌+పోయి= నాశనంచేయ (ప్రయత్నించి; అనయంబున్‌= ఎప్పుడైనా; తాన= తానే; చెడున్‌= 
నాశనమవుతాడు. 


తాత్పర్యం: రాతిలోనుండి పుట్టిన ఇనుము రాతిని ఖండించబోయి తానే పాడవుతుంది. నీట పుట్టిన నిప్తు ఆ 
నీటిని (గ్రహించి కాల్బబోయి తానే నశిస్తుంది. అదే రీతిగా బ్రాహ్మణులను నాశనం చేయదలిస్తే రాజే నళిస్తాడు. 


నిశేషం: ఈ న్యాయాన్ని అనుసరించి మూలచ్చేదం చేయబోతే ఆ చేయప్రయళల్నించిన వారే నశిస్తారు. ముఖ్యంగా రాజు కిది 
చక్కటి నిరూపణ. 


శా. ఈ వాక్యంబులు రెండు. జిత్తమున నీ వెల్లప్పుడున్‌ నిల్పి భూ 
దేవశ్రేశియెడం గృపాన్వితుండవై దీప్తార్ధదండంబు స 
ద్ధావం బొప్పంగ నొండెడన్‌ నడపు శాంతక్ష్మాసురోదార జి 
హ్వా విశ్రాంతము బ్రహ్మ మట్లగుట దైవం బండ్రు విఫ్రున్‌ బుధుల్‌. 173 


ప్రతిపదార్దం: ఈవు+ఎల్లప్తుడున్‌= నీవు అన్ని సమయాలలోను; ఈ వాక్యంబులు రెండున్‌= పైని పేర్కొన్న న్యాయాలను 
రెండింటిని; చిత్తమునన్‌+నిల్సి= నీ మనస్సులో ఉంచుకొని; భూదేవ శ్రేణి యెడన్‌= బ్రాహ్మణులయొక్క సమూహం పట్ట; 
కృపా+అన్వితుండవు+ఐ= దయ కలవాడవై; దీప్త+అర్హదండంబున్‌= ప్రకాశిస్తూ అర్హమైన (తగిన) రాజదండమూ; సద్భావంబు+ఒప్పంగన్‌= 
సాధు భావం ఒప్పునట్టుగా; ఒండు+ఎడన్‌+నడపు= మరొకచోట ప్రవర్తింప చేయవలసింది; బ్రహ్మము= వేదము; శాంత= శాంతగుణ 
శీలురైన; క్ష్మాసుర= భూదేవతలు (బ్రాహ్మాణులయొక్క; ఉదార జిహ్యా= గొప్పదైన నాలుకపై; విశ్రాంతము= వి(శ్రమిస్తూ ఉంటుంది; 
అట్టు+అగుటన్‌= అలా ఉండటం చేత; బుధుల్‌= విద్వాంసులు; వి'్రున్‌= (బ్రాహ్మణుడిని; దైవంబు అండ్రు= దేవత అంటారు. 


238 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! పైన పేర్కొన్నరెండు న్యాయాలను మనస్సులో ఉంచుకొని బ్రాహ్మణుల పట్ట దయాంతఃకరణుడవై 
ఉండుము. సద్భావంతో అర్హమైన రాజదండమును, ఇతరులపట్ల ప్రవర్తింపజేయుము. శాంత స్వరూపులైన బ్రాహ్మణుల 
నాల్కలపై వేదాలు ఉంటాయి. కనుకనే విద్యాంసులు బ్రాహ్మణులను దేవతలుగా పేర్కొన్నారు. 

వ. విప్రుని దండించు నెడలునుం గలవు; శుక్రుండును జెప్పినవాండు; వినుము. 174 


ప్రతిపదార్థం: విప్రునిన్‌= (బ్రాహ్మణుడిని; దండించు= శిక్షించే; ఎడలునున్‌+కలవు= అవకాశాలూ ఉన్నాయి. శు[క్రుండునున్‌+చెప్పిన 
వాండు= శుక్రాచార్యుడు కూడా వివరించాడు; వినుము. 
తాత్పర్యం: (బ్రాహ్మణులను శిక్షించే పట్టులూ ఉన్నాయి. అట్టాంటి సందర్భాలను శుక్రాచార్యుడు వివరించాడు. 
చెప్పుతాను వినుము. 

భీష్కుండు ధర్మరాజునకు విప్రులలో దండార్హుల నిరూసించుట (సం. 12-56-29) 


క. _ శాంతుండు గా కని నాయుధ । వంతుం డై కవియు విఫ్రు వసుధేశుండు వే 
దాంతి నయిన హింసించుట |; యెంతయు ధర్మంబు; శ్రుతులు నిట్లని చెప్పున్‌. 175 


ప్రతిపదార్హం: అనిన్‌= యుద్ధంలో; ఆయుధ వంతుండు+ఐ= శస్త్రాస్తాలు ధరించి; శాంతుండు+కాక= శాంతం లేక; కవియు= 
ఎదుర్కొనే; వేదాంతిన్‌+అయినన్‌= వేదాంతినైనా; విఫ్రన్‌= బ్రాహ లుడిని; వసుధా+-ఈశుండు= భూభర్త అయిన రాజు; హింసించుట= 
సంహరించటం; ఎంతయున్‌+ధర్మంబు= మిక్కిలి ధర్మం; ఇట్టు+అని= ఇదే ధర్మమని; (శ్రుతులు చెప్పున్‌= వేదాలు చెప్పుతాయి. 
తాత్పర్యం: యుద్దంలో శస్త్రాస్తాలు ధరించి కోపోద్రిక్తుడై ఎదుర్కొనే బ్రాహ్మణుడు వేదాంతి అయినప్పటికీ అతడిని 
సంహరించటం రాజుకు పరమధర్మమని వేదాలు చెబుతున్నాయి. 


క. _ గురుతల్వగు, భ్రూణహనున్‌, । నరేంద్ర విద్వేషి, బ్రాహ్మణఘ్నుని€ బెలుచన్‌ 

ధరణి వెడల నడువ వలయు; । శరీర నిగ్రహము సేయం. జన దెయ్యెడలన్‌. 176 
ప్రతిపదార్థం: గురుతల్పగున్‌= గురు భార్యాగతుడయ్యే వాడిని; బ్రూణహనున్‌= శిశహంతను; నర+ఇంధద్ర విద్వేషిన్‌= రాజును 
ద్వేషించే వాడిని; బ్రాహ్మాణఘ్నునిన్‌= బ్రాహ్మణులను సంహరించే వాడిని; పెలుచన్‌= కఠినంగా; ధరణి వెడలన్‌+నడువ వలయున్‌= 


తన రాజ్యం నుండి వెడలగొట్టవలసి ఉన్నది; ఏ+ఎడలన్‌= ఎట్లాంటి పరిస్థితిలో అయినా; శరీర నిగ్రహము+చేయన్‌+*చనదు= 
శరీరాన్ని నాశనం చేయరాదు. 


తాత్పర్యం: గురుతల్పగుడూ, శిశుహంతా, రాజద్వేషీ బ్రాహ్మణహంతా అయిన బ్రాహ్మణుడిని రాజు తన రాజ్యం 
నుండి బహిష్కరించాలి. అంతేగాని అట్టాంటి వారిని వధించరాదు. 
వ. దుర్గంబు లనేక విధంబులు గలవు; వానియందు నర దుర్గంబు వరిష్టంబు గావున వర్ణంబులు నాలిగింటి 


మీ6దను మేదినీశ్వరుండు దయ గలుగవలయు గేవల క్షమావంతుం డగుటకు సాదుటేనుంగు చందంబై 
యుండు; నివ్విషయంబున బృహస్పతి వచనంబులు గలవు; తదీయార్దంబులు వివరించెద. 177 


ప్రతిపదార్థం: దుర్గంబులు+అనేక విధంబులు+కలవు= కోటలు అనేక పద్దతులలో - ఆరువిధాలుగా ఉన్నాయి; వానియందున్‌= ఆ 
ఆరురకాల దురాలలో; నరదురంబు= చుటూ చతురంగ బలాలు గల కోట; వరిషంబు= మిక్కిలి (శ్రేష్టమైనది; కావునన్‌= అందుచేత; 
ర ళం లట అ ల 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 239 


వర్షంబులు నాలిగింటి మీందను= బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాల మీదా; మేదినీ+-ఈశ్చరుండు= భూమి భర్త అయిన 
రాజు; దయ+కలుగ వలయున్‌= దయ కలిగి ఉండాలి; కేవల క్షమావంతుండు+అగుటకున్‌= కేవలం క్షమాగుణం కలిగి ఉండటం; 
సాదు+టు+ఏనుగు చందంబు+ఐ+ఉండున్‌= సాధువైన ఏనుగువలె ఉన్నట్లవుతుంది; ఈ+విషయంబునన్‌= ఈ వివరణకు; బృహస్పతి 
వచనంబులు+కలవు= బృహస్పతి వాక్యాలు ఉన్నాయి; తదీయ+అర్జంబులు= ఆ బృహస్పతి వచనాలకు అర్జాలను; వివరించెదన్‌= వివరిస్తాను. 


తాత్పర్యం: దుర్గాలు పలు రీతులు. వాటిలో నరదుర్గం శ్రేష్టమైనది. అందువలన రాజు నాలుగు వర్ణాల ప్రజల 
మీదను దయాహృదయుడై ఉండటం అవసరం. అయితే రాజు కేవలం దయావంతు డైతే మాత్రం ఏనుగు సాధువై 
ఉన్నట్టే, -ఈ వివరణకు తగిన బృహస్పతి వచనాలు ఉన్నాయి. ఆ వాక్యాలను వివరిస్తాను. 


విశేషం: దుర్గంకోట - ఆరు రకాలు: ధన్వదుర్గం (నలు'ప్రక్కలా అయిదామడల మరుభూమిగల కోట), మహీదుర్గం (చుట్టూ 
మట్టి దిబ్బలు గల కోట), వార్‌క్షదురం (చుటూ వృక్షాలుగల కోట), నరదురం (చుటూ చతురంగ బలాలుగల కోట), జలదురం 

లు లు ళం లు ళం లు ళం 
(చుట్టూ నీరుగల కోట), గిరి దుర్గం (చుట్టూ కొండలు గల కోట). 


సీ. _ మేదినీపతి యతిమృదువైన, మావంతు. । డేనుంగు నెట్లట్ల యెక్కి యాడం 
జూచు. దేంకువ సెడి నీచపు. బ్రజక్రూరు6। డగునేని లోకంబు బెగడు గుడుచు. 
గాన వసంతంబుభానుని చాడ్పున€। దగియెడు పాటితో ధరణి ప్రజల 
నుచితవర్తనముల నొందించునది; యిది । రాజ ధర్మములకు రాజు సుమ్ము 


ఆ. కౌరవేంద్ర! యదియు గాక దండము పరీ । క్షా విశుద్ది పూర్వకముగ వలయు. 
దనతలంపు వెంట దమకించి ప్రజకు నొ । వ్వుగం జరించుటయును దగదు పతికి. 178 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కురువంశ రాజశ్రేష్పుడైన ఓ ధర్మరాజా!; మేదినీపతి= పుడమికి అధిపతి అయిన రాజు; అతి మృదువు+ఐనన్‌= 
మిక్కిలి మెత్తని వాడైతే; నీచము+ప్రజ= అధములైన ప్రజలు; తేకువ+చెడి= భయంలేక; మావంతుండు+ఏనుంగున్‌+ఎట్టు+అట్టు+ఎక్కి+ 
ఆడన్‌+చూచున్‌= మావటీడు ఏనుగుపైకి ఏ విధంగా అయితే ఎక్కి ఆడతాడో అట్టాగే ఆడటానికి ప్రయత్నిస్తాడు; క్రూరుండు+అగున్‌+ఏని= 
(రాజు) భయంకరుడైతే; లోకంబు= ఈ జగత్తు; బెగడు+కుడుచున్‌= భయపడుతుంది కానన్‌= అందుచేత; వసంతంబు భానుని 
చాడ్పునన్‌= వసంత బుతువులోని సూర్యుడివలె; తగియెడు పాటితోన్‌= అవసరమైనంత మోతాదుతో; ధరణి ప్రజలన్‌= పౌరులను; 
ఉచిత వర్తనములన్‌+ఒందించునది= తగిన నడవడికలతో పాలించవలసింది; ఇది= ఈ పద్దతి; రాజ ధర్మములకున్‌= రాజు 
ఆచరించవలసిన ధర్మాలకు; రాజు సుమ్ము!= (శ్రేష్టమైనది సుమా!; అదియున్‌+కాక= అంతేకాక; దండము= చతురుపాయాలైన సామ 
దాన భేద దండోపాయాలలో చివరిదైన దండోపాయం; పరీక్షా విశుద్ధి పూర్వకముగన్‌ వలయున్‌= బహు జాగరూకతతో పరిశీలించాకే 
చేయవలసింది; పతికిన్‌= రాజునకు; తన తలంపు వెంటన్‌= తనకు తోచిన వెంటనే; తమకించి= త్వరపడి, వేగిరపడి; ప్రజకు నొవ్వుగన్‌= 
'ప్రజలకు బాధాకరంగా; చరించుటయును+తగదు= నడుచుకొనటం కూడా సముచితం కాదు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. శాంతపరు డైన రాజు కోపరహితమైన ఏనుగువలె నీచులకు వశమవుతాడు. అట్లాంటి 
ఏనుగును మావటీడు తన ఇష్టానుసారం ఆడించునటైె శాంతపరుడైన రాజును నీచప్రజలు ఆడిస్తారు. రాజు కోపస్వభావుడైతే 
ప్రజలు భయపడి పారిపోతారు. కాన, రాజు వసంత బుతువులో సూర్యుడివలె సమభావంతో ప్రజలను పాలించవలసి 
ఉన్నది. ఇది రాజునకు ఉండవలసిన రాజధర్మాలలో అతి(శ్రేస్టమైన ధర్మం. ప్రజల ఉపకారాపకారాది గుణాలవలన వ్యక్తమయ్యే 
శీలవృత్తులను బట్టి బహుజాగరూకతతో పరిశీలించి పరిపాలించవలసి ఉన్నది. తన కోపాన్ని ప్రజలపై రుద్దకుండా, వేగిరపాటు 
లేక ప్రజలకు బాధ కలిగించని రీతిలో రాజు నడుచుకొనవలసి ఉన్నది. 


240 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: ఉపమ. మూలంలోని ఆరుశ్లోకాల కీ పద్యం తిక్కన అనువాదం. మూలసార మిందులో నిక్షిప్తం. మూలంలోని 
“క్షమావాన్‌” పదానికి మృదువనీ; 'తీక్ష్‌ణ: శబ్దానికి క్రూరుడైన అనీ తిక్కన ప్రయోగాలు. 1ప్రత్యక్షేణానుమానేన'.... పరీక్ష్య" అనే 
మాటల అర్జాన్ని తిక్కన “పరీక్షా విశుద్ధి పూర్వకముగనే' అని ప్రయోగించాడు. 'వాసంతార్క ఇవి ... న శీతో నచఘర్మదః 
మాటలకు 'వసంతంబు భానుని చాడ్పున దగియెడు పాటితో' అని తిక్కన అనువాదం. “ఇది రాజధర్మములకు రాజు సుమ్ము 
అనే తిక్కన మాట సామెత ఆమెతవలె ఉన్నది. రాజును ఏనుగుతోను, ప్రజలను మావటితోను పోల్చ్బటమూ, ఏనుగునుబట్టి 
మావటివలె రాజునుబట్టి ప్రజలు ఉంటారని చక్కగా వివరించబడింది. 
క. విను గర్జిణి ప్రజ బ్రదుకున । కనురూపము లైన యట్టి యాహారంబుల్‌ 

గొనుగతిం బతి ధరణీ ప్రజ । మనికికి. దగ నడచునది తమకి గా కెపుడున్‌. 179 


ప్రతిపదార్థం: విను= ఓ ధర్మరాజా! ఇంకా వినుము; ఎపుడున్‌= ఎల్లప్పుడు; తమకి గాక= తమకం (తొందర) పడేవాడు కాక; 
గర్భిణి= కడుపుతో ఉన్న స్త్రీ! ప్రజ బ్రదుకునకున్‌= కడుపులో పెరుగుతున్న శిశుపోషణకు; అనురూపములు+ఐన+అట్టి= తగినట్టి; 
ఆహారంబుల్‌+కొనుగతిన్‌= ఆహార పదార్థాలు తినే పద్ధతిలోనే; పతి= రాజు; ధరణీ ప్రజ= పౌరులయొక్క; మనికికిన్‌+తగన్‌ 
నడచునది= మనుగడకు తగినట్టు వర్తించాలి. 

తాత్పర్యం: గర్భం ధరించిన 'ప్రీతన సంతానం [క్రమంగా పెరగటానికై తగిన పథ్యాహార విహారాదులను ఆచరించినట్టే 
రాజుసైతం తొందరపడక తన ప్రజలకు క్షేమకరమైన రీతిలో వర్తించవలసి ఉంటుంది. 


మ. పరిహాసంబునం దేలి భృత్యులయెడం బ్రహ్లాదముం బొందు భూ 
వరునాజ్ఞం జన; రీగి మెచ్చరు పనిన్‌ వంచింతు రెగ్గాడం జొ 
త్తురు; కౌతూహల వేష భూషణములం దుల్యత్వముం బొంది యే 
తురు; వా రెల్లపదంబు వేండుదురు; సింతుర్‌ భూమి మాజొడ్డులన్‌. 180 


ప్రతిపదార్దం: పరిహాసంబునన్‌+తేలి= పరియాచకాలలో తేలియాడి; భృత్యులఎడన్‌= సేవకుల యందు; ప్రహ్హాదమున్‌+పొందు= 
అత్యంత ఆనందాన్ని పొందే; భూవరున్‌+ఆజ్ఞన్‌+చనరు= రాజాజ్ఞ ప్రకారం నడచుకొనరు; ఈగిన్‌+మెచ్చరు= త్యాగశీలతను 
మెచ్చుకొనలేరు; పనిన్‌+వంచింతురు= కార్యాచరణలో మోసగిస్తారు; ఎగ్గు+ఆడన్‌+చొత్తురు= కీడు మాటలాడ ప్రయత్నిస్తారు; 
కౌతూహల వేష భూషణములన్‌= కుతూహలమైన వేష ధారణంలో, మాటలలో; తుల్యత్వమున్‌+పొంది= (రాజుతో) సమానత్వాన్ని 
భావించి; ఏతురు= విజ్బంభిస్తారు; వారు= సేవకులు లేదా ప్రజలు; ఎల్లపదంబు+వేడుదురు= అన్ని పదవులను ఆశిస్తారు; భూమి 
మాజు+ఒడ్డులన్‌= భూమిని ప్రతివ్యూహాలు పన్ని; చింతుర్‌= పీడిస్తారు. 

తాత్పర్యం: (ప్రజలతో కలిసిమెలసి పరాచకాలాడుతూ ఆనందించే రాజును ప్రజలు లెక్కచేయరు. ఎంత 
త్యాగశీలు డైనా మెచ్చుకొనరు. తమ కర్తవ్యం ఆచరించక మోసగిస్తారు. కీడు తలపెట్టుతారు. కుతూహలమైన 
వేషభాషలలో రాజుతో సమానత్వాన్ని భావించి విజ్బంభిస్తారు. అన్ని పదవులను ఆశిస్తూ ప్రతివ్యూహాలు పన్ని 
భూమిని పీడిస్తారు. 


వ. _ కావున భృత్యులయెడనత్యంత హర్షంబునం దేలి తేంకువసెడ6 జరింప వలదు; సప్తాంగంబుల యెడ విరోధం 
బాచరించువాని నెవ్వని నైనను విడువ వలయు'నని చెప్పి వెండియు. 181 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; భృత్యుల+ఎడన్‌= సేవకుల యందు; అతి+అంత హర్షంబునన్‌+తేలి= మిక్కిలి సంతోషంతో 
తేలియాడి; తేయవ+చెడన్‌+చరింప వలదు= ధైర్యంచెడి మసలుకొనకూడదు; సప్ర*+అంగంబుల+ఎడన్‌= ఏడు రాజ్యాంగాలైన- 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 241 


స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం-అనే వాటికి సంబంధించి; విరోధంబు+ ఆచరించు వానిన్‌= విరుద్దం 
చేసేవాడిని; ఎవ్వనిన్‌+ఐనను= ఎవ్వడినైనా; విడువ వలయున్‌+అని చెప్పి= వదలిపెట్ట వలసిం దని చెప్పి (శిక్షించవలసిం దని 
చెప్పి); వెండియున్‌= మళ్ళీ. 


తాత్పర్యం: కాబట్టి సేవకులతో కలిసి మెలసి సంతోషంతో తేలియాడుతూ ధైర్యం కోల్పోయేటట్టు నడచుకొనరాదు. 
సప్తరాజ్యాంగా లైన స్వామి, అమాత్యుడు, మి(త్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే వాటికి వినాశకారి అయిన 
వాడి నెవ్వడినైన పరిహరించడమే అంటే శిక్షించటమే సముచిత మని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, మళ్ళీ ఈ 
విధంగా అన్నాడు. 


క. _ అవలేపంబునం గర్త। వ్య వివేకము లేక వలసినట్టుల యెవ్వం 
డవినీతి సేయు ధరణీ । ధవుండు విడువ వలయు. దన కతండు గురు. డైనన్‌.” 182 


ప్రతిపదార్థం: ధరణీ ధవుండు= భూభర్త అయిన రాజు; అవలేపంబునన్‌= గర్వంతో; కర్తవ్య వివేకము లేక= ఆచరించవలసిన 
దానియందు విచక్షణ లేకుండా; వలసినట్టుల= తన కిష్టం వచ్చినట్టు; ఎవ్వండు+అవినీతి+చేయున్‌= అవినీతికి పాల్పడే వాడెవడైనా; 
తనకున్‌= రాజునకు; అతండు; గురుండు+ఐనన్‌= గురువైనా సరే; విడువ వలయున్‌= వదలిపెట్టటమే సముచితం. 


తాత్పర్యం: గర్వంతో కర్తవ్యరహితుడై విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఎవడైనా సరే, చివరికి రాజుకు గురువైనా 
సరే, వదలిపెట్టటమే రాజు ఆచరించవలసిన ధర్మం.” 


వ. అని మరుత్తుండను మహారాజునకు బృహస్పతి యొడంబడం బలికి; నట్లగుట గురుండు మిత్రుండు పుత్రుండని 
మన్నింప వలవదు; తప్పు గలిగిన ధరణీపతులకు దండింప వలయు; సగరుండు దనకొడుకు నసమంజసునిం 
బౌరబాల బాధకుండుగాందెలిసియు నుద్దాలకముని నిజతనయు శ్వేతకేతుని విప్రలయెడ మిథ్యోపచారకుం 
డని యెజింగియు. బరిత్యజించి రన వినమె! యిట్టి చరితంబుల రాజు ప్రజారంజకుండు గావలయు; 
నిక్కంబును జక్కటియునుం గలిగి జనుల చిత్తంబులు నొప్పింపక పెట్టటలయు; నట్టివి దఠి తోన పెట్టుచు 
సైరణ గలిగి వర్తిల్లు భూవల్లభుం డభివృద్ధి నొంది యతిశయిల్లు. 183 


ప్రతిపదార్దం: అని= పై విధంగా చెప్పి; మరుత్తుండు+అను మహారాజునకున్‌= మరుత్తు డనే పేరు కలిగిన మహారాజునకు; 
బృహస్పతి; ఒడంబడన్‌+పలికెన్‌= అంగీకరించేటట్టు పలికారు; అట్టు+అగుటన్‌= కాబట్టి; గురుండు మిత్రుండు పుత్రుండు+అని= 
గురువు, స్నేహితుడు కుమారుడు అనే భావంతో; మన్నింపన్‌+వలవదు= గౌరవించవలసిన పని లేదు; తప్పు+కలిగినన్‌= 
దోషమున్నట్టైతే; ధరణీ పతులకున్‌= రాజులకు; దండింపన్‌+వలయున్‌= శిక్షించటం ఎంతైనా అవసరం; సగరుండు= సగర 
మహారాజు; తన కొడుకున్‌+అసమంజసునిన్‌= అసమంజసు డనే తన కుమారుడిని; పౌరబాల బాధకుండుగాన్‌+తెలిసియున్‌= 
పుర జనులను, పిల్లలను పీడించే వాడని తెలిసికొని; ఉద్దాలక ముని= ఉద్దాలకుడనే మహర్షి నిజ తనయున్‌= తన కుమారుడైన; 
శ్చేతకేతునిన్‌= శ్వేతకేతు డనే వాడిని; విప్రుల యెడన్‌ బ్రాహ్మణులపట్ట్ల; మిథ్యా+ఉపచారకుండు+అని= అసత్య సేవాచరణుడు 
- అంటే ఉపచారం చేయనట్టివాడని; ఎజింగియున్‌+పరిత్యజించిరి= తెలిసికొని వదలిపెట్టారు; అనన్‌+వినమె= అని చెప్పగా 
తెలిసికొన్నాము గదా; ఇట్టి చరితంబులన్‌= ఇట్టాంటి వారి చరిత్రలను గుర్తించటం వలన; రాజు ప్రజారంజకుండు+కావలయున్‌= 
ప్రజలను సంతోష పెట్టేవాడు కావలసి ఉన్నది; నిక్కంబును+చక్కటియునున్‌+కలిగి= నిజాన్ని, న్యాయాన్ని కలిగి; జనుల చిత్తంబులు 
నొప్పింపక పెట్టవలయున్‌= ప్రజల మనస్సులను బాధించక, కొనసాగించవలసింది; అట్టివి= అలాంటి వాటిని; తజితోన పెట్టుచున్‌= 


242 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తగిన సమయంలోనే చేస్తూ; సైరణ+కలిగి= క్షమాగుణంతో ఒప్పి; వర్తిల్లు= నడచుకొనే; భూ వల్లభుండు= భూమి భర్త అయిన 
రాజు; అభివృద్దిన్‌+ఒంది+అతిశయిల్టున్‌= అభ్యున్నతిని పొంది ఆధిక్యంతో వెల్లొందుతాడు. 


తాత్పర్యం: పై విధంగా మరుత్తుడనే మహారాజుకు బృహస్పతి సమ్మతించేటట్ట్లు వివరించాడు. అందువలన గురువనీ, 
స్నేహితుడనీ, పుత్రుడనీ ఎవడైనా సరే క్షమించరాదు. తప్పుంటే శిక్షించవలసిందే. తన కుమారుడు పౌరులను, 
పసిపిల్లలను పీడిస్తున్నాడని తెలిసికొన్న సగరుడు, శ్వేతకేతువనే తన కుమారుడు బ్రాహ్మణులకు అసత్యోపచారం 
చేస్తున్నాడని తెలిసికొన్న ఉద్దాలక మహర్షి తమ కుమారులే అయినప్పటికి వదలిపెట్టారు. ఇట్టాంటి చరిత్రలను 
(గ్రహించి ప్రజారంజకుడై వరిల్లవలసి ఉన్నది. నిజాయితీ, న్యాయం కలిగి ప్రజల మనస్సులను బాధించక తగిన 
సమయంలో పీడిస్తూ క్షమాగుణం కలిగిన రాజు మాత్రమే అభ్యున్నతిని పొంది అతిశయిల్టుతాడు. 


విశేషం: బృహస్పతి దేవగురువు. మరుత్తు అవీక్షిత్తు అనే రాజు కుమారుడు. ఇతడి తల్లి విశాల. మరుత్తు జన్మసమయంలో 
తుంబురుడు వచ్చి, ఆ బాలుడికి మరుత్తులన్నీ శుభం చేస్తాయని చెప్పాడట. అందుచేత అతడికి మరుత్తుడని పేరు పెట్టారు. 
చాలా ప్రసిద్ధి పొందిన రాజు. సగరుడు బాహువు (అసితుని) కుమారుడు. ఇతడికి కేసిని అనే భార్యయందు అసమంజసు డ్‌నే 
పుత్రుడు జన్మించి పిశాచకృత్యాలు చేస్తుండగా, పుత్రు డని పరిగణించక నగరంనుండి వెడలగొట్టాడు. ఉద్దాలకుడు ఒక మహర్షి 
అతడి కుమారుడు శ్వేతకేతువు దుష్టుడు కాగా పరిత్యజించాడు. 


క. _ “తనకీడు వైదికపు వ । ర్తనముల6 గొని యడంప వలయు; దానిం గడవన్‌ 
జనపతికి మేలు గలదే? । వినుము చతుర్వర్గ పరత విహిత మతనికిన్‌. 184 


ప్రతిపదార్థం: వినుము= జాగరూకతతో వినుము; జనపతికిన్‌= రాజునకు; తన కీడు= రాజునకు కలిగే హానిని; వైదికపు 
వర్తనములన్‌+కొని= వేద విహితమైన కార్యాచరణతో; అడయన్‌+*వలయున్‌= తొలగించుకొనవలసి ఉన్నది; దానిన్‌+కడవన్‌ 
మేలు+కలదే!= దానిని మించిన మేలున్నదా?; అతనికిన్‌= ఆ రాజునకు; చతుర్వర్ల పరత విహితము= ధర్మార్ధ కామ మోక్షాలపై 
ఆసక్తి కలిగి ఉండటమే తగింది. 


తాత్పర్యం: రాజునకు ఎలాంటి కీడు కలగకుండా, వేదవిహితమైన ఆచారాలతో నివారించుకొనవలయును. 
అంతకంటే వేరే ఉత్తమ మార్గం లేదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గంపై దృష్టి ఉంచి ధర్మాచరణ చేసినప్పుడే 
రాజు తన ధర్మాన్ని నిర్వర్తించిన వా డవుతాడు. అంటే చతుర్వర్గం రాజుకు విహితం. 
ఆ. సకల వర్ద ధర్మ సంకర రక్షయు, । సంధి విగ్రహాది షడ్డ్గుణములు, 

నలయ కరయుటయును నర్ధ సమ్యగుపార్ణ ।; నమును నృపతి యెపుడు నడపవలయు. 185 
ప్రతిపదార్థం: ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; నృపతి= రాజు; సకల వర్ష ధర్మ సంకర రక్షణయున్‌= సమస్తమైన వర్ణాలకు విహితమైన 
ధర్మాల కలయిక యొక్క సంరక్షణమూ; సంధి విగ్రహ+ఆది షడ్గుణములున్‌= సంధి విగ్రహం మొదలైన అంటే సంధి, విగ్రహం, 


యానం, ఆసనం, ద్ర్రెధం, ఆ(శయం - అనే ఆరు గుణాలను; అలయక+ిఅరయుటయునున్‌= విసుగు చెందకుండా పరిశీలిస్తూ 
ఉంటూ; అర్థసమ్యక్‌+ఉపార్దనమును= సముచితరితిని (ద్రవ్య సంపాదనను; నడపవలయున్‌= నిర్వర్తించవలసి ఉన్నది. 


తాత్పర్యం: సమస్త వర్ణాలకు సంబంధించిన ధర్మాలను రక్షించటంలోనూ, సంధి వి[గ్రహాది ఆరు గుణాలను 
పాటించటంలోను అలపు లేక పరిశీలిస్తూ సముచితరీతిని ధనార్జన చేస్తూ రాజు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 243 


నిశేషం: వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు - అనే నాలుగు వర్ణాలు. 
షడ్గుణాలు: సంధి (ఒకటి కావటం); విగ్రహం (యుద్దం చేయటం); యానం (తన శక్తి అధికమైనప్పుడు గానీ, శత్రువు 
బలం లేదని తెలిసినప్పుడు గానీ జయించటానిక్రై వెళ్ళటం); ఆసనం (దుర్గాదులను సంరక్షించుకొంటూ ప్రయాణ విముఖంగా 
ఉండటం); ద్వైధం (తనపైకి ఇద్దరు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఒకడితో సంధి చేసుకొని, మరొకడితో విరోధించటం); 
ఆశయం (అశక్తితో బలవంతుడిని ఆశ్రయించటం). ఇవి రాజు గమనించవలసిన షడ్గుణాలు. 
క. _ పొనరిచి యాడెడు మాటల. | గొనం దలంపక దుర్వినీత కోటి ధనంబుల్‌ 
దన కెక్కినట్టి తప్పులం। గొని సుజనుల కీగి నృపతి గుణమండ్రు బుధుల్‌. 186 


ప్రతిపదార్థం: పానరిచి+ఆడెడు మాటలన్‌= పొసగునట్టు పలికే మాటలను; కొనన్‌+తలయక= గ్రహించటానికి ఆలోచించక; తనకున్‌+ఎక్కినట్టి 
తప్పులన్‌+కొని= తనపై ఆపాదించబడ్డ దోషాలను (గ్రహించి; దుర్వినీత కోటి ధనంబుల్‌= అవినీతి పరులైన పెక్కురి అపరాధుల ధనాన్ని; 
సుజనులకున్‌+ఈగి= మంచివారికి ఇవ్లటమనేది; నృపతి గుణము= రాజుయొక్క ధర్మ మని; బుధుల్‌= విద్వాంసులు; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: తన ఇచ్చకాలకై మాటలాడే మాటలను లెక్కించక, తన దృష్టికి వచ్చిన దోషాలను మాత్రమే (గ్రహించి 
దానిని దండనగా (గ్రహించిన దుష్టుల ధనాన్ని ఉత్తములకు ఇచ్చి సంతృప్తి పరచటమే రాజధర్మ మని బుధులు 
అంటా రని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. 


క. కడు నమ్మి యునికియును నె । క్కుడు నమ్మమియును సుశీల కుశలత గా; దె 
య్యెడ నైనను బుద్ది సొనిపి । తడవి కనికొనంగ వలయు దగవు6 దగమియున్‌. 187 


ప్రతిపదార్థం: కడు నమ్మి+ఉనికియున్‌= మిక్కిలి నమ్మి ఉండటమూ; ఎక్కుడు నమ్మమియునున్‌= అధికంగా విశ్వసించక 
పోవటమూ; సుశీల కుశలత+కాదు= మంచి నడవడికకు క్షేమకరం కాదు; ఏ+ఎడన్‌+ఐనను= ఎట్టి పరిస్టితులలోనైనా సరే; 
బుద్ద్ధి+చొనిపి= మనసు పెట్టి; తగవున్‌+*తగమియున్‌= ఇది ఉచితం, ఇది అనుచితం అని; తడవి= పరిశీలించి; కనికొనంగ వలయున్‌= 
తెలిసికొని స్వీకరించవలసి ఉంటుంది. 


తాత్పర్యం: పూర్తిగా విశ్ససించటం గానీ, ఏ మాత్రమూ నమ్మక పోవటం కానీ రాజు సద్వర్తనకు క్షేమకరం కాదు. 
ఏ విషయంలోనైనా సరే మనసుపెట్టి బహుజాగరూకతతో ఉచితానుచితాలను పరిశీలించి గ్రహించవలసి ఉన్నది. 


క. ధన మపహరించుటయ తన । కనిశము. బని గా6గ బ్రదుకు నతి లుబ్బునకున్‌ 

విను! శత్రులచే నౌటకు । మును దన ప్రజలచేన చేటు మూండు నరేంద్రా! 188 
ప్రతిపదార్థం: నర+ఇందద్రా!= రాజులలో (శ్రేష్టుడైన ఓ ధర్మరాజా! వినుము; తనకు+అనిశమున్‌= ఎల్లప్పుడు తనకు; 
ధనము+అపహరించుటయ= పరధనాన్ని దొంగలించటమే; పని+కాంగన్‌= ముఖ్య ధర్మమని; బ్రదుకు+అతి లుబ్బునకున్‌= జీవితం 
గడిపే మిక్కిలి పిసినారికి; శత్రులచేన్‌+*జొటకున్‌ మును= శత్రువుల వలన (కీడు) కలిగే ముందే; తన ప్రజచేన్‌= తన ప్రజల 
వలననే; చేటు మూడున్‌= వినాశం కలుగుతుంది. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. ఇతరుల ధనమును అపహరించటమే తన పని అన్నట్టు భావించే 
పిసినారి రాజుకు ఇతరులవలన కలిగే దానికంటె ముందు తన ప్రజల వలననే వినాశం కలుగుతుంది. 


ఆ. ధర్మరతులు, నర్ధ నిర్మాణ చతురులు, । లౌల్యరహితులును, నలంఘితాజ్డు 
లును, సునీతి నిపుణులును, గులజులు నగు । పరిజనములఈ. బెనుపు పతికి హితము. 189 


244 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: ధర్మరతులున్‌= ధర్మంపై ఆసక్తి కలవారు; అర్ధ నిర్మాణ చతురులున్‌= (ద్రవ్యసంపాదనంలో నిపుణులైనవారు; 
లౌల్య రహితులునున్‌= చలించనట్టి వారు - స్థిర చిత్తులైన వారు; అలంఘిత+ఆజ్ఞులునున్‌= ఆజ్ఞ దాటనివారు; సునీతి నిపుణులును= 
ఉత్తమ నీతిని [గ్రహించటంలో నైపుణ్యం కలవారూ; కులజులున్‌+అగు= ఉత్తమ కులంలో జన్మించినవారూ అయిన; 
పరిజనములన్‌+పెనుపు= పరివారం యొక్క పెంపు చేసికొనటం; పతికిన్‌= రాజునకు; హితము= ఉచితం. 


తాత్పర్యం: ధర్మమం దాసక్తి కలవారు, ద్రవ్యాభివృద్ది నిపుణులు, స్థిరచిత్తులు, రాజాజ్ఞ నతిక్రమించని ఉత్తమ 
నీతి కోవిదులూ, ఉత్తమ కుల సంజాతులు అయిన పరివారాన్ని పెంపు చేసికొనటమనేది రాజుకు చాలా ముఖ్యమైన 
ధర శం 
చ. కపటము లేక, వైభవము గప్పక, యొండొరుమీ6ద రాజుపై 

నపరిమిత ప్రియం బెసంగ నల్గక యుండు ముదంబుం బొంది యే 

నృపు విషయంబునం బ్రజ వినిర్మలవృత్తతం బుత్రుభంగి నా 

నృపు నృపుం డండ్రు గా కితరునిం దగువా రెద నియ్యకొందురే? 190 
ప్రతిపదార్హం: ఏ నృపు విషయంబునన్‌= ఏ రాజు విషయంలోనైతే; ప్రజ= ప్రజలు; వినిర్మల వృత్తతన్‌= ఉత్తమ ప్రవర్తనతో; 
కపటము లేక= మోసం లేకుండా; వైభవము+కప్పక= విభవాన్ని అంటే సంపదను దాచుకొనక; ఒండు+ఒరుమీ6దన్‌= పరస్పరం 
ఒకరు మరొకళ్ళమీద; రాజుపైన్‌= రాజుమీద; అపరిమిత ప్రియంబు+ఎస(గన్‌= అత్యంతమైన (ప్రేమ అతిశయిల్లగా; అల్లక= కోపించక; 
ముదంబున్‌+పొంది= సంతోషం పొంది; పుత్రు భంగిన్‌= కుమారుడి వలె; ఉండున్‌= ఉంటాడో; ఆ నృపున్‌+నృపుండు+అం|డ్రు+కాక= 
రాజును రాజంటారు కాని; ఇతరునిన్‌+తగువారు+ఎదన్‌+ఇయ్యకొందురే?= తదితరమైన రాజును, అర్హులైన వారు హృదయంలో 
ఒప్పుకొంటారా?. 
తాత్పర్యం: ఏ రాజు విషయంలో అయితే ప్రజలు ఉత్తమ(ప్రవర్తనతో మోసం లేకుండా సంపదను దాచుకొనక, 
పరస్పరమూ, రాజు మీద మిక్కిలి ప్రేమతో మసలుకొంటూ, కోపం లేకుండా పుత్రుల వలె ఉంటారో అట్టాంటి 
రాజే నిజమైన రాజు. తదితరులను అర్హులైనవారు హృదయంలో ఒప్పుకొంటారా? 


క. _ ధన దారాదికముల నె, వ్వనికిని రక్షించికొనంగ వసమే రక్షా 
ఘనుం డగు పతి గల్గిన గా । కనందే శుక్రుడు సుమతు లభినందింపన్‌. 191 


ప్రతిపదార్హం: రక్షాఘనుండు+అగు పతి+కల్షినన్‌+కాక= (ప్రజలను) సంరక్షించటంలో పరాక్రమ వంతుడుగా ఉంటే తప్ప; 
ధనదార+ఆదికములన్‌= సంపదలను, భార్య మొదలైన వారిని; ఎవ్వనికిని= ఎవ్వడికైనా; రక్షించుకొనంగన్‌ వసమే?= సంరక్షించుకొనటం 
సాధ్యమా? (అని); సుమతులు+అభినందింపన్‌= బుద్దిమంతులు మెచ్చుకొనేటట్టు; శుక్రుండు= శుక్రాచార్యుడు; అనండే?= అనలేదా? 


తాత్పర్యం: 'ప్రజలను సంరక్షించే పరాక్రమసంపన్నుడైన రాజు ఉంటే తప్ప సంపదలను, భార్య, బిడ్డలు 
మొదలైనవారిని రక్షించుకొనటం సాధ్యం కాదని బుద్ధిమంతులు మెచ్చుకొనేటట్టు శుక్రాచార్యుడు చెప్పలేదా? 


క. _ అనధీయానుం డిత6 డన6। జను బుత్విజునట్ల చూవె సంరక్షా క 
ల్పన హీనుండైన నృపుండని । మనువు పలికె. గాదె బుద్దిమంతులు మెచ్చన్‌. 192 


ప్రతిపదార్థం: సంరక్షా కల్పన హీనుండు+ఐన నృపుండు= ప్రజా సంరక్షణ చేయటంలో చేతకానివాడైన రాజు ఇతండు; 
అనధీయానుండు= అనధ్యయనుడు అంటే చదవని వాడు; అనన్‌*చను= అన దగిన; బుత్విజున్‌+అట్ట చూవె= యజ్ఞకర్తచేత 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 245 


ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించేవానిలాంటివాడు సుమా; అని; మనువు; బుద్ధిమంతులు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్టు; 
పలికెన్‌+కాదె!= వివరించాడు కదా! 


తాత్పర్యం: 'ప్రజాసంరక్షణం చేయటానికి తగిన ప్రయత్నం చేయని రాజు, అధ్యయనరహితుడైన బుత్విజుడివంటి 
వాడని, మనువు బుద్ధిమంతులు మెచ్చుకొనేటట్టు వివరించాడు కదా! 


విశేషం: అలం: ఉపమ. బుత్విజునకు అధీత బోధాచరణాలు ఎంత ముఖ్యమో రాజనే వాడికి ప్రజలను సంరక్షించటానికి 
తగిన యత్నం చేయటం అంతముఖ్యం. బుత్విజులు పదహారుగురు. బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు, 'బబ్రాహ్మణాచ్చంసి, 
'ప్రస్తోత, మైత్రావరుణుడు, 'ప్రతిప్రస్థాత, పోత, (ప్రతివార్త, అచ్చావాకుడు, నేష్ట్ర అన్నీధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, (శ్రావస్తుతుడు, 
ఉన్నేత - అని. 

వ.  మభటియు బృహస్పతి మహేంద్ర భారద్వాజ ప్రముఖులగు రాజధర్మానుశాసకులు రాజత్వ మూలకారణంబు 
ప్రజాసంరక్షయ యనిరి గావున నెత్తెజింగున నైనను లోకరక్షణంబు రాజున కవశ్య కర్తవ్యంబు. 193 


ప్రతిపదార్హం: మజీయున్‌= ఇంకా; బృహస్పతి, మహేంద్ర, భారద్వాజ ప్రముఖులు+అగు= బృహస్పతి, ఇంద్రుడు, భారద్వాజుడు 
మొదలుగా ముఖ్యులైన; రాజధర్మ+అనుశాసకులు= రాజు అనుసరించవలసిన ధర్మాలను శాసించిన వారు; రాజత్వ మూల 
కారణంబు= రాజనే వాడికి ఉండవలసిన (ప్రధానకారణం; ప్రజా సంరక్షయ+అనిరి= (ప్రజలను సుభిక్షంగా పరిపాలించటమే అని 
పేర్కొన్నారు; కావునన్‌= కాబట్టి; ఏ+తెజంగునన్‌+ఐనను= ఏ విధంగానైనా; లోక రక్షణంబు= లోక సంరక్షణమే; 
రాజునకున్‌+అవశ్యకర్తవ్యంబు= రాజునకు తప్పనిసరి అయిన ధర్మం. 


తాత్పర్యం: కాబట్టి బృహస్పతి, భారద్వాజుడు, ఇంద్రుడు అనే ప్రముఖులైనవారు రాజధర్మాలను శాసించినవారు 
రాజునకు పప్రథమకర్తవ్యం ప్రజాసంరక్షణమే అని పేర్కొన్నారు. కాబట్టి, ఏ విధంగా పరిశీలించినా రాజునకు 
లోకసంరక్షణమే అనుసరించదగిన తప్పనిసరి అయిన ధర్మం. 


తే. సంతతోత్సాహవంతుండై శత్రుకోటి । నార్ణవంబున నైన ననార్ణవమున 
నైనం జెటుపన వలయు; నత్యల్పుండైనం । బగతుం డగ్ని విషంబుల పగిది నొంచు. 194 


ప్రతిపదార్హం: సంతత+ఉత్సాహవంతుండు+ఐ= ఎల్లప్పుడు ఉత్సాహ పూరితుడై; ఆర్జవంబునన్‌+ఐనన్‌+ అనార్దవమునన్‌+ఐనన్‌= 
బుజుత్వం వలనగాని, బుజుత్వాన్ని వదలిగాని అయినా; శత్రుకోటిన్‌= శత్రు సమూహాన్ని; చెజుపన వలయున్‌= నాశనం చేసి 
తీరవలసిందే; అతి+అల్పుండు+ఐనన్‌+పగతుండు= మిక్కిలి చిన్నవాడైనా సరే శత్రువు; అన్ని విషంబుల పగిదిన్‌+నొంచున్‌= నిప్పువలె, 
విషంవలె బాధిస్తాడు. 

తాత్పర్యం: రాజు ఎల్లప్పుడు రాజ్యపాలనంలో ఉత్సాహవంతుడై బుజుత్వంవలన గాని, తద్వ్యతిరేకంగా గాని, 
శత్రుసమూహాన్ని నాశనం చేయటమే రాజధర 10. అందువలన మిక్కిలి అల్పుడైనవా డైనా శత్రువు నిప్పువలె, విషంవలె 
నొప్పిన్తాడు. కనుక తప్పక రాజు శత్రుసంహారి కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


క. _ విను నృప! రాజ్యామిషముం । గొనం బలువురచేత€ బ్రాణగొడ్డంబై యు 
న్నను ధీరు6 డేమఅమి నది । దనకును దక్కించుకొను బుధస్తుత్యముగన్‌. 195 


ప్రతిపదార్థం: విను= వినుము; నృప= ఓ రాజా!; పలువురచేతన్‌= అనేకుల వలన; (ప్రాణగొడ్డంబు+ఐ+ఉన్నను= ప్రాణానికి 
హింస కలిగించేదైన; ధీరుండు= ధైర్యవంతుడు; రాజ్య+ఆమిషమున్‌= రాజ్యమనే లాభాన్ని; కొనన్‌= పొందు టయందు; ఏమణమిన్‌= 


246 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఏమరుపాటు లేకుండటంచేత; బుధస్తుత్యముగన్‌= పండితులచేత పాగడబడేటట్టుగా; అది+తనకును= దానిని తనకై దక్కించుకొనున్‌= 
చేజిక్కించుకొంటాడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ధీరుడైన రాజు అనేకు లడ్డగించి ప్రాణాంతకం చేసినా లెక్కచేయక రాజ్యమనే లాభాన్ని 
ఏమరకుండ పండిత ప్రశంసలు పొందేటట్టుగా తనకు చేబిక్కించుకొంటాడు.” 


న. _ అని చెప్పిభీష్ముం'డేనురాజధర్మప్రకారంబు సంక్షేప రూపంబున నెటింగించితి; నీకు సందేహంబు గల యట్టిది 
యెయ్యది యడుగు' మనిన, ధర్మనందనుం డమ్మహాత్మునితో 'నరుణగభస్తి యస్తగిరి సేరెడు; నేంటికిం 
బనివినియెద; రేపు వచ్చి యడిగెది ననుచుం దత్పాదంబులకుం బ్రణతుండై వీడ్కొనియెం బద్మనాభ 
ప్రముఖులును వీడ్కొనిరి;ి వారలందజును మునులకు నభివాదనంబు లాచరించిరి; మునులు నిజ 
స్థానంబుల కరుగం దారును దృషద్వతి యను మహానదిం గృతసంధ్యావందనులై చని కరిపుర ప్రవేశంబు సేసి 
సుఖవృత్తి నా రాత్రి గడపి, కల్యంబునం గాలోచిత కృత్యంబు లాచరించి భీష్ముపాలికిం బోయి, యంతకు మున్న 
వచ్చి యున్న మునిలోకంబునకు నమస్కరించి సవినయంబును సకుశలప్రశ్నంబునుంగా నగ్గాంగేయునిం 
గదిసి బలసి కూర్తుంది; రా సమయంబున. బాండవాగ్రజుండు ప్రాంజలి మై యతని కిట్లనియె. 196 


ప్రతిపదార్థం: అని చెప్పి= పై విధంగా రాజధర్మాలను గూర్చి ధర్మరాజునకు చెప్పి; భీష్ముండు= శరతల్పగతు డైన భీష్ముడు; 
ఏను= నేను; రాజధర్మ '్రకారంబున్‌= రాజులకు ఉండవలసిన ధర్మ పద్దతులను; సంక్షేప రూపంబునన్‌= సంక్షిప్తంగా; 
ఎజింగించితిన్‌= తెలియజేశాను; నీకు; సందేహంబు+కల+ అట్టిది+ఏ+అది+అడుగుము+అనినన్‌= నీకు దేనియందు సందేహం 
కలదో దానిని అడుగుమని భీష్ము డనగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ఆ+మహాత్మునితోన్‌= ఆ మహనీయుడైన భీష్ముడితో; 
అరుణ గభస్తి+అస్తగిరి+చేరెడున్‌= ఎ(ర్రనైన కిరణాలు గల సూర్యుడు పడమటి కొండపై చేరుతున్నాడు; నే6టికిన్‌+పనివినియెదన్‌= 
ఈ నాటికి నేను వెళ్ళి వచ్చెదను; రేపు వచ్చి+అడిగెదన్‌= ఉదయమే వచ్చి అడుగవలసినవి అడుగుతాను; అనుచున్‌= అంటూ; 
తద్‌+పాదంబులకున్‌= ఆ భీష్ముడి పాదాలకు; ప్రణతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొనియెన్‌= వెళ్ళిపోయాడు; పద్మనాభ 
'ప్రముఖులును= శ్రీకృష్ణుడు మొదలైనవారును; వీడ్కొనిరి= వెళ్ళిపోయారు; వారలు+అందటును= వారందరు; మునులకున్‌= 
మహర్షులకు; అభివాదనంబులు+ఆచరించిరి= నమస్కరించారు; మునులు= మహర్షులు; నిజ స్థానంబులకున్‌+అరుగన్‌= తమ 
ఆశ్రమాలకు వెళ్ళిపోగా; తారును= తామును; దృషద్వతి+అను మహానదిన్‌= దృషద్వతి అనే మహానదియందు; కృతసంధ్యా 
వందనులు+ఐ= చేయబడిన సంధ్యావందనాదులు కలవారై; చని= వెళ్ళి; కరిపుర (ప్రవేశంబు+చేసి= హస్తినాపురం ప్రవేశించి; 
సుఖవృత్తిన్‌= సౌఖ్యంగా; ఆ రాత్రి+కడపి= ఆ రాత్రి గడపి; కల్యంబునన్‌= వేకువనే; కాల+ఉచిత కృత్యంబులు+ఆచరించి= 
కాలకృత్యాలు తీర్చుకొని; భీష్ముపాలికిన్‌+పోయి= భీష్ముని వద్దకు వెళ్ళి అంతకు మున్ను+అ వచ్చి+ఉన్న= అంతకంటే ముందే 
వచ్చి ఉన్న; ముని లోకంబునకున్‌= మునుల సమూహానికి; నమస్కరించి; సవినయంబును= వినయంతోడను; సకుశల 
'ప్రశ్చంబునున్‌+కాన్‌= క్షేమ సమాచారాన్ని అడుగుట తోడను; ఆ+గాంగేయునిన్‌+కదిసి= ఆ భీష్ముని సమీపించి; ఒలసి= 
చుట్టుముట్టి; కూర్చుండిరి= కూర్చున్నారు; ఆ సమయంబునన్‌= అప్పుడు; పాండవ+అ(గ్రజుండు= పాండవుల అన్నఅయిన 
ధర్మరాజు; ప్ర+అంజలి+ఐ= చేతులు మోడ్చినవాడై; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ భీష్ముడితో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'రాజధర్మాలను వివరించి ఇంక ఏవైన సందేహాలు ఉంటే అడుగవలసిం'దని భీష్ముడు ధర్మరాజుతో 
చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో “ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ పూటకు ని'ష్కమించి 
రేపు ఉదయమే వచ్చి అడుగుతాను” అని తెలిపాడు. భీష్ముడి పాదాలకు నమస్కరించి ధర్మరాజు వెళ్ళిపోయాడు. 
అట్టాగే శ్రీకృష్ణాదులు నమస్కరించారు. మునులు ఆ(శ్రమాలకు వెళ్ళిపోయారు. వారు దృషద్వతి అనే నదిలో 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 247 


సంధ్యావందనాదులు చేసి హస్తినాపురం చేరారు. ఆ రాత్రి సుఖంగా గడపి వేకువ జామున కాలకృత్యాలు ముగించి 
భీష్ముడివద్దకు వెళ్ళి అంతకుముందే వచ్చిన మహర్షులకు నమస్కరించారు. వినయంతో కుశల ప్రశ్నలతో భీష్ముడిని 
సమీపించి, అందరు చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దోయిలొగ్గి భీష్ముడిని ఇట్టా ప్రశ్నించాడు. 


రూ 


“రాజనామమునకు భాజనం బై మహా। ద్ధుత చరిత్రుం డగు పురుషు. డొకండు 
గలిమికి మూలంబు ఘన విశేషము గల్ల । నోపు. గౌరవ కుల దీపజనన 

యది యెజింగింపవే; యవయవంబులు. బ్రాణ ।; మానసంబులు జన్మ మరణములు శ 
రీర యాత్రలు నెల్లవారికి నెట్లట్ల ; కాని విభేదంబు గాన; మిట్టి 


ఆ. _ రా జొకండు శూర తేజస్వి బుద్ది మ | జ్ఞనుల నెట్లు దన వశంబు సేయ 
నిలుపం జెజుప నెలయిలయును నేల దై। వ నిభుండగుచు మైొక్కుగొనంగ జాలె. 197 


ప్రతిపదార్థం: కౌరవ కులదీప జనన!= కురువంశానికి దీపం వంటి జననం కలవాడా!; రాజనామమునకున్‌= రాజనే పేరునకు; 
భాజనంబు+ఐ= పాత్రమై (అర్హమై); మహా+అద్భుత చరిత్రుండు+అగు= మిక్కిలి ఆశ్చర్యకరమైన నడవడిక కలవాడైన; 
పురుషుండు+ఒకండు= ఒకానొక పురుషుడు; కలిమికిన్‌+మూలంబు= సంపదలకు హేతువు; ఘన విశేషము+కల్గన్‌+ఓపున్‌= మిక్కిలి 
జొన్నత్యానికి తగినట్టి దానికి అర్హుడు; అవయవంబులున్‌= శరీరమందలి అవయవాలును; ప్రాణమానసంబులున్‌= ప్రాణం, మనస్సు; 
జన్మ మరణములున్‌= పుట్టుట గిట్టుటలును; శరీర యాత్రలున్‌= దేహ యాత్రలును; ఎల్లవారికిన్‌+ఎట్టు+అట్ల= అందరికి సమానమే; 
కాని= అయినప్పటికి; విభేదంబు+కానము= తేడా ఏమి లేదు; శూర తేజస్వి= పరాక్రమంచేత ప్రకాశిస్తున్నవాడు; ఇట్టి+రాజు+ఒకండు= 
ఇట్లాంటి ఒక రాజు; బుద్దిమత్‌+జనులన్‌= బుద్ది మంతులైన ప్రజలను; ఎట్టు= ఏ విధంగా; తన+వశంబు+చేయన్‌= తన వశవర్తులుగా 
చేసికొనటానికి; నిలుపన్‌= సంరక్షించటానికి; చెజుపన్‌= నాశనం చేయటానికి; ఎల్ల యిలయును= సమస్తమైన భూమండలంలో; 
దైవ నిభుయ+అగుచున్‌= భగవంతుడితో సమానుడవుతూ; ఏల?= ఎందుకు?; యొైక్కు+కొనంగన్‌+చాలెన్‌= నమస్కారానికి అర్హు 
డగుతున్నాడు; అది+ఎజింగింపవే?= దాన్ని వివరించవా? 


తాత్పర్యం: ఓ భీష్ముడా! రాజనే పేరుకు పాత్రమై ఉత్తమచరి(త్ర కలవాడైన ఒకానొక మానవుడు సంపదలకు మూలం, 
జొన్నత్యానికి అర్హుడు కావచ్చును. మానవు లందరికి ఉన్నట్టు శరీరావయవాలు, ప్రాణం, మనస్సు, పుట్టుట గిట్టుటలు, 
దేహయాత్రలు, రాజుకు కూడా సమానమే. భేద మేమీ కనిపించటం లేదు. పరాక్రమతేజస్వి అయిన ఒక రాజు 
బుద్ధిమంతు లైన ప్రజలను ఏ విధంగా తన వశం చేసికొంటాడు, సంరక్షిస్తాడు, నాశనం చేస్తాడు, ఈ భూమిపై 
ఏ విధంగా భగవంతుడితో సమానంగా పూజార్హుడవుతాడు? - అనే అంశాలను వివరించుము. 


భీష్కుండు ధర్మజునకు దండనీతి జన్మప్రకారం బెబీంగించుట (సం. 12-59-11) 
వ. _ అదియును వినవలతు'నని యడిగిన నమ్మనుజపతి కమ్మహాత్తుం డిట్లనియె. 198 


ప్రతిపదార్థం: అదియును వినవలతున్‌+అని+అడిగినన్‌= పై విషయాలను వినాలన్న కోరిక ఉన్నదని ధర్మరాజు అడుగగా; 
ఆ+మనుజపతికిన్‌+ఆ+మహాత్ముండు+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విషయాలను వినాలన్న కోరిక ఉన్న దని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


క. “విను! తొల్లి కృత యుగంబున । మనుజలయెడ దండనీతిమంతుం డైరా 
జన నొకండు గలిగి యరయుట । మనుజేశ్వర! లేదు ధర్మమత మంద్రు తగన్‌. 199 


248 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: మనుజ+-ఈశ్వర!= ఓ ధర్మరాజా! వినుము; తొల్లి= పూర్వం; కృతయుగంబునన్‌= కృతయుగంలో; మనుజుల 
యెడన్‌= మానవుల పట్ట; దండనీతి మంతుండు+ఐ= శిక్షావిధి కలవాడై; రాజు+అనన్‌+ఒకండు+కలిగి+అరయుట లేదు= 
రాజనేవాడు ఒకడుండి పరిశీలించటం జరగలేదు; తగన్‌= తగినట్టు; ధర్మమతము+అండ్రు= దాన్ని తగినరీతి ధర్మమతమని 
అంటారు. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. పూర్వం కృతయుగంలో మానవుల పట్ల శిక్షావిధి విధాయకుడై 
ఒకానొక రాజు ఉండి దీన్ని పరిశీలించినవాడు లేడు. కేవలం దానిని ధర్మమత మని పెద్దలు చెపుతారు. 


క. _ ఒండొరులకు రక్షకులై।; యుండుదు; రట్లుండ దైన్య మొదవిన లోభం 
బొండొండు పెరింగి ధర్మము । ఖండితమై మొదలుకొని రకార్యంబులకున్‌. 200 


ప్రతిపదార్థం: ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరు; రక్షకులు+ఐ+ఉండుదురు= రక్షకులై ఉంటూ వచ్చారు; అట్టు+ఉండన్‌= ఆ 
విధంగా కొనసాగుతూ ఉండగా; దైన్యము+ఒడవినన్‌= దీన భావం కలుగగా; లోభంబు+ఒండొండ= పిసినారితనం ఒక్కొక్కటిగా; 
పెరింగి= అతిశయించి; ధర్మము ఖండితము+ఐ= ధర్మం వినాశమై; అకార్యంబులకున్‌= కానిపనులకు; మొదలుకొనిరి= 
ప్రారంభించారు. 


తాత్పర్యం: పరస్పరం ఒకరికొకరు రక్షకులై ఉంటూ వచ్చారు. ఆ విధంగా ఉండగా దీనభావం కలిగి పిసినారితనం 
ఒక్కొక్కటి పెరిగి ధర్మం వినాశనమైనది. ఆ విధంగా ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. 


క. _ క్రమమున గామము రాగము । దమ మనముల నొదవంగా మదం బెక్కిన వి 
బ్రమ మొందుచు విచ్చల విడి । విమార్గ చరితముల వేదవిధ్వంసకులై. 201 


ప్రతిపదార్థం: [క్రమమునన్‌= వరుసగా; కామము= కోరిక; రాగము= మాత్సర్యం; తమ మనములన్‌+ఒదంగాన్‌= తమ 
మనస్సులందు కలుగగా; మదంబు+ఎక్కినన్‌= క్రొవ్వెక్కగా; విభ్రమ మొందుచున్‌= విభ్రాంతి పొందుతూ, తొట్రుపాటుతో; 
విచ్చలవిడి= యథేచ్చగా; విమార్గ చరితములన్‌= దుర్మార్గమైన నడవడికలతో; వేద విధ్వంసకులు+ఐ= వేద వినాశకులై. 


తాత్పర్యం: (క్రమంగా కోరిక, మాత్సర్యం తమ మనస్సులందు కలుగగా, (క్రొవ్వెక్కి విభ్రాంతులై యథేచ్చగా దుర్మార్ల 
'ప్రవర్తనలతో వేదవినాశకులై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ మనుజులు ధర్మము బొడవడ€ । చిన వేదము. గర్మములును జెడుటకు భయ మం 

దిన యింద్రాదులు గమలా । సను6 గానంగ మునులు. దారు. జనిరి నరేంద్రా! 202 
ప్రతిపదార్హం: నర+ఇంధద్రా!= ఓ రాజా[ మనుజులు= మానవులు; ధర్మమున్‌+పొడవు+అడంచినన్‌= ధర్మంయొక్క గొప్పతనాన్ని 
అణచివేయగా; వేదమున్‌+కర్మములునున్‌+చెడుటకున్‌= వేదాలు చేయవలసిన కర్మాదికాలు చెడిపోవటానికి; భయము+అందిన= 
భయపడినటువంటి; ఇంద్ర+ఆదులు= ఇం[ద్రుడు మొదలైన వారు; కమల+ ఆసనున్‌+కానంగన్‌= పద్మాన్ని ఆసనంగా కల బ్రహ్మను 
దర్శించటానికి; మునులున్‌+తారును+చనిరి= మహర్షులు ఇంద్రాదులు వెళ్ళారు. 


తాత్పర్యం: ఓ రాజా! మానవులు ధర్మముయొక్క గొప్పతనాన్ని అణచివేయగా, వేదాలు చేయవలసిన కర్మలు 
చెడిపోవటానికి భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మను సందర్శించటానికి మునులతోపాటు 
వెళ్ళారు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 249 


వ. చని యద్దేవునిం గని 'మనుజ లోకంబున వేదంబులు ధర్మంబులుం బొడ వడంగిన నధ్వర రాహిత్యంబున 
నేమును దుర్దలులమై భయంబంది వచ్చితిమి; రక్షింపు'మని యవ్విబుధులు విన్నవించిన విరించి 'దానికిం 
బ్రతి విధానంబు సేసెద; మీరు వెజివ వల' దని పలికి స్వామ్యమాత్య రాష్ట్ర దుర్గ కోశ సుహృద్దలంబులు నాన్వీక్షకీ 
త్రయీవార్తాదండనీతులును, నరి మిత్రోదాసీ నాదిక ద్వాదశరాజ మండలంబును, సంధి విగ్రహ యానాసన 
ద్వైధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయు వానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి 
ధర్మార్ధ్థకామ మోక్షంబులకు సాధకంబులయి యుండునట్లుగా నూయువేలధ్యాయంబులనఖిలలోక హితంబగు 
నీతిశాస్తంబు రచియించి, యిది లోక చరిత్ర నిర్మలీకరణంబునకుం గారణంబగు'నని యనుగ్రహించె నా లోక 
పితామహు లలాటంబున ననాది నిధనుండును, విశ్వజగత్మర్తయు సర్వ భూతాత్ముండును సనాతనుండును 
నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిరవించి యాగ్రంథం బధిగమించిదాని నభ్యసించుటకు 
మర్వుల కాయుర్దుద్ధులు సాలవని యుమ్మలించి యమ్మహనీయ తంత్రంబు సంక్షేపరూపంబునం బదివే 
లధ్యాయంబుల వైశాలాక్షం బన నిర్మించె. 203 


ప్రతిపదార్హం: చని= వెళ్ళి; ఆ+దేవునిన్‌+కని= ఆ బ్రహ "దేవుడిని సందర్శించి; మనుజలోకంబునన్‌= భూలోకంలో; వేదంబులున్‌+ 
ధర్మంబులున్‌+పొడవు+అడంగినన్‌= వేదాలయొక్క, ధర్మాలయొక్క ఆధిక్యం తగ్గిపోగా; అధ్వర రాహిత్యంబునన్‌= యజ్ఞాలు 
లేకపోవటం వలన; ఏమును= మేమును; దుర్చలులము+ఐ= బలహీనులమై; భయంబు+అంది వచ్చితిమి= భయపడి వచ్చాము; 
రక్షింపుము+అని+ఆ+విబుధులు= కాపాడుమని ఆ దేవతలు; విన్నవించిన్‌= వేడుకొనగా; విరించి= బ్రహ్మ; దానికిన్‌*ప్రతి 
విధానంబు+చేసెదన్‌= అందుకు ప్రతిక్రియ చేస్తాను; మీరు వెజవ వలదు+అని పలికి= మీరు భయపడవలసిన పనిలేదని చెప్పి; 
స్వామి+అమాత్య రాష్ట్ర దుర్గ కోశ సుహృద్‌+బలంబులున్‌ స్వామి, అమాత్యుడు, రాష్ట్రం, దుర్గం, కోశం, మిత్రులు, సైన్యమూ; 
ఆన్వీక్షకీ త్రయీ వార్తా దండ నీతులునున్‌= ఆన్వీక్షకి, త్రయి, వార్త దండనీతి అనే నాలుగు విద్యలను; అరిమిత్ర+ఉదాసీన+ఆదిక 
ద్యాదశరాజ మండలంబును= శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు మొదలైన పండ్రెండు రాజ మండలాలును; సంధి విగ్రహ 
యాన+ఆసన ద్వైధీభావ సమాశయంబులును= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ధ్యైధీభావం, సమాశ్రయం అనే వాటి ఆధారంతో 
ఉన్నవి; మొదలుగాన్‌= మొదలుకొని; వలయువానికిన్‌= కావలసిన వాటికి; ప్రబోధకంబులు+ అగు= వివరణాత్మకాలైన; నానా 
అవయవంబులున్‌+కలిగి= అనేక అవయవాలతో ఒప్పి; ధర్మ+అర్ధ కామ మోక్షంబులకున్‌= ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే 
వాటికి; సాధకంబులు+అయి+ఉండునట్టుగాన్‌= సాధనా లయ్యేటట్టుగా; నూజువేల+ అధ్యాయంబులన్‌= లక్ష అధ్యాయాలతో; 
అఖిల లోకహితంబు+అగు= సమస్త లోకాలకు మంచిని చేకూర్చేటట్టుగా; నీతి శాస్తంబున్‌ రచియించి= ఈ నీతి శాస్త్ర రచన 
చేసి; ఇది లోక చరిత్ర నిర్మలికరణంబునకున్‌+కారణంబు+అగును+అని+అను[గ్రహించెన్‌= ఈ నీతిశాస్త్రం లోకంలోని 
నడవడికలను పరిశుద్దం చేయటానికి హేతు వవుతుం దని అనుగ్రహించాడు; ఆ లోక పితామహు లలాటంబునన్‌= ఆ 
(బ్రహ్మయొక్క నొసట; అనాది నిధనుండును= మొదలు, తుదిలేనివాండును; విశ్వ జగత్కర్తయున్‌= విశ్వానికి (లోకాలకు) కర్త 
అయిన వాడును; సర్వభూత+ఆత్ముండున్‌= అన్ని ప్రాణులను తన ఆత్మలో కలవాడును; సనాతనుండునున్‌= శాశ్వతుడును; 
అగు= అయినటువంటి; విరూప+అక్షుండు= వికృతమైన కన్నులు కలవాడైన శివుడు; విశాల+అక్షుండు అను నామంబునన్‌= 
విశాలాక్షుడనే పేరుతో; ఆవిర్భవించి= పుట్టి; ఆ గ్రంథంబు+అధిగమించి= బ్రహ్మరచించిన నీతి శాస్త్రాన్ని చదివి; దానిన్‌+అభ్యసించుటకున్‌= 
దానిని నేర్చుకొనటానికి; మర్ష్యులకున్‌+ఆయుఃబుద్దులు+ చాలవు+అని+ఉమ్మలించి= మానవులకు ఆయుస్సు బుద్ది చాల వని 
చింతించి; ఆ+మహనీయ తంత్రంబున్‌= ఆ మహిమాన్విత మైన నీతి శాస్త్రాన్ని; సంక్షేప రూపంబునన్‌= క్లుప్తంగా; 
పదివేలు+అధ్యాయంబులు= పదివేల అధ్యాయాలతో; వైశాలాక్షంబు+అనన్‌+నిర్మించెన్‌= వైశాలాక్షమనే నీతిశాస్త్ర సం(గ్రహాన్ని 
నిర్మించాడు. 


250 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఇంద్రాదులు మునులతోపాటు బ్రహ్మను సందర్శించి 'మానవలోకంలో వేదాలయొక్క, ధర్మాలయొక్క 
ఆధిక్యం నశించి యజ్ఞయాగాదులు లేకపోవటంవలన తాము బలహీనులం అవుతున్నామని తమ భయాన్ని తెల్సి 
రక్షించు మని ప్రార్ధించారు. అందుకు (బ్రహ్మ 'దానికి ప్రతిక్రియగా తగిన ఏర్పాటు చేస్తున్నా' నని భయపడవల 
దని తెల్పి సప్తోపాయాలు, దండనీతి రీతిని, ద్యాదశరాజ మండలాలను, పంచోపాయాలను మొదలైన వాటిని, వాటి 
వివరణతోపాటు పురుషార్దాలకు సాధకాలుగా ఉండేటట్లు లక్ష అధ్యాయాలతో సకలలోకహితార్థంగా నీతిశాస్తాన్ని 
రచించాడు. నీతి శాస్తం లోకంలోని ప్రజల నడవడికలను నిర్మలం చేస్తుందని అను[గ్రహించాడు. ఆ బ్రహ్మ 
నొసటినుండి విరూపాక్షుడు విశాలాక్షు డనే పేరుతో ఆవిర్భవించి, ఆ నీతి శాస్త్రాన్ని తెలిసికొని నేర్చుకొనటానికి 
కావలసిన ఆయుస్సు, బుద్ధి మనుష్యులకు చాలవని చింతించి ఆ మహిమాన్వితమైన నీతిశాస్తాన్ని సంక్షిప్తంగా 
పదివేల అధ్యాయాలతో 'వైశాలాక్ష మనే పేరుతో నిర్మించాడు. 


ఆ. _ హరునివలనం బడసి యాశాస్త మమరేంద్రు. । డయిదు వేలు సేసె నమరగురుండు 
దేటపడ నొనర్దె. ద్రిసహస్రకాధ్యాయ । రూప సమ్మితముగ భూపవర్య! 204 


ప్రతిపదార్థం: భూపవర్య!= భూ భర్తలలో శ్రేష్టుడైన ఓ ధర్మరాజా! హరుని వలనన్‌+పడసి= విశాలాక్షుడి వలన పొంది; 
అమర+ఇంద్రుడు= దేవేంద్రుడు; ఆ శాస్తమున్‌= ఆ నీతి శాస్త్రాన్ని; అయిదువేలు+చేసెన్‌= ఐదువేల అధ్యాయాలకే తగ్గించాడు; 
అమర గురుండు= దేవతల గురువైన బృహస్పతి; త్రి సహస్రక+అధ్యాయ రూప సమ్మితముగన్‌= మూడువేల అధ్యాయాలతో 
కూడినట్టుగా; తేటపడన్‌+ఒనర్చెన్‌= స్పష్టమయ్యేటట్టు నిర్మించాడు. 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! విశాలాక్షుడివలన మహేంద్రుడు ఆ నీతిశా(స్తాన్ని పొంది ఐదువేల అధ్యాయాలకు 
కుదించాడు. దానిని బృహస్పతి మూడువేల అధ్యాయాలతో అందరికి అర్ధమయ్యే రీతిలో మరీ సంక్షిప్తంగా 
రచించాడు. 


వ. దాని శుక్రుండు సహస్రాధ్యాయ పరిమితంబు. గావించె; మజియు మనుష్యుల శక్తి యెటింగి మునులు 
క్రమంబున సంక్షిప్త రూపంబులుగా గ్రంథంబులు గావించి;రిది నీతి శాస్త్రప్రవర్తన ప్రకారం;బట్లు సుర 
లమ్మేలు వడసి విశ్వలోకేశ్వరుం డగు విష్ణుపాలికిం జని తగం గని కార్యంబు విన్నవించి, నీతిశాస్త 
సముద్ధవం బెజింగించి, దీని నధిగమింపను, దదీయాచారంబు నడపను శక్తుం డగు వాని నొక్కరుని 
నిర్దేశింపవలయు నని యభ్యర్దించిన నద్దేవుండు నిజతేజోమయుండుగా నొక్క మానసపుత్రు నిర్మించి 
విరజుండను పేరిడియె; నతండు భూమికిం బ్రభువుగా నొల్లకుండె6; దతుతుండు కర్టముండు ననపేక్షిత 
రాజ్యుండై తపంబున కరిగె౮ దదీయ పుత్రుం డనంగుండు దండనీతి నయించి భూ ప్రజలం బాలించె; 
నతని కొడుకు నీతి యనువా( డమ్మహారాజ్యంబున కభిషిక్తుండై యింద్రియ వశత్వంబు నొందిమృత్యుపుత్రి 
సునీథ యను కామినిం గమనీయాకార నతిమనోహర గుణ విభాసినిం బరిణయంబైన, దానియందు 
వేనుండు గలిగి మాతామహదోషంబునం జేసి రాగద్వేషంబులం బ్రజకు విరుద్దుం డయ్యె; నట్లగుటయు 
మహామునులు గూడి యేతెంచి మంత్రపూతంబు లగు కుశసంచయంబుల నతనిం బ్రశమితుం జేసి 
తద్దక్షిణోరుతలంబు మథించిన. 205 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 251 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ నీతిశా(స్తాన్ని; శుక్రుండు= శుక్రాచార్యుడు; సహస్ర+అధ్యాయ పరిమితంబున్‌+కావించెన్‌= వేయి 
అధ్యాయాలకు తగ్గించి రచించాడు; మజియున్‌= ఇంకా; మనుష్యుల శక్తి+ఎజింగి= మానవుల సామర్ధ్యాన్ని గుర్తించి; మునులు; 
'క్రమంబున్‌= వరుసగా; సంక్షిప్త రూపంబులుగాన్‌= క్షుప్తంగా; [గ్రంథంబులు+కావించిరి= [గ్రంథాలు రచించారు; ఇది నీతిశా(స్త 
ప్రవర్తన ప్రకారంబు= ఇది నీతిశాస్త్రం ప్రవర్తిల్లిన విధానం; అట్టు= ఆ విధంగా; సురలు+ఆ+మేలు పడసి= దేవతలు ఆ మేలును 
పొంది; విశ్వలోక+-ఈశ్వరుండు+అగు= విశ్వానికి అంతటికి అధిపతియైన; విష్ణుపాలికిన్‌*+చని= విష్ణువు వద్దకు వెళ్ళి; తగన్‌+కని= 
ఉచితరీతిని సందర్శించి; కార్యంబు విన్నవించి= తాము వచ్చిన పనిని తెలియజేసి; నీతిశాస్త సముద్భవంబు+ఎజింగించి= నీతిశాస్త్రం 
యొక్క పుట్టుకను తెలియ చెప్పి; దీనిన్‌+అధిగమింపను= దీనిని పఠించటానికి; తదీయ+ఆచారంబు నడపను= నీతిశాస్త్ర 
సంప్రదాయాన్ని నిర్వర్తించటానికి; శక్తుండు+అగువానిన్‌+ఒక్కరుని= సమర్దుడైన ఒక వ్యక్తిని; నిర్దేశింప వలయున్‌+అని+అభ్యర్థించినన్‌= 
చూపించవలసింది అని ప్రార్ధించగా; ఆ+దేవుండు= ఆ విష్ణువు; నిజ తేదోమయుండు కాన్‌= తనదైన (ప్రకాశం కలవాడైన; ఒక్కమానస 
పుద్రున్‌+నిర్మించి= ఒక్క మానసపుత్రుడిని సృష్టించి; విరజుండు+అనుపేరు+ఇడియెన్‌= విరజు డనే పేరు పెట్టాడు; అతండు= 
ఆ విరజుడు; భూమికిన్‌+*ప్రభువుగాన్‌+ఒల్లకుండెన్‌= భూమికి రాజు కావటానికి ఇష్టపడలేదు. తద్‌+సుతుండు= అతడి కుమారుడు; 
కర్ణముండున్‌= కర్షముడనే వాడు; అనపేక్షిత రాజ్యుండు+ఐ= ఇష్టంలేని రాజ్యం కలవాడై (అంటే రాజ్యంపై ఆసక్తిలేనివాడై); 
తపంబునకున్‌+అరిగెన్‌= తపస్సు చేసికొనటానికి వెళ్ళిపోయాడు; తదీయ పుత్రుండు+అనంగుండు= ఆ కర్షముడి కుమారుడైన 
అనంగుడు; దండనీతి నయించి= దండనీతి ననుసరించి; భూప్రజలన్‌+పాలించెన్‌= భూలోకంలోని ప్రజలను పరిపాలించాడు; 
అతని కొడుకు= అతడి పుత్రుడు; నీతి+అనువాండు= నీతి అనుపేరుగలవాడు; ఆ+మహారాజ్యంబునకున్‌+ అభిషిక్తుండు+ఐ= ఆ 
గొప్ప రాజ్యానికి పట్టాభిషిక్తుడై; ఇంద్రియ వశత్వంబున్‌+ఒంది= ఇంద్రియాలకు లోనయి; మృత్యుపుత్రి= మృత్యువు యొక్క కుమారి 
అయిన; సునీథ+అను కామినిన్‌= సునీథ అనే స్త్రీని; కమనీయ+ఆకారన్‌= మనోహరమైన ఆకారం కలదానిని; అతి మనోహర 
గుణ విభాసినిన్‌+ పరిణయంబు+ అయినన్‌= మిక్కిలి సౌందర్యం, గుణాలచేత (ప్రకాశిస్తున్న దానిని వివాహం కాగా; దానియందున్‌= 
ఆ సునీథయందు; వేనుండు+కలిగి= వేనుడనే వాడు పుట్టి; మాతామహ దోషంబునన్‌+చేసి= తల్లి తండ్రి యొక్క దోషం వలన; 
రాగ ద్వేషంబులన్‌= అనురాగ ద్వేషాల వలన; ప్రజకున్‌+విరుద్దుండు+అయ్యెన్‌= ప్రజలకు విరోధి అయ్యాడు; అట్టు+అగుటయున్‌= 
ఆ విధంగా కావటం వలన; మహామునులు+కూడి+ఏతెంచి= మహర్షులు కలిసి వచ్చి; మంత్ర పూతంబులు+అగు= మంత్రాలచేత 
పవిత్రీకరించబడిన; కుశ సంచయంబులన్‌= దర్భల సమూహంతో; అతనిన్‌+ప్రశమితుం+చేసి= అతడిని ఉపశమింపజేసి; 
తద్‌+దక్షిణ+ఊరుతలంబు+మథించినన్‌= అతడి యొక్క కుడి తొడను మధించగా. 


తాత్పర్యం: ఆ నీతిశా(స్తాన్ని శుక్రాచార్యుడు వేయి అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల 
శక్తికి అనుగుణంగా సంక్షిప్తం చేశారు. ఇది నీతిశాస్త్రం ప్రవర్తిల్లిన విధం. దేవతలు విష్ణుసన్నిధికి వెళ్ళి నీతిశాస్త్రం 
పుట్టుకను వివరించి, దాన్ని అభ్యసించి, తదుచితంగా నడపగల సమర్హ్భుడిని నిర్దశించుమని ప్రార్ధించారు. విష్ణువు 
తనతో సమాన తేజస్సుగల మానసపుత్రుని సృష్టించి విరజు డని నామకరణం చేశాడు. అతడు రాజు కావటానికి 
అంగీకరించలేదు. అతడి కుమారుడు కర్ష్వముడు రాజ్యపాలనకు ఇష్టపడక తపస్సుకు వెళ్ళిపోయాడు. అతడి 
కుమారుడు అనంగుడు దండనీతి ననుసరించి ప్రజలను పాలించాడు. అతడి పుత్రుడు నీతి అనేవాడు రాజ్యాభిషిక్తుడై 
చక్కటి అందచందాలతో ప్రకాశిస్తూ ఉండిన మృత్యుపుత్రిక అయిన సునీథను పెండ్డాడి ఆవిడయందు వేనుడనే 
కుమారుడిని పొందాడు. మాతామహుడి దోషంవలన వేనుడు రాగద్వేషాల కారణంగా ప్రజావిరుద్దు డయ్యాడు. 
అట్లా కావటంతో మహామునులు కలిసి వచ్చి మంత్రాలతో పవి(్రీకరించిన దర్భలతో అతడిని ఉపశమింపజేసి 
అతడి కుడితిడను మథించారు. 


252 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. విను కాలిన కొఅవి తెజఖం । గున నల్ల దనంబు మిగులు కుజుచ యొడలు నె 
జని కన్నులు నై యశుచి | త్వ నిరూఢుం డొకండు పుట్టి ధర్మృతనూజా! 206 


ప్రతిపదార్థం: ధర్మతనూజా!= ఓ ధర్మరాజా! విను= వినుము; కాలిన కొజవి తెజంగునన్‌= కాలిన కొరవివలె; నల్ల దనంబున్‌= 
నల్లదనం; మిగులు= అతిశయించే; కుటుచ+ఒడలున్‌= మిక్కిలి పొట్టి శరీరమూ; ఎజ్జని కన్నులున్‌+ఐ= ఎర్రని కన్నులు కలిగి; 
అశుచిత్వ నిరూఢుండు+ఒకండు= శుచి శుభ్రత లేనివా డొకడు; పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! మునులు వేనుడి కుడితాడను మథించగా, కాలిన కొరవివలె నల్లనై, మిక్కిలి పొట్టి 
శరీరంతో ఎర్రని కన్నులు కలిగి, అశుచి అయిన ఒకడు జన్మించాడు. 


వైన్యుం డనురాజు చరిత్రంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట (సం. 12-59-201) 


వ. వానిం జూచి యా బుషులు 'నిషీద' యని పలికి వర్ణించుటం జేసి తతృంతాన జాతులు నిషాదు లనం బరంగి 
వింధ్యాది గిరి వన ప్రదేశంబుల. గ్రూరత్వంబున వర్తిల్లి; రమ్మునులు మభియు నా రాజు దక్షిణ బాహువు 
మథించిన నుజ్వలత్క్మవచ శరశరాసన భాసమానుండును వేద వేదాంగ ధనుర్వేద పారగుండును నగు 
పరమాకారవంతుం డుదయించె; సకల దండనీతియు నప్పురుషు నాశ్రయించె; నతం; డమ్మహాత్ముల 
కభిముఖుండును బ్రాంజలియు నై వినయంబున. 20/7 

ప్రతిపదార్థం: వానిన్‌+చూచి= ఆ పొట్టి మనిషిని చూచి; ఆ బుషులు= ఆ మహర్షులు; నిషీద+అని పలికి= కూర్చుండు మని 
చెప్పి; వర్జించుటన్‌+చేసి= వదలిపెట్టటం వలన; తద్‌+సంతాన జాతులు= ఆ పొట్టిమనిషికి జన్మించిన జాతులు; 
నిషాదులు+అనన్‌+పరంగి= నిషాదులు అనే పేరుతో; వింధ్య+ఆది గిరి వన (ప్రదేశంబులన్‌= వింధ్య మొదలైన పర్వతాలలో, 
అరణ్యాలలో; (క్రూరత్వంబునన్‌= (క్రూర స్వభావంతో; వర్తిల్లిరి= ప్రవర్తిల్లారు; ఆ+మునులు= ఆ మహర్షులు; మజియున్‌= మళ్ళీ; 
ఆ రాజు దక్షిణ బాహువును మథించినన్‌= ఆ వేనుని కుడి భుజాన్ని మథించగా; ఉజ్జలత్‌+కవచ శర శరాసన భాసమానుండునున్‌= 
ప్రకాశిస్తున్న కవచమూ, బాణాలు, విల్దుతో సూర్యకాంతితో ్రకాళించే; వేద వేద+అంగ ధనుః+వేద పారగుండునున్‌+అగు= 
వేదాలలో వేదాంగాలలో, ధనుర్వేదంలో తుదముట్టి ఎరిగినవాడు అయిన; పరమ+ఆకారవంతుండు+ఉదయించెన్‌= (శ్రేష్టమైన 
స్వరూపంతో జన్మించాడు; సకల దండనీతియున్‌= సమస్తమైన దండనీతి; ఆ+పురుషున్‌+ఆ(శ్రయించెన్‌= ఆ మహాపురుషుడిని 
ఆ(శయించింది; అతండు+ఆ+మహాత్ములకున్‌= ఆ మహాపురుషుడు ఆ మహనీయులకు; అభిముఖుండును= ఎదురుగా 
నిలబడ్డవాడు; ప్ర+అంజలియున్‌+ఐ వినయంబునన్‌= దోసిలొగ్గినవాడు అయి, వినయంతో. 


తాత్పర్యం: ఆ పొట్టి మనిషితో మునులు 'నిషీది అనటంవలన అతడి సంతతి జాతులు నిషాదులై వింధ్యపర్వతం 
మొదలుకొని ఉన్న వనప్రదేశాలలో (క్రూరస్వభావంతో నివసించటం (ప్రారంభించారు. ఆ మహర్షులు మళ్ళీ వేనుడి 
కుడి బాహువును మథించగా వేద వేదాంగాలలోను, ధనుర్వేదంలోను పారంగతుడు - ప్రకాశించే కవచంతో, 
ధనుర్చాణాలతో మహాపురుషుడు జన్మించాడు. ఆ వెంటనే దండనీతి ఆ మహాపురుషుడిని ఆశ్రయించింది. ఆ 
పురుషుడు మునుల ఎదుట నిలిచి వినయంతో అంజలి ఘటించాడు. 
తే. 'వినుయడు! ధర్మార్ధ తత్త ప్రవీణ యగుచు । సూక్ష్మదర్శిని యైనది సుకృతులార! 

నాదు బుద్ధి; మీ కెప్పని నడపవలయు । దీనిం గొని నన్ను బనుపరే దాని” కనిన. 208 


ప్రతిపదార్థం: సుకృతులార!= పుణ్యాత్ములారా!; వినుండు= దయతో వినండి; నాదు బుద్ది= నా యొక్క బుద్ది; ధర్మ+అర్ధ 
తత్త ప్రవీణ+అగుచున్‌= ధర్మమూ, అర్హమూ వీటి స్వభావంలో నిపుణమై; సూక్ష్మదర్శిని+ఐనది= సూక్ష్మవివేచనతో ఒప్పుతూ 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 253 


ఉన్నది; మీకున్‌+ఏ+పనిన్‌*నడపవలయున్‌= మీ కొరకు ఏ పని చేయాలో; దీనిన్‌+కొని= దీనిని గ్రహించి; దానికిన్‌= అందుకై; 
నన్నున్‌+పనుపరే!= నన్ను ఆజ్ఞాపించరా!; అనినన్‌= అని ప్రార్థించగా. 


తాత్పర్యం: 'ఓ మహాత్ములారా! నా మనస్సు ధర్మార్థస్త్వభావాలలో 'ప్రవీణమయింది. సూక్ష్మవివేచనతో ఒప్తుతూ 
ఉన్నది. ఇటువంటి నా బుద్దిని (గ్రహించి, మీకై ఎట్లాంటి మహాకార్యం చేయమంటారో ఆజ్ఞాపించండి' అని ఆ 
మహాపురుషుడు (ప్రార్ధించాడు. 

వ. వారునుం దతృమయ సమాగతు లయిన విబుధులును నవ్వైన్యాభిధాను నభినందించి. 209 


ప్రతిపదార్థం: వారునున్‌= ఆ మునులూ; తద్‌+సమాగతులు+అయిన= అక్కడికి వచ్చిన; విబుధులును= దేవతలూ; 
ఆ+వైన్య+అభిధానున్‌+అభినందించి= ఆ వైన్యుడనే పేరు కలిగిన ఆ మహాపురుషుడిని మెచ్చుకొని. 


తాత్పర్యం: ఆ మహర్షులూ, అక్కడికి వచ్చిన విద్వాంసులు వైన్యు డనే పేరు కలిగిన ఆ మహాపురుషుడిని మెచ్చుకొని 
- (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. మాన లోభముల. గామ క్రోధములఈ బాసి । సర్వ జంతువులకు సముండ వగుచు 
నియత ధర్మము నీవు నిశ్శంక నడపుము; । ప్రియము నప్రియము నుపేక్షం గూర్పు; 
“దండనీత్యాశ్రయ ధర్మంబు నా పని; । దీని. జేయుదు సావధాన వృత్తి; 
రక్షింతు శ్రుతుల; వర్ణముల సంకరములు । సొరనీ; నదండ్యులు ధరణి దివిజు 


తే. లరయువాండ నే భూప్రజినని ప్రతిజ్ఞ; యను మహోన్నత పద మెక్కుమనుడు, నాతం 
“డవనిసురులు సహాయత్వ మాచరించి | రేని న ట్లగుంగా' కనియెం గుమార! 210 


ప్రతిపదార్ద్హం: కుమార!= మనుమడైన ఓ ధర్మరాజా! మాన లోభములన్‌+కామ క్రోధములన్‌+పాసి= మాన లోభాలను, కామ 
'కోధాలను వదలిపెట్టి; సర్వ జంతువులకున్‌= సమస్త ప్రాణులకు; సముండవు+అగుచున్‌= సమానుడ వవుతూ; నియత 
ధర్మమున్‌+-ఈవు= నియమితమైన ధర్మాన్ని నీవు; నిశ్ళ్శంకన్‌+నడపుము= నిస్సందేహంగా కొనసాగించుము; ప్రియమున్‌+ 
ఆప్రియమున్‌+ఉ పేక్షన్‌+కూర్పు= ప్రియాప్రియాలను నిర్లిప్తంగా నిర్వహించుము; దండనీతి+ఆశ్రయ ధర్మంబు నా పని= దండనీతిని 
ఆశ్రయించిన ధర్మమే నేను చేయవలసిన పని; దీనిన్‌*చేయుదున్‌= దీనిని నేను చేస్తాను; స+అవధాన వృత్తిన్‌= ఏకాగ్రతతో కూడిన 
పద్దతితో; (శ్రుతులన్‌= వేదాలను; రక్షింతున్‌= రక్షిస్తాను; వర్షములన్‌+సంకరములు= వర్షసంకరం; చొరనీను= ప్రవేశింప నీయను; 
ఏను= నేను; ధరణిదివిజులు= (బ్రాహ్మణులు; అదండ్యులు= శిక్షార్హులు కానివారైన; భూ ప్రజన్‌= భూమిలోని (ప్రజానీకాన్ని; 
అరయువాండన్‌= ప్రేమతో చూస్తాను అని; ప్రతిజ్ఞఃఅను= ప్రతిజ్ఞ అనే; మహా+ఉన్నత పదము+ఎక్కుము+ అనుడున్‌= అత్యున్నత 
పదవిని అలంకరించవలసిందని చెప్పగా; ఆతండు= ఆ మహాపురుషుడు; అవని సురులు= భూదేవతలైన (బ్రాహ్మణులు; 
సహాయత్వము+ఆదరించిరి+ఏని= సహాయ సహకారా లందిస్తే: అట్టు+అగున్‌+కాక+ అనియెన్‌= మీరుకోరినట్లే జొాతుందని 
చెప్పాడు. 


తాత్పర్యం: దురహంకారం, లోభం, కామ(క్రోధాలు అనే దుర్గుణాలను వదలి సమస్తప్రాణులపట్ల సముడవై, శాస్త్ర 
విహితంగా రాజధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించవలసింది. ఇష్టానిష్టాలను లెక్కచేయక నిర్లిప్తుడవై 
కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వర్తించాలి. దండనీతిని అనుసరించిన ధర్మసంరక్షణమే నా దైనందిన విధి. ఈ నియమ 
నిష్టలో సావధానుడనై వేదసంరక్షణతో వర్ణాశమాల సాంకర్యం పరిహరిస్తాను. భూప్రజలందరినీ దయాంతః కరణుడవై 


254 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పాలిస్తాననే దృఢప్రతిజ్ఞాసింహపీఠిపై అధిస్టితుడవు కావాలి అని మునులు ఆదేశించారు. 'నాకు బ్రాహ్మణులు 


యా 


సహాయసహకారా లందిస్తే అదే రీతిగా ప్రవర్తించగల'నని ఆ వైన్యుడు విన్నవించాడు. 


ర్‌ 


అనిన విని వారలు ప్రీతచిత్తులై యాతనికి మహీసురులు సహాయత్వం బాచరించువారుగా ననుమతి సేసి; 
రయ్యవసరంబున వాత్సల్యంబున సకల దివ్య పరివృతులై వచ్చి విష్ణు విధాతలు నమ్మునీశ్వరులును నక్కునూరు 
నఖిల ధరణీ సామ్రాజ్యాభిషేకంబు నిర్వర్తించి; రవ్విభునకు శుక్రుండు పురోహితుండును వాలఖిల్యుల యందు 
సారస్వతగణం బమాత్యులును గర్గుండు సౌంవత్సరికుండు నై నడచిరి. మున్ను మహి విషమ యగుటయు 
నమ్మనుజపతి సమమూర్తి గావించుటయు విందుము. కరచరణాద్యవయవములతో నవనియు 
సాగరంబులును మహాగిరులును నగ్గురు ప్రభావుని భజియించె. 211 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని వైన్యుడు చెప్పగా మహర్షులు విని; వారలు= ఆ మహర్షులు; ప్రీతచిత్తులు+ఐ= మనసులో 
సంతోషించిన వారై; అతనికిన్‌= ఆ వైన్యునకు; మహీసురులు= బ్రాహ్మణులు; సహాయత్వంబు+ఆచరించు వారుగాన్‌= సహాయం 
చేసేవారుగా; అనుమతి+చేసిరి= అనుమతించారు; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; వాత్సల్యంబునన్‌= (ప్రేమతో; సకలదివ్య 
పరివృతులు+ఐ= సమస్త దేవతలతో కూడినవారై; వచ్చి; విష్ణు విధాతలున్‌= విష్ణువూ, (బ్రహ్మ; ఆ+ముని+ఈశ్వరులునున్‌= ఆ 
మునీం[ద్రులు; ఆ+కుమారున్‌= ఆ వైన్యుడిని; అఖిల ధరణీసామ్రాజ్య+అభిషేకంబున్‌+నిర్వర్తించిరి= సమస్త భూమికి 
రాజ్యాభిషిక్తుడినిచేశారు; ఆ+విభునకున్‌= ఆ వైన్యుడనే రాజుకు; శుక్రుండు పురోహితుండును= శుక్రాచార్యుడు పురోహితుడుగాను; 
వాలఖిల్యుల+అందున్‌= వాలఖిల్య మహర్షులలో; సారస్వత గణంబు= సారస్వత గణమనే మునులు; అమాత్యులును= 
మంత్రులుగానూ; గర్గండు= గర్లుడు; సాంవత్సరికుండున్‌+ఐ= జ్యోతిష్కుడై; నడచిరి= ప్రవర్తించారు; మున్ను= పూర్వం; మహి= 
భూమి; విషమ+అగుటయున్‌= సమానంగా లేకపోవటం (ఎగుడు దిగుడుగా ఉండటం) వలన; ఆ+మనుజపతి= ఆ రాజు; 
సమమూర్తిశకావించుటయున్‌= మిట్ట పల్టాలు లేని సమతలమైన భూమిగా చేయటాన్ని; విందుము= విన్నాము; 
కరచరణ+ఆది+అవయవంబులతోన్‌= చేతులు, కాళ్ళు మొదలైన శరీర భాగాలతో; అవనియున్‌= భూమి; సాగరంబులును= 
సముద్రాలూ; మహాగిరులునున్‌= మహాపర్వతాలూ; ఆ+గురుప్రభావుని= గొప్ప మహిమను పొందిన వైన్యమహారాజును; 
భజియించెన్‌= సేవించాయి. 

తాత్పర్యం: అని వైన్యుడు చెప్పగా విన్న మహర్షులు సంతోషవచిత్తు లయ్యారు. వారు ఆ వైన్యుడికి బ్రాహ్మణులను 
సహాయకులుగా అనుమతించారు. ఆ సందర్భంలో ప్రేమతో సమస్తదేవతలతో కూడినవారైన బ్రహ్మవిష్ణువులూ 
మహర్షులూ సమస్తభూమికీ వైన్యుడిని రాజుగా అభిషేకించారు. ఆ వైన్యుడికి శుక్రాచార్యుడు పురోహితుడుగా 
సారస్వత్యగణం మంత్రులుగా, గర్లుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకు ముందు భూమి మిట్టపల్లాలతో 
ఉండగా, వైన్యుడే సమతలం చేశా డని విన్నాం. శరీరావయవాలతో కూడి భూమీ, సప్త సముద్రాలూ, కులపర్వతాలూ 
ఆ మహానుభావుడిని సేవించాయి. 


క. _ సురపతి విభవము, మేరువు । హిరణ్యమును, గిన్న రేశు. డీడిత సంప 
ద్గురుతయు నొసంగిరి రథ కరి । తురగ భటావళులు తలపుతో నొడంగూదెన్‌. 212 


ప్రతిపదార్దం: సురపతి= దేవతల రాజైన ఇంద్రుడు; విభవమున్‌= సమస్త వైభవాన్నీ; మేరువు= మేరుపర్వతం; హిరణ్యమును= 
బంగారాన్నీ; కిన్నర+-ఈశుండు= కిన్నరులకు రాజైన కుబేరుడు; ఈడిత= ప్రశస్తమైన; సంపద్‌+గురుతయున్‌= అధికమైన 
సంపదనూ; ఒసంగిరి= ప్రసాదించారు; తలయపుతోన్‌= భావించగానే; రథ, కరి, తురగ, భట+ఆవళులు= రథాలు, ఏనుగులు, గుర్రాలు, 
కాల్బలం యొక్క సమూహం; ఒడంగూడెన్‌= సమకూడినది. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 255 


తాత్పర్యం: ఆ వైన్య మహారాజుకు ఇంద్రుడు సమస్త వైభవాన్నీ, మేరు పర్వతం బంగారాన్నీ, కుబేరుడు ప్రశస్తమూ, 
అధికమూ అయిన సంపదనూ ప్రసాదించారు. భావించిందే ఆలస్యంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలముల 
సమూహమూ సమకూరాయి. 


వ. ఇట్లు మహనీయ ప్రభుత్వ పదస్థుందై యమ్మహాత్ముండు శాన్రెక్తిక్త మార్గంబున దండనీతి పరిపాలనంబు 

ధర్మతాత్పర్య సమీచీనంబుగా నాచరించి. 213 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహనీయ (ప్రభుత్వ పదస్టుండు+ఐ= మహిమాన్వితమైన అధికార పదవిని పొందినవాడై; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన _ వైన్యుడు; శాస్త+జక్తమార్గంబునన్‌= శా(స్తాలలో చెప్పబడ్డ రీతిలో; దండనీతి 
పరిపాలనంబున్‌= దండనీతితో పాలించటాన్ని; ధర్మతాత్పర్య సమీచీనంబుగాన్‌+ఆచరించెన్‌= ధర్మానుగుణంగా, సత్యరీతిగా 
కొనసాగించాడు. 


తాత్పర్యం: మహోన్నతమైన అధికార పదవిని అలంకరించిన ఆ వైన్యుడు, శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మాను 
రక్తుడై, సత్యవ్రతుడై పరిపాలన సాగించాడు. 


క. ఉరగాదులవలని భయము. । బొరయక యొండొరులతోడ. బొసంగి రుజలు€ జి 
త్తరుజలు లేక యతని తటి । ధరణీప్రజ సస్యసంపదయుం గల్లి మనున్‌. 214 


ప్రతిపదార్థం: అతని తటిన్‌= ఆ వైన్య మహారాజు పరిపాలన సమయంలో; ధరణీ ్రజలు= భూ (ప్రజ; ఒండు+ఒరుల 
తోడన్‌+పాసంగి= పరస్పరం కలసి మెలసి; ఉరగ+ఆదులవలని భయమున్‌+పొారయక= పాములు మొదలైన వాటి భయంలేకుండా; 
రుజలున్‌= శరీర సంబంధమైన రోగాలు; చిత్తరుజలు లేక= మానసిక రోగాలు లేకుండా; సస్యసంపదయున్‌+కల్లి= పైరు పంటల 
సంపదతో ఒప్పి; మనున్‌= జీవిస్తుంది. 


తాత్పర్యం: ఆ వైన్యుడి పాలనలో ప్రజలంతా కలసి మెలసి పాములు మొదలైన విషపు పురుగుల బాధలు లేకుండా 
పాడిపంటలతో సుఖంగా జీవించారు. 


తే. బ్రాహ్మణ క్షత సంత్రాణ పరత. జేసి । క్షత్రియాభిధానంబు, రంజనము నెల్ల 
ప్రజకు: జేయుట కతమున రాజనామ । మును బ్రవర్తిల్లై నా నృపాలునకు నధిప! 215 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా! ఆ నృపాలునకున్‌= ఆ వైన్య మహారాజుకు; బ్రాహ్మణ= బ్రాహ్మణులను; క్షతసం(త్రాణ= 
వినాశంనుండి రక్షించటంలో; పరతన్‌+చేసి= ఆసక్తి కలిగి ఉండటంచేత; క్షత్రియ+ఆభిధానంబున్‌= క్షత్రియుడు అనే పేరును; 
ఎల్ల ప్రజకున్‌= సమస్త ప్రజలకూ; రంజనము చేయుట కతమునన్‌= ఆనందాన్ని కలిగించటం కారణంగా; రాజనామమును= 
రాజు అనే పేరును; ప్రవర్తిల్లైన్‌= కలిగాయి. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ వైన్యమహారాజు బ్రాహ్మణులను వినాశనంనుండి రక్షించే ఆసక్తి కలిగి ఉండటంచేత 
క్షత్రియుడనే పేరునూ, సర్వప్రజలనూ రంజింపచేయటంచేత రాజు అనే పేరునూ పొందాడు. 


వ. తతృ్సంతతి జాతు లెల్లను దత్కల్పులై రాజత్వంబు వహించి దండనీతి పాలించిరి; రాజని యొకండు కలిగిన 
తెఅంగును రాజ్య స్థాపనంబును రాజు మిగిలి వర్తింపం దక్కిన జనంబులకు రాకుండుటయు విష్ణు విహితంబులు 
విష్ణుండు రాజుల నిజ తేజోంశంబులం బ్రవేశించి యుండునట్లగుటంజేసి దైవ నిభుండగుచు రా జెల్ల వారిచేతను 


256 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ్రైొక్కుం గొనజాలుం. దద్రక్షణంబును నాచరించు; నొక్కని వశంబున లోకంబంతయు వర్తిల్లుటకు దేవ సంబంధ 
కలితం బయిన గుణంబు వెలిగా నొండు కారణంబు కలదే? యాకర్ణింపుము. 216 


ప్రతిపదార్థం: తద్‌+సంతతి జాతులు+ఎల్లను= ఆ వైన్యుడనే రాజుయొక్క సంతాన సమూహమంతా; తద్‌+కల్పులు+ఐ= అతడితో 
సమానులై; రాజత్వంబు వహించి= రాజ్యాధికారాన్ని పొంది; దండనీతి పాలించిరి= దండనీతితో రాజ్యాన్ని పాలించారు; రాజు+అని+ఒకండు= 
రాజు అనే పేరుతో ఒకడు; కలిగిన తెణంగును= సంభవించిన రీతిని; రాజ్యస్థాపనంబును= రాజ్య నిర్మాణాన్ని; తక్కిన జనంబులకున్‌= 
తదితర (ప్రజలకు; రాజు మిగిలి= రాజును అతిక్రమించి; వర్తింపన్‌= ప్రవర్తించటానికి; రాకుండుటయున్‌= వీలుకాకుండా; 
విషువిహితంబులు= విష్ణువుచేత విధించబడ్డాయి; విష్ణుండు= విష్ణుమూర్తి; రాజుల= రాజులయందు; నిజ తేజఃు+అంశంబులన్‌ తన 
తేజోభాగాలను; ప్రవేశించి+ఉండునట్టు+అగుటన్‌+చేసి= ప్రవేశించి ఉంటాడు గాన; రాజు; దైవ నిభుండు+అగుచున్‌= దేవుడితో 
సమానమైనవాడై; ఎల్లవారిచేతను= సమస్త ప్రజలచేత; మైక్కున్‌+కొనన్‌+చాలున్‌= నమస్కృతు లందు కొనటానికి అర్హుడయ్యాడు; 
తద్‌+రక్షణంబునున్‌+ఆచరించు= ఆ ప్రజలను రక్షిస్తాడు; ఒక్కని వశంబున్‌= ఒక్కడి వంశంలో; లోకంబు+అంతయున్‌= లోకమంతా; 
వర్తిల్హుటకున్‌= కొనసాగటానికి; దేవ సంబంధ కలితంబు+అయిన గుణంబు= దైవ సంబంధంతో కూడిన గుణం; వెలిగాన్‌= వేరుగా; 
ఒండుకారణంబు+కలదే?= ఇతర కారణ ముందా? (లేదు కదా); ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ వైన్యుడి సంతానమంతా అతడితో సమానులై దండనీతిని అనుసరించి రాజ్యం చేశారు. రాజనేవాడు 
పుట్టిన విధానమూ, రాజ్యస్థాపనమూ, రాజును అతి[క్రమించకుండా ప్రజలు ప్రవర్తించటం అనే అంశాలు 
విష్ణునిర్దాయకాలే. విష్ణువు రాజులందు తన తేజోభాగాలను ప్రవేశింపజేయటంవలన రాజు దైవసమానుడై ప్రజల 
నమస్కారాలకు అర్హుడయ్యాడు. ప్రజాసంరక్షణం ఒకడి అధీనంలో ఉండటం అనేది దైవాంశ సంబంధమైన గుణం 
కాక మరొకటి అవుతుందా? వినుము. 


నిశేషం: ఈ వచనం మూలాను సారంగా సాగింది. మూలంకంటే తిక్కన సరళంగా విపులంగా రచించటం విశేషం. ఈ వచనంలో 
రాజుకు సంబంధించి విష్ణు ప్రాధాన్యాన్ని చెప్పటానికి 'నా విష్ణుః పృథివీ పతిః అనే సూక్తి ఆధారం. విష్ణ్రంశలేనివాడు రాజు కాలేడని 
స్పష్టం. 
మ. హరిఫాలంబున. బుట్టి ధర్మమున కాలై యర్ధమనుత్రకున్‌ 
న! 

సిరి కాంచెన్‌ దగ వారు మువ్వురును సుస్టేమోన్నతిన్‌ సంశ్రయిం 

తురు భూపాలకు నాత6 డన్యజనతా తుల్యోద్ధవుం డెట్లుని 

ర్హర లోకార్హ సమగ్ర పుణ్య వితతి ప్రాప్త్పుండు గా కారయన్‌. 217 


ప్రతిపదార్హం: సిరి= సంపద (లక్ష్మి); హరిఫాలంబునన్‌= విష్ణువు నాసట; పుట్టి= జన్మించి; ధర్మమునకున్‌+ఆలై= ధర్మదేవతకు 
భార్య అయి; అర్ధమన్‌+పుత్రకున్‌= అర్థమనే కుమారుడిని; కాంచెన్‌= పొందింది; తగన్‌= తగిన రీతిలో; వారు మువ్వురును= 
లక్ష్మి ధర్మదేవత, అర్హమనే పుత్రుడూ వీళ్ళు ముగ్గురూ; సుస్టేమ+ఉన్నతిన్‌= మిక్కిలి దృఢంగా; భూపాలకున్‌= రాజును; 
సంశ్రయింతురు= ఆశ్రయిస్తారు; ఆరయన్‌= పరిశీలించగా; ఆతండు= ఆ రాజు; నిర్ణరలోక+అర్హ్హ= స్వర్గ లోకార్హ్యమైన; సమ(గ్ర= 
సంపూర్ణమైన; పుణ్యవితతి= పుణ్యసమూహాన్ని; ప్రాప్తుండు+కాక= పొందినవాడు కాకుండా; అన్యజనతా తుల్య+ఉద్భవుండు+ఎట్టు?= 
ఇతర ప్రజలతో సమానమైన జననం కలవా డెట్టా అవుతాడు? 


తాత్పర్యం: శ్రీమహావిష్ణువు ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి ధర్మదేవుడికి భార్యయై, అర్థమనే పుత్రుడిని 
పొందింది. లక్ష్మి ధర్మదేవత, అర్హమనే పుత్రుడు - ఈ ముగ్గురూ మిక్కిలి దృఢంగా రాజును ఆశ్రయిస్తారు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 257 


అందుకే రాజు ఎంతో పుణ్యాన్ని పొందినవాడై స్వర్గలోకాన్ని పొందటానికి తగినవా డౌతాడు. అంతేగాని 
ఇతరులవంటి వాడు కాడు. 


విశేషం: 'విష్ణోర్లలాటాత్కమలం సౌవర్షమభవత్తథా, శ్రీస్సంభూతాయతో దేవీ పత్నీ ధర్మస్య ధీమతః” అంటూ సాగిన మూలంలోని 
నాలుగైదు శ్లోకాలకు యథామూల మీ పద్యం. 


వ. దివంబున నుండి దండనీతి నయించుటకు వచ్చి వాసుదేవ మహత్వ భావితుండైన మహానుభావుండు కావున 
వర్ణంబులు నాశ్రమంబులుం దదాచార ప్రవర్తనంబులైన; వేద పురాణేతిహాసంబులును రాజున కథీనంబులు 
తదీయ మాహాత్తంబున నతనియందు సౌందర్య శౌర్య చాతుర్యాది గుణంబులు కలుగ జనంబులు తలంతురు; 
తదాజ్ఞకు లోనై వర్తింతు రిది రాజులు దేవసములైన తెఅింగు; మఖజియు నడుగవలయు వాని నడుగు' మనిన 
నయ్యాపగానందనునకుం బ్రణమిల్లి యప్పాండునందనుం డి ట్లనియె. 218 


ప్రతిపదార్థం: దివంబునన్‌+ఉండి= స్వర్గం నుండి; దండనీతిన్‌ నయించుటకున్‌ వచ్చి= దండనీతిని ప్రాప్రింపజేయటం కొరకు 
వచ్చి; వాసుదేవ మహత్త్య భావితుండు+ఐన= శ్రీమహావిష్ణువు మహిమను భావించేవాడైన; మహానుభావుండు+కావునన్‌= కాబట్టి; 
వర్షంబులున్‌= చతుర్వర్జాలూ; ఆశ్రమంబులున్‌= చతురాశ్రమాలూ; తద్‌+ఆచార ్రవర్తనంబులు+ఐన= వాటి ఆచారాన్ని 
నిర్వహింపజే సేవైన; వేద పురాణ+ఇతిహాసంబులును= వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ; రాజునకు+అధీనంబులు= రాజు వశమై 
ఉంటాయి; తదీయ మాహాత్యంబునన్‌= వాటియొక్క మహిమచేత; అతని+అందున్‌= ఆ రాజులో; సౌందర్య, శౌర్య చాతుర్య+ఆది 
గుణంబులు+కలుగన్‌= సౌందర్యమూ, పరా[క్రమమూ, వనైపుణ్యమూ మొదలైన ఉత్తమ గుణాలు ఉన్నాయని; జనంబులు= (ప్రజలు; 
తలంతురు= భావిస్తారు; తద్‌+ఆజ్ఞకు లోను+ఐ= అందువలననే ఆ రాజాజ్ఞకు లోనై; వర్తింతురు= (ప్రవర్తిస్తారు; ఇది రాజులు 
దేవ సములైన తెజంగు= ఇది రాజులు దేవతలతో సమానులైన తీరు; మజియున్‌= ఇంకా; అడుగవలయువానిన్‌= అడగవలసిన 
వాటిని; అడుగుము+అనినన్‌= అడుగు మని పల్కగా; ఆ+ఆపగా నందనునకున్‌= ఆ గంగాసుతుడైన భీష్మునకు; ప్రణమిల్లి= 
నమస్కరించి; ఆ+పాండునందనుండు= ఆ ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: దండనీతిని (ప్రాప్రింపజేయటానికి స్వర్గం నుండి దిగి వచ్చి శ్రీమహావిష్ణువు మహిమను భావించే 
మహానుభావుడు కావటంవలన, చతుర్వర్థాలు, చతురా(శ్రమాలు, వీటిని ఆచరించటానికి ఆధారాలైన వేదాలు, 
పురాణాలు, ఇతిహాసాలు రాజునకు వశమై ఉంటాయి. వాటి మహిమచేతనే రాజులలో అందమూ, పరాక్రమమూ, 
నైపుణ్యమూ మొదలైన గుణాలు ఉంటా యని ప్రజలు భావించి రాజాజ్ఞకు లోనై ప్రవర్తిస్తారు. ఇది రాజులు దేవతలతో 
సమాన మని చెప్పిన తీరు. ఇంకా అడగవలసిన విషయాలు ఉంటే అడుగు'మని భీష్ముడు పల్కినప్పుడు ధర్మరాజు 
ఆయనకు నమస్కరించి ఇట్టా అన్నాడు. 


తే. “అనఘ! నాలుగు వర్ణము లాశ్రమములు । నెన్ని కల? వెవ్విధంబుల నన్నిటికిని 
వర్తనమ్ములు? వేర్వేజణ వానిం దెలుపు । విశ్వ రాజధర్మములను విస్తరింపు. 219 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన తాతా!; నాలుగు వర్షములు= (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలూ; 
ఆ(శ్రమములున్‌= బ్రహ్మచర్యం, గార్హస్ర్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆశ్రమాలూ; అన్నిటికినీ= వాటన్నిటికీ; వర్తనంబులు= 
ఆచరించే పద్దతులు; ఏ+విధంబులన్‌= ఏ రీతులలో; ఎన్ని కలవు= ఎన్ని ఉన్నాయో; వానిన్‌= వాటిని; వేర్వేణన్‌= వేర్వేరుగా; 
తెలుపు= వివరించుము; విశ్వ రాజ ధర్మములను= ఈ ప్రపంచంలోని రాజధర్మాలను; విస్తరింపు= వివరంగా చెప్పుము. 


258 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఓ తాతా! నాలుగు వర్ణాలూ, నాలుగు ఆశ్రమాలూ వాటన్నిటినీ ఆచరించే పద్దతులూ ఏ విధంగా 
ఎన్ని ఉన్నాయో విడి విడిగా వివరించుము. ప్రపంచంలోని రాజధర్మాలను విపులీకరించుము”. 


భీష్కుండు ధర్మజునకు వర్ణాశనుధర్మంబు లెణింగించుట (సం. 12-60-1) 
వ. అని యడిగిన నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. 220 


పసతిపదారం: అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ దేవవతుండు= ఆ భీషుుడు; ఆ+నరదేవ+ఉతమునకున్‌= ఆ రాజ(ేష్తుడెన 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని అడుగగా ఆ భీష్ముడు నరశ్రేష్టుడైన ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


క.  'కోపంబు లేమి, సత్యా। లాపము నిజ దార పర విలాసము శుచితా 
గోపన మద్రోహం బవ । నీపాలక! సర్వవర్ణ నియత గుణంబుల్‌ 221 


ప్రతిపదార్హం: అవనీపాలక!= ఓ ధర్మరాజా!; కోపంబులేమి= కోపం లేకపోవటం; సత్య+ఆలాపమున్‌= సత్యం చెప్పటం; నిజదార= 
తన భార్యయందు; పరవిలాసము= అత్యంతాస్తక్తి శుచితాగోపనము= పరిశుద్దతతో కూడిన రహస్యరక్షణం; అ(ద్రోహంబున్‌= 
'ద్రోహచింతన లేకుండటం; సర్వవర్ష నియత గుణంబుల్‌= సమస్త వర్ణాలకు నియమితమైన ఉత్తమగుణాలు. 

తాత్పర్యం: *ఓ ధర్మరాజా! ఎట్లాంటి పరిస్థితిలోనైనా కోపం లేకుండా శాంతంగా ఉండటం, సత్యాన్నే చెప్పటం, 
స్వభార్యయందు ఆసక్తితో ఉండటం, పరిశుద్దతతో కూడిన రహస్య రక్షణం, (ద్రోహచింతన లేకుండటం అనే ఉత్తమ 
గుణాలను నాలుగు వర్ణాలవారు పాటించాలి. 


ఆ. బ్రాహ్మణునకు దమము పరమ ధర్మం బవ । శ్యంబు€ గృత్య మధ్యయనము; దాన 

సర్వ కర్మములును, శాసితంబులు; వాని |; నదపవలయు నిష్ట యెడప కతయడు. 222 
ప్రతిపదార్థం: (బ్రాహ్మణునకున్‌= బ్రాహ్మణుడికి; దమము= ఇంద్రియని[గ్రహం; పరమ ధర్మంబు= శ్రేష్టమైన ధర్మం; 
అధ్యయనము= వేదాధ్యయనం; అవశ్యంబున్‌+కృత్యము= తప్పనిసరిగా చేయవలసిన పని; దానన్‌= దానివలన; సర్వ కర్మములును= 
సమస్త విహిత కర్మలూ; శాసితంబులు= శాసించబడ్డాయి; అతండు= ఆ బ్రాహ్మణుడు; నిష్ట౪ఎడపక= నిష్టను వదలకుండా; 
నడపవలయున్‌= నిర్వహించాలి. 
తాత్పర్యం: (బ్రాహ్మణుడికి ఇంద్రియని[గ్రహం (శ్రేష్టధర్మం. వేదాధ్యయనం నిత్యకృత్యం. దానివలన సమస్త విహిత 
కర్మలూ (అంటే యజ్ఞయాగాది కర్మలూ) నియమించబడ్డాయి. అతడు వాటిని నిష్టతో నిర్వర్తించాలి. 


ఉ. _ కాని పథంబునం జనక, కారుణికత్వము గల్లి, శాంతిమైం 
దా నడవంగ విఫ్రున కుదాత్తధనం బొడ6గూడె నేని సం 
తానము. గూర్ప నర్గులకు ధర్మ నిరూఢతం బంచి పెట్ట దు 
యౌ టి 
ర్యాన విదూరు(డై పరంగ బ్రాప్తుుడు కౌరవవంశదీపకా! 223 


ప్రతిపదార్దం: కౌరవ వంశదీపకా!= కురువంశ శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; కాని పథంబునన్‌+చనక= చెడు మార్గంలో నడవకుండా; 
కారుణికత్వము+కల్లి= దయ కలిగి; శాంతిమైన్‌= శాంతంతో; నడవంగన్‌= ప్రవర్తించగా; విప్రనకున్‌= బ్రాహ్మణుడికి; ఉదాత్త 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 2509 


ధనంబు+ఒడంగూడెన్‌+ఏని= అధిక ధనం లభిస్తే; తాన్‌= తాను (ఆ బ్రాహ్మణుడు); సంతానమున్‌+కూర్చన్‌= సంతానమునకు 
ఇవ్వటానికి; అర్హులకున్‌= పాత్రులైనవారికి; ధర్మనిరూఢతన్‌= ధర్మానుబద్దంగా; పంచిపెట్టన్‌= పంచిపెట్టటం వలన; దుర్మాన 
విదూరుండు+ఐ= అవమానాలకు దూరమైనవాడై; పరంగన్‌+ప్రాప్తుడు= మెలగటానికి అర్హుడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దుర్మార్గవర్తనుడు కాక, దయాంతఃకరణుడుగా, శాంతస్వభావుడుగా మెలిగే 
(బ్రాహ్మణుడికి అతిశయిత మైన ధనం లభిస్తే అతడు దానిని సంతానమునకు ఇవ్వటానికి, అర్హులైన వారికి 
పంచిపెట్టటంకొరకు వినియోగిస్తే అవమాన దూరుడై మెలగటానికి అర్హుడౌతాడు. 


విశేషం: వావిళ్లవారి ప్రతిలో “ సంతానము. గూర్చ కర్షులకు” అని పాఠాంతరం ఉన్నది. అది బాగుగా ఉన్నది. విప్రుడికి అధిక 
ధనం లభిస్తే దానిని తన సంతానానికి ప్రవర్తింపజేయక అర్హులైనవారికి ధర్మనిరతితో పంచిపెట్టాలనడం బాగుగా నున్నది. 


చ  యజనము దాన కర్మమును నధ్యయనంబును దస్యహింసయుం 
బ్రజ కనురాగ మొంద. బరిపాలన చేంతయు సంగరంబున 
న్విజిత విభీతిమై నురవణించుటయున్‌ నృపధర్మముల్‌; కురు 
వ్రజ తిలకాయమాన! సమరంబు సుధర్మువు వీనిలోపలన్‌. 224 


ప్రతిపదార్థం: కురు[వజ తిలకాయమాన!= కురువంశశ్రేష్టుడైన ఓ ధర్మరాజా[ యజనము= యజ్ఞాచరణమూ; దాన కర్మమునున్‌= 
దానం చెయ్యటమూ; అధ్యయనంబును= వేదాధ్యయనమూ; దస్యుహింసయున్‌= దొంగలను శిక్షించటమూ; ప్రజకున్‌+అనురాగము+ 
ఒందన్‌= ప్రజలకు ప్రేమ కలిగేటట్టు; పరిపాలన చేంతయున్‌= పరిపాలించటమూ; సంగరంబునన్‌= యుద్దంలో; విజిత విభీతిమైన్‌= 
ఓటమి భయం లేకుండా; ఉరవణించుటయున్‌= పరాక్రమించటమూ; నృపధర్మముల్‌= రాజధర్మాలు; వీనిలోపలన్‌= పైన పేర్కొన్న 
వాటన్నిటిలోను; సమరంబు= యుద్దం చెయ్యటం; సుధర్మువు= అత్యుత్తమ ధర్మం. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! యజ్ఞాచరణమూ, దానకర్మమూ, వేదాధ్యయనమూ, దొంగలను శిక్షించటమూ, 
'ప్రజానురాగంతో పరిపాలన చేయటమూ, యుద్ధంలో ఓడిపోతా ననే భయం లేకుండా పరా[క్రమించటమూ 
రాజధర్మాలు. వీటన్నిటిలో యుద్ధ మనేది అత్యుత్తమ ధర్మం. 


నిశేషం: మూలంలో “రాజు యజ్ఞం చెయ్యవచ్చు. యజ్ఞం చేయించకూడదు. దానం చెయ్యవచ్చు. యాచించకూడదు. అధ్యయనం 
చెయ్యవచ్చు. అధ్యాపనం చెయ్యకూడదు” అనే రీతిలో ఉండగా, నిషిద్దధర్మాలను పరిహరించి తిక్కన రాజునకు అర్హధర్మాలను 
మాత్రమే పేర్కొనటంలో ఒక ప్రత్యేకతను ప్రదర్శించా డనవచ్చును. 
తే. అధ్యయన దాన యజ్ఞంబు లధిప! వైశ్యు। నకును గృత్యముల్‌; శుద్దార్షనమున ధనము 
కా లూ ధిజ 
సంచితవ్యంబు పసుల రక్షించువా€ డ । తండు; వానికి నిది మహా ధర్మ మనఘ! 225 


ప్రతిపదార్దం: అధిప!= ఓ ధర్మరాజా!; వైశ్యునకును= చతుర్వర్హాలలో మూడవ వాడైన వైశ్యుడికి; అధ్యయన= వేదాధ్యయనం; 
దాన యజ్ఞంబులు= దానం చేయటమూ, యజ్ఞం చేయటమూ అనేవి; కృత్యముల్‌= ఆచరించవలసిన కార్యాలు; అనఘ!= ఓ 
పుణ్యాత్ముడా!; శుద్ద+ఆర్జనమునన్‌= పరిశుద్ధమైన అంటే న్యాయ మార్గంలో సంపాదించిన; ధనము సంచితవ్యంబు= ధనం 
కూడబెట్టుకొనదగింది; అతండు= ఆ వైశ్యుడు; పసుల రక్షించువాండు= పశువులను రక్షించేవాడుగా ఉండాలి; వానికిన్‌+ఇది 
మహాధర్మము= ఆ వైశ్యుడి కిది ఉత్తమ ధర్మం. 


260 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'పాప రహితుడవైన ఓ ధర్మరాజా! వైశ్యుడికి వేదాధ్యయనమూ, దాన యజ్ఞాచరణాలూ తప్పనిసరిగా 
ఆచరించవలసిన కార్యాలు. అతడు న్యాయమార్గంలోనే ధనార్జన చేసి కూడబెట్టాలి. పశుపాలనం వైశ్యుడి ప్రముఖ 
ధర్మం. 

నిశేషం: మూలంలో ఐదు శ్లోకాల్లో వైశ్యుని ధర్మాలు విస్తారంగా చెప్పబడగా తిక్కన ఈ తేటగీతిలో సంక్షిప్తంగా చెప్పాడు. 


క. ఈ మూండు వర్ణ్హములకును । దా మంచిగ6 బనులు సేంత ధర్మువు కురు ధా 
త్రీ మహిళేశ్వర! శూద్రున । కామెయి జీవనము వాని కజుండు విధించెన్‌. 226 


ప్రతిపదార్థం: కురు ధాత్రీ మహిళా+ఈశ్వర!= కురుభూమి అనే స్త్రీకి భర్త అయిన ఓ ధర్మరాజా! ఈ మూండు వర్షములకును= 
పైన పేర్కొన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే మూడు వర్ణాలకూ; తాన్‌= తాను (శూద్రుడు); మంచిగన్‌+పనులు+చేంత= సముచితంగా 
పనులు చెయ్యటం; శూద్రునకున్‌ ధర్మువు= శూద్రుడికి ధర్మం; ఆ మెయిన్‌= ఆ విధంగా; వానికిన్‌= ఆ శూద్రుడికి; అజుండు= 
(బ్రహ్మ; జీవనము= జీవిత విధానం; విధించెన్‌= నిర్ణయించాడు. 


తాత్పర్యం: 'ఓధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండటం శూడ్రుడికి 
ధర్మం. అతడికి ఆ జీవనవిధిని (బ్రహ్మ నిక్హయించాడు. 


క. _ ధనధాన్యంబులు కూర్చుట । జనపతి యనుమతము లేక చన;దతనికి దా 
ననిరూఢి శ్రద్ద గలిగినం।; జనునది సుపవిత్ర యగుట జగతీనాథా! 227 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధర్మరాజా! అతనికిన్‌= ఆ శూద్రుడికి; జనపతి+అనుమతము లేక= రాజానుమతి లేకుండా; 
ధనధాన్యంబులు+కూర్చుట= ధనసంపాదనమూ, ధాన్యసేకరణమూ చెయ్యటం; చనదు= కూడదు; దాన నిరూఢిన్‌= దానం చేసి 
ప్రసిద్ది పొందటంలో; (శ్రద్ధ+కలిగినన్‌= ఆసక్తి ఉంటే; అది సుపవిత్ర+అగుట= అది మిక్కిలి పవిత్రమయినది కావటం వలన; 
చనున్‌= అర్హమైనదే (అంటే రాజానుమతి అవసరం లేదు). 


తాత్పర్యం: శూద్రుడికి రాజానుమతి లేకుండా ధనధాన్యసేకరణం ఉచితం కాదు. ఉత్తమమార్గం కావటంవలన 
అతడు రాజానుమతి లేకుండానే దానధర్మాలకొరకు ధనం సంపాదించవచ్చును. 


తే. _ అధిప! త్రైవర్లికులకును యజ్ఞవిధుల । శ్రద్ధ కలిమికి మిగులు ధర్మంబు లేదు; 
యజ్ఞమునకంటె నధికమైనదియు. గలదె? ।; యజ్ఞకర్తయ చూవె సర్వాధికుండు. 228 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; (తైవర్షికులకును= (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే మూడు వర్ణాలకు; యజ్ఞవిధులన్‌= యజ్ఞ 
కార్యాచరణంలో; శ్రద్ధ కలిమికిన్‌= ఆసక్తి కలిగి ఉండటం అనే దానికంటె; మిగులు ధర్మంబు లేదు= మించిన ధర్మం లేదు; 
యజ్ఞమునకంటెన్‌= యజ్ఞ కార్యంకంటే; అధికమైనదియున్‌+కలదె?= విశిష్టమైనది ఉన్నదా?; సర్వ+అధికుండు= అందరికంటె 
గొప్పవాడు; యజ్ఞ కర్తయ చూవె!= యజ్ఞ కర్తయే కదా! 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు యజ్ఞకార్యాచరణంలో శ్రద్ద కలిగి ఉండటం ఉత్తమమైన 
ధర్మం. యజ్ఞకార్యంకంటె గొప్పది ఏమీ లేదు. అందరికంటె యజ్ఞకర్త గొప్పవాడు. 


వ. ఆశ్రమ ధర్మంబు లాకర్ణింపుము. 229 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 261 


ప్రతిపదార్థం: ఆశ్రమ ధర్మంబులు+ ఆకర్షింపుము= నాలుగు ఆశ్రమాలు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్త, సన్బ్యాసాలు అనే 
వాటి ధర్మాలను గూర్చి చెప్పుతాను వినుము. 

తాత్పర్యం: ఆశ్రమ ధర్మాలు నాలుగు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్బ్యాసాలు అనే వాటి ధర్మాలను 
గూర్చి చెప్పుతాను వినుము. 


ను ర్తొ, 
మ. గురుశుశ్రూషయు, నాగమాధ్యయనమున్‌, గోస్టీ నిరాసంబు6ద 
త్పరతం బొందొరయంగ. దా€ జొరమియున్‌, భెక్షాశనత్వంబు, ష 
డ్వర కర్మంబులయందు రాగభరగాఢద్వేషముల్‌ లేక, యె 
వ్వరితోడం బగగాక యున్కియును భవ్య బ్రహ్మృచర్యోక్తముల్‌. 230 


ప్రతిపదార్థం: గురు శుశూషయున్‌= గురువులకు సేవ చేయటమూ; ఆగమ+అధ్యయనమున్‌= వేదాధ్యయనమూ; గోస్టీనిరాసంబున్‌= 
సమావేశాలపట్ల నిరాసక్తతా; తత్పరతన్‌= ఆసక్తితో; పొందు+ఒరయంగన్‌= స్నేహం పొందడంలో; తాన్‌+*చారమియున్‌= తాను 
ఆసక్తుడు కాకుండా ఉండటమూ; భైక్ష+అశనత్వంబున్‌= భిక్షాన్నం భుజిస్తూ; రాగభర గాఢ ద్వేషముల్‌ లేక= ప్రేమాధిక్యం కానీ, 
ప్రగాఢమైన విద్వేషంగానీ లేకుండా; ఎవ్వరితోడన్‌+పగగాక= ఎవ్వరితోనూ శత్రుత్వం లేకుండటం అనే; షట్‌+వరకర్మంబుల+ 
అందున్‌= శ్రేష్టమైన ఆరు కర్మల యందు; ఉన్కియున్‌= ఉండడమూ (జీవించటమూ); భవ్య బ్రహ్మచర్యా+ఉక్తముల్‌= శ్రేష్టమైన 
(బ్రహ్మచర్యాశ్రమ విషయంలో చెప్పబడిన ధర్మాలు. 


తాత్పర్యం: గురుసేవ, వేదాధ్యయనం, సమావేశాల పట్ట అనాసక్తత, అలంకారాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం, 


భిక్షాన్నంతో బ్రతకటం, మిక్కిలి (ప్రేమ, గాఢద్వేషమూ లేకుండా ఎవరితోనూ శత్రుత్వం వహించకుండా ఉండటమూ 
ఆరు శ్రేష్టమైన కర్మలను ఆచరిస్తూ జీవించటమే బ్రహ్మచర్యాశ్రమంలో ముఖ్యధర్మం. 


మ. నిజదారైకపరత్వముం గరుణయున్‌ నిక్కంబునుం దాల్మియున్‌ 

సుజనా సంగము దేవ పిత్రతిధి సంశుద్ధార్హనల్‌ హవ్య భు 

గ్ధజనంబున్‌ సకలాశ్రమస్థులను శక్యప్రకియం బ్రోపుంబం 

కజగర్భుండు గృహస్థ ధర్మములుగాం గల్పించె నుర్వీశ్వరా! 231 
ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ్చరా!= భూమికి అధిపతివైన ఓ ధర్మరాజా!; నిజదార+ఏక పరత్వమున్‌= తన భార్య యందు మాత్రమే 
ఆసక్తిని కలిగి ఉండటమూ; కరుణయున్‌= దయ; నిక్కంబునున్‌= సత్యమూ; తాల్మియున్‌= ఓర్పు; సుజనా సంగమున్‌= సజ్జన 
సాంగత్యం; దేవ పిత్స+అతిథి సంశుద్ద+అర్చనల్‌= దేవతల, పితృదేవతల అతిథుల పరిశుద్ధమైన పూజలు; హవ్యభుక్‌+భజనంబున్‌= 
అస్నిదేవుడి పూజ; సకల+ఆ(శ్రమస్టులను= సమస్త ఆశ్రమ ధర్మాలను నిర్వహించే వారిని; శక్య 'ప్రక్రియన్‌+(ప్రోపు= యథాశక్తి 
రక్షించటమూ; గృహస్థ ధర్మములుగాన్‌= గృహస్థాశ్రమ ధర్మాలుగా; పంకజగర్భుండు= కమల భవుడైన (బ్రహ్మ: కల్పించెన్‌= 
నిర్ణయించాడు. 


తాత్పర్యం: 'ఓధర్మరాజా! స్వ్పభార్యాసక్తి దయ, సత్యనిష్ట ఓర్పు, సజ్జ్ఞనసాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల 
సమర్భనం, అగ్నిపూజ, సమస్త ఆశ్రమధర్మ నిర్వాహకులను శక్ష్యృనుసారం పోషించటమూ అనేవాటిని గృహస్థాశ్రమ 


ధర్మాలుగా (బ్రహ్మ నిర్ణయించాడు. 


262 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శా. తానున్‌ భార్యయు నేంగు. బేరడవికిం దా నొక్కం డైనం జనున్‌ 

మానాహంకృతులూడ్దు నింద్రియములన్‌ మర్దించు నచ్చో జడల్‌ 

పూనుం దాపస శాస్త్రముల్‌ చదువుం జల్పున్‌ గోష్టి తత్‌జ్ఞాళతో 

వానప్రస్థ విధా ప్రవిష్టుండు ప్రజా వాత్సల్య నిఘ్నాత్రతన్‌. 232 
ప్రతిపదార్థం: వాన ప్రస్థ విధా ప్రవిష్టడు= వానప్రస్థ మనే ఆశ్రమ విధానాన్ని స్వీకరించినవాడు; ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్‌= 
సంతానం పట్ట మమకారం వదలినవాడై; పేరు+అడవికిన్‌= ఘోరారణ్యానికి; తానున్‌ భార్యయున్‌+ఏంగున్‌= భార్యా సహితుడై 
వెళతాడు; తాను+ఒక్కండు+ఐనన్‌+చనున్‌= తా నొక్కడుగా నైనా వెళ్ళుతాడు; మాన+అహంకృతులు+ఊడ్చున్‌= అభిమానం, 
అహంకారం వదులుతాడు; ఇంద్రియములన్‌ మర్చించున్‌= ఇంద్రియాలను ని(గ్రహిస్తాడు; అచ్చోన్‌= ఆ అరణ్యంలో; జడల్‌ పూనున్‌= 
జడలు ధరిస్తాడు; తాపస శాస్తముల్‌ చదువున్‌= తపస్పంబంధమైన శాస్త్రాలు తెలిసికొంటాడు; తద్‌+జ్ఞాళితోన్‌= ఆయా విషయాలలో 
జ్ఞానవంతులైన వారితో; గోష్టి సల్పున్‌= సమావేశమై చర్చిస్తాడు. 


తాత్పర్యం: వానప్రస్తాశమం స్వీకరించినవాడు సంతానంపట్ల మమకారాన్ని వదలి, తానొక్కడు గానీ, భార్యా 
సమేతంగా గానీ ఘఫోరారణ్యానికి వెళ్ళుతాడు, అభిమానాహంకారాలను వదలిపెట్టుతాడు. ఇంద్రియ ని(గ్రహాన్ని 
కలిగి జడలు ధరిస్తాడు. తపస్పంబంధమైన శా(స్తాధ్యయనం చేస్తాడు. ఆయా విషయాలలో ప్రవీణులైన జ్ఞానుల 
గోస్టిలో పాల్గొని విషయ చర్చ చేస్తాడు. 
శా. ఎచ్చో నైనను నిల్టు, నాశటికి నేమేనిం గొనున్‌, రాత్రియై 

నచ్చో నెమ్మి శయించు, నగ్ని పరిచర్యం బాసి వర్తించుం దా 

నిచ్చం గోర. డొకండు, నింద్రియ జయం బేపారు భోగంబులన్‌ 

మెచ్చున్‌ మైక్కును నొల్లకుండు యతిపేర్మిన్‌ నిర్మముండై నృపా! 233 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధర్మరాజా!; యతి= సన్న్యాస్మాశమం స్వీకరించినవాని; పేర్మిన్‌= విధంగా; నిర్మముండు+ఐ= మమకార 
రహితుడై; ఏ+చోటన్‌+ఐనను నిల్ఫున్‌= ఎక్కడైనా ఉంటాడు; ఆంటికిన్‌+ఏమి+ఏనిన్‌+కొనున్‌= ఆక లైతే ఏదో ఒకటి తింటాడు; 
రా(త్రి+ఐనన్‌= రాత్రి కాగా; అచ్చోన్‌= అక్కడే; నెమ్మిన్‌శయించు= హాయిగా నిద్రిస్తాడు; అన్ని పరిచర్యన్‌*పాసి= అన్ని కార్యాన్ని 
వదలి; వర్తించున్‌= నడుచుకొంటాడు; తాన్‌= తాను; ఇచ్చన్‌= కావాలని (కోరికతో); ఒకండు= దేన్నీ; కోరండు= ఆశించడు 
(అర్థించడు); ఇంద్రియ జయంబు+ఏపారు భోగంబులన్‌ మెచ్చున్‌= ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే భోగాలను మెచ్చుకొంటాడు; 
'మైక్కునున్‌+ఒల్లకుండున్‌= నమస్కారాన్ని అంగీకరించడు. 


తాత్పర్యం: 'ఓధర్మరాజా! సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించినవాడు మమకారరహితుడై ఎక్కడో ఒకచోట ఉంటూ, ఆక 
లైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే హాయిగా పడుకొంటాడు. 
అన్నికార్యాలను త్యజించి నడుచుకొంటాడు. తనంతట తానే దేనినీ కోరడు. ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే 
పద్ధతులను మెచ్చుకొంటాడు. నమస్కారాన్ని స్వీకరించడు. 


విశేషం: తిక్కన నాలుగు ఆశ్రమ ధర్మాలను రెండు మత్తేభాలు, రెండు శార్జూలాలు అనే నాలుగు వృత్తాల్లో వర్లించాడు. విషయ 
గౌరవాన్నిబట్టి వృత్త స్వీకరణం గావించటం తిక్కన కవితావైశిష్ట్యానికి తార్కాణం. సాధారణంగా జాత్యుపజాతులను స్వీకరించే 
తిక్కన ఈ సందర్భంలో వృత్తాలను స్వీకరించటంలో ఛందస్సు జొచిత్యాన్ని పాటించా డని చెప్పవచ్చును. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 263 


క. ఈ నాలుగాశ్రమములకు.। బూని చొరందగినవా6ండు భూదేవుండు రా 

జైనను వీనను వైశ్యుం । డేనియు వర్తించు శుద్ధ హృదయత కల్షిన్‌. 234 
ప్రతిపదార్థం: భూదేవుండు= 'బ్రాహ్మణుడైనా; రాజు+ఐనను= రాజైనా; వైశ్యుండు+ఏనియున్‌= వైశ్యుడైనా? ఈ 
నాలుగు+ఆశ్రమములకున్‌= ఈ నాలుగు ఆశ్రమాలకు; పూని= ప్రయత్నించి; చొరన్‌+తగినవాండు= స్వీకరించదగినవాడు; వీనను= 
వీటి యందు; శుద్ద హృదయత కల్మిన్‌= పరిశుద్ద హృదయ సంపదతో; వర్తించున్‌= నడచుకొంటాడు. 
తాత్పర్యం: బ్రాహ్మణుడైనా, రాజైనా, వైశ్యుడైనా ఈ నాలుగు ఆశ్రమాలను స్వీకరించవచ్చును. స్వీకరించి 
తదుచితంగా హృదయనైర్మల్యంతో నడచుకొంటాడు. 
తే. సుమతి ద్రైవర్ణికులకు శుశ్రూష సేసి; యాప్తసంతానుండయ్యు నిలాధినాథు 

ననుమతంబున శూద్రున కాశ్రమాంత । రంబు తగు€ గాదు యతి గాంగ రాజముఖ్య! 235 
ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజ (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; సుమతిన్‌= మంచిబుద్ధితో; (త్రైవర్షికులకున్‌= మూడు వర్షాలైన (బ్రాహ్మణ 
క్షత్రియ వైశ్యులకు; శుశ్రూష+చేసి= సేవ చేసి; ఆప్త సంతానుండు+అయ్యున్‌= సంతానవంతుడైనా; శూద్రునకున్‌= శూద్రుడికి; 
ఇలా+అధినాథు+అనుమతంబున్‌= రాజానుమతితో; ఆశ్రమ+అంతరంబు+తగున్‌= ఇతరా[శ్రమాలైన బ్రహ్మచర్య, గార్హస్ట్య, 
వానప్రస్థ్రాలను స్వీకరించవచ్చును; యతి+కాంగన్‌ కాదు= సన్బ్యాసాశ్రమ స్వీకారం తగదు. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! బుద్ధిమంతుడై బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవచేస్తూ, సంతానవంతుడై రాజానుమతితో 

ఆగ అగ ఆగ్న ర్ర్‌ ఆర్య 

శూద్రుడు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ్రాశ్రమాలను స్వీకరించవచ్చును. కానీ సన్చ్యాసాశ్రమాన్ని మాత్రం 
స్వీకరించకూడదు. 
క. నిజధర్మవర్తి యగు స । ద్విజు. డగు6 బాత్రంబు దాన విధి మఖముల క 

ట్ల జనేశ్వర నృపముఖులకు । నిజవిత్తము లీయ మాననీయత కలుగున్‌. 236 
ప్రతిపదార్హం: జన+ఈశ్వర!= ఓ ధర్మరాజా]; నిజధర్మవర్తి+అగు= తన ధర్మాన్ని నిర్వర్తించే; సత్‌+ద్విజుండు= ఉత్తమ బ్రాహ్మణుడు; 
దాన విధి మఖములకున్‌= యజ్ఞ యాగాదులలో దానం స్వీకరించటానికి; పాత్రంబు= అర్హుడు; అగున్‌= అవుతాడు; అట్ల= 
అదేవిధంగా; నిజవిత్త్రములు+ఈయన్‌= తమ ధనాన్ని సద్ద్రాహ్మణులకు దానం చెయ్యటంవలన; నృపముఖులకున్‌= రాజ (శ్రేష్టులకు; 
మాననీయత+కలుగున్‌= ఖ్యాతి కలుగుతుంది. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే ఉత్తమ (బ్రాహ్మణుడు యజ్ఞ యాగాదులలో దానం 
స్వీకరించటానికి అర్హుడౌతాడు. అట్లాంటి బ్రాహ్మణులకు తమ ధనాన్ని దానం చెయ్యటంవలన రాజ[శ్రేష్టులకు 
గొారవం కలుగుతుంది. 


తే. వర్ణములు నాశ్రమంబులు వసుమతీశు€ । డుక్తపథమున నడపించి యుభయలోక 
సిద్ధి గను దప్పం ద్రొక్కని శిష్టజనులు । గల నరేంద్రున కింద్రుండు. దలయ సరియె? 237 


ప్రతిపదార్థం: వర్షములున్‌= చాతుర్వర్జ్యాలు; ఆశ్రమంబులున్‌= నాలుగు ఆశ్రమాలు; వసుమతీ+-ఈశుండు= రాజు; ఉక్త 
పథమునన్‌= ఈ చెప్పబడిన మార్గాలలో; నడిపించి= ప్రజలను నడిపించి; ఉభయ లోక సిద్ది+కనున్‌= ఇహ పరలోకాలలో 
ప్రయోజనాన్ని పొందుతాడు; తలంపన్‌= ఆలోచించగా; తప్పన్‌+త్రొక్కని= ఈ మార్గాలను వ్యతిరేకించని; శిష్టజనులు+కల= ఉత్తమ 
పౌరులు కలిగిన; నర+ఇం[ద్రునకున్‌= రాజుకు; ఇంద్రుండు= ఇందద్రుడైనా; సరియె?= సమానుడా? (కాడు). 


264 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: నాలుగు వర్ణాల వారిని నాలుగు ఆశ్రమాల వారిని పైన పేర్కొన్న మార్గంలో నడిపించే రాజు ఇహ 
పర సుఖాలను పొందుతాడు. ఈ మార్గాలకు వ్యతిరేకంగా నడచుకోని ఉత్తమ పౌరులు గల రాజుకు ఇంద్రుడు 
కూడా సమానుడు కాడు. 


వ. అదియునుం గాక. 238 
తాత్పర్యం: అంతే కాకుండా - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ ఏనుంగు హజ్జలో నెల్ల సత్వంబుల । హజ్జిలు నడంగిన యట్ల పోలె; 
రాజిత క్షత్ర ధర్మమునకు లోనయి । సర్వ ధర్మంబులు6 జను మఖములు; 
వేదంబులును శుభవృత్తంబులును దండ । నీతి మాసినం జెడు భూతలంబు; 
సంస్కార రహితమై చాల హీనత. బొందు । నట్లైనం బ్రజకు6 జే టావహిల్లు; 


తే... రాజు లరసిన నెమ్మది బ్రదుకుం గాన । రాజు సర్వోత్తముండు; ధర్మరాజియందు 

రాజధర్మంబ యెక్కుడు; రా జనంగ । ధర్మదేవత యన వేటి ధర్మృతనయ! 239 
ప్రతిపదార్హం: ధర్మతనయ!= ఓ ధర్మరాజా!; ఏనుంగు హజ్జలోన్‌= ఏనుగు పాదముద్రలో; ఎల్లసత్త్యంబుల హజ్జలు= సమస్త 
ప్రాణుల అడుగులు; అడంగిన+అట్టపోలెన్‌= కనబడకుండా పోయినట్లు; రాజిత= ప్రకాశిస్తున్న: క్షత్ర ధర్మమునకు లోనయిజ= 
రాజధర్మానికి లోబడి; సర్వధర్మంబులున్‌+చనున్‌= ఇతర సమస్త ధర్మాలు ప్రవర్తిస్తాయి; దండనీతి మాసినన్‌= దండనీతి చెడితే; 
మఖములు= యజ్ఞాలు; వేదంబులును= వేదాలు; శుభవృత్తంబులును= శుభకార్యాలు; చెడున్‌= నాశనమవుతాయి; భూతలంబు= 
భూమండలం; సంస్కార రహితము+ఐ= సంస్కారం లేకుండా; చాల హీనతన్‌+పొందున్‌= చాలా అల్పత్యాన్ని పొందుతుంది; 
అట్టు+ఐనన్‌= అట్లా జరిగితే; ప్రజకున్‌+చేటు+ఆవహిల్టున్‌= (ప్రజలకు కీడు కలుగుతుంది; రాజులు+అరసినన్‌= రాజులు ప్రేమతో 
చూస్తే) నెమ్మదిన్‌ బ్రదుకున్‌+కానన్‌= ప్రజలు సంతోషంతో (బ్రతుకుతారు కాబట్టి; రాజు; సర్వ+ఉత్తముండు= సర్వ శ్రేష్టుడు; 
ధర్మరాజి+అందున్‌= ధర్మసమూహంలో; రాజధర్మంబు+అ+ఎక్కుడు= రాజధర్మమే గొప్పది; రాజు+అనంగన్‌= రాజన్నా; 
ధర్మదేవత+అనన్‌ వేటి= ధర్మదేవత అన్నా వేరా? (వేరు కాదని భావం) 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఏనుగు పాదముద్రలలో సమస్త ప్రాణుల అడుగులు అణగిపోయినట్టే విశిష్టరాజ ధర్మానికి 
సమస్త ధర్మాలు లోబడి ఉంటాయి. దండనీతి చెడితే వేదాధ్యయనం, యజ్ఞాచరణం, శుభకార్యాచరణలకు వినాశనం 
ఏర్పడుతుంది. ఈ భూమి అంతా సంస్కారరహితమై హీనస్టితిని పొందుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. 
రాజు ప్రజలను (ప్రేమతో పరిపాలిస్తే హాయిగా బ్రతుకుతారు. రాజు సర్వ శ్రేష్టుడు. ఈ ధర్మా లన్నింటిలో రాజధర్మం 
శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరు కాదు. 


వ. ఆకర్ణింపుము. 240 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. తొల్లి మాంధాత్భం డను మహీవల్లభుండు । విష్ణు సందర్శనము సేయ వేండి యొక మ 

హాధ్వరము నిష్టమైం జేయ నమరవిభుండు । సన్నిహితు6 డయ్యెం బ్రీతి నజ్జ్ఞనవిభునకు. 241 
ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; మాంధాతృండు+అను మహీవల్లభుండు= మాంధాత్పడనే మహారాజు; విష్ణు సందర్శనము+చేయన్‌ 
వేడి= విష్ణువును చూడగోరి; ఒక మహా+అధ్వరమున్‌= ఒక గొప్ప యజ్ఞాన్ని; నిష్టమైన్‌+చేయన్‌= మిక్కిలి నిష్టతో చేయగా; ఆ+జన 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 265 
విభునకున్‌= ఆ రాజునకు; అమర విభుండు= దేవతల ప్రభువైన ఇంద్రుడు; ట్రీతిన్‌= సంతోషంతో; సన్నిహితుండు+అయ్యెన్‌= 
ప్రత్యక్షమయ్యాడు. 
తాత్పర్యం: పూర్వం మాంధాతృ డనే మహారాజు విమ్లువును చూడగోరి గొప్ప నిష్టతో ఒక మహా యజ్ఞాన్ని చేశాడు. 
ఆ రాజునకు ఇంద్రుడు ప్రితితో ప్రత్యక్షమయ్యాడు. 

వ. అ ట్లింద్రుండు ప్రత్యక్షం బగుటయు. 242 


తాత్పర్యం: ఆ విధంగా దేవేంద్రుడు ప్రత్యక్షం కాగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ అన్నరపాలుండు తానున్‌ । జన్నమునకు వచ్చినట్టి జగతీశులు భ 
క్తి న్నమ్లు లైరి దేహము । లు న్నేలయు ముదము మనములుం గలయంగన్‌. 243 


ప్రతిపదార్థం: ఆ+నరపాలుండు= ఆ మాంధాతృ డనే మహారాజు; తానున్‌= తాను జన్నమునకు వచ్చినట్టి= యజ్ఞానికి వచ్చిన; 
జగతీ+-ఈశులున్‌= రాజులు; భక్తిన్‌= భక్తి పూర్వకంగా; దేహములున్‌= శరీరాలూ; నేలయున్‌= భూమీ; ముదమున్‌= సంతోషమూ; 
మనములున్‌= మనస్సులూ; కలయంగన్‌= కలసిపోయేటట్టు; నములు+అయిరి= నమస్కరించారు. 


తాత్పర్యం: ఆ మాంధాత, యజ్ఞానికి వచ్చిన రాజులూ తమకు ప్రత్యక్షమైన ఇంద్రుడికి భక్తితో సంతోషంగా 
సాష్టాంగ నమస్కారం చేశారు. 


వ. _ అట్లు దండ ప్రణామంబులు సేసి లేచి చేతులు మొగిచి నిలిచిన సురేంద్రు. డన్నరేంద్రునితో నిట్లనియె. 244 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; దండ 'ప్రణామంబులు+చేసి లేచి= సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి; చేతులు మొగిచి= 
చేతులు జోడించి; నిలిచినన్‌= నిలబడగా; సుర+ఇం[ద్రుండున్‌= దేవేంద్రుడు; ఆ+నర+ఇంద్రునితోన్‌= ఆ మాంధాతృ మహారాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ విధంగా సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి చేతులు జోడించి నిలబడగా ఆ దేవేంద్రుడు మాంధాతృ 
మహారాజుతో ఇట్టా అన్నాడు. 

ఆ. _ విష్ణుం జూడ నీవు వేడుక పడితి నా । కైన నజున కైన నరిది విష్ణు 

దర్శనంబు నీదు తల పెద్ది యెటిగింపు; । మది యొనర్చెదను మహానుభావ! 245 

ప్రతిపదార్హం: మహానుభావ!= ఓ మహానుభావుడవైన మాంధాతా!; ఈవు= నీవు; విమ్ణున్‌+చూడన్‌= విష్ణు సందర్శనం కొరకు; 
వేడుక పడితి(వి)= కుతూహల పడ్డావు; విష్ణు సందర్శనంబు= ఆ మహావిష్ణు దర్శనం; నాకున్‌+ఐనన్‌= నాకు గానీ (ఇంద్రుడికి); 


అజునకున్‌+ఐనన్‌= బ్రహ శకుగానీ; అరిది= సులభసాధ్యం కాదు; నీ తలయపు+ఎద్ది= నీ ఆలోచన ఏమిటి; ఎటింగింపుము= తెలుపుము; 
అది+ఒనర్చెదను= ఆ తలపు నెరవేరుస్తాను. 


తాత్పర్యం: 'ఓ మహానుభావా! మాంధాతా! నీవు విష్ణుసందర్శనానికి కుతూహలపడుతున్నావు. విష్ణుదర్శన మనేది 
నాకుగానీ, బ్రహ్మకుగానీ కష్టసాధ్యం. నీ ఆలోచన ఏమిటో చెప్పితే నేను నెరవేరుస్తాను*. 


క. అనవుడు సాంసారిక వ । ర్తన ముడుపుము, భైక్షచరణ తత్పరత మనం 
బున దృథముగ నొందింపుము । నను జరితార్జునింగం జేయు నావుడు నగుచున్‌. 246 


266 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ఇంద్రుడు చెప్పగా; సాంసారిక వర్తనము+ఉడుపుము= నా సంసార జీవితాన్ని తొలగించు; 
భైక్షచరణ తత్పరతన్‌= భిక్షమెత్తి జీవించే ఆసక్తిని; మనంబునన్‌= నా మనసులో; దృఢముగన్‌+ఒందింపుము= స్థిరీకరించుము; 
ననున్‌+చరితార్జు నిగన్‌+చేయు= నన్ను కృతార్చుడిగా చేయుము; నావుడున్‌= అని మాంధాత పలుకగా; నగుచున్‌= ఇంద్రుడు 
తాత్పర్యం: అప్పుడు మాంధాత ఇంద్రుడితో సంసార జీవితాన్ని తొలగించి బిచ్చమెత్తుకొని జీవించే ఆసక్తిని 
మనసులో స్థిరీకరించి కృతార్జుడిగా చేయవలసిందని కోరుకొన్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు నవ్వుతూ ఇట్టా 
అన్నాడు. 
మ. 'ధరణీశా! నృపధర్మ ముత్తమము సద్ధర్మంబులం దెల్ల నే 

తెరువున్‌ రా జరయంగం గాదె తగ సిద్ధిం బొందు గామంబు( గ్రో 

ధరయంబున్‌ మగిడించి దండము సమత్వవ్యాప్తి. జెల్లించుచున్‌ 

ధరం బాలించిన రాజు వొందుగతి€ బొందన్‌ శక్యమే యేరికిన్‌? 247 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశా!= ఓ రాజా!; సత్‌+ధర్మంబులందున్‌+ఎల్లన్‌= అన్ని ఉత్తమ ధర్మాలలోను; నృప ధర్మము= రాజధర్మం; 
ఉత్తమము= శ్రేష్టమైనది; ఏ తెరువున్‌= ఏ మార్ష్గమైనా; రాజు+అరయంగన్‌+కాదె= రాజు రక్షిస్తేనే కదా; తగన్‌= తగిన విధంగా; 
సిద్దిన్‌+పొందున్‌= ఫలవంతమవుతుంది; కామంబు= కామాన్ని; 'కోధరయంబున్‌= కోపావేశాన్ని; మగిడించి= అణచిపెట్టి; దండము= 
దండనీతిని; సమత్వ వ్యాప్తిన్‌+చెల్లించుచున్‌= సమదృష్టితో చేస్తూ; ధరన్‌+పాలించిన రాజు= రాజ్యమేలిన రాజు; పొందుగతిన్‌= 
పొందే మార్గాన్ని పొందటం; ఏరికిన్‌= ఎవరికైనా; శక్యమే?= సాధ్యమా? (సాధ్యం కాదని భావం). 


తాత్పర్యం: 'ఓ మాంధాతా! అన్ని ధర్మాలలోనూ రాజధర్మమే శ్రేష్టమైనది. ఏ రీతిగా చూసినా ప్రజలను ప్రేమతో 
పాలిస్తేనే రాజు ఉత్తమసిద్ధి పొందుతాడు. కామ(క్రోధాలను వరించి, దండనీతిని సమంగా అమలు చేస్తూ రాజ్య 
మేలే రాజు పొందే ఉత్తమగతి ఇతరులకు సాధ్యం కాదు”. 

వ. అని పలికి పురందరుం డందటు రాజులం గలయం గనుంగొని. 248 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పురందరుండు= ఇంద్రుడు; అందజు రాజులన్‌= అక్కడున్న రాజులందరినీ; 
కలయన్‌+కనుంగొని= పరిశీలనగా చూచి. 


తాత్పర్యం: అని చెప్పి ఇంద్రుడు అక్కడున్న రాజులందరిని చూచి - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  “లోకపాలాత్ములరు మీరు మీకు భెక్ష।; చరణ మర్చమే? ప్రజం బ్రోపు సమరముక్త 

దేహు లగుటయు నమ్మేలు తెచ్చు సంశ । యంబు; వలవదు మీ పద మధికతరము. 249 
ప్రతిపదార్హం: మీరు= మీరంతా; లోక పాల+ఆతు శైలరు= లోక పాలకుల అంశలతో పుట్టారు; మీకున్‌; భైక్షదరణము+అర్హమే?= 
భిక్షాటనం తగిందా?; ప్రజన్‌= ప్రజలను; (ప్రోపు= సంరక్షించటమూ; సమరముక్త దేహులు+అగుటయున్‌= యుద్ధంలో మరణించే 


శరీరం కలిగిన వారు కావటంవలన; ఆ+మేలు+తెచ్చున్‌= ఆ మంచిని చేకూరుస్తాయి; సంశయంబు వలవదు= సందేహించవద్దు; 
మీ పదము+అధిక తరము= మీ రాజ పదవి శ్రేషస్టతరమైనది. 


తాత్పర్యం: మీరు పాలకస్వరూపులు. మీకు భిక్షాచరణం తగదు. ప్రజారక్షణం, యుద్ధంలో శరీరత్యాగం, మీకు 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 267 


శుభప్రదం. ఇందులో సందేహం లేదు. మీ స్థానం చాలా గొప్పది. 
వ. అని చెప్పి దేవేంద్రుండు దివంబునకుం జనియె. 250 
తాత్పర్యం: అని తెలిపి దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. 
చ. అది యొకండేల వేదములయందు. బురాణములం బ్రసిద్ధకో 
విదులు బహుప్రదేశముల వేమటజు. గాంచి మనుష్యులెల్ల భూ 


మిదయితుకంటె. దక్కున యమేయ సుధర్మము లీడుగావు ని 
ర్మదకృత దండనీతి కనరా మనమెల్ల వినంగ నెప్పడున్‌. 251 


ప్రతిపదార్హం: అది+ఒకండు+ఏల= అంతేకాదు; వేదముల+అందున్‌= వేదాలలోనూ; పురాణములన్‌= పురాణాలలోనూ; 
ప్రసిద్దకోవిదులు= ప్రసిద్ధ పండితులు; బహు ప్రదేశములన్‌= పలుప్రాంతాలలో; వేమయున్‌+కాంచి= అనేక పర్యాయాలు గమనించి, 
మనుష్యులు+ఎల్లన్‌= మానవులంతా; భూమిదయితు కంటెన్‌+*తక్కువ= రాజుకంటె తక్కువవారు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; 
నిర్మదకృత దండనీతికిన్‌= అహంకార రహితమైన దండనీతికి; అమేయ=  కొలతకందని; సుధర్మములు= ఉత్తమధర్మాలు; 
-ఈడు+కావు= సమానం కావని; మనము+ఎల్లన్‌ వినంగన్‌= మనమంతా వినే విధంగా; అనరా= చెప్పలేదా? 


తాత్పర్యం: అంతేకాదు. వేదాలలో, పురాణాలలో, ఇంకా పలుచోట్ల ప్రసిద్ధ పండితులు అనేక పర్యాయాలు పరిశీలించి 
మానవులంతా రాజుకంటె తక్కువ అని చెప్పారు. మన కందరికీ స్పష్టమయ్యెటట్టు అహంకారరహితమైన దండనీతికి 
ఇతర ఉత్తమధర్మాలు సమానం కావని చెప్పగా వినలేదా? 


ఉ  కావునం గామరోషముల. గ్రాాంచుచు నాశ్రమకోటి. గాచుచున్‌ 
భూవలయ ప్రజన్‌ సమత. బ్రోచుచు రాజ్యముసేంత మేలు; భి 
క్షావిధి లోనుగా6 గలుగు సారపు ధర్మములన్‌ ఘటించు మేల్‌ 
వావిరి నప్రయత్నమున వానికి వచ్చు నృపాల! యెమ్మెయిన్‌. 252 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా!; కావునన్‌= కాబట్టి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; కామ రోషములన్‌+క్రాయచున్‌= 
కామ(క్రోధాలను దహిస్తూ; ఆశ్రమకోటిన్‌+కాచుచున్‌= ఆశ్రమ ధర్మాలను రక్షిస్తూ; భూవలయ ప్రజన్‌= భూ మండలంలోని ప్రజలను; 
సమతన్‌+(ప్రోచుచున్‌= దండనీతితో సమానంగా పోషిస్తూ రాజ్యము+చేంత= రాజ్యాన్ని పాలించటం; మేలు= మంచిది; భిక్షావిధి 
లోనుగాన్‌+కలుగు= భిక్షాటనం మొదలైన వాటివలన కలిగేది; సారము+ధర్మములన్‌= శ్రేష్టమైన ధర్మాలతో; ఘటించు= కలిగే; 
మేల్‌= శుభం; వావిరి= (క్రమంగా; అప్రయత్నమునన్‌= ప్రయత్నం లేకుండానే; వానికిన్‌ వచ్చు= ఆ రాజుకు చేకూరుతుంది. 


తాత్పర్యం: *ఓ ధర్మరాజా! కామ(క్రోధాలను దహించి ఆ(శ్రమధర్మాలను రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా 
కాపాడుతూ రాజ్యం చేయటం మంచిది. భిక్షాటనం మొదలైన శ్రేష్టమైన ధర్మాలవలన సమకూరే శ్రేయస్సు క్రమంగా 
అనుకోకుండా రాజుకు లభిస్తుంది. 


విశేషం: తిక్కన శైలి [క్రమ(క్రమంగా ఉన్నతోన్నతమైనట్టు ఈ పద్యం నిరూపిస్తున్నది. అంత్యప్రాసలతో చెప్పదలచుకొన్న 
అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్న దీ పద్యం. 'సారపుధర్మములన్‌ో అనే ప్రయోగం చేసి మరొక్కసారి శ్రీకృష్ణు రాయబార ఘట్టంలో 
శ్రీకృష్ణుడు ధృతరా(్ష్రునితో రాజధర్మాన్ని గూర్చి చెప్పే సందర్భంలోని 'సారపుధర్మమున్‌ విమల సత్యము. . . ." అనే పద్యాన్ని 
గుర్తుచేసి రాజధర్మ విశిష్టతను తిక్కన సోదాహరణంగా వివరించాడు. 


268 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. అతిథుల దీనకోటుల ధనార్దిత లేని యతివ్రజంబు స 
మృతి. బరికింపు హర్ష మదమాన విషాదములం జొరంగ నీ 
క తొల6గ6 ద్రోవు నా యొడలు గావక భూప్రజం గాతు న వ్విని 
శ్చిత దృఢ బుద్ధి గల్గు మిది చేయు సమస్త సుధర్మసిద్ధులన్‌.' 253 

ప్రతిపదార్హం: అతిథులన్‌= అతిథులనూ; దీనకోటులన్‌= దీన జన సమూహాలనూ; ధన+అర్థిత లేని= ధనాన్ని కోరని; యతి 

(వ్రజంబున్‌= సన్యాసుల సమూహాన్ని; సమ్మతిన్‌+పరికింపు= మంచి మనసుతో చూడుము; హర్ష సంతోషం; మద= మదం; 

మాన= అభిమానం; విషాదములన్‌+చారంగనీక= దుఃఖం మొదలైన వాటిని మనసులో ప్రవేశించనీయకుండా; తొలంగన్‌+త్రోవు(ము)= 

తోసిపుచ్చుము; నా+ఒడలు+కావక= నా శరీర సంరక్షణ కాక; భూ ్రజన్‌+కాతున్‌= భూ ప్రజల్ని రక్షిస్తాను; అనే; వినిశ్చిత 
దృఢబుద్ధిన్‌= నిశ్చితమూ స్థిరమూ అయిన మనస్సును; కల్లుము= కలిగి ఉండుము; ఇది= ఈ పద్దతి; సమస్త సుధర్మ సిద్దులన్‌= 
అనేక ఉత్తమ ధర్మాలవలన కలిగే ప్రయోజనాన్ని; చేయున్‌= కలిగిస్తుంది. 

తాత్సర్యం: అతిథులనూ, దీనులనూ, యతీం[ద్రులనూ మంచిమనసుతో గమనించుము. సంతోషమూ, అహంకారమూ, 

అభిమానమూ, దుఃఖమూ అనేవాటిని మనసులోనికి రానీయకుండా తొలగించుము. “నా శరీర సంరక్షణమే ముఖ్యం” 

అని భావించక “ప్రజలను కాపాడతాను అనే స్థిరసంకల్పంతో ఉండటంవలన సమస్త ఉత్తమధర్మనిర్వహణంవలన 
కలిగే ప్రయోజనం సిద్దిస్తుంది.” 

వ. అనిన విని యజాతశత్రుండు 'మహాపురుషా! వర్ధ్థాశ్రమ విధంబులుం దద్రక్షణంబు చొప్పును దాన వచ్చు 
పెంపును నెటింగించితి; రాష్ట జనంబు లెయ్యది యాచరించి సుఖు లగుదు; రెటింగింపవే!' యని యడిగిన 
నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. 254 

ప్రతిపదార్హం: అనినన్‌ విని= అని చెప్పగా విని; అజాతశత్రుండు= పుట్టని శత్రువులు గల ధర్మరాజు; మహాపురుషా!= పురుషోత్తమా!; 

వర్ష+ఆ(శ్రమ విధంబులున్‌= వర్ణాశ్రమ ధర్మాలను; తద్‌+రక్షణంబు చొప్పును= వాటిని రక్షించే తీరునూ; దానన్‌= దానివలన; 
వచ్చు= కలిగే; పెంపును= ఆధిక్యాన్నీ; ఎజింగిచితి(వి)= తెలియజేశావు; రాష్టజనంబులు= ర్యాష్ట ప్రజలు; ఏ+అది+ఆచరించి= 
దేన్ని చేసి; సుఖులు+అగుదురు= సుఖిస్తారో; ఎటింగింపవే= తెలియజెప్పవే; అని+అడిగినన్‌= అని ప్రార్ధించగా; ఆ+మహీకాంతునకున్‌= 

ఆ ధర్మరాజుతో; శాంతనవుండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్టా పలికాడు. 

తాత్పర్యం: భీష్ముడు చెప్పిన మాటలను విన్న ధర్మరాజు భీష్ముడితో 'వర్ణాశ్రమ ధర్మాలను, వాటి సంరక్షణ విధానాన్ని, 

దానివలన కలిగే ఫలితాన్ని తెలియజేశావు. ఇంకా ర్యాష్ట్రప్రజలు ఏ కార్యాచరణంవలన సుఖాన్ని పొందుతారో 

తెలియజేయుము'” అని ప్రార్ధించగా, ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా అన్నాడు. 


రాష్ట్ర జనుల కర్షధర్మములు భీష్కుండు ధర్మజునకు. దెలుపుట (సం. 12-67-2) 


ర 


రాజు నుత్తమగుణ భ్రాజిష్టు నభిషిక్తు.।; గావించుకొని, యెల్ల కార్యములును 
దన్ముఖంబున౦ జెల్ల దద్దయు సుఖముండ6 । బదయుదు; రొకండు భూపాలనంబు 
సేతలేకున్న దుళ్చేప్టితు లై జను । లన్యోన్య దారధనాపహరణ 

మాచరింతురు; మీల యట్టుల బలవంతు । లల్పుల6 దమకు నాహారములుగ6 


తే. గొంద్రు; భూపతిలేకున్న మండ్రె జనము? । లధిప! కృషి సేయుటయును బేహార మాడు 
టయును గోరక్ష గావించుటయును మొదలు । గాంగ6 బ్రదికెడు తెరువులు గాసిగావె! 255 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 269 


ప్రతిపదార్ధం: అధిప!= ఓ ధర్మరాజా!; ఉత్తమగుణ భ్రాజిష్టున్‌= ఉత్తమ గుణాలచేత ప్రకాశించే రాజును; అభిషిక్తున్‌+కావించుకొని= 
రాజుగా అభిషేకించుకొని; ఎల్లకార్యములును= సమస్త కార్యాలనూ; తద్‌+ముఖంబునన్‌+చెల్లన్‌= ఆ రాజానుమతితో 
నెరవేరుతుండగా; తద్దయున్‌= మిక్కిలి; సుఖము+ఉండన్‌+పడయుదురు= సుఖంగా ఉంటారు; ఒకడు భూపాలనంబు+చేంత 
లేకున్న= ఒకడు రాజ్యపాలనం చేయకపోతే (రాజు లేకపోతే); జనులు= ప్రజలు; దుళ్ళేష్టితులు+ఐ= దుర్మార్గ వర్తనులై; అన్యోన్య= 
పరస్పరం; దార, ధన+అపహరణము+ఆచరింతురు= భార్యలను, ధనాన్ని దొంగిలిస్తారు; మీల+అట్టులన్‌= చేపల రీతిగా; 
బలవంతులు= బలం కలిగినవారు; అల్పులన్‌= బలహీనులను; తమకున్‌+ఆహారములుగన్‌+కొండ్రు= తమకు ఆహారంగా 
(గ్రహిస్తారు; భూపతిలేకున్నన్‌= రాజు లేకుంటే; జనము= ప్రజలు; మం(డై?= జీవిస్తారా?; కృషి*చేయుటయును= వ్యవసాయం 
చేయటమూ; బేహారము+ఆడుటయును= వ్యాపారం చేయటమూ; గోరక్ష కావించుటయును= ఆవులను కాపాడటమూ; 
మొదలుగా.గన్‌= మొదలైన; బదికెడు తెరువులు= జీవించే మార్గాలు; గాసి+కావె?= నాశనమవుతాయి కదా! 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఉత్తమగుణవిలసితుడైన రాజును అభిషేకించుకొని, ఆ రాజు మూలాన సమస్త 
కార్యాలను నిర్వర్తింపజేసికొంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలనం లేకపోతే ప్రజలు దుర్మార్లవర్తనులై 
పరస్పరం భార్యలను, ధనాన్ని దొంగిలించటం ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్టుగా 
బలవంతులు బలహీనులను ఆహారంగా (గ్రహిస్తారు. రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయమూ, 


వర్తకమూ, గోసంరక్షణమూ మొదలైన జీవనోపాధి మార్గాలు నాశనమవుతాయి. 
వ. వినుము. 256 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. 


సీ. _ జను లొక్కతథిం దొల్లి సమయంబు6 దమలోనం । జేసి క్రూరతయు మ్రుచ్చిమియు అంకు 
సైంపక యట్టి దుర్దను నందటును గూడి । శాసించువారుగా. జాలి తమకు 
నధిపతియు6గ నొరునాసపడక యుండి । నడవడి బహుకారణముల. జిక్కు 
వడిన, విషణులై బ్రహ్మంగానంగం బోయి । మాకు రక్షకుండుగ మహిపుం డొకండు 


తే. వలయు రూపింపు; మాతని గొలిచి బ్రదుకు । వార మనుటయు, నజుండును వారి వలని 
కరుణ మనువు నిరూపించె; నరు లసత్య । చరితు లని పాలనమునకు. జొరండడ యతండు. 257 


ప్రతిపదార్దం: తాల్లి = పూర్వకాలంలో; ఒక్కతటిన్‌= ఒకానొక సందర్భంలో; జనులు= ప్రజలు; తమలోనన్‌+సమయంబున్‌ చేసి= 
తమలో ఒక శపథంచేసి; క్రూరతయున్‌= (క్రూరత్వమూ; (మ్రుచ్చిమియున్‌= దొంగతనమూ; అంకున్‌= వ్యభిచారమూ; సైపక= 
సహించలేక; అట్టి దుర్జనున్‌= అట్టాంటి దుర్మార్గుడిని; అందరును+కూడి= అందరూ కలిసి; శాసించు వారుగాన్‌+చాలి= అదుపులో 
పెట్ట గలిగేవారుగా ఉండి; తమకున్‌+అధిపతియుంగన్‌= తమకు ప్రభువుగా; ఒరున్‌+ఆసపడక+ఉండి= ఇతరు డెవ్వడిని ఇష్టపడక; 
నడవడి= వారి జీవితం; బహుకారణములన్‌= అనేక కారణాలవలన; చిక్కు+పడినన్‌= కష్టాలమయం కాగా; విషణ్జులు+ఐ= 
దుఃఖితులై; బ్రహ్మన్‌+కానంగన్‌+పోయి= బ్రహ్మను దర్శించటానికై వెళ్ళి; మాకున్‌; రక్షకుడుగన్‌= సంరక్షకుడుగా; మహిపుండు+ఒకండు 
వలయున్‌= ఒకరాజు కావాలి; రూపింపుము= చూపించుము; ఆతనిన్‌+కొలిచి= అతడిని సేవించి; బ్రదుకువారము= జీవిస్తాం; 
అనుటయున్‌= అని ప్రార్ధించగా; అజుండును= బ్రహ్మ; వారి వలని కరుణన్‌= వారి మీది దయతో; మనువు నిరూపించెన్‌= 
మనువు మీ రాజని చూపించాడు; అతండు= ఆ మనువు; నరులు+అసత్య చరితులు+అని= మానవులు అసత్య జీవనులని; 
పాలనమునకున్‌+చారడు= ప్రజలను పాలించటానికి ఇష్టపడ లేదు. 


270 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: పూర్వకాలంలో ఒకానొక సమయంలో ప్రజలు తమలోనే ఉన్న (క్రూరత్వం, దొంగతనం, వ్యభిచారం 
మొదలైన దుర్గుణాలను సహించక అట్లాంటి పనులను చేస్తున్న దుర్మార్లుడిని అందరూ కలిసి శాసించగలిగి 
ఉండి, తమకు ఇతరు లెవరూ రాజుగా ఉండ నవసరం లేదని భావించి కొంతకాలం ఉండి, వారి జీవితాలు 
అనేక కారణాలవలన కష్టాలకు లోను కాగా, దుఃఖితులై (బ్రహ్మను దర్శించటానికి వెళ్ళారు. వెళ్ళి “మాకు రక్షకుడుగా 
రాజు ఒకడు కావాలి. నిక్దేశించుము. అతడిని సేవించి మేము జీవిస్తాం అని అనగానే బ్రహ్మ వారి మీద దయతో 
మనువు అనే రాజును చూపించాడు. నరులు అసత్య వర్తనులు కాబట్టి ఆ మనువు వారిని పాలించటానికి ఇష్టపడలేదు. 


వన. _చొరకున్ననజ్ఞనంబు లమ్మహాత్మునితో 'నీకుం బుయిలోడ నేల? ప్రజలచేత. బశువులయందును బసిండిని 
నేంబది యగు నంశంబును, ధాన్యంబున దశమ భాగంబును భండారంబుగా. బుచ్చికొని శస్తోపజీవుల 
నెల్ల నీ వారిం జేసికొని బలవంతుండవై దుష్టనిగ్రహ శిష్ట ప్రతిపాలనం బాచరింపు; మే మందజము ని 
ననుసరించి నీ పనుపు చేయంగల వార; మధర్మ వర్తనులు నీ చేతం జెడువారు; ధర్మవర్తనులు చేసిన 
ధర్మంబున నాణవపాలు నిన్నుం జేరంగలయదిగా నొడంబడితి; మింద్రుండు దేవతల రక్షించు మాడ్కి మమ్ము 
రక్షించుకొని సుఖంబుండు మనుటయు. 258 


ప్రతిపదార్థం: చారకున్నన్‌= ఆ మనువు అంగీకరించకపోవటంతో; ఆ జనంబులు= ఆ ప్రజలు; ఆ+మహా+ఆత్మునితోన్‌= ఆ 
మహనీయుడైన మనువుతో; నీకున్‌+పుయిలోడన్‌+ఏల?= నీకు సంకోచమెందుకు?; ప్రజలచేతన్‌= ప్రజలవలన; పశువుల+అందును= 
పశువులలో; పసిండిని= బంగారంలో; ఏంబది+అగు అంశంబును= సగభాగమూ; ధాన్యంబునన్‌= పండించిన పంటలో; దశమ 
భాగంబును= పదవవంతును; భండారముగాన్‌= ధనకోశం కొరకై; పుచ్చికొని= తీసికొని; శస్త్ర+ఉపజీవులన్‌+ఎల్లన్‌= ఆయుధాల 
వలన జీవించేవారినందరినీ; నీవారిన్‌+*చేసికొని= నీ అధీనంలో ఉంచుకొని; బలవంతుండవు+ఐ= బలసంపన్నుడవై; దుష్టని[గ్రహ= 
దుష్టశిక్షణ; శిష్ట ప్రతిపాలనంబు+ఆచరింపుము= దుష్టశిక్షణా శిష్ట రక్షణమూ చేయుము; ఏము+అందరమున్‌= మేమందరమూ; 
నిన్ను+అనుసరించి= నీకు అనుగుణంగా నడిచి; నీపనుపు+చేయన్‌+కలవారము= నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటాం; నీ చేతన్‌= నీ 
వలన; అధర్మవర్తనులు= దుర్మార్గాలు చేసినవారు; చెడువారు= చెడిపోతారు; ధర్మవర్తనులు= ధర్మాన్ని పాటించేవారు; చేసిన= 
ఆచరించే; ధర్మంబునన్‌= ధర్మంలో; ఆజవపాలు= ఆరోవంతు; నిన్ను+చేరన్‌+కలయదిగాన్‌= నీకు చెందే విధంగా; ఒడంబడితిమి= 
అంగీకరించాం; ఇంద్రుండు= దేవేంద్రుడు; దేవతలన్‌ రక్షించు మాడ్కిన్‌= దేవతల్ని రక్షించే విధంగా; మమ్ము రక్షించుకొని= మా 
సంరక్షణ చేస్తూ; సుఖంబు+ఉండుము+అనుటయున్‌= సుఖంగా ఉండుము అని చెప్పగా. 


తాత్పర్యం: మనువు ప్రజలను పాలించటానికి అంగీకరించకపోవటంతో ఆ మహానీయుడితో ప్రజలు ఇట్టా అన్నారు. 
“నీకు సంకోచమెందుకు? ప్రజల నుండి పశువులలోను, బంగారంలోనూ సగభాగం నీ సొత్తు పంటలలో పదవ 
భాగాన్ని కోశంకొరకు (గ్రహించి, ఆయుధాల వలన జీవించేవారి నందరినీ నీవారిగా చేసికొని బలవంతుడవై దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ కావించుము. మేమంతా నీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాం. దుర్మార్గులు నీవలన నాశనమవుతారు. ధర్మాత్ములు 
చేసిన ధర్మంలో ఆరోవంతు నీకు చెందేటట్లు అంగీకరిస్తున్నాం. ఇంద్రుడు దేవతలను రక్షించే విధంగా మా 
రక్షణభారాన్ని స్వీకరించి సుఖంగా ఉండవలసింది” అని పలికారు. 


క్త అత( డొడంబడి యత్తెణంగున | నతిబలనంతు( డయి నీతి నంచిత నుగును 
ద్దత నిక్రనుమునం దగ నీ । క్షితి. బాలించె; సుఖులై రశేష జనములున్‌. 259 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 271 


ప్రతిపదార్థం: ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; అతండు+ఒడంబడి= ఆ మనువు అంగీకరించి; అతిబలవంతుండు+అయి= మిక్కిలి 
బలవంతుడై; నీతిన్‌= దండనీతితో; అంచితము+అగు= ఒప్పుతున్న; ఉద్దత విక్రమమునన్‌= పరాక్రమాతిశయంతో; తగన్‌= 
తగినరీతిలో; ఈ క్షితిన్‌= ఈ భూమిని; పాలించెన్‌= పరిపాలించాడు; అశేష జనములున్‌= ప్రజలంతా; సుఖులు+ఐరి= సుఖంగా 
జీవించారు. 


తాత్పర్యం: ఆ విధంగా మనువు అంగీకరించి మిక్కిలి బలవంతుడై నీతిబద్ధంగా పరా[క్రమాతిశయంతో, తగిన 
రీతిలో ఈ భూమిని పాలించాడు. సమస్తప్రజలూ సుఖజీవనం గడిపారు. 


ఉ. కావున మేలు సేయదె జగజ్జనకోటికి రాజునాజ్ఞమైం 
బోవుట; యాతనిం దగిన పూజల. దృప్తునింజేంత; దేవసం 
భావన. గొల్వ తండొకటంబాడి తొఅంగిన సైంచు టిట్లు సం 
భావితుం. జేయంగా నతని పంపొనరింతురు మొక్కి శత్రులున్‌. 260 


ప్రతిపదార్హం: కావునన్‌= కాబట్టీ; రాజు+ఆజ్ఞమైన్‌+పోవుట= రాజాజ్ఞ చొప్పున నడచుకొనటం; ఆతనిన్‌= ఆ రాజును; తగిన 
పూజలన్‌= అర్హమైన పూజలతో; తృప్తునిన్‌+చేంత= సంతృప్తి పరచటమూ; దేవ సంభావనన్‌+కొల్వు= దైవంతో సమానంగా 
'సేవించటమూ; అతండు= ఆ రాజు; ఒకటన్‌= ఏదైనా ఒక విషయంలో; పాడి+తొజంగినన్‌= న్యాయం తప్పినా; సైయట= 
ఓర్చుకొనటం; జగత్‌+జనకోటికిన్‌= భూ ప్రజ సమూహానికి; మేలు+చేయదె?= శుభకరం కాదా?; ఇట్టు= ఈ విధంగా; 
సంభావితున్‌+చేయంగాన్‌= ప్రజలు రాజును గౌరవించగా; శత్రులున్‌= శత్రువులు కూడా; మొైక్కి= నమస్కరించి; అతని 
పంపు+ఒనరింతురు= ఆ రాజాజ్ఞను శిరసావహిస్తారు. 


తాత్పర్యం: అందువలన రాజానుమతితో నడుచుకొనటం, ఆ రాజును తగిన పూజలతో సంతృప్తి పరచటం, దైవంతో 
సమానంగా సేవించటం, ఒకవేళ ఏదైనా విషయంలో న్యాయం తప్పినా సహించటం ప్రజలకు మేలే కలిగిస్తుంది. 
ఈ విధంగా ప్రజలు రాజును గౌరవిస్తే శత్రువులు సైతం వినమ్రులై అతడి ఆజ్ఞను శిరసా వహిస్తారు. 
క. _ తనవారు పెద్ద సేయని । మనుజేశు నరాతిజనులు మదిని సరకుగాం 

గొన; రది భూప్రజ కొప్పదు | విను! కావున. బతికి. బ్రజలు వెజిచుట యొప్పున్‌. 261 
ప్రతిపదార్దం: విను= ఓ ధర్మరాజా! వినుము; తనవారు= తన రాజ్యంలోని ప్రజలే; పెద్ద+చేయని= గౌరవించని; మనుజ+-ఈశున్‌= 
రాజును; అరాతి జనులున్‌= శత్రువులు కూడా; మదినిన్‌= మనసులో; సరకుగాన్‌+కొనరు= లెక్కచేయరు; అది= ఆ విధంగా 


రాజును గౌరవించక పోవటమనేది; భూ ్రజకున్‌= ప్రజలకు; ఒప్పదు= తగదు; కావునన్‌= అందువలన; పతికిన్‌= రాజునకు; 
ప్రజలు వెజచుట+ఒప్పున్‌= ప్రజలు భయపడటమే యుక్తం. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! తన ప్రజలే గౌరవించని రాజును శత్రువులు ట్‌ మాత్రం లెక్క చెయ్యరు. రాజును 
గారవించకపోవటం ప్రజలకు ఉచితం కాదు. కాబట్టి రాజు అంటే ప్రజలు భయపడటమే సముచితం. 
తే. వాహనాసన శయ్యా నివాసములును, । భోజ్య గంధ మాల్యాంబర భూషణములు, 

గుప్తియును నరపతికి నెక్కుడుగ వలయు । నను తలంపున. బ్రజలకు మనుట గుణము. 262 


ప్రతిపదార్థం: వాహన= వాహనం; ఆసన= పీఠం; శయ్యా= పడక; నివాసములును= గృహమూ అనేవి; భోజ్య, గంధ, మాల్య+అంబర 
భూషణములున్‌= ఆహార పదార్దాలు, చందనాది సుగంధాలు, పుష్పమాలలు,వ(స్తాలు,అలంకారాలు అనేవి; గుప్తియును= రక్షణమూ; 


272 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నరపతికిన్‌*ఎక్కుడుగన్‌ వలయున్‌= రాజుకు ఎక్కువ అవసరం; అను తలంపునన్‌= అనే ఆలోచనతో; మనుట= జీవించటం; 
భూజనుల గుణము= (ప్రజల కుండవలసిన సద్గుణం. 


తాత్పర్యం: వాహనాలు, సింహాసనాలూ, శయ్యాగృహాలూ, ఆహార పదార్థాలూ, చందనాది సుగంధద్రవ్యాలూ, 
పుష్పమాలలూ, వ(స్తాలంకారాలూ, రక్షణా రాజుకు మిక్కిలి అవసరమనే సద్భావనతో ప్రజలు జీవించటం 


అవసరం. 


చ. అతండును మందహాస సహితాలపనంబును, సత్యభాషణ 
వ్రతమును, సంవిభాగ నిరవద్యతయున్‌, సమభావముం, గృత 
జ్ఞతయు, జితేంద్రియత్వముం బ్రసాద గుణంబును గల్లి భూమికిం 
బిత్భసముండై విరోధి జన భీషణ సారత నొప్పం బెం పగున్‌. 263 


ప్రతిపదార్హం: అతండును= ఆ రాజుకూడా; మందహాస సహిత= చిరునవ్వుతో కూడిన; ఆలపనంబును= సల్ద్టాపమూ; సత్యభాషణ 
(వ్రతమును= సత్యాన్ని చెప్పే నియమమూ; సంవిభాగ నిరవద్యతయున్‌= విభజించటంలో ఉత్కృష్టతా; సమభావమున్‌= అందరిపట్ల 
సమానమైన భావమూ; కృతజ్ఞతయున్‌= చేసిన మేలును మరచిపోకుండటమూ; జిత+ఇంద్రియత్వమున్‌= ఇం(ద్రియ ని[గ్రహమూ; 
ప్రసాద ఫలంబును= ప్రసన్న గుణమూ; కల్లి= కలిగి ఉండి; భూమికిన్‌= భూమి ప్రజలకు; పిత్ససముండు+ఐ= తండ్రితో సమానమైన 
వాడై విరోధి జన భీషణ= శత్రు ప్రజలకు భయాన్ని కలిగించే రీతిలో; సారతన్‌= బలంతో (శౌర్యంతో); ఒప్పన్‌= వెలుగొందితే; 
పెంపు+అగున్‌= గొప్పగౌరవం కలుగుతుంది (అభ్యున్నతి కలుగుతుంది). 


తాత్సర్యం: రాజు చిరునవ్వుతో కూడిన సల్హాపం, సత్య భాషణ నియమం, భాగవిభజనలో జొన్నత్యం, అన్నిటియందు 
అందరియందు సమభావం, కృతజ్ఞతా భావం, ఇంద్రియ నిగ్రహం, ప్రసన్న గుణం కలిగి ఉండి భూప్రజలను తండ్రితో 
సమానంగా చూస్తూ విరోధిజన భయంకరుడై ప్రకాశిస్తే అత్యంత గౌరవం కలుగుతుంది”. 


వ.  అనుటయుం గౌంతేయాగ్రజుండు ' మనుష్యుల కెల్ల రా జధిపతియును దైవంబునుంగా విప్రులు చెప్పి; రట్లగుట 
యేమిటనో? యని యుండుదు;నది మీవలనం బ్రస్పుటంబుగా వింటి' నని పలికిన; గాంగేయు. 'డింకనుం 
జెప్పెదం దొల్లి వసుమనుం డను మానవేంద్రుండు నీవ పోలె వితర్మించి బృహస్పతి నడిగిన, నతం డతనికిం 
జెప్పిన భంగి యాకర్ణింపు' మని యిట్లనియె. 264 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీ పుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
మనుష్యులకున్‌+ఎల్లన్‌= మానవు లందరికీ; రాజు+అధిపతియును= రాజును ఏలికగాను; దైవంబునున్‌+కాన్‌= దేవుడుగాను; 
విప్రులు= బ్రాహ్మణులు; చెప్పిరి= చెప్పారు; అట్టు+అగుట+ఏమిటనో+అని+ఉండుదున్‌= అట్టా కావటం ఎందుకో అనే సందేహంతో 
ఉన్నాను; అది మీ వలనన్‌= అది మీ వలన; ప్రస్ఫుటంబుగాన్‌ వింటిని+అని పలికినన్‌= స్పష్టంగా విన్నానని చెప్పగా; గాంగేయుండు= 
భీష్ముడు; ఇంకనున్‌+చెప్పెదన్‌= ఇంకా చెప్పుతాను; తొల్లి= పూర్వం; వసుమనుండు+అను= వసుమనుడనే; మానవ+ఇంద్రుండు= 
మానవులలో ్రేష్టుడైన రాజు; నీవపోలెన్‌= నీవలెనే; వితర్కించి= సందేహించి; బృహస్పతిన్‌+అడిగినన్‌= బృహస్పతిని అడుగగా; 
అతండు+అతనికిన్‌+చెప్పిన భంగిన్‌= ఆ బృహస్పతి వసుమను డనే రాజుకు చెప్పిన రీతిని; ఆకర్షింపుము+అని= వినవలసిం దని; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 'మానవులందరికీ రాజు ఏలిక మాత్రమే కాకుండా దైవస్వరూపుడని 
(బ్రాహ్మణులు చెప్పారు. అ దేమిటో ఎందుకో అనే సందేహం ఉండేది. దానికి సమాధానంగా మీవలన స్పష్టంగా 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 273 


తెలిసికొన్నాను” అని ధర్మరాజు పలికాడు. అప్పుడు భీష్ముడు “ఇంకా వివరిస్తాను వినుము. పూర్వం వసుమనుడనే 
రాజు నీవలెనే వితర్కించి బృహస్పతిని ప్రశ్నించగా అతడు ఆ రాజుతో చెప్పిన విధానాన్ని తెలిసికొ'మ్మని 
ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


బృహస్పతి వసుమునుండను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము (సం. 12-68-1) 


తే. లోకములు లోక ధర్మంబులును నృపాల! ।; రాజ మూలముల్‌; రాజ విరహిత మైన 

పుడమి జనులకు నింకిన మడువులోని । జలచరంబులు పడుపాటు సంభవిల్లు. 265 
ప్రతిపదార్దం: నృపాల!= ఓ ధర్మరాజా!; లోకములున్‌= జగాలు; లోకధర్మంబులును= లోకాలలో అనుసరించబడే ధర్మాలు; 
రాజమూలముల్‌= రాజుపై ఆధారపడి ఉంటాయి; రాజ విరహితము+ఐన= రాజు లేకుండా పోతే; పుడమి జనులకున్‌= భూ ప్రజలకు; 
ఇంకిన మడువులోని= నీరు ఇంకిపోయిన చెరువులోని; జలచరంబులు= నీటిలోని ప్రాణులైన చేపలు; పడుపాటు= పడే కష్టం; 
సంభవిల్టున్‌= కలుగుతుంది. 
తాత్పర్యం: ఓధర్మరాజా! లోకాలు, లోకధర్మాలు అనేవి రాజుమీద ఆధారపడి ఉంటాయి. రాజు లేకపోతే భూ 
ప్రజలకు నీ రింకిపోయిన మడుగులోని జలచరాలకు కలిగే కష్టం కలుగుతుంది. 


విశేషం: అలం: నిదర్శన. 


క. _ తరణి శశాంకులతేజ । స్సురణము లేకున్న యట్లు భూజనములు ని 


ర్థర దురితత6 జేడ్పడుదురు । నరపాలక విహిత పాలనము లేకున్నన్‌. 266 
ప్రతిపదార్థం: నరపాలక విహిత పాలనము= రాజు విధించిన పరిపాలనం; లేకున్నన్‌= లేకపోతే; తరణి శశాంకుల= సూర్యచం(ద్రుల 
యొక్క; తేజః+స్సురణము లేకున్న+అట్టు= కాంతి స్ఫూర్తి లేని రీతిగా భూజనములు= ప్రజలు; నిర్భరదురితతన్‌= అత్యంత 
పాపంతో; చేడ్పడుదురు= బాధలకు గురి అవుతారు. 
తాత్పర్యం: రాజు విధించే పరిపాలనం లేకుండా పోతే సూర్యచంద్రుల వెలుగులు లేకపోయిన రీతిగానే ప్రజలు 
మిక్కిలి పాపంతో బాధలకు గురి అవుతారు. 
విశేషం: అలం: నిదర్శన. 

క. _ తనధన మిదియని యూఆడి । మనం బరిణయ మాదియైన మహితోతృవముల్‌ 
కొనియాడ నెవ్వరికి వ । చ్చునె? జనపాలుండు లేనిచో నిర్ణయతన్‌. 267 


ప్రతిపదార్హం: జనపాలుండు లేనిచోన్‌= రాజు లేకుంటే; నిర్భయతన్‌= భయరహితంగా; ఇది తన ధనము+అని= ఇది తన ధనమని; 
ఊటిడీ= ఉపశమించి; మనన్‌= బ్రతకటానికి; పరిణయము+ఆది+ఐన= వివాహం మొదలైన; మహిత+ఉత్సవముల్‌= గొప్ప 
ఉత్సవాలు; కొనియాడన్‌= ప్రశంసించటానికి; ఎవ్వరికిన్‌+వచ్చునె!= ఎవరికైనా సాధ్యమా! 

తాత్సర్యం: రాజు లేకుండాపోతే నిర్భయంగా ఇది తన ధనమని, ప్రశాంతంగా జీవించటానికిగాని, వివాహాది 
శుభకార్యాలను మహోత్సాహంతో చేసి ప్రశంసించటానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. 


తే. విభుండు లేకున్న జనములు సభయ పహృదయు । లగుచు హాహా నినాదంబు లడర6 దల్ల 
డిల్లుదురు; రాజు లేమియ యొల్లవారు । లేమి; కల్మియ కల్మి దుర్లేపరహిత! 268 


274 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: దుర్లేప రహిత!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; విభుండు లేకున్నన్‌= రాజు లేకపోతే; జనములు= (ప్రజలు; 
సభయ హృదయులు+అగుచున్‌= భయంతో కూడిన మనస్సులు కలవారై; హాహా నినాదంబులు+అడరన్‌= హాహాకారాలు చేస్తూ; 
తల్లడిల్లుదురు= సంక్షోభం పొందుతారు; రాజు లేమియ= రాజు లేకపోవటమనేదే; ఎల్లవారు లేమి= అందరూ లేకపోవటమే; 
కల్మియ= రాజును కలిగి ఉండటమే; కల్మి= నిజమైన సంపద. 


తాత్పర్యం: ఓ పాపరహితుడవైన ధర్మరాజా! రాజు లేని రాజ్యంలో ప్రజలు భయాందోళనలతో కూడిన హృదయాలు 
కలవారై, హాహాకారాలు చేస్తూ తల్లడిల్లి పోతారు. రాజు లేకపోవటం అంటే బంధుమి(త్రాదులు లేనట్టే; రాజు ఉంటే 
అందరూ ఉన్నట్లే, 


క  యాగములును, భోగములును, । ద్యాగములును, బహువిధముల ధర్మములు మహా 
భాగా! నరపతి రక్షా; యోగంబున. జెల్లుం బ్రజకు నుల్లాసముగన్‌. 269 


ప్రతిపదార్హం: మహాభాగా!= గొప్ప భాగ్యవంతుడవైన ఓ ధర్మరాజా! నరపతి రక్షా యోగంబునన్‌= రాజ సంరక్షణ మనే అదృష్టం 
వలన; యాగములున్‌= యజ్ఞాలు; భోగములును= సర్వభోగాలు; త్యాగములును= దానం చేయటం మొదలైన విడుపులు; 
బహువిధముల ధర్మములున్‌= పలువిధా లైన ధర్మాలు; ప్రజకున్‌= ప్రజలకు; ఉల్ద్లాసముగన్‌= ఉత్సాహంతో కూడి; చెల్టున్‌= 
ఒప్తుతాయి. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజసంరక్షణ అనే అదృష్టం లభిస్తే ప్రజలకు యజ్ఞయాగాలు, భోగభాగ్యాలు, 
దానత్యాగాలు, పలురీతుల ధర్మాలు ఆనందోత్సాహంతో సమకూరుతాయి. అప్పుడు వారంతా ఆనందంగా 
జీవిస్తారు. 


విశేషం: భోగాలు ఎనిమిది విధాలు: గృహం, శయ్య, వస్త్రం, ఆభరణం, ప్రీ పుష్పం, గంధం, తాంబూలం. ఇవి (ప్రవృత్తి భోగాలు. 
అట్టాగే నివృత్తి భోగాలు ఉన్నాయి. 


క. _ జఒకరునికి నలిగి యాతని । సకల హిరణ్యంబు రత్న సంచయమును బు 
చ్చుకొనుం, దనవలచిన వా । నికి నిచ్చు ధనేశు6 డండ్రు నృపు నట్టితథిన్‌. 270 


ప్రతిపదార్థం: ఒకరునికిన్‌+అలిగి= రాజు ఒకానొక శత్రు రాజుపై కోపించి; ఆతని= అతడియొక్క; సకల హిరణ్యంబున్‌= 
బంగారాన్నంతటినీ; రత్న సంచయమును= రత్నరాశినీ; పుచ్చుకొనున్‌= స్వాధీనం చేసికొంటాడు; తన వలచిన వానికిన్‌+ఇచ్చున్‌= 
తాను (ఆ రాజు) తనకు ఇష్టుడైన వాడికి అను[గ్రహిస్తాడు; అట్టి తటిన్‌= ఆ సమయంలో; నృపున్‌= రాజును; ధన+-ఈశుండు+అండ్రు= 
ధనానికి అధిపతి అయిన కుబేరుడని (ఆర్యులు) అంటారు. 


తాత్పర్యం: రాజు ఒకానొక శత్రువుపై ఆగ్రహించి వాడి సమస్త సంపదనూ రత్నరాసులనూ స్వాధీనం చేసికొని, 
తనకు ఇష్టమైనవాడికి అనుగ్రహిస్తాడు. ఆ సందర్భంలో రాజును కుబేరు డని పెద్దలు అంటారు. 


తే. చారచక్షుండై కను నెల్ల జగము; నపుడు । సూర్యు డంద్రు నరేంద్రు నకార్యకరుల6 
దునుము నయ్యెడ జముండు నాంజను; నతండు । దేవతాత్మకు6 డగుట సందియమె యధిప! 271 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నర+ఇంద్రున్‌= మానవ (శ్రేష్టుడైన రాజును; చారచక్షుండు+ఐ= చారు లనే (వేగులనే) కన్నులు 
కలవాడై; ఎల్ల జగమున్‌= సమస్త లోకాన్ని; కనున్‌= గమనిస్తాడు కాబట్టి; అపుడు= ఆ సందర్భంలో; సూర్యుండు+అండ్రు= సూర్యుడని 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 275 


(విద్వాంసులు) అంటారు; అకార్యకరులన్‌= కాని పనులు చేసేవారైన దుర్మార్గులను; తునుమున్‌= సంహరిస్తాడు; ఆ+ఎడన్‌= 
ఆ సందర్భంలో; జముండునాన్‌+*చనున్‌= యముడుగా పిలువబడతాడు; అతండు= అట్లాంటి రాజు; దేవతా+ ఆత్మకుండు+అగుట= 
దైవస్వరూపుడు కావటంలో; సందియమె?= సందేహముంటుందా? (ఉండదు). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజు చారులనే కన్నులు కలిగి ఉండటంచేత చారచక్షు డని పిలువబడతాడు. అట్లాంటి 
చారచక్షువైన రాజు లోకాన్నంతటినీ జాగరూకుడై పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దలు రాజును సూర్యుడని 
'ప్రశంసిన్తారు. దుర్మార్గులను సంహరించినప్తుడు రాజును యము డని విద్వాంసులు వక్కాణిస్తారు. కాబట్టి రాజు 
దైవస్వరూపుడు అనటంలో సందేహం ఉందా? 

నిశేషం: సర్వలోకసాక్షి సూర్యుడు. కనుకనే తిక్కన సూర్యప్రయోగం సార్ధకం. యముడు సమవర్తి. అందుచేత రాజు దైవస్వరూపు 
డనటం తిక్కన విజ్ఞతకు జౌచిత్యానికి నిదర్శనం. 


క. విను నృప! సమ్రాట్టు విరా । ట్టనియెడు శబ్దముల. బొగడు నాగమములు నె 
టన భూపాలకునన నా । తని దగ నర్దింపకుండ6 దగునె యొరులకున్‌? 272 


ప్రతిపదార్హం: నృప!= ఓ ధర్మరాజా!; విను= జాగ్రత్తగా వినుము; స(మ్రాట్టు= తన ఆజ్ఞతో రాజులను శిక్షించి రాజసూయయాగం 
చేసిన మండలేశ్వరుడు; విరాట్టు+అనియెడు= మిక్కిలి ప్రకాశించే వాడైన క్షత్రియుడు అనే; శబ్బములన్‌= మాటలచేత; భూపాలకున్‌= 
రాజును; నెట్టన= అనివార్యంగా; ఆగమములు= వేదాలు; పొగడున్‌+అనినన్‌= ప్రశంసిస్తున్నాయి అంటే; ఒరులకున్‌= ఇతరులకు 
అంటే పాలితులైన ప్రజలకు; అతనిన్‌= ఆ రాజును; తగన్‌= అర్హమైన రీతిలో; అర్భింపక+ఉండన్‌+*తగునె?= పూజించకుండా 
ఉండటం సముచితమేనా? (కాదు). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజును విరాట్టు, సమ్రాట్టు అని వేదాలు అనివార్యంగా ఘోషిస్తున్నాయి. అట్లాంటి 
రాజును ప్రజలు అర్హమైన రీతిలో పూజించకుండా ఉండటం తగునా? 


విశేషం: “రాజా భోజా విరాట్స్బమ్రాట్‌ క్షత్రియో భూపతి రృృపః 

య ఏీభి స్తాయతే శబ్దెః కస్తం నార్చితు మర్హతి; 
అనే మూల శ్లోకానికి పై పద్యం తిక్కన అనువాదం తిక్కన “రాజా, భోజః క్షత్రియః” అనే మాటలను వదలిపెట్టి 'విరాట్‌ సమ్రాట్టులను 
మాత్రం (గ్రహించాడు. పై మూల శ్లోకానికి నీలకంఠ వ్యాఖ్య ఇట్టా ఉన్నది. 'రాజేతి రాజా రంజకః, భోజః భోజ్య సుఖానామ్‌ భోజయితా, 
వివిధం రాజత ఇతి విరాట్‌; శ్రీమాన్‌ సమ్రా డితి రాజ్ఞా మపి రాజ్యే౭ కుంఠి తైశ్వర్యః' 
క. నియతిమెయి నెవ్వం డింద్రియ ।; జయమును, భక్తియును, జిత్తసారము, దృఢ సం 

శ్రయముం గలిగి కొలుచుం గృప ।; నయసంపన్నునింగం జేయు నధిపతి యతనిన్‌. 273 


ప్రతిపదార్ధం: నృపున్‌= రాజును; ఎవ్వండు= ఎవడైతే; నియతిమెయిన్‌= నియమానుసారంగా; ఇంద్రియ జయమును= 
ఇంద్రియాలను జయించి; భక్తియును= భక్తిగలిగి; చిత్తసారమున్‌= మానసిక బలమైన; దృఢ సంశ్రయతయున్‌*+కలిగి= స్థిరంగా 
ఆశ్రయించి; కొలుచున్‌= సేవిస్తాడో; అతనిన్‌= అట్టాంటివాడిని; అధిపతి= రాజు; నయసంపన్నునింగన్‌+చేయున్‌= నీతి 
సంపదగలవాడిగా సంపన్నుడిగా చేస్తాడు. 

తాత్పర్యం: ఎవడు జితేంద్రియుడైై భక్తియుక్తుడై, దృఢచిత్తంతో రాజును ఆశ్రయించి నియమానుసారంగా 
సేవిస్తాడో అట్ట్లాంటివాడిని రాజు నీతిమంతుడిగా, సంపన్నుడిగా చేస్తాడు. 


276 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: మూలంలోని మూడు శోకాల భావాలి సంక్షిపీకరించి ముఖా౦శాల్సి తికన ఈ కందంలో చెపాడు. 
రి ఖ్‌ నందూ సక ్సి 


కు రాజునకు€ బ్రజ శరీరము; । రాజు ప్రజకునాత్మ కాన రాజుం బ్రజయున్‌ 
రాజోత్తమ! యన్యోన్య వి । రాజితు లై యుండవలయు రక్షార్దనలన్‌.” 274 


ప్రతిపదార్థం: రాజ+ఉత్తమ!= రాజ (శ్రేష్టుడ వైన ఓ ధర్మరాజా!; రాజునకున్‌= రాజుకు; ప్రజ శరీరము= ప్రజలు శరీరంవంటి 
వారు; రాజు; ప్రజకున్‌+ఆత్మ= ప్రజలకు ఆత్మవంటి వాడు; కానన్‌= అందువలన; రాజున్‌+ప్రజయున్‌= రాజు, ప్రజలు; 
రక్షా+అర్భనలన్‌= (క్రమంగా సంరక్షణలోను; పూజించటం అంటే సేవించటంలోనూ; అన్యోన్య= పరస్పరం; విరాజితులు+ఐ= 
ప్రకాశిస్తూ; ఉండవలయున్‌= (ప్రవర్తించాలి. 


తాత్పర్యం: “రాజ శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! ప్రజలు రాజుకు శరీరంవంటి వారు. ప్రజలకు రాజు ఆత్మవంటి వాడు. 
అందుచేత రాజు ప్రజలను సంరక్షించటంలోనూ, ప్రజలు రాజును సేవించటంలోనూ పరస్పరం విధ్యుక్త ధర్మాలను 
నెరవేరుస్తూ ప్రకాశించాలి.” 


విశేషం: అలం: కావ్యలింగం, యథాసంఖ్యం.మూలంలో 'రాజా ప్రజానాం హృదయం గరీయః” అనే మాటలు మాత్రం ఉండగా, 
తిక్కన స్వతంత్రంగా ఈ పద్యాన్ని సంతరించి తన రాజకీయ చతురతను ప్రకటించుకొన్నాడు. హృదయానికీ ఆత్మకీ గల భేదాన్ని 
గమనించి ఆత్మ ప్రయోగం చేసి శరీరాత శలకుగల సంబంధాన్ని ప్రజలకు రాజుకు గల సంబంధంగా నిరూపించాడు. ఆత్మ శరీరాన్ని 
రక్షించినట్టే శరీరం ఆత్మను పూజించవలసి ఉన్నది. అట్లాగే రాజుకు ప్రజలను సంరక్షించవలసిన బాధ్యత ఉన్నట్టే ప్రజలకు ఆత్మ 
అయిన రాజును సేవించవలసిన ధర్మం ఉన్నది. కాబట్టి శరీరాత్మలవలె ప్రజలూ రాజూ పరస్పరం ఆధారాధేయాలు. ఇంకా 
స్వతంత్రించి తిక్కన “ రాజునకు (ప్రజ శరీరము, రాజు ప్రజకు నాత్మ అని సూక్తులవలె ప్రయోగించి తన సూక్తి వైచిత్రిని స్పష్టం 
చేశాడు. మూలానికి మెరుగులు దిద్దిన ఈ రచనలో తిక్కన నిగూఢార్థ రాజకీయ ప్రతిభాపాటవం విదితమవుతున్నది. 
వ. అనియిట్లు బృహస్పతి యుపదేశించినం గౌసల్యపతి యగు నవ్వసుమనుండు ప్రయత్నంబునం బ్రజాపాలనం 
బాచరించె నని చెప్పుటయు ధర్మనందనుండు “రాజు జనపద పరిపాలనంబును శత్రువధంబును మొదలైన 
కృత్యంబులు నడుపు తెఅం గెటింగింపవే! యనుటయు భీష్మం డి ట్లనియె. 275 


ప్రతిపదార్హం: అని+ఇట్టు= అని ఈ విధంగా; బృహస్పతి+ఉపదేశించినన్‌= బృహస్పతి రాజ ధర్మోపదేశం చేయగా; కౌసల్య 
పతి+అగున్‌+ఆ+వసుమనుండు= కోసల దేశాధిపతి అయిన ఆ వసుమనుడనే రాజు; ప్రయత్నంబునన్‌= ప్రయత్న పూర్వకంగా; 
'ప్రజాపాలనంబు+ఆచరించెన్‌= ప్రజలను పాలించాడు; అని చెప్తుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; 
రాజు= రాజు; జనపద పరిపాలనంబును= (గ్రామీణ ప్రజలను పాలించే విధానమూ; శత్రువధంబును= శత్రువులను సంహరించే 
రీతి; మొదలైన కృత్యంబులు= మొదలైన కార్యాలను; నడపు తెజంగు= నిర్వర్తించే విధానాన్ని; ఎజింగింపవే= తెలియజేయుము; 
అనుటయున్‌= అని ప్రార్ధించగా; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్లా అన్నాడు. 

తాత్పర్యం: రాజనీతిని గూర్చి బృహస్పతి ఉపదేశించగా అదే రీతిలో వసుమనుడనే రాజు బహు జాగరూకుడై 
(ప్రయత్నపూర్వకంగా రాజ్యపాలనం చేశాడని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు “రాజుగా జనపదాలను ఎట్లా 
పాలించాలి? శత్రుసంహారం ఎట్లా చెయ్యాలి? - మొదలైన కార్యాలను నిర్వహించే తీరును వివరించు” మని భీష్ముడిని 
(ప్రార్ధించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఇట్టా వివరించాడు. 


క.  'తను(.దాన తొలుత గెలువన్‌ ।; మనుజపతికి వలయు బిదప మార్తుర గెలువన్‌ 
మనమున. దలంచునది; మును । దను గెలువని పతికి. గెలువ. దరమే పగఖన్‌. 276 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 277 


ప్రతిపదార్థం: మనుజపతికిన్‌= రాజునకు; తొలుతన్‌= మొట్టమొదట; తనున్‌+తాన= తనను తానే; గెలువన్‌ వలయున్‌= 
జయించవలసి ఉన్నది; పిదప= ఆ తరువాత (తనను తాను జయించిన వెనుక); మార్తురన్‌ గెలువన్‌= శత్రువులను జయించటాన్ని 
గూర్చి; మనమునన్‌= మనస్సునందు; తలంచునది= ఆలోచించవలసి ఉన్నది; మును= మొదటగా; తను గెలువని పతికిన్‌= తనను 
తాను జయించని రాజుకు; పగణన్‌= శత్రువులను; గెలువన్‌+*తరమే?= జయించటం సాధ్యమా? 


తాత్పర్యం: రాజు మొట్టమొదట తన్ను తాను జయించుకొనాలి. అంటే ఇం(ద్రియని[గ్రహాన్ని సాధించవలసిన అవసరం 


ఉన్నది. రాజు తనను తాను జయించిన తరువాత శత్రువులను జయించాలి. ముందుగా తనను తాను జయించని 
రాజుకు శత్రువులను జయించటం సాధ్యం కాదు. 


విశేషం: తనను తాను జయించటమంటే తనలోని శత్రువులైన అరిషడ్వర్గాలను జయించట మని అర్ధం. అంతళశ్ళత్రువు లైన 
అరిషడ్వర్గాలను జయించినవాడు మాత్రమే బాహ్యశత్రువులను జయించగలుగుతాడు. అంటే ఇంద్రియని[గ్రహదక్షునికి మాత్రమే 
శత్రువులను జయించటం సాధ్యమవుతుందని అర్థం. మూలంలోని 

“ఆత్మాజేయ స్సదా రాజ్ఞా తతో జేయాశ్చ శత్రనః 

అజితాత్మా నరపతిః విజయేత కథం రిపూన్‌” (12-69-4) అనే శ్లోకానికి తిక్కన పై పద్యాన్ని కూర్చాడు. 
ఆ. వినుము! తన్ను గెలుచు టన వేజొకండె? పం । చేంద్రియములఈ. దూలనీక కొలంది 

నాంగటయ జితేంద్రియత్వంబు గల రాజు । రిపుల6 జెబుపంజాలు నృపవరేణ్య! 277 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజశ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! వినుము= జాగరూకుడవై వినుము; తన్నున్‌+*గెలుచుట+అనన్‌= తనను 
తాను జయించటమంటే; పంచ+ఇం(ద్రియములన్‌= ఐదు ఇం(ద్రియాలను (త్వక్కు, చక్షువు, శ్రో త్రము, జిహ్వ, ఘూణము; ఇవి 
జ్ఞానేంద్రియములు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ్టము - ఇవి కర్మేంద్రియములు); తూలనీక కొలందిన్‌+అగుటయ= 
చలించిపోనీక శక్యమయ్యేటట్టు ఆపటమే అంటే ని[గ్రహించటమే కాని; వేటు+ఒకండె?= మరొకటి కాదు; జిత+ఇం[ద్రియత్వంబు+కలరాజు= 
ఇంద్రియాలను జయించిన రాజు; రిపులన్‌= శత్రువులను; చెజుపన్‌+చాలున్‌ నాశనం చేసి జయించగలుగుతాడు. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! తనను తాను జయించట మంటే వేరేమీ కాదు. ఇంద్రియాలను జయించటమే. ఇదే 
రాజు కర్తవ్యం. అట్లాంటి ఇంద్రియనిగ్రహం కల రాజు శత్రు సంహారం చేసి విజయాన్ని సాధిస్తా డనటంలో సందేహం 
లేదు. కాబట్టి ఇం[ద్రియజయ మనేది రాజునకు తప్పనిసరి అయిన గుణం. 


క. ఆరామాదిక నిజ సం । చార స్టలములకు, దేశ సంధులకుం బురీ 
ద్వారములకు, నగరికిని ధ । రా రమణు. డొనర్ప వలయు రక్షలు నియతిన్‌. 278 


ప్రతిపదార్థం: ధరారమణుండు= భూమికి భర్త అయిన రాజు; నియతిన్‌= నియమానుసారంగా (తప్పని సరిగా); ఆరామ+ఆదిక= 
ఉద్యానవనం మొదలైన; నిజసంచార స్థలములకున్‌= తన విహార ప్రదేశాలకు; దేశసంధులకున్‌= రాజ్యం సరిహద్దులకు; 
పురీద్వారములకున్‌= పురద్వారాలకు; నగరికిని= అంతఃపురానికి; రక్షలు= సంరక్షలు అంటే - ఎట్టాంటి శత్రుభయం లేకుండా 
రక్షణలు; ఒనర్పవలయున్‌= చేయాలి. 


తాత్పర్యం: తనకు సంచారయోగ్యాలైన ఉద్యానవనాలు, రాజ్యం సరిహద్దులు, పురద్యారాలు, అంతణురాలు 
మొదలైన అన్నిచోట్ల తగిన సంరక్షకులను నియమించి రాజు ఎల్లప్తుడు జాగరూకుడై సంరక్షించుకొనవలసిన అవసరం 
ఎంతైనా ఉన్నది. 


278 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే.  అరులకడ, నిజ భూమియం, దనుజ తనుజ | బాంధ వామాత్య మిత్రులపాల వేష 
ధరుల వేగులంగాం బెట్ట ధరణిపునకు । వలయు నొండొరు నెజుంగని వారింగాంగ. 279 


ప్రతిపదార్థం: అరులకడన్‌= శత్రురాజ్యంలోనూ; నిజభూమియందున్‌= తన రాజ్యంలోనూ; అనుజ తనుజ బాంధవ+ అమాత్య 
మిత్రుల పాలన్‌= సోదరులు, పుత్రులు, బంధువులు, అమాత్యులు, స్నేహితుల వద్ద; ఒందొరున్‌= ఒకరినొకరు; 
ఎయి6౮గనివారిన్‌+కాంగన్‌= తెలియనివారుగా; వేషధరులన్‌= మారువేషాలను ధరించిన వారిని; వేగులన్‌+కాన్‌+పెట్టవలయున్‌= 
గూఢచారులుగా నియమించాలి. 

తాత్పర్యం: శత్రురాజుల సన్నిధిలోనూ, తన దేశంలోను, సోదరులు, పుత్రులు, బంధువులు, మంత్రులు, మిత్రులు 
అయినవారి వద్ద ఒకరినొకరు గుర్తించని రీతిగా మారువేషాలలో వేగులవారిని నియమించి, వారి వారి రహస్యాలను 
గుర్తిస్తూ జాగరూకతతో రాజు మెలగాలి. 


క. _ తను హీనుం దని యెజటుంగక । మును ప్రబలునితోడ శీఘ్రమున సంధానం 
బొనరింప వలయు నతనికి | ధనం బొసంగియైనం బతికి. దగు నిల గావన్‌. 280 


ప్రతిపదార్థం: తను= తాను (రాజు); హీనుండు+అని+ఎయుంగక మును= శత్రువుల కంటె తాను బలహీనుడని శత్రువులు 
(గ్రహించకముందే; ప్రబలునితోడన్‌= అత్యంత బలసంపన్నుడైన శత్రువుతో; శీఘ్రమునన్‌= వెంటనే; సంధానంబు+ఒనర్పన్‌ 
వలయున్‌= సంధిచేసికొనాలి; అతనికిన్‌= ఆ శత్రువుకు; ధనంబు+ఒసంగి+ఐనన్‌= ధనమిచ్చి అయినా; ఇలన్‌+కావన్‌= తన రాజ్యాన్ని 
రక్షించటం; పతికిన్‌+తగున్‌= రాజునకు తగిన ధర్మం. 


తాత్పర్యం: తాను బలహీనుడని శత్రువులు [గ్రహించకముందే, తనకంటె బలవంతు డైన శత్రువుతో వెనువెంటనే 


సంధిచేసికొనటం అవసరం. చివరకు శత్రువుకు ధన మిచ్చి అయినా సరే - తన రాజ్యాన్ని సంరక్షించుకొనటం 
రాజధర్మం. 


విశేషం: సామ దాన భేద దండోపాయాలలో శత్రువులకంటె తాను బలహీనుడని గుర్తించినప్పుడు సామోపాయం ప్రధానమైనది. 
దానికి శత్రువు లొంగకపోతే దానోపాయంతో శత్రువును జయించాలని రాజనీతిలో వివరించబడింది. 


క. _ మత్తు. బ్రమత్తుని విషయా । యత్తుని దుర్దలునిం జూచి యట్టి పగతుపై 
నెత్తునది, శిఖి విషాదుల । నుత్తల పెట్టునది యతని యుర్వి. గడంకన్‌. 281 


ప్రతిపదార్థం మత్తున్‌= మదించిన వాడిని; ప్రమత్తునిన్‌= మిక్కిలి మత్తుడైన వాడిని; విషయ+ఆయత్తునిన్‌= విషయసుఖాలకు 
అధీనుడైన అంటే విషయలోలుడైన వాడిని; దుర్చలునిన్‌*చూచి= బలహీనుడిని పరిశీలించి; అట్టి పగతుని పైన్‌= అట్లాంటి శత్రువుపై; 
ఎత్తునది= దండెత్తిపోయి యుద్దంచేయాలి; కడంకన్‌= ప్రయత్నంతో; అతని+ఉర్విన్‌= ఆ శత్రురాజ్యాన్ని; శిఖివిషాదులన్‌= 
అన్ని, విషం మొదలైన వాటిచేత; ఉత్తల పెట్టునది= కలత చెందించాలి. 


తాత్పర్యం: శత్రువు విషయలోలుడై మదించి మైమరచి ఉండగా గుర్తించి అట్టాంటి బలహీనుడిపై దండెత్తాలి. 
మిక్కిలి ప్రయత్నించి ఆ శత్రురాజ్యానికి నిప్పుపెట్టి, విషప్రయోగం చేసి అత్యంత సంక్షోభంలో ముంచి వేయాలి. 


ఆ. కయ్యమునకు వలదు కాల్‌ద్రవ్వనధిప! సా; మమున భేదమునను మార్తు మనము 
మెత్తం జేసి చెజిచి మెయివడి€ దప్పించు | కొనుతెఅం గెటింగికొనుట మేలు. 282 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 2709 


ప్రతిపదార్దం: అధిప!= ఓ ధర్మరాజా!; కయ్యమునకున్‌= యుద్దానికి; కాల్టవ్వన్‌ వలదు= కారణం లేకుండా యుద్దానికి సిద్దం 
కావద్దు; మార్తుమనమున్‌= శత్రువుయొక్క మనస్సును; సామమునన్‌ భేదమునన్‌= సామదానభేద దండోపాయాలనే నాలుగు 
ఉపాయాలలోనూ సామంవలన గాని, భేదంవలనగాని; మెత్తన్‌+చేసి= లొంగేటట్టు చేసి; చెజిచి= నాశనం చేసి; మెయివడిన్‌= 
ఆనుకూల్యంతో; తప్పించుకొను తెజుంగు= శత్రువునుంచి తప్పించుకొనే మార్గం; ఎటింగికొనుట మేలు= తెలిసికొనటం మంచిది. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! అనవసరంగా యుద్దానికి సిద్దపడకూడదు. ఒకవేళ యుద్ధమే అవసర మనిపిస్తే సామదాన 
భేద దండోపాయాలలో సామంవలనగాని లేదా భేదోపాయంవలనగాని శత్రువును నయాన భయాన వశంచేసికొని 
నాశనంచేసి ఆనుకూల్యంతో శత్రువునుంచి తప్పించుకొనే మార్గాన్ని గుర్తించటం మంచిది. 


చ. జనకుండులోలె నర్మిలిం బ్రజం బరికించుచు షష్టభాగముం 
గొనునది; వారిచేత నరి( గోటి విధంబుల నాప్తదక్షులం 
గని వన గోకులాకర నగ ప్రముఖార్ధకరంబు లారయం 
బనుచుచు నన్నిటన్‌ ధరణిపాలుండు కన్నిడియున్న. బెంపగున్‌. 283 


ప్రతిపదార్థం: ధరణి పాలుండు= రాజు; ప్రజన్‌= ప్రజలను; జనకుండున్‌+పోలెన్‌= తండ్రివలె; అర్మిలిన్‌= ప్రేమతో; పరికించుచున్‌= 
చూస్తూ; వారిచేతన్‌= వారి నుండి; అరిన్‌= పన్నును; షష్టభాగమున్‌+కొనునది= వారి ఆదాయంలో ఆరవభాగం మాత్రమే తీసుకొనేది; 
కోటివిధంబులన్‌= అనేక రీతులలో; ఆప్త దక్షులన్‌+కని= ఆత్మీయులైన వారిలో సమర్ధులైన వారిని తెలిసికొని (గుర్తించి); 
వనగోకుల+ఆకర ప్రముఖ+ అర్ధకంబులు= అరణ్యాలు, గో సమూహాలు, గనులు మొదలైన ధనా న్నిచ్చే వాటిని; ఆరయన్‌+పనుచుచున్‌= 
పరిపాలించటానికి నియోగిస్తూ; అన్నిటన్‌= అన్ని వ్యవహారాలను; కన్ను+ఇడి+ఉన్నన్‌= కనిపెట్టి ఉండటం వలన; పెంపు+అగున్‌= 
అభివృద్ది కలుగుతుంది. 


తాత్పర్యం: రాజు ప్రజలను తండ్రివలె పరిపాలించాలి. ప్రజల ఆదాయంలో ఆరవభాగాన్ని మాత్రమే పన్నుగా 
(గ్రహించాలి. అనేక రీతులుగా రాజు తన ఆప్తులలో దక్షులైనవారిని మాత్రమే ఆదాయాన్ని పెంచటానికి కారణాలైన 
అరణ్యాలు, గో సమూహాలు, గనులు మొదలైనవాటిమీద అజమాయిపీకై నియమించి, అన్ని వ్యవహారాలలోనూ 
ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిది. దానివలన అభివృద్ది కలుగుతుంది. 


సీ. కోట యేమటి కెప్తుం బాటించి గడ్డియు । ఖాణంబుం గొల్టును గట్టియలును 
నేయు నూనియయును నాయుధమ్ములు నౌష । ధములు నాభీల యంత్రములు గూప 
ములు లోనుగా నందు వలయువాని సమగ్ర । ములుగ సంపాదించి భూరి ధైర్య 
శౌర్యాది గుణముల సడిసన్న యాప్త యో । ధులం బె ల్లమర్హుట యలఘునీతి; 


ఆ. పగతుం డలిగి నడచు పథమునఈ దృణ కాష్ట । ములును ధాన్యతోయములును లేక 
యుండ. జేసి మిత్రమండలేశుల నెత్తి; యరుగుదేరం బనుచునది విభుండు. 284 


ప్రతిపదార్దం: విభుండు= రాజు; ఎఫున్‌= ఎల్లప్పుడు; ఏమరక= అ(శ్రద్ధ చేయక (జాగరూకతతో); కోట పాటించి= కోటను దృష్టిలో 
పెట్టుకొని; గడ్డియున్‌= పశువులకు అవసరమైన గడ్డిని; ఖాణంబున్‌= అశ్వాదులకు కావలసిన ఉలవలు మొదలైన ఆహార పదార్జాలను; 
కొల్చునున్‌= మానవులకు కావలసిన వరిధాన్యాన్ని; కట్టియలును= వంటచెజకును; నేయున్‌= నేతినీ; నూనియయున్‌= నూనెనీ; 
ఆయుధమ్ములున్‌= యుద్దాదులలో ఉపయోగించే ఆయుధాలను; జౌషధములున్‌= మందులను; ఆభీల= భయంకరమైన; 


280 శ్రీమదాంధ్ర నుహాభారతము 


యంత్రములున్‌= యంత్రాలను; కూపములున్‌= బావులనూ; లోనుగాన్‌= మొదలైన; అందున్‌ వలయు వానిన్‌= వాటికి కావలసిన 
పరికరాలను; సమ(గ్రములుగన్‌= సంపూర్ణంగా; సంపాదించి= సమకూర్చుకొని; భూరి= అధికమైన; ధైర్య శౌర్య+ఆది గుణములన్‌= 
ధైర్యమూ, పరాక్రమమూ మొదలైన ఉత్తమ గుణాలలో; సడి+చన్న= నిందలేని; ఆప్త యోధులన్‌= ఆప్పులైన బంటులను; 
పెల్లు+అమర్చుట= అధికంగా నియమించటం; అలఘునీతి= రాజునకు ఉండవలసిన గొప్ప రాజనీతి; పగతుండు= శత్రువు; అలిగి= 
(రాజుపై) కోపించి; నడచు పథమునన్‌= ప్రయాణించే మార్గంలో; తృణ కాష్ట్రములును= గడ్డి కట్టెలూ; ధాన్య తోయములును= 
(తినటానికి) ఆహార ధాన్యాలు (తాగటానికి) నీరూ; లేక+ఉండన్‌+చేసి= (శత్రువులకు) లభించకుండ చేసి; మిత్రమండల+-ఈశులన్‌= 
తనకు మిత్రులైన (సమీప) మండలాధిపతులను; ఎత్తి+అరుగు దేరన్‌+పనుచునది= శత్రువుల పై దండెత్తి పోయేటట్టు నియమించాలి. 


తాత్పర్యం: రాజు ఎల్లప్పుడు బహు జాగరూకుడై పశువులకు గడ్డి, అశ్వగజాదులకు కావలసిన ఉలవలు మొదలైన 
ఆహార పదార్థాలు, ప్రజలకు అవసరమైన ధాన్యాదులు, కట్టలు, నేయి, నూనె, సమస్తమైన ఆయుధాలు, మందులు, 
భయంకర యం(త్రసామగిని, నీటి బావులను సంపూర్షంగా సమకూర్చుకొని అత్యంత ధైర్యపరా[క్రమాది ఉత్తమ 
గుణాలతో నిందారహితులైన ఆప్పులైన యోధులను అధికంగా నియమించటం ఉత్తమ రాజనీతి. శత్రువు తనపై 
కోపించి దండెత్తి వస్తే ఆ మార్గం తెలిసికొని, ఆ శత్రు సైన్యానికి గడ్డి, కట్టెలు, ధాన్యం, నీరూ లభించకుండా 
చేసి తనకు మిత్రులైన సమీప మండలాధిపతులను, ఆ శత్రువులపై దండెత్తి పోయేటట్టు పురికొల్సి నియోగించట 
మనేది ఉత్తమ రాజనీతి. 


వ. మజభియు రాజునకు రక్షింపవలయునది స్వామ్యమాత్య జనపద కోశ సైన్య మిత్ర దుర్గంబులను రాజ్యాంగ 
సప్తకంబు కన్నిడియరయ వలయునది; సంధి విగ్రహ యానాసన ద్వైధీభావ సమాశ్రయంబులను షాడ్డుణ్యంబు 
నడపవలయునది; ధర్మార్ధకామంబు లను త్రితయంబు పాటింపవలయునది; మంత్ర ప్రభుత్వోత్సాహంబులను 
శక్తి త్రయంబు నిజవశవర్తిం జేయవలయునది; సత్వరజస్తమంబు లను గుణ త్రికంబు విశేషించి ధర్మసేవ 
సంతతంబు నాచరింపవలయునది; ప్రమాదంబున నర్ధకామంబులు హీనంబు లైనను ధర్మనిష్టంజేసి 
ధరణీపరిపాలనంబు సుస్థిరంబై చెల్లు; నాంగిరస భార్గవాదులగు పెద్ద లిట్లని చెప్పిరి “త్వక్టక్షు శ్రోత్ర జిహ్వా 
మప్రూణంబులను బుద్ధీంద్రియంబులును, వాక్స్పాణి పాద పాయూపస్థంబులను కర్మేంద్రియంబులును, 
మనంబునుం గూడ నేకాదశ సంఖ్యంబైన యింద్రియజాతంబు జయించి, కామజంబు లగు నక్ష మృగయా 
స్త్రీ పానార్ధ దూషణంబులునుం, గ్రోధజంబు లగు వాక్సారుష్య దండపారుష్యంబులును నైన సప్తవ్యసనంబు 
లందగులక, యజ్ఞాధ్యయన దానతత్ప్సరుం దగుచు దుర్మంత్రుల కుటిల వాక్యంబులకు లోనుగాక, నయవిక్రమ 
క్రమజ్ఞులైన యమాత్యులతో దైవ మానుష చింతనంబు చేయుచు దేవ బ్రాహ్మణ ప్రణామ తర్పణ రక్షణంబులుం 
జేసి, యశుభ నిరాసనంబును, శుభాపాదనంబును నొనర్జుచు. బ్రజలం బాలించు భూపతి యుభయ లోక 
సిద్ధులం బొందు. 285 


ప్రతిపదార్హం: మజీయున్‌= ఇంకా; రాజునకున్‌ రక్షింప వలయునవి= రాజు రక్షించవలసినవి ఉన్నాయి; స్వామి+అమాత్య జనపద 
కోశ సైన్య మిత్ర దుర్గంబులు+అను= స్వామి, మంత్రి, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గాలు అనే; రాజ్య+అంగసప్రకంబు= 
రాజ్యానికి భాగాలైన ఏడింటిని; కన్ను+ఇడి+అరయవలయునది= కనిపెట్టి పరిశీలించాలి; సంధి, విగ్రహ యాన+ఆసన ద్వైధీభావ 
సమాశ్రయంబులు+అను= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం అనే; షాడ్గుణ్యంబున్‌= ఆరు గుణాలతో; 
నడపవలయునది= రాజనీతిని నిర్వర్తించాలి; ధర్మ+అర్ధ కామంబులు+అను= ధర్మం, అర్థం, కామం అనే; వర్షత్రితయంబు= 
పురుషార్థాల్లోని ఈ మూడు వర్గాలను; పాటింపవలయునది= నిర్వర్తించాలి; మంత్ర, ప్రభుత్వ+ఉత్సాహంబులు+అను= మంత్రం, 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 281 


ప్రభువు, ఉత్సాహం అనే; శక్తి త్రయంబున్‌= మూడు శక్తులను; నిజవశవర్తిన+చేయవలయునది= స్వాధీనం చేసికొనవలసి ఉన్నది; 
సత్త్యరజః+తమంబులు+అను= సత్త్వం, రజస్సు, తపస్సు అనే; గుణ త్రికంబున్‌= మూడు గుణాలను; విశేషించి= ప్రత్యేకించి; 
సతతమున్‌= ఎల్లప్పుడు; ధర్మసేవన్‌= ధర్మానుగుణమైన సేవను; ఆచరింపవలయునది= పాటించాలి; ప్రమాదంబునన్‌= 
ప్రమాదవశాత్తు; అర్ధ కామంబులు= ధనమూ కోరికలు; హీనంబులు+ఐనను= హీనదశకు వచ్చినప్పటికి; ధర్మనిస్టన్‌+చేసి= 
ధర్మమునందు ఆసక్తుడై ఉండటం వలన; ధరణీ పరిపాలనంబు= రాజ్యపాలనం; సుస్థిరంబు+ఐ చెల్టున్‌= స్థిరంగా కొనసాగుతుంది; 
ఇట్టు+అని= ఇట్టాగని; ఆంగిరస భార్గవ+ఆదులు+అగు= ఆంగిరసుడు భార్గవుడు అనే మహర్షులు మొదలైన; పెద్దలు= వృద్దులు 
(ఆర్యులు); చెప్పిరి= పలికారు; త్వక్‌+చక్షుఃశశ్రోత్ర జిహ్యా+ఘ్రాణంబులు+అను= చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు 
అనే; బుద్ది+ఇంద్రియంబులును= జ్ఞానేంద్రియాలు ఐదూ; వాక్‌+పాణి పాద పాయు+ఉపస్థంబులు+అను= వాక్కు, పాణి, పాదం, 
పాయువు, ఉపస్థం అనే; కర్మ+ఇంద్రియంబులును= కర్మేంద్రియాలు ఐదూ; మనంబునున్‌+కూడన్‌= మనసూ కలసి; ఏకాదశ 
సంఖ్యంబు+ఐన= పదునొకండు సంఖ్యతో కూడినదైన; ఇంద్రియ జాతంబున్‌+జయించి= ఇంద్రియ సమూహాన్ని గెల్చి; 
కామజంబులు+అగు= కామం వలన కలిగిన; అక్ష మృగయా, స్త్రీ పాన, అర్హ, దూషణంబులున్‌= ద్యూతం, వేట, (ప్రీలోలత, 
మద్యపానం, నిరర్ధక ధనవ్యయం అనే అయిదు వ్యసనాలూ; క్రోధజంబులు+అగు= కోపంవలన కలిగిన; వాక్సారుష్య దండ 
పారుష్యంబులునున్‌+ఐన= వాక్సారుష్యం, దండపారుష్యం అనే రెండు పారుష్యాలు అనే; సప్త వ్యసనంబులన్‌+తగులక= ఏడు 
వ్యసనాలకు లొంగక; యజ్ఞ+అధ్యయన దాన తత్పరుండు+అగుచున్‌= యజ్ఞాలు చేయటంలో, వేదాధ్యయనంలో, దానం చేయటంలో 
ఆసక్తుడై; దుః+మం(త్రుల= దుష్టులైన మంత్రులయొక్క; కుటిల వాక్యంబులకున్‌= చెడ్డ మాటలకు; లోనుగాక= లొంగక; నయ 
విక్రమ క్రమజ్ఞులు+ఐన= నీతి పరాక్రమ మెరిగిన వారైన; అమాత్యులతోన్‌= మంత్రులతో; దైవ మానుష చింతనంబు+చేయుచున్‌= 
ఆయా దైవ మానుష వ్యవహారాలు నిర్వర్తిస్తూ; దేవ (బ్రాహ్మణ తర్పణ రక్షణంబులన్‌+చేసి= దేవతలకు (బ్రాహ్మణులకు నమస్కరిస్తూ, 
తర్పణాలిస్తూ వారిని రక్షిస్తూ ఉండటం చేత; అశుభ నిరాసనంబునున్‌= అశుభాలను తొలగించటమూ; 
శుభ+ఆధానంబునున్‌+ఒనర్చుచున్‌= శుభాలను చేకూరుస్తూ; ప్రజలన్‌= ప్రజలను; పాలించు భూపతి= పరిపాలించే రాజు; 
ఉభయలోక సిద్దులన్‌+పొందున్‌= ఇహపరలోకాలు రెండింటిలోను కృతార్జ్ణు డౌతాడు. 


తాత్పర్యం: ఇంకా రాజు జాగరూకతతో సంరక్షించవలసినవాటిని తెలుపుతాను విను మని ధర్మరాజుకు భీష్ముడు 
వివరించాడు. “స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం - అనే రాజ్యాంగాలైన ఏడింటిని 
కనిపెట్టి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశయం - 
అనే ఆరు రాజ్యతంత్రాలను రాజనీతితో నిర్వర్తిస్తూ, ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్జాలను నిర్వర్తించటం 
రాజధర్మం. మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసికొని, సత్త రజస్తమోగుణాలనే 
మూడింటితో ముఖ్యంగా ధర్మానుగుణమైన సేవచేయటం రాజనీతి. ప్రమాదవశాత్తు అర్జకామాలు హీనదశకు 
చేరినప్పటికీ రాజు ధర్మనిష్టాపరుడైతే రాజ్యపాలనం సుస్టిరమై కొనసాగుతుంది. రాజధర్మ మిది - అని ఆంగిరసుడు, 
భార్గవుడు మొదలైన మహర్షులు చెప్పారు. త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు, 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ్రం అనే ఐదు కర్మేంద్రియాలు, మనస్సూ కలసి ఏకాదశ సంఖ్య గల ఇంద్రియ 
సమూహాన్ని జయించి కామంవలన పుట్టిన ద్యూతం, వేట, స్రీలోలత, మద్యపానం, నిరర్ధకధనవ్యయం అనే ఐదు 
వ్యసనాలు, క్రోధంవలన కలిగిన వాక్సారుష్యం, దండపారుష్యం అనే రెండు పారుష్యాలు కలసిన సప్తవ్యసనాలకు 
లొంగక యజ్ఞాలు చేయటంలో, వేదాధ్యయనంలో దానంలో ఆసక్తుడై మంత్రుల కుటిలవాక్యాలకు దూరంగా 
ఉంటూ, రాజనీతి పరాక్రమం తెలిసిన మంత్రులతో, దైవమానుష చింతనతో, దేవబ్రాహ్మణులకు నమస్సులతో 
తర్పణలిస్తూ, సంరక్షణచేస్తూ అశుభాలకు దూరంగా సమస్త శుభాలను ప్రసాదిస్తూ ప్రజలను పాలించే రాజు 
ఇహపరలోకాలు రెండింటిలోను సిద్ధి పొందగలుగుతాడు”. 


282 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. అనిన విని ప్రీతి ధర్మనందనుండు రాజు । దండనీతియు నన(గ నుదాత్తయుక్త 
ఆ కా వావి మా 
వస్తువులు రెండు నార్య ప్రశస్త కార్య । సిద్ది గావించు తరములు సెప్పు మనఘ! 286 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని రాజ ధర్మాన్ని గూర్చి భీష్ముడు చెప్పగా విని; ధర్మనందను6డు= ధర్మరాజు; ప్రీతిన్‌= సంతోషంతో; 
అనఘ!= పాపరహితుడవైన తాతా!; రాజు దండనీతియున్‌= రాజును, దండనీతి; అన౦గన్‌= అనేటువంటి; ఉదాత్త యుక్తవస్తువులు= 
(శ్రేష్టము లైన ఈ అంశాలు; రెండును= రెండూ; ఆర్యప్రశస్తకార్య సిద్ధి కావించు= ఆర్యులయొక్క ప్రసిద్దమైన కార్యాలు సిద్ధిపొందించే; 
తరములు= విధములు; చెప్తుము= వివరించుము. 


తాత్పర్యం: రాజధర్మాన్ని గూర్చి భీష్ముడు విపులంగా వివరించగా విన్న ధర్మరాజు సంతోషంతో భీష్ముడితో “రాజు, 

దండనీతి అనే శ్రేష్టమైన అంశాలు రెండూ ఆర్యప్రసిద్ధ కార్యసిద్ధిని ఎట్టా కలిగిస్తాయో ఆ పద్ధతులను అన్నిటినీ 
అలా ఠా ఠా 5 కాజ ఠా 

వివరించుము.' 


న. అని యడిగిన నప్పుడమిజటేనికి సరిత్ఫూనుం డిట్లనియె. 287 
ప్రతిపదార్దం: అని+అడిగినన్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ+పుడమి టేనికిన్‌= ఆ ధర్మరాజుతో; సరిత్‌+సూనుండు= నదీపుత్రుడైన 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: అని ధర్మరాజు భీష్ముడిని (ప్రార్ధించగా నదీసుతుడైన భీష్ముడు ధర్మరాజుతో -ఈ విధంగా పలికాడు. 


క. “భూరమణుండు కాలమునకు. । గారణ మెట్లన్న ధర్మగతి పూర్ణత నొ 
ప్పారంగ దండనీతి స । మారంభము నడపు. గృతయుగాగతి నధిపా! 288 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; భూరమణుండు= భూమికి భర్తఅయిన రాజు; కాలమునకున్‌= కాలగమనానికి; 
కారణము+ఎట్టు+అన్నన్‌= ఏ విధంగా కారణ భూతుడౌతున్నా డంటే; ధర్మగతి= రాజ ధర్మవిధానం; పూర్ణతన్‌+ఒప్పారంగన్‌= 
సంపూర్ణమై విలసిల్లేటట్టుగా; కతయుగ+ఆగతిన్‌= కృతయుగం రాకతో; దండనీతి సమారంభమున్‌= రాజనీతి ప్రారంభం; నడపున్‌= 
కొనసాగిస్తున్నాడు. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజు కాలగమనానికి కారణభూతు డెట్టా అవుతున్నా డంటెే, ధర్మవిధానం సంపూర్షంగా 
విలసిల్లేటట్టు కృతయుగం రాకతో రాజనీతిని ప్రారంభించి కొనసాగించటంవలన మాత్రమే అని (గ్రహించాలి' 
అని వివరించాడు. 


వ. అందు. 289 
తాత్పర్యం: ఆ కృతయుగంలో - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ ధర్మంబు పెరుంగు వైదిక । కర్మఫలము లెస6ంగు బుతునికాయము ప్రజకున్‌ 
శర్మం బొనర్జు నాయువు । పేర్మి- బొరయు దున్నకయును బృథివి ఫలించున్‌. 290 


ప్రతిపదార్థం: ధర్మంబు పెరుంగున్‌= ధర్మం అభివృద్ది చెందుతుంది; వైదిక కర్మ ఫలముల్‌+ఎసంగున్‌= వేదాధ్యయనం, 
యజ్ఞయాగాది ధర్మాచరణాల ఫలితాలు అతిశయిస్తాయి; ప్రజకున్‌= ప్రజలకు; బుతునికాయము= బుతు సమూహం; 
శర్మంబు+ఒనర్చ్భున్‌= శుభం చేకూర్చుతుంది; ఆయువు= జీవితకాలం; పేర్మిన్‌+పొారయున్‌= అతిశయమై ఒప్పుతుంది; దున్నక= 
దున్నకుండానే; పృథివి= భూమి; ఫలించున్‌= పండి పంటలిస్తుంది. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 283 


తాత్పర్యం: కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. వేదాధ్యయనం, యజ్ఞయాగాది ధర్మాచరణ 
ఫలితాలు అతిశయిస్తుంటాయి. ప్రజలకు బుతువు లన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రజలయొక్క ఆయువు 
అతిశయమై ఒప్పుతుంది. కర్షకులు దున్నకుండానే భూమి పంటలను ప్రసాదిస్తుంది. 


తే.  రాజుమూండు భాగముల ధర్మంబు నడపు€। ద్రేత నమ్మెయి నది ప్రజాప్రీతి సలుపు 
ద్వాపరంబున నర్హ్ధంబ యోపి చెల్ల; జేయు నక్కాల మమ్మాత్రం జెందు మేలు. 291 


ప్రతిపదార్దం: త్రేతన్‌= త్రేతాయుగంలో; రాజు; మూండు భాగములన్‌= మూడు భాగాలతో; ధర్మంబు నడపున్‌= ధర్మాన్ని 
కొనసాగిస్తాడు; ఆ+మెయిన్‌+అది= ఆ (త్రేతాయుగంలోని పరిస్థితి ఆ విధంగా; ప్రజాప్రీతి+చలుపున్‌= ప్రజలకు ఆనందాన్ని 
చేకూరుస్తుంది; ద్యాపరంబునన్‌= ద్వాపరయుగంలో; అర్హంబు+అ+ఓపి= ధర్మాన్ని రెండుపాదాలతో మాత్రమే; చెల్లన్‌+చేయున్‌= 
చెల్లుబడి అయ్యేటట్టు చేస్తాడు; ఆ+కాలము= ఆ ద్వాపరయుగంలో; ఆ+మాత్రన్‌= ఆ మాత్రమే; మేలు= మంచి; చెందున్‌= 
కలుగుతుంది. 

తాత్పర్యం: త్రేతాయుగంలో రాజు ధర్మాన్ని మూడు పాదాలతో నడిపిస్తాడు. అది ప్రజలకు మిక్కిలి సంతోషాన్ని 
సమకూరుస్తుంది. ద్యాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో నడపుతాడు. ఆ ద్వాపరయుగంలో ఆ 
మాత్రమే మేలు కలుగుతుంది. 


క. _ నరపతి ధర్మోపేక్షా। పరు డగు గలియుగమునందు. బాయును ధర్మ 

స్పురణ మధర్మం బెందును । బర6గును వర్జాశ్రమముల పథములు దప్పున్‌. 292 
ప్రతిపదార్దం: కలియుగము నందున్‌= కలియుగంలో; నరపతి= రాజు; ధర్మ+ఉపేక్షాపరుండు+అగున్‌= ధర్మం పట్ట అశ్రద్ధ 
వహిస్తాడు; ధర్మస్సురణము= ధర్మజ్ఞానం; పాయును= నళిస్తుంది; ఎందునున్‌= అంతటా; అధర్మంబు పరంగును= అధర్మం 
వ్యాపిస్తుంది; వర్ష్శ+ఆ(శమముల పథములు= నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలకు సంబంధించిన మార్గాలు; తప్పున్‌= గతి 
తప్పుతాయి. 
తాత్పర్యం: కలియుగంలో రాజు ధర్మంపట్ల (శ్రద్ద వహించడు. ధర్మజ్ఞానం [క్రమంగా నశిస్తుంది. అధర్మం 
అంతటా వ్యాపిస్తుంది. నాలుగు వర్జ్ణాలు, నాలుగు ఆశ్రమాలు వాటికి సంబంధించిన పద్దతులు [క్రమంగా గతి 
తప్పుతాయి. 
వ. _ కాల ప్రభావం బిట్టిది యైనను. 293 
తాత్సర్యం: కాలమహిమ ఇట్ట్లాంటిది అయినప్పుటికి - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ విభుని సకలధర్మవృత్తి నత్తథి కృత ।; యుగము. బోలు ధర్మయుక్తి మాత్ర 
లరయ విభుల కెట్టులయ్యె నట్టి తెజింగు | లవుల యుగములట్ల యగు నృపాల! 294 


ప్రతిపదార్దం: నృపాల!= ఓ ధర్మరాజా! ఆ+తటిన్‌= ఆ సమయంలో; విభుని సకల ధర్మవృత్తిన్‌= రాజుయొక్క సమస్త ధర్మ 
(ప్రవృత్తి; కృతయుగమున్‌+పోలు= కృతయుగంలో వలె; ధర్మయుక్తి మాత్రలు+అరయన్‌= రాజనీతి విధానాన్ని పరిశీలించగా; 
విభులకున్‌= రాజులకు; ఎట్టులు+అయ్యెన్‌= ఏ విధంగా అయ్యాయో; అట్టి తెజంగులు= ఆ రీతులు; అవుల యుగముల+అట్టు+అగున్‌= 
ఆ తరువాతి యుగాలలో రీతిగానే కొనసాగుతుంది. 


284 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆయా యుగాలలో రాజనీతినిబట్టి ధర్మం కొనసాగుతుంది. కృతయుగంలో వలె రాజు 
ధర్మాన్ని నాలుగుపాదాల నిర్వహిస్తే అదే రీతిగా ధర్మం అభివృద్ది చెందుతుంది. లేని పక్షంలో అంటే త్రేతా ద్వాపర 
కలియుగాలలో వలె క్రమంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నళిస్తూ ఉంటుంది. 


వ. అనుటయు నెట్టివా(డైన విభుని శుభంబులు పొందు; ననుటయు ధర్మనందనునకు మందాకినీ నందనుం 
డిట్లనియె. 295 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ఎట్టివాండైన= ఎలాంటి వాడైన; విభునిన్‌= రాజును; శుభంబులు పొందున్‌= 
శుభములు చేకూరుతాయి; అనుటయున్‌= అని అడుగగా; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; మందాకినీ నందనుండు= 
గంగాపుత్రుడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఎట్లాంటి నడవడి కలిగిన రాజునకు శుభక్రమం చేకూరుతుందో తెలియజేయు”మని ధర్మరాజు 
ప్రార్ధించగా భీష్ముడు ఇట్లా వివరించాడు. 


మ. అరయుం దప్పు కృతం బెజుంగు మదలోభావేశముల్‌ లే వము 

ష్కరు డాత్మస్తుతి లేదు చేయునియతిం గార్యంబు లీగుల్‌ ఘన 

స్థిరముల్‌ శూరుండు గర్విగాండశరు. డస్త్రీలోలు డక్రోధనుం 

డరి నొవ్వం గొనం డ న్పొగడ్తం గను రా జత్యంత దీప్తుం డగున్‌.” 296 
ప్రతిపదార్థం: రాజు= రాజు; తప్పు= తప్పును; అరయున్‌= పరిశీలిస్తాడు; కృతంబు+ఎయుంగున్‌= చేసిన పనిని గుర్తిస్తాడు; 
మదలోభ+ఆవేశముల్‌ లేవు= మదం, పిసినారితనం, ఆవేశం మొదలైనవి కలిగి ఉండడు; అముష్కరుండు= దుర్మార్లుడు కానివాడు; 
ఆత్మస్తుతి లేదు= తనను తాను పొగడుకోడు; నియతిన్‌= నియమబద్ధంగా; కార్యంబులు= విధ్యుక్త ధర్మాలు; ఈగుల్‌= దాన 
ధర్మాలు; ఘన స్థిరముల్‌= అధికంగా పదికాలాలపాటు నిలిచేటట్టు; చేయున్‌= చేస్తాడు; శూరుండు= పరా[క్రమవంతుడు; గర్వికాండు= 
గర్వం లేకుండా ఉంటాడు; అశకుండు= కుత్పితుడు కానివాడు; అస్ర్రీలోలుండు= ్రీలౌల్యం లేనివాడు; అ(క్రైధనుండు= 
కోపంలేనివాడు; అరిన్‌= కప్పమును; నొవ్వన్‌= సామంత రాజులకు బాధకలిగేటట్టు; కొనండు= (గ్రహించడు; అన్‌+పొగడ్తన్‌+కనున్‌= 
అనే ప్రశంసను పొందుతాడు; అతి+అంత= మిక్కిలి; దీప్పుండు+అగున్‌= తేజస్వవంతుడై ప్రకాళిస్తాడు. 


తాత్పర్యం: రాజు ప్రజల తప్పులను పరిశీలిస్తాడు, చేసిన పనులను గుర్తిస్తాడు. మదమూ, లోభమూ, ఆవేశమూ 
లేనివాడు. దొంగకానివాడు, ఆత్మస్తుతి చేసికొనడు. నియమబద్ధంగా విధ్యుక్తధర్మాలను ఘనమైన దానాలను 
పదికాలాలు నిలిచేటట్టు నిర్వహిస్తాడు. పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్రీలౌల్యం లేనివాడు, 


(క్రోధరహితుడు, సామంతులను పీడిస్తూ కప్పం [గ్రహించడు” అనే పొగడ్తలకు పాత్రుడైనవాడు. అట్టాంటి రాజు 
మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తాడు.” 


వ అని చెప్పి వెండియు. 297 
తాత్పర్యం: అని చెప్పి ఇంకా. 


ఆ. _ 'సాంగ వేదవేది యగు పురోహితు. డెపు । నగర మెలంగ వలయు. దగవుం గృపయుం 
జక్కటియును గలుగు సచివునప్పనముల । నరులు నరయఈ బనుచునది విభుండు. 298 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 285 


ప్రతిపదార్హం: విభుండు= రాజు; సాంగవేదవేది+అగు= అంగాలతో కూడిన వేదాలు తెలసినవాడైన; పురోహితుండు= (బ్రాహ్మణుని; 
ఎవ్లున్‌= ఎల్లప్పుడు; నగరమున్‌+*మెలగవలయున్‌= పట్టణంలో ఉండేటట్టు నియమించాలి; తగవున్‌= సముచితమైన తీర్పు; 
కృపయున్‌= దయ; చక్కటియునున్‌+కలుగు= న్యాయం కలిగిన; సచివున్‌= మంత్రిని; అప్పనములున్‌= కానుకలను; అరులన్‌= 
కప్పములను; అరయన్‌+పనుచునది= పరి[గ్రహించటానికి నియమించాలి. 

తాత్పర్యం: రాజు వేదవేదాంగవేత్త అయిన పురోహితుడిని పట్టణంలో సదా ఉండేటట్టు నియమించాలి. 
సముచితమైన తీర్పు, దయ, న్యాయం కలిగిన అమాత్యుడిని మాత్రమే ప్రజలు ఇచ్చేకానుకలు కప్పాలు 
(గ్రహించేటట్టుగా నియమించాలి. 


క. _ పరుసందనముమెయి నరిగొన€ । జొరందగ; దది పొదు6గు గోయు చొప్పగు విను పా 
ల్గురియించుకొన6 దలంచిన | నరయవలదె గోవు బ్రజయు నట్టిద యధిపా! 299 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! విను= జాగరూకతతో వినుము; పరుసందనము మెయిన్‌= కాఠిన్యంతో; అరి+కొనన్‌+చారన్‌+తగదు= 
కప్పం [గ్రహించటానికి ప్రయత్నించకూడదు; అది= ఆ విధానం; పొదుగు+కోయు చొప్పు+అగున్‌= (పాలకోసం) ఆవు పొదుగు 
కోసినట్లవుతుంది; పాల్గుయించుకొనన్‌+తలంచినన్‌= ఆవు పొదుగునుండి పాలు పిండుకొనదలిస్తే; గోవున్‌= ఆవును; అరయవలదె!= 
జాగరూకతతో కాపాడు కొనాలి కదా!; 'ప్రజయున్‌= ప్రజానీకం కూడా; అట్టిది+అ= ఆ ఆవువంటిదే. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ప్రజలపై కాఠిన్యం వహించి కప్పం (గ్రహించటానికి ప్రయత్నించకూడదు. కాఠిన్యంతో 
ప్రవర్తించి కప్పాన్ని (గ్రహించటం పాలిస్తున్న ఆవు పొదుగును కోసిన దానితో సమానం. పాలు కావా లనుకొన్నప్తుడు 
ఆవును జాగ్రత్తగా రక్షించుకొనాలి కదా! అట్లాగే ప్రజలను కూడా పరిరక్షించుకొనాలి” 


ఆ. కోరి తోంటవాండు కుసుమ ఫలంబులు । కోయునట్లు రాజు కొనంగగవలయు 

నప్పనములు; నటికి యంగారములు చేయు । భంగి యైన భూమి పాడు గాదె? 300 
ప్రతిపదార్హం: తోంటవాండు= తోటమాలి; కోరి= ఇష్టపడి; కుసుమ ఫలంబులు= పుష్ప ఫలాలు; కోయునట్టు= కోసేరీతిగా; రాజు= 
ప్రభువు; అప్పనములు కొనళవలయున్‌= కానుకలు, కప్పాలు (గ్రహించాలి; నథికి= ఖండించి; అంగారములు చేయు భంగి+ఐనన్‌= 
నిప్పుపెట్టి బొగ్గులుగా చేసేరీతిలో ప్రవర్తిస్తే భూమి పాడు+కాదె?= భూమి నాశనం కాదా? (అవుతుంది కదా అని భావం). 
తాత్పర్యం: తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్టుగా రాజు కూడా జాగరూకుడై కప్పాలను (గ్రహించాలి. 
అట్లా కాక ఫలపుష్పాదుల నిచ్చే చెట్లను నరికి నిప్పుపెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి 
తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సంరక్షిస్తూ కప్పం (గ్రహించవలసి ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. 
క. దయం బ్రజ రక్షించుటకు, నె; నయె తపములు నధ్వరములు నరవర దానన్‌ 
జయమును లక్ష్మియునుం గీ । ర్తియు సుగతియుం గలుగు వసుమతీనాథునకున్‌. 301 


ప్రతిపదార్హం: నరవర!= నరులలో (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; వసుమతీ నాథునకున్‌= భూభర్తఅయిన రాజునకు; ప్రజన్‌= ప్రజలను; 
దయన్‌= దయతో; రక్షించుటకున్‌= సంరక్షించటంలో; తపములున్‌= తపస్సులు; అధ్వరములున్‌= యాగములు; ఎనయె?= 
సమానమా? (కావు); దానన్‌= దానివలన; జయమును= విజయమూ; లక్ష్మియున్‌= సంపద; కీర్తియున్‌= యశస్సును; సుగతియున్‌= 
ఉత్తమ గతులు; కలుగున్‌= (ప్రాప్తిస్తాయి. 


286 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ప్రజలను సంరక్షించటమే రాజు ప్రధానధర్మం. కాని, ఆ రాజుచేసే తపస్సులు, యాగాలు, 
ప్రజలను దయతో సంరక్షించే దానితో సమానం కావు. రాజు రాజధర్మాన్ని అనుసరించి ప్రజలను సంరక్షిస్తే ఆ 
రాజునకు విజయంతోపాటు సంపద, కీర్తి ఉత్తమగతులు లభిస్తాయి” అని భీష్ముడు వివరించాడు. 


వాయుదేవుండు పురూరవునకు( జెప్పిన రాజధర్మప్రకారము (సం. 12-73-2) 


వ. విశేషించి పురోహితుం బాటింపవలయు వినుము. తొల్లి యైలుం డగు పురూరవుండు *'వసుధ 
విప్రక్షత్త్రియులం దెవ్వాని ధనంబై యుండునని వాయుదేవు నడిగిన నమ్మహాత్ముండు చతుర్ముఖుని ముఖ 
బాహూరు పాదంబులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు6 బ్రభవస్థానంబు లగుట చెప్పి యి ట్లుత్కుష్ట 
ప్రభవుండై సర్వ వర్ణంబులకు నీశ్వరుం డగు బ్రాహ్మణుం డీ పృథివీ ధన ధాన్యాది సమస్త వస్తువులునుం 
దాననుభవింపను నొడ్లకు నొసంగను యుక్తుండు; దండనీతి ధారణంబునకు క్షత్రియుం జొనిపి బ్రాహ్మణ 
శాంతి పరత్వంబున క్షత్రియాధిపత్యప్రాప్తి పతిలేమి నంగన దేవరునిం బ్రతిగ్రహించిన ట్లున్నది; యిది భూమి 
తెఅం; గి ట్లగుటం జేసి నిజధర్మవ్రతుండును, విద్వాంసుండును శాంతుండును నగు పురోహితునకు 
సర్వసంపదలును సమర్పించి జనపతి శుశ్రూషా పరుండును, నహంకార రహితుండును నై దండనీతి 
నయించి యుభయ లోకంబులనుం బెంపు వహించు. 302 


ప్రతిపదార్హం: వినుము= ఓ ధర్మరాజా! వినుము; విశేషించి= ప్రత్యేకించి; పురోహితున్‌+పాటింపన్‌ వలయున్‌= (బ్రాహ్మణుని 
గౌరవించాలి; తొల్లి= పూర్వం; ఐలుండు+అగు= ఇలా పుత్రుడైన; పురూరవుండు= పురూరవుడనే రాజు; వసుధ= ఈ భూమి; విప్ర 
న్షత్రియులందున్‌= బ్రాహ్మణ, క్షత్రియులలో; ఏ+వాని ధనంబు+ఐ+ఉండున్‌+అని= ఎవడి సొత్తె ఉంటుంది అని; వాయుదేవున్‌+అడిగినన్‌= 
వాయుదేవుడిని ప్రశ్నించగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; చతురు శ్రయిని= నాలుగు ముఖాలుగల బ్రహ్మయొక్క; ముఖ, 
బాహు+ఊరు పాదంబులు= ముఖం, బాహువులు, తొడలు, పాదాలు (క్రమంగా); బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకున్‌= 
బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు; 'ప్రభవన్థానంబులు+అగుట చెప్పి= పుట్టుక స్ధానాలు కావటాన్ని వివరించి; ఇట్టు= 
-ఈ విధంగా; ఉత్కృష్ట 'ప్రభవుండు+ఐ= (శ్రేష్టమైన జన్మకలవాడై సర్వవర్షంబులకున్‌= అన్ని వర్ణాలకు; ఈశ్వరుండు+అగు 
'బ్రాహ్మణుండు= అధిపతిఅయిన బ్రాహ్మణుడు; ఈ ప్పథివీ ధన ధాన్య+ఆది సమస్త వస్తువులునున్‌= ఈ భూమిలోని ధనమూ, 
ధాన్యమూ మొదలైన అన్ని వస్తువులను; తాన్‌+అనుభవింపను= తాను అనుభవించటానికి; ఒడ్డకున్‌+ఒసంగనున్‌= ఇతరులకు ఇవ్వటానికి; 
ఉక్తుండు+అగుటన్‌= నియమించబడి; దండనీతి ధారణంబునకున్‌= రాజధర్మ నిర్వహణకు; క్షత్రియున్‌+చొనిపెన్‌= క్షత్రియుడిని 
నియోగించాడు; బ్రాహ్మణ శాంతిపరత్వంబున్‌= (బ్రాహ్మణుడికి సహజమైన శాంతి అందలి ఆసక్తివలన; క్షత్రియ+ఆధిపత్య ప్రాప్తి= 
రాజునకు అధికారం సం(ప్రాప్తం కావటంవలన; పతి లేమిన్‌= భర్త లేకపోవటం వలన; అంగన= స్త్రీ! దేవరునిన్‌= భర్తయొక్క సోదరుడిని; 
ప్రతి[గ్రహించిన+అట్టు+ఉన్నది= భర్తకు బదులుగా ([గ్రహించినట్టున్నది; ఇది భూమి తెజుంగు= ఇది భూమి క్షత్రియులకు సంప్రాప్తించిన 
విధానం; ఇట్టు+అగుటన్‌+చేసి= ఇట్లా జరిగినందువలన; నిజ ధర్మ వ్రతుండును= తనదైన సనాతన ధర్మాన్ని పాటించేవాడు; 
విద్యాంసుండును= పండితుడు; శాంతుండును= ప్రశాంతమైన మనస్సు కలవాడు; అగు= అయిన; పురోహితునకున్‌= బ్రాహ్మణుడికి; 
సర్వ సంపదలును= సమస్త సంపదలను; సమర్పించి= ఇచ్చి; జనపతి= రాజు; శుశ్రూషా పరుండును= బ్రాహ్మణ సేవాసక్తుడూ; అహంకార 
రహితుండునున్‌+ఐ= అహంకారం లేనివాడై; దండనీతిన్‌ నయించి= దండనీతిని ప్రయోగించి; ఉభయ లోకంబులనున్‌= ఇహపర 
లోకాలు రెండింటిలో; పెంపున్‌ వహించున్‌= అభ్యున్నతిని పొందుతాడు. 


తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు - “రాజు పురోహితుడిని గౌరవించవలసి ఉంటుంది. 
పూర్వం పురూరవుడు వాయుదేవుడితో (బ్రాహ్మణ క్షత్రియులలో ఈ భూమి ఎవరి సాత్తని ప్రశ్నించాడు. అప్పుడు 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 287 


వాయుదేవుడు పురూరవుడికి ఇట్టా వివరించాడు. (బ్రహ్మయొక్క ముఖం, బాహువులు, తొడలు, పాదాల నుండి 
(బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు. ఉత్తమాంగంలో జన్మించిన బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు 
ఈశ్వరుడివంటివాడు. ఈ భూమిపై ఉన్న ధనధాన్యాది సమస్తవస్తువులను తా ననుభవిస్తూ ఇతరులకు 
ఇవ్వటానికి అర్హు డయ్యాడు. ఆ బ్రాహ్మణుడు దండనీతిని ధరించటానికి క్షత్రియుడిని నియోగించాడు. 
(బ్రాహ్మణుడు సహజంగా శాంత్యనురక్తుడు కావటంవలన క్షత్రియుడు రాజ్యాన్ని పొందటం భర్త లేని స్తీ 
భర్తయొక్క సోదరుడిని ప్రతిగ్రహించినట్టుగా ఉన్నదని తెలిపాడు. ఇదిభూలోకంలోని క్షత్రియుల విధానం. తన 
సనాతనధర్మాన్ని సంరక్షిస్తున్నవాడు, విద్వాంసుడు, శాంతుడు అయిన పురోహితుడికి సమస్తసంపదలను 
సమర్పించి, బ్రాహ్మణుడికి సేవచేస్తూ అహంకారరహితుడై దండనీతిని ప్రయోగించే రాజు ఇహపరలోకాలలో 
ఉత్తమ గతులను పొందుతాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. రస గంధాద్యనుభవములు । పొసంగవు భీతమగు చిత్తమున భయముం బా 
ప సమర్హుండు కావున నృపు.। డసమానప్రభుత6 బొందు నవనీనాథా! 303 


ప్రతిపదార్థం: అవనీ నాథా!= భూ భర్త అయిన ఓ ధర్మరాజా!; రసగంధ+ఆది+అనుభవములు= రుచి, వాసన మొదలైన 


అనుభూతులు; పొసంగవు= ఒప్పవు; భీతము+అగు చిత్త్రమునన్‌= భయటభ్రాంత మైన మనసునందు; భయమున్‌+పాపన్‌= భయాన్ని 
తొలగించటానికి; సమర్థుండు= సామర్థ్యం కలవాడు; కావునన్‌= కాబట్టి; నృపుండు= రాజు; అసమాన 'ప్రభుతన్‌+పొందున్‌= సాటిలేని 
అధికారాన్ని పొందుతాడు. 


తాత్పర్యం: నో ధర్మరాజా! రాజునకు రుచి వాసన మొదలైన అనుభూతులు పనికిరావు. భయపడ్డవారి భయాన్ని 
తొలగించటానికి రాజు సమర్భుడు. అందువలననే సాటిలేని అధికారాన్ని రాజు సంపాదించుకొంటాడు.” 


క. అని వాయుదేవుం డి ట్ల । జనపతి బోధించె ననుడు శాంతనవున క 

మృనుజపతి యిట్టు లను 'నే। పనులం బురోహితుండు మాన్యభావము నొందున్‌?” 304 
ప్రతిపదార్తం: అని ఇట్టు= అని ఈ విధంగా; వాయుదేవుండు= వాయుదేవుడు; ఆ+జనపతి= ఆ పురూరవుడికి; బోధించెన్‌= 
ప్రబోధించాడు; అనుడున్‌= అని చెప్పగా; శాంతనవునకున్‌= భీష్ముడికి; ఆ+మనుజపతి= ఆ నరపతి అయిన ధర్మరాజు; 
ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఏ పనులన్‌= ఏ పనులతో; పురోహితుండు= (బ్రాహ్మణుడు; మాన్యభావమున్‌+ఒందున్‌?= 
గౌరవభావాన్ని పొందుతాడు?. 


తాత్పర్యం: అని వాయుదేవుడు పురూరవుడికి తెలిపినట్టు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు *'ఏ 
ఉత్తమ కార్యాచరణ వలన (బ్రాహ్మణుడు గౌరవభావాన్ని పొందుతాడో తెలుపవలసిం'దని ధర్మరాజు భీష్ముడిని 
ప్రార్ధించాడు. 


వ. _ అనిన నా ధర్మతనయుతో నద్దేవవ్రతుండు 'పురోహిత విషయంబులుగా శుక్రుండు చెప్పిన వాక్యంబులు గల 
వుపన్యసించెద నాకర్ణింపు'మని యిట్లనియె. 305 


288 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ ధర్మతనయుతోన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+దేవవ్రతుండు= ఆ భీష్ముడు; పురోహిత 
విషయంబులుగాన్‌= పురోహిత విషయమై; శుక్రుండు= శుక్రాచార్యుడు; చెప్పిన వాక్యంబులు+కలవు= చెప్పిన మాటలు 
ఉన్నాయి; ఉపన్యసించెదన్‌= ప్రసంగిస్తాను; ఆకర్షింపుము= వినుము; అని+ఇట్టు+అనియెన్‌= అని ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని పైవిధంగా భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, మళ్ళీ శుక్రాచార్యుడు పురోహితవిషయంగా చెప్పిన 
వాక్యాలను వివరిస్తా ననీ జాగరూకతతో వినవలసిం దనీ భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 
తే. “అమర గరుడ గంధర్వ విద్యాధరాది । దివ్యులకు నధ్వరంబులఈ దృప్తి సేసి 

పరమ శుభముల. బొందు భూవరుండు; దాని । కెల్ల మూలంబు దగు పురోహితుని బుద్ది. 306 


ప్రతిపదార్థం: భూవరుండు= భూమికి భర్త అయిన రాజు; అమర, గరుడ, గంధర్వ విద్యాధర+ఆది= దేవతలు, గంధర్వులు, 
విద్యాధరులు మొదలైన; దివ్యులకున్‌= దేవలోకంలో నివసించేవారికి; అధ్వరంబులన్‌= యజ్ఞయాగాదులచేత; తృప్తి+చేసి= సంతృప్తి 
కలుగజేసి; పరమశుభములన్‌+పొందున్‌= శ్రేష్టమైన శుభాలను పొందుతాడు; దానికిన్‌+ఎల్లన్‌= దానికంతటికీ; మూలంబు= హేతువు; 
తగు= అర్హుడైన; పురోహితుని బుద్ది= పురోహితుడియొక్క ఆలోచనాబలం. 


తాత్పర్యం: రాజు తా నాచరించే యజ్ఞయాగాదులచేత అమరులు, గరుడ, గంధర్వ, విద్యాధరులు మొదలైన సమస్త 


దేవలోకవాసులకు సంతృప్తి కలిగించే అత్యంత (శ్రేష్టమైన శుభపరంపరను పొందుతాడు. దీని కంతటికీ పురోహితుడి 
బుధ్ది మూలకారణం. 


క. రక్ష పిశాచ గుహ్యక। యక్షాదులు బాధవెట్టు నవనీనాథున్‌ 

దక్ష పురోహిత మంత్ర సు । రక్షా సంస్కారవిధి విరహితుం డైనన్‌. 307 
ప్రతిపదార్థం: దక్ష= సమర్జ్హుడైన; పురోహిత= పురోహితుడియొక్క; మందత్ర= మంటత్రాలచేత; సురక్షా= శ్రేష్టమైన సంరక్షణతో 
కూడిన; సంస్కార విరహితుండు+ఐనన్‌= సంస్కారం లేనివాడైతే; అవనీనాథున్‌= భూ భర్తఅయిన రాజును; రక్ష పిశాచ 
గుహ్యక యక్ష+ఆదులు= రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, యక్షులు మొదలైన వాళ్ళు; బాధ+పెట్టున్‌= బాధిస్తూ ఉంటారు. 
తాత్పర్యం: సమర్ధుడైన పురోహితుడియొక్క మంటత్రాదులచేత (శ్రేష్టమైన సంరక్షణతో కూడిన సంస్కారం లేకుండా 
పోయిన రాజును రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, యక్షులు మొదలైనవాళ్ళు పీడిస్తారు. 
క. _ వివిధోత్పాతంబులకున్‌ | నవళులలో. దోంచు కీడునకుం దోడో శాం 

తి విధానంబున నిరసన । మవును బురోహితునిచేత ననవద్యముగన్‌. 308 


ప్రతిపదార్హం: వివిధ+ఉత్సాతంబులకున్‌= అనేక విధాలైన అపశకునాలకు; నవళులలోన్‌+తోయ= అంతఃపురాలలో సంభవించే; 
కీడునకున్‌= అశుభానికి; తోడ్లోన్‌= వెనువెంటనే; అనవద్యముగన్‌= తిరుగులేకుండా; పురోహితునిచేతన్‌= పురోహితుడిచేత; శాంతి 
విధానంబునన్‌= శాంతికొరకు చేసే పనులవలన; నిరసనము+అవును= నివారణ జరుగుతుంది. 

తాత్పర్యం: అనేకమైన ఉత్సాతాలకు, అంతఃపురాలలో సంభవించే అశుభాలకూ పురోహితుడి తిరుగులేని శాంతి 
కార్యాలవలన అశుభాల నివారణ జరుగుతుంది. 

నిశేషం: ఉత్పాతం, అపశకునం, ఇది మూడు విధాలు: దివ్యం (అపూర్వ నక్షత్రాదుల పుట్టుక); అంతరిక్షం: (పరివేషం, ఇంద్రధనుస్సు 
ఏర్పడటం, పిడుగులు పడటం); భౌమం: (దుఃఖరోగ ప్రదాలైన అపూర్వమైన చరాచర వస్తువులు కలగటం). 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 289 


వ. ఈ వాక్యంబులం దాత్సర్యంబు గలుగుము. బృహస్పతియును శాంతికంబును బౌషప్టికంబును శత్రునాశంబును 
మంత్రాధ్య పురోహిత సాధ్యంబు లనియెం గావున నీవును సంభావితపురోహితుండ వగుము. 309 


ప్రతిపదార్థం: ఈ వాక్యంబులన్‌*తాత్పర్యంబు+కలుగుము= ఈ పైన చెప్పిన మాటలయందు జాగరూకత వహించుము; 
బృహస్పతియును= బృహస్పతి సైతం; శాంతికంబును= శాంతిని ప్రసాదించటానికి చేసే శాంతి కర్మలు; పౌష్టికంబును= పుష్టిని 
కలిగించే పౌష్టిక కర్మలు; శత్రునాశంబును= విరోధుల వినాశనమూ; మం(త్ర+ఆఢ్య= మంతత్రాలచేత సంపన్నుడైన; పురోహిత 
సాధ్యంబులు+అనియెన్‌= పురోహితుడి వలననే సాధ్యమవుతుందని చెప్పాడు; కావునన్‌+-ఈవును= కనుక నీవు కూడా; సంభావిత 
పురోహితుండవు+అగుము= గౌరవించబడిన పురోహితుడిని కలవాడవు కమ్ము. 


తాత్పర్యం: పురోహిత (ప్రాధాన్యాన్ని గూర్చి చెప్పిన మాటలను జాగరూకతతో (గ్రహించుము. శాంతి పౌష్టిక కార్యాలూ, 
శత్రువినాశనమూ మంత్రవేత్త అయిన ఉత్తమ పురోహితుడివలననే సాధ్యమవుతుందని బృహస్పతి సైతం 
వక్కాణించాడు. కాబట్టి నీవు కూడా ఉత్తమపురోహితుడిని చేరదీసి, గౌరవించి, అతడివలన సమస్త శుభాలను 
పొందుము. 


క. పరిశుద్ది లేని కుత్సిత । పురోహితులు నీచదశల. బొందుదురు మహీ 

వర! యల్పమె శుద్ద్ధుండై । పురోహితత్వంబు సేంత భూపతినగరన్‌. 310 
ప్రతిపదార్థం: మహీవర!= భూ భర్తవైన ఓ ధర్మరాజా!; పరిశుద్ది లేని= శ్రేష్టమైన చిత్తం లేని; కుత్సిత పురోహితులు= నీచులైన 
పురోహితులు; నీచదశలన్‌+పొందుదురు= నీచస్టితిని పొందుతారు; భూపతినగరన్‌= రాజాంతఃపురంలో; శుద్దుండు+ఐ= పరి 
శుద్దాత్ముడై; పురోహితత్వంబు+చేంత= పౌరోహిత్యం నెరపటం; అల్పమే?= కొంచెపు పని కాదు కదా! 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! 'శ్రేస్టమైన చిత్తశుద్ది లేని కుత్సితులైన పురోహితులు నీచస్థితికి జారిపోయి 
నాశనమవుతారు. కాని, రాజాంతఃపురాలలో పరిశుద్దాత్ముడై పురోహితుడు పౌరోహిత్యం నెరపటం అంత తేలిక 
పని కాదు. 


క. _ ఆరోగ్యము గల యుత్తము.। బౌరోహిత్యంబు నదపం బనుచునది ధరి 
త్రీ రమణు. డతండు దాను స । మారంభము లెల్ల నేకమతి గను టొప్పున్‌. 311 


ప్రతిపదార్థం: ధరిత్రీ రమణుండు= భూమికి భర్త అయిన రాజు; ఆరోగ్యము+కల= పూర్జ్చారోగ్యవంతుడైన; ఉత్తమున్‌= శ్రేష్టుడిని; 
పౌరోహిత్యంబు నడపన్‌+పనుచునది= పౌరోహిత్యం నిర్వహించటానికి ఆజ్ఞాపించవలసి ఉన్నది; అతండు+తానున్‌= ఆ పురోహితుడూ, 
రాజూ; సమ్‌+ఆరంభములు+ఎల్లన్‌= అన్ని ఉత్తమమైన ఆరంభసమయాలలోనూ; ఏకమతిన్‌+కనుట+ఒప్పున్‌= ఒకే బుద్ధితో 
పరిశీలించటం ఎంతైనా మంచిది. 


తాత్పర్యం: రాజు జాగరూకుడై, పౌరోహిత్యం నెరపటానికి సంపూర్జారోగ్యవంతుడైన వాడిని మాత్రమే పురోహితుడిగా 
నియమించాలి. ఆ రాజూ, పురోహితుడూ ఏకమనస్కులై సమస్త శుభకార్యాలలోనూ సమదృష్టి కలిగి మసలుకొనటం 


ఎంతైనా అవసరం. 


క. 


ప్తి 


హ్మ క్షత్రము లొంది, య । జిహ్మములై కృత్యములు విశిష్టత నడపన్‌ 
హ్మాదులు హర్షింతురు; । బ్రాహ్మణ ముఖ వర్ణసమితి ప్రమదము౦ బొందున్‌. 312 


( 


(రి 


290 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: (బ్రహ్మ క్షత్రములు+ఒంది+అజిహ్మములు+ఐ= (బ్రాహ్మణ క్షత్రియులు పొందుపడి సరిసమానులై; కృత్యములు= 
రాజ్యకార్య కలాపాలు; విశిష్టతన్‌ నడపన్‌= (శ్రేష్టమైన రీతిని నిర్వహిస్తే) బ్రహ్మ+ఆదులు= బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలు; 
హర్షింతురు= సంతోషిస్తారు; బ్రాహ్మణ ముఖ వర్ష సమితి= బ్రాహ్మణులు మొదలుకొని సమస్త వర్ణాల సమూహం; 
'ప్రమదమున్‌+పొందున్‌= అత్యంత సంతోషాన్ని పొందుతుంది. 

తాత్పర్యం: (బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యులై అనుకూలంగా, సరైన మార్గంలో రాజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తే, 
('బ్రహ్మమొదలుకొని సమస్త దేవతలు, బ్రాహ్మణులు మొదలుకొని సమస్త వర్ణాలవారు మిక్కిలి సంతోషిస్తారు. 


వ. ఈ యర్దంబునం దైల కశ్యప సంవాదంబను నితిహాసంబు కలదు; విను మైలుండు గశ్యపుని బ్రహ్మక్షత్త్ర ప్రకారం 
౦ ౬ న. స్‌ ట్రా 


బడిగిన నమ్మనుజపతికి నమ్మునీంద్రుం డిట్లనియె. 313 
ప్రతిపదార్దం: ఈ+అర్థంబునందున్‌= ఈ బ్రాహ్మణ క్షత్రియుల పరస్పర అన్యోన్యతను గూర్చిన విషయంలో; ఐల కశ్యప 
సంవాదంబు+అను= ఐలుడు కశ్యప ప్రజాపతి అనేవారిద్దరి మధ్య జరిగిన సంభాషణమనే; ఇతిహాసంబు+కలదు= పూర్వకథ ఒకటి 
ఉన్నది; వినుము= జాగరూకతతో వినుము; ఐలుండు+కశ్యపునిన్‌= ఐలుడు కశ్యప ప్రజాపతితో; బ్రహ్మ క్షత్ర ప్రకారంబు+అడిగినన్‌= 
(బ్రాహ్మణ క్షత్రియుల సంబంధాన్ని గూర్చి ప్రశ్నించగా; ఆ+మనుజపతికిన్‌= ఆ ఐలుడనే మహారాజుకు; ఆ+ముని+ఇంద్రుండు= 
ఆ మహర్షి సత్తముడైన కశ్యప ప్రజాపతి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా వివరించాడు. 


తాత్పర్యం: ఐల కశ్యపప్రజాపతి సంవాదంలో బ్రాహ్మణ క్షత్రియుల సంబంధానికి సంబంధించిన ఒక పూర్వ కథ 
ఉన్నది. ఆ కథ చెబుతాను వినుము. (బ్రాహ్మణ క్షత్రియుల మధ్య ఉండే సంబంధాన్ని ఐలుడు అడుగగా 
కశ్యపప్రజాపతి ఈ విధంగా చెప్పాడు. 


ఆ.  'క్షత్రమునకు. బుట్టంగాం బట్టు బ్రహ్మంబు । బ్రాహ్మణునకు యోని రాజు గాన 
యుభయ వర్దనంబు నొండొంటి విడువమి । వెలుగు రెండు మాయు విడిచెనేని. 314 


ప్రతిపదార్థం: క్షత్రమునకున్‌= క్షాత్రానికి (రాజుకు); పుట్టన్‌+కాన్‌+పట్టు బ్రహ్మంబు= పుట్టుక స్థానం బ్రాహ్మణుడు; 
'బ్రాహ్మణునకున్‌= (బ్రాహ్మణుడికి; యోని రాజు= జననస్టానం రాజు; కానన్‌= అందుచేత; ఉభయ వర్దనంబున్‌= బ్రాహ్మణ 
క్షత్రియుల అభివృద్ది; ఒండొంటిన్‌= ఒకటినొకటి అంటే బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం; విడువమిన్‌ వెలుంగున్‌= వదలకుండటం 
వలననే ప్రకాశిస్తాయి; విడిచెన్‌+ఏని= పట్టువదలితే; రెండు మాయున్‌= బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు రెండూ నశిస్తాయి. 


తాత్పర్యం: క్షత్రియుడికి పుట్టుక స్థానం (బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి జననస్టానం రాజు. అందుచేత బ్రాహ్మణ 
అ యఖ యఖ 

క్షత్రియ వర్ణాలు రెండూ పరస్పర ఆధారాధేయాలు కావటంవలన ఆ రెండు వర్ణాలు కలిసి సముచిత కార్యకలాపాలు 

నెరపినప్పుడే అభ్యున్నతితో ప్రకాశిస్తాయి. లేదా పట్టువదలితే పరస్పరం వినాశనమౌతాయి. 


క. _ తమలోన. బొందుగల వి । ప్రమహీశుల. బ్రజయు. బొదువు€ బ్రజచే మాన్య 
త్వము వదయంగ నేరరు భే। దము గలిగిన నలంతు రొలసి దస్యులు ప్రజలన్‌. 315 


ప్రతిపదార్హం: తమలోనన్‌+పొందు+కల= క్షత్రియులూ బ్రాహ్మణులూ తమలో తాము అరమరికలు లేకుండా కలసి ఉంటే; విప్ర= 
(బ్రాహ్మణులను; మహీ+ఈశులన్‌= రాజులను; ప్రజయున్‌+పొదువున్‌= (ప్రజలు సైతం కలసి మెలసి ఉంటారు; భేదము+కలిగినన్‌= 
(బ్రాహ్మణ క్షత్రియులలో విభేదం ఏర్పడితే; ప్రజచేన్‌= ప్రజలచేత; మాన్యత్వము+పడయంగన్‌ నేరరు= గౌరవం పొందలేరు; ప్రజలన్‌= 
అప్పుడు ప్రజలను; దస్యులు= దొంగలు; ఒలసి= కదిసి (చుట్టుముట్టి ఎదుర్కొని); నలంతరు= విసిగిస్తారు (పీడిస్తారు). 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 2091 


తాత్పర్యం: బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం అరమరికలు లేక కలసి మెలసి ఉంటే ప్రజలు గౌరవిస్తారు. వాళ్ళలో 
విభేదం ఉంటే మాత్రం అట్లాంటి బ్రాహ్మణ క్షత్రియుల పట్ల ప్రజలకు ఏ మాత్రం గౌరవం ఉండదు. ఇది అదనుగా 
(గ్రహించి దొంగలు ప్రజలను పీడిస్తారు. 


తే. _ అట్టి దశం బుట్టు రుద్రుని యలుక దాన । సకలమునకు వినాశంబు సంభవిల్లు( 
గాన యెల్ల విధంబులం గలసి యుండ । వలయు నృపుండు6 బురోధయు వసుమతీశ! 316 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమికి భర్త అయిన ఓ ధర్మరాజా!; అట్టి దశన్‌= బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేని 
సమయంలో; రుద్రుని+అలుక పుట్టున్‌= రుద్రదేవుడికి కోపం కలుగుతుంది; దానన్‌= ఆ రుద్రదేవుడి ఆగ్రహం వలన; 
సకలమునకున్‌= సమస్త ప్రపంచానికీ; వినాశంబు సంభవిల్లున్‌= విధ్వంసం కలుగుతుంది; కాన= అందుచేత; ఎల్ల విధంబులన్‌= 
అన్ని విధాలా; నృపుండన్‌+పురోధయున్‌= రాజూ, బ్రాహ్మణుడూ; కలసి+ఉండవలయున్‌= కలసి మెలసి ఉండటమే సముచితం. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేని సమయంలో రుద్రదేవునికి కోపం కలుగుతుంది. 
ఆయన ఆ(గ్రహంవలన సమస్తప్రపంచానికీ నాశనం కలుగుతుంది. అందువలన రాజూ, (బ్రాహ్మణుడూ కలిసి మెలసి 
ఉండటమే సర్వవిధాలా సముచితం. 


క. _ వినుము విశేషించి జనన । జనితోన్నతి విప్రం డతని జనపతి వినయం 
బున నడపవలయు దానను । మనుగడ యిరువురకు. బ్రజకు మహనీయ మగున్‌.” 317 


ప్రతిపదార్థం: వినుము= సావధానుడవై వినుము; విశేషించి= (ప్రత్యేకించి; జనన జనిత+ఉన్నతి విప్రుండు= పుట్టుకలోను, పుట్టిన 
దానిలోను (బ్రాహ్మణుడు శ్రేష్టుడు; జనపతి= రాజు; అతనిన్‌= ఆ బ్రాహ్మణుడి పట్ల; వినయంబునన్‌= మిక్కిలి వినమ్రతతో 
(భయ భక్తులతో); నడపవలయున్‌= జీవితయాత్ర సాగించాలి; దానను= ఆ విధంగా రాజు బ్రాహ్మణుడి పట్ల వినయంతో నడిపిస్తే; 
ఇరువురకున్‌+ప్రజకున్‌= బ్రాహ్మణ క్షత్రియులు ఇద్దరికీ ప్రజలకూ; మనుగడ= జీవితయాత్ర; మహనీయము+అగున్‌= 
మహోన్నతమై ఒప్పుతుంది. 

తాత్పర్యం: పుట్టుకవలన, పుట్టిన తరువాత జొన్నత్యం కారణంగా కూడా బ్రాహ్మణుడు శ్రేష్టుడు. అందువలన 
రాజు బ్రాహ్మణుడి పట్ల వినయవినమితగా(డత్రుడై తన జీవితయాత్రను సాగించాలి. ఆ విధంగా గౌరవించటంవలన 
రాజుకూ, బ్రాహ్మణుడికీ దానివలన ప్రజలకూ జీవనయాత్ర మహోన్నత మౌతుంది.” 


కుబేరునకు ముచుకుందునకు( గలిగిన సంవాదము (సం. 12-75-3) 


వు అని చెప్పి పురోహితుని విశేషంబు ముచుకుందుం డను రాజునకు వైశ్రవణునకుం గలిగిన సంవాదంబున. 
బ్రకటం బయ్యె; నత్తెజం గెటింగించెద. 318 


ప్రతిపదార్దం: అని చెప్పి= అని బ్రాహ్మణ క్షత్రియుల సంబంధాన్ని పై రీతిలో చెప్పి; పురోహితుని విశేషంబున్‌= పురోహితుడియొక్క 
విశిష్టతను; ముచుకుందుండు+అను రాజునకున్‌= ముచుకుందు డనే రాజుకు; వైశవణునకున్‌+కలిగిన= విశ్రవసుడి పుత్రుడైన 
వైశ్రవణునకు అంటే కుబేరునకు కలిగిన; సంవాదంబునన్‌= సంభాషణవలన; ప్రకటంబు+అయ్యెన్‌= స్పష్టమైనది; 
ఆ+తెజంగు+ఎటీంగించెదన్‌= ఆ పద్దతినంతటినీ వివరిస్తాను. 


292 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా ఉంటూ రాజు (బ్రాహ్మణుడిని గౌరవించటమే మంచి” దని తెలిపి, 
ఇంకా పురోహితుడి విశిష్టతను వివరించే ముచుకుంద మహారాజుకూ కుబేరుడికీ జరిగిన సంవాదంలో వెల్లడైన 
తీరును వివరిస్తాను వినుమని భీష్ముడు ధర్మరాజునకు తెలిపాడు. 


మ. విను మారాజు సమస్త దిగ్వియమున్‌ విస్పూర్తిమైం జేసి, తాం 
దన లా వారయు బుద్ధి వైశ్రవణు మీందం బోవ నాతండు దై 
త్యనికాయంబులం బంచినం దెరువునం దత్తెన్యముల్‌ రాజు మూ. 
క నతి క్షుభ్యము గాంగం జేయుటయు స్రుక్కంబడ్డ చిత్తంబుతోన్‌. 319 


ప్రతిపదార్థం: వినుము= ఓ ధర్మరాజా! వినుము; ఆ రాజు= ఆ ముచుకుందు డనే రాజు; విస్సూర్తిమైన్‌= మిక్కిలి పరాక్రమంతో 
దేదీష్యమానంగా; సమస్త దిక్‌+విజయమున్‌= అన్ని దిక్కుల విజయాన్ని; చేసి= సాధించి; తాన్‌+తనలావు+ఆరయు బుద్ధిన్‌= ఆ 
ముచుకుందుడు తన పరాక్రమాన్ని తెలిసికొనాలనే బుద్దితో; వైశ్రవణు మీందన్‌+పోవన్‌= కుబేరుడిపై యుద్దానికి పోగా; ఆతండు= 
ఆ కుబేరుడు; దైత్యనికాయంబులన్‌= రాక్షస సమూహాలను; పంచినన్‌= యుద్దానికి వెళ్ళండని ఆజ్ఞాపించగా; తెరువునన్‌= 
మార్గమధ్యంలోనే; తద్‌+సైన్యముల్‌= ఆ కుబేరుడు పంపిన దైత్య సేనలు; రాజు మూశన్‌= ముచుకుందుడనే రాజు సైన్య 
సమూహాలను; అతి క్షుభ్యము+కాంగన్‌= మిక్కిలి సంక్షోభం చెందేటట్టు; చేయుటయున్‌= బాధించగా; (స్రుక్కన్‌+పడ్డ చిత్తంబుతోన్‌= 
కలత చెంది మూర్చపడ్డ మనసుతో. 


తాత్పర్యం: 'ధర్మరాజా! సావధానంగా వినుము. ముచుకుందు డనే రాజు అన్ని దిక్కుల విజయాన్ని సాధించి 
తన పరాక్రమాన్ని పరీక్షించుకొనదలచి, కుబేరుడిపై కయ్యానికి కాలుదువ్వాడు. కుబేరుడు దైత్యసైన్యాల ననేకం 
పంపగా ఆ సైన్యాలు మార్గమధ్యంలోనే ముచుకుందుడి సైన్యాన్ని మట్టికరిపించి సంక్షోభింపజేశాయి. సంక్షుభిత 
మనస్కుడైన ముచుకుందుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నృపతి పురోహితు దూథటిన6।; దపముల మంత్రముల దేవతాపూజల వీ 

ర్యపటుత్వ మతని సేనకు । నపరిమితము సేసె నమ్మహాత్ముం డధిపా! 320 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా! నృపతి= ఆ ముచుకుందుడనే రాజు; పురోహితున్‌ దూటినన్‌= తన పురోహితుడిని 
నిందించగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన పురోహితుడు; తపములన్‌= తపస్సులచేత; మంత్రములన్‌= మంత్రాలచేత; 
దేవతాపూజలన్‌= దైవ పూజాదికాలచేత; అతని సేనకున్‌= ఆ ముచుకుందుడి సైన్యానికి; వీర్య పటుత్వము= పరాక్రమ తీక్ష్‌ణతను; 
అపరిమితము+చేసెన్‌= సాటిలేనంతగా (ప్రసాదించాడు. 
తాత్పర్యం: ఓటమి చవిచూసిన ముచుకుందు డనే రాజు తన పురోహితుడిని నిందించాడు. వెంటనే ఆ పురోహితుడు 
ఘోర తపస్సువలన, మహిమాన్విత మంత్రాల వలన, దైవపూజల మూలాన ముచుకుందుని సైన్యాలకు అత్యంత 
పరాక్రమ పటుత్వాన్ని ప్రసాదించాడు. 
నిశేషం: ఇక్కడ పురోహితుడి మహిమాన్విత శక్తి సామర్భ్థ్యాలూ, అట్లాంటి పురోహిత విరహితంగా రాజు కొనసాగలే డనీ, పురోహిత 
మహిమ చేతనే రాజు విళిష్ణుడు అవుతాడనీ సోదాహరణంగా నిరూపితం. అందువలనే ఈ కథ ఉదాహరించబడింది. 
ఆ. _ బ్రహ్మశక్తిం బేర్పి రాజు సైన్యము దైత్య । సేన బడలు వడంగ6 జేయ నాత. 

డతి రయమున ముట్టె నలక గుబేరుండు । ననికి వెడలె నిజ బలాన్వితముగ. 321 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 293 


ప్రతిపదార్థం: (బ్రహ్మకక్తిన్‌+పేర్చి= (బ్రాహ్మణుడి యొక్క శక్తి వలన అతిశయించి; రాజు సైన్యము= ముచుకుందుడనే రాజుయొక్క 
సైన్యం; దైత్యసేన= కుబేరుడు పంపిన దైత్య సైన్యాన్ని; బడలు+పడంగన్‌+చేయన్‌= బలహీనపడేటట్టు చేయగా; ఆతండు= ఆ 
ముచుకుందుడు; అతి రయమునన్‌= మిక్కిలి వేగంతో; ముట్టెన్‌= ఎదుర్కొన్నాడు; కుబేరుండు= కుబేరుడు; అలుకన్‌= కోపంతో; 
నిజబల+అన్వితముగన్‌= తన సైన్యాలతో కూడి; అనికి వెడలెన్‌= యుద్దానికి వెళ్ళాడు. 


తాత్పర్యం: (బ్రాహ్మణుడి తపస్సు, మంత్రపూత దైవపూజాదికాలవలన పొందిన శక్తిచేత ముచుకుందుడి సైన్యం 
కుబేరుడి సైన్యాలను బలహీనపరిచేటట్టు ముచుకుందుడు తన సైన్యాలను పురికొల్పాడు. అందుకు ఆగ్రహించిన 
కుబేరుడు తన సైన్యసమూహాలతో ముచుకుందుడి సైన్యాలను ఎదుర్కొన్నాడు. 


వ. _ వెడలి సమరంబు సేయు సమయంబునం గిన్నరేశ్వరుం డన్నరేశ్వరు నాలోకించి. 322 


ప్రతిపదార్థం: వెడలి= కుబేరుడు యుద్దానికి వెళ్ళి, సమరంబు+చేయు సమయంబునన్‌= యుద్ధం చేసే సమయంలో; 
కిన్నర+-ఈశ్వరుండు= కిన్నరులకు అధిపతిఅయిన కుబేరుడు; ఆ+నర+ ఈశ్వరున్‌+ఆలోకించి= ఆ ముచుకుందుడనే రాజును 
చూచి. 


తాత్పర్యం: కుబేరుడు యుద్ధభూమికి వెళ్ళి యుద్ధం చేస్తున సమయంలో ముచుకుందుడిని చూచి - (తరువాతి 
పద్యంతో అన్వయం). 
శా. 'దక్షుం డై తిటు బ్రహ్మశక్తిన భవద్దాహా విలాసం బమి 

త్రక్షోభం బొనరించెనే? యనుడు నాతం డిట్లు 'నీ వంటి బ్ర 

హ్మక్షత్రంబుల కేక యోని జననం బ వ్వేధ గల్పించె; యో 

గ క్షేమాకలనంబు సంగతములై కావింప( బంపండొకో! 323 
ప్రతిపదార్థం: ఇటు= ఈ విధంగా; (బ్రహ్మకక్తిన్‌= (బ్రాహ్మణశక్తి మూలంగానే; దక్షుండు+ఐతి(వి= పరాక్రమ సంపన్నుడ వయ్యావు; 
భవత్‌+బాహా విలాసంబు= నీ యొక్క బాహు పరాక్రమం; అమిత క్షోభంబు+ఒనరించెనే?= శత్రువులకు సంక్షోభం కలిగించగలదా?; 
అనుడున్‌= అని పలుకగా; ఆతండు= ఆ ముచుకుందుడు; ఇట్టు= ఈ రీతిగా; నీవంటి= నీవంటి; బ్రహ్మ క్ష్రత్రంబులకున్‌= 
(బ్రాహ్మణ క్షత్రియులకు; ఏకయోని జననంబు= ఒకే జనన స్టానంలో పుట్టుకను; ఆ+వేధ కల్పించెన్‌= ఆ బ్రహ్మ సృజించాడు; 
యోగక్షేమ+ఆ కలనంబున్‌= ఆ బ్రహ్మ పరస్పర యోగక్షేమాల సంబంధాన్ని; సంగతములు+ఐ= ఒప్పిదమయ్యేటట్టు; 
కావింపన్‌+పంపండొకో!= చేయగా పంపడా? 
తాత్పర్యం: 'ఓ ముచుకుంద మహారాజా! బ్రహ్మతేజశ్ళక్తి మూలాన్ని నీకు ఇంతటి అపూర్వ పరాక్రమసామర్జ్యాలు 
ఒనగూడి, విజృంభించావు గానీ నీకు మామూలుగా ఇంతటి సామర్థ్య మేదీ?' అని కుబేరుడు అధిక్షేపించాడు. అప్పుడు 
ఆ ముచుకుందుడు ఇట్టా సమాధానం చెప్పాడు. (బ్రహ్మక్షత్రాలకు ఒకే తేజోరాళిని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. 
కనుకనే బ్రాహ్మణక్షత్రియుల యోగక్షేమాల సంబంధంగా ఆ (బ్రహ్మ ఉపేక్షించి ఎట్టా ఉండగలడు?; తప్పకుండా 
ఆ (బ్రహ్మ తగిన రీతిలోనే నా విషయంలో అనుగ్రహించాడు” అని వివరించాడు. 
వ. అనుటయు ధనదుండు సాంత్వన స్వరంబున. 324 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ముచుకుందుడు చెప్పగా; ధనదుండు= కుబేరుడు; సాంత్వన స్వరంబునన్‌= అనునయ 
పూర్వకమైన కంఠంతో. 


294 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ముచుకుందుడు సమాధానం చెప్పుగా విన్న కుబేరుడు అనునయంతో కూడిన మాటలతో - (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఉ.  'నాకును నీకు నేటికి రణం బొనరింప6(గ నేను బంపనీ 
వేక ముఖంబుగా ధరణి యేలుము' నావుడు నవ్వి యవ్విభుం 
“డీ కుపతిత్వ మొల్ల నొరు నీగి మహత్వకరంబె విద్విష 
ర్దీకర మద్ధుజార్జితమ పెంపొనరంగ భుజింతు దిక్పతీ! 325 


ప్రతిపదార్థం: నాకును నీకున్‌= నాకూ నీకూ (కుబేరుడికీ ముచుకుందుడికీ); రణంబు+ఒనరింపంగన్‌+ఏటికిన్‌= యుద్ధం చెయ్యట 
మెందుకు?; ఏను+పంపన్‌= నేను ఆజ్ఞాపించగా; ఈవు+ఏకముఖంబుగాన్‌= నీవే స్వతంత్రంగా; ధరణి+ఏలుము= రాజ్యాన్ని 
పాలించుము; నావుడున్‌= అని కుబేరుడు అనగా; ఆ+విభుండు= ఆ ముచుకుందు డనే రాజు; నవ్వి= పరిహాస పూర్వకంగా 
నవ్వి; ఈ కుపతిత్వము+జఒల్లన్‌= ఈ కుటిల రాజ్యాధిపత్యం అంగీకరించలేను; ఒరు+-ఈగి= ఇతరులు ఇచ్చిన దానం; మహత్త్య 
కరంబె?= గొప్పదనాన్ని చేకూర్చగలదా?; విద్విషత్‌+భీకర= శత్రువులకు భయంకరమైన; మత్‌= నా యొక్క; భుజ+ఆర్జితము+అ= 
బాహుబలంతో సాధించిన రాజ్యాన్ని మాత్రమే; పెంపు+ఒనరంగన్‌= అతిశయించేటట్టుగా; భుజింతున్‌= అనుభవిస్తాను. 


తాత్పర్యం: కుబేరుడు అనునయంగా ముచుకుందునితో “నీకూ నాకూ యుద్దం చెయ్యవలసిన అవసరంలేదు. 
నా నియోగంతో నీవు ఏకచ్చత్రాధిపత్యంగా ఈ రాజ్యాన్ని పాలించుకొమ్ము” అని చెప్పగా ఆ ముచుకుందుడు 
పరిహాసపూర్వకంగా 'ఓ కుబేరా! ఈ కపట రాజ్యాధిపత్యాన్ని నేను అంగీకరించను. ఇతరులు ఇచ్చే దానం స్వీకరిస్తే 
నాకు మహత్త్యకారణం కాజాలదు. నా బాహుపరాక్రమంతో శత్రుసంహారం చేసి సంపాదించిన రాజ్యాన్నే ఏలుతూ 
సమస్తభోగాలనూ అనుభవిస్తాను. అదే నాకు సముచితం” అని సమాధానం ఇచ్చాడు. 


వ. 


విశేషం: పరాక్రమ సంపన్నుడూ, వీరుడూ అయిన రాజు మహత్వానికి కారణం శత్రు సంహారంచేసి రాజ్యం చేజిక్కించుకొనటమేనని, 
వీరుడైన రాజు ఇతరులు ఇచ్చే దానాదులకు దోయిలొగ్గలేడని, అట్లా దానానికి చేతులు చాచటం అతడి పరా(క్రమానికి మచ్చ 
అనీ, వీరవిస్సూర్తి సంపాదిత రాజ్యరమ భోగయోగ్యమని ముచుకుందుడి మాటలవలన విదిత మవుతుంది. 


తిక్కన రచించిన ఈ ఉత్పలమాల ముచుకుందుడి వీరోచిత కార్యస్సురణకు సముచితంగా సాగింది. 


వ. అనిన విని పౌలస్సుండు నీ వధికుండ వట్లు సేయు'మని గారవించిన ముచుకుందుండు ముదితుందడై చని 
సకలోర్వియు నిర్వక్రవిక్రమంబున నేలె నని చెప్పిన విని యజాతశత్రుండు 'రాజధర్మంబులయం దైశ్వర్య ప్రీతి 
పుణ్యలోకంబులు నిరతిశయంబుగాం జేయం జాలునది యెయ్యది?” యని యడిగిన. 326 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని ముచుకుందుడు చెప్పగా విని; పౌలస్వుండు= పులస్వుడి వంశంలో జన్మించినవాడైన కుబేరుడు; 
నీవు+అధికుండవు+అట్టు+చేయుము+అని= నీవు గొప్పవాడవు అట్లాగే కానిమ్ము అని; గౌరవించినన్‌= మన్నించగా; ముచుకుందుండు= 
ముచుకుందు డనే రాజు; ముదితుండు+ఐ+చని= సంతోషంతో వెళ్ళి; సకల+ఉర్వియున్‌= సమస్త భూమండలాన్ని; నిర్వ[క్ర 
విక్రమంబునన్‌+ఏలెన్‌+అని చెప్పినన్‌ విని= సాటి లేని పరాక్రమంతో పరిపాలించా డని చెప్పగా విన్న; అజాత శత్రుండు= పుట్టని 
శత్రువులు గల ధర్మరాజు (శత్రువులు లేని ధర్మరాజు); రాజధర్మంబుల+అందున్‌= రాజుకు విహిత మైన ధర్మాలలో; ఐశ్చర్య 
(ప్రీతి పుణ్యలోకంబులు= సంపద యందలి ప్రీతి; శాశ్వత పుణ్యలోక ప్రాప్తి అనే వాటిలో; నిరతిశయంబుగాన్‌= అత్యధికంగా; 
చేయన్‌+చాలునది+ఏ+అది= ఇవ్వగలిగిన ధర్మ మేది? అని+అడిగినన్‌= అని అడుగగా. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 295 


తాత్పర్యం: తన పరాక్రమంతో సంపాదించిన రాజ్యం నిర్వక్ర పరాక్రమంతో ఏలుతా' నని చెప్పిన ముచుకుందుడితో 
కుబేరుడు 'నీ వంతటి సమర్దుడవు. అట్టాగే చేయుము” అని చెప్పి మన్నించాడు. ముచుకుందుడు సంతోషించి 
సమస్తభూమండాలన్నీ పరాక్రమోపేతుడై. పరిపాలించాడు. ఈ కథను భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 
'రాజధర్మాలలో పరమ సంపదను, పుణ్యలోకప్రాప్తిని ప్రసాదించగల ధర్మ మేదో” తెలియజేయవలసిందని భీష్ముడిని 
ప్రార్ధించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ అతని కిట్టు లనియె నమర తరంగిణీ ; సూను. 'డధిక భీతులైన సజ్జ 
నులకు నభయ మొసంగి యలఘు సౌఖ్యాత్ములం। జేత యెంతయును విశిష్ట మధిప! 327 


ప్రతిపదార్థం: అమర తరంగిణీ సూనుండు= దేవనది అయిన గంగాపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌*ఇట్టు+అనియెన్‌= ఆ 
ధర్మరాజుతో ఇట్టా అన్నాడు; అధిప!= ఓ ధర్మరాజా!; అధిక భీతుండు+ఐన= ఎక్కువ భయపడిన; సత్‌+జనులకున్‌= మంచి 
జనులకు; అభయము+ఒసం౧= భయంలేదని చెప్పి, అను[గ్రహించి; అలఘు సౌఖ్య+ఆత్ములన్‌+చేంయ= మిక్కిలి సుఖాతు శ్రైయిగా 
చేయటం; ఎంతయును= మిక్కిలి; విశిష్టము= శ్రేష్టం. 

తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో 'ఓ ధర్మరాజా! అత్యంత భీతులైన ఉత్తమజనులకు అభయ మిచ్చి, వారికి 
సమస్తసుఖాలు సం(ప్రాప్తింపజేసి సంతోషాంతరంగులను చేయట మనేది రాజునకు ఉండవలసిన విశిష్టధర్మం' అని 
పలికాడు. 


వ. అని వెండియు. 328 
తాత్పర్యం: అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


క.  'విను! పర్దన్యుడు భూతము । లను బండిన మ్రాను పక్షులను బ్రోచువిధం 
బున నీవు బంధువుల, స । జన యుతముగఈ బ్రోవు; మది ప్రశస్తం బనఘా! 329 


ప్రతిపదార్హం: అనఘా!= పాపరహితుడ వైన ఓ ధర్మరాజా!; విను= (శ్రద్దతో వినుము; పర్జన్యుండు= వర్దాధి దేవత అయిన ఇంద్రుడు; 
భూతములను= ప్రాణులనూ; పండిన [మాను= ఫలాలతో నిండిన చెట్టు; పక్షులను= అనేక పక్షి సంతతిని; ప్రోచు విధంబునన్‌= 
సంరక్షించే విధంగానే; ఈవు= నీవు; బంధువులను= చుట్టాలను; సత్‌+జనయుతముగన్‌+(ప్రోవుము= మంచి జనులతో పాటు 
రక్షించుము; అది ్రశస్తంబు= అది సర్వత్రేష్టం. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఇంద్రుడు సమస్త ప్రాణికోటిని వర్షధారలతో సంరక్షించినట్టు, ఫలభరితమైన చెట్టు 
అనేక పక్షిసంతతిని పోషించిన రీతిగా, నీవు మంచివాళ్ళందరినీ చుట్టాలతోపాటు సంరక్షించుము. అది రాజధర్మాలలో 
మిక్కిలి ప్రశస్తమైనది. 

విశేషం: అలం: మాలోపమ. 


వ. అనిన విని ధర్మనందనుండు 'విప్రప్రభృతులకు నిజధర్మవర్తనంబుల జీవనంబుల నడవక తక్కిన నె?” ట్లని 
యదిగినం బితామహుం డతనితో 'నాపద దనికిన నితర జాతి వృత్తంబు గర్వితంబుగా దట్లయినను 
నాయుధోపజీవనాదిక్షత్ర ధర్మంబులంజేసి బ్రాహృ్మణ్యంబు వట్రపడి బ్రాహ్మణులు క్షత్రసము లగుదురు. వాణిజ్య 
ప్రముఖ వైశ్యక్రియ లాచరించి వైశ్యసము లగుదురు. నిత్యానుష్టానంబులు లోనుగా6 గలయవి డిగవిడిచి 


296 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ధనలోభ తాత్పర్యంబున శూద్ర ప్రాయులై చరించి శూద్రసము లగుదురు; దక్కిన జాతులవారందరు దమదమ 
తారతమ్యంబులతో నిట్ల నిజజాతి విహీను లగుదు; రట్టివారు జాత్యుత్తమ కృత్యంబునకు.బాత్రంబులు గారు; 
భూకాంతుం డింతయునెథింగి యర్హప్రకారంబులం బ్రజ నడిపి రక్షించినం బ్రజాకృతం బగు ధర్మంబునందు. 
జతుర్జాంశంబునకు నుక్తుం డగు6 బ్రజలం బాతకంబులం బొరయకుండ నరయం జాలక దండ్యదండన 
రహితుం డైన మహీవిభుని వారలచేసిన పాతకంబుల నాలవపాలు వొందు. గొందటు బుధు లంతయుం 
బొందు నని చెప్పుదు'రనుటయు నమ్మనుజనాథుండు. 330 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విన్న; ధర్మనందనుండు= ధర్మరాజు; విప్ర ప్రభృతులకున్‌= బ్రాహ్మణులు మొదలైన 
వర్గాలవారికి; నిజ ధర్మవర్తనంబులన్‌= తమ ధర్మానుగుణ వర్తనాలలో; జీవనంబులు నడవక తక్కినన్‌= జీవితాలను సాగించకపోతే; 
ఎట్టు+అని+అడిగినన్‌= ఏమిటి గతి? అని ప్రశ్నించగా; పితామహుండు= కురుపితా మహుడైన భీష్ముడు; అతనితోన్‌= ఆ 
ధర్మరాజుతో; ఆపద దనికినన్‌= విపత్తు సంభవిస్తే; ఇతర జాతి వృత్తంబు= ఇతర వర్ణాల నడవడి; గర్వితంబు+కాదు= నిందించదగ్గది 
కాదు; అట్టు+అయినను= అట్టా అయినప్పటికి; ఆయుధ+ఉపజీవన+ఆది= ఆయుధాలతో జీవనం మొదులుకొని; 
క్షత్రధర్మంబులన్‌+చేసి= రాజధర్మాలవలన; బ్రాహ్మణత్వంబు వట్రపడి= బ్రాహ్మణత్వం క్షీణించి; బ్రాహ్మణులు క్షత్ర 
సములు+అగుదురు= బ్రాహ్మణులు రాజులతో సమాను లౌతారు; వాణిజ్య ప్రముఖ= వర్తకం మొదలైన; వైశ్యక్రియలు+ఆచరించి= 
వైశ్యులకు ఉచితమైన పనులు చేసి; వైశ్య సములు+అగుదురు= వైశ్యులతో సమాను లవుతారు; నిత్య+అనుష్టానంబులు= 
అనునిత్యమూ ఆచరించవలసిన అగ్ని కార్యాదులు; లోనుగాన్‌+కలయవి= మొదలుకొని గల కార్యా లన్నిటిని; డిగవిడిచి= వదలిపెట్టి; 
ధనలోభ తాత్పర్యంబునన్‌= ద్రవ్యంమీది ఆసక్తి మూలంగా; శూద్ర ప్రాయులు+ఐ చరించి= శూద్రులవలె నడుచుకొని; 
శూద్రసములు+అగుదురు= శూద్రులతో సమాను లవుతారు; తక్కిన జాతులవారు+అందయటున్‌= ఇతర వర్ణాల వారందరూ; 
తమతమ తారతమ్యంబులతోన్‌= వారి వారి తరతమ భేదాలతో; ఇట్టు= ఇదే రీతిగా; నిజ జాతి విహీనులు+అగుదురు= తమ 
వర్ణాలకంటె నీచులవుతారు; అట్టివారు= అట్టాంటివారు; జాతి+ఉత్తమ కృత్యంబునకున్‌= ఆయా వర్ణాల శ్రేష్టమైన కార్యాలకు; 
పాత్రంబులు+కారు= అర్హులు కాలేరు; భూకాంతుండు= భూమికి భర్త అయిన రాజు; ఇంతయున్‌+ఎటింగి= పైన పేర్కొన్న 
సమస్తమూ గుర్తించి; అర్హ ప్రకారంబులన్‌= తగిన పద్దతులలో; ్రజన్‌ నడపి రక్షించినన్‌= ప్రజలను ఏలుకొని సంరక్షిస్తే; 
'ప్రజాకృతంబు+అగు= ప్రజలు చేసిన; ధర్మంబునందున్‌= ధర్మంలో; చతుర్ధ+అంశంబునకున్‌+ఉక్తుండు+అగున్‌= నాలుగో 
భాగానికి అర్హుడు అవుతాడు; 'ప్రజలన్‌= ప్రజలను; పాతకంబులన్‌+ పొరయకుండన్‌+అరయన్‌+చాలక= పాపాలు అంటకుండా 
పరిపాలించక పోతే; దండ్యదండన రహితుండు+ఐన= శిక్షార్హుడైన వాడిని శిక్షించ లేని; మహీవిభుని= రాజును; వారల చేసిన 
పాతకంబులన్‌= ప్రజలు చేసిన పాపాలలో; నాలవ పాలు పొందున్‌= నాలుగవ వంతు అనుభవిస్తాడు; కొందలు బుధులు= (అయినా) 
కొంతమంది పండితులు; అంతయున్‌+పొందున్‌+అని చెప్ప్తుదురు= (ప్రజలు చేసిన పాపమంతా రాజుకు చెందుతుం దని 
చెప్పుతున్నారు; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మనుజ నాథుండు= ఆ మానవనాథుడైన ధర్మరాజు. 


తాత్పర్యం: (ప్రజలను సంరక్షించటం రాజధర్మాలలో శ్రేష్టమైనదని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు “బ్రాహ్మణుడు 
మొదలుకొని ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మ నిర్వహణం చేయకుండా తప్పితే పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించాడు. 
స. థి 
“ఆపద సమయాలలో ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మాన్ని వదలిపెట్టినా నిందార్పులు కారు. శస్రోపజీవులైన రాజులు 
ఆచరించే ధర్మాలను బ్రాహ్మణులు ఆచరించి, బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి, రాజుతో సమానులౌతారు. వైశ్యులకు 
తగిన వాణిజ్యం మొదలుకొని ధర్మాలను పాటించి వైశ్యులతో సమానులౌతారు. నిత్యకృత్యాలైన అగ్నిష్టోమాది 
కార్యాలను వదలిపెట్టి, ధనలోభులై శూద్రులవలిె ప్రవర్తించి శూద్రులతో సమాను లౌతారు. ఇట్లాగే ఇతర వర్ణాలవారు 
తమతమ ధర్మాలను వదలిపెట్టి ఇతర ధర్మాచరణచేత తమ వర్ణాలకంటె హీనమైన వారవుతారు. అట్టాంటి వారు 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 2097 


ఉత్తమ కార్యాలను ఆచరించటానికి అర్హులు కాలేరు. ఈ విషయాలను రాజు జాగరూకుడై గుర్తించి, ఆయా 
వర్ణాలవారిని తగిన రీతిలో సంరక్షించటం రాజుకు ఉత్తమధర్మం. ఆ ప్రజలు చేసే ధర్మానుగుణ ప్రవర్తనవలన 
వారు సంపాదించుకొనే ధర్మంలో నాలుగవ వంతు ఆ రాజుకు చెందుతుంది. ప్రజలకు ఎట్లాంటి పాపోలంటకుండా 
పాలించకపోయినా, శిక్షార్హులను దండించకపోయినా ఆ ప్రజలు చేసిన పాపంలో నాలుగవ వంతు రాజు అనుభవిస్తా 
డని కొందరు పెద్దలు చెప్పుతున్నారు. కాని, మరికొందరు ఆర్యులు అట్లాంటి ప్రజలు దుష్ట కార్యాచరణవలన 
లు స్‌ లు 
సంపాదించుకొన్న పాపమంతా రాజే అనుభవించవలసి ఉంటుం దని వక్కాణించారు” అని భీష్ముడు ధర్మరాజునకు 
వివరించాడు. 


ఆ.  '“వినుము! వివిధ సుఖము లనుభవింప6గ రాజ్య । విభవ యుక్తి. దిరుగ వేడ్కలేదు 
నాకు ధర్మరక్షణము మీ6ది భరము6 ద । ల్లోప భయము మనములోన. బెద్ద. 331 


ప్రతిపదార్థం: వినుము= ఓ తాతా వినుము; నాకున్‌= నాకు (ధర్మరాజుకు); వివిధ సుఖములు+అనుభవింప(గన్‌= నాకు అనేక 
సుఖాలు అనుభవించా లనీ; రాజ్య విభవ య్యుకక్తిన్‌+తిరుగన్‌= రాజ్య వైభవోపేతమైన యుక్తియుక్తంగా నడచుకోవాలనీ; వేడ్క లేదు= 
కోరిక లేదు; మనము లోనన్‌= నా మనస్సునందు; ధర్మరక్షణము మీ6ది భరమున్‌= ధర్మాన్ని రక్షించే భారం; తద్‌+లోపభయమున్‌= 
తద్విరహితమైన దానివలన భయమూ; పెద్ద= మిక్కిలి పెద్దదిగా తోస్తున్నది. 


తాత్పర్యం: 'ఓ తాతా వినుము! సమస్త సుఖాలు అనుభవించాలన్న కోరికగానీ, రాజ్య వైభవ సముపేతంగా 
జీవించాలన్న కుతూహలంగానీ నాకు లేదు. ధర్మరక్షణ చేయటమనే భారమూ, ధర్మరక్షణ చేయకపోవటమనే 
భయమూ నా మనసును మిక్కిలి పీడిస్తూ ఉంటాయి. 


వ. కావున. 332 
తాత్పర్యం: అందువలన. 


చ. అనఘ! యనేక దోష మగునట్టి మహీవహనంబు నొల్ల; దం 
డన పరుషత్వ మేటికి? దృఢ ప్రశమంబున నేను గానకుం 
జనియెద' నన్న భీష్ము. 'డిది జాడ్యము గాక నృపాలధర్మమే 
మనుజ వరేణ్య! నీ మనము మార్దవ మగ్గల; మిట్టు నొప్పునే? 333 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడవైన ఓ తాతా!; అనేక దోషము+అగునట్టి= అనేక పాపాలకు నిలయమైన; 
మహీవహనంబున్‌+ఒల్లన్‌= రాజ్యభారాన్ని మోయటానికి అంగీకరించలేను; దండన పరుషత్వము+ఏటికిన్‌= దండనీతితో కూడిన 
కాఠిన్యం ఎందుకు?; ఏను= నేను; దృఢ ప్రశమంబునన్‌= దిట్టమైన ప్రశాంతితో; కానకున్‌+చనియెదన్‌= తపోవనానికి వెళ్ళుతాను; 
అన్నన్‌= అని ధర్మరాజు తన అభిప్రాయాన్ని వెల్లడించగా; భీష్ముండు= తాత అయిన భీష్ముడు; మనుజవరేణ్య!= మానవ శ్రేష్టుడవైన 
ఓ ధర్మరాజా!; ఇది జాడ్యము+కాక= ఇదొక రకమైన జడత్వమే కాని; నృపాల ధర్మమే!= క్షత్రియ ధర్మం అవుతుందా?; నీ మనము 
మార్షవము+అగ్గలము= నీ మనసు మృదుత్వం గొప్పది; ఇట్టున్‌+ఒప్పునే?= ఈ విధమైతే సముచితమేనా? 


తాత్పర్యం: 'ఓ తాతా! అనేక పాపాలకు ఆకరమైన రాజ్యభారాన్ని అంగీకరించలేను. దండనీతి ప్రయోగం మిక్కిలి 
కఠినమైనది. దానిని నేను నిర్వహించలేను. పరమ(్రశాంతమైన తపోవనంలో ముక్కుమూసికొని జీవించాలని 


298 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కోరుకొంటున్నాను" అని ధర్మరాజు తన దృఢాభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజు 
మానవ్రేష్టుడనే విషయాన్ని గుర్తుచేసి ఇది నీలోని జడత్వమే గాని వేరు కాదు. కాకపోతే ఇది క్షత్రియధర్మమా? 
నీమనసు మిక్కిలి మృదువైందనే విషయం నాకు తెలుసు. అయినా రాజైన వాడికి ఉండవలసిన లక్షణ మిదేనా? 
ఇది సముచితమేనా?” 


వ. ని న్నొత్తి చెప్పుటకు. బాండు విచిత్రవీర్య శంతను లున్నవారే? నా బుద్ధి వినుము. 334 


ప్రతిపదార్దం: నిన్నున్‌+ఒత్తి చెప్పుటకున్‌= నీకు గట్టిగా ప్రబోధించటానికి; పాండు విచిత్రవీర్య శంతనులు+ఉన్నవారే?= పాండు 
మహారాజుగాని విచిత్రవీర్య ధరాధిపతిగాని, శంతన మహారాజుగాని ప్రస్తుతం లేరు కదా!; నా బుద్దిన్‌ వినుము= నా ఆలోచనను 
ఆలకించుము. 


తాత్పర్యం: నిన్ను మిక్కిలి ప్రబోధించటానికి పాండురాజు గానీ, విచిత్రవీర్యుడు గాని, శంతన మహారాజుగాని 
లేరు కదా! కాబట్టి సహనంతో నా హితవును వినుము. 


విశేషం: ఇక్కడ భీష్ముడు పాండురాజు, విచిత్రవీర్యుడు, శంతనులను ప్రస్తావించటం ఎంతో సముచితంగా ఉన్నది. సంక్షుభిత 
మనస్కులైన వారికి పెద్దల పలుకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఉత్తమమార్గాన్ని చూపుతాయి. అందుకే రాజ్యాధికారం వద్దంటున్న 
ధర్మరాజుతో భీష్ముడు 'నీకు ఇప్పుడు గట్టిగా ధర్మబోధ చెయ్యటానికి పాండురాజాది పెద్దలు లేరు. నీకు ఉన్న పెద్ద దిక్కు నేనే. 
అందుకే నీ హితాన్ని కోరి చెప్పుతున్న నా పలుకులను ఆలకించి ఆచరించుము” అని తన మాటలకు అనుగుణంగా (ప్రవర్తించు 
మని ధర్మరాజుతో చెప్పాడు. 


ఈ చిన్ని వచనంలో 'నిన్నాత్తి చెప్పుటకు' అని తిక్కన రచించి 'నిన్ను శాసించటానికి, నీకు తగిన రీతిలో చెప్పటానికి" 
అనే ్రత్యేకార్థాలను స్ఫురింపజేసి తన ప్రత్యేకతను ప్రకటించుకొన్నాడు. 
ఆ. _ ఈంగ కాలి యంత యేనియు వీసర । పోవకుండ ధర్మమునన నడచి 
రయ్య! తొంటి రాజుల క్రోధ కామ ప్ర। యుక్త దండధరణ మొప్పు€ గాక. 335 


ప్రతిపదార్థం: అయ్య!= ఓ ధర్మరాజా! తొంటి రాజులు= పూర్వరాజులు; ఈంగ కాలి+అంత+ఏనియున్‌= ఈగ కాలి అంత 
అంటే అణుమాత్రమైనా; వీసరపోవకుండన్‌= వెలితి రానీయకుండా; ధర్మమునన్‌ నడచిరి= రాజధర్మంతోనే నడచుకొన్నారు; అక్రోధ 
కామ ప్రయుక్త దండ ధరణము= కోపమూ, కామమూ లేని ప్రయోగంతో దండనీతిని ధరించటం; ఒప్పున్‌+కాక= సముచితం 


కదా! 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! పూర్వరాజులు అణుమాత్రమైనా వెలితిరానీయక క్షత్రియోచిత ధర్మపాలన సాగించారు. 
(క్రోధాన్ని, కామాన్ని పరిత్యజించి దండనీతితో రాజ్యపాలన చేయటం రాజు వైన నీకు సముచితం”. 
క. _ దానాధయన యజనముల । తో నుర్వీజనుల6 గావ€ దొడ6ంగుట పతికిం 

దా నజ కల్పిత ధర్మము; । దీని విడుపు నరకమునకు. దెరు వగు నధిపా! 336 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా! దాన+అధ్యయన యజనములతోన్‌= దానం చేయటం, వేదాధ్యయనం కొనసాగించటం, 
యజ్ఞయాగాది కార్యాచరణం - అనే వాటితో; ఉర్వీజనులన్‌= భూప్రజలను; కావన్‌+తొడంగుట= సంరక్షించ నారంభించటం; 


పతికిన్‌+తాన్‌+అజ కల్పిత ధర్మము= రాజునకు అదే బ్రహ్మచేత సృష్టించబడిన ధర్మం; దీని విడుపు= దీన్ని చేయకుండా 
వదలిపెట్టటం; నరకమునకున్‌+తెరువు+అగున్‌= నరకానికి మార్గమవుతుంది. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 299 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, వేదాధ్యయనాదులు నీవంటి ఉత్తమ రాజులకు పరమేష్టి 
విధించిన విహితధర్మం. దీనిని చేయకుండా వదలిపెడితే నరకప్రాప్తి తప్పదు”. 


క. కావున వర్ణాశ్రమముల | నేవిధమున నైన నడపు లెడలక యుండం 
గావంగ నోపు నృపతికి । లే వలజ ళ్ళుభయలోక లీలలయందున్‌. 337 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; వర్ష+ఆశ్రమములన్‌= నాలుగు వర్ణాలను, నాలుగు వర్ణాలకు తగిన నాలుగు ఆశ్రమాలను; 
ఏ విధమునన్‌+ఐనన్‌= ఎన్ని కష్టాలకైనా ఓర్చి; నడపులు+ఎడలక+ఉండన్‌= కొనసాగింపులు వదలకుండా; కావంగన్‌+ఓపు= 
సంరక్షించే సామర్ధ్యంగల; నృపతికిన్‌= రాజునకు; ఉభయ లోక లీలల యందున్‌= ఇహపరలోకాలలోని లీలా విశేషాలలో; అలజళ్ళు 
లేవు= ఎట్లాంటి భయాందోళనలు ఉండవు. (కాగా సర్వ సుఖ ప్రాప్తి కలుగుతుంది). 

తాత్పర్యం: 'కాబట్టి నాలుగు వర్ణాలను, నాలుగు ఆశ్రమాలను ఎట్లాగైనాసరే నిర్వర్తిస్తే ఆ రాజునకు ఇహపరలోకాలలో 
ఎట్టాంటి భయాందోళనలు లేక సమస్త సౌఖ్యాలు సమకూరుతాయి అది రాజధర్మం”. 


వ. ఇట్లగుటం దెలుపునది యొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 338 

ప్రతిపదార్హం: ఇట్టు+అగుటన్‌+తెలుపునది= ఈ విధంగా జరిగిన దని తెలుపటానికి; ఒక్క+ఇతిహాసంబు+కలదు= ఒక పూర్వకథ 

ఉన్నది; ఆకర్షింపుము= వినుము. 

తాత్పర్యం: 'దీనిని సోదాహరణంగా వివరించే ఒక పూర్వకథ ఉన్నది చెప్పుతాను వినుము" అన్నాడు భీష్ముడు. 
కేకయరాజ రాక్షస సంవాద ప్రకారము (సం. 12-78-6) 


క. _ పరమ నియతిమైం గేకయ । నరపతి యధ్యయన విధి యొనర్పంగ నటవీ 

పరిసరమున కేండినయెడ । ధరణీశ్వర! పట్టె నొక్కదానవుం డతనిన్‌. 339 
ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= భూ భర్తవైన ఓ ధర్మరాజా!; కేకయ నరపతి= కేకయరాజు; పరమ నియతిమైన్‌= శ్రేష్టమైన 
నియమంతో; అధ్యయన విధి+ఒనర్చన్‌= వేదాధ్యయన విధి నిర్వహణకు; అటవీ పరిసరమునకున్‌+ఏగిన యెడన్‌= 
అరణ్య(ప్రాంతాలకు వెళ్ళినప్పుడు; అతనిన్‌= ఆ కేకయ రాజును; ఒక్కదానవుండు= ఒకానొక రాక్షసుడు; పట్టెన్‌= 
పట్టుకొన్నాడు. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! కేకయరాజు పరమ నియమానుగుణంగా వేదాధ్యయనం నిర్వహించటంకొరకు అరణ్య 
ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో ఆ రాజును ఒక రాక్షసుడు పట్టుకొన్నాడు. 


వ. _ పట్టినం బ్రబలుం డగు నద్దనుజునిం ద్రోచిపోవంజాలక యమ్మహీపాలుండు వాని కిట్లనియె. 340 


ప్రతిపదార్థం: పట్టినన్‌= రాక్షసుడు కేకయరాజును పట్టుకొనగా; ప్రబలుండు+అగు= మిక్కిలి బలవంతుడైన; ఆ+దనుజునిన్‌= 
ఆ రాక్షసుడిని; త్రోచి పోవన్‌+*చాలక= త్రోసి పుచ్చలేక; ఆ+మహీపాలుండు= ఆ కేకయ రాజు; వానికిన్‌*ఇట్టు+అనియెన్‌= ఆ 
రాక్షసుడితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ రాక్షసుడు కేకయరాజును పట్టుకొనగా మిక్కిలి బలవంతుడైన ఆ రాక్షసుడిని ఎదిరించలేక ఆ 
కేకయరాజు రాక్షసుడితో ఇట్టా అన్నాడు. 


300 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ర 


“మ్రుచ్చిమియును అంకు నెచ్చోట నైన నా। భూమిలోపల లేదు భూమిసురులు 
వేదాధ్యయన యజ్ఞవిధి దానతత్పరుల్‌ । రాజులు బ్రాహ్మణారాధనంబు 
జన్నముల్‌ సేతయు సమరానివర్తన । వ్రతమును గలరు గోరక్షణాది 
వార్తావినీతులై వైశ్యులు నడపుదు । రమ్మూండు జాతుల కధికభక్తి 


తే... తోడ శుశ్రూషసేసి శూద్రులు చరింతు; । రేమి రంధ్రంబు గాంచి నీ విట్లు వెరవు 
మాలి పట్టి తత్యుద్ధతలీల నన్నుణ । దలంప నిది నీకు. బథ్యమే దానవేంద్ర! 341 


ప్రతిపదార్హం: దానవ+ఇంద్ర!= ఓ రాక్షస శ్రేష్టుడా!; నా భూమిలోపలన్‌= నా రాజ్యంలో; ఏ చోటన్‌+ఐనన్‌= ఎక్కడైనా; 
'ముచ్చిమియును= దొంగతనమూ; అంకు= వ్యభిచారమూ; లేదు= కనిపించదు; భూమిసురులు= (బ్రాహ్మణులు; వేద+అధ్యయన, 
యజ్ఞవిధి, దాన తత్పరుల్‌= వేదాధ్యయనం చేయటమూ, యజ్ఞయాగాదులు ఆచరించటమూ, దానధర్మాలు చేయటమూ అనే 
పనుల్లో ఆసక్తిని కలిగి ఉంటున్నారు; రాజులు= క్షత్రియులు; బ్రాహ్మాణ+ఆరాధనంబున్‌= (బ్రాహ్మణులను పూజించటమూ; 
జన్నముల్‌+చేత(యున్‌= యజ్ఞయాగాదులు చేయించటమూ; సమరానివర్తన (సమర+అని వర్తన)'వ్రతమును+కలరు= యుద్ధము 
నుండి వెనుకకు తిరిగి రాకుండుట అనే వ్రతాలు కలిగి ఉన్నారు; వైశ్యులు; గోరక్షణ+ఆది= గోపాలనం మొదలుకొని; వార్తా 
వినీతులు+ఐ నడపుదురు= జీవనాన్ని నియమబద్ధంగా సాగిస్తున్నారు; శూద్రులు; ఆ+మూండు జాతులకున్‌= ఆ మూడు వర్ణాలకు; 
అధిక భక్తి తోడన్‌= మిక్కిలి భక్తితో) శుశూష చేసి చరింతురు= సేవచేసి జీవిస్తున్నారు; ఇట్టు= ఈ విధంగా; నీవు; 
ఏమిరం(ధ్రంబు+కాంచి= ఏ దోషం చూచి; వెరవు మాలి= తెలివిలేనివాడవై; అతి+ఉద్ధతలీలన్‌= మిక్కిలి గర్వవిలాసంతో; నన్ను 
పట్టితి(వి)?= నన్ను పట్టుకొన్నావు?; తలంపన్‌= ఆలోచించగా; ఇది= ఈ విధంగా నన్ను పట్టుకొనటం; నీకున్‌+పథ్యమే?= నీకు 
హితమేనా? 


తాత్పర్యం: 'ఓ రాక్షస శ్రేష్టా! నా రాజ్యంలో ఎక్కడా జారచోర దురాచారాలు లేవు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో 
యజ్ఞయాగాదులు చేస్తున్నారు. రాజులు బ్రాహ్మణార్భనలతో పాటు యజ్ఞయాగాదులు, యుద్ధంలో పాల్తొనటం 
అనే వ్రతాలు పాటిస్తున్నారు. వైశ్యులు గోపాలన, వాణిజ్యం నిర్వహిస్తున్నారు. ఈ మూడు వర్ణాలవారిని శూద్రులు 
పరమభక్తిపరులై సేవిస్తున్నారు. నా రాజ్యంలో ఏ దోషాన్ని పసిగట్టి ఈ విధంగా గర్వించి అకారణంగా నన్ను 
పట్టుకొన్నావు? నీకిది ఉచితమా?” 


విశేషం: నాలుగు వర్ణాల వాళ్ళు తమ జాత్యుచిత కార్యకలాపాలలో నిమగ్నులై సుఖజీవనం చేస్తున్నారనీ, అది మచ్చలేని తన 
రాజ్యపాలనమని కేకయరాజు రాక్షసుడికి తెలిపాడు. 


చ. అనుటయు నమ్మహాదనుజు. డాతని కిట్లను “నట్టి వానింగా 

నిను గని వర్ణరక్షణము నిర్మలచిత్తతం జేయు రాజు కీ 

డునంబడకున్ని దెల్బంగ6 గడుం బ్రియమై చనుదెంచితిన్‌; మహీ 

జనపరిరక్ష యస్థలిత సౌమ్యత నిట్ల యొనర్పు భోవరా!' 342 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కేకయ రాజు పలుకగా; ఆ+మహాదనుజుండు= ఆ గొప్ప రాక్షసుడు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= 
ఆ కేకయ రాజుతో ఇట్టా అన్నాడు; భూవరా!= ఓ రాజా!; అట్టివానిన్‌+కాన్‌= అట్టాంటి ఉత్తముడిగా; నిన్నున్‌+కని= నిన్ను చూచి; 
వర్ల రక్షణమున్‌= వర్ణాశ్రమ ధర్మాలను; నిర్మల చిత్తతన్‌+చేయు= పరిశుద్ద మనస్సుతో చేసే; రాజు; కీడునన్‌+పడక+ఉన్కి= 
ఆపదలపాలు కాకుండా ఉండటాన్ని; తెల్పంగన్‌= తెలియజేయటానికి;కడున్‌+ప్రియమై= మిక్కిలి ప్రీతియై; చనుదెంచితిన్‌= వచ్చాను; 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 301 


ఇట్టు= ఈ రీతిగానే; మహీజన పరిరక్ష= భూ ప్రజల సంరక్షణ; అస్థలిత= జారుపాటు లేని (తొట్రుపాటులేని లేదా చలించని); 
సౌమ్యతన్‌= మంచితనంతో; ఒనర్పు= కొనసాగించుము. 


తాత్పర్యం: 'నన్నెందుకు బంధించావని కేకయరాజు ప్రశ్నించగా ఆ రాక్షసుడు అతనితో “నీవు ఉత్తముడవని, 
నాలుగు వర్ణాశ్రమాల ధర్మనిర్వహణం నిర్మలమనస్సుతో చేసే రాజునకు ఎట్టాంటి ఆపదలు రావని తెలుపటానికి 
మిక్కిలి ప్రీతితో ని న్నీ విధంగా బంధించాను. ఇదే రీతిగా ప్రజలను ఏ మాత్రం తొట్రుపాటు లేని సౌమ్యతతో 
రాజ్యపాలన కొనసాగించుము'. 


వ. _అనిపలికి సఖ్యంబు సేసి చనియె నని చెప్పినం గౌంతేయాగ్రజుండు సంతోషించి ' జీవనాభావం బైనచో క్షత్రియ 
కర్మానుష్టానంబునకు నశక్తుం డగు విఫ్రుం డెట్లు బ్రదుకు వా/”' డని యడిగిన భీష్ముం డిట్లనియె. 343 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సఖ్యంబు+చేసి చనియెన్‌= స్నేహం చేసికొని వెళ్ళిపోయాడు; అని చెప్పినన్‌= అని భీష్ముడు 
ధర్మరాజుతో చెప్పగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; సంతోషించి= ఆనందించి; 
జీవన+అభావంబు+ఐనచోన్‌= జీవనం కొనసాగించటం కష్టమైతే; క్షత్రియ కర్మ+అనుష్టానంబునకున్‌= రాజోచిత కర్మాచరణానికి; 
అశక్తుండు+అగు= శక్తిహీనుడైన; విషప్రండు= బ్రాహ్మణుడు; ఎట్టు (బ్రదుకు వాండు?+అని+అడిగినన్‌= ఎట్టా జీవించగలడని 
ధర్మరాజు అడుగగా; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: కేకయరాజును రాక్షసుడు మెచ్చుకొని స్నేహం చేసి వెళ్ళిపోయాడు. ఈ కథ విన్న ధర్మరాజు 
సంతోషాంతరంగుడై “జీవనం కొనసాగించటం కష్టమైనప్పుడు రాజోచిత కర్మానుష్టానం నెరపలేని (బ్రాహ్మణుడు 
ఎట్లా జీవించగలడో వివరించు" మని భీష్ముడిని అడుగగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. 


చ. మనం జను నుప్పు నువ్వులును మాంసము గోవు వృషంబు6 గూడు గ 
ల్లును ఘృత తైల మాక్షికములున్‌ ధృతకేసరమైన జంతువున్‌ 
ధన మధికంబుగా( బడయు దానికి నేనియు విక్రయింప6€ గా 
దనుమతి యూంది వైశ్యకృతినైనను విఫప్రున కాపదాగతిన్‌. 344 


ప్రతిపదార్ధం: విప్రునకున్‌+ఆపద్‌+ఆగతిన్‌= (బ్రాహ్మణుడు ఆపత్సమయంలో (అంటే ఆపద్దర్మంగా); అనుమతి+ఊ.ది= అనుజ్ఞ 
పొంది; వైశ్యకృతిన్‌+ఐనను= వైశ్య ధర్మాన్ని అవలంబించి అయినా; మనన్‌+చనున్‌= జీవించటం సముచితమే (అయితే); 
ధనము+అధికంబుగాన్‌+పడయుదానికిన్‌+*ఏనియున్‌= ధనం ఎక్కువగా పొందటానికి; ఉప్పు, నువ్వులు, మాంసము, గోవు, 
వృషంబున్‌+కూడున్‌+కల్టును= ఉప్పు, నువ్వులు, మాంసము, ఆవు, ఎద్దు, అన్నము, కల్టు; ఘృత తైల మాక్షికములున్‌= నేయి, 
నూనె తేనెటీగల వలన తయారైన తేనెలను; ధృతకేసరము+ఐన జంతువున్‌= వెంట్రుకలు గల జంతువును (గుర్రము మొదలైనవి); 
విక్రయింపన్‌+కాదు= అమ్మరాదు. 


శ్‌ న అర్న 'అగ్న షి త్‌ 
తాత్పర్యం: బ్రాహ్మణుడు స్వకీయవృత్తిలో జీవించలేనప్పుడు ఆపద్రర్మంగా వైశ్యవృత్తిని స్వీకరించి జీవించవచ్చును. అయితే 
అత్యధికంగా ధనం లభిస్తుం దన్న ఆశతో ఉప్పు, నువ్వులు, మాంసం, గోవు, ఎద్దు, అన్నం, కల్టు, నేయి, నూనె, తేనెలను 
కేసరాలు గల జంతువు అంటే గుర్రం మొదలైనవి అమ్మరాదు. ఇది నియమం” అని భీష్ముడు వివరించాడు. 


విశేషం: మూలంలో సవిస్తరంగా సుమారు 7, 8 శోకాలలో సాగిన వివరణను తిక్కన ఒక చంపకమాలలో సంక్షిపస్తుందరంగా 
వివరించాడు. మూలంలో తేనె సంగతి లేదు. మహిషమని మూలంలో ఉండగా తిక్కన గోవును పేర్కొన్నాడు. కేసరాలుగల జంతువు 


302 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గు(ర్రమని నీలకంఠ వ్యాఖ్య. కృతాన్నం అంటే పక్వాన్నమని నీలకంఠీయం. అన్నం వి[క్రయించరా దంటే అన్నం పరబ్రహ్మస్వరూపం- 
కనుక దానిని విక్రయిస్తే దానికి మూలమైన భూమిని వి[క్రయించినట్టే భూమి సర్వ దేవతామయం కనుక వి[క్రయించటం సముచితం 
కాదని వివరణ. మూలంలో నీటిని విక్రయిస్తే (బ్రాహ్మణుడికి నరకప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. కాని ఆ విషయం తిక్కన 
తడవలేదు. విక్రయించరాదని నిషేధించాడు. 


వ. అనిన విని ధర్మృతనయుండు 'యజ్ఞంబు లెటయిన సమీచీనంబు లగు?ినని యడిగిన ననిమిష నదీనందనుం 
డతని కిట్లనియె. 345 


ప్రతిపదార్ధం: అనినన్‌ విని= అని భీష్ముడు చెప్పుగా విని; ధర్మ తనయుండు= ధర్మరాజు; యజ్ఞంబులు+ఎట్టు+అయినన్‌= యజ్ఞాలు 
ఏ విధంగా; సమీచీనంబులు +అగున్‌+ అని+అడిగినన్‌= పరిశుద్ద మవుతాయో (సత్య సమ్మత మవుతాయో) తెలుపుమని ప్రశ్నించగా; 
అనిమిషనదీనందనుండు= దేవనది అయిన గంగానది యొక్క పుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో 
ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: బ్రాహ్మణుడు ఆపద్ధర్మంగా వైశ్యవృత్తిని అవలంబించినా అతడు అనుసరించవలసిన నియమాలను 
భీషు శడు చెప్పగా విన్న ధర్మరాజు 'యజ్ఞాలు సత్యసమ్మతాలు ఎట్లా అవుతాయో వివరించు" మని ప్రార్ధించగా 
భీషు ]డు ఇట్టా స్పష్టం చేశాడు. 
ఆ. శ్రద్ధ వలయు, మిథ్య చనదు, వేదంబుల6। బరిభవింప6 దగదు భవ్యయజ్ఞ 

కర్త కెపుడు; నదియు. గాక దక్షిణలు మం । త్రార్హ పోషకంబులందు రధిప! 346 
ప్రతిపదార్ధం: అధిప!= ఓ ధర్మరాజా!; భవ్య యజ్ఞ కర్తకున్‌= శ్రేష్టమైన యజ్ఞ కర్తకు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; (శ్రద్ధ వలయున్‌= 
(శ్రద్ధ అవసరం; మిథ్య చనదు= బూటకం పనికిరాదు; వేదంబులన్‌+పరిభవింపన్‌*తగదు= వేదాలను అవమానించరాదు; 
అదియున్‌+కాక= అంతేకాక (మీదు మిక్కిలి); దక్షిణలు= యజ్ఞయాగాదులలో బుత్విజులకు ఇచ్చే ధనం; మంత్ర+అర్ధపోషకంబులు+ 
అందురు= వేద మంత్రార్జాలకు అత్యంత పుష్టిని కలిగిస్తుందని పెద్దల సూక్తి 
తాత్పర్యం: 'శ్రేష్టుడైన యజ్ఞకర్తకు ఎల్లప్పుడు శ్రద్ద అత్యంతావశ్యకం. బూటకాలు పనికిరావు. వేదాలను అవమానించి 
తిరస్కరించరాదు. అంతేగాక యజ్ఞాది సమయాలలో బుత్విజులు ఇచ్చే భూరిదక్షిణలు వేదమంత్రార్థాలకు మిక్కిలి 
పుష్టిని, తుష్టిని చేకూరుస్తా యని ఆర్యులు వక్కాణించారు. 
క, 


ఈగతి యెటథింగి చేసిన ।; యాగము సోమాస్తు. జేయు నప్పురుషుని6 ద 
ద్యోగ మొనర్హు మహాసుఖ |; యోగము సోమాధిరాజ్య యుక్తము శ్రుతులన్‌. 347 


ప్రతిపదార్థం: ఈగతి+ఎఆింగి= ఈ విషయా న్నంతటినీ సంపూర్షంగా తెలిసికొని; చేసిన యాగము= చేసిన యజ్ఞకార్యం; 
ఆ+పురుషునిన్‌= అట్లాంటి యజ్ఞం చేసిన వ్యక్తిని; సోమ+ఆప్పున్‌+చేయున్‌= సోమపానంతో కృతకృత్యుడిని చేస్తుంది; శ్రుతులన్‌= 
వేదాలలో; తద్‌+యోగము+ఒనర్చ్భు= ఆ మహాయోగం చేకూర్చు; మహాసుఖయోగము= అత్యంత సుఖయోగం; సోమ+అధిరాజ్య 
యుక్తము= సోమపాన మనే అధిరాజ్యంతో కూడి ఉంటుంది. 


తాత్పర్యం: సలక్షణంగా చేసిన యజ్ఞం యజ్ఞకర్తను పునీతం చేస్తుంది. అది మహాసుఖయోగం. [శుతులు ఈ 
అంశాన్ని స్పష్టం చేశాయి. ఇది 'సోమపాని అధిరాజ్యం. శ్రుతులలో అట్లాంటి ఆ యోగం చేకూర్చే మహాసుఖయోగం 
సోమపాన మనే అధిరాజ్యంతో కూడి ఉంటుంది. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 303 


ఆ. అధ్వరంబుకంటె నధికంబు దపము, ద । పం బనంగ మేని ప్రన్నదనము 
నివుర6 జేంతగా దహింసయు సత్యవా । క్యంబు దమము దయయు. గాని యరయ 348 


ప్రతిపదార్హం: అరయన్‌= పరిశీలించగా; అధ్వరంబు కంటెన్‌= యజ్ఞంకంటె; తపము అధికంబు= తపస్సు శ్రేష్టమైనది; 
తపంబు+అనంగన్‌= తపస్సంటే; మేని ప్రన్నందనమున్‌+ఇవురన్‌+చేంత+కాదు= శరీర మనోజ్ఞతను శుష్కింపచేయటం కాదు; 
అహింసయున్‌= హింసచేయకుండటం; సత్యవాక్యంబు= సత్యవచనం; దమము= ఇంద్రియ ని[గ్రహం; దయయున్‌+కాని= దయ 
మొదలైన ఉత్తమ గుణాలు మాత్రమే. 
తాత్పర్యం: పరిశీలించి చూడగా యజ్ఞయాగాదులకంటె తపస్సు శ్రేష్టమైనది. తపస్పంటే మేని పసలను శుష్కింపచేయటం 
కాదు. అహింస, సత్యవచనం, ఇం(ద్రియని[గ్రహం, దయ మొదలైన సద్గుణాలు కలిగి ఉండటమే. 
వ అనిన. 349 
తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా - (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. ప్రియమున ధర్మనందనుడు భీష్మునితో 'నృపు దెట్టిభంగి వా 

నియెడ6 గరంబు నమ్మందగు; నిక్కపు మిత్రుండు లేని భర్తకున్‌ 

నయగతి సెల్లనేరి దనినన్‌ విని యిట్లను నాతం 'డేక బు 

ద్రియుతుండవై వినన్‌ వలయు. దెల్లముగా నెటింగింతు భూవరా!' 350 
ప్రతిపదార్థం: ధర్మనందనుండు= ధర్మరాజు; ప్రియమునన్‌= ప్రీతితో; భీష్మునితోన్‌= తాత అయిన భీష్ముడితో; నృపుండు+ఎట్టి 
భంగి వాని యెడన్‌= రాజు ఎట్టాంటి వాడి పట్ల; కరంబు= మిక్కిలి; నమ్మన్‌+తగున్‌= నమ్మకంతో ఉండవచ్చు; నిక్కము+మి(త్రుండు 
లేని= నిజమైన (ఆప్తుడైన) స్నేహితుడు లేని; భర్తకున్‌= రాజునకు; నయగతి+చెల్లనేరదు= నీతి మార్గం సాగదు; అనినన్‌ విని= 
అని ప్రశ్నించగా విని; ఆతండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; భూవరా!= ఓ ధర్మరాజా!; తెల్లముగాన్‌+ఎతింగింతున్‌= 
స్పష్టంగా తెలుపుతాను; ఏక బుద్ది యుతుండవై= ఏకాగ్రమైన బుద్ది కలిగిన వాడవై; వినన్‌ వలయున్‌= వినవలసింది. 
తాత్పర్యం: 'నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతిమార్గంలో సాగటం కష్టం. ఎట్లాంటివాడి పట్ల 

యనే గి యు 0౧ న. 

మిక్కిలి నమ్మకం కలిగి ఉండవచ్చో తెలుపవలసిం'దని ధర్మరాజు భీష్ముడిని (ప్రార్ధించాడు. 'ఆ విషయాలు విశదం 
చేస్తాను గానీ బహు(శ్రద్ధతో వినుము” అని భీష్ముడు ఆదేశించాడు. 


క. “నమ్మమి మృత్యువు, పెద్దయు 1 నమ్ముట యపమృత్యు వగుట నరపతి నమ్మీ 

నమ్మక పనిగొనునది, ని । త్యమ్మును సూక్ష్మమతిం దాను నరయ6గ వలయున్‌. 351 
ప్రతిపదార్థం: నరపతి= రాజు; నమ్మమి= నమ్మకపోవటం; మృత్యువు= మరణంతో సమానం (అంటే వినాశనకారి); పెద్దయున్‌ 
నమ్ముట= అధికంగా నమ్మటం; అపమృత్యువు+అగుటన్‌= అకస్మాత్తుగా కలిగే చావువంటిది కావటంవలన; నమ్మీ నమ్మక= 
కొంత నమ్మి, కొంత నమ్మక; పని+కొనునది= కార్యాన్ని సాధించుకొనాలి; తాను= రాజు; నిత్యమ్మును= ఎల్లప్పుడు; సూక్ష్మమతిన్‌= 
సూక్ష్మబుద్దితో; అరయంగన్‌ వలయున్‌= పరిశీలిస్తూ ఉండాలి. 
తాత్పర్యం: రాజు నమ శ్రకపోవటమంటే మృత్యుసమానం అంటే వినాశకారి. అత్యంతం విశ్వసించటం అపమృత్యువుతో 
సమానం. కాబటి నమ్మీ నమ్మక పనులు సాధించాలి. ఎల్లప్పుడూ సూక్ష్మబుద్ధితో సర్వమూ పరిశిలిసూ ఉండవలసిన 

యు రా ఠా జాని 

అవసరం ఎంతైనా ఉన్నది. 


304 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. తనకు మే లొనరించు నాతండు మిత్రుం । డతండు నడపంగ నెల్ల కార్యములు శుభము 

నొందు; నేమిట నేమఅకునికి తోడ | నృపుండు మిత్రుపై. గార్యముల్‌ నిలుప వలయు. 352 
ప్రతిపదార్ధం: తనకున్‌ మేలు+ఒనరించు+ఆతండు మిదత్రుండు= తనకు (రాజుకు) మేలుచేసేవాడే నిజమైన స్నేహితుడు; 
అతండు= ఆ మిత్రుడు; నడపంగన్‌= రాజుచేత కార్యాచరణ చేయించగా; ఎల్లకార్యములు= అన్ని పనులు; శుభమున్‌+ఒందున్‌= 
శుభ ప్రదమవుతాయి; నృపుండు= రాజు; ఏమిటన్‌+ఏమణక+ఉనికితోడన్‌= దేనియందూ అశ్రద్ద లేకుండా ఉన్నట్టయితే; 
మి(త్రుపైన్‌= స్నేహితుడిమీద; కార్యముల్‌ నిలుప వలయున్‌= కార్యభారాన్ని మోపాలి. 
తాత్పర్యం: రాజుకు మేలు చేసేవాడే మిత్రుడు. అట్టాంటి మిత్రుడు నడిపిస్తే సమస్తకార్యాలూ శుభాన్ని 
చేకూరుస్తాయి. దేనిలోనూ ఏమరుపాటు లేనివాడైన స్నేహితుడిపై కార్యభారాన్ని మోపాలి. అప్పుడు అన్ని పనులు 
సానుకూలమవుతాయి. 


ఉ. మన్ననకున్‌ మదింప కవమానము వచ్చిన స్రుక్క కొక్కభం 
గిన్నెటీ. గార్యముల్‌ విగత కిల్టిషుందై తగం జేయునట్టి మి 
త్రు నరనాయకుండు దనరూపుగ నగ్గలమైన శ్రీయు న 
త్యున్నతియున్‌ ఘటించు మహిమోజ్జ్వలు. జేత సుఖావహం బగున్‌. 353 


ప్రతిపదార్థం: మన్ననకున్‌ మదింపక= గౌరవం కలిగినప్పుడు గర్వించక; అవమానము వచ్చినన్‌ స్రుక్కక= అవమానం కలిగినప్పుడు 
పరితాప పడక; ఒక్కభంగిన్‌= ఒకేరీతిగా; నెటిన్‌= నేర్పుతో (సొగసుగా); విగత కిల్చిషుండు+ఐ= పాపరహితుడై (దోష రహితుడై); 
తగన్‌= ఉచిత రీతిని; కార్యముల్‌ చేయునట్టి= పనులు చేసే; మిత్రున్‌= స్నేహితుడిని; నరనాయకుండు= రాజు; తన రూపుగన్‌= 
తనతో సమానంగా (భావించి); అగ్గలము+ఐ= అధికమైన; శ్రీయున్‌= సంపదను; అతి+ఉన్నతియున్‌= మిక్కిలి జొన్నత్యాన్ని; 
ఘటించు= కలిగించే; మహిమ+ఉజ్జలున్‌+చేంయ= మహిమతో ప్రకాళితుడిని చేయటం; సుఖ+ఆవహంబు+అగున్‌= సుఖాలను 
చేకూరుస్తుంది. 


తాత్పర్యం: గౌరవానికి గర్వించక, అవమానానికి దుఃఖించక రెండింటినీ ఒకే రీతిగా భావించి, పాపరహితుడై 
ఉచిత రీతిని కార్యాలను సాధించే మిత్రుడిని, రాజు తనతో సమానంగా భావించి, అత్యధికంగా సంపదను 
ఇనుమిక్కిలి జాన్నత్యాన్ని కలిగించగల మహిమాన్వితుడిగా చేయటం సుఖాస్పదం అవుతుంది! 


క. వినుమట్టి మంత్రి గామం । బున. గ్రోధంబునను లోభమున భయమునఈ గా 
ర్య నిరూపణంబు వదలక । వినీతుండై నడచు టధిక విభవము. జేయున్‌.” 354 


ప్రతిపదార్థం: వినుము= సావధానుడవై వినుము; అట్టి మంటత్రి= అట్లాంటి మంత్రి; కామంబునన్‌= కామంవలన; (క్రోధంబునను= 
కోపంవలన; లోభమునన్‌= లోభ గుణం వలన; భయమునన్‌= భయంవలన; కార్య నిరూపణంబు= కార్యాచరణాన్ని; వదలక= 
వదలిపెట్టక; వినీతుండు+ఐ= ఉత్తమ నీతిమంతుడై; నడచుట= నిర్వహించటం అనేది; అధిక విభవమున్‌+చేయున్‌= మిక్కిలి 
వైభవాన్ని చేకూరుస్తుంది. 

తాత్సర్యం: అట్లాంటి మంత్రి కామ(క్రోధ లోభ భయాదులవలన కార్య నిరూపణం వదలకుండా ఉత్తమ నీతిమంతుడై 
నిర్వహించటం అనేది అత్యంత వైభవాన్ని చేకూరుస్తుంది. 


వ. అని చెప్పి వెండియు. 355 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 305 


తాత్పర్యం: అని ఈ విధంగా చెప్పి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “అన్నలు దమ్ములుం గలుగుట ।; యున్నతుం జేయు నృపు నెంత యొజపి ళృయినన్‌ 
మన్ననయు నీగియును సం । పన్నంబులు గాంగ వారి. బాటించు టురున్‌. 356 


ప్రతిపదార్థం: అన్నలున్‌+తమ్ములున్‌+కలుగుట= అన్నలనూ తమ్ముళ్ళనూ కలిగి ఉండటం అనేది; నృపున్‌= రాజును; 
ఉన్నతున్‌+*చేయున్‌= గొప్పవాడిని చేస్తుంది; ఎంత+ఒజపిళ్ళు+అయినన్‌= ఎంత అయోగ్యులైనప్పటికీ; వారిన్‌= ఆ అన్నదమ్ములను; 
మన్ననయున్‌= గౌరవించటమూ; ఈగియును= ధనమిచ్చి ఆదరించటమూ; సంపన్నంబులు+కాంగన్‌= సమృద్ధ్దమయ్యేటట్టు; 
పాటించుట+ఉరున్‌= ఆదరించటమే సముచితం. 


తాత్పర్యం: రాజునకు అన్నలు తమ్ములు ఉండటంవలన అతడు గొప్పవాడుగా గుర్తించబడతాడు. అన్నదమ్ములు 
ఎంత అయోగ్యులైనప్పటికీ వారిని మన్నించి, ధనమిచ్చి సమృద్ధమయ్యే రీతిలో ఆదరించటమే సముచితం. 


వ. అది యెట్లంటేని. 357 
తాత్పర్యం: అదెట్టాగంటే - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ బలంగము గల భూపాలుండు | గెలని మహీశ్వరుల బుద్దికిని వ్రేగగుచున్‌ 
బలియు. డగు; లేని వానిం । జులుకంగా. జూతు రెట్టి శూరుం డైనన్‌. 358 


ప్రతిపదార్థం: బలంగము+కల= బంధుమి(త్రాదులు గల; భూపాలుండు= రాజు; కెలని= చుట్టు (ప్రక్కల ఉన్న (సమీపంలోని); 
మహీ+-ఈశ్వరుల బుద్దికిని= రాజుల మనస్సులకు; (వ్రేంగు+అగుచున్‌= భారమవుతూ; బలియుండు+అగున్‌= బలవంతుడు 
అవుతాడు; ఎట్టి శూరుండు+ఐనన్‌= ఎట్టాంటి పరాక్రమవంతుడైనా; లేనివానిన్‌= బలగం లేనివాడిని; చులుకంగాన్‌+చూతురు= 
తేలికగా చూస్తారు. 


తాత్పర్యం: బంధుమి(త్రాదుల బలగం ఉన్న రాజు చుట్టుప్రక్కల ఉన్నవారికి భయంకలిగిస్తూ బలవంతుడవుతాడు. 
ఎంత పరాక్రమం కలవాజైనా బలగం లేనివాడైతే అతడిని తేలికగా చూస్తారు. 


క. ఎక్కున తక్కున మాటలు । నుక్కివనములు బంది గీడు లొందించుటలుం 
బెక్కుదన యన్నదమ్ముల । దిక్కున నన్నియును సై6(ప6€ దేజము సేయున్‌. 359 


ప్రతిపదార్హం: ఎక్కువ తక్కువ మాటలు= పెద్దచేసి తక్కువ చేసి మాటలాడే మాటలు; ఉక్కివములు= కపటాలు; బంది+కీడులు+ 
ఒందించుటలున్‌= నిర్చ్భంధించటమూ ఆపదలు కలిగించటమూ అనే; పెక్కు= పెక్కింటిని; తన అన్న+తమ్ముల దిక్కునన్‌= తన 
అన్నదమ్ముల పక్షాన; సైంపన్‌= సహించటం; తేజము+చేయున్‌= తేజస్సును కలిగిస్తుంది. 


తాత్పర్యం: ఎక్కువ తక్కువ మాటలు, కపటాలు, నిర్బంధించటం, ఆపదలు కలిగించటం మొదలైన అనేకమైన 
వెన్ని ఉన్నా, అన్నింటిని అన్నదమ్ముల పట్ట సహించటం రాజునకు తేజః కారణ మవుతుంది. అంటే ఎంతో శోభావహం 
అవుతుం దని అర్థం. 


క. లోపల రాజుచుం బొగయుచు । బాపంబులు దలంతు రోపి బలిమియు వెజపుం 
జూపక తక్కరు కెలనికి । నేపాటను వారి నడపు టెంతయు నొప్పున్‌. 360 


306 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: లోపలన్‌= లోలోపలే; రాజుచున్‌+పొగయుచున్‌= నిప్పు రగులుకొంటూ పొగబారుతున్నట్టు: పాపంబులు= చేసిన 
తప్పిదాలను; తలంతురు= ఆలోచిస్తారు; ఓపి= సహించి (శక్తితో); బలిమియున్‌= బలాన్ని; వెజపున్‌+*చూపక= భయాన్ని 
ప్రదర్శించకుండా; తక్కరు= వదలరు; కెలనికిన్‌= ప్రక్కవారికి; వారిన్‌= అట్లాంటి వారిని (దుష్టులను); ఏ పాటను= ఏ విధంగానైనా; 
అడయపుట+ఎంతయున్‌+ఒప్పున్‌= నాశనం చేయటం మిక్కిలి మంచిది. 


తాత్పర్యం: లోలోపలే నిప్పు రగిలి పొాగబారుతున్నట్టు, దుర్మార్గులు రాజు దోషాలను గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. 
వీలు చూచికొని ఓపికతో తమ బలాన్ని చూపి భయపెట్టకుండా ఉండరు. అట్లాంటి దుష్టులైనవారిని ఏ విధంగానైనా 
నాశనం చేయటం మంచిది. ఇది రాజనీతి. 


తే. చాలుదురు వారు నృపతికి మేలు సేయం | గీడొనర్పంగ6 గావున గిల్జిషముల. 
బొరయ కుండంగ వారల నరసికొనుచు. । బొదివి నడపుట కార్యంబు భూవిభునకు.” 361 


ప్రతిపదార్హం: నృపతికిన్‌= రాజునకు; వారు= అట్టాంటివారు; మేలు+చేయన్‌*కీడు+ఒనర్పంగన్‌ చాలుదురు= మేలు చేయటానికి 
గానీ ఆపదలు కూర్చటానికి గానీ తగుదురు (సమర్ధులు); కావునన్‌= కాబట్టి; భూ విభునకున్‌= రాజునకు; కిల్చిషములన్‌+ 
పొరయకుండంగన్‌= పాపాలు సోకకుండా (కలుగకుండా); వారలన్‌+అరసికొనుచున్‌= అట్టాంటి వారిని; జాగరూకతతో 
పరిశీలించుకొంటూ; పొదివి నడపుట= కమ్ముకొని నడిపించటం; కార్యము= కర్తవ్యం. 


తాత్పర్యం: అట్లాంటివాళ్ళు రాజుకు తామను కొంటే మేలుకానీ, కీడుకానీ చేయటానికి సమర్భులై ఉంటారు. తమ 
కేమాత్రం పాపం అంటనట్టు వాళ్ళను జాగరూకతతో చూస్తూ కమ్ముకొని నడిపించటమే రాజునకు కర్తవ్యం. 


వన. అనుటయు ధర్మజుండు “'ధనార్దనం బేమిటం బ్రస్పుటంబై నడచు?నని యడిగిన యతనికి భీష్ముం 
డిట్లనియె. 362 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మజుండు= ధర్మరాజు; ధన+ఆర్జనంబు= ధన సంపాదనం; 
ఏమిటన్‌+ప్రస్ఫుటంబు+ఐ నడచున్‌= దేనివలన స్పష్టంగా కొనసాగుతుందో; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుకు; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: రాజు నడుచుకొనవలసిన తీరునుగూర్చి భీష్ముడు చెప్పుగా విన్న ధర్మరాజు 'ధనసంపాదనం ఏ విధంగా 
ప్రస్ఫుటంగా కొనసాగుతుందో తెలుపు" మని అడిగినప్పుడు భీష్ముడు ఇట్టా సమాధానం చెప్పాడు. 


కాలక వృక్షీయ క్షేమదర్శి సంవాద ప్రకారము (సం. 12-83-1) 


క. ఆయతికాండు వలయు నర । నాయకునకు వానికెల్ల నరులుం జేటుం 
జేయం దలంతురు దా నవ । ధాయకు డై కావవలయు ధరణిపు€ డతనిన్‌. 363 


ప్రతిపదార్థం: నరనాయకునకున్‌= రాజునకు; ఆయతికాండు= ధనార్దనపరుడు; వలయున్‌= అవసరం; వానికిన్‌+ఎల్లనరులున్‌= 
అట్లాంటి ధనార్దనపరునకు ప్రజలంతా; చేటున్‌+చేయన్‌*తలంతురు= కీడు కలిగించటానికి ఆలోచిస్తారు; ధరణిపుండు= రాజు; 
తాన్‌= తాను; అవధాయకుండు+ఐ= ఏకాగ్రత కలవాడై (హెచ్చరిక కలవాడై; అతనిన్‌= ఆ ధనార్జనుడిని; కావన్‌ వలయున్‌= 
సంరక్షించాలి. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 307 


తాత్పర్యం: రాజుకు ధనార్జనాపరుడైన వ్యక్తి కావాలి. అట్టాంటి ధనార్జనా పరుడికి కీడు కలిగించటానికి ప్రజలు 
ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి విషయాన్ని [గ్రహించి రాజు అవధాన పరత్వంతో అతడిని సంరక్షించుకొనవలసిన 
అవసరం ఎంతైనా ఉన్నది. 


వ. ఈయర్థంబున నితిహాసంబు గల దాకర్ణింపుము; కాలక వృక్షీయ నామధేయుం డగు నొక్కముని క్షేమదర్శి 
యనియెడు కోసల భూవిభుని భూమికిం బంజరస్థంబు. జేసికొని యొక్క కాకంబు. దెచ్చి యిప్పక్షి 
త్రైకాల్యవేది యని యెల్ల జనంబులకుం జెప్పుచు. దిరిగి క్రమంబున రాజుం గని యతని కక్కాకంబు€ 
జూపి 'నీయం దర్భార్హనాది నృప కార్యంబువలన నేమజుట గలదు; దానం బుట్టిన సేగియెల్ల నిప్పులుంగు 
సెప్పినీకుం దప్పిన మ్రుచ్చులం బట్టింప6(జాలు'నను పలుకు వలికి యమ్మహీవరు నాదరంబు వడసి వీడు 
బట్టున కరిగిన. 364 


ప్రతిపదార్థం: ఈ+అర్ధంబునన్‌= ఈ విషయాన్ని తెలిపే; ఇతిహాసంబు+కలదు+ఆకర్షింపుము= ఒక పూర్వ కథ ఉన్నది వినుము; 
కాలక వృక్షీయ నామధేయుండు+అగున్‌+ఒక్కముని= కాలక వృక్షీయుడనే పేరు కలిగిన ఒక మహర్షి క్షేమదర్శి+అనియెడు= క్షేమదర్శి 
అనే పేరుగల; కోసల భూ విభుని భూమికిన్‌= కోసల దేశాధిపతిఅయిన క్షేమదర్శి రాజ్యానికి; పంజరస్థంబున్‌+చేసికొని= పంజరంలో 
ఉంచుకొని; ఒక్కకాకంబున్‌+తెచ్చి= ఒక కాకిని తెచ్చి; ఆ+పక్షి= ఆ కాకి; ట్రైకాల్యవేది+అని= మూడు కాలాలను తెలిసికొన్నదని; 
ఎల్ల జనంబులకున్‌+చెప్పుచున్‌+తిరిగి= ప్రజలందరికీ తెలియజేస్తూ తిరిగి; క్రమంబునన్‌= (క్రమంగా; రాజున్‌+కని= క్షేమదర్శి 
అనే రాజును దర్శించి; అతనికిన్‌= ఆ రాజునకు; ఆ+కాకంబున్‌+చూపి= ఆ కాకిని చూపించి; నీ+అందున్‌+అర్హ+ఆర్జన+ఆది= 
నీలో ధనార్జన మొదలైన; నృపకార్యంబుల వలనన్‌= రాజకార్యాలవలన; ఏమయుట+కలదు= ఏమరుపాటు ఉన్నది; 
దానన్‌+పుట్టినసేగి+ఎల్లన్‌= అందువలన కలిగిన ఆపద నంతటినీ; ఈ+పులుంగు+చెప్పి= ఈ పక్షి (కాకి) తెలిపి; నీకున్‌+తప్పిన= 
నీ నుండి తప్పించుకొన్న; 'ముచ్చులన్‌+పట్టింపన్‌*చాలున్‌= దొంగలను పట్టించగల సామర్థ్యం దీనికి ఉన్నది; అను పలుకు+పలికి= 
అనే మాటలు చెప్పి; ఆ+మహీవరు+ఆదరంబు+పడసి= ఆ మహారాజు అభిమానంపాొంది; వీడు పట్టునకున్‌+అరిగినన్‌= వాసస్టానానికి 
(విడిదికి) వెళ్ళిపోగా. 


తాత్పర్యం: ధర్మరాజా! రాజునకు జాగ్రత్త చాలా అవసరం. ఇందుకు తగిన కథ చెప్పుతాను. వినుము. 
కాలకవృక్షీయుడు ఒక ముని. అతడు కోసలాధిపతి క్షేమదర్శి రాజ్యానికి వెళ్ళాడు. పంజరంలో ఉంచిన చిలుకను 
చూపుతూ “ఇది త్రికాలవేది" అనేవాడు. కాకిని రాజుకు చూపెట్టుతూ “రాజా! నీకు ధనార్జనపట్ల ఏమరుపాటు ఉన్నది. 
అందువలన అనేకమైన ఆపదలు. కాని, ఈ కాకి ఆవిపత్తు లన్నిటిని నీకు విశదం చేస్తుంది. నీ ఏమరుపాటువలన 
తప్పించుకొన్న దొంగలను పట్టిస్తుంది' - అన్నాడు. ఆ రాజు ఆదరం పొందాడు. తన నివాసానికి కదలి వెళ్ళాడు. 


క. _ ఆరాత్రి యవ్విభుని యధి। కారులు సంపి రొక భంగి. గాకము; మజునాం 
డా రాజున కవ్విప్రుండు । గోరి రహస్యంబు. జేసికొని యెటింగించెన్‌. 365 


ప్రతిపదార్థం: ఆ రాత్రి= అదేరోజు రాత్రి; ఆ+విభుని+అధికారులు= ఆ రాజాధికారులు; కాకమున్‌= కాకిని; ఒక భంగిన్‌= ఏదో 
ఒక విధంగా; చంపిరి= చంపారు; మబజునాండు= ఆ మరుసటి రోజు; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడైన కాలక వృక్షీయుడు; 
కోరి= (ప్రార్ధించి; రహస్యంబున్‌+చేసికొని= రహస్యాన్ని గ్రహించి; ఎజింగించెన్‌= తెలియజేశాడు. 

తాత్పర్యం: ఆ రాత్రికి రాత్రే రాజాధికారులు కొంతమంది ఆ కాకిని ఒక ఉపాయంతో చంపారు. ఆ మరుసటిరోజు 
ఆ బ్రాహ్మణుడైన కాలకవృక్షీయుడు ఆ రహస్యాన్ని గ్రహించి, రాజునకు తెలియజేశాడు. 


308 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అట్లు నియోగుల కపటోపాయంబునం గాకి మృతం బగుట సాభిజ్ఞానంబుగా నెటింగించి, తన పేరు సెప్పి, 
“యేను మీ తండ్రి సఖుండ; నతని పిమ్మట నిచ్చట నిలువ నొల్లక వనంబున కరిగి తపంబు సేయుచుండిి, నీ 
మీది యధిక స్నేహంబునంజేసి, నీ దగు యోగక్షేమంబు లరయవేండి వచ్చి యీ రాష్ట్రంబునం బురంబునను 
వర్తించుచు భవదీయ రాజ్యలక్ష్మి మధుర భంగి యయ్యును నధము లగువాని యుక్తులవలనం జోరజన 
సంవృతంబైన కావేరియుంబోలె నుపయోగ్య గాకునికి యెటింగి, నీకెటింగించుటకై మిథ్యాభివర్లితంబైన 
కాకంబు నెపంబిడి చొచ్చితి; దుర్మతులైన ద్రోహులు దానిం జంపుట కతంబున లోనం గీడు గలుగుట నీకుం 
గొంత గాననయ్యె4 గనుగలిగి యరసిన నింకనుం దేటపడియెడు నా యాప్తియును, గార్య వివేకంబు 
కలిమియు నమ్మి మదీయోపదేశంబు నాదరింపు; మిప్పుడు నన్నాదరింపక విడిచినవాండ వగుము; 
వంచకులైన యధికార పురుషులకు నేర్పుమై. గ్రమంబున బరస్పర విరోధంబుం గలిగించి సంప్రీతి సెలిచి 
నీవలసిన ట్లొక నొకనిం దండింపు”' మని వారలం బేరు గ్రుచ్చి యుపదేశించిన. 366 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నియోగుల= రాజాధికారుల; కపట+ఉపాయంబునన్‌= మోసకృత్యం వలన; కాకి 
మృతంబు+అగుట= కాకి చనిపోవటం; స+అభిజ్ఞానంబుగాన్‌+ఎజింగించి= గుర్తుండేటట్టు తెలిపి; తన పేరు+చెప్పి= తన పేరు 
తెలిపి; ఏను మీ తండ్రి సఖుండన్‌= నేను మీ తండ్రి స్నేహితుడిని; అతని పిమ్మటన్‌= అతడి మరణానంతరం; ఇచ్చట 
నిలువన్‌+ఒల్లక= ఈ రాజ్యంలో ఉండటం ఇష్టంలేక; వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; తపంబు+చేయుచుండి= తపస్సు 
చేస్తూ ఉండి; నీ మీ6ది= నీ పైన ఉన్న; అధిక స్నేహంబునన్‌*+చేసి= మిక్కిలి మైత్రివలన; నీది+అగు= నీ యొక్క; 
యోగక్షేమంబులు+అరయన్‌ వేండి వచ్చి= బాగోగులు తెలిసికొనటానికి వచ్చి; ఈ రా[ష్టంబునన్‌+పురంబునను వర్తించుచున్‌= 
ఈ రాజ్యంలో నీ పట్టణంలో తిరుగుతూ; భవదీయ రాజ్యలక్ష్మి= నీ రాజ్యలక్ష్మి; మధుర భంగి+అయ్యునున్‌= మనోహరమైనప్పటికీ; 
అధములు+అగువాని యుక్తులవలనన్‌= నీచుల కపటాలోచనలవలన; చోర సంవృతంబు+ఐన కావేరియున్‌+పోలెన్‌= దొంగలతో 
కూడిన కావేరి నదీ [ప్రాంతంవలె; ఉపయోగ్య+కాక+ఉనికి+ఎటింగి= ఉపయోగ పడటం లేదని తెలిసి; నీకున్‌+ఎజింగించుటకై= 
నీకు తెలియజేయటానికి; మిథ్య+అభివర్షితంబు+ఐన= అబద్ధంగా వివరించిన; కాకంబు నెపంబు+ఇడి చొచ్చితిన్‌= కాకి కారణంగా 
వచ్చాను; దుర్మతులు+ఐన దద్రోహులు= దుర్మార్షలైన ద్రోహచింతనా పరులు; దానిన్‌+చంపుట కతంబునన్‌= ఆ కాకిని చంపటం 
కారణంగా; లోనన్‌+కీడు+కలుగుట= లోలోపలే ఆపద కలగటం; నీకున్‌+కొంత+కానన్‌+అయ్యెన్‌= నీకూ కొంత తెలిసింది; 
కను+కలిగి+అరసినన్‌= జాగరూకతతో గమనిస్తే; ఇంకనున్‌+తేట పడియెడున్‌= ఇంకా నీకు స్పష్టమౌతుంది; నా+ఆప్రియున్‌= 
నేను ఆప్పుడిని కావటమూ; కార్యవివేకంబు కలిమియున్‌ నమ్మి= కార్యాలోచన అనే వివేక సంపదను విశ్వసించి; 
మదీయ+ఉపదేశంబున్‌+ఆదరింపుము= నా ప్రబోధాన్ని మన్నించుము; ఇప్పుడు నన్నున్‌+ఆదరింపక= ఈ సమయంలో నన్ను 
గౌరవించక; విడిచినవాండవు+అగుము= నన్ను వదలిపెట్టినట్లు నటించుము; వంచకులు+ఐన= మోసకారులైన; అధికార 
పురుషులకున్‌= రాజాధికారులకు; నేర్పుమైన్‌= సామర్ధ్యంతో; [క్రమంబునన్‌= (క్రమంగా; పరస్పర విరోధంబు+కలిగించి= వారిలో 
వారికి శత్రుత్వం కల్పించి; సంప్రీతి+చెటిచి= వారి సంతోషాన్ని చెడగొట్టి; నీవలసిన+అట్టు+ఒకని+ఒకనిన్‌= నీకు సాధ్యమైన రీతిలో 
ఒక్కొక్కరిని; దండిపుము+అని= శిక్షించవలసిందని; వారలన్‌+పేరు+క్రుచ్చి= ఆ దోషులైనవారి పేర్టు పేర్కొని; ఉపదేశించినన్‌= 
బోధించగా. 


తాత్పర్యం: ఆ విధంగా అధికారుల మోసంవలన కాకి చంపబడటాన్ని ఉదాహరణపూర్వకంగా నిరూపించి, తాను 
కాలకవృక్షీయుడనే ముని నని చెప్పి, 'మీ తండ్రి మిత్రుడిని. అతడి మరణానంతరం దుష్టులతో నిండిన ఈ 
దేశంలో జీవించటం ఇష్టంలేక అరణ్యంలో తపస్సు చేసికొంటూ వచ్చాను. నీ మీది వాత్సల్యంతో నీ యోగక్షేమాలు 
తెలిసికొనగోరి, నీ రాజ్యంలో నీ పట్టణంలో తిరుగుతూ నీ రాజ్యరమ మనోహరమైనా నీచుల నియోగంవలన 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 309 


దొంగలచేత చుట్టబడ్డ కావేరీ తీరంవలె, ఉపకరించటంలేదని తెలిసికొని, నీకు ఈ విషయం స్పష్టం చేయటానికి 
కపటోపాయంతో కాకి త్రికాలవేది అనే నెపంతో నీ దగ్గరకు వచ్చాను. దుష్టబుద్దులైన రాజాధికారులు కొందరు కాకిని 
చంపటంతో వాళ్ళ దౌష్ట్రం కొంత నీకు తెలిసింది. జాగరూకుడవై పరిశీలిస్తే నీకు ఇంకా విదితమవుతుంది. నేను నీకు 
లభించటాన్ని, నా కార్యవివేక సంపదను విశ్చసించి నా (ప్రబోధాన్ని మన్నించుము. ప్రస్తుతం నన్ను మన్నించక వదలినట్టు 
నటించుము. మోసకారులైన రాజాధికారులకు నేర్పుతో వాళ్ళలో వాళ్ళకే విరోధాలు కల్పించి, వాళ్ళ సంతోషాన్ని భంగపరచి 
ఒక్కొక్కళ్ళను శిక్షించుము' అని పేరు పేరున దుష్టులను పేర్కొని ప్రబోధించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఆరాజు నట్ల చేసి మ । హారాజ్య స్థితికి నెల్ల నవ్విఫప్రు మహో 

దారగుణు మంత్రింగాం గొని ।; సారధనప్రీతి సుఖ యశంబులు వడసెన్‌.” 367 
ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ క్షేమదర్శి అనే రాజు; అట్ల చేసి= కాలక వృక్షీయ మహర్షి చెప్పినట్టు దుష్టులను శిక్షించి; మహారాజ్య 
స్థితికిన్‌*ఎల్లన్‌= ఆ కోసల రాజ్యానికి అంతటికీ; ఆ విఫ్రున్‌= ఆ బ్రాహ్మణుడైన కాలక వృక్షీయుడిని; మహా+ఉదార గుణున్‌= 
మిక్కిలి గొప్ప గుణాలు కలవాడిని; మంత్రిన్‌+కాన్‌+కొని= మంత్రిగా నియమించి; సారధన ప్రీతి సుఖయశంబులు+పడసెన్‌= 
(శ్రేష్టమైన ధనం, సంతోషం, సుఖం, కీర్తి అనే వాటిని పొందాడు. 


తాత్పర్యం: క్షేమదర్శి అనే రాజు కాలకవృక్షీయుడి హితబోధను అనుసరించి దుష్టులను శిక్షించి, ఉత్తమగుణఖని 
అయిన అతడిని మంత్రిగా నియమించి, అతడి సాచివ్యంతో రాజ్యపాలన సాగించి శ్రేష్టమైన ధనం, సంతోషం, 
సుఖం, కీర్తి పొందాడు.” 


న. అనిన విని కౌంతేయాగ్రజుండు 'మంత్రి యెట్టివాడు గావలయు నెటింగింపు' మనుటయు గాంగేయుం 
డతని కిట్లనియె. 368 


ప్రతిపదార్హం: అనినన్‌ విని= అని చెప్పగా విని; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీ పుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
మం(త్రి+ఎట్టివాండు+కావలయున్‌= మంత్రి ఎలాంటివాడై ఉండాలో; ఎజింగింపుము+అనుటయున్‌= తెలుపవలసిందని కోరగా; 
గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు 'మంత్రి ఎట్టాంటి గుణగరిష్టుడై ఉండాలో తెలుపు'మని కోరగా భీష్ముడు ఇట్టా 
చెప్పాడు. 


సీ. _ 'జ్ఞానపరుండుం బౌర జానపదాప్తుండు.। గార్యజ్ఞుడును ధైర్యశౌర్యఘనుండు 
నక్రూరు6డును విశుద్దాత్ముండు6. బతియెడ । భక్త్వను రాగ సంభ్రమము లెసంగ 
సమ సుఖదుఃఖు.డై చెమరు నెత్తురు గాంగ6ం। దలంచుచు నరయక తప్పు మీ6ందం 
బెట్టిన నలుకమై. దిట్టినం గలంక దా । నొందక తేర్చుచో. బొందు సెడక 


తే. మెలంగు వాడును నిజరంధ్రములకు మాటు | సేయం బరరంధ్రములు గని చిక్కువజణుప. 
జాలు నిపుణుండు నైన విశాలబుద్ది ।; గావలయు మంత్రిముఖ్యుండు గౌరవేంద్ర! 369 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కౌరవులలో (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; మంత్రి ముఖ్యుండు= మంత్రి (శ్రేష్టుడు; జ్ఞానపరుండున్‌= 
ఉత్తమ జ్ఞాన సంపన్నుడూ; పౌరజానపద+ఆప్పుండున్‌= పౌరులకూ, జానపదులకూ ఆత్మీయుడూ; కార్యజ్ఞుడును= కార్యవేత్తా; 


310 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దైర్యశౌర్య ఘనుండున్‌= ధైర్య పరాక్రమాలలో గొప్పవాడూ; అక్రూరుండును= క్రౌర్యం లేనివాడూ; విశుద్ర+ఆత్ముండున్‌= పరిశుద్దాత్మ 
కలవాడూ; పతి+ఎడన్‌= రాజుపట్ట; భక్తి*అనురాగ సంభ్రమములు+ఎసగన్‌= భక్తి ప్రేమభావాలు అధికం కాగా; సమసుఖదుఃఖుండు+ఐ= 
సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించగల వాడై; చెమరు= చెమట; నెత్తురు+కాంగన్‌+తలంచుచున్‌= రక్తంగా భావించి; అరయక; 
తెలియక= తప్పు మీందన్‌+పెట్టినన్‌= ఏదేని దోషం తనమీద మోపినా; అలుకమైన్‌= కోపంతో; తిట్టినన్‌= దూషించినా; తాన్‌= 
తాను; కలంక= కలత; ఒందక= చెందక; తేర్చుచోన్‌+పొందు+చెడక= అనునయించేటప్పుడు స్నేహం చెడక; మెలంగువాండును= 
జాగకరూకతతో మసలుకొనేవాడూ; నిజ రం[ధ్రములకున్‌= తన రాజ్య సంబంధి దోషాలను; మాటు+చేయన్‌= కప్పిపుచ్చగల; 
పరరం(ధ్రములు+కని= శత్రువుల దోషాలను తెలిసికొని; చిక్కు+పణుపన్‌+చాలు నిపుణుండు+ఐన= కష్టాలపాలు చేయగల నేర్పరి 
అయిన; విశాలబుద్ది= విసృతమైన బుద్ది సంపన్నుడు; కావలయున్‌= కావాలి. 
తాత్పర్యం: 'జ్ఞానధనుడూ, పౌరజానపదులకు ఆప్పుడు, కార్యవేత్త ధైర్యపరాక్రమాలలో గొప్పవాడూ, క్రార్యం 
లేనివాడు, పరిశుద్దాత్ముడు, రాజుపట్ల భక్తి గౌరవాతిశయాలతో సుఖదుఃఖాలను సమంగా స్వీకరించగల వాడు, 
చెమటను రక్తంగా భావించి తెలియక తనపై దోషారోపణ చేసినా, కోపంతో దూషించినా, ఏ మాత్రం కలతచెందక 
అనునయంతో రాజు పొందు చెడకుండా మసలుకొనగలవాడూ, తమ దోషాలను కప్పిపుచ్చుతూ, శత్రువుల లోపాలను 
గుర్తించి వాళ్ళను చిక్కులపాలు చేయగల నైపుణ్యంకలవాడూ అయిన విశాలబుద్దిగలవాడు మంత్రిగా ఉండటానికి 
అర్హుడు." 
వ. అని చెప్పి 3/70 
తాత్పర్యం: అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి. 
క. _ “మృదు మధుర వాక్యముల నిం । పొదవెడు చిలునవ్వుతోడ నుర్వీశుండు స 

మృదము సచివులకు. బ్రజలకు । నొదవింపం/గవలయు;నది మహోన్నత్రి. జేయున్‌. 371 


ప్రతిపదార్థం: ఉర్వీ+ఈశుండు= రాజు; సచివులకున్‌+ప్రజలకున్‌= మంత్రులకు, (ప్రజలకు; మృదు మధుర వాక్యములన్‌= మెత్తని 
తియ్యనైన మాటలతో; చిణునవ్వుతోడన్‌= దరహాసంతో; సమ్మదమున్‌= సంతోషాన్ని; ఒదవింపంగన్‌ వలయున్‌= కలిగించవలసి 
ఉన్నది; అది మహా+ఉన్నతిన్‌+చేయున్‌= అది గొప్పదనాన్ని చేకూరుస్తుంది. 

తాత్పర్యం: “రాజు తన మంత్రులకు, ప్రజలకు మెత్తని తియ్యని మాటలతో సంతోషాన్ని కలిగించే చిరునవ్వుతో 
సమ్మదం చేకూర్చ్భవలసి ఉన్నది. అది రాజునకు ఎంతో జొన్నత్యాన్ని కలిగిస్తుంది. 


తే. ఈగియును బ్రియ వచన సంయోగమునన । కాని జనులకు సంతోషకారి గాదు 

పుచ్చి కొనునప్తు పల్కుల పొందుకలిమి । యెదిరి మది( గందనీ దింత యెజు6గు మధిప!' 372 
ప్రతిపదార్హం: అధిప!= ఓ ధర్మరాజా! ఈగియును= దానంవలనగాని; ప్రియవచన సంయోగమునన కాని= ప్రియమైన 
మాటలతోగాని; జనులకున్‌ సంతోషకారి+కాదు= ప్రజలకు సంతోషం కలుగదు; పుచ్చికొనునవ్లు= ([గ్రహించేటప్తుడు; పల్కుల 


పొందు కలిమి= మాటల పొందిక అనే సంపద; ఎదిరి మదిన్‌+కందన్‌+-ఈదు= శత్రువుల మనస్సులను పీడించదు; 
ఇంత+ఎయు6(గుము= ఈ సంగతి తెలిసికొమ్ము. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దానంతోగాని, ప్రియమైన మాటలతోగాని ప్రజలకు సంతోషం కలుగదు. స్వీకరించే 
సమయంలో చక్కని మాటల పొందిక శత్రువుల మనస్సులను బాధించదు. దీనిని జాగరూకుడవై తెలిసికొమ్ము. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 311 


వ. అనుటయు ధర్మతనయుండు 'జనంబుల వివాదం బుడుపు నపుడు పుడమిటేండు దూజునుం బాపంబును 
బొరయకుండు తెజంగు దెలుపవే 'యనిన దేవవ్రతుం డిట్లనియె. 373 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు అనగా; ధర్మతనయుండు= ధర్మరాజు; జనంబుల వివాదంబు+ఉడుపునపుడు= 
ప్రజల తగాదాలను తీర్చేటప్పుడు; పుడమిటేండు= రాజునకు; దూజునున్‌+పాపంబును+పొారయకుండు తెజంగు+తెలుపవే+అనినన్‌= 
నింద, పాపం సోకకుండా ఉండే మార్గం తెలుపుమని అనగా; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్పర్యం: “ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పు చెప్పేటప్పుడు రాజునకు ఎట్లాంటి నింద, పాపం, సోకకుండా ఉండే 
మార్గం ఏదో తెలుపు” మని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఇట్లా చెప్పాడు. 
సీ.  “వ్యవహారశుద్ది సర్వ ప్రజా ప్రియకారి; ।; యదియ భూపతికి ధర్మాతిశయము. 

గీర్తియు6 జేయు; నక్షీణసత్యులు ధర్మ। పరులును నైన భూసురులు నీవు 

ద్రాసులుం బోని చిత్తంబుల తోడుత । బ్రజ వివాదము లెడ6 బక్ష ముడిగి 

విని ధన వాంఛమై ధనికుల దెస వ్రాలి | తీర్పక ధర్మంబు తెరువు దప్ప 


ఆ. కుండం బాడిం దీర్చి దండింప€ దగునెడ | ననుగుణంపు దండ మాచరింపు 
మొజగ. బలికితేని నుండదు ప్రజ డేగ6। గనిన పులు6గుపిండు కరణి. జెదరు. 374 

ప్రతిపదార్హం: భూపతికిన్‌= రాజునకు; వ్యవహారశుద్ది= వ్యవహారంలో పరిశుద్దత; సర్వప్రజా ప్రియకారి= సమస్త ప్రజలకూ 
సంతోషాన్ని గూర్చేది; అదియ= అదే; ధర్మ+అతిశయమున్‌= ధర్మాధికారాన్ని; కీర్తియున్‌+*చేయున్‌= యశస్సును చేకూరుస్తుంది; 
అక్షీణ సత్యులు= ఏ మాత్రం సత్యం దప్పనివారు; ధర్మపరులు+ఐన= ధర్మాత్ములైన; భూసురులున్‌= భూదేవతలైన బ్రాహ్మణులు; 
ఈవున్‌= నీవును; త్రాసులున్‌+పోని చిత్తంబులతోడుతన్‌= (త్రాసులవంటి మనస్సులతో; ప్రజ వివాదములు+ఎడన్‌= ప్రజల 
వివాదాలను పరిష్కరించే సందర్భంలో; పక్షము+ఉడిగి విని= పక్షపాతబుద్ది లేక విని; ధనవాంఛమైన్‌= ధనంమీది ఆసక్తితో; ధనికుల 
దెస వ్రాలి తీర్చక= ధనికుల పక్షం వహించి తీర్పు చెప్పక; ధర 10బుతెరువు+తప్పకుండన్‌= ధర్మమార్గం తప్పకుండా; పాడిన్‌+తీర్చి= 
న్యాయమైన తీర్చు చెప్పి; దండింపన్‌+తగున్‌+ఎడన్‌= శిక్షించవలసిన సందర్భంలో; అనుగుణము+దండము+ఆచరింపుము= 
తదుచితమైన శిక్ష విధించవలసింది; ఒజంగన్‌+పలికితి(వి)+ఏనిన్‌= పక్షపాతబుద్దితో తీర్పు చెప్పితే; ప్రజ ఉండదు= ప్రజలు 
రాజాశయంలో ఉండరు; డేగన్‌+కనిన= డేగను చూచిన; పులుగు పిండు కరణిన్‌+చెదరున్‌= పక్షుల సమూహంవలె చెదరిపోతారు. 


తాత్పర్యం: “వ్యవహారాలలో పరిశుద్దత రాజునకు అవసరం. అదే సర్వప్రజలకు ప్రీతిని చేకూరుస్తుంది. అందువలన 

ధర్మాధిక్యమూ, కీర్తీ కలుగుతాయి. నిత్యసత్య వచనులు, ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులూ నీవూ (త్రాసులతో 

సమానమైన మనస్సులతో (ప్రజల వివాదాలు తీర్చీటప్పుడు పక్షపాతం లేకుండా ఇరుపక్షాలవారి వాదనలను విని 

ధనాశతో ఐశ్వర్యవంతుల వైపు మొగ్గకుండా, న్యాయమైన తీర్పు చెప్పి శిక్షించవలసిన పట్ట, తదుచితమైన శిక్ష 

విధించాలి. పక్షపాతబుద్దితో తీర్పు చెప్పితే డేగను చూచిన పక్షులు చెల్టా చెదరైపోయినట్లు ప్రజలు రాజాశయంలో 
థ్‌ లు ౮ న! లా 

ఉండరు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. దండించుట దానును. 375 


312 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: శిక్షించటంలో తానూ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క, _ నజకుట యర్ధముం గొనుటయు । జెలి నునుచుట కట్టి యడిచి చేడ్చాటొందం 
బఅచుట మొదలుగ6 గల పలు । దెజంగుల. దగవుమెయి నడచు ధీరవిచారా! 376 


ప్రతిపదార్దం: ధీర విచారా!= ధీర విచారుడవైన ఓ ధర్మరాజా!; నణకుట= ఖండించటం (సంహరించటం); అర్థమున్‌+కొనుటయున్‌= 
ధనం గ్రహించటం; చెజన్‌*ఉనుచుట= కారాగారంలో బంధించటం; కట్టి= కట్టివేసి; అడిచి= అణచిపెట్టి; చేడ్సాటు+ఒందన్‌*పజచుట= 
నాశనం చేయటం; మొదలుగన్‌+కల= మొదలైన; పలుతెజుంగులన్‌= అనేక రీతులలో; తగవు మెయిన్‌= న్యాయమైన రీతిలో; 
నడచున్‌= ప్రవర్తిస్తాడు. 

తాత్పర్యం: 'ధీరవిచారుడ వైన ఓ ధర్మరాజా! ఖండించటం అంటే శిరశ్ళేదం, ధనం (గ్రహించటం, కారాగారంలో 
బంధించటం, కట్టివేసి అడచిపెట్టి కీడు కలిగించటం మొదలైన పలురీతులలో న్యాయబద్ధంగా ప్రవర్తిస్తాడు. 


వ అని చెప్పి భీష్ముండు వెండియు ని ట్లనియె. 377 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని ఈ విధంగా చెప్పి; భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌+ఇట్టు+అనియెన్‌= మళ్ళీ ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: పై రీతిగా వివరించి భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఇట్టా అన్నాడు. 


క.  '“తన కడకు వచ్చి మొగమో | డని వా€ డగు దూత వల్కుటకు. గోపింపం 
జనదు జననాథునకు; దూ । తుని జంపిన నరక మగుట ధ్రువ మని రార్యుల్‌. 378 


ప్రతిపదార్హం: తనకడకున్‌ వచ్చి= తన అఆనస్టానానికి వచ్చి; మొగము+ఓడనివాండు+అగు= మొగమోట మెరుగనివాడైన; 
దూత+పల్కుటకున్‌= దూత మాటలకు; జననాథునకున్‌= రాజునకు; కోపింపన్‌+చనదు= కోపగించుకొనటం సముచితం కాదు; 
దూతునిన్‌+చంపినన్‌= దూతను చంపినట్రైతే; నరకము+అగుట ధ్రువము+అని= నరక ప్రాప్తి తప్పదని; ఆర్యుల్‌= పెద్దలు; అనిరి= 
పలికారు. 


తాత్పర్యం: దూత తన ఆస్టానానికి వచ్చి మొగమోటం లేకుండా మాట్టాడినప్పుడు ఆ మాటలకు రాజు 
కోపగించుకొనకూడదు. దూతను చంపితే నరకం తప్పదని పెద్దలు వక్కాణించారు. 


తే. కులము, శీలంబు, హితవాక్యములును, నేర్పు । గార్యవాదిత్వ సద్వచో గౌరవంబుం 
దలు గలుగుట, దక్షత, యలఘు గుణము । లండద్రు దూతకు నియ్యేడు నార్యజనులు. 379 


ప్రతిపదార్థం: ఆర్యజనులు= పెద్దలు; దూతకున్‌= దూతకు (రాయబారికి); కులమున్‌= ఉత్తమ కులం; శీలంబున్‌= మంచి 
నడవడి; హిత వాక్యములును= మంచిని గోరి చెప్పే మాటలు; నేర్పు= నేర్పరితనం; కార్యవాదిత్వ సత్‌+వచః+గారవంబున్‌= 
కార్యసాధనకొరకు మంచి మాటలు పల్కటం; తలయపు+కలుగుట= ఆలోచన కలగటం (సమయస్పూర్తి; దక్షత= సమర్థత అనే; 
ఈ+ఏడున్‌= ఈ ఏడు; అలఘు గుణములు+అండ్రు= గొప్ప గుణాలని పెద్దలు వక్కాణించారు. 


తాత్పర్యం: “ఉత్తమ కులం, మంచినడవడి, మంచినిగోరి చెప్పేమాటలు, నేర్పరితనం, కార్యసాధనకొరకు మంచి 
మాటలు పలకటం, సమయస్పూర్తి దక్షత - అనే ఈ ఏడుగుణాలూ దూతకు ఉండవలసిన గొప్ప లక్షణాలని” 


పెదలు పలికారు. 
యి 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 313 


క. _ మొనదీర్దు వెరవు, యంత్రము । లనేకము లొనర్హు నేర్పు, నాయుధముల వి 
న్ననువును బోటుల కర్దం । బును సేనాపతికి నైజములు గావలయున్‌. 380 


ప్రతిపదార్థం: మొన+తీర్చు వెరవున్‌= వ్యూహం పన్నే ఉపాయం; యం(త్రములు+అనేకములు+ఒనర్చు నేర్పున్‌= అనేక యంత్రాలను 
తయారుచేయటంలో నైపుణ్యమూ; ఆయుధముల విన్ననువును= ఆయుధాలను ప్రయోగించటంలో నేర్పూ; పోటుల కర్ట్ణంబును= 
యుద్ధంలో సామర్ధ్యం (యుద్ధకార్యాచరణం); సేనాపతికిన్‌= సైన్యాధిపతికి; నైజములు+కావలయున్‌= సహజ గుణాలై ఉండాలి. 


తాత్పర్యం: యుద్దవ్యూహాలు పన్న ఉపాయమూ, అనేక యంత్రాల నిర్మాణంలో నైపుణ్యమూ, ఆయుధాలను 
'ప్రయోగించటంలో నేర్పూ, యుద్ధకార్యాలలో సామర్ధ్యమూ, సైన్యాధిపతికి ఉండవలసిన సహజగుణాలు. 


క. _ తనయులనైనను నమ్మిన । జనపతి సిరి గోలుపోవు( జతురతమై న 
మ్మినవాండ పోలె నమ్మక । యునికి సకల జనుల యెడల నురవై యుండున్‌.” 381 


ప్రతిపదార్థం: తనయులన్‌+ఐనను= తన పుత్రులనైనా; నమ్మిన= విశ్వసించిన; జనపతి= రాజు; సిరి+కోలుపోవున్‌= సంపదను 
పోగొట్టుకొంటాడు; చతురతమైన్‌= యుక్తితో; నమ్మినవాండ పోలెన్‌= విశ్వసించిన వాడివలెనే; నమ్మక+ఉనికి= నమ్మకుండా 
ఉండటమే; సకల జనుల+ఎడలన్‌= ప్రజలందరిపట్ల; ఉరవు+ఐ+ఉండున్‌= సముచితమై ఒప్పుతుంది. 


తాత్సర్యం: రాజు తన పుత్రులనైనా మిక్కిలి నమ్మితే ఐశ్వర్యాన్ని కోల్పోతాడు. పుత్రులనే కాదు - సమస్త ప్రజలనూ 
నమ్మినట్టు నటిస్తూ రాజ్యపాలనం చేయటమే రాజునకు సముచిత ధర్మమై ఒప్పుతుంది.' 


తే. అనిన విని పాండవాగ్రజుం 'డనఘ! పురము । భంగి యె ట్లెన మేలు? సెప్పంగ వలయు'” 
ననుడు నమ్మహీవిభునకు ననిమిషాప । గా తనూభవు. డి ట్లను బ్రీతితోడ. 382 


ప్రతిపదార్దం: అనినన్‌= విని= అని చెప్పగా విని; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; అనఘ!= 
పాపరహితుడ వైన ఓ తాతా!; పురము భంగి= రాజధాని పద్దతి; ఎట్టు+అయినన్‌ మేలు= ఏ విధంగా ఉంటే శ్రేయస్కరమో; 
చెప్పంగన్‌ వలయున్‌= తెలుపగోరుతున్నాను; అనుడున్‌= అని పలుకగా; ఆ+మహీవిభునకున్‌= ఆ మహారాజైన ధర్మరాజుతో; 
అనిమిష+ఆపగా తనూభవుండు= దేవతలనదిఅయిన గంగకుపుత్రుడైన భీష్ముడు; ప్రీతితోడన్‌= సంతోషంతో; ఇట్టు+అనున్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: కుమారుడు మొదలుకొని 'ప్రజలవరకూ రాజు ఏ విధమైన నమ్మకంతో ఉండాలో చెప్పగా విన్న 


ధర్మరాజు “రాజధాని ఏ తీరులో ఉంటే మంచిదో తెలుపు'మని భీష్ముడిని కోరగా ఆయన సంతృప్తిపడి, ఇట్టా 
సమాధానం చెప్పాడు. 


సీ.  *పరపు లోంయతును గల పరిఖతోం బొడవును । ఘనమును నగుకోట గలిగి, తగిన 
వాకిళ్ళు బలుపుం గావలి నొప్ప రమ్య గృ; హవ్రాతములు గొమరారు వీథు 
లందంబు లగు మేటి యంగళ్ళ నెల్ల వ । స్తువులును శోభిల్లు సుజన బహుళ 
మై ధాన్యములును షఘృతాది రసద్రవ్య । ములును నానాయంత్రములును బహువి 


ఆ. ధాయుధములు బిరుదు లగు యోధులును బండి । తులు విలాసినులును దూతముఖ్య 
పరిజనము నెఖియం బరమోత్సవంబులు |; మెజియం€ బురము చెలువు మిగుల వలయు. 383 


314 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: పరపున్‌= విరివిగలిగి (విశాలమై); లోతయను+కల= లోతు కలిగిన; పరిఖతోన్‌= అగడ్తతో; పొడవును ఘనమునున్‌= 
పొడవూ దిట్టమూ అయిన; కోట+కలిగి= కోటతో ఒప్పి; తగిన వాకిళ్ళు= అందుకు తగినట్టి ద్వారాలు; బలుపున్‌+కావలిన్‌+ఒప్పన్‌= 
వాటి వద్ద బలమైన కాపలా ఒప్పుతుండగా; రమ్యగ్భహ (వ్రాతములు= మనోహరమైన భవన సమూహాలు (భవన సముదాయాలు); 
కొమరారు వీథులు= మనోజ్ఞమైన వీథులు; అందంబులు+అగు= అందమైన; మేటి+అంగళ్ళన్‌= పెద్ద పెద్ద దుకాణాలతో; ఎల్ల 
వస్తువులును శోభిల్లన్‌= సమస్త వస్తు సముదాయం శోభిస్తూ ఉండగా; సుజన బహుళము+ఐ= సజ్జన సమూహం గలదై; 
ధాన్యములును= వివిధ ధాన్యరాశులూ; ఘృత+ఆది రసద్రవ్యములును= నేయి నూనె మొదలైన రస(ద్రవ్యాలు; నానాయం(త్రములును= 
వివిధ యంత్రాలతో; బహువిధ+ఆయుధములున్‌= అనేక విధాలైన ఆయుధాలూ; బిరుదులు+అగు యోధులును= ధీరులైన వీరులు; 
పండితులున్‌= విద్వాంసులు; విలాసినులును= విలాసినీ మణులు; దూత ముఖ్య పరిజనమున్‌= దూతమొదలైన పరివారమూ; 
నెరయన్‌= నిండి; పరమ+ఉత్సవంబులు= శ్రేష్టమైన పండుగలు పబ్బాలు; మెజయన్‌= ప్రకాశిస్తూ ఉండగా; పురము= రాజధాని; 
చెలువు మిగులన్‌ వలయున్‌= మనోహరమై ఒప్పుతూ ఉండాలి. 


తాత్పర్యం: విశాలమూ, లోతూ అయిన అగడ్తతో, పొడవూ దిట్టమూ అయిన కోటను కలిగి, ఆ కోటకు తగిన 
రీతిలో ద్యారాలు వాటికి గట్టి కాపలాతో మనోహరమైన భవన సముదాయమూ, మనోజ్ఞంగా తీర్చిదిద్దబడ్డ 
రాజవీథులు, అందమైన పెద్ద అంగళ్ళలో సమస్త వస్తు సముదాయమూ శోభిల్లుతూ ఉండగా, సజ్జనసమూహంతో 
నిండి ఉండగా, వివిధ ధాన్యరాశులు, నెయ్యి, నూనె మొదలైన రసద్రవ్యాలూ పలు యంత్రాలు, తగిన ఆయుధాలు, 
మేటి యోధులు, ఉత్తమ విద్వాంసులు, విలాసినీ మణులు, దూతలు మొదలైన పరివారమూ నిండి ఉండగా 
(శ్రేష్టమైన ఉత్సవాలు, పండుగలు పబ్బాలు ప్రకాశిస్తూ ఉంటే రాజధాని మనోహరమై ఒప్పుతుంది. 


నిశేషం: ఇందులో వర్షితమైన రాజధాని పూర్వరాజుల జీర్ణమైన కోట పేటలను పరిశీలిస్తే విదితమవుతుంది. మనోజ్ఞమైన భవన 
సముదాయంతో తీర్చిదిద్దినట్లు ఉండే రాజవీథులతో సమస్త వస్తు రసద్రవ్యాలతో నిండినట్టి దుకాణాలతో జనసమూహంతో, 
పండితులూ, కళాకారులు, విలాసినీజనం మొదలైన వారితో నగరం (ప్రశస్తమై దేవసంబంధమూ, సమాజసంబంధమూ అయిన 
ఉత్సవాలతో పండగ పబ్బాలతో మనోహరమై రాజధాని ఉండాలని తిక్కన ఒక్క సీసంలో చక్కగా వర్షించాడు. మూలంలో ఐదు 
శ్లోకాల్లో రాజధాని వర్షనం ఉన్నది. 


ఆ.  _ అట్టి పురవరంబునందు రత్న స్వర్ధ । ముఖములగు పదార్హములకు బంధు 
తతికి.బతి సురక్షిత స్టితి సేయువా€। డధిప! వినుము భూమి యరయు తెఅంగు.” 384 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; వినుము= వినుము; అట్టి పురవరంబునందున్‌= అలాంటి ఉత్తమ నగరంలో; రత్న స్వర్ష 
ముఖములు+అగు= నవరత్నాలు బంగారం మొదలైన; పదార్థములకున్‌= అమూల్య వస్తువులకు; బంధుతతికిన్‌= బంధు 
సమూహానికి; పతి= రాజు; సురక్షితస్థితి+చేయువాండు= రక్షణ కల్పించినవాడు; భూమి+అరయు తెజుంగు= రాజ్యపాలన విధానం 
వినుము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! అట్లాంటి ఉన్నత నగరంలో నవరత్నాలు, బంగారం మొదలైన విలువగల వస్తువులకు, 
బంధువుల సమూహానికి రాజు సురక్షితస్థితిని కల్ప్సించినప్పుడే రాజ్యపాలనం చేసే విధం వినుము. 


వ. అని పలికి మజియు. 385 


తాత్పర్యం: అని పలికి ఇంకా భీష్ముడు ఇట్టా అన్నాడు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 315 


క. _ 'స్టలముఖ్యము లయ్యెడు పే । రృల యూళ్ళుల నెల్ల వెరవు గలిగిన విశ్వా 
సులం బ్రభుత యిచ్చి భూపతి । నిలుప వలయు వర్దరక్షణీయత వెలయన్‌. 386 


ప్రతిపదార్థం: భూపతి= రాజు; స్థలముఖ్యములు+అయ్యెడు= (ప్రముఖ ప్రదేశాలైన; పేరు+కల+ఊళ్ళులన్‌+ఎల్లన్‌= ప్రసిద్ధమైన 
పట్టణాలన్నిటిలోను; వెరవు+కలిగిన= ఉపాయం కలిగిన; విశాసులన్‌= నమ్మదగిన వారికి; ప్రభుత+ఇచ్చి= రాజ్యాధికారం ఇచ్చి; 
వర్ల రక్షణీయత వెలయన్‌= వర్ణాశ్రమ ధర్మ సంరక్షణం ప్రకాశించేటట్లు; నిలుప వలయున్‌= నియమించవలసి ఉన్నది. 

ణి “ద జా యె ల 


తాత్పర్యం: రాజు ప్రసిద్ద పట్టణాలన్నిటిలోను బుద్దిశాలులూ, ఉపాయశాలులూ, విశ్శసనీయులూ అయినవారికి 
రాజ్యాధికారం ఇచ్చి వర్ణాశ్రమధర్మ సంరక్షణం ్రకాశించేటట్టు చేయాలి. 


క. _ చోరులచే. జెడకుండం, | గ్రూరులచే. జావకుండ6 గువలయ జనులన్‌ 
జారులచే. బడకుండ ధ । రారమణుండు నేర్పు గలిగి రక్షింప6 దగున్‌. 387 


ప్రతిపదార్థం: ధరారమణుండు= భూమికి భర్త అయిన రాజు; కువలయ జనులన్‌= భూప్రజలను; చోరులచేన్‌+చెడకుండన్‌= 
దొంగలవలన కీడు పొందకుండా; క్రూరులచేన్‌+చావక+ఉండన్‌= క్రూరాత్ములవలన మరణించకుండా; జారులచేన్‌+పడక+ఉండన్‌= 
జారులవలలో పడకుండా; నేర్పున్‌+కలిగి= జాగరూకతతో, నైపుణ్యంతో; రక్షింపన్‌+తగున్‌= సంరక్షించవలసి ఉన్నది. 


తాత్పర్యం: రాజు తన ప్రజలను చోరులచేత కీడుపొందకుండా, 'క్రూరాతు శ్రైలచేత మరణించకుండా. జారుల వలలో 
తగులుకొనకుండా జాగరూకతతో సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


క. అవు బేహారముం గృషియు, । నృవరణలును బసులసొంపునన యట్లగుటన్‌ 
భువి.బసులు గలుగు కాపుల । నవనీశుండు గన్న ప్రజల య ట్లరయఈ దగున్‌. 388 


ప్రతిపదార్హం: బేహారమున్‌= వాణిజ్యమూ; కృషియున్‌= వ్యవసాయమూ; సవరణలును= సేవలును; పసుల సొంపునను అవున్‌= 
పశువుల సంవృద్ధి వలననే పెంపొందుతాయి; అట్టు+అగుటన్‌= అందువలన; అవనీ+-ఈశుండు= రాజు; భువిన్‌= తన రాజ్యంలో; 
పసులు+కలుగు+కాయులన్‌= పశుసంపద కలిగిన రక్షకులను; కన్న ప్రజల+అట్టు+అరయన్‌+తగున్‌= కన్న సంతానంవలె 
చూచుకొనటం మంచిది. 


తాత్పర్యం: వాణిజ్యమూ, వ్యవసాయమూ, సేవా, పశుసంవృద్దివలన అభివృద్ధి చెందుతాయి. కాబట్టి రాజు 
అట్లాంటి పశుసంపద గల వారిని కన్న సంతానంవలె ఏ లోటూ లేకుండా చూచుకొనవలసిన అవసరం ఎంతైనా 
ఉన్నది. 


క. అరి మిగుల. గొనుట, గ్రేపుల6.। బొరిమాలం బిదికినట్ల భూవర! కదుపున్‌ 
వెరవునం బెనిచిన యట్టగు ।; నరపతి ప్రజచేత నప్పనము దగ. గొనినన్‌. 389 


ప్రతిపదార్థం: భూవర!= ఓ ధర్మరాజా!; అరి= పన్ను; మిగులన్‌+కొనుట= ఎక్కువగా వసూలు చేయట మనేది; (క్రేపులన్‌= దూడలను; 
పొరిమాలన్‌+పిదికిన+అట్టు= పాలు వదలకుండా పిండి చంపినట్లే, నరపతి= రాజు; ప్రజచేతన్‌= ప్రజలనుండి; అప్పనము+తగన్‌+కొనినన్‌= 
పన్నులు మొదలైన కానుకలు సముచిత రీతిని వసూలు చేస్తే? కదుపున్‌= ఆలమందలను; వెరవునన్‌= ఉపాయంతో; 
పెనిచిన+అట్టు+అగున్‌= పరిపోషించినట్టే అవుతుంది. 


316 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! (ప్రజలనుండి పన్నులు అధికంగా వసూలు చేయటమనేది, పాలు వదలకుండా పిండి 
దూడలను చంపటం వంటిది. రాజు ప్రజలనుండి పన్నులు మొదలైన కానుకలను సముచిత రీతిలో వసూలు 
చేస్తే గోసంపదను పరిపోషించిన ట్లవుతుంది*. 


బండారంబు వృద్ధి సేయుతెణంగు భీష్కుండు ధర్మజునకుం జెప్పుట (సం. 12-89-1) 


వ. అనిన విని పాండవాగ్రజుండు 'బండారంబు గలిగించు వెరవెట్టిది తెలుపు'మని యడిగిన నాపగాతనయుం 
డతని కిట్లనియె. 390 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని రాజు పన్నులు వసూలు చేసేటప్పుడు జాగరూకుడై ఉండాలని భీష్ముడు చెప్పగా విని; 
పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; బండారంబు= కోశం; కలిగించు వెరవు+ఎట్టిది?= ఏర్పాటు చేసికొని 
అభివృద్ది చేసే ఉపాయం ఎట్టాంటిదో; తెలుపుము+ అని+అడిగినన్‌= తెలుపవలసిం దని కోరగా; ఆపగాతనయుండు= ఆ గంగాపుత్రు 
డైన భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: “రాజు ప్రజలనుండి పన్నులు వసూలు చేసేటప్పుడు బహు జాగరూకుడై మసలుకొనాలని భీష్ముడు 
చెప్పగా, ధర్మరాజు విని, కోశాభివృద్ధికి మార్గాలను తెలుపవలసిందని కోరగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. 


క, _ 'విను కర్షకులును వణిజులు | ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్‌ 
ధన మొడం గూడెడు చోటుల । ననేక విధములకు నెల్ల నాద్యస్టలముల్‌. 391 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; విను= జాగరూకుడవై వినుము; ధరా+అధి+-ఈశునకున్‌= రాజునకు; 
కర్షకులును= రైతులు; వణిజులు= వర్తకులు; గోరక్షకులు= గోపాలకులు; ధనము+ఒడగూడెడు చోటులన్‌= ధనం అభివృద్ధి చెందే 
అంశాలలో; ఎల్లన్‌= అన్నిచోట్టా; ఆద్య స్ట్థలముల్‌= ముఖ్యమైన పట్టులు (ఆధారాలు) 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. రాజునకు ధనం సమకూర్చుకొనటంలో కృషీవలులు, వర్తకులు, 
గోపాలురు ముఖ్యమైన పట్టులు. 
తే...  ధనములకు ధాన్యములకు నుత్పత్తి తలము । లయినవాని కించుకయును హాని గాక 

యుండ. దనకును బండార మొదవం దగు ను । పార్ట్వనము సేయవలయు భూపాలకుండు. 392 
ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజు; తనకును= తనకు; ధనములకున్‌= సంపదలకు; ధాన్యములకున్‌= పంటలకు; ఉత్పత్తి 
తలములు+అయిన= వానికి ఉత్పత్తి కారణాలైన ప్రదేశాలకు; ఇంచుకయును= కొంచెమైనా; హాని+కాక+ఉండన్‌= కీడు 
కలుగనీయకుండా; బండారము+ఒదవన్‌+తగు= కోశాభివృద్ధికి తగిన రీతిలో; ఉపార్దనము+చేయన్‌ వలయున్‌= సంపాదన 
చెయ్యాలి. 
తాత్పర్యం: 'ధనధాన్యాలకు సముత్పత్తిస్థానాలైన పట్టులకు ఏ మాత్రం భంగం కలుగని రీతిలో మిక్కిలి నైపుణ్యంతో 
కోశాభివృద్ధికి రాజు ప్రయత్నించి తగిన రీతిలో సంపాదించాలి”. 


విశేషం: ధనోత్పతికి వర్తక వాణిజ్యాలు, ధాన్యాభివృద్ధికి భూమి ఆధారాలు కాబట్టి ఇవి రాజాధీనంలోనే ఉండాలి. వాటికి హాని 
రానీయకుండా రాజు జాగరూకుడై కోశాభివృద్దికి ప్రయత్నించాలి. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 317 


క. పులి గూనల దినుచందము । గలిగిన నంతటన నిలుచు. గాక ధనంబుల్‌ 
గలుగునె మీందం గావున । జలగ దిగిచినట్లు గొనంగం జను నిల సొమ్ముల్‌. 393 


ప్రతిపదార్థం: పులి+కూనల+తినుచందము+కలిగినన్‌= పులి ఈనిన వెంటనే ఆకలితో తన పిల్లలనే తినే తీరు అయితే; ధనంబుల్‌= 
సంపదలు; అంతటన= అంతటితోనే; నిలుచున్‌+కాక= అభివృద్దిలేక ఆగిపోతాయి కాని; మీందన్‌+కలుగునె?= ఆపైన అభివృద్ది 
కలుగుతుందా?; కావునన్‌= కాబట్టి; ఇలన్‌= భూమిపై; జలగ+తిగిచినట్టు= జలగ రక్తాన్ని లాగినట్టు; సొమ్ముల్‌= సంపదను; 
కొనంగన్‌+చనున్‌= (గ్రహించవలసి ఉంటుంది. 

తాత్పర్యం: ఆకలితో పులి తన పిల్లలను తానే తిన్నట్టుగా, రాజు ప్రజలనుండి పన్నులు వసూలుచెయ్యటం ప్రారంభిస్తే 
కోశాభివృద్ధి చెందక ఆగిపోతుంది. అందువలన ఇతరులకు బాధకలగనీయకుండా తెలియకుండా జలగ నెత్తురు 
పీల్చిన రీతిలో రాజు ప్రజలనుండి ధనసంపాదన చేస్తే కోశం అభివృద్ధి చెందుతుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ అరయుట. బ్రజ వర్దింప6గ | నరి యేంటం గ్రను ప్రవృద్ద మౌనట్టులుగా 

నరపతికి. గొన6గ వచ్చు । న్వెరవులం బెంపంగ. జాల నెజియు ధనంబుల్‌. 394 
ప్రతిపదార్థం: నరపతికిన్‌= రాజునకు; ప్రజన్‌= ప్రజలను; వర్చింప6గన్‌= ్రవర్హమానమై వెలిగేటట్టు; అరయుటయున్‌= 
జాగరూకతతో చూడటమనే దానివలన; ఏ6టన్‌= ప్రతి సంవత్సరమూ; అరి= పన్ను; క్రమ ప్రవృద్దము+జానట్టులుగాన్‌= (క్రమాభివృద్ధి 
పొందేటట్టుగా; కొనంగన్‌ వచ్చున్‌= (గ్రహించవచ్చును; వెరవులన్‌= ఉపాయాలతో; పెంపంగన్‌= అభివృద్ది చేస్తే; ధనంబుల్‌= సంపదలు; 
చాలన్‌ నెజయున్‌= అధికంగావచ్చి నిండుతాయి. 
తాత్పర్యం: ప్రజాభివృద్ధికరమైన పనులు చేస్తూ, జాగరూకతతో పరిపాలించే రాజు ప్రతి సంవత్సరమూ (క్రమాభివృద్ధి 
పొందేటట్లుగా (గ్రహించవచ్చును. మూర్ణపు పట్టుదలతోగాక, చక్కటి ఉపాయాలతో అభివృద్దిచేస్తే తప్పకుండా కోశం 

౧ ఖ లు అ -* 

ధనంతో నిండుతుంది. 


క. దమియింప. దగిన వారల ।; సమయమున దమించి, వారి సంపదలు మహీ 
రమణుండు దనదు బండా । రముగా సమకూరు జనము రాగిల్లంగన్‌. 395 


ప్రతిపదార్థం: మహీరమణుండు= భూ భర్త అయిన రాజు; దమియింపన్‌+*తగిన వారలన్‌= అణచివేయవలసిన వారిని; 
సమయమునన్‌= తగిన సమయంలో శిక్షించి; వారి సంపదలు= వారి సంపదలన్నిటినీ; జనము= ప్రజలు; రాగిల్లంగన్‌= 
సంతోషించేటట్టు; తనదు బండారము+కాన్‌= తన బొక్కసంగా; సమకూర్చున్‌= నింపుకొంటాడు. 


తాత్పర్యం: “రాజు తగిన సమయంలో శిక్షించవలసినవారిని దండించి, వారి సంపదలన్నింటిని (గ్రహించి, ప్రజలు 
సంతోషించేటట్టుగా తన బొక్కసాన్ని నింపుకోవాలి”. 


క ఆ పనికి. గీడు రోయుచు | భూపాలుండు ధనము గలుగు పురుషుల సిరి.దా 
జూ పోపక కొన దగదు, ద। యాపరు(దై పెంపవలయు నఖిలజనములన్‌. 396 


ప్రతిపదార్హం: భూపాలుండు= రాజు; ధనము+కలుగు= ధనమున్నట్టి; పురుషుల సిరిన్‌= ప్రజల సంపదలకు; చూపు+ఓపక= 
కన్నుగుట్టి; కొనన్‌+*తగదు= బలవంతంగా స్వాధీనం చేసికొనకూడదు; ఆ పనికిన్‌+కీడు రోయుచున్‌= అట్టాంటి పనికి ఆపద 


318 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కలుగుతుందని అసహ్యించుకొని; దయాపరుండు+ఐ= కరుణాళువై; అఖిల జనములన్‌= సమస్త ప్రజలనూ; పెంపన్‌ వలయున్‌= 
అభివృద్ది పరచాలి. 

తాత్పర్యం: 'రాజు ధనవంతులైన ప్రజల సిరిసంపదలను చూచి ఓర్చుకొనలేక బలవంతంగా, అన్యాయంగా స్వాధీనం 
చేసికొనకూడదు. అట్లా చెయ్యటంవలన కీడు కలుగుతుందని [గ్రహించి దయాంతఃకరణుడై అందరికీ ఆనందం 
కలిగించే రీతిలో ప్రజలను పాలించాలి”. 


క. ప్రభువుల నుపచారంబుల । విభు డనురాగిల్ల. జేసి వెదగొను. గాంపుల్‌ 
సభయులు గాకుండ ధనం । బుభయ జగత్సిద్ది పొంటె నుర్వీనాథా! 397 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా! విభుండు= రాజు; ప్రభువులన్‌= సామంత రాజులను; ఉపచారంబులన్‌= తగిన 
గౌరవాదరాలతో; అనురాగిల్లన్‌+*చేసి= కూరిమి నెరపి; కాంపుల్‌= కర్షకులు; సభయులు+కాక+ఉండన్‌= భయంతో కూడినవారు 
కాకుండా; (భయ రహితంగా); ఉభయ జగత్‌+సిద్ది పొంటెన్‌= ఇహపరలోకాలలో సిద్ది పాందటంకొరకు; ధనంబు= సంపదను; 
వెద+కొనున్‌= అద నెరిగి (గ్రహిస్తాడు. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఉచితజ్ఞుడైన రాజు ఉభయలోకాలలో సిద్దిపొందటంకొరకు సామంతరాజులను 
గౌరవాదరాలతో సమాదరించి కూరిమి నెరపి కర్షకులు భయటభ్రాంతులు కాకుండా, అద నెరిగి పన్నులు వసూలు 
చేసి బొక్కసం నింపుకొంటాడు”*. 
క. _ ఆయతి కిమ్మెయి6 గలుగు ను । పాయంబులు ధర్మమార్గ ఫలితంబులుగా. 

జేయుటయును మేలు నృపతికి ; మాయాకృతి నిపుణు డగుట మతిగాదు సుమీ! 398 


ప్రతిపదార్థం: నృపతికిన్‌= రాజునకు; ఆయతికిన్‌+-ఈ+మెయిన్‌+కలుగు= ధనసంపాదనకు (రాబడి) ఈ విధంగా కలిగే; ఉపాయంబులు= 
ఉచిత మార్గాలు; ధర్మమార్ల ఫలితంబులు+కాన్‌+చేయుటయును మేలు= ధర్మమార్ల ప్రయోజనాలుగా చేయటమే సముచితం; మాయాకృతి 
నిపుణుండ+అగుట= కపట కార్యాలలో నేర్పరి కావటం; మతి+కాదు సుమీ!= మంచిబుద్ధి లక్షణం కాదు సుమా! 


తాత్పర్యం: 'రాజు ధనసంపాదనకు ఉచితమైన మార్గాలోచనల ఫలితంగా చేయటమే సముచితం. అంతేగాని, 
పన్నులు రాబట్టటంలో కపటోపాయాలలో నైపుణ్యం సాధించి ప్రవర్తించటం బుద్దిమంతుడైన రాజునకు ఎంతమాత్రమూ 


సమంజసం కాదు. 


క. _ ధనము సవరించిన బ్రయో । జన మేమి యపాత్రములకు. జల్లి చెజటుచు నే 

ని నరేంద్రముఖ్య! వ్యయములు । విను రక్షయ సిరికి. బాత్ర విషయము లైనన్‌. 399 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర ముఖ్య= రాజశ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; విను= సావధానంగా విను; అపాత్రములకున్‌+చల్లి= అర్హులు 
కానివారికి వెదజల్లి; చెటుచున్‌+ఏని= నాశనం చేసేటట్టయితే; ధనము సవరించినన్‌= ధనాన్ని సంపాదిస్తే మాత్రం; ప్రయోజనము+ఏమి= 
ఫలితం ఏమిటి?; పాత్ర విషయములు+ఐనన్‌= అర్హులైనవారి విషయంలో అయితే; వ్యయములు= వెచ్చించటాలు; సిరికిన్‌= 
సంపదలకు; రక్షయః= సంరక్షణమే. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. అపాత్రదానం చేసి ధనం వినాశనం చేసేటట్టయితే ఆ ధన 
సంపాదనవలన ప్రయోజనం లేదు. అయితే పాత్రదానం చేసి సిరిసంపదలను వెచ్చిస్తే మాత్రం ఆ సంపదకు అది 
సంరక్షణమేగాని నిష్ప్రయోజనం మాత్రం కాదు. కాబట్టి పాత్రదానం ముఖ్యం. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 3౩19 


నిశేషం: ధనము ఉన్నందుకు దానం చెయ్యటమే ప్రయోజనం. ఊరికే కూడబెట్టినందువలన ప్రయోజనం లేదు. అయితే పాత్రా 
పాత్రవివేచన కలిగి దానం చెయ్యాలి. అర్హులైన వారికి దానం చేయటమనేది ముఖ్యం. ఆప్రాతదానం అనుచితం. పాత్రదానం 
చెయ్యటం వలన ఆ ధనానికి సంరక్షణమే గాని అన్యం కాదు అని భీష్ముడి భావన. 


వ ఈ భంగి యైనం గోశ మిత్ర రాష్ట్ర బలంబులు వృద్ధి. బొందు; నీ విట్టి తెజంగువాండవై ప్రజల రక్షింపుము. 
రణంబుల కలయక విరోధుల వధియింపుము మఖంబు లొనరింపుము ; దరిద్రులైన ధరణీసురాది సాధుల 
నరసి కుటుంబ రక్షణంబు సేయుము; మాంధాతృనకు నాంగిరసుం డగు నుతథ్యుండు సెప్పిన హిత వాక్యంబు 
లుపన్యసించెద; నాకర్ణింపుము. 400 


ప్రతిపదార్థం: ఈ భంగి+ఐనన్‌= ఈ పద్ధతిని నీవు పాటిస్తే) కోశమిత్ర రాష్ట్రంబులున్‌= భండాగారం, స్నేహితులు, రాష్ట్రం, 
సైన్యబలం మొదలైనవన్నీ; వృద్ధిన్‌+పొందున్‌= అభివృద్ది చెందుతాయి; ఈవు+ఇట్టి తెణంగువాండవు+ఐ= నీవు ఈ మార్గంలో 
నడుస్తూ; ప్రజలన్‌ రక్షింపుము= ప్రజలను కాపాడుము; రణంబులకున్‌+అలయక= యుద్ధాలకు భయపడక; విరోధులన్‌ 
వధియింపుము= శత్రువులను సంహరించుము; మఖంబులు+జఒనరింపుము= యజ్ఞయాగాదులు చేయుము; దరి[ద్రులు+ఐన= 
దారి[ద్యంతో బాధపడుతున్న; ధరణీసుర+ఆది సాధులన్‌+అరసి= భూ దేవులైన (బ్రాహ్మణులు మొదలైన సాధువులను గమనించి; 
కుటుంబ రక్షణంబు+చేయుము= అట్టాంటివారి కుటుంబాలను సంరక్షించుము (ఈ సందర్భంలో); మాంధాత్పనకున్‌= మాంధాత 
అనే రాజుకు; ఆంగిరసుండు+అగు= అంగిరస వంశీకుడైన; ఉతథ్యుండు= ఉతథ్యుడనే మహర్షి చెప్పిన హిత వాక్యంబులు= 
ప్రబోధించిన హిత వచనాలు; ఉపన్యసించెదన్‌+ఆకర్షింపుము= ప్రసంగిస్తాను - సావధానంతో వినుము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఈ రీతిగా నీవు నడచుకొన్నట్టయితే నీ భాండాగారంతోపాటు మిత్రబ్బందం, రాష్ట్రం, 
సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కాబట్టి, ఈ మార్గంలో పయనించి ప్రజలను రక్షించుము. యుద్ధాలకు 
భయపడవద్దు. పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను సంహరించుము. యజ్ఞయాగాదులు ఆచరించి, దరిద్రులైన 
బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను పరిశీలించి వారి కుటుంబాలను రక్షించుము. ఈ సందర్భంలో 
మాంధాతమహారాజునకు ఆంగిరసుడైన ఉతథ్యుడనే మహర్షి చెప్పిన హితవచనాలను ్రసంగిస్తాను. సావధాన 
చిత్తుడవై వినుము” అని భీష్ముడు పలికాడు. 

మాంధాత్సన కుతథ్యుండు సెప్పిన హితవాక్యముల ప్రకారము (సం. 12-91-1) 


తే. భూత వృద్దులు ధనలాభములును గలుగు | ధర్మమును రాజనువాండు ధర్మరక్ష 
కై జనించెను గావున నత. డరోష । కాముందై ధర్మనిరతుండు గాంగ వలయు. 401 


ప్రతిపదార్హం: ధర్మమునను= ధర్మంవలనే; భూతవృద్దులు= (ప్రాణికోటి అభివృద్ధులు; ధనలాభములును+కలుగున్‌= అత్యధిక 
ధనాభివృద్దులు కలుగుతాయి; రాజు+అనువాండు= రాజనేవాడు; ధర్మరక్షణకున్‌+ఐ= ధర్మ సంరక్షణకొరకే; జనించెను= 
జన్మించాడు; కావునన్‌= కాబట్టి; అతండు= ఆ రాజు; అరోషకాముండు+ఐ= అహంకారం, కామం లేనివాడై; ధర నిరతుండు+కాంగన్‌ 
వలయున్‌= ధర్మంపట్ట అత్యంతాసక్తి కలవాడై ఉండటం అవసరం. 

తాత్పర్యం: 'ధర్మంవలననే ప్రాణికోటి అభివృద్ది చెందుతుంది. అత్యంత ధనలాభం కలుగుతుంది. రాజనేవాడు 
ధర్మసంరక్షణకొరకే జన్మించాడు. అందుచేత అహంకార, కామ వివర్ణితుడై ధర్మాసక్తుడై రాజు పరిపాలన చేయవలసి 
ఉంటుంది”. 


320 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ విను ధర్మమునకు బ్రాహ్మణ ।; జనము జననదేశ మగుట జనపతి భక్తిం 
గొనియాడి యసూయా వ । ర్దనుండై తగు విప్రకోటి సంభావింపన్‌. 402 


ప్రతిపదార్హం: విను= సావధానుడవై వినుము; ధర్మమునకున్‌= ధర్మానికి; జననదేశము= పుట్టుకచోటు; బ్రాహ్మణ జనము= 
(బ్రాహ్మణులే; అగుటన్‌= కావటంవలన; జనపతి= రాజు; అసూయావర్జనుండు+ఐ= అసూయను తొలగించుకొన్నవాడై (లేనివాడై); 
విప్రకోటి(న్‌= బ్రాహ్మణ సమూహాన్ని; భక్తిన్‌+కొనియాడి= భక్తితో ప్రశంసించి; సంభావింపన్‌+తగున్‌= గౌరవించటం యుక్తం. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. ధర్మానికి జన్మస్థానం (బ్రాహ్మణులే. కాబట్టి రాజు అసూయా 
రహితుడై బ్రాహ్మణ సమూహాన్ని పూజించి గొరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది". 


చ. అనిమిషులున్‌ విభీతు లగునట్టి పదంబున. బేర్పి మున్‌ విరో 
చన తనయుండు భూమిసురజాతి సువృత్తి కకూయచేసి నె 
ట్టన సిరి. బాయడే? బలి దృఢంబగు భక్తివిశషమూ6దంగా 
ననఘ! యతండు దా€ బిదప నవ్యయసౌఖ్య విభూతి నొందండే? 403 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; మున్‌= పూర్వం; విరోచన తనయుండు= విరోచనుడి కుమారుడు; 
బలి= బలిచక్రవర్తి; అనిమిషులున్‌= దేవతలు సైతం; విభీతులు+అగునట్టి= భయపడేటట్టు; పదంబునన్‌+పేర్చి= పదవిలో 
అతిశయించి; భూమిసురజాతి= (బ్రాహ్మణజాతి; సువృత్తికిన*అసూయచేసి= ఉత్తమ ధర్మమార్గానికి అసూయపడి; నెట్టన= 
అనివార్యంగా; సిరిన్‌+“పాయండే?= సంపదను పోగొట్టుకొనలేదా?; దృఢంబు+అగు= మిక్కిలి దృఢమైన; భక్తి విశేషము+ఊందన్‌+కాన్‌= 
భక్తి ప్రపత్తిని ఆధారం చేసుకొని; పిదపన్‌= ఆ తరువాత; అతండు= ఆ బలిచక్రవర్తి, తాన్‌= తాను; అవ్యయ సౌఖ్యవిభూతిన్‌= 
స్థిర సుఖ సంపదలను; ఒందండే?= పొందలేదా? (పాందాడు కదా. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! పూర్వం విరోచనపుత్రు డైన బలి దేవతలు సైతం భయభ్రాంతు లయ్యేటట్టు ఉన్నత 
పదవిలో విజృంభించి, బ్రాహ్మణుల ధర్మప్రవర్తనకు అసూయ పడి సమస్తసంపదలను కోల్పోయాడు. కాని, ఆ 
పిమ్మట దృఢమైన భక్తిప్రపత్తిని ఆధారం చేసికొనగా అతడే స్థిరమైన సుఖసంపదలను పొందాడు”. 
ఆ _ ధర్మమునకు సిరికి. దగ జనించినయది । దర్వ; మనిమిషులు నుదాత్తమునులు 

నైన నగ్గుణమున నూనినం జెడుదురు । దాని గలువవలయు ధరణిపునకు. 404 


ప్రతిపదార్హం: ధర్మమునకున్‌= ధర్మానికి; సిరికిన్‌= సంపదకు; దర్పము= గర్వం; తగన్‌ జనించిన అది= పుట్టింది; అనిమిషులున్‌= 
దేవతలైనా; ఉదాత్తమునులున్‌+ఐనన్‌= ఉత్తమ మహర్షులైనా; ఆ+గుణమునన= ఆ గర్వమనే గుణాన్నే; ఊనినన్‌= పూనినట్టయితే; 
చెడుదురు= నాశనమౌతారు; ధరణిపునకున్‌= రాజు; దానిన్‌ గెలువన్‌ వలయున్‌= దానిని గెలువ వలసి ఉన్నది. 
తాత్పర్యం: (ధర్మానికి, సంపదకు దర్శమనే దుర్గుణం పుట్టింది. అయితే దేవతలైనా, మునీశ్వరులైనా ఆ దుర్గుణానికి 
లోనైతే నాశనమైపోతారు. కాబట్టి రాజు ఈ దర్చమనే దుర్షుణాన్ని నిళ్ళేషంగా జయించవలసి ఉంటుంది.” 


ము. పరనారీగమనాదిదోషములు భూపాలుండు సేయంగ. ద 
ద్ధరకున్‌ వర్షము లేకయుండు6 బ్రజకున్‌ దైన్యంబు వాటిల్లు6 బె 
క్కురుజల్‌ పైకొను; నెందునుం గలయ నుక్కుం దేజముం దక్కు;ను 
ద్ధుర సైన్యంబుల శత్రు లొత్తుదురు; బంధుశ్రేణికిం జే టగున్‌. 405 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 321 


ప్రతిపదార్హం: భూపాలుండు= రాజు; పరనారీగమన+ ఆది దోషములు= పరస్త్రీని కోరి పొందటం మొదలైన తప్పిదాలు; చేయంగన్‌= 
చేయటంవలన; తద్‌+ధరకున్‌= ఆ రాజ్యంలో; వర్షము లేక+ఉండున్‌= వానలు కురవకుండా పోతాయి; ప్రజకున్‌= ప్రజలకు; 
దైన్యంబు+పాటిల్టున్‌= దీన భావం కలుగుతుంది; పెక్కు రుజల్‌= అనేక రోగాలు; పైకొనున్‌= పైబడి వ్యాపిస్తాయి; 
ఎందునున్‌+కలయన్‌= అన్నిచోట్లా వ్యాపించి; ఉక్కున్‌+తేజమున్‌+తక్కున్‌= పరాక్రమమూ, తేజస్సూ నశించిపోతాయి; శత్రులు= 
శత్రువులు; ఉద్దుర సైన్యంబులన్‌= బలమైన సైన్యాలతో; ఒత్తుదురు= బాధిస్తారు (నాశనం చేస్తారు); బంధు(్రేణికిన్‌= బంధువుల 
సమూహానికి; చేటు+అగున్‌= కీడు కలుగుతుంది. 


తాత్పర్యం: 'రాజు పరస్రీలోలత్వం మొదలైన దుర్గుణాలతో ప్రవర్తిస్తే అతడి రాజ్యంలో వర్షాలు కురువవు. ప్రజలు 
దైన్యానికి లోనవుతారు. అనేక రోగాలు వ్యాపిస్తాయి. అవి అన్నిచోట్లా వ్యాపించటంవలన పరాక్రమమూ తేజస్సూ 
నశిస్తాయి. శత్రువులు బలమైన సైన్యంతో బాధిస్తారు. బంధుజనులకు కీడు కలుగుతుంది”. 


విశేషం: కాబట్టి రాజు ఉత్తమ గుణ సంపన్నుడైై, దుళ్ళిలుడు గాక సమస్త ప్రజానీకానికి ఆదర్శ 'ప్రాయుడై ఉండి (ప్రజలను కన్న 
సంతానంవలె పోషించాలి. వాస్తవానికి రాజు దుష్టుడైతే ప్రజలు అదే రీతిగా ఉంటారు. ఈ భావానికి మూలం 'యథారాజా తథాప్రజా 
అనే సూక్తి 
క. _ కాని చెయిదములు సేయ క । నూనపు ధర్మమున నడచు నుర్వీశుండు సం 

తానము బంధులు. బ్రజయును । దానును సేనలును శుభము దలకొన. బేర్చున్‌. 406 


ప్రతిపదార్థం: కాని చెయి్విదములు+చేయక= కానిపనులు చేయకుండా; అనూనపు ధర్మమునన్‌ నడచు= పరిపూర్ణ ధర్మమార్గంలో 
నడిచే; ఉర్వీ+ఈశుండు= భూమికి భర్త అయిన రాజు; తానును= తానూ; సంతానమున్‌= పుత్ర పౌత్రాదులూ; బంధువులున్‌= 
బంధువులు; ప్రజయునున్‌= ప్రజలూ; సేనలును= చతురంగ బలాలూ; శుభము+తలకొనన్‌+పేర్చున్‌= అత్యంత శుభాలు చేకూరి 
అతిశయిస్తారు. 


తాత్పర్యం: 'చెడ్డపనులు చేయకుండా, పరిపూర్ణ ధర్మమార్గంలో నడచుకొనే రాజు సంతానం, బంధుమిత్రులు, 
ప్రజలు, చతురంగబలాలు మొదలైన సమస్తశుభాలతో కలకాలం సంతోషంగా జీవిస్తారు". 


విశేషం: పైన పేర్కొన్నట్టు రాజు ఉత్తమ గుణఖని అయితే సమస్త ప్రజలూ సుఖసంపదలతో విలసిల్లుతారు. రాజు సంతానం, 
బంధుమిత్రులు ఆనందిస్తారు. 


వ. అని యిట్లు సెప్పెన వాక్యంబులం దెలివొంది ధర్మతత్వ్సరుండై మాంధాతృండు మహావిభూతిం బొంది నెగడె; 
నీవును నట్ల నెగడు" మనిన ధర్మతనయుండు '“ధర్మంబున నెగడ దొరకొనుట యొట్టి భంగిం గలుగు?నని 
యడుగుటయు, నతనితో నక్కురుపితామహుండు దొల్లి కౌసల్యుం డగు వసుమనుం డనురాజు వామదేవ 
మహాముని నిట్ల యడిగిన నతం డతనికి నుపదేశించిన తెజం గెటించెద విను మని యిట్లనియె. 407 


ప్రతిపదార్థం: అని+ఇట్టు+చెప్పిన వాక్యంబులన్‌= అని ఈ విధంగా ఉతథ్యుడనే మహర్షి చెప్పిన వచనాల వలన; తెలివి+ఒంది= 
బుద్ధిమంతు డైన; ధర్మతత్పరుండు+ఐ= ధర్మాసక్తుడై; మాంధాతృండు= మాంధాత అనే రాజు; మహావిభూతిన్‌+పొంది నెగడెన్‌= 
గొప్ప సంపదలను పొంది (ప్రసిద్ది గాంచాడు; ఈవునున్‌= నీవూ; అట్ట నెగడుము+అనినన్‌= అదే రీతిగా ప్రసిద్ది పాందుమని అనగా; 
ధర్మతనయుండు= ధర్మరాజు; ధర్మంబునన్‌= ధర్మమార్గంలో; నెగడన్‌ దొరకొనుట= వర్థిలటానికి పూనుకొనటం; ఎట్టి 
భంగిన్‌+కలుగున్‌+అని+అడుగుటయున్‌= ఏ విధంగా సాధ్యమౌతుందని అడుగగా; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+కురు 
పితామహుండు= ఆ కౌరవ పితామహుడైన భీష్ముడు; తొల్లి= పూర్వం; కౌసల్యుండు+అగు= కోసలదేశాధీశు డైన; 


322 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వసుమనుండు+అనురాజు= వసుమనుం డనే రాజు; వామదేవ మహామునిన్‌+ఇట్టు+అ+అడిగినన్‌= వామదేవుడనే మహర్షిని ఇదే 
రీతిని అడుగగా; అతండు+అతనికిన్‌= ఆ వామదేవుడు వసుమనునికి; ఉపదేశించిన తెజంగు+ఎజింగించెదన్‌= (ప్రబోధించిన 
తీరును తెలుపుతాను; వినుము+అని= వినవలసిందని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: 'రాజు ధర్మవర్తనుడు కావాలని ఉతథుడు చెప్పగా విన్న మాంధాత జ్ఞానవంతుడై ధర్మాసక్తితో నడచుకొని 
సమస్త సంపదలతో వర్దిల్లాడు. అదే రీతిగా నీవు సైతం ప్రసిద్ది పొందవలసిం'దని భీష్ముడు ధర్మరాజుకు 
ఉపదేశించాడు. అప్పుడు ధర్మరాజు ధర శ్రమార్గానువర్తనంతో ఏ రితి ప్రఖ్యాతి పొందవచ్చునో చెప్పవలసిందని కోరగా 
భీష్ముడు కోసలదేశాధిపతి అయిన వసుమనుడు అనేరాజు వామదేవుడనే మహర్షిని ఇదే రీతిగా ప్రశ్నించినప్పుడు 
అతనికి ప్రబోధించిన తీరును వివరిస్తాను విను మని చెప్పాడు. 


నసునునుం డను రాజునకు వానుదేవుండు సెప్పిన ధర్మప్రకారనము (సం. 12-93-1) 


ఆ. అర్బసిద్దికంటె నరయ నెక్కుడు ధర్మ। సిద్ది; దాన సకల సిద్దులును బ్ర 

శస్త భంగిం జేరు; శాశ్వత కీర్తియు ।; సంభవించు6; గలుగు సద్గతియును. 408 
ప్రతిపదార్హం: అరయన్‌= పరిశీలించగా; అర్హసిద్ధికంటెన్‌= ధన సంపాదనకంటె; ధర్మార్ధ సిద్ది ఎక్కుడు= ధర్మాన్ని సిద్ధింపజేసికొనటమే 
మంచిది; దానన్‌= దానివలన; ప్రశస్త భంగిన్‌= ప్రఖ్యాత పద్దతిలో; సకల సిద్దులునున్‌= సమస్తమైన ప్రయోజనాలు; చేరున్‌= 
సమకూరుతాయి; శాశ్వత కీర్తియున్‌ సంభవించున్‌= శాశ్వత కీర్తికూడా కలుగుతుంది; సత్‌+గతియును కలుగున్‌= ఉత్తమ లోకాలు 
ప్రాప్తిస్తాయి. 
తాత్పర్యం: 'పరిశీలించి చూడగా, ధనసంపాదనకంటె ధర్మాన్ని సిద్ధింపజేసికొనటం శ్రేష్టం. ధర్మసిద్ధివలన సమస్త 
(ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. శాశ్వతకీర్తితోపాటు ఇహపరలోకాలలో సిద్ధి కలుగుతుంది. 


క. _ ధనమునకై ధర్మము దెస । ననాదరము సేసెనేని నా నృపతికి న 
ద్దనమును జెడు; దుర్యశముం । బనుగొను దుది దుర్గతియును బాటిలు ననఘా! 409 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా! ధనమునకున్‌+ఐ= ధనం కూడబెట్టటం కొరకు; ధర్మము దెసన్‌= 

ధర్మాన్ని గూర్చి; అనాదరము+చేసెన్‌+ఏనిన్‌= అ(శ్రద్ధ్దతో ఉన్నట్టయితే; ఆ నృపతికిన్‌= అట్లాంటి రాజునకు; ఆ+ధనమును+చెడున్‌= 
ఠా ౮ ౮౧ 

ఆ సంపాదించిన ధనమూ నశిస్తుంది; దుస్‌+శయశమున్‌+పనుగొనున్‌= దుష్కీర్తి కలుగుతుంది; తుదిన్‌= చివరకు; 

దుస్‌+గతియున్‌+పాటిలున్‌= నరకలోకం ప్రాప్తిస్తుంది. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ధనం కూడబెట్టటమే ధ్యేయంగా భావించి ధర్మాన్ని లెక్కచేయకపోతే, ఆ రాజు 
సంపాదించిన ధనం నాశనం కావటమే కాక, అతడికి దుష్కీర్త్హి నరక ప్రాప్తి సంభవిస్తాయి. 


క. _ లాభంబు ధర్మముఖ్యము । గా భరపడి మార్గశుద్ది గను6గొని కైకో 
లా భూవరునకు నిహపర । శోభనములు సేంత చెప్పు శ్రుతి వాక్యంబుల్‌. 410 


ప్రతిపదార్థం: ధర్మముఖ్యముగాన్‌= ధర్మ ప్రధానంగా; లాభంబు= ధన లాభాన్ని; భరపడి= భరించి; మార్గశుద్ది+కనుంగొని= 
ఉత్తమ మార్గమని భావించి; కైకోలు= (గ్రహించట మనేది; ఆ భూవరునకున్‌= ఆ రాజునకు; ఇహపర శోభనములు+చేంత= 
ఐహికాముష్మిక సుఖాల ప్రాప్తి (అని); (శ్రుతి వాక్యంబుల్‌ చెప్పున్‌= వేదవాక్యాలు వక్కాణిస్తున్నాయి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 323 


తాత్పర్యం: 'ధార్మికదృష్టితో ధనార్జన చేయటం ఉత్తమమార్గంగా భావించే రాజునకు ఇహపరసౌఖ్యాలు దక్కుతాయని 
(శ్రుతివాక్యాలు చెప్పుతున్నాయి." 
క. _ ధర్మ ప్రవృత్తియయ్యును । ధర్మము నా కింతకంటెం దత్తద్విధులం 

బేర్మిం బొరయ వలయు నను । ధార్మికతాతృష్ణ నత్యుదాత్తుండు వొందున్‌.” 41 


ప్రతిపదార్థం: ధర్మ ప్రవృత్తి+అయ్యును= ధర్మస్వభావం కలిగి ఉండి కూడా; ధర్మము= ధర్మమార్గం; నాకున్‌+ఇంతకంటెన్‌= 
నాకు దీనికంటె; తద్‌+తద్‌+విధులన్‌= ఆయా కార్యకలాపాలలో; పేర్మిన్‌+పొారయన్‌ వలయున్‌+అను= అతిశయితంగా కలగాలని; 
ధార్మికతా తృష్షన్‌= ధర్మమార్గ దాహంతో; అతి+ఉదాత్తుండు+పొందున్‌= మిక్కిలి ఉత్తముడు పొందుతాడు. 


తాత్పర్యం: 'ధర్మస్వభావం కలవాడైనా తా ననుసరించే ధర శ్రమార్గం మరింతగా - అంటే ఇబ్బడిముబ్బడిగా, తాను 
ఆచరించే ఆయా విధులలో మిక్కిలి అతిశయితమై ఒప్పాలని ధర్మంమీది దాహంతో మిక్కిలి ఉదాత్తుడైన రాజు 
ఉత్తమ ఫలితాలను పొందుతాడు” 


వ. అని తన వచనంబులం దెలివొందిన వసుమనుండను రాజుతో వామదేవుండు రాజ్యతంత్రంబున కెల్ల 
నాధార భూతంబు లగు సామ భేద దానదండంబులం బ్రయోగించు తెజం గెటించెద నాకర్ణింపు మని 
యిట్లనియె. 412 


ప్రతిపదార్థం: అని తన వచనంబులన్‌= అని వామదేవుడి పలుకులవలన; తెలివిశఒందిన= [గ్రహించిన (తెలిసికొన్న); 
వసుమనుండు+అనురాజుతోన్‌= వసుమనుడనేరాజుతో; వామదేవుండు= వామదేవుడనే మహర్షి రాజతం(త్రంబునకున్‌+ఎల్లన్‌= 
రాజ్య వ్యాపార నిర్వహణానికి అంతటికీ; ఆధార భూతంబులు+అగు= ప్రధాన ఆధారమైన; సామభేద దాన దండంబులన్‌= 
సామం, భేదం, దానం, దండం అనే చతురుపాయాలను; ప్రయోగించు తెబంగు+ఎజింగించెదన్‌= పాటించే విధానాన్ని వివరిస్తాను; 
ఆకర్షింపుము+అని+ఇట్టు+ అనియెన్‌= సావధానుడవై వినవలసిందని ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: 'అని వామదేవుడి మాటల సారాన్ని [గ్రహించిన వసుమనుడనే రాజుతో వామదేవుడు మళ్ళీ రాజ్యపాలన 
వ్యవహారాన్ని నడిపించటానికి ప్రధాన ఆధారమైన సామ దాన భేద దండోపాయాలనే చతురుపాయాల ప్రయోగ 
విధానాన్ని వివరిస్తాను; సావధాన చిత్తుడవై వినవలసిని దని ఇట్టా వివరించాడు. 


క. _ మూలబలము సంతుష్టం | బై లాలిత మగుచునున్న యప్పు డసదు. జో 
టాలోకించి నడవ భూ । పాలకునకు దండ మతిశుభం బొనరించున్‌. 413 


ప్రతిపదార్థం: మూలబలము= చతురంగ బలంలోని ప్రధాన సైన్యం; సంతుష్టంబు+ఐ= సంతృప్తి పొంది; లాలితము+అగుచున్‌+ఉన్న+ 
అప్పుడు= లాలింపబడుతున్నప్పుడు; అసదు+చోటు+ఆలోకించి= శత్రువుల అసమర్థతను కనిపెట్టి; నడవన్‌= శత్రువులపై 
యుద్దానికి వెళితే; భూపాలకునకున్‌= రాజుకు; దండము= సామదాన భేద దండాలలో దండనీతి; అతిశుభంబు+ఒనరించున్‌= 
మిక్కిలి శుభాన్ని చేకూరుస్తుంది. 


తాత్పర్యం: 'తన చతురంగ బలాలలో మూలబలం - అంటే ప్రధానసైన్యం - శత్రుసంహారార్థమని భావించి 
అర్య క్‌ అర్న అగ చ్‌, పం! అర్న అర్న 

సంతృప్తిపొంది సంతోషంతో దానిని (ప్రేమగా చూస్తున్నప్పుడు శత్రువుల అసమర్థతను గమనించి, యుద్దానికి 
వెళ్ళితే రాజునకు దండనీతివలన మిక్కిలి శుభం కలుగుతుంది. 


324 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. సమరము సాహసం బధిక సంపద లమ్మెయి. దెచ్చికోలు ప 
థ్యమె రిపు లేల కల్గు దురహంకృతి పెంపును నుత్కటంపుం గో 
పము మగిడింపంజాలు నరపాలున కట్లగుటన్‌ హితంబు సా 
మము దనయంతవా. డయిన మానవనాథు నెడన్‌ మహీశ్వరా! 414 


ప్రతిపదార్థం: మహీ+ఈశ్చరా!= ఓ రాజా! సమరము= యుద్ధమనేది; సాహసంబు= సాహసంతో కూడినపని; ఆ+మెయిన్‌= 
ఆ రీతిగా? అధిక సంపదలు= మిక్కిలి సిరిసంపదలను; తెచ్చికోలు పథ్యమె?= సంపాదించటం హితమేమీ కాదు; అహంకృతి 
పెంపునున్‌= అతిశయితమైన అహంకారాన్ని; ఉత్కటము+కోపమున్‌= అత్యధికమైన కోపాన్ని; మగిడింపన్‌+చాలు= 
ఉపసంహరించుకొనగల సమర్ధుడైన; నరపాలునకున్‌= రాజునకు; రిపులు+ఏల కల్నుదురు?= శత్రువులు ఎందుకుంటారు?; 
అట్టు+అగుటన్‌= అట్టా కావటంవలన; తన+అంతవాండు+అయిన= తనతో సమానుడైన; మానవ నాథు+ఎడన్‌= రాజుపట్ట; 
సామము హితంబు= సామ దాన భేద దండోపాయాలనే చతురుపాయాలలో మొదటిదైన సామమే సముచితమైనది. 


తాత్పర్యం: “ఓ రాజా! యుద్దమనేది సాహసకృత్యం. యుద్దం చేసి శత్రు సంహారంవలన సంపాదించే సిరిసంపదలు మేలు 
కలిగించవు. అతిశయితమైన అహంకారాన్ని, అత్యధికకో పాన్ని తగ్గించుకొ నగలిగిన సమర్జుడైన రాజునకు శత్రువులు ఎట్టా 
ఉంటారు? అందువలన ఎదుటి రాజు తనంతటి శత్రువని [గ్రహించినప్పుడు సామోపాయంతో ప్రవర్తించటం శ్రేష్టం." 


క. _ తన భటులు గలంగినప్పుడు | ధన మిచ్చి విరోధి నల్పతరు నైనను శాం 

తుని. జేయవలయు దానము । నన యధికుని. దేర్చు టురవు నరపతి 3పుడున్‌. 415 
ప్రతిపదార్థం: తన భటులు= తన సైన్యంలోని వీరులు; కలంగినప్త్పుడు= కలత చెందినప్పుడు (అంతఃకలహాలతో ఉన్నప్పుడు); 
అల్ప తరున్‌+ఐనన్‌= బలహీనుడైనా సరే; విరోధిన్‌= శత్రువును; ధనము+ఇచ్చి= ధనాన్ని ఇచ్చి; శాంతునిన్‌+చేయన్‌ వలయున్‌= 
శాంతుడిని చేయటమే మంచిది; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; నరపతికిన్‌= రాజునకు; అధికునిన్‌= తనకంటె బలవంతుడైన శత్రువును; 
దానమునన= సామ దాన భేద దండోపాయాలలో దానం చేతనే; తేర్చుట+ఉరవు= సంతృప్తి పరచటమే సముచితం. 
తాత్పర్యం: 'తన సైన్యంలోని అంతఃకలహాలు చెలరేగితే బలహీనుడైన శత్రువునైనా ధనం ఇచ్చి సంతృప్తి 
పరచటమే మంచిది. రాజునకు తన కంటె బలవంతుడైన శత్రువును దానం అనే ఉపాయంతో వశం చేసికొనటమే 
సముచితంి. 


తే. ఆ యుపాయముల్‌ మూంటికి ననువుగాని |; యట్టి పగతునియెడ భేద మాచరింప 
వలయు రంధ్రముల్‌ దగవేచు వలను గలిగి । తత్పరత. జేయంజాలు సాధకుల. బనిచి. 416 


ప్రతిపదార్హం: ఆ+ఉపాయముల్‌+*మూల.టికిన్‌= ఆ సామ దాన దండోపాయా లనే మూటికి; అనువు+కాని= సాధ్యంకాని; అట్టి 
పగతుని+ఎడన్‌= అట్లాంటి శత్రువుపట్ల; రంధ్రముల్‌= లోపాలను (గ్రహించి; తగన్‌ వేచువలను+కలిగి= తగినట్టు బాధించే అవకాశం 
కలిగి; తత్పరతన్‌+చేయన్‌+చాలు= శ్రద్దతో చేసే సమర్ధులైన; సాధకులన్‌+పనిచి= కార్యసాధకులను పంపించి; భేదము+ఆచరింపన్‌ 
వలయున్‌= భేదోపాయాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. 


తాత్సర్యం: "పైన పేర్కొన్నట్టు సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువుపట్ల కలిగిన 
లోపాలను పరిశీలించి తగినవిధంగా బాధించే అవకాశం కలిగినప్పుడు శ్రద్దతో కార్యాన్ని సాధించగలవారిని 
భేదోపాయానికి నియోగించటం సముచితం”. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 325 


విశేషం: ఇంతవరకు సామ దాన భేద దండోపాయాలనే నాలుగింటి ప్రయోగం ఎట్లా చేయాలో రాజు శతువులపట్ల ఎట్లా ప్రవర్తించాలో 
విదితం చేయబడింది. 


వ. _ శుక్రమతంబునం బంచమోపాయంబైన యుపేక్ష వర్తిల్లు దానిం బ్రయోగించు భంగియుం జెప్పెద.41 7 


ప్రతిపదార్థం: శుక్రమతంబునన్‌= శుక్రాచార్యుడి అభిప్రాయం ప్రకారం; పంచమ+ఉపాయంబు+ఐన+ఉపేక్ష వర్తిల్హున్‌= సామ 
దాన భేద దండోపాయాలు కాక ఐదో ఉపాయమైన ఉపేక్షా భావం ఒప్పుతుంది; దానిన్‌+*ప్రయోగించు భంగియున్‌+చెప్పెదన్‌= 
ఆ ఉపేక్షా భావాన్ని ప్రయోగించే విధానాన్ని సైతం వివరిస్తాను. 


తాత్పర్యం: 'శుక్రాచార్యుడి అభిప్రాయం ప్రకారం సామ దాన భేద దండోపాయాలు కాక, ఉపేక్షా భావమనే మరో 
ఐదో ఉపాయం ఉన్నది. దానిని ప్రయోగించే తీరు తెన్నులను వివరిస్తాను”. 


మ. కలహంబుల్‌ దమలోన౦. జేసిన నుపేక్షానైపుణం బొప్ప శ 
త్రుల6 జూడందగు భూతదానవుల పోరుం జూచిన ట్లెమ్మెయి 
న్ములు ముంటం దగ6 బుచ్చు భంగి గలుగు న్థూనాథ! కీదైన మం 
త్రులయేపున్‌ విభు. డిట్ల మాపునది నేర్పుం బెంపుం బొల్పార(గన్‌. 418 


ప్రతిపదార్హం: భూనాథ!= ఓ రాజా! కలహంబుల్‌= పోట్లాటలు; తమలోనన్‌+చేసినన్‌= తమలో తమకు కలిగినట్టయితే; ఉపేక్షా 
నైపుణంబు+ఒప్పన్‌= ఉపేక్షాభావంలో నేర్పు నైపుణ్యం ఒప్పేటట్టుగా; భూత దానవుల పోరున్‌+చూచిన+అట్టు= భూతాలకు 
రాక్షసులకు కలిగిన యుద్ధాన్ని చూసినట్టుగా; శత్రువులన్‌+చూడన్‌+తగున్‌= శత్రువులను చూడవలసింది; ఏ+మెయిన్‌= ఏ 
విధంగానైనా; ములు ముంటన్‌+తగన్‌+పుచ్చు భంగి+కలుగన్‌= ముల్టును ముల్టుతో తీసే తీరుగానే చూడాలి; విభుండు= రాజు; 
కీడు+ఐన= ఆపదను కలిగించే; మంత్రుల+ఏపున్‌= మంత్రుల అతిశయాన్ని; ఇట్టు+ ఇదే విధంగా; నేర్పున్‌= నేర్పరితనమూ; 
పెంపున్‌= ఆధిక్యమూ; పొల్పు+ఆరంగన్‌= మిక్కిలి అతిశయించేటట్టుగా; మాపునది= తొలగించేది. 


తాత్పర్యం: 'ఓ రాజా! వైరం తమలో తమకే కలిగితే భూత రాక్షసులకు యుద్దం జరిగితే ఉపేక్షించినట్టు, 
శత్రువులను ఉపేక్షా భావంతో చూడవలసి ఉంటుంది. ఏ విధంగానైనా ముల్టును ముల్టుతో తీసే తీరులోనే 
చూడాలి. రాజు తనకు ఆపదలు కలిగించే మంత్రుల అతిశయాన్ని ఇదే విధంగా తన నేర్పరితనంతో, ఆధిక్యంతో 
తొలగించవలసి ఉంటుంది. ఇది సామదానభేద దండోపాయాలనే నాలుగు కాక ఉపేక్ష అనే ఐదో ఉపాయం. 
ఇది శు[క్రనీతి ప్రకారం కొనసాగింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అని యత్తెఅంగున వామదేవుండు సెప్పిన హితవచనంబులు వాటించి కోసలపతి భాసమానుండయ్యె; 


నీవును నట్ల వర్తిల్లి వలెయుమనిన6 బాండవాగ్రజుండు 'సమరంబున శత్రుల జయించునప్పటి పాడి 
యెట్లుండు? ననుటయు భీష్కుం డతని కిట్లనియె. 419 


ప్రతిపదార్హం: అని+ఆ+తెజంగునన్‌= అని ఆ విధంగా; వామదేవుండు= వామదేవుడనే మహర్షి చెప్పిన హితవచనంబులు+పాటించి= 
చెప్పిన హిత వాక్యాలను ఆచరించి; కోసలపతి= కోసలాధిపతి అయిన వసుమను డనే రాజు; భాసమానుండు+అయ్యెన్‌= తేజస్వంతు 
డయ్యాడు; -ఈవునున్‌= నీవుకూడా; అట్ల వర్తిల్లి వలయుము+అనినన్‌= అదే రీతిగా రాజ్యపాలనం చేసి ప్రసిద్ది పొందవలసిందని 
చెప్పగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; సమరంబునన్‌= యుద్ధంలో; శత్రుల జయించునప్పటి పాడి= 


326 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శత్రువులను జయించే సమయంలోని యుద్దనీతి; ఎట్టు+ఉండున్‌+అనుటయున్‌= ఎట్టా ఉంటుందో అని అడుగగా; భీష్ముండు; 
అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: “అని ఉపేక్షాభావం వహించే తీరును, వామదేవుడనే మహర్షి చెప్పిన హితవచనాలను అనుసరించి 
కోసలదేశాధిపతి అయిన వసుమను డనే రాజు, సూర్యసమతేజుడై వెలుగొందాడు; నీవూ అదే రీతిగా రాజ్యపాలన 
చేసి, ప్రకాశించవలసిం'దని చెప్పగా, ధర్మరాజు శత్రువులను జయించే సందర్భంలో యుద్దనీతి ఎట్టా ఉంటుందో 
చెప్పు. మని అడుగగా భీష్ముడు ఈ విధంగా వివరించాడు. 


ధర్మజునకు భీష్కుండు సమరంబున పాడి దెల్పుట (సం. 12-96-6) 


ర 


పగవాండు బలములఈ. బన్ని త్రోచిన6 దాను ।; సబలు(డై యొంటిమై సంగరంబు 
గోరిన నమ్మెయి గొనకొని మాయ లొ । నర్దిన మాయలఈ బేర్చి గెలుపు 
గొనునది; వెన్నిచ్చినను బ్రమాదంబునం । బడినను గైదువు భగ్నమైన 

శరణన్న మైొక్కినం దురగాళి యెడలిన । నొరుతోడ6 బోరుచునున్న నెట్టి 


ఆ. _ పగతునైనం జంప దగ దధర్మంబున. । జంపు కంటె ధర్మసమర కేలి. 
జావు మేలు; రాజు శయ్యం జచ్చుట గొజ । గాదు గాన యోడ. గాదు పోర. 420 


ప్రతిపదార్థం: పగవాండు= శత్రువు; బలములన్‌+పన్ని త్రోచినన్‌= సైన్యాలతో సిద్దమై ఎదుర్కొంటే; తానున్‌ సబలుండు+ఐ= 
తాను కూడా సైన్యాలతో కూడినవాడై; ఒంటిమైన్‌= ఒంటరిగానే; సంగరంబు+కోరినన్‌= యుద్దానికి సిద్ధమైతే; ఆ+మెయి+గొనకొని= 
అదేరీతిగా ప్రయత్నించి; మాయలు+జఒనర్చినన్‌= శత్రువులు మాయలు చేస్తే! మాయలన్‌+పేర్చి= మాయలచేతనే అతిశయించి; 
గెలుపు+కొనునది= విజయం సాధించాలి; వెన్ను+ఇచ్చినను= పారిపోతూ వీపు చూపినా; ప్రమాదంబునన్‌+పడినను= యుద్ధరంగంలో 
(ప్రమాదవశాత్తు పడిపోయినా; కైదువు భన్షమైనన్‌= ఆయుధం నాశనమైనా; శరణు+అన్నన్‌= రక్షణకోరినా; (మొక్కినన్‌= 
నమస్కరించినా; తురగ+ఆళి+ఎడలినన్‌= గుర్రాల సమూహం వికలమైనా (అంటే చచ్చినా, పారిపోయినా); ఒరుతోడన్‌= మరొక 
వ్యక్తితో; పోరుచున్‌+ఉన్నన్‌= యుద్ధం చేస్తున్నా; ఎట్టి పగతున్‌+ఐనన్‌= ఎట్లాంటి శత్రువునైనా; చంపన్‌+తగదు= చంపటం న్యాయం 
కాదు; అధర్మంబున్‌= ధర్మవిరుద్దంగా; చంపుకంటెన్‌= చంపటంకంటే; ధర్మసమరకేలిన్‌= ధర్మయుద్ద విహారంలో; చావు మేలు= 
చనిపోవటమే మంచిది; రాజు; శయ్యన్‌+*చచ్చుట+కొజగాదు= పడకమీదనే చనిపోవటం ప్రయోజనకారి కాదు; కాన= అందుచేత; 
పోరన్‌= యుద్దంలో; ఓడన్‌+కాదు= ఓడిపోరాదు. 


తాత్పర్యం: యుద్ధనీతి భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. 'యుద్దంలో శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే 
నీవూ సైన్యంతో ఎదిరించాలి. శత్రువు ఎక్కటి కయ్యానికి సిద్దమైతే నీవూ అసహాయ శూరుడవై యుద్ధం చెయ్యాలి. 
మాయోపాయాలతో శత్రువు యుద్ధం చేయటం ప్రారంభిస్తే నీవూ కపటోపాయాలతో ఎదిరించి విజయాన్ని 
సాధించాలి. వెన్నిచ్చి పారిపోయినా, ఏమరుపాటున పడిపోయినా, ఆయుధం భస్ణమైనా, శరణువేడుకొన్నా, ('మొైక్కినా, 
గుర్రాలు నేల పైకూలినా, పారిపోయినా, వేరొకడితో యుద్ధం చేస్తున్నా ఎట్లాంటి శత్రువునైనా చంపరాదు. అధర్మంగా 
శత్రువును చంపటంకంటె ధర్మయుద్ధవిహారంలో చావటం మంచిది. రాజు పడకమీద మరణించటం పనికిరాదు. 
అందుకని యుద్దంలో ఓడిపోరాదు. 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 327 


క. _ విను చిలయిడిన యాయుధ । మును విషలిప్తమగు శస్తమును నెట్టియ మి 
త్రునిపై నైనం బ్రయోగిం । చిన నరపతి నరకమున వసించు నృపాలా! 421 


ప్రతిపదార్థం: నృపాలా!= ఓ ధర్మరాజా!; విను= సావధానుడవై వినుము; చిల్ల ఇడిన+ఆయుధమును= అ(గ్రభాగంలో వంకరగా 
ఉండే ములికిని ఉంచి తయారుచేసిన ఆయుధాన్ని, విషలిప్తము+అగు= విషంపూసినదైన; శస్తమునున్‌= ఆయుధాన్ని; 
ఎట్టి+అమి(త్రుని పైన్‌+ఐనన్‌= ఎట్టాంటి శత్రువు పై అయినా; ప్రయోగించిన= యుద్దంలో ఉపయోగించిన; నరపతి= రాజు; నరకమున 
వసించున్‌= నరకాన్ని పొందుతాడు. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. అ(గ్రభాగంలో ములికిని ఉంచి తయారుచేసిన ఆయుధాన్ని, 
లేదా విషంపూసిన ఆయుధాన్ని ఎట్లాంటి శత్రువు పైనైనా ప్రయోగించకూడదు. అట్లా ప్రయోగించే రాజునకు నరకప్రాప్తి 
తప్పదు. ఇది యుద్ధనీతిలో భాగం” అని భీష్ముడు వివరించాడు. 


క. _ తనకుం దోడ్పడి యని నొ । చ్చిన వానిం గాంచి కడంగి చేష్టిపక యు 
న్న నరేంద్రు. బొందు పాపం । బునకు గొల6ది గలదె భరతపుంగవ! తలంపన్‌. 422 


ప్రతిపదార్థం: భరత పుంగవ!= భరత వంశంలో (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; తలయన్‌= ఆలోచించగా; తనకున్‌+తోడ్పడి= తనకు సహాయం 
చేయవచ్చి; అనిన్‌= నొచ్చినవానిన్‌+కాంచి= యుద్ధంలో పీడితుడైన వాడిని చూచి; కడంగి= పూనుకొని; చేష్టిపక+ఉన్న= పట్టించుకొనకుండా 
ఉన్న; నర+ఇంద్రున్‌= రాజును; పొందు పాపంబునకున్‌= పొందే పాపానికి; కొలంది+కలదె?= ఇంత అని లెక్క ఉన్నదా? 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆలోచిస్తే యుద్ధంలో తనకు సహాయం చేయటానికి వచ్చి ఘోరంగా పీడింపబడిన 
వాడిని పట్టించుకొనకుండా ఉండే రాజు భయంకరమైన పాపాన్ని పొందుతాడు”. 
వ అని చెప్పి వెండియు. 423 
తాత్పర్యం: అని చెప్పి మళ్ళీ (ఇట్లా అన్నాడు). 
చ. అరిపయి€ బోయి వాని పుర మగ్గలికం జెజుపంగ6 దద్దరం 

బరంగు ప్రజం జలంబు మెయి బాధల. బెట్టు టధర్మమట్టి ని 


ప్టురత యొనర్జ్చుటప్పటికి. జూడంగ మానంగరాదయేని భూ 
సుర గృహదేవగేహముల చూఅ నవశ్యము మాన్సు టొప్పగన్‌. 424 


ప్రతిపదార్థం: అరిపయిన్‌+పోయి= శత్రువు పై యుద్దానికి వెళ్ళి; వాని పురము= ఆ శత్రువుయొక్క పట్టణాన్ని; అగ్గలికన్‌+చెటుపంగన్‌= 
పరా[క్రమంతో నాశనం చెయ్యటానికి; తద్‌+ధరన్‌+పరంగు (ప్రజన్‌= ఆ రాజ్యంలో నివసిస్తున్న (ప్రజలను; చలంబు మెయిన్‌= 
మాత్పర్యంతో; బాధలన్‌+ పెట్టుట+అధర్మము= బాధలకు గురిచేయటం ధర్మంకాదు; అట్టి నిష్టురత+ఒనర్చుట= అట్లాంటి కాఠిన్యం 
వహించటం; అప్పటికిన్‌*చూడంగన్‌= ఆ సమయానికి (పరిశీలించగా); మానంగన్‌ రాద+ఏనిన్‌= మానుకొనటం వీలుకాకపోతే; 
భూసురగృహ= బ్రాహ్మణుల ఇళ్ళను; దేవగేహములన్‌= దేవతా గృహాలను (దేవాలయాలను); చూజన్‌= కొల్లగొట్టట మనేది; 
అవశ్యము= తప్పనిసరిగా; మాన్ఫుట+ఒప్పు+అగున్‌= వదలిపెట్టటమే సముచితమవుతుంది. 

తాత్పర్యం: 'శత్రువుపై దండెత్తి పోయి అతడి పట్టణాన్ని నాశనం చేయటానికి అక్కడ నివసిస్తున్న ప్రజలను 
మాత్సర్యంతో బాధించటం అధర్మం. అట్లాంటి కాఠిన్యాన్ని మానుకొనటం, అప్పటికి వీలుకాకపోతే కనీసం 
(బ్రాహ్మణుల ఇళ్ళను, దేవాలయాలను కొల్లగొట్టటం తప్పనిసరిగా మానుకొనటం సముచితం”. 


328 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అనిన విని యజాతశత్రుండు 'రాజధర్మంబు కంటెం బాపకర్మంబు లేదు పొమ్మని పలికి 'యిట్లేని రాజున 
కెట్లును నధోగతి వాటిల్లు6 గదే! యనుటయు నాపగాతనయుం డిట్లనియె. 425 


ప్రతిపదార్హం: అనినన్‌ విని= అని చెప్పగా విని; అజాతశత్రుండు= పుట్టని శత్రువులుగల ధర్మరాజు; రాజధర్మంబు కంటెన్‌= రాజు 
ఆచరించవలసిన ధర్మంకంటే; పాపకర్మంబు లేదు పొమ్ము+అని పలికి= పాపకార్యం మరొకటి నిశ్చయంగా లేదని పలికి; ఇట్టు+ఏనిన్‌= 
ఇట్టాగైతే; రాజునకున్‌= రాజుకు; ఎట్టునున్‌= ఏ విధంగానైనా; అధః+గతి= దుర్గతి; పాటిల్టున్‌+కదే!= ప్రాప్తిస్తుంది కదా!; అనుటయున్‌= 
అనగా; ఆపగా తనయుండు+ఇట్టు+అనియెన్‌= దేవతల నది అయిన గంగ పుత్రుడైన భీష్ముడు ఈ విధంగా పలికాడు. 
తాత్పర్యం: 'యుద్దనీతిని భీష్ముడు విశదం చేయగా విన్న ధర్మరాజు 'రాజధర్మం కంటె మరొక పాపకార్యం 
నిశ్చయంగా లేదని తన అసమ్మతిని తెలిపి, “ఎట్టా చూచినా రాజుకు నరకప్రాప్తి తప్పటం లేదు కదా!” అని 
పలికినప్పుడు భీష్ముడు ఇట్టా వివరించాడు. 
క. _ '“శరణాగతుం గాచియు, నని । నరిపోటులం బడ్డం దెచ్చి యరసియు, ధరణీ 

సురులం బ్రోచియు, నానా । ధ్వరములు సేసియును రాజు దలుంగు దురితముల్‌. 426 


ప్రతిపదార్హం: శరణ+ఆగతున్‌+కాచియున్‌= శరణుకోరిన వాడిని రక్షించి; అనిన్‌+అరిపోటులన్‌+పడ్డన్‌= యుద్ధంలో శత్రువుల 
చేత దెబ్బలు తిన్నవాడిని; తెచ్చి+అరసియు= తీసికొని వచ్చి క్షేమాలపట్ల (శ్రద్ధ వహించి; ధరణీసురులన్‌+ప్రోచియున్‌= భూదేవులైన 
(బ్రాహ్మణులను పోషించి; నానా+అధ్వరములు+చేసియును= అనేక యజ్ఞయాగాలు చేసి; రాజు దురితముల్‌ తలుంగున్‌= రాజు 
పాపాలను తొాలగించుకొనవచ్చును. 

తాత్పర్యం: “శరణాగతులను సంరక్షించి, యుద్ధంలో శత్రువుల బాధలకు గురి అయినవారిని తెచ్చి, వారికి తగిన 
సేవచేసి, (బ్రాహ్మణులను పోషించి, అనేక యజ్ఞాలను నిర్వహించి, రాజు పాపాలను పరిహరించుకొనవచ్చును.! 


క. _ అన విని యమ్మనుజేశ్వరు€। 'డని ననివర్తు లయి శౌర్య మభినుతి కక్కం 
దనువుం. దొజంగిన వారికి ।; ననఘా! యెబ్దంగి లోక మగు?) నని యడిగిన్‌. 427 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని చెప్పగా విని; ఆ+మనుజ+ఈశ్చరుండు= ఆ రాజశ్రేష్టుడైన ధర్మరాజు; అనఘా!= పాపరహితుడ 
వైన తాతా!; అనిన్‌+అనివర్తులు+అయి= యుద్ధంలో వెనుదిరుగని వారై; శౌార్యము+అభినుతికిన్‌+ఎక్కన్‌= పరాక్రమం ప్రఖ్యాతి 
పొందగా; తనువున్‌+తొారంగినవారికిన్‌= శరీరం పోగొట్టుకొన్న వారికి (చనిపోయినవారికి); ఏ+భంగి లోకము+అగున్‌?= ఎట్టాంటి 
లోకాలు కలుగుతాయి?; అని+అడిగెన్‌= అని ప్రశ్నించాడు. 


తాత్పర్యం: 'రాజధర్మాన్ని అనుసరించి ప్రజాసంరక్షణ చేస్తే ఉత్తమగతులు కలుగుతా' యని భీష్ముడు చెప్పగా 
విన్న ధర్మరాజు 'యుద్ధంలో వెనుదీయక అరివీరభయంకరులై పరాక్రమసంపదను ప్రదర్శించి ప్రాణాలు 
కోల్పోయినవారికి ఎట్లాంటి లోకాలు కలుగుతాయో తెలుపు"మని భీష్ముడిని అడిగాడు. 


వ. అడుగుటయు, నమ్మహీకాంతునితో 'శాంతనవుండు శక్రాంబరీష సంవాదంబు చెప్పెద; దాన నీయడిగినయది 
దేటపడు నని యిట్లనియె. 428 
ప్రతిపదార్థం: అడుగుటయున్‌= అని అడిగిన; ఆ+మహీకాంతునితోన్‌= ఆ ధర్మరాజుతో; శాంతనవుండు= భీష్ముడు; 


శక్ర+అంబరీష సంవాదంబున్‌= ఇంద్రుడికి అంబరీషుడికి మధ్య జరిగిన సంభాషణను; చెప్పెదన్‌= చెప్పుతాను; దానన్‌= దానివలన; 
నీ+అడిగిన+అది= నీవు అడిగిన ప్రశ్న; తేటపడున్‌= స్పష్టపడుతుంది; అని+ఇట్టు+అనియెన్‌= అని ఈ విధంగా చెప్పాడు. 


శాంతిపసర్వము - ద్వితీయాశ్వాసము 3౩29 


తాత్పర్యం: 'అని ప్రశ్నించిన ధర్మరాజుతో భీష్ముడు 'ఇంద్రుడికీ అంబరీషుడికీ మధ్య జరిగిన సంభాషణను విశదం 
చేస్తాను; దానివలన నీవు అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానం లభిస్తుందని ఇట్టా వివరించాడు. 


ఇంద్రాంబరీష సంవాద ప్రకారము (సం. 12-99-1) 


రూ 


అంబరీషుండు నానాధ్వరంబులు సేసి ।; కడచని వాసవు కడకు నేంగి, 

యచట నుజ్జ్వ్వల విమానారూఢు. డును మనో । హారి సంక్రీడనోదారచరితు6 
డును నై వెలింగెడు తనదు బంటు సుదేవు.। డను వాని. జూచి యయ్యనిమిషేంద్రు 
తోడ మదీయభ్యత్యుండు వీండు క్రతుముఖ్య । కర్మముల్‌ సేయం. దెక్కారణమున 


తే. ననఘ! నాకంటెం గడుం బేర్జి యునికి గలిగె; ననుడు నా జిష్టు. డిమ్మహాత్ముని తెజింగు 
సెప్పంజిట్టలు వినంగ వాంఛించితేని । వినుము చెప్పెది నని యిట్టు లనియె. బ్రీతి. 429 


ప్రతిపదార్థం: అంబరీషుండు= అంబరీషుడనే రాజు; నానా+అధ్వరంబులు+చేసి= అనేక యజ్ఞాలు చేసి; కడచని= మరణించి; 
వాసవు కడకున్‌+ఏంగ౧= ఇంద్రునివద్దకు వెళ్ళి; అచటన్‌= అక్కడనే; ఉత్‌+జ్వల విమాన+ఆరూఢుండును= ప్రకాశిస్తున్న విమానం 
ఎక్కినవాడు; మనః+హారిసమ్‌ + క్రీడన+ఉదార చరితుండును+ఐ= మనోజ్ఞమైన చక్కగా (క్రీడిస్తున్న ఉత్తమ (ప్రవర్తన కలవాడై; 
వెలింగెడు= (ప్రకాశిస్తున్న; తనదు బంటు= తన సేవకుడు; సుదేవుండు+అనువానిన్‌+చూచి= సుదేవుడనే వాడిని చూచి; 
ఆ+అనిమిష+ఇం[ద్రుతోడన్‌= దేవతలరాజైన ఇంద్రుడితో; అనఘా!= ఓ పాపరహితుడవైన మహేంద్రా!; వీయ మదీయ 
భృత్యుండు= యజ్ఞయాగాది కర్మలను ఆచరించలేదు; ఏ+కారణంబునన్‌= ఏ కారణంవలన; నాకంటెన్‌+కడున్‌+పేర్చి= నాకంటె 
మిక్కిలి అతిశయించి; ఉనికి+కలిగెన్‌= ఉండగలిగాడు (ఈ ఉన్నత స్టితిని పొందగలిగాడు); అనుడున్‌= అనగానే; ఆ జిష్టుడు= 
ఆ ఇంద్రుడు; ఈ+మహాత్ముని తెజంగు చెప్పన్‌+చిట్టలు= ఈ మహాత్ముడి గూర్చి చెబితే చాలా ఆశ్చర్యకరం; వినంగన్‌ 
వాంఛించితి(వి)+ఏని= వినాలన్న కోరిక ఉంటే; వినుము చెప్పెదన్‌= విను చెప్పుతాను; అని ప్రీతిన్‌ ఇట్టులు+అనియెన్‌= 
అని సంతోషంగా ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: 'అంబరీషుడనే రాజు అనేక యజ్ఞయాగాలు చేసి, ఆ పుణ్యంతో మరణించి స్వర్గలోకానికి, ఇంద్రుడి 
సన్నిధికి వెళ్ళాడు. అక్కడ ్రకాశమానమైన విమానంలో అధివసించి మనోజ్ఞ [్రీడావినోదాలలో నిమగ్నుడై ఉన్న 
సుదేవుడనేవాడిని చూచి ఇంద్రుడితో “వీడు నా సేవకుడు. యజ్ఞయాగాది ముఖ్యకార్యాలు ఆచరించ లేదు. మరి 
వీడు ఎట్టా నాకంటె. విళిష్టుడై ఉన్నతంగా వెలుగొందుతున్నాడు? అని (ప్రశ్నించాడు. 'ఇతడి చరిత్ర మిక్కిలి 
విచిత్రమైనది. వినాలన్న కోరిక ఉంటే చెప్పుతాను వినుము” అని ఇంద్రుడు ఇట్టా చెప్పాడు. 


వ. శతశృంగుం డనియెడి దానవుని తనూజులు సదముండును విదముండును దముండును ననియెడు 
వారలు. 430 


ప్రతిపదార్థం: శతశ్చంగుండు+అనియెడి= శతశ్చంగు డనే; దానవుని తనూజులు= రాక్షసుడి కుమారులు; సదముండును 
విదముండును దముండునున్‌+*అనియెడు వారలు= సదముడు, విదముడు, దముడు అనేవాళ్ళు. 


తాత్పర్యం: శతశృంగుడనే రాక్షసుడి కుమారులైన సదముడు, విదముడు, దముడు అనేవాళ్ళు (తరువాతి పద్యంతో 
అన్నయం). 


330 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శా. బాహాగర్వము సూపంగోరి పటుదర్పం బొప్ప నుగ్రాహవో 
త్సాహం బూర్జితభంగిగా భయద ఘోషస్పీత నానావిధ 
వ్యూహంబుల్‌ ధరణీప్రకంపనము లై యుద్దామ సర్వాంగ స 
న్నాహత్వంబునం బేర్జి తోడ నడవ నృంరంభ శుంభద్గతిన్‌. 431 


ప్రతిపదార్థం: బాహాగర్భము+చూపన్‌+కోరి= భుజ పరాక్రమాన్ని ప్రదర్శించటానికి ఇష్టపడి; పటుదర్పంబు+జఒప్పన్‌= _ మిక్కిలి 
గర్యాతిశయంతో; ఉ[గ్ర+ఆహవ+ఉత్సాహంబు= భయంకరమైన యుద్దంపట్ల ఉత్సాహంగా; ఊర్జిత భంగి+కాన్‌= దృఢరీతిగా; భయద 
ఘోషస్పీత నానావిధ వ్యూహంబుల్‌= భయాన్ని గొల్పుతున్న శబ్దాలతో అధికమైన అనేక యుద్ద వ్యూహాలు; ధరణీ ప్రకంపనంబులు+ఐ= 
భూమి సంచలనాలు; ఉద్దామ సర్వ+అంగసన్నాహత్త్వంబునన్‌+పేర్చి= అధికమైన అన్ని చతురంగ సైన్యాలతో, పరికరాలతో ఆయత్తమై 
అతిశయించి; సంరంభ శుంభత్‌+గతిన్‌= ఆటోపంతో కూడిన తీవ్రవేగంతో; తోడన్‌ నడవన్‌= తమతోపాటు నడుస్తూ ఉండగా. 


తాత్పర్యం: శతశ్చంగు డనే రాక్షసుడి పుత్రులైన సదముడు, విదముడు, దముడు అనే ముగ్గురు భుజ పరాక్రమాన్ని 
'ప్రదర్శించదలచి అత్యధిక గర్భంతో భయంకర యుద్దోత్సాహం అత్యంతమై ఒప్పగా భయంకరమైన శబ్దాడంబరంతో 
అనేక యుద్దవ్యూహాలతో భూమి దద్దరిల్లేటట్టుగా ఎదురులేనట్టి చతురంగ బలసమన్వితులై అతిశయించి, 
ఆటోపంతో కూడిన మహాతీవ్ర వేగంతో తమతో పాటు నడుస్తూ ఉండగా. 


విశేషం: తిక్కన వీరరసోదంచితంగా ఈ శార్జూలాన్ని రచించి, తన రసాభ్యుచిత బంధశైలిని స్పష్టం చేశాడు. 


ఉ.  'మంచి మగండ వైన నిను మార్కొను వారయి దాదివెట్టి యొ 
క్కించుక శంక లేక ప్రజయెల్లను బెగ్గిలముట్టి యర్ధముల్‌ 
గొంచు ధరిత్రి గ్రైకొనుటకుం గన లగ్గల మొంది యీతనిం 
బంచితి సైన్యయుక్తముగం బార్థివ! యిట్లని పల్కి తత్తటిన్‌. 432 


ప్రతిపదార్థం: పార్థివ!= ఓ అంబరీష మహారాజా!; మంచి మగండవు+ఐన= గొప్పు వీరుడ వైన; నినున్‌= నిన్ను; మార్కొనువారు+అయి= 
ఎదిరించేవారై; దాడి+పెట్టి= దండెత్తివచ్చి; ఒక్క+ఇంచుక శంక లేక= కొంచెమైనా సందేహం లేకుండా; పప్రజ+ఎల్లను= ప్రజలంతా; బెగ్గిలన్‌ 
ముట్టి= భయ భ్రాంతు లయ్యేటట్టు ముట్టడించి; అర్ధముల్‌+కొంచున్‌= ధన మపహరిస్తూ; ధరిత్రి+వైకొనుటకున్‌= రాజ్యం కైవసం 
చేసికొనటానికి; కనలు+అగ్గలము+ఒంది= కోపం అతిశయించి (కోపాతిశయంతో); ఈతనిన్‌= ఈ సుదేవు డనే వాడిని; సైన్యయుక్తముగన్‌= 
సైన్యసమేతంగా; పంచితి(వి)= పంపించావు; ఆ+తటిన్‌= ఆ సమయంలో; ఇట్టు+అని పల్కితి= ఈ విధంగా పలికావు. 


తాత్పర్యం: 'ఓ అంబరీష మహారాజా! గొప్పవీరుడ వైన నిన్ను ఎదిరించే వారై సదముడు, విదముడు, దముడు 
అనే ముగ్గురు దండెత్తి వచ్చి, ఏ మాత్రం సందేహించక ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ముట్టడించి, బాధించి, 
ధన మపహరించి రాజ్యం కైవసం చేసికొనటానికి కోపాతిశయంతో నీవు ఈ సుదేవుడిని సైన్యసమేతంగా పంపించావు. 
ఆ సమయంలో నీవు ఈ విధంగా పలికావు. 


మ. పసగన్‌ వే చని దోర్డలంబున రణప్రావీఖ్యముం జూపి నీ 
వసురానీకము. ద్రుంచి భూప్రజలకున్‌ హర్షంబు గావించి రా 
క సుమీ రాక; జయంబు లేక ప్రజ దుఖుంబొందంగా రాక నీ 
యసువర్గంబుల పోకగా నెజుంగు పె క్కాడంగ నిం కేటికిన్‌? 433 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 331 


ప్రతిపదార్థం: నీవు; పసగన్‌= చాతుర్యంతో; వే= శీఘ్రంగా; చని= యుద్దానికి వెళ్ళి; దోస్‌+బలంబునన్‌= భుజపరాక్రమంతో; 
రణ-(ప్రావీణ్యమున్‌= యుద్దనైపుణ్యాన్ని; చూపి; అమర+అనీకమున్‌= రాక్షససేనను; (త్రుంచి= ఖండించి; భూ-ప్రజలకున్‌= 
దేశప్రజకు; హర్షంబు= సంతోషం; కావించి= ఒనగూర్చి; రాక-సుమీ-రాక= రావటమే సుమా రావటం; జయంబు-లేక= గెలుపు 
లేకుండా; ప్రజ= దేశప్రజ; దుఃఖంబు+ఒందంగాన్‌ రాక= దుఃఖం పొందేటట్టు రావడం; నీ+అసువర్గంబుల పోవ+కాన్‌= నీ 
'ప్రాణసముదాయాల; పోవడంగా; ఎణుంగు(ము)= తెలిసికో; పెక్కు+ఆడంగన్‌= ఇంకెందుకు? 


తాత్పర్యం: అంబరీషుడు సుదేవుడితో ఇట్లా అన్నాడు: *ఓయి సుదేవా! నీవు చాతుర్యంతో వెంటనే యుద్దానికి 
వెళ్ళి, నీ భుజపరాక్రమంతో యుద్ధనైపుణ్యం చూపి, రాక్షస సేనను సంహరించి, దేశప్రజలకు సంతోషం ఒనగూర్చి, 
తిరిగి రావటమే రావటం. అట్లా కాక గెలుపు లేకుండా ప్రజలు దుఃఖించేటట్టు రావటం అంటే నీ ప్రాణాలు పోవటమే 
అని తెలిసికొమ్ము. ఇంక పలుమాట లెందుకు?” 
మహాస్రద్ధర: 

అనినన్‌ సంగ్రామ కేళీవ్యవసన రసికు(డై యట్లకాకంచు నిన్‌ వీ 

డ్కొని యీతం డేంగి తా నప్పు దనుజతతి యాటోపమున్‌ గూఢచారుం 

డను దృష్టిం జూచి తా నిట్లను మనమున 'సైన్యంబు చే టేల? శత్రుం 

గొననీ నేలా? పురారిం గొలుతు నతనికిం గోసియిత్తున్‌ శిరంబున్‌. 434 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అంబరీషుడు చెప్పగానే; సంగ్రామకేళీ వ్యసన రసికుండు+ఐ= యుద్ధ క్రీడలో మిక్కిలి ఆసక్తి కలిగినవాడై; 
అట్ట కాక+అంచున్‌= అట్లాగే కానిమ్మని; నిన్‌ వీడ్కొని= నీవద్ద సెలవు పుచ్చుకొని; ఈతండు+ఏంగి= ఈ సుదేవుడు యుద్దానికి 
వెళ్ళి, తాను+అపుడు= అతడు ఆ సమయంలో; దనుజతతి+ఆటోపమున్‌= రాక్షసుల సమూహంయొక్క సం(భ్రమాన్ని; 
గూఢచారుండు+అనుదృష్టిన్‌+*చూచి= చారుడు అనుసరించిన దృష్టితో పరిశీలించి; తాన్‌ మనమునన్‌ ఇట్టు+అనున్‌= తాను (ఆ 
సుదేవుడు) మనసులో ఇట్టా అనుకొన్నాడు; సైన్యంబు చేటు+ఏల?= సైన్యనాశనం దేనికి?; శత్రున్‌+కొనన్‌+ఈన్‌+ఏలా?= శత్రువులు 
ఈ విజయం పొందేటట్టు చేయటం దేనికి?; పుర+అరిన్‌+కొలుతున్‌= శివుడిని పూజిస్తాను; అతనికిన్‌= ఈశ్వరుడికి; శిరంబున్‌ 
కోసి+ఇత్తున్‌= నా తల నరికి ఇస్తాను (అని భావించాడు). 


తాత్పర్యం: అంబరీషుడు యుద్దానికి వెళ్ళుమని ఆదేశించగా యుద్ధమంటే చెవికోసుకొనే సుదేవుడు అట్లాగేనని 
నీ వద్ద సెలవు పుచ్చుకొని రాక్షసుల యుద్దాటోపాన్ని గూఢచారులవలన తెలిసికొని మనసులో ఇట్టా భావించాడు. 
“సైన్యవినాశనం దేనికి? శత్రువులకు విజయం చేకూర్చటం దేనికి? కాబట్టి ఈశ్వరుడిని పూజిస్తాను. నా తలను 
నరికి, శివుడికి ఇస్తాను" అని భావించాడు. 


విశేషం: మహాస్రగ్రరలో ప్రతిపాదంలోనూ వరుసగా స, త, త, నస, ర, ర, గ - అనే గణాలుంటాయి. 9, 16వ అక్షరాలతో 
యతిమైత్రి. 'ప్రాసనియమం ఉన్నది. 


మ. అని నిశ్చాయకుండై రణం బుడిగి సైన్యంబంతయుం గ్రమ్మణం 
జనగాయేసి పరేత భూమికి దృఢోత్సాహంబునం బోయి శం 
భునిం జిత్తంబున నిల్పి వాలును గళంబుం గూర్దినన్‌ సత్కృపా 
ఘను డద్దేవుండు ముందటన్‌ నిలిచి ఖడ్గంబుం దొలంగించుచున్‌. 435 


332 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; నిశ్చాయకుండు+ఐ= నిశ్చయించుకొన్నవాడై;) రణంబు+ఉడిగి= యుద్దాన్ని విరమించి; 
సైన్యంబు+అంతయున్‌= సైన్యమంతా; క్రమ్మణన్‌+చనంగాన్‌+చేసి= వెనుదిరిగి పోయేటట్టు ఆజ్ఞాపించి; పదేత భూమికిన్‌= శ్మశాన 
భూమికి; దృఢ+ఉత్సాహంబునన్‌+పోయి= మిక్కిలి ఉత్సాహంతో వెళ్ళి; శంభునిన్‌= ఈశ్వరుడిని; చిత్తంబునన్‌ నిల్సి= మనస్సులో 
నిల్పుకొని; వాలును= కత్తిని; గళంబున్‌+కూర్చినన్‌= కంఠంపై చేర్చుకోగా; సత్‌+కృపాఘనుండు+ఆ+దేవుండు= ఉత్తమ 
దయాధికుడైన ఆ శివుడు; ముందటన్‌+నిలిచి= తనముందు ప్రత్యక్షమై; ఖడ్గంబున్‌+తొలంగించుచున్‌= కత్తిని తొలగిస్తూ, 


తాత్పర్యం: సుదేవుడు ఈశ్వరుడినిగూర్చి తపస్సుచేసి తన తలను ఆ దేవుడికి నరికి ఇస్తానని నిశ్చయించుకొని, 
యుద్ధం వదలి సైన్యాన్నంతటినీ తిరిగిపోయేటట్టు ఆజ్ఞాపించి, తాను మిక్కిలి ఉత్సాహంతో శ్మశానభూమికి వెళ్ళి, 
ఈశ్వరుడిని మనసులో నిలుపుకొని తన కంఠంపై కత్తిని సంధింపగా, అత్యంత దయామయుడైన ఈశ్వరుడు 
ప్రత్యక్షమై, అతడి కంఠంనుండి కత్తిని తొలగించాడు. 


విశేం: ఈ పద్యంలో జరిగిన విషయాన్ని క్రమంగా చిన్న చిన్న మాటలతో చెప్పి తిక్కన విషయాన్ని స్పష్టంచేశాడు. విషయావగాహనకు 
ఉపకరించే రీతిలో పద్యాన్ని నడిపి తన పద్యశైలీ నైపుణ్యాన్ని ప్రకటించాడు. 
మ. “చనునే సాహస మిట్లు సేయ? నిది కర్టంబే? కతం బేమి? యి 

ప్పని? కన్నం గని చక్కంయాంగి ధరయున్‌ ఫాలంబునుం బొంద వం 

దనముం జేసి, యితండు నీ పలుకులున్‌ దైశేయులం దాకనొ 

ల్లనివాండైన తెణంగు జెప్పెశివు నుల్లం బార్దతం బొందంగన్‌. 436 


ప్రతిపదార్థం: ఇట్టు సాహసము+చేయన్‌ చనునే?= ఈ రీతిగా సాహసం చెయ్యటం తగునా?; ఇది కర్టంబే?= ఇది చేయదగిన పనేనా?; 
ఈ+పనికిన్‌= ఈ పని చెయ్యటానికి; కతంబు+ఏమి?= కారణ మేమిటి?; అన్నన్‌+కని= అనగానే చూచి; చక్కన్‌+చాల= చక్కగా సాగిలపడి; 
ధరయున్‌= భూమియు; ఫాలంబునున్‌= నొసటి భాగమును; తాశన్‌= తాకగా; వందనమున్‌+చేసి= నమస్కరించి; ఇతండు= ఈ సుదేవుండు; 
నీ పలుకులున్‌= నీవు (అంబరీషుడు) చెప్పిన మాటలను; దైతేయులన్‌+తాంకన్‌+ఒల్లనివాడు+ఐన తెజంగున్‌= రాక్షసులను ఎదుర్కొనటం 
ఇష్టంలేనివాడైన తీరును; శివు+ఉల్లంబు+ఆర్రతన్‌+పొందంన్‌= శివుడి మనస్సు కరిగేటట్టుగా; చెప్పెన్‌= వివరించాడు. 


తాత్పర్యం: “ఇంత సాహసకార్యం చేయటం తగునా? ఇది చేయదగినదేనా? ఈ పనికి కారణ మేమిటి? 'అని 
శివుడు అనగా విని సుదేవుడు శివుడికి సాష్ట్రాంగనమస్కారం చేసి నీవు(అంబరీషుడు) చెప్పిన మాటలను, తాను 
రాక్షసులను ఎదుర్కొనటానికి ఇష్టపడని అంశాన్ని శివుడి మనసు కరిగేటట్టు వివరించాడు”. 


ఉ  ఆపరమేశ్వరుం డితని కప్పుడు దివ్య రథోత్తమంబునుం 
జాపము నస్తకోటియు. బ్రసన్నత నిచ్చి రణంబునందు నీ 
యేపున కోర్వ దేవతల కేనియు దైత్యులకేని రాదు పొ 
మే పగజేని గెల్వుము; మహిం జరణం బిడకుండు మాజిలోన్‌. 437 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ పరమేశ్చరుండు= ఆ శివుడు; ప్రసన్నతన్‌= దయతో; ఇతనికిన్‌= ఈ సుదేవుడికి; 
దివ్యరథ+ఉత్తమంబునున్‌= దేవతా సంబంధమైన ఉత్తమ రథాన్ని; చాపమున్‌= వింటిని; అస్తకోటియున్‌= బాణసమూహాన్ని, ఇచ్చి= 
ప్రసాదించి; రణంబునందున్‌= యుద్ధంలో; దేవతలకున్‌+ ఏనియున్‌= దేవతలకైనా; దైత్యులకున్‌+ఏనిన్‌= రాక్షసులకైనా; నీ+ ఏపునకున్‌+ఓర్వన్‌= 
నీ ధాటికి తట్టుకొనటం; రాదు పొమ్ము సాధ్యం కాదు పో) ఏ పగజ+ఏనిన్‌= ఎట్లాంటి శత్రువులనైనా; గెల్వుము= జయించుము; 
ఆజిలోన్‌= యుద్దంలో; మహిన్‌+*చరణంబు+ఇడక+ఉండుము= భూమిమీద కాలుపెట్టవద్దు (అని చెప్పాడు). 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 333 


తాత్పర్యం: ఆ సమయంలో పరమేశ్వరుడు సుదేవుడిపై అనుగ్రహంతో దేవతాసంబంధమైన ఉత్తమ రథాన్ని, వింటిని, 
బాణ సమూహాన్ని ప్రసాదించి యుద్దంలో దేవతలకుగానీ, రాక్షసులకు గానీ నీ ధాటికి నిలవటం సాధ్యంకాదు. ఏ శత్రువునైనా 
జయించుము. అయితే ఎట్టి పరిస్థితులలోనూ యుద్ధంలో నేలమీద కాలుమోపకుము.' అని శివుడు హెచ్చరించాడు. 


మ. అని వీడ్కొల్పిన నీతం డుబ్బు మది. బొంగారంగ. దే రెక్కివే 
చని దైత్యధ్వజినీ ప్రతాప మహిమోత్సాహంబులం జీరికిం 
గొన కుగ్రోద్ధతిం దాంకి పీనుంగుల పెంగుప్పల్‌ గొనం జేసి న 
య్యనిం బై ద్రోచిన నిద్దజం దునిమె దైత్యాధీశులన్‌ వ్రేల్మిడిన్‌. 438 


ప్రతిపదార్థం: అని వీడ్కొల్పినన్‌= అని హెచ్చరించి శివుడు పంపించగా; ఈతండు= ఈ సుదేవుడు; ఉబ్బు మదిన్‌+పొంగారంగన్‌= 
ఆనందం మనస్సులో అతిశయించగా; తేరు+ఎక్కి= రథం ఎక్కి; వే చని= వెంటనే వెళ్ళి; దైత్యధ్వజినీ= రాక్షస సైన్యాలయొక్క; 
ప్రతాప మహిమ+ఉత్సాహంబులన్‌= పరాక్రమ మాహాత్మ్యమూ, ఉత్సాహాలను; చీరికిన్‌+కొనక= లెక్కచేయక; ఉ(గ్ర+ఉద్ధతిన్‌+తాంకి= 
భయంకరమైన అతిశయంతో ఎదుర్కొని; పీనుంగుల పెన్‌+కుప్పల్‌+కొనన్‌+చేసెన్‌= శవాలు పెద్ద గుట్టలుగా పడేటట్టు చేశాడు; 
ఆ+అనిన్‌= ఆ యుద్దంలో; పైన్‌+త్రోచినన్‌= తనపై దాడిచేసిన; ఇద్దజన్‌ దైత్య+అధీశులన్‌= ఇద్దరు రాక్షసాధిపతులను (సదముడు, 
దముడు); ద్రేల్మిడిన్‌= చిటికెలో; తునిమెన్‌= సంహరించాడు. 

తాత్పర్యం: శివుడు అనుగ్రహించి హెచ్చరికతో పంపగా సుదేవుడు అత్యంతానందంతో కూడిన మనస్సుతో రథం 
ఎక్కి వెంటనే వెళ్ళి, రాక్షససమూహాల పరా[క్రమాతిశయోత్సాహాలను లెక్కచేయక మహాభయంకరంగా ఎదుర్కొని 
వారి శవాలు పెద్ద గుట్టలుగా పడేటట్టు చేశాడు. ఆ యుద్ధంలో తనను ఎదిరించిన రాక్షసాధిపతులైన సదముడు 
దముడు అనే ఇద్దరినీ చిటికలో సంహరించాడు. 


వ. _ ఇవ్విధంబున సదముండును దముండునుం బడినం గని కోపోద్దీపితుండై. 439 


ప్రతిపదార్ధం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సదముండును దముండునున్‌= సదముడు, దముడు అనే రాక్షసరాజులు; పడినన్‌= 
యుద్ధభూమిలో మరణించి పడిపోగా; కని= చూచి; కోప+ఉద్దీపితుండు+ఐ= అతిశయించిన కోపం కలవాడై. 


తాత్పర్యం: ఈ విధంగా సదముడు దముడు అనే రాక్షస రాజులు యుద్ధంలో మరణించగా చూచి మిక్కిలి 
కోపంతో విదముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
స్రద్ధర: వీరోదారోగ్రలీలన్‌ విదముండు సమరోర్విన్‌ బలోల్లాస మొప్పం 

జేరెన్‌ బాహాసముల్లాసిత ఘనరుచిరాసి ప్రభాభాసురుం డై 

యా రక్షోనాథుపై. బేరలుక మజపుం జేయంగ నీతండు డిగ్గెం 

దే రుద్యత్చడ్గదీప్తుల్‌ దెసల నిగుడ దైతేయవీరుల్‌ చలింపన్‌. 440 


ప్రతిపదార్థం: విదముండు= విదము డనే రాక్షసుడు; వీర+ఉదార+ఉగ్రలీలన్‌= పరాక్రమాతిశయంతో భయంకరమైన రీతిలో; సమర+జర్విన్‌= 
యుద్ద భూమిలో; బల+ఉల్లాసము+ఒప్పన్‌= పరాక్రమోత్సాహాలు ్రకాశించగా; బాహా సమ్‌+ఉత్‌+లాసిత ఘనరుచిర+అసి ప్రభా 
భాసురుండు+ఐ= భుజాలపై మిక్కిలి ప్రకాశిస్తూ గొప్పదై ఒప్పుతూ ఉన్న ఖడ్ల్గంయొక్క కాంతిచేత వెలుగొందుతున్నవాడై. ఆ రక్ష్య+శనాథు 
పైన్‌= ఆ రాక్షసరాజైన విదముడిపై కలిగిన; పేరు+అలుక= అత్యంత కోపం; మజపున్‌+*చేయంగన్‌= శివుడి హెచ్చరికను మరిచేటట్టు 
చేయగా; ఈతండు= ఈ సుదేవుడు; ఉద్యత్‌= అతిశయితమైన; ఖడ్గదీస్తుల్‌= ఆయుధాల కాంతులు; దెసలన్‌ నిగుడన్‌= అన్ని దిక్కులకు 
వ్యాపించగా; దైతేయవీరులు= రాక్షస వీరులు; చలింపన్‌= సంక్షోభించగా; తేరు డిగ్గెన్‌= రథం మీదనుండి క్రిందికి దిగాడు. 


334 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: విదముడనే రాక్షసుడు భయంకరమైన పరాక్రమాతిశయంతో యుద్రభూమిలో భుజాలమీద ప్రకాశిస్తున్న 
గొప్పదై ఒప్పుతున్న ఖడ్గకాంతిచేత వెలుగొందుతున్నవాడై కనిపించగా, ఆ రాక్షసరాజుమీది కోపాతిశయంతో 
సుదేవుడు తన ఖడ్లదీప్తులు అన్ని దిక్కులకు వ్యాపించగా, రాక్షసవీరులు సంక్షోభించే రీతిలో శివుడి హెచ్చరికను 
(ఎట్టి పరిస్టితులలోనూ రథం దిగి నేలమీద కాలు మోపవద్దు అనే మాటను) మరచిపోయి రథం దిగాడు. 


విశేషం: తిక్కన సాధారణంగా చిన్న చిన్న తెలుగు మాటలను మాత్రమే ప్రయోగిస్తూ ఉంటాడు. కాని, రసానుగుణంగా పదప్రయోగం 
చేయటంలో అందెవేసిన చేయి. యుద్దంలో వీరోత్సాహ ముట్టిపడేటట్టుగా సంస్కృత భూయిష్టమైన రచనచేయటంలో కూడా దిట్ట. అందుకు 
ఈ పద్యం చక్కటి ఉదాహరణ. 'బాహాసముల్దాసిత ఘన రుచిరాసి ప్రభా భాసురుండై మొదలైన సమాసాలు ఇందుకు సాక్ష్యం. (ప్రగ్ధరావృత్తంలో 
ప్రతిపాదానికీ వరుసగా మ, ర, భీ న య, య, య అనే గణాలు ఉంటాయి. 8&, 15 అక్షరాలతో యతిమైత్రి. ప్రాసగియమం ఉన్నది. 


వ. ఇట్లు విధాత్భ వశంబున బాదచారియై. శద! 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విధాతృ వశంబునన్‌= విధినిర్ణ్మయం ప్రకారం; పాదచారిఐ= యుద్ధభూమిలో నడుస్తున్నవాడై. 


తాత్పర్యం: ఈ విధంగా సుదేవుడు విధినిక్ణయం ప్రకారం శివుడి హెచ్చరికను మరచిపోయి యుద్దభూమిలో నడచి 
వెళ్తుండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. దనుజుం దాకి కృపాణ ఖేలనము చిత్రంబై వెలుంగొంద6 ద 
త్తను సంఛేదన కేలిసల్ప నతండుం దన్నుం బటుప్రస్సుర 


ద్హన కౌక్షేయక ధార6 జీరం బడియెం దా నాతనిం గూల్లె. ద 
క్కిన దైత్యావలి విచ్చె నల్లడం బరిక్షీణోద్యమత్వంబునన్‌. 442 


ప్రతిపదార్థం: దనుజున్‌+తాంకి= రాక్షసుడైన విదముడిని ఎదుర్కొని; కృపాణ ఖేలనము= ఆయుధ క్రీడ చిత్రంబు+ఐ= విచిత్రంగా; 
వెలుంగు+ఒందన్‌= ప్రకాశిస్తూ ఉండగా; తద్‌+తను సంఛేదన కేలి సల్పన్‌= ఆ రాక్షసుడి శరీర ఖండనమనే ఆట ఆడగా; అతండున్‌= 
ఆ రాక్షసుడూ; తన్నున్‌= తనను (ఆ సుదేవుని); పటు= మిక్కిలి; ప్రస్ఫురత్‌= ప్రకాశిస్తున్న; ఘన= గొప్పదైన; కౌక్షేయక ధారన్‌= 
కత్తి వాదరచేత; చీరన్‌= చీల్చగా; పడియెన్‌= పడిపోయాడు; తాను+ఆతనిన్‌+కూల్చెన్‌= ఆ సుదేవుడు విదముని పడగొట్టాడు; 
తక్కిన దైత్య+ఆవలి= మిగిలిన రాక్షస సేనా సమూహం; పరిక్షీణ+ఉద్యమత్వంబునన్‌= పూర్తిగా నశించి పోయే పూనికతో; నల్గడన్‌= 
నాలుగు దిక్కులకూ విచ్చెన్‌= చెల్దా చెదరై పోయింది. 


తాత్పర్యం: సుదేవుడు ఆ రాక్షసుడైన విదముని ఎదుర్కొని తన ఖడ్షనైపుణ్యాన్ని చిత్రవిచిత్రంగా ప్రదర్శించి 
వెలుగొందుతూ అతడి శరీరాన్ని ఖండించటానికి ప్రయత్నించగా ఆ రాక్షసుడు తనను మిక్కిలి ప్రకాశమానమైన 
ఖడ్లధారచేత చీల్చ్బ్చగా అదేసమయంలో తానూ ఆ రాక్షసుడిని పడగొట్టి పడిపోయాడు. అప్పుడు మిగిలిన సైన్యం 
వినాశమౌతామేమో ననే భయంతో అన్ని దిక్కులకూ చెల్లా చెదరైంది. 


వ. ఇట్లు నిశ్శ్మేషంబుగా. బరవీరులం బరిమార్షిన నీ రాజ్యంబు పూజ్యంబై వెలసె, భూ ప్రజయుం బ్రమోదంబు 
నొందె; నిత్తెలింగున నీ సుదేవుండు సకృతవంతుండై యింతటి పదంబున కర్పుం డయ్యె; నేయజ్ఞంబులును 
సంగ్రామ యజ్ఞంబునకు సదృశంబులు గావు; వినుము! వీర మస్తకరాశి వేదికగా గృపాణ బాణాది 
సాధనంబులు సమిత్రుక్సువంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రత 
దీక్షితుండు సమరాధ్వరంబు సలిపి, రుధిరజల పూరయు మస్తిష్క కర్చర్యయు.గేశ శైవాలయు నాంత్రఫేనయు 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 335 


భేరీ మండూకయు హేతి మీనయు గజకళేబర పులినయు నగు నమర పుణ్యనది నవభృథస్నానంబు సేసి 
మదీయ లోకంబున సుళ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్తపదవిం బ్రవర్తిల్లు. బుణఖ్యతముం డగుటకుం దనువు 
దొజంగ వలయునని లేదు; తెగువతోడి యనివర్తన గతియ చాలు; నిట్టిది రణాచరణ ప్రభావం; బేనును బ్రబల 
దైతేయవ్రాత శాతన సుకృతంబునంగాదె యీ దేవేంద్రత్వంబు నొందితి' నని పలికిన నంబరీషుండు సమర 
శూరుల సమధిక పుణ్యత్వంబు దెలిసి సంభావించె'నని చెప్పి దేవవ్రతుండు వెండియు. 443 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నిః+శేషంబుగాన్‌= ఏ మాత్రం మిగలకుండా; పరవీరులన్‌= శత్రువీరులను; పరిమార్చినన్‌= చంపగా; 
య రాజ్యంబు= నీ సామ్రాజ్యం; పూజ్యంబు+ఐ= మాన్యమై; వెలసెన్‌= ప్రకాశించింది; భూ ప్రజయున్‌= నీ రాజ్య ప్రజ; 'ప్రమోదంబున్‌+ఒందెన్‌= 
సంతోషించింది; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఈ సుదేవుండు= ఈ సుదేవుడనే నీ భృత్యుడు; సుకృతవంతుండు+ఐ= పుణ్యాత్ముడై; 
ఇంతటి పదంబునకున్‌+అర్హు ౦డు+అయ్యెన్‌= ఇంత ఉన్నత పదవికి పాత్రుడు అయ్యాడు; ఏ యజ్ఞంబులును= ఏ యజ్ఞ యాగాలు కూడా; 
సంగ్రామ యజ్ఞంబునకున్‌= యుద్రమనే యజ్ఞానికి; సదృశంబులు+కావు= సమానములు కావు; వినుము= విను; వీరమస్తకరాళి వేదికగాన్‌= 
వీరుల తలల సమూహమే యజ్ఞ వేదికగా; కృపాణబాణ+అది సాధనంబులు= ఖడ్గం, బాణం మొదలైన ఆయుధాలు; 
సమిత్‌+స్రుక్‌+స్రువంబులుగాన్‌= తగిన యజ్ఞోపకరణం, యజ్ఞ పాత్రలుగా; శోణితంబు+ఆజ్యంబుగాన్‌= రక్తం నేయిగా?; మాంసం; 
పురోడాశంబుగాన్‌= యజ్ఞార్థమైన అపూపంగా; వీరవ్రత దీక్షితుండు= వీర వ్రతమే దీక్షగా గలవాడైన వీరుడు; సమర+అధ్వరంబు+చలిపి= 
యుద్ధమనే యజ్ఞం పరిపూర్తిచేసి; రుధిరజల పూరయున్‌= ర్తక్తమనే జలంతో నిండినది; మస్తిష్క కర్షమయున్‌= మెదళ్ళనే బురద కలదీ; 
కేశ్చువాలయున్‌= వెంట్రుకలనే నాచు కలదీ; ఆంత్ర ఫేనయున్‌= పేగులనే నురుగు కలదీ; భేరీ మండూకయున్‌= యుద్ద భేరీలు అనే 
కప్పలు కలదీ ; హేతి మీనయున్‌= ఖడ్గాలనే చేపలు కలదీ ; గజకళేబర పులినయున్‌= ఏనుగుల మృతకళేబరాలు అనే ఇసుక దిబ్బలు 
కలదీ; అగు= అయిన; అమరపుణ్యనదిన్‌= స్వర్గంగలో; అవభృథస్నానంబు+చేసి= యజ్ఞాంత స్నానం చేసి; మదీయలోకంబునన్‌= నా 
లోకంలో (స్వర్గలోకంలో); సుశ్లోకుండు+ఐ= బాగా క్రీర్తించబడిన వాడై నిత్యస్థితిన్‌= శాశ్వతరీతి; అతి+ఉదాత్త పదవిన్‌= మిక్కిలి శ్రేష్టమైన 
పదవిలో; ప్రవర్తిల్లున్‌= ప్రవర్తిస్తుంటాడు; పుణ్యతముండు+అగుటకున్‌= పుణ్య శ్రేష్టుడు కావటానికి; తనువు+తొజంగన్‌ వలయున్‌+అనిలేదు= 
శరీరాన్ని వదలిపెట్టాలని లేదు; తెగువతోడి= సాహసంతో; అనివర్తన గతియ చాలు= వెనుదీయకుండా యుద్దం చెయ్యటమే చాలు; ఇట్టిది= 
ఇట్టాంటిది; రణ+ఆచరణ ్రభావం= యుద్ధాచరణం వలన కలిగే ఫలితం; ఏనును= నేనుకూడా; ప్రబలదైతేయ వ్రాతశాతన 
సుకృతంబునన్‌+కాదె?= మిక్కిలి బలవంతులైన రాక్షసుల సమూహాలను సంహరించటమనే పుణ్యం వలననే కదా!; ఈ 
దేవ+ఇంద్రత్వంబున్‌+ఒందితిన్‌= ఈ దేవేంద్ర పదవిని పొందగలిగాను; అని పలికినన్‌= అని చెప్పగా? అంబరీషుండు= అంబరీషుడనే 
రాజు; సమర శూరుల సమ్‌+అధిక పుణ్యత్వంబు+తెలిసి= యుద్దవీరుల అతిశయితమైన పుణ్య భావాన్ని తెలిసికొని; సంభావించెన్‌= 
(సుదేవుడిని) గౌరవించాడు; అని చెప్పి= అని ఈ విధంగా తెలియజేసి; దేవవ్రతుండు= భీష్ముడు; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: ఈ విధంగా నిళ్ళేషంగా శత్రువీరులను సంహరించగా నీ రాజ్యం గౌరవప్రదమైనది. నీ ప్రజలంతా సంతోషించారు. 
ఈ రీతిగా సుదేవుడు పుణ్యాత్ముడై ఇంతటి ఉన్నత పదవికి పాత్రుడయ్యాడు. ఎన్ని యజ్ఞయాగాలైనా యుద్రయజ్ఞానికి 
సమానం కావు. వీరుల తలల రాశులే వేదికగా, ఖడ్గబాణాది సాధనాలు యజ్జోపకరణాలైన సమిధలు '్రువములు కాగా 
రక్తమే నేయిగా, మాంసం పురోడాశంగా వీరమనే [వ్రతం పూనినవాడు యుద్ధ మనే యజ్ఞాన్ని సల్పి, ర్తమనే జలంతో 
కూడినది, మెదళ్ళనే బురద గలది, వెంట్రుకలనే పాచి కలదీ, పేగులనే నురుగు గలదీ, యుద్దభేరీలనే కప్పలు గలదీ, 
ఖడ్డాలనే చేపలు గలదీ, ఏనుగుల మృతకళేబరాలనే ఇసుక దిబ్బలు గలదీ అయినటువంటి స్వర్గగంగలో యజ్ఞాంతస్నానం 
చేసి, నా స్వర్గలోకంలో బాగా కీర్తిచబడినవాడై శాశ్వతస్థితిలో అత్యుత్తమ పదవిని పొందగలిగాడు. పుణ్యాత్ముడు కావటానికి 
శరీరం వదలిపెట్టాలని లేదు. యుద్ధంలో సాహసోపేతంగా వెనుదీయకుండా పోరాడటమేచాలు. ఇది యుద్దాచరణంవలన 
కలిగే పుణ్యం. నేను కూడా అనేక రాక్షస సమూహాలను సంహరించటం అనే పుణ్యం వలననే కదా ఈ దేవేంద్ర పదవిని 


336 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పొందగలిగాను' అని ఇంద్రుడు చెప్పగా అంబరీషుడనే రాజు యుద్దవీరుల అత్యంత పుణ్యత్యాన్ని తెలిసికొని సుదేవుడిని 
గౌరవించాడు" అని పైరీతిగా స్పష్టం చేసి, భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఇట్టా అన్నాడు. 
విశేషం: అలం: రూపకం. 

సమరానినర్తనంబు నవలని ఫలము (సం. 12-100-1) 


క. జనకుండు ప్రతర్దనునకుం । దనకును రణమైన యపుడు తన యోధులకున్‌ 
విను నాకంబును నరకము. । గనుంగొనుం డని చూపి చెప్పె. గౌరవముఖ్యూ! మ! 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= కురువంశ (శ్రేష్టుడవైన జ్జ ధర్మరాజా!; విను= శ్రద్ధగా ఆలకించుము; జనకుండు= జనక మహారాజు; 
ప్రతర్హనునకున్‌= ్రతర్హనుడనే వాడికి; తనకును= తనకూ; రణము+ఐన+అపుడు= యుద్దం జరిగినప్పుడు; తన యోధులకున్‌= 
తన వీరులకు; నాకంబును= స్వర్గాన్ని; నరకమున్‌= నరకాన్ని; కనుగొనుండు+అనిచూపి చెప్పెన్‌= చూడుండని చూపించి ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! వినుము. జనకమహారాజుకు 'ప్రతర్షనుడికి యుద్దం జరిగింది. ఆ సమయంలో జనకుడు 
తన వీరులకు స్వర్గనరకాలను చూపించి, వాటిని చూడుం డని ఇట్లా అన్నాడు”. 


తే.  పుణ్యతమము భోగాస్పదంబును మనోహ । రాంగనా జనబహులంబు నైనయది 5 
ణంబు బిరుదులై చేసిన నరుల నెలవు; । దూర బందలచో టిది దుఃఖమయము. 445 


ప్రతిపదార్థం: పుణ్యతమము= అధిక పుణ్యాన్ని కలిగించేది; భోగ+ఆస్పదంబును= సమస్త భోగాలకు నిలయమయినది; 
మనోహర+అంగనాజన బహులంబున్‌= అనేక సుందరాంగులతో నిండినది; ఐన+అది= అయిన అది; బిరుదులు+ఐ= వీరులై; 
రణంబు+చేసిన= యుద్ధం చేసిన; నరుల నెలవు= వీరులకు నిలయం (స్వర్గం); ఇది= ఈ నరకం; దూరన్‌= (ప్రవేశించటానికి; 
పందలచోటు= పిరికివాళ్ళ నిలయం; దుఃఖమయము= దుఃఖంతో నిండింది. 


తాత్సర్యం: 'అధిక పుణ్యాన్ని అందించేది. సమస్తభోగాలకు నిలయమై అనేకమైన సుందరాంగులతో నిండినదీ అయిన 
అది స్వర్గం. పిరికివాళ్ళు ప్రవేశించేదీ దుఃఖమయమైనదీ అయిన ఇది నరకం' అని జనకుడు తన వీరులతో చెప్పాడు. 


వ. అని తన మాహాత్మ్యంబునం జూపనోపిన యుభయ స్థలంబులుం జూపం జూచి, యేచి యవ్వీరులు దెంపు 


వొంపిరి వోవం దజియ నుటికి వైరుల జయించిరి; సమరంబు తెగువ దీప్తలక్ష్మిం గరంబొనర్జు. బుణఖ్యతమ 
లోకంబు లిచ్చుం గావున శూరుం డధిక పుణ్యోదారుం డని యిట్లు దేవవ్రతుండు ధర్మశూరునకు సమరానివర్తన 
జనవిశేషం బెటింగించె నని చెప్పిన విని 'యట మీ6ంద వారల సంప్రశ్నోత్తరంబులు ప్రవర్తిల్లిన విధంబులు 
వినిపింపు' మనుటయు. 446 


ప్రతిపదార్థం: అని= అని పలికి; తన మాహాత్మ్యంబునన్‌*చూపన్‌+ఓపిన= తన మహిమచేత చూపించగలిగిన; ఉభయస్థలంబులున్‌= 
స్వర్గ నరకాలు రెండింటిని; చూపన్‌+చూచి= చూపెట్టగా చూచి; ఏచి= విజృంభించి; ఆ+వీరులు= ఆ జనకమహారాజు యోధులు; 
తెంపు= సాహసం; పొంపిరి+పోవన్‌= అతిశయించగా; తజీయన్‌+ఉటికి= శత్రువులను తరమటానికి పరుగెత్తి; వైరుల జయించిరి= 
శత్రువులను ఓడించారు; సమరంబు తెగువ= యుద్దంలోని సాహసం; దీప్త లక్ష్మిన్‌= ప్రకాశించే సంపదను; కరంబు+ఒనర్చ్భున్‌= 
మిక్కిలి కలిగిస్తుంది; పుణ్యతమ లోకంబుల్‌+ఇచ్చున్‌= ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుంది; కావునన్‌= అందువలన; శూరుండు= 
వీరుడు; అధిక+ిపుణ్య+ఉదారుండు+అని= మిక్కిలి పుణ్యవంతుడని; ఇట్టు= ఈ విధంగా; దేవవ్రతుండు= భీషు ]డు: 
ధర్మశూరునకున్‌= ధర్మరాజునకు; సమరానివర్తన జనవిశేషంబు+ఎటింగించెన్‌= వెనుదీయకుండా యుద్దంలో పాల్లొనే వీరుల 
విశేషాన్ని తెల్పాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని; అటమీందన్‌= ఆ తరువాత; వారల సంప్రశ్న+ఉత్తరంబులు= వారి ప్రశ్నలూ 


శాంతిసర్వము - ద్వితీయాశ్వాసము 337 


సమాధానాలు; ప్రవర్తిల్లిన విధంబులు= జరిగిన తీరులు; వినిపింపు ము+అనుటయున్‌= వినిపించవలసిం దని కోరగా. (జనమేజయుడు 
వైశం పాయనుడిని కోరగా). 

తాత్పర్యం: జనకుడు ఆ విధంగా పలికి తన మహిమచేత స్వర్గ నరకాలను చూపెట్టగా చూచిన అతడి సైన్యం విజృంభించి 
సాహసంతో శత్రువులను తరమటానికి పరుగెత్తి విజయం సాధించింది. యుద్ధంలోని సాహసం ్రకాళించే సంపదను 
ఉత్తమలోకాలను ప్రసాదిస్తుంది. అందువలన వీరుడు మిక్కిలి పుణ్యవంతు” డౌతాడు అని ఈ విధంగా భీష్ముడు 
ధర్మరాజునకు వెనుదీయకుండా యుద్ధంలో పాల్లొనే వీరుల విశేషాన్ని తెల్పాడు" అని చెప్పగా విన్న జనమేజయుడు 
వారి ప్రశ్నలూ సమాధానాలు తరువాత ఎట్లా సోగాయో వినిపించవలసిందని వైశంపాయనుడిని కోరాడు. 


ఆశ్వాసాంతము 

మ. పరమాయుః పరమార్థసిద్ది పరమ ప్రావీణ్య సంపాద నా 

దర సంభావిత భక్తలోక! నిగమాంతస్పీత హర్మ్యాగ్ర సం 

చరణ ప్రాధథమయూర! చిత్రమహిమా! సర్వాత్మ విజ్ఞాన సం 

పరిపాక ప్రకటాకృతీ! శమదమోద్ద్ధావాహిత స్వీకృతీ! 447 
ప్రతిపదార్హం: పరమ+ఆయుః= ఉత్కృష్టమైన ఆయుస్సు; పరమ+అర్హసిద్ది= పురుషార్దాల్లో ఉత్తమమైన మోక్షాన్ని సిద్దింపజేయటంలోను; 
పరమ (ప్రావీణ్య సంపాదన= శ్రేష్టమైన నైపుణ్యాన్ని సమకూర్చటంలోను; ఆదర= ఆసక్తివలన; సంభావిత= గౌరవించబడిన; భక్తలోక!= 
భక్తుల సమూహం గలవాడా!; నిగమ= వేదాలయొక్క; అంత= చివరి భాగాలైన ఉపనిషత్తులనే; స్ఫీత= ఉన్నతమైన; హర్మ్య+అ(గ్ర= 
సౌధం పైభాగాన; సంచరణ= విహరిస్తున్నట్టి; ప్రాఢథమయూర!= నిపుణమైన నెమలి అయినవాడా!; చిత్రమహిమా!= ఆశ్చర్యకరమైన 
మహిమలు కలవాడా!; సర్వ+ఆత్మ= సమస్తమూ తానే ఆత్మ అయినవాడనే; విజ్ఞాన= పరిజ్ఞానంయొక్క; సమ్‌+పరిపాక= ఉత్తమ 
పరిపక్స స్టితివలననే; ప్రకట+ఆకృతీ!= స్పష్టమయ్యే స్వరూపం కలవాడా! శమదమ+ఉద్భావాతీహ స్వీకృతీ!= శాంతిదాంతులతో 
కూడిన హృదయాలు గలవారిలో ఉంచబడినట్టి స్వీకారం కలవాడా! 
తాత్పర్యం: హరిహరనాథా! “నీ పరమ భక్తులకు పరిపూర్ణమైన ఆయుస్సును పురుషార్థాలలో శ్రేష్టమైన మోక్షాన్ని, 
సమస్త కార్యాచరణచాతుర్యాన్ని ప్రసాదిస్తావు. వేదాలలో ఉపనిషత్తులలో వివిధవిధాలుగా ప్రశంసించబడ్డ నీవు 
విశిష్టుడవు. నీ విచిత్రమహిమ సామాన్యులకు అవగతం కాదు. అయినా విశ్వమంతా నీవే నని భావించగల విజ్ఞాన 
ఖనులకు నీ మహిమ స్పష్టమే. అందుకే అట్లాంటి శమదమాది గుణగరిష్టులైనవారిని నీవెంతగానో ఆదరిస్తావు. 


క.  యమనియమాద్యష్టాంగ | క్రమాభ్యసన నిర్మథిత వికార సుచేతః 
కమలామోద మయాత్స్మా! । సమతా రాహిత్య శస్య! సర్వనమస్యా. 448 


ప్రతిపదార్థం: యమనియమ+ఆది= యమం నియమం మొదలుకొని అంటే ఆసనం (ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, 
ధ్యానం, సమాధి - అనే; అష్ట్ర+అంగ (క్రమ+అభ్యసన= ఎనిమిది అంగాలను [క్రమంగా అభ్యసించటంవలన; నిర్మథిత వికార= 
నశింప జేయబడినట్టి మార్పుగల; సుచేతః కమల= మంచి మనస్సనే పద్మానికి;ి ఆమోదమయ+ఆత్మా!= సుగంధరూపమైన 
స్వరూపంగలవాడా!; సమతా రాహిత్య శస్య!= సమత్వం అంటే సమభావం లేకపోవుటచే మాత్రము చెప్పదగినవాడా! అయినవాడా! 
(అంటే భగవంతుడు సమత్వం ఉన్నవాడు, అయితే ప్రజలచేత వారి వారి జ్ఞానాన్నిబట్టి (గ్రహించే తీరులో కనిపించే పద్దతిలో 
అసమానత్వమున్నవా డని అర్థం); సర్వనమసా 1= సమస్త వ్యక్తుల నమస్సులను పొందదగినవాడా! 


తాత్పర్యం: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి - అనే అష్టాంగ 
యోగాభ్యాసం చేయటంవలన పరిశుద్దమైన మనస్సనే కమలానికి సుగంధమైన స్వరూపం కలవాడా! సమత 


338 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కలవాడుగా భగవంతుడు కీర్తించబడతాడు, అయితే భక్తుల మనోవైశిష్ట్యాన్నిబట్టి జ్ఞానాన్ని అనుసరించి తదుచితంగా, 
అసమానంగా చెప్పదగినవాడా! సర్వులచేత అంటే బ్రహ్మాదులచేత సైతం పూజించబడుతున్నవాడా! హరిహరనాథా! 


నిశేషం: శస్యమనగా పైరు అనగా భోజ్యం. పరమేశ్వరుడు సమరూపంలో ఉన్నప్పుడు లౌకిక రసానుభూతికి విషయం 
కాకపోవటంచేత, సమతారాహిత్యంలోనే - అనగా కార్యరూపమైన ప్రపంచరూపం పొందినప్పుడే భోజ్యుడవుతున్నాడని చెప్పవచ్చును. 


మాలిని: సమధిక నిరవద్య స్వైరనిత్య ప్రభుత్యా! 

విమల మహిమ హేలావిర్ధవత్సర్వ సత్తా! 

నమదమలినచిత్తన్నత్య దీవ్యన్మహత్తా! 

దమమహిత తపస్సద్ధావ సంవేద్యతత్తా! 449 
ప్రతిపదార్థం: సమధిక= అన్నిటికంటే ఉత్తమమూ; నిరవద్య= దోష రహితమూ; స్పైర= స్వేచ్చాయుతమూ; నిత్య= శాశ్వతమూ 
అయినట్టి; ప్రభుత్వా!= ఆధిపత్యం కలవాడా! (సామర్థ్యం కలవాడా!); విమల= స్వచ్చమైన; మహిమ= మాహాత్మ్యం యొక్క; హేలా 
విలాసంవలన; ఆవిర్భవత్‌= పుట్టుతున్నట్టి; సర్వసత్తా!= సమస్త వస్తు సమూహం కలవాడా! నమత్‌= నమస్కరిస్తున్న వారై; 
అమలినచిత్త= పరిశుద్దమైన మనస్సులు గల మహామునుల; జొన్నత్య= గొప్పదనంవలన; దీవ్యత్‌= ప్రకాశిస్తున్న; మహత్తా!= 
మహిమాన్వితుడైనవాడా!; దమ= ఇం[ద్రియ నిగ్రహంతో కూడిన; మహిత= (శ్రేష్టమైన; తపః= తపస్సుయొక్క; సత్‌+భావ= సమున్నత 
భావంవలన; సమ్‌+వేద్యతత్తా!= విస్పష్టంగా తెలియదగ్గ వాస్తవరూపం కలవాడా! 
తాత్సర్యం: 'అన్నిటి కంటే ఉత్తమమూ, దోషరహితమూ, స్వేచ్చయుతమూ, శాశ్వతమూ అయినట్టి ఆధిపత్యం 
కలవాడా! స్వచ్చమైన మాహాత టీ విలాసంవలన పుట్టుతున్న సమస్త వస్తుసమూహం కలవాడా! పరిశుద్దాంతః కరణులై 
నమస్కరిస్తున్న మహర్షుల జొన్నత్యంవలన ప్రకాశిస్తున్న మహిమాన్వితుడైనవాడా! ఇం(ద్రియని[గ్రహంతో కూడిన 
గొప్ప తపస్సుయొక్క ఉనికివలన విస్పష్టంగా విదితమయ్యే వాస్తవరూపం కలవాడా! హరిహరనాథా! 
విశేషం: మాలినీవృత్తంలోని 'ప్రతిపాదంలోనూ వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరంతో యతిమైత్రి. 
'ప్రాసనియమం ఉన్నది. 


గద్యము; 

ఇది శ్రీమదుభయ కవిమిత్త, కొమ్మనా మాత్యపుత్త, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 

శ్రీమహాభారతంబున శాంతి పర్వంబునందు ద్వితీయాశ్వాసము 

ప్రతిపదార్హం: ఇది= ఇది (ఈ శాంతిపర్వం ద్వితీయాశ్వాసం); శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= సంపద్యుక్తమైన ఉభయ కవిమిత్ర 
బిరుదాంకితుడైన (అంటే సంస్కృతాంధ్ర భాషాకవులకు మిత్రుడైన); కొమ్మన+ఆమాత్యపు(త్ర= కొమ్మనమంత్రి పుత్రుడైన; 
బుధ+ఆరాధన విరాబి= విద్యాంసులచేత పూజించబడటంవలన ప్రకాశిస్తున్న; తిక్కన సోమయాబి= యజ్ఞంచేసి సోమయాబి అయిన 
తిక్కన మహాకవిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబునందున్‌= శ్రీ మహాభారతంలో; శాంతిపర్వంబునందున్‌= 
శాంతిపర్వంలో; ద్వితీయ+ఆశ్వాసము= రెండో ఆశ్వాసం. 
తాత్పర్యం: ఇది సంపద్యు క్తమైన ఉభయకవిమిత్రు డనే బిరుదు గల, కొమ్మనమంత్రి పుత్రుడైన విద్యాంసులచేత ఆరాధించబడి 
(ప్రకాశిస్తున్న, తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతమందలి శాంతిపర్వంలోని ద్వితీయాశ్వాసం. 


శాంతిపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
శాంతిపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీధుర్యకరణ! సమ్య । గ్లోధాత్మ విహరణ! దివిజ పూజ్యచరణ! యా 

రాధకభరణ! నిరాధి । వ్యాధికరణ! సౌమ్యకిరణ! హరిహరనాథా! శ 
ప్రతిపదార్థం: శ్రీధుర్యకరణ!= సంపదల భారాన్ని మోసేటట్లు చేసేవాడా!; సమ్యక్‌+బోధ= జ్ఞానవంతుల; ఆత్మ= మనస్సులలో; 
విహరణ!= విహరించేవాడా!; దివిజ= దేవతలచేత; పూజ్య= పూజింపదగిన; చరణ!= పాదాలు కలవాడా!; ఆరాధక= పూబించే 


భక్తులను; భరణ!= పోషించేవాడా!; నిరాధివ్యాధికరణ!= మానసిక శారీరక రోగాలను నివారించగలవాడా!; సౌమ్యకిరణ!= 
చం[ద్రుడికిరణములవంటి చల్లని కిరణాలు కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథుడా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీవు భక్తులను సుసంపన్నులుగా చేయగల వాడవు. వాళ్ళ హృదయాలలో 
విహరించేవాడవు. దేవతల పూజలందుకొనే పాదాలు కలవాడవు. భక్తపోషకుడవు. మానసిక, శారీరక వ్యాధులను 
పారద్రోలేవాడవు తేజస్వంతుడవు. 


కాలనిరూపణాదులగు రణోసాయంబుల ప్రకారము (సం. 12-101-2) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు శూరులు పుణఖ్యతమ పురుషు లని విని 
కుంతీనందనాగ్రజుండు గంగానందనునితోరగాలనిరూపణాదులగు రణోపాయంబులెటిందింపు' మనుటయు 
నతండు భరితాదరుందై. 2 


ప్రతిపదార్హం: దేవా!= ఓ హరిహరనాథా! వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 
మహారాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ రీతిగా; శూరులు= యోధులు; పుణ్యతమ పురుషులు+అని= 
ఎంతో పుణ్యాత్ములు అని; విని= ఆలకించి; కుంతీనందన+అ(గ్రజుండు= కుంతీదేవి కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; 
గంగానందనునితోన్‌= గంగాదేవి కొడుకైన భీష్ముడితో; కాలనిరూపణ+ఆదులు+అగు= తగిన కాలాన్ని నిరూపించటం మొదలైన; 
రణ+ఉపాయంబులు= సమర సన్నాహాలకు అనువైన ఎత్తుగడలను; ఎటింగింపుము= తెలియచెప్ప్తుము; అనుటయున్‌= 
అనటంతోనే; అతండు= భీష్ముడు; భరిత+ఆదరుండు+ఐ= ఎంతో ఆనందించినవాడై. 


తాతృర్యం: జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారతకథ చెప్పటం (ప్రారంభించాడు. 
ధర్మరాజు “శూరులు ఏ విధంగా పుణ్యాత్ములో' భీష్ముడి వలన విన్నాడు. 'పోరుకు పోవటానికి వీలైన 
కాలనిరూపణం మొదలైన ఉపాయాలను తెలియచెప్పు'మని అడిగాడు. భీష్ముడు ఎంతో ఆనందంగా చెప్పటం 
మొదలు పెట్టాడు. 


340 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సీ. 'వానయు సీతును వర్ణించి మండు వే। సవి గాక మున్న సస్యముల పంట 


లొదవెడు తటి నెత్తునది శత్రుపయిం। బూరి, గట్టియల్‌ నీళ్ళులు6 గలుగు తెరువు 
గాంజూచి నదచుట కర్ణంబు సిడదములు€ । గంకటంబులును బల్కలును విండ్లు 
మొదలగు నాయుధంబులు రథగజహయం । బుల సవరణలు నపూర్వభంగి 


తే. నొప్పియరిభీకరంబులై యుండవలయు । శంఖ కాహళ పటహనిస్సాణ ముఖము 
లైన తూర్యముల్‌ మంచివి యైన లెస్స; యధిప విడిదల సమతల మగుట మేలు. 3 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; వానయున్‌= వర్దాక్రాలాన్ని; సీత్రును= చలికాలాన్ని; వర్టించి= విడిచిపెట్టి; మండు వేసవి= ఎండలు 
మండేకాలం; కాకమున్న= రాకముందే; సస్యముల పంటలు= పైరుపంటలు; ఒదవెడు తథిన్‌= లభించే సమయంలో; శత్రుపయిన్‌= 
పగవాళ్ళమీదికి; ఎత్తునది= దండెత్తాలి; పూరి= పచ్చగడ్డి; కట్టియల్‌= కట్టెలు; నీళ్ళులున్‌= నీళ్ళును; కలుగు తెరువుగాన్‌ చూచి= దొరకే 
మార్గంగా చూచికొని; నడచుట= దండయాత్ర చేయటం; కర్ణంబు= కార్యం; సిడములున్‌= జెండాలూ; కంకటంబులును= కవచాలూ; 
పల్కలును= డాళ్ళూ; విండ్లు= ధనుస్సులూ; మొదలగు= మొదలైన; ఆయుధంబులు= యుద్దసాధనాలు; రథగజహయంబుల= రథాల, 
ఏనుగుల, గుర్రాల; సవరణలున్‌= వాహనాద్యలంకరణలు; అపూర్వభంగిన్‌= ఇంతకుముందు లేని రీతిలో కొత్తగా; ఒప్పి= ప్రకాశించి; 
అరిభీకరంబులు+ఐ= శత్రువులకు జడుపు పుట్టించేవై; ఉండన్‌ వలయున్‌= ఉండాలి; శంఖ= శంఖం; కాహళ= బాకా; పటహజ= తప్పెట; 
నిస్సాణ ముఖములు+ఐన= చర్మవాద్యాలు మొదలైన; తూర్యముల్‌= యుద్ద వాద్యాలు; మంచివి+ఐన= బాగా (మోగేవి అయిన; లెస్స= 
మంచిది; విడిదల= దండువిడిసే చోటు; సమతలము+అగుట= చదునుగా ఉండటం; మేలు= శ్రేష్టం. 

తాత్పర్యం: వానలు పడేటప్పుడు, చలితో వణికేటప్పుడు, బాగా ఎండలు కాసేటప్పుడు కాక పంటలు పండేకాలంలో 
పగవాళ్ళపైకి దండెత్తి పోవాలి. పచ్చికా, కట్టెలూ, నీళ్ళూ దొరికే తోవలో దండును నడిపించుకొని పోవటం మంచిది. 
శత్రువులు కలవరపడేటట్టు జెండాలూ, కవచాలూ, డాళ్ళూ, ధనుస్సులూ మొదలైన ఆయుధాలను, రథాల ఏనుగుల 
గుర్రాల వాహనాలను ఇంతకుముందు కనీవినీ ఎరగని రీతిలో అమర్చుకొనాలి. హోరెత్తించే మంచి శంఖాలు, మంచి 
బాకాలు, మంచి డప్పులు మొదలైన చర్మవాద్యాలు ఉండటం మంచిది. సైన్యం బస చేసేచోటు ఎగుడూ దిగుడూ 
లేని చదునైన (ప్రదేశంగా ఉండాలి. 


క. చరుల. బనిచి యరుల తెజం | గరయుచు, వా రిదురు నడచునట్టి దయిన దె 
ప్పరపుందెరువున డప్పిం । బొరసినయెడ విడియుచోటఈ బొడుచు టురవగున్‌. న. 


ప్రతిపదార్థం: చరులన్‌= వేగులవాళ్ళను; పనిచి= పంపించి; అరుల తెజంగు= శత్రువుల నడతను; అరయుచున్‌= విచారిస్తూ; 
వారు= ఆ శత్రువులు; ఎదురునడుచునట్టిది+అయిన= ఎదుర్కోలుకు బయలుదేరి ఉంటే; దెప్పరము= సహింపరాని; తెరువునన్‌= 
తోవలోనూ; డప్పిన్‌= అలసటను; పొరసినయెడన్‌= పొంది ఉన్నప్పుడూ; విడియుచోటన్‌= సైన్యం బసలోనూ; పొడుచుట= యుద్ధం 
చేయటం; ఉరవు+అగున్‌= తగినదవుతుంది. 
తాత్పర్యం: చారులను పంపించి విరోధుల మార్గాలను గూర్చి తెలిసికొనాలి. అప్పటికే వాళ్ళు దండెత్తి వస్తుంటే 
కాలుమోపటానికి వీలులేని త్రోవలలోగానీ, అలసిన సమయాలలోగానీ, దండు విడిసినపుడు గానీ వాళ్ళను చంపటం 
తగిన పద్దతి. 
ఆ. నిదురపోవుచోట నీరుదవ్వై వడ€। బడిన యెడను గూడుదడసి సొలసి 

నపుడు. జెదరియున యవసరమునఈ. బగ । వారి6 బొడిచి చెబుపవలయు నధిప! ళ్‌ 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 341 


ప్రతిపదార్హం: అధిప!= ఓ రాజా!; నిదురపోవుచోటన్‌= పడుకొని నిద్రపోతున్న చోటులో; నీరు= నీళ్ళూ; దవ్వై= దూరమై; 
వడన్‌+పడినయెడను= ఎండదెబ్బ తగిలిన సమయంలోనూ; కూడు= తిండి; తడసి= ఆలసించి; సొలసినపుడున్‌= సామ శసిల్లినపుడూ; 
చెదరిఉన్న అవసరమునన్‌= సేన అటు ఇటు చెల్దాచెదరై ఉన్నప్పుడూ; పగవారిన్‌= శత్రువులను; పొడిచి= బాధించి; చెటుప వలయున్‌= 
నశింపచేయాలి. 


తాత్త్స ర్యం: నిద్రపోతున్నప్పుడూ, నీళ్ళు దరిదాపుల్లో దొరక్క తపిస్తున్నప్పుడూ, తినటానికి తిండిలేక అలసిసాలసినపుడూ, 
సైన్యం అంతా చెల్లా చెదరైనపుడూ విరోధులను మట్టుబెట్టటం అతి సులభం. 


సీ. చెట్టును జాయియు మిట్టయు. బల్లంబు6 । గలిగినచోటు గాల్టలము నేల 
వినుము నీళ్ళును రొంపియును లేక సమవిశా । లమునైన చోటు గుజ్దముల నేల 
కమ్మి గ్రుంగక గదుగదుప రొంపులు గలు । గమి నొప్పుచోటు రథముల నేల 
యెడనెడ మ్రూంకులు మడువులు€ గల చోటు । కురునాథ! యెజుంగుము; కరుల నేల 


ఆ యేబలంబు దనకు నెక్కుడుం గలిగె న । బ్బలమునేల పోరుగలను గాంగ 
నినుండు సీతుగాలి వెనుకగా మొన నడ । పించి పొడువ సంభవించు జయము. 6 


ప్రతిపదార్థం: కురునాథా!= ఓ కౌరవరాజా! వినుము= ఆలకించుము; చెట్టును= (మ్రాను; జాయియున్‌= రాయీ; మిట్టయున్‌= 
మెరకా; పల్లంబున్‌= పల్లమూ; కలిగినచోటు= ఉన్న ప్రదేశం; కాల్బలము నేల= కాలినడకన పోయే సైన్యం ఉండే భూమిగాను; 
నీళ్ళును= జలమును; రొంపియును లేక= బురద లేని; సమవిశాలమున్‌+ఐన చోటు= చదునుగా విశాలంగా ఉన్న నేల; గుజ్జముల 
నేల= గుర్రాలు ఉండే స్థలంగానూ; కమ్మి= బండి చక్రం కమ్మి; (క్రుంగక= దిగబడిపోకుండా; గదుగదుప రొంపులు= జారుడుగల 
బురదమట్టి; కలుగమి= ఉండక; ఒప్పుచోటు= తగినచోటు; రథమునేల= రథాలు ఉండే ప్రదేశంగానూ; ఎడనెడన్‌= అక్కడక్కడ; 
('మాంకులు= పెద్ద మాకులు; మడువులు= నీటిగుంటలూ; కలచోటు= ఉన్నస్థలం; కరులనేల= ఏనుగులు ఉండే చోటునుగానూ; 
ఎణుంగుము= తెలిసికొనుము; ఏ బలంబు= ఏ సైన్యం; తనకున్‌= తనకు (ఆ రాజునకు); ఎక్కుడు కలిగెన్‌= అధికంగా ఉండునో; 
ఆ+బలము నేల= ఆ సైన్యానికి అనువైన భూమిని; పోరుకలను కాంగన్‌= యుద్ధభూమిగానూ; ఇనుండు= ఎండా; సీతుగాలి= 
చల్లటి గాలీ; వెనుకగాన్‌= వెనకబడ్డప్పుడూ అంటే తక్కువగా ఉన్నప్పుడు; మొనన్‌= సైన్యాన్ని; నడిపించి= తీసికొనివెళ్ళి; పాడువన్‌= 
పోరాడగా; జయము= గెలుపు; సంభవించున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓ కురునాథా! చెట్టూ, రాళ్ళూ, మెరకలూ, పల్దాలూ ఉండే ప్రదేశాన్ని పదాతిసైన్యానికి ఎంచుకొనాలి. 
నీళ్ళూ, బురదా లేని సమతల ప్రదేశాన్ని గుర్రాల దండుకు వాడుకొనాలి. రథచ(క్రాల కమ్మీలు దిగబడని బురదమట్టి 
నేలను రథబలంకొరకు ఉంచుకొనాలి. అక్కడక్కడా చెట్టూ, నీటి గుంటలూ ఉండేచోట గజసేనను నిలబెట్టాలి. 
రాజు దగ్గర ఏ సేన ఎక్కువగా ఉంటుందో ఆ సేనకు అనువైన భూమిని యుద్ధరంగం చేయాలి. ఎండ, చలిగాలి 
తక్కువగా ఉన్న రోజులలో దండెత్తితే జయం తప్పక కలుగుతుంది. 


చ. పలకలవార లగ్రమున. బన్న6(గ విండులవారి ఘఫోటకం 
బుల6 గరులన్‌ రథంబులను భూవర! వెన్వెనుకం గ్రమంబునన్‌ 
నిలిపిన గూడి నిల్లిన యనీకమునం గడుమంచి యోధులం 
గలయంగ నెందు నయ్యయి ప్రకారము వారల నిల్ప బల్పగున్‌. 7 


342 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; పన్నంగన్‌= యుద్దానికి సిద్రపడగా; పలకలవారలు= డాలు మొదలైన ఆయుధాలను ధరించిన 
వాళ్ళు; అ([గ్రమునన్‌= ముందునా; వెన్వెనుకన్‌= ఆ వెనుకాల వెనకాలనే; [క్రమంబునన్‌= ఒకటి తరువాత ఒకటిగా; విండులవారిన్‌= 
ధనుర్జారులను; ఘఫోటకంబులన్‌= గు[ర్రాలను; కరులన్‌= ఏనుగులను; రథంబులను= రథాలను; నిలిపినన్‌= మోహరింపచేయగా; 
కూడి నిల్ఫిన= చేరి నిల్చున్న; అనీకమునన్‌= సేనయందు; కడున్‌= మిక్కిలి; మంచి యోధులన్‌= వీరభటులను; కలయంగన్‌= 
అంతటా; ఎందున్‌= ఎక్కడైననూ; ఆ+అయి ్రకారము= ఆయా తీరుల; వారలన్‌= వాళ్ళనందరినీ; నిల్పన్‌= ఉంచటం; 
బల్పు+అగున్‌= పుష్టిమంతం అవుతుంది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! డాలు మొదలైన ఆయుధసామగ్రిని ధరించినవాళ్ళను సేనలో మొదట నడిపించాలి. 
ఆ తరువాత విండ్డు ధరించే వాళ్ళనూ, ఆ వెనక గుర్రాలసేననూ, ఆ వెనుకనే గజ బలాన్నీ, ఆ వెనువెనుకనే 
రథబలాన్నీ నిలబెట్టాలి. వాళ్లల్లో మంచి వీరులను ఏరి అక్కడక్కడా నిలిపినట్టయితే అది మరింత బలాన్ని 
చేకూరుస్తుంది. 


ఆ. బంటు లుత్స్వహించి పగణిపోయిరి పోయి । రంచు6 గడంగి బొబ్బలార్పు లెసంగ 
నతి రయమున నడరు నట్లుగ దొర సము । ద్దతి యొనర్వవలయు. దాంకుదలల. 8 


ప్రతిపదార్థం: బంటులు= సైనికులు; ఉత్సహించి= విజ్బంభించి; పగజణ= శత్రువులు; పోయిరి పోయిరి= పారిపోయారు 
పారిపోయారు; అంచున్‌= అంటూ; కడంగి= ప్రయత్నించి (పూనుకొని); బొబ్బలు+ఆర్పులు= పెద్ద అరుపులు; ఎసంగన్‌= 
ఆఅతిశయించగా (ఎక్కువ కాగా); అతిరయమునన్‌= ఎంతో తొందరగా; అడరునట్టుగన్‌= విజ్బంభిస్తున్నట్టుగా; తాతుదలల= యుద్ధం 
(ప్రారంభంలో; దొర= రాజు; సముద్ధతి= ఎక్కువైన ఉద్దృతిని (ఆర్భాటాన్ని); ఒనర్చన్‌ వలయున్‌= చేయాలి. 


తాత్పర్యం: యుద్ధం మొదలుకాగానే శత్రువులకు బెదరు పుట్టిటట్టు భటులు “శత్రువులు పారిపోయారు పారిపోయారు” 
అంటూ పెద్దపెట్టున అరుపులూ రంకెలూ వేయాలి. రాజు కూడా అపుడే విజ్భృంభిస్తున్నట్టుగా సముద్ధతి చేయాలి. 


వ. అనుటయు. గౌంతేయాగ్రజుండు శాంతనవునితో “బం ట్లెట్టివారు గావలయు?'నని యడిగిన, నతం 
డిట్లనియె. 9 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అని మాట్టాడగానే; కాంతేయ+అ([గ్రజుండు= కుంతి పెద్దకుమారుడు ధర్మరాజు; శాంతనవునితోన్‌= 
శంతను పుత్రుడు భీష్ముడితో; బంట్టు= యోధులు; ఎట్టివారు, కావలయును= ఎట్లాంటి వాళ్ళను కూర్చుకొనాలి; అని అడిగినన్‌= 
అని అడుగగా; అతండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు 'యుద్ద భటులు ఎట్లాంటి వారైతే బాగుంటుంది?” అని అడగగానే 
భీషు శడు ఇట్టా చెప్పాడు. 
తే... ఏనుంగేనుంగుం బేర్జిన టైసకమెసంగు |; నంగముల సొంపుం బులికిని సింగమునకు. 

బుట్టినట్టి యుగ్రతయును గట్టి మెజియ । వలను6 గల యోధవీరులు వలయు ననికి. 10 
ప్రతిపదార్థం: ఏనుంగు= ఏనుగు; ఏనుంగున్‌= మరో ఏనుగుతో; పేర్చినట్టు= విజృంభించేటట్టు) ఎసకమెసంగు= ఉప్పాంగు; 
అంగముల సొంపున్‌= అవయవ సమృద్దిని; పులికిని= పులికీ; సింగమునకున్‌= సింహానికీ; పుట్టినట్టి= జని శ్రంచినట్టి; ఉగ్రతయును= 


భీకరత్వమూ; గట్టి మెజయన్‌= శౌర్యాన్ని ప్రదర్శించే; వలనున్‌+కల= నేర్పు ఉన్న; యోధవీరులు= వీరులైన బంట్లు; అనికిన్‌= 
యుద్దానికి; వలయున్‌= కావాలి. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 343 


తాత్పర్యం: ఏనుగు మరో ఏనుగుతో తలపడి విజ్బృంభించేటప్పటి కండబలం, పులికీ సింహానికీ ఉన్నంత భీకరత్వం, 
తమ పౌరుషాన్ని ప్రదర్శించుకొనగల చాకచక్యం గల బంట్లు యుద్ధంలో అవసరం. 


వ. దేశ విశేషంబు లాకర్ణింపుము: గాంధార సింధు సౌవీరులు కఠారంబుల సబళంబులం బరిశ్రమంబు గలిగి 
బలశౌర్య సమగ్రులై సర్వసమరంబులకు6 జాలియుండుదు; రౌశీనరు లెల్ల కైదువులకు నేర్చి సత్వవంతులై 
యుండుదురు; ప్రాచ్యు లేనిక కయ్యంబునకు నేర్తురు; కపట యోధులై యుండుదురు; యవనులు. 
గాంభోజులును మధుర చుట్ల దేశంబులవారును గుజ్దిపు బవరంబులకు నలవడి యుండుదురు; ఘమూర్దరులు 
బ్రద్దపరుల నడిదంబులం బరిణతులై యుండుదురు; మాళవులు రథంబులు మొదలైన చతురంగ బలంబుల 
సంగరంబులం జతురులై యొక్క. డొక్కండ పెక్కండ్రకైన నోర్దియుండుదురు; గొందజంగొందఅ నిర్దేశించితి; 
మటథియు ననేకదేశంబులవారు వివిధ ప్రకారంబుల నుండుదు; రయ్యైతెఅంగు లెటింగి పెనంగించి జయంబు 
గొనునది'యనిన ధర్మనందనుండు 'జయించు సైన్యంబులం దోంచు లక్షణంబులు వినవలతు'ననవుడు భీష్టుం 
దడతని కిట్లనియె. శే 


ప్రతిపదార్థం: దేశవిశేషంబులు= దేశ విశేషాలను గూర్చి; ఆకర్షింపుము= వినుము; గాంధారసింధు సౌవీరులు= గాంధార సింధు 
సౌవీరదేశ వీరులు; కఠారంబులన్‌= కత్తులతో; సబళంబులన్‌= ఈటెలతో; పరిశమంబు+కలిగి= బాగా సాధనచేసి; బలశౌర్య 
సమ(గ్రులు+ఐ= పరాక్రమ, పౌరుషశక్తి సంపన్నులయి; సర్వసమరంబులకున్‌= ఎన్నిరకాల యుద్ధాలకైనా; చాలి, ఉండుదురు= 
సమర్భులై ఉంటారు; ఉళీనరులు= జౌశీనరదేశం వాళ్ళు; ఎల్లకైదువులకున్‌= అన్ని ఆయుధాలను ఉపయోగించటంలో; నేర్చి= 
పట్టుగలిగి; సత్యవంతులు+ఐ= బలిష్టులై; ఉండుదురు= ఉంటారు; (ప్రాచ్యులు= తూర్పుదేశీయులు; ఏనికకయ్యంబునకున్‌= గజ 
యుద్ధంలో; నేర్తురు= ఆరి తేరినవాళ్ళుగాను; కపట యోధులు+ఐ= మోసకారులైన వీరులై; ఉండుదురు= ఉంటారు; యవనులు= 
యవనదేశస్థులూ; కాంభోజులును= కాంభోజ యోధులూ; మధురచుట్ల దేశంబులవారును= మధుర చుట్టు ప్రక్కల(ప్రాంతం వాళ్ళూ; 
గుజ్జపుబవరంబులకున్‌= ఆశ్విక యుద్ధాలకు; అలవడి ఉండుదురు= తగి ఉంటారు; ఘూర్జరులు= ఘూర్జరసేనలు; బ్రద్ద్రపరులన్‌= 
ధనుర్విద్యలోనూ; అడిదంబులన్‌= కత్తీకటారులు తిప్పటంలోనూ; పరిణతులు+ఐ= చేయి తిరిగినవాళ్ళె; ఉండుదురు= ఉంటారు; 
మాళవులు= మాళవభటులు; రథంబులు= రథాలు మొదలైన; చతురంగబలంబులన్‌= నాలుగు రకాలైన యుద్ద సైన్యంతో; 
సంగరంబులన్‌= యుద్ధాల్లో; చతురులు+ఐ= నేర్చరులై; ఒక్కండొక్కండు= ఒక్కొక్కడే; పెక్కండ్రకున్‌+ఐనన్‌= చాలామందిని 
ఎదుర్కొనటానికైనా; ఓర్చి= తాళ కలిగి; ఉండుదురు= ఉంటారు; కొందణన్‌+కొందణన్‌= కొద్దిమందిని మాత్రమే; నిర్దేశించితిన్‌= 
నిరూపించి చెప్పాను; మజీయున్‌= ఇంకా; అనేక దేశంబులవారు= ఎన్నో దేశాలవాళ్ళు; వివిధ ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; 
ఉండుదురు= ఉంటారు; ఆ+ఆ+తెజంగులు= ఆయా పద్దతులు; ఎజింగి= తెలిసికొని; పెనంగించి= పోరాడేటట్టు చేసి; 
జయంబున్‌= గెలుపును; కొనునది= చేపట్టాలి; అనినన్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; జయించు= విజయం సాధించే; 
సైన్యంబులన్‌= సేనలలో; తోయ= కనబడే; లక్షణంబులు= ఆనవాళ్ళను; వినవలతున్‌= వినాలని ఉన్నది; అనవుడున్‌= అని 
అనగానే; భీష్ముండు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= మాట్లాడాడు. 


తాత్పర్యం: ఇక ఆయాదేశాల వీరభటుల స్వభావాలు ఎట్టా ఉంటాయో చెప్పుతాను వినుము. గాంధార, సింధు, 
సౌవీర దేశవీరులు కత్తులతో ఈటెలతో బాగా సాధన చేసిన వాళ్ళు. వీళ్ళు ఏ యుద్ధం చేయటానికైనా సంసిద్దులే. 
జొశీనరదేశంవాళ్ళు అన్ని ఆయుధాలను పట్టగలిగే సత్తువ కలవాళ్ళు, పుష్టికలవాళ్ళు. తూర్పుదేశం సేనలు ఏనుగులు 
ఎక్కిచేసే యుద్దాలలో ఆరితేరినవాళ్ళు. వీళ్ళు గదాయుద్ధంలోనూ మంచి ఘటికులు. యవనులు, కాంభోజులు, 
మధుర చుట్టూ ఉన్నదేశాలవాళ్ళు గుర్రాలనెక్కి చేసే యుద్ధంలో మంచి పట్టుగలవాళ్ళు. ఘూర్జరులు బాణం 


ర్రెడ్తడ్ష శ్రీమదాంధ్ర నుహాభారతము 


విసరటంలో, కత్తులూ, కటారులూ తిప్పటంలో చేయితిరిగినవాళ్ళు. మాళవులు రథ, గజ, అశ్వ, పదాతిదళాల పోరులో 
పండబారిన వాళ్ళు. ఒక్కొక్కడు వేలమంది పెట్టు. ఇంతదాకా నీకు చాలా కొద్ది మందిని గూర్చి మాత్రమే తెలిపాను. 
ఇంకా అనేక దేశాలసేనలు ఎన్నో యుద్ధవిధానాలలో మంచి నేర్పరులై ఉంటారు. ఆయా యుద్దపు మెలకువలు 
తెలిసికొని ఎదిరించి. విజయాన్ని సాధించాలి" - అని అనగానే ధర్మరాజు 'జయం సాధించే సేన ఏ లక్షణాలతో 
ఉంటుందో చెప్పమనగానే భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


ధర్మజునకు భీష్కుండు శకునాపశకునములు దెలుపుట (సం. 12-103-2) 


క. _. సైనికుల మనము లుత్సా । హానూనము లగుచునుండు, హయహేషణముల్‌ 
వీనులకును సొగియించు, గ । జానీకము లుబ్బు విజయ మగు సైన్యమునన్‌. 12 


ప్రతిపదార్థం: విజయము+అగు= జయం కలిగే; సైన్యమునన్‌= సేనలో; సైనికుల= సేనలయొక్క; మనములు= మనస్సులు; 
ఉత్సాహ= సంతోషంతో; అనూనములు= తక్కువకానివి అంటే మరింత ఆనందించేవి; అగుచున్‌= అవుతూ; ఉండున్‌= ఉంటాయి; 
హయ= గుర్రాల; హేషణముల్‌= సకిలింతలు; వీనులకునున్‌= చెవులకు (వినటానికి); సొగియించున్‌= ఇంపు కలిగిస్తాయి; 
గజ+అనీకములు= ఏనుగుల దండు; ఉబ్బున్‌= విజృంభిస్తుంది. 


తాత్పర్యం: జయం లభించే సేన మంచి ఉత్సాహంగా ఉంటుంది. గు[ర్రాల సకిలింతలు చెవికి ఇంపుగా వినిపిస్తాయి. 
ఏనుగుల గుంపు విజ్బంభిస్తుంది. ఇవి గెలుపునకు సూచకాలు. 


క. మృగములు. బక్షులు ననులో ।; మగతిం జరియించు, వెనుక మందానిలు. డిం 
పుగ వచ్చి మెలంగు6 గడు మే । లగుమాటలు వొడము గెలుచునట్టి బలమునన్‌. 13 


ప్రతిపదార్హం: గెలుచు+అట్టి= జయం ప్రాప్తించే; బలమునన్‌= సైన్యంలో; మృగములున్‌= మెకాలూ; పక్షులున్‌= పిట్టలూ; 
అనులోమగతిన్‌= సవ్యం అయిన పోకడలతో; చరియించున్‌= తిరుగుతాయి; వెనుకన్‌= తరువాత; మందానిలుండు= పిల్లగాలి; 
ఇంపుగన్‌= హాయిగా; వచ్చి= తాకి; మెల(గున్‌= విసరును; కడుమేలు+అగు= ఎంతో మంచిని కోరే; మాటలు= సల్లాపాలు; 
పొడమున్‌= పుట్టుతాయి (వినిపిస్తాయి). 

తాత్పర్యం: విజయం చేకూరుతుం దనటానికి గుర్తుగా జంతువులూ పక్షులూ అనుకూలంగా తిరుగుతాయి. 
చిరుగాలులు వీస్తూ సంతోష పెట్టుతాయి. సైన్యంలోనుండి శుభంకరమైన పల్కులే వినిపిస్తాయి. 


క. _ వెలడు నెడందెలివితోన | గ్నులు వలపల సుడియు శిఖల6 గొమరగు€ దూర్యం 
బులు గంభీరధ్వనులం । జెలంగును జయము గొనునట్టి సేనం గుమారా! 14 


ప్రతిపదార్హం: కుమారా!= ఓ బిడ్డా! జయము= గెలుపు; కొనునట్టి= చేపట్టే; సేనన్‌= సైన్యంలో; వెలడు= బయలుదేరే; ఎడన్‌= 
సమయంలో; తెలివితోన్‌= ప్రకాశంతో (తేజస్సుతో); అగ్నులు= నిప్పులు; వలపల= కుడివైపుగా; సుడియు= తిరిగే (వ్యాపించే); 
శిఖలన్‌= మంటలతో; కొమరు+అగున్‌= ఒప్పుతాయి; తూర్యంబులు గంభీరధ్వనులన్‌= వాద్యాలు పెను మోతలతో; చెలయగున్‌= 
మారోగుతాయి. 

తాత్పర్యం: ఓ బిడ్డా! విజయం పొందే సేన సమరానికి సాగిపోయేటప్పుడు అన్నిజ్యాలలు ఎ(ర్రగా కుడివైపుగా 
మండుతాయి. యుద్ధ భేరీలు ధణధణమంటూ భోరున (మోగుతాయి.” 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 345 


క. _ అని చెప్పి మజియు నతం డి । ట్లను 'ముట్టిన పగజసొంపునడంచుట యొప్పున్‌ 
విను కయ్యమునకుం గాల్హ । వ్వినం బాటిలు దురిత మెట్టి విభునకు నైనన్‌. 15 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; మజియున్‌= మళ్ళీ; అతండు= భీష్ముడు; ఇట్టు= ఇట్టా; అనున్‌= పలికాడు; ముట్టిన= 
చుట్టుముట్టిన; పగజ= శత్రువులయొక్క; సొంపున్‌= పెంపును; అడంచుట= అణగదొక్కటం (నశింపచేయటం); ఒప్పున్‌= తగి 
ఉంటుంది; విను= ఆలకించుము; కయ్యమునకున్‌+కా బ్రవ్వినన్‌= యుద్దానికి సిద్ధపడితే; ఎట్టి= ఎంతటి; విభునకున్‌= దొరకైనా; 
దురితము= పాపం; పాటిలున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు తిరిగి ఇట్టా అన్నాడు. అయితే ఊరకనే ఎదుర్కొన్న శత్రువుల పొగరు అణచటం 
మంచిదే. ఇంకొక విషయం కూడా బాగా వినుము. తనకు తానై యుద్దానికి తలపడితే మాత్రం ఎట్లాంటి రాజుకైనా 
పాపం చుట్టుకొంటుంది. 


క. చెజటువు నడు మవిసినను బెను । వెలి మెకములు సెదరినను వివేకనిధీ! యు 
క్కజీ బహుళసైన్య మథిముటి6 ।; బఅచిన నాంగంగ రాదు బలియుర కైనన్‌. 16 


ప్రతిపదార్థం: వివేకనిధీ!= జ్ఞానంగల ధర్మరాజా!; చెజువు= చెరువుకట్ట; నడుము= నట్టనడిమి భాగం; అవిసినను= గండిపడినా; 
పెనువెజన్‌= మిక్కిలి భయంతో; మెకములు= జంతువులు; చెదరినను= అటూ ఇటూ పారిపోయినా; ఉక్కు+అజి= శక్తిలేక; 
బహుళసైన్యము= అధికమైన; అజీముజిన్‌= తత్తరపాటుతో ఎక్కడివక్కడ; పజచినన్‌= పరుగులు పెట్టినా; బలియురకున్‌+ఐనన్‌= 
ఎంతటి బలవంతులకైనా; ఆంగంగన్‌= ఆపటం; రాదు= కుదరదు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నడిగట్టు తెగిన చెరువునీళ్ళను, బెదరి పారిపోయే [క్రూరమృగాలను, యుద్దం చేసే 
ఓపికలేక పిరికితనంతో పారిపోయే సైన్యాన్ని అడ్డుకొనటం ఎట్టాంటి మహామహుడికైనా తగదు. 


క. విను కొందజైనం గడు. దెం । పున మార్మొని కడిమి మీటి పొంగి యడరినన్‌ 
మొన యెంతయైైన విజుగుం; । జనునే కయ్యంబు వొడువ శక్తుల కైనన్‌. 17 


ప్రతిపదార్థం: విను= వినవలసింది; కొందణు+ఐనన్‌= కొద్దిమంది అయినా; కడున్‌+*తెంపునన్‌= ఎంతో సాహసంతో; మార్కొని= 
ఎదురొడ్డి; కడిమిమీజి= మించిన పరాక్రమంతో; పొంగి= ఉబ్బి; అడరినన్‌= విజృంభించగా; మొన= సైన్యం; ఎంత+ఐనన్‌= ఎంత 
పాటిదైనా; విలుగున్‌= ఓడుతుంది; శక్తులకున్‌+ఐనన్‌= ఎంతటి సమర్జుల (నేర్పరుల)కైనా; కయ్యంబు= పోరు; పొడువన్‌*చనునే?= 
కలిగించటం తగునా? 


తాత్పర్యం: ఒక విషయం వినుము. సైన్యంలో కొద్దిమంది అయినా తెగించి ఎంతో పరాక్రమంతో ఎంతో ఉత్సాహంతో 
విరుచుకుపడితే ఆ సైన్యం ఎంత పాటిదైనా చెల్దాచెదరైపోతుంది. ఎంత సామర్థ్యం కలవాళ్ళకైనా పోరాడటం సరైన 
పద్ధతి కాదు. ఎక్కువ సైన్యం ఉంటేనే జయించటం సాధ్యం అనుకొనకూడదు. (ఒకొక్కప్పుడు తక్కువ సైన్యం 
ఉన్నా జయించవచ్చని భావం). 


క. క్షమ మేలగు; నైన నతి, క్షమ దైన్యము. దెచ్చు నెదురు గర్వించినం గ 
య్యము వొడిచి గెలిచి యరిశే। షమునెడ సదయక్షమా విశదు6 డగు టొప్పున్‌. 18 


346 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: క్షమ= ఓర్పు; మేలు+అగున్‌= మంచిదే అవుతుంది; ఐనన్‌= అయినా; అతిక్షమ= మితిమీరిన సహనం; దైన్యమున్‌= 
తక్కువతనాన్ని; తెచ్చున్‌= తెచ్చిపెట్టుతుంది; ఎదురు= పగవాడు; గర్వించినన్‌= గర్వపడితే; కయ్యము+పొడిచి= పోరుపెట్టుకొని; 
గెలిచి= జయించి; అరిశేషము+ఎడన్‌= మిగిలిన శత్రువుల విషయంలో; సదయ= కరుణతో కూడిన; క్షమావిశదుండు+అగుట= 
ఎంతో ఓర్పు కలిగి ఉండటం; ఒప్పున్‌= ఒప్పుతుంది. 


తాత్పర్యం: ఓ రాజా! ఓర్పు వహించటం మంచిదే కాని [శ్రుతిమించిన సహనం ధదైన్యానికి త్రోవతీస్తుంది. 
పగవాడు పొగరుబోతు అయితే యుద్దంచేసి గెలవాలి. మిగిలిపోయిన శత్రువులపట్ట ఎంతో శాంతి, దయా 
కనబరచాలి.” 


రాజు పగణయెడ నుండవలయు విధము (సం. 12-104-2) 


వన. అనిన నప్పాండవోత్తముండు 'పుడమిజేయ పగఅయెడ నెట్టివాండు గావలయు?ిననవుడు నా భూపతితో 
భీష్ముండు “బృహస్పతి దివస్పతి కెజింగించిన తెఖం గుపదేశించెద' నని యి ట్లనియె. 19 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన భీషు ]డితో; ఆ+పాండవ+ఉత్తముండు= ఆ పాండవులలో ముఖ్యుడైన ధర్మరాజు; పుడమిటేండు= 
భూపతి (రాజు); పగజు+ఎడన్‌= విరోధులపట్ల; ఎట్టివాండు= ఎట్టాంటివాడు; కావలయున్‌= అయి ఉండాలి; అనవుడున్‌= అనగానే; 
ఆ భూపతితోన్‌= ఆ రాజుతో; భీష్ముండు= భీష్ముడు; బృహస్పతి= దేవతల గురువు; దివస్పతికిన్‌= స్వర్గానికి రాజైన ఇంద్రుడికి; 
ఎటింగించిన= తెలిపిన; తెజంగు= విధానం; ఉపదేశించెదను= బోధపరుస్తాను; అని= అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడితో ధర్మరాజు 'రాజు విరోధుల విషయంలో ఎట్లా ప్రవర్తించాలి?” అని అడిగాడు. భీష్ముడు 
“ఒకప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పినట్టుగానే నీకూ చెప్పుతాను విను'మని ధర్మరాజుతో ఇట్లా చెప్పటం 
ప్రారంభించాడు. 


చ. విను మరి6 జంపనుం జెజటుప వేచుట లెస్స; ప్రతాప భాషణం 
బున వెడ నుల్లికుట్టులను బొంకుల వాని గలంగఈ జేసి రేం 
చినం దన పూయు దప్పు నజసేయని చందము నమ్మి యున్న చా 
డ్పును మెజియంగ. బల్కుచు€ గడున్‌ మది నమ్మకయుండఈ. గాం దగున్‌. 20 


ప్రతిపదార్థం: వినుము= వినుము; అరిన్‌= పగవాడిని; చంపనున్‌= చంపటానికి; చెటుపన్‌= పాడు చేయటానికి; వేచుట= ఎదురు 
చూడటం; లెస్స= మంచిది; (ప్రతాప భాషణంబునన్‌= కరకు మాటలతోనూ; వెడన్‌= పొల్లుకూతలతోనూ; ఉల్లికుట్టులను= సూటిపోటి 
మాటలతోనూ; బొంకులన్‌= అబద్దాలతోనూ; వానిన్‌= పగవాడిని; కలంగన్‌+చేసి= కలవర పెట్టి; రేంచినన్‌= రెచ్చిపోగా; తన= 
తనదైన; పూయపు= ప్రయత్నం; తప్పున్‌= చెడిపోతుంది; అజ చేయని చందమున్‌= దగా చేయని పద్ధతితో; నమ్మి+ఉన్న= నమ్మకం 
పెట్టుకొన్న; చాడ్పును= తీరును; మెజయంగన్‌= ఒప్పేటట్టు (వ్యక్తమయ్యేటట్టు; పల్కుచున్‌= మాట్లాడుతూ; కడున్‌= మిక్కిలి; 
మదిన్‌= మనస్సులో; నమ్మక= విశ్వసించకుండా; ఉండంగాన్‌+తగున్‌= ఉండటం మంచిది. 

తాత్పర్యం: పగవాడిని తుదముట్టించాలన్నా, పాడుచెయ్యాలన్నా అనువుకొరకు వేచి ఉండాలి. అంతేకాని కరుకుగా 
మాట్టాడిగాని, వ్యర్థంగా మాటలాడిగానీ, పుల్లవిరుపు మాటలాడిగాని, అబద్దా లాడిగాని వాళ్ళను కలవరపెట్టకూడదు. 


అట్లా రెచ్చగొడితే తాను తలపెటిిన (ప్రయత్నాలకు అడ్డుపుల్లలు పడతాయి. వాళ్ళను మోసగించని రీతిలో నమ్మినట్లు 
౮౧ లయ ౮5 ధ్యా ౯ 
మాటలలో కనబరచాలి. కాని, లోపల ఏ మాత్రమూ నమ్మకం పెట్టుకొనకూడదు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 3డ్మ7 


చ. లఅరిపయి వీశనెత్తి చనునప్పుడు. దేనియ లుట్టు నట్లుగా 
నరపతి వాని వారలు వినం బ్రియమాడుట మేలు; పక్షి దా6 
దిరముగ6 జేయంగా మృగము తేంకువ వాపను వేంటటకాండు త 


త్వరములు సూపికాదె తుది6 జంప. దెగుం దనబారి. బాటినన్‌. 21 


ప్రతిపదార్హం: అరిపయిన్‌= శత్రువుమీదికి; వీంళన్‌= పరాక్రమంతో; ఎత్తి= దండెత్తి; చను+అప్పుడున్‌= వెళ్ళేటప్పుడు; 
నరపతి= రాజు; వాని వారలు= వాళ్ళవాళ్ళు; వినన్‌= వినేటట్టు; తేనియలు= తీయదనం; ఉట్టునట్టు+కాన్‌= ఉట్టిపడేటట్టుగా; 
'ప్రియము= ఇచ్చకాలు; ఆడుట= పలకటం; మేలు= బాగు; వేటటగాండు= బోయ; తనబారిన్‌= తన గురి (దృష్టి) నుండి; 
పాజీనన్‌= తప్పుకొనిపోగా; తాన్‌= తాను (బోయ); పక్షిన్‌= పిట్టను; తిరముగన్‌= స్థిరంగా (కదలకుండేటట్టు); చేయంగాన్‌= 
చేయటానికి; మృగము= జంతువు; తేంయవ= భయం; పాపను అని= పోగొట్టటానికి; తద్‌= ఆయా పిట్టలయొక్క, 
జంతువులయొక్క; స్వరములు= కూతలు(అరుపులు); చూపి= కలిగించి; తుదిన్‌= చివరకు; చంపన్‌= ప్రాణం తీయటానికి; 
తెగున్‌+కాదె!= సాహసించును కదా! 


తాత్పర్యం: తన గురినుండి తప్పించుకొని తన స్థానంలో దిటవుగా ఉన్న స జంతువుకూ కలిగే భీతిని 
పోగొట్టటానికి ఆయా పక్షుల జంతువుల కూతలూ అరుపులూ పెట్టించి రప్పించి, చివరకు వాటి (ప్రాణాలు తీయటానికి 
బోయవాడు పూనుకొంటాడు. అట్టాగే పగవాడి మీదికి పోయేటప్పుడు రాజు వాళ్ళ దగ్గరి వాళ్ళు వినేటట్టు తీయగా 
కమ్మగా ఇచ్చకాలాడి తప్పించుకొన్న శత్రువును రప్పించి చంపటం తగిన వ్యవహారం అనిపించుకొంటుంది. 


విశేషం: అలం: నిదర్శనం. 


ఉ.  వేమటు శత్రునిం బరిభవించుట, రిత్తకు రిత్త వైరముం 
దా మది. బెట్టికోలు సుఖతంత్రము గాదు, సుసంధికాలమున్‌ 
సీమ దగంగ రూపడంగం జేయుటయున్‌ వల; దగ్గమైన వా€ 
దేమెయి నైన వధ్యు డను నిట్టి వినిశ్చయ మాత్మం గల్గుటన్‌. 22 


ప్రతిపదార్ధం: అగ్గము+ఐనవాండు= స్వాధీనుడైనవాడు; ఏమెయిన్‌+ఐనన్‌= ఎట్టాగైనా; వధ్యుండు= చంపదగినట్టివాడు; అను+ఇట్టి= 
అనేటి; వినిశ్చయము= గట్టి భావం; ఆత్మన్‌= తనలో; కల్షుటన్‌= కలిగి ఉండటం వలన; వేమయు= మాటిమాటికి; శత్రునిన్‌= 
పగవాడిని; పరిభవించుట= అవమాన పరచటం; రిత్తకు రిత్త= నిష్కారణ; వైరమున్‌= విరోధాన్ని (పగను); తాన్‌= తానుగా; మదిన్‌= 
మనస్సులో; పెట్టికోలు= పెట్టుకొనటం; సుఖతం[త్రము+కాదు= క్షేమమైన ఉపాయం కాదు; సుసంధికాలమున్‌= చక్కగా ఒక 
ఒప్పందానికి వచ్చే సమయానికి; సీమః= ఎల్లను (సరిహద్దును); తగంగన్‌= ఒప్పిదంగా; రూపు+అడంగన్‌+చేయుటయున్‌= రూపు 
మాపుచేయటం; వలదు= ఒప్పదు. 

తాత్పర్యం: చేజిక్కిన శత్రువును ఎట్టాగైనా జయించవచ్చనే గట్టి నిర్ణయాన్ని లోపలపెట్టుకొని పగవాడిని అదే పనిగా 
అవమానించటం, ఎపుడూ పగతో ఉండటం సరైన సంధి కుదుర్చుకొనే సమయంలో, రాజ్యపు సరిహద్దులను 
నామరూపాలు లేకుండా చేయటం అనేవి తగని పనులు. 


క. _ కాల విపర్యయమున నర । పాలుండు దా మైొక్కియైనం బగతు గలిసి త 
ఛ్లీలమెటింగి తతియైనం । గాలునిపురి కనుచునది సుకరముగ వానిన్‌. 23 


348 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కాల విపర్యయమునన్‌= కాలం కలిసిరానపుడు; నరపాలుండు= రాజు; తాన్‌+మొైక్కి+ఐనన్‌= తనకు తానుగా 
నమస్కరించి అయినా; పగతున్‌+కలిసి= శత్రువుతో కూడి; తద్‌+శీలమున్‌= అతడి నడవడిని; ఎటింగి= తెలిసికొని; తటి+ఐనన్‌= 
సమయం వచ్చినప్పుడు; వానిన్‌= ఆ విరోధిని; సుకరముగన్‌= మిక్కిలి తేలికగా; కాలునిపురికిన్‌= యమునిపట్టణానికి; అనుచునది= 
పంపాలి. 


తాత్పర్యం: శత్రువునకు కాలం అచ్చివచ్చినప్పుడు తనకు తానుగానే మొక్కుకొని అయినా లొంగిపోవాలి. అతడితో 
కలిసిపోవాలి. అతడి నడతను పసిగట్టాలి. తనకు కాలం కలిసిరాగానే పగవాడిని చాల అనాయాసంగా చంపాలి. 


క. అనదతనంబును, బెడిదపు.। దనమును లేకుండ. బర౦గి దరి యొత్తెడు నే 
అునుబోలె నొత్తవలయును । మనుజేంద్రుండు మార్తురం గ్రమంబున నధిపా! 24 


ప్రతిపదార్దం: అధిపా!= ఓ రాజా!; మనుజ+ఇంద్రుండు= మనుష్యులలో ఉత్తముడైన రాజు; మార్తురన్‌= విరోధులను; క్రమంబునన్‌= 
మెల్లగా; అనదతనంబును= దీనత్యాన్నీ; బెడిదపు. దనమును= కరకు తనాన్నీ; లేక ఉండన్‌= ఏమాత్రం కనపడనీయకుండా; 
పర6గి= ఒప్పి; దరి= ఒడ్డును; ఒత్తెడు= ఒరసికొనే; ఏలును+పోలెన్‌= నదివలె; ఒత్తవలయును= ఆక్రమించాలి. 
తాత్పర్యం: పగవాడిమీద రాజు ఎంతో జాలిపడినట్టుగాని, ఎంతో దురుసుగా ఉన్నట్టుగాని బయటపడకూడదు. 
ఒడ్డును దాకి మెల్లగా దానిని కోసి విస్తరించే నది మాదిరిగా శత్రువులను మెల్లమెల్లగా ఆ(క్రమించుకొనాలి. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ పెక్కంద్రతోడ నీరస । మొక్క తటిన కొనక తటింది యున్న పగతుతో 
నుక్కాడి బంధుభావము. । దక్కటి పగణయెడ వలయు. దా నెఅథపంగన్‌. 25 


ప్రతిపదార్థం: పెక్కండ్ర తోడన్‌= చాలా మందితో; ఈరసము= ద్వేషం; ఒక్కతజిన= ఒకేసారే; కొనక=తెచ్చుకొనక; తటింగి+ఉన్న= 
తగ్గి ఉన్న (బలహీనపడి ఉన్న); పగతుతోన్‌= శత్రువుతో; ఉక్కాడి= పగగొని; తక్కటి= తక్కిన; పగటు+ఎడన్‌= విరోధుల పట్ట; 
బంధుభావము= చుట్టరికాన్ని; తాన్‌= తాను; నెజపంగన్‌ వలయున్‌= కనబరచాలి. 


తాత్పర్యం: ఒకేసారి ఎక్కువమందిమీద ద్వేషం పెట్టుకొనకూడదు. తగ్గి ఉన్న పగవాడిపై పగబట్టాలి. కాని, మిగతా 
శత్రువులతో ఆత్మీయంగా మెలగాలి. 


కాలకవృక్షీయ మహాముని క్షేమదర్శికి. జెప్పిన హితవాక్యములు (సం. 12-105-2) 


వు అనిన శంతనుపుత్రుతో నజాతశత్రుండు 'నిజపరివారదోషంబున నైనను, బరులచేత నేనియు, సంపద 
సెడుట నాపదం బొరసిన ధరణీశుండు నెవ్వగ నెవ్విధంబునం బాపికొను? నెజింగింపు'మనుటయుం. “దొల్లి 
కోసల పతియైన క్షేమదర్శి విదేహపతిచేత భూమి. గోల్పోయి వగంబొంది, మున్నుదనకు మంత్రియై యుండి 
తాను రాజ్యంబుసేయుచుండు బరమశాంతి నొంది వననంబునకుం జనిన కాలకవృక్షీయు నాశ్రయించి, యిట్ల 
యడిగిన నమ్మనుజపతికి నమ్మునిపతి సెప్పెిన వాక్యంబులు సెప్పెద విను మని యక్కురుపితామహుం 
డిట్లనియె. 26 


ప్రతిపదార్హం: అనినన్‌= అని చెప్పగా; శంతను పుత్రుతోన్‌= భీష్ముడితో; అజాతశత్రుండు= ధర్మరాజు; నిజపరివార= 
సొంతపరిజనంయొక్క; దోషంబునన్‌+ఐనన్‌= తప్పిదంవలన అయితేనేమి; పరులచేతన్‌+ఏనియున్‌= ఇతరుల వలన అయితేనేమి; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 3శ్ష0 


సంపద= రాజ్యసంపత్తి; చెడుటన్‌= కోల్పోవటంచేత; ఆపదన్‌= కష్టాన్ని; పొరసిన= పొందిన; ధరణీ+-ఈశుండు= రాజు; నెజ+వగన్‌= 
ఎక్కువ దుఃఖాన్ని; ఏ విధంబునన్‌= ఎట్టా; పాపికొనున్‌?= పోగొట్టుకొంటాడు; ఎటింగింపుము= తెలియచెప్తుము; అనుటయున్‌= 
అనగానే; తొల్లి= ఆనాడు (అపు డెప్త్పుడో); కోసలపతి+ఐన= కోసలదేశం రాజైన; క్షేమదర్శి= క్షేమదర్శి అనేవాడు; విదేహపతిచేతన్‌= 
విదేహదేశపు రాజుచేత; భూమిన్‌= రాజ్యాన్ని; కోల్పోయి= పోగొట్టుకొని; వగన్‌+పొంది= విచారించి (బాధపడి); మున్ను= మునుపు; 
తనకున్‌= తనకు; మం(త్రిఐ+ఉండి= మంత్రిగా ఉండి; తాను రాజ్యంబు చేయుచున్‌+ఉండన్‌= తాను పరిపాలిస్తుండగా; పరమ= 
మిక్కిలి; శాంతిన్‌+*ఒంది= ఓర్పు వహించి; వనంబునకున్‌= అడవిలోనికి; చనిన= వెళ్ళిన; కాలకవృక్షీయున్‌= కాలకవృక్షీయుడిని; 
ఆ(శ్రయించి= నీడన ఉండి; ఇట్టు= ఇట్టా; అడిగినన్‌= అడుగగా; ఆ మనుజపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మునిపతి= ఆ మునిరాజు; 
చెప్పిన= ఆడిన; వాక్యంబులు= మాటలు; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము+అని= వినవలసినదని; ఆ కురుపితామహుండు= 
ఆ కురువంశీయుల తాత భీష్ముడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడితో ధర్మరాజు 'సొంత బలగంవలననో ఇతరులవలననో రాజ్యం కూలిపోయి అగచాట్లు పడే 
రాజు తన బాధను ఎట్లా దిగమింగుకొనాలో చెప్పవలసింది అనగానే 'కోసలదేశపు రాజు క్షేమదర్శి విదేహదేశపు 
రాజు చేతిలో రాజ్యాన్ని పోగొట్టుకొని చాలా వెత పొందాడు. ఇంతకు మునుపు తాను పరిపాలించేటప్పుడు మంత్రిగా 
ఉండి, అడవులలోనికి వెళ్ళిన కాలకవృక్షీయుడి నీడపట్టున చేరి, నీ వడిగినట్టే అడిగాడు. ఆ రాజునకు ఆ ముని 
చెప్పిన విషయాలే నీకు వినిపిస్తాను. ఆలకించుము అని భీష్ముడు ఇట్టా అన్నాడు. 


తే. అర్జవంతుండై భోగంబు లనుభవించు | చున్నయప్పుడ యిది యిట్టులుండనేర; 
దస్థిరమ; తాను లోనుగానని యెజుంగు । నతండు వగంబొంద౦ డేది యెట్లెన నధిప! 27 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! అర్ధవంతుండు+ఐ= ధనవంతుడై; భోగంబులు= సుఖాలు; అనుభవించుచున్‌+ఉన్న+అపుడు+అ= 
పొందుతున్న సమయంలోనే; అది= ఆ ధనం; ఇట్టులు= ఈ తీరులో; ఉండన్‌+ఏరదు= ఉండదు; అస్థిరమ= నిలకడలేనిది; 
తాను= తనకు తానుగా (నాకు నేనుగా); లోనుగాను= లోబడను; అని ఎజుంగు+అతండు= అని తెలిసికొనేవాడు; ఏది ఎట్టు+ఐనన్‌= 
ఏది ఎట్టా జరిగినా; వగన్‌ పొందండు= బాధనాందడు (విచారించడు). 


తాత్పర్యం: ఓ కోసలరాజా! బాగా డబ్బుండి సమస్త సుఖాలూ అనుభవించేటప్పుడు 'డబ్బు ఎపుడూ ఇట్లాగే ఉండదు. 
అనిత్యమైనది. దానికి నేను బానిసను కాకూడదు” అని అనుకొనే రాజునకు ఏది ఎట్టా జరిగినా అంటే డబ్బు ఉన్నా 
పోయినా చీకూ చింతా ఉండదు. 


క. _ కానియటు లుండి నెటిం బడు; । నైన తెజంగు దోంచి మాయమగు; నిబ్బంగిన్‌ 
మానసమున కుబ్బు వగయు.। దే నోపుం బనులు; బుధుండు దేలండు రెంటన్‌. 28 


ప్రతిపదార్థం: పనులు= కార్యాలు; కాని అటులు+ఉండి= కావేమో అన్నట్టు ఉండి; నెజీన్‌+పడున్‌= సిద్దిస్తాయి; ఐన తెజంగు 
తోంచి= పని ఫలిస్తుందేమో అనేటట్టు కనబడి; మాయము+అగున్‌= కాకపోవచ్చును; ఈ భంగిన్‌= ఇట్టా; మానసమునకున్‌= 
మనస్సునకు; ఉబ్బున్‌= సంతోషాన్ని; వగయున్‌= దుఃఖాన్ని; తేన్‌+ఓపున్‌= తెచ్చిపెట్టగలవు; బుధుండు= పండితుడు; రెంటన్‌= 
సుఖదుఃఖాలు రెంటి విషయంలోనూ; తేలండు= పైకి తేలడు. 


తాత్పర్యం: ఒకొక్కపని కాదేమో అనిపించి చటుక్కున నెరవేరుతుంది. ఒకొక్కపని అయితీరుతుం దనిపించి 
కాకపోవచ్చును. పని ఫలిస్తే మనస్సుకు సంతోషాన్నీ, ఫలించనపుడు విచారాన్నీ కలిగిస్తుంది. మంచీ చెడ్డా తెలిసినవాడు 
మాత్రం ఈ రెంటి విషయంలోనూ ఎక్కడా బయటపడడు. 


350 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: యథాసంఖ్యం. 


క. జననీజనకులును సుహృ । జ్ఞనులును దెగునపుడు గావ జనమి దెలియదే 
ధనములు వారల కంటెనె ।; మనుజేశ్వర! వగపు వాని మగిడించునొకో! 29 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్చర!= రాజా! జననీ జనకులును= తల్లిదండ్రులును; సుహృద్‌+జనులును= నేస్తగాండ్రును; 
తెగు+అపుడు= చచ్చిపోయేటప్పుడు; కావన్‌+చనమి= కాపాడుకొనలేకపోవటం; తెలియదే?= తెలియదా?; ధనములు= సంపదలు; 
వారలకంటెన్‌+ఏ= ఆ తల్లిదం[డ్రులు మొదలైన వారికంటే ఎక్కువా; వగపు= దుఃఖం; వానిన్‌= వారిని; మగిడించు+ఒకొ!= 
మళ్ళిస్తుందా ఏమి? మళ్ళించదు. 

తాత్పర్యం: ఓ రాజా! చనిపోతున్న తల్లిదండ్రులను ఆప్తులను కాపాడుకొనలేమని తెలిసినపుడు ధనాన్ని ఎట్టా 
రక్షించుకొనగలం? డబ్బు వారికంటె గొప్పదా? బాధపడినందువలన వారిని తిరిగిపొందలేం. (అశాశ్వతమైన వాటిని 
గూర్చి వగచి ప్రయోజనంలే దని పిండితార్థం). 


క. _ గతమునకును వగవ కనా । గతమునకును నోరుదెజిచి కడు€ గోరక దీ 
నత బొందక దైవం బే। గతింబుచ్చిన దానం బోదు గా కనవలయున్‌. 30 


ప్రతిపదార్దం: గతమునకును= జరిగిపోయినదానికి; వగవక= విచారించక; అనాగతమునకును= రాబోయే దానినిగూర్చి; నోరు+తెజచి= 
ఆశపెట్టుకొని; కడున్‌+కోరక= ఎక్కువ ఆపేక్షించకుండా; దీనతన్‌= దీనావస్థను; పొందక= చెందక; దైవంబు= విధి; ఏ గతిన్‌= ఏ 
తీరున; పుచ్చినన్‌= ఆదేశిస్తే) దానన్‌= దానితో; పోదున్‌+కాక= నడచుకుంటాను గాక; అనన్‌ వలయున్‌= అని అనుకోవాలి. 

తాత్పర్యం: అయిపోయినదానిని గూర్చి విచారించి ప్రయోజనం లేదు. కాబోయే వాటిని గూర్చి ఆశ పనికిరాదు. 
దైన్యాన్ని దరిదాపులకు రానీయరాదు. దైవం ఎట్లా నడిపిస్తే అట్టా నడవక తప్పదు - అనే నిశ్చయానికి రావాలి. 


క. _ వెరవును లావును గలిగిన | పురుషులు లేరెట్లు లోకమున; నెవ్వరికిన్‌ 

సిరి శాశ్వతంబె? యని వగ6। బొరయండు ధీరుండు కలిమి పోకకు నధిపా! 31 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; వెరవును= య్యుక్తినీ; లావును= శక్తినీ; కల్గిన= కలిగి ఉన్న; పురుషులు= మనుష్యులు; లోకమునన్‌= 
ప్రపంచంలో; ఎట్టున్‌ లేరు= ఎట్టాగైనా ఉండకపోరు; ఏ+వారికిన్‌= ఎవరికైనా; సిరి= సంపద; శాశ్వతంబె?= నికరమా?; అని= 
అనుకొని; కలిమి పోకకున్‌= సిరి తరిగిపోయినందుకు; వగన్‌= విచారాన్ని; ధీరుండు= ధైర్యం కలవాడు; పొారయండు= పొందడు. 


తాత్పర్యం: ఓ రాజా! లోకంలోని మానవులంతా శక్తియుక్తులు కలిగినవాళ్ళే. వాళ్ళకంతా ఐశ్వర్యం స్థిరంగా అట్టాగే 
ఉన్నదా! అనుకొని సంపద పోయినందుకు విచారించకుండా గుండె దిటవు కలవాడు ఏ మాత్రం చింతించడు. 
(లోకంలోని వాళ్ళంతా ధనాన్ని రాజ్యాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళేకదా అని తాత్పర్యం). 


క. సారపుసిరి చేటు నరుండు । గోరకయే వచ్చునట్లు కోరక యుండన్‌ 
శ్రీరాక గలుగు దైవము । కారుణ్యము గలిగెనేని గాఢవివేకా! 32 


ప్రతిపదార్హం: గాఢవివేకా!= బుద్ధిమంతుడవైన ఓ కోసలరాజా!; సారపుసిరి= ఎక్కువైన సంపదలు; చేటు= నశించటం; నరుండు= 
మానవుడు; కోరకయే= కోరకుండానే; వచ్చున్‌= వస్తుంది (కలుగుతుంది); అట్టు= ఆవిధంగా; కోరక+ఉండన్‌= కోరుకోకుండానే; 
దైవము= భగవంతుడి; కారుణ్యము= దయ; కలిగెన్‌+ఏని= కలిగినటైైతే; శ్రీరాక= సంపదలు సిద్ధించటం; కలుగున్‌= కలుగుతుంది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 351 


తాత్పర్యం: ఓ కోసలరాజా! మనిషి తన సంపదలు సర్వనాశనం కావాలని కోరుకొనకుండానే తుడిచి పెట్టుకుపోతున్నాయి. 
ధనం పొందాలని ఆశించకుండానే దేవుడిదయవలన వచ్చిపడుతున్నాయి. (డబ్బు రావటం పోవటం అనేది మనిషి 
చేతిలో లేదని భావం). 


క. సిరివిడుచును బురుషుని విను । పురుషుడు సిరి. దొరంగు నిది యపూర్వమ ఫల మూ 
లరతుండై వాజ్నీయతిం । బొరసియునికి యట్టి చోటం బురుషున కమరున్‌. 33 


ప్రతిపదార్థం: విను= వినవలసింది; సిరి= సంపద; పురుషుని= మనిషిని; విడుచును= వదలి పెట్టుతుంది; పురుషుండు= మానవుడు; 
సిరిన్‌= లక్ష్మిని; తొరంగున్‌= విడుచును; ఇది= ఇట్టా జరగటం; అపూర్వమె= కొత్తకాదు కదా!; అట్టిచోటన్‌= అట్టాంటి సమయాలలో; 
ఫలమూలరతుండు+ఐ= ప్రయోజనాన్ని ఆశించినవాడై; వాక్‌+నియతిన్‌ పొరసి= మాటను కట్టడి చేసికొని; ఉనికి= ఉండటం; 
పురుషునకున్‌= మానవుడికి; అమరున్‌= ఒప్పుతుంది. 

తాత్పర్యం: మనిషి డబ్బును వదలవచ్చును. డబ్బూ మనిషినుండి తొలగిపోవచ్చును. ఇది సర్వసామాన్యమే! ఇట్టాంటి 
దేమైనా జరిగినప్పుడు మంచి ఫలితాన్ని కోరుకుంటూ మాట్టాడకుండా మౌనంగా ఉండటం ఒప్పిదం అయినపని. 


క. కల(గిన పెద్దమడువు విను । తెలివి. బొరయునట్లు దానధీరుం డట్ల 

గ్గలము లయిన దురితంబుల6 । గల6ంగియు6 దనయంతఈ. దేజు గౌరవ మొప్పన్‌.” 34 
ప్రతిపదార్థం: విను= ఆలకించవలసింది; కలంగిన= కలతపడిన; పెద్దమడువు= పెద్దచెరువు; తాన= తనంతట తానుగా; ఎట్టు= 
ఏ విధంగా; తెలివిన్‌+పొరయున్‌= తేరుకుంటుందో; అట్టు= ఆ విధంగా; ధీరుండు= ధైర్యంకలవాడు; అగ్గలములు+అయిన= 
ఎక్కువగా కలిగిన; దురితంబులన్‌= పాపాలచేత; కలంగియున్‌= కలతపడీ; గౌరవము= ఆదరువు; ఒప్పన్‌= కలిగే విధంగా; 
తన+అంతన్‌= తనకుతానే; తేయున్‌= తేరుకుంటాడు. 


తాత్పర్యం: పెద్ద మడుగులోని నీళ్ళు కలకబాజినా మళ్ళీ కాసేపటికి ఎట్లా తేటపడతాయో ఆ విధంగానే గుండె 
దిటవు కలవాడు తాను చేసిన పాపాలకు కలవరపడినా తనకు తానుగానే తెప్పరిల్లుతాడు.” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని చెప్పి 'యిది యుపశమన ప్రకారంబు; నీతి యెటింగించెద; నాకర్ణింపు, మనుటయు నమ్మునివరుతో 
నమ్మృ్మనుజవరుండు 'మహాత్మా! నిన్ను-జేరి యేను దురితంబులం దొలంగవలదె? యానతి'మ్మనిన నతం డతని 
కిట్లనియె. 35 

ప్రతిపదార్థం: ఇది ఉపశమన '్రకారంబు= ఇది బాధను నిమ్మళించుకొనే పద్దతి; అని చెప్పి= అని చెప్పి; నీతి= రాజధర్మాన్ని; 

ఎటీంగించెదన్‌= తెలుపుతాను; ఆకర్షింపుము= వినుము; అనుటయున్‌= అనటంతోనే; ఆ+మునివరుతోన్‌= ఆ ముని శ్రేష్టుడితో; 
ఆ+మనుజవరుండు= ఆ రాజు; మహాత్మా!= గొప్పవాడా! నిన్నున్‌+చేరి= నిన్ను ఆశ్రయించి; ఏను= నేను; దురితంబులన్‌= 

పాపాలనుండి; తొలంగ వలదె?= తప్పుకొనవద్దా?; ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించవలసింది; అనినన్‌= అనగానే; అతండు= ఆ 

కాలకవృక్షీయ ముని; అతనికిన్‌= ఆ రాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్పర్యం: ఇది బాధను తగ్గించుకొనే తీరు. నీతిని గూర్చి చెప్పుతాను ఆలకించుము” - అనగానే ఆ మునితో 

ఆ రాజు ఓ మహానుభావా! నీ అండలో పాపాలను కడుక్కునేందుకు ఆదేశించవలసింది" అని అడగగానే ఆ 

ముని ఇట్టా అన్నాడు. 


352 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సీ. '*“తద్దయు శాంతుండై తక్కున కోర్టి శ। త్రుని. గని యొడంగూడి మనంగవలయు; 
మన్నారాజుల భూమి మర్దించి సైన్య మ । ల్లన కూర్చి వైరి పై. జనంగగవలయు'; 
బ్రబలునిం జేరి యారాధించి యాతని । సేనతోడుగ నరి. జెబుపవలయు; 
విషమున మాంత్రిక విధి. బంపుపోటున ।; నలయక రిపు6 దెగటారవలయు; 


తే. బొంచి భేదంబొనర్ది కలంచియేని | నంగనల. గొని వారి మాయల. దగిల్చి 
యైన మజియును బహువిధోపాయములను । దెగువ డింపక పగతు సాధింప వలయు.) 36 


ప్రతిపదార్థం: తద్దయున్‌= మిక్కిలి; శాంతుండు+ఐ= శాంతం పొంది; తక్కువకున్‌= చులకన తనానికి; ఓర్చి= ఓర్చుకొని; 
శత్రునిన్‌+కని= విరోధిని చూచి; ఒడన్‌+కూడి= కలసిమెలసి; మనంగన్‌ వలయున్‌= (బ్రతకాలి; మన్నెరాజుల= సామంత రాజుల; 
భూమిన్‌= రాజ్యాన్ని; మర్చించి= జయించి; సైన్యమున్‌= సేనను; అల్లన కూర్చి= మెల్లగా సమకూర్చుకొని; వైరిపైన్‌= విరోధిపై; 
చనంగన్‌ వలయున్‌= దండెత్తిపోవాలి; ప్రబలునిన్‌+చేరి= బలవంతుడి దరిచేరి; ఆరాధించి= సేవించి; ఆతనిసేన తోడుగన్‌= 
అతడిసేనల సాయంతో; అరిన్‌= శత్రువును; చెబుపన్‌ వలయున్‌= నాశనం చేయాలి; విషమునన్‌= విషంతోనూ; మాంత్రిక విధిన్‌= 
గారడీలతోనూ; పంపుపోటునన్‌= పెట్టుకొన్న పోరుతో; అలయక= (శ్రమపడక; రిపున్‌= శత్రువును; తెగటార్చన్‌ వలయున్‌= చంపాలి 
(నూకలు చెల్లించాలి); పొంచి= వేచి; భేదంబున్‌+ఒనర్చి= ఒకరి కొకరికి పడకుండా చేసి; కలంచి ఏనిన్‌= కలతపెట్టి అయినా; 
అంగనలన్‌+కొని= ప్రీలను ఆధారంగా చేసికొని; వారి మాయలన్‌= (ఆడ)వాళ్ళ కపటాలలో; తగిల్ఫి+ఐనన్‌= మోహించేటట్టుచేసి 
అయినా; మజియును= మళ్ళీ; బహువిధ= అనేక విధాలైన; ఉపాయములను= విరోధిని లొంగదీసికొనే సాధనాలతో; తెగువ= 
తెంపు; డింపక= వీడక; పగతున్‌= పగవాడిని; సాధింపన్‌వలయున్‌= పోరుపెట్టుకుంటూ ఉండాలి. 


తాత్సర్యం: రాజు ఎంతో శాంతంగా తన తక్కువతనాన్ని ఓర్చుకుంటూ పగవాడితో కలిసిమెలసి బ్రతకాలి. 
సామంతరాజుల బలగాన్ని సంతరించుకొని, వాళ్ళ ద్వారా శత్రువు మీద కత్తి దూయాలి. బలవంతులను కొలిచి, 
వాళ్ళ అండతో శత్రుస్థావరాలను ఆ(క్రమించాలి. విషం పెట్టి అయినా, గారడీ చేసి అయినా, కయ్యానికి కాలుదువ్వి 
అయినాసరే, పగవాడిని దుంపనాశనం చేయాలి. వాళ్ళలో వాళ్ళకు పుల్లలు పెట్టి అయినా, ఆడవాళ్ళ మాయలలో 
పడేసి అయినా ఇంకా ఎన్నో రకాల ఉపాయాలతో అయినా పట్టువదలకుండా శత్రువును పడగొట్టాలి.” 


వ. అని చెప్పె నని చెప్పి, గాంగేయుండు వెండియు. జెప్పు *నా కౌసల్యుం డధర్మోపాయ విధాయకంబు లగు 
నుపాయంబులకుం జొరంజాల ననిన నమ్ముని తద్విరోధి యగు విదేహవిభు రావించి యేకాంతంబున నా 
క్షేమదర్శిం బేర్కొని నీ వతని రాజ్యంబుగొని యున్నవాండ వన్నరపతి యొండుమై. గార్యంబు సూచుట 
యొప్పదు సంధిసేయుమని వెరవు కలిమి నొడంబటిచి యిరువురకును సంధి యొనర్ద్హి నెయ్యంబు చాటించి 
వీడుకొల్పినం గౌసల్యుం దోడ్కొని చని, యతనికి. దనకూంతు నిచ్చి కరితురగాది వివిధ పదార్ధంబు లొసంగి 
విదేహ జనవల్లభుం డవ్వసుమతీవల్లభుని నిజపురంబున కనిచిపుచ్చె; రాజులకు జయాపజయంబు 
లనుభావ్యంబులు; మదవిషాదంబు లనాదరణీయంబు' లనవుడు ధర్మనందనుండు 'పరిజనంబులయందు 
గణంబులైయున్నవారిం బరిపాలించు సమ్యక్ష్రకారంబు సెప్పు మనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం 
డిట్లనియె. 37 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; చెప్పెన్‌= చెప్పాడు; అని చెప్పి= అని కాలకవృక్షీయముని కోసలరాజునకు తెలియచెప్పాడని చెప్పి; 
గాంగేయుండు= భీష్ముడు; వెండియున్‌= మళ్ళీ; చెప్పున్‌= చెప్పటం మొదలుపెట్టాడు; ఆ కౌసల్యుండు= ఆ క్షేమదర్శి; అధర్మ= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 353 


అన్యాయాన్ని; విధాయకంబులు+అగు= ఆచరించేవి అయినట్టి; ఉపాయంబులకున్‌= పన్నుగడలను గురించి; చొరన్‌+చాలను= 
అనుసరించలేను; అనినన్‌= అనగానే; ఆ+ముని= ఆ కాలకవృక్షీయుడు; తద్‌*+విరోధి+అగు= ఆ రాజు శత్రువు అయిన; 
విదేహవిభున్‌= విదేహరాజును; రావించి= రప్పించి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఆ క్షేమదర్శిన్‌= ఆ కోసలరాజును; పేర్కొని= 
ప్రస్తావించి; నీవు; అతని రాజ్యంబున్‌= అతడి పాలనా భాగాన్ని; కొని ఉన్నవాండవు= ఆ(క్రమించుకొన్నావు; ఆ+నరపతి= ఆ రాజు; 
ఒండుమైన్‌= మరొక కార్యంబు; చూచుట= పని తలపెట్టటం; ఒప్పదు= తగదు; సంధిచేయుము= రాజీచేసికొనుము; అని; వెరవు 
కలిమిన్‌= ఉపాయంగా; ఒడంబటిచి= ఆమోదింపచేసి (ఒప్పించి); ఇరువురకును= ఇద్దరికీ; సంధి ఒనర్చి= పొత్తు కుదిర్చి; 
నెయ్యంబు=స్నేహాన్ని; పాటించి= కలిగించి; వీడుకొల్పినన్‌= వీడ్కోలు ఇవ్వగా (సాగనంపగా); కౌసల్యున్‌= కోసలాధిపతిని;తోడ్కొని= 
తీసికొని; చని= వెళ్ళి; అతనికిన్‌= ఆ రాజుకు; తన కూంతన్‌= సొంతకూతురిని; ఇచ్చి= వివాహంచేసి; కరి= ఏనుగులు; తురగ+ఆది= 
గుర్రాలు మొదలైన; వివిధ పదార్థంబులు= అనేక వస్తువులను; ఒసంి= ఇచ్చి; విదేహజనవల్లభుండు= విదేహదేశపురాజు; ఆ+వసుమతీ 
వల్లభునిన్‌= ఆ రాజును; నిజపురంబునకున్‌= అతడి సొంత నగరానికి; అనిచిపుచ్చెన్‌= పంపించాడు; జయ+అపజయంబులు= గెలుపు 
ఓటములు; అనుభావ్యంబులు= అనుభవించవలసినవే; మద= గర్వం; విషాదంబులు= దుఃఖాలు; అనాదరణీయంబులు= పాటించరానివి; 
అనవుడున్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; పరిజనంబుల+అందున్‌= సేవకులలో; గణంబులు+ఐ ఉన్నవారిన్‌= గుంపుగా 
కూడి ఉన్నవాళ్ళను; పాలించు= ఏలుకొనే; సమ్యక్‌ ప్రకారంబు= మంచి తోవను; చెప్ప్తుము= చెప్పవలసింది; అనుటయున్‌= అనటంతోనే; 
ఆ+మహీకాంతునకున్‌= ఆ ధర్మరాజునకు; శాంతనవుండు= భీష్ముడు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అట్టా ఆ ముని కోసలరాజుతో శత్రువును తెగటార్భే ఉపాయం తెలిపినా, క్షేమదర్శి 'నేను ఎట్టాంటి అన్యాయానికి 
ఒడిగట్టను' అనగానే ఆ ముని శత్రురాజైన విదేహరాజును పిలిపించి ఏకాంతంగా క్షేమదర్శిని గూర్చి వివరించి చెప్పి 'రాజా! 
నీవు క్షేమదర్శి రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నావు. ఆ రాజు ఏదో ఒక అడ్డుదారిలో రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొనటం 
తగదు. ఇద్దరూ ఒక ఒప్పందానికి రం'డని యుక్తిగా చెప్పి అంగీకరించేటట్టు చేసి, ఇద్దరికీ పొత్తు కలిపి, స్నేహభావంతో 
సాగనంపాడు. విదేహరాజు ఆ కోసలరాజుతో వియ్యమంది, అరణంగా ఏనుగులూ, గుర్రాలు మొదలైన ఎన్నో వస్తు 
వాహనాలను ఇచ్చి, కోసలరాజ్యానికి సాదరంగా పంపాడు. అయినా రాజులకు గెలవటం ఓడటం అనేవి అనుభవించదగినవే. 
గెలుపొందినపుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడటం మంచిది కాదు” అనగానే ధర్మరాజు పరిజనంలోని గణజనులను 
ఎట్లా ఏలుకొనాలో ఆ తీరులను విశదం చేయండి అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇట్టా అన్నాడు. 


ధర్మరాజునకు భీష్కుండు గణజనులం బాలించు ప్రకారంబు సెప్పుట (సం. 12-108-10) 


క. “విను మర్చార్దకులును గా | ర్యనిపుణ మానసులు నాయుధాజీవులు. ద 
క్కును గల పనుల జనులు6 గల । రనఘా! యొక్కిండ్ల వార లైన జనంబుల్‌. 38 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; వినుము= ఆలకించుము; అర్జార్జకులును= డబ్బును వసూలుచేసి కూడబెట్టేవాళ్ళూ; 
కార్యనిపుణ మానసులున్‌= పనులను తీర్చిదిద్దే సామర్థ్యం గలవాళ్ళు (మంత్రులు); ఆయుధ+ఆజీవులున్‌= ఆయుధ ప్రయోగమే 
జీవనంగా గలవాళ్ళూ (ఆయుధ సైనికులు); తక్కునుగల= మిగతా; పనులన్‌= పనులను చేసే; జనులున్‌= పరిజనులూ; ఒక్క 
ఇండ వారలు+ఐనన్‌= ఒకే తెగకు చెందిన వాళ్ళెన; జనంబుల్‌= సామాన్య జనులు; కలరు= ఉంటారు. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్ముడా! వినుము. కోశాగారం నింపే కోశాధికారులూ, ఎంతో చాకచక్యంగా పనులను చక్కబెట్టే 
అమాత్యులూ, ఆయుధధారు లైన సైనికులూ, మిగతా పనులు చేసే పరిజనం గణజను లవుతారు. పరిజనులు 
ఒకే తరగతికి చెందిన సామాన్యులు. 


354 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: గణము= సమూహం - సేనా విశేషం. 27 ఏనుగులు, 51 గుర్రాలు, 135 పదాతులు కలది. 


క. _ వారు గదాగణములు పతి । వారలతో. గలసి మెలంగువడువున నయ్యె 
వారి తెజం గెటుగవలయును । వారికి నెమ్మి గలిగించు వలనొదవుటకున్‌. 39 


ప్రతిపదార్దం: వారు+కదా!= వాళ్ళే కదా!; గణములు= సంఘంలోని జనులు; పతి= రాజు; వారలతోన్‌+కలసి= వాళ్ళల్లో ఒకడుగా 
కలసిపోయి; మెలంగు వడువునన్‌= మసలుకొనే తీరున; వారికిన్‌= ఆ గణాలకు; నెమ్మి= శుభం; కలిగించు= ఒనగూర్చే; వలను= 
ఉపాయం; ఒదవుటకున్‌= సిద్దంచేయటానికి; ఆ+ఆ+వారి= ఆయా వాళ్ళ; తెజంగు= తీరు; ఎజబు/గవలయున్‌= తెలిసికొనాలి. 


తాత్పర్యం: వాళ్ళనే “గణజనులు” అంటారు. రాజు వీళ్ళతో కలసి మెలగుతున్నట్టు ఉండాలి. వాళ్ళకు శుభం కలిగించే 
ఉపాయాన్ని సిద్దింపచేయటానికి ఆయా వాళ్ళ తీరులను తెలిసికొనాలి. 


సీ. _ కుల మొక్కందైనం దేశువలేక బుద్ధియు । శౌర్యంబు బెంపును సరకుగొనక 
యెట్టివారలతోడ నెవ్వరైనను మత్స । రంబు గల్గుదురు గణంబు జనులు 
దాన నంతర్జేదమైన శత్రులు వాపి । కొంద్రు గొందథ నది గ్రొచ్చు రాజ్య 
మూలంబు. గావున మున్ను భూపాలుండు । వారినందటజ6 దగు వచన రచన 


తే. నీగి మన్ననం గలంగంగనీక పొదివి; యధికముగ గణముఖ్యుల నాదరించి 
పనులు గొనునది తమలోన6 బాయకుండ. । బ్రోవు లెడలిన రాజ్యంబు పొలుపు దప్పు 40 


ప్రతిపదార్హం: గణంబు= సంఘంలోని; జనులు= పరిజనులు; కులము+ఒక్కండు+ఐనన్‌= ఒకే జాతికి చెందిన వాళ్ళెనా? తేళువ 
లేక= ఉచితానుచితాలు తెలిసికొనకుండా; బుద్దియున్‌= వివేకాన్ని; శౌర్యంబున్‌= పరా(క్రమాన్ని; పెంపును= గౌరవాన్ని; సరకుగొనక= 
లెక్క చేయక; ఎట్టి వారలతోడన్‌= ఎట్లాంటి వాళ్ళతో అయినా; ఎవ్వరు+ఐనను= ఎట్టాంటి వాళ్ళైనా; మత్సరంబు కల్గుదురు= ద్వేషం 
పెట్టుకొంటారు; దానన్‌= అందువలన; అంతర్భేదము+ఐనన్‌= వాళ్ళల్లో వాళ్ళకు మనస్పర్హలు ఏర్పడితే; శత్రులు= ఎదుటి పక్షంవాళ్ళు; 
కొందజన్‌= కొంతమందిని; పాపికొండ్రు= తమలోకి లాగుకొంటారు; అది= విడిపోవటం అనేది; రాజ్యమూలంబున్‌= మూలరాజ్యాన్నే; 
(గ్రొచ్చున్‌= పెకలిస్తుంది; కానన్‌= కాబట్టి; మున్ను= ముందుగానే; భూపాలుండు= రాజు; వారిన్‌+అందజన్‌= వాళ్ళందరిని; తగు= 
ఉచితం అయిన; వచనరచనన్‌= మాటల మూటలతోను (సల్దాపాలతో); ఈగి= దానాలతోనూ; మన్ననన్‌= ఆదరణలతోనూ; 
కలగంగన్‌+-ఈక= కలత చెందనీక; పొదివి= పట్టి; అధికముగన్‌= ఎక్కువగా; గణముఖ్యులన్‌= సంఘ ్రధానులను; ఆదరించి= 
మన్నించి (గౌరవించి); పనులుకొనునది= పనులు తీర్చుకొనాలి; తమలోనన్‌= తమలో తాము; పాయక+ఉండన్‌= చీలకుండా; ప్రోవులు= 
గణాలు; ఎడలినన్‌= వీడిపోతే; రాజ్యంబు= రాజ్యం; పొలుపుతప్పున్‌= సొంపే పోతుంది. 


తాత్పర్యం: ఈ గణం జనులు ఒక తెగకు చెందిన వాళ్ళే అయినా మంచి చెడ్డలు లేని వాళ్ళి, వాళ్ళ వాళ్ళ 
తెలివిని పౌరుషాన్ని, గొప్పతనాన్నిగూర్చి లెక్కపెట్టరు. అందువలన ఎట్లాంటి వాళ్ళతో అయినాసరే విరోధం 
పెట్టుకొంటారు. ఈ కారణంగా లోపల లోపల విభేదాలు వస్తాయి. ఇది ఆసరా చేసికొని శత్రువులు చేరదీస్తారు. 
గణజనంలో ఇట్టాంటి మనస్పర్థలు ఏర్పడితే మూలగద్దెకే ముప్పు వస్తుంది. కాబట్టి ఇదంతా రాకముందే 
వాళ్ళందరిని రాజు మంచి మాటలు చెప్పి, దానధర్మాలు చేసి, గౌరవించి ఆదరించాలి. వాళ్ళలో వాళ్ళు విడిపోకుండా 
చూచుకొంటూ పనులు చక్కదిద్దుకొనాలి. చీలికలు వస్తే మాత్రం (మొదటికే మోసం వస్తుంది) రాజ్యం 
కుప్పకూలిపోతుంది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 355 


క. _ ఎక్కార్యములను గణజను | లొక్కటి యై మెలంగుచున్న నుర్వీశునకున్‌ 
మిక్కిలి సరియగు గావున । దక్కక యరయంగవలయు. దగ గణవిధముల్‌. తే 


ప్రతిపదార్థం: ఏ+కార్యములను= ఏ పనులను గురించి అయినా; గణజనులు= గుంపులోని వాళ్ళు; ఒక్కటి+ఐ= ఒకమాటమీద; 
మెలంగుచున్‌+ఉన్నన్‌= ఉంటుంటే; ఉర్వీ+ఈశునకున్‌= రాజునకు; మిక్కిలి= ఎక్కువగా; సిరి+అగున్‌= సంపదలు కలుగుతాయి; 
కావునన్‌= కాబట్టీ; తగన్‌= ఒప్పేటట్టు: గణ విధముల్‌= సంఘ పరిజనుల పద్దతులు; తల+కొని= పూనుకొని; అరయంగన్‌ 
వలయున్‌= గమనించుకొనాలి. 


తాత్పర్యం: ప్రతి పనిలోనూ గణజనులంతా ఒక్కటిగా ఉంటే ఆ రాజు రాజ్యంలో సిరి తాండవిస్తుంది. కనుక 
గణవిధానాన్ని పని పెట్టుకొని శ్రద్ధగా పరిశీలించుకొంటూ ఉండాలి”. 


ధర్మరాజునకు భీష్కుండు ధర్మసూక్ష్మత తెణం గెటింగించుట (సం. 12-109-3) 


వ. అనుటయు ధర్మజుండు 'ధర్మంబులు బహుశాఖలు గలిగియుండు; నన్నియు ననుష్టింపవచ్చునే? 
యెయ్యది యాచరించి పురుషుం దైహికాముపష్కిక సుఖంబులం బొందు?ొననిన మందాకినీనందనుం 
డతని కిట్లనియె. 42 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని మాటాడగానే; ధర్మజుండు= ధర్మరాజు; ధర్మంబులు= పుణ్యాచారాలు; బహుశాఖలు= అనేక 
విధాలుగా; కలిగి ఉండున్‌= ఉంటాయి; అన్నియున్‌= అన్ని; అనుష్టింపన్‌ వచ్చునే?= ఆచరించ వీలవుతుందా?; ఏ+అది= ఏ 
ధర్మాన్ని; ఆచరించి= చేసి; పురుషుండు= మానవుడు; ఐహిక= ఈ లోకానికి సంబంధించిన; ఆముష్మిక= పై లోకానికి సంబంధించిన; 
సుఖంబులన్‌= సౌఖ్యాలను; పొందున్‌?= అనుభవిస్తాడు?; అనినన్‌= అనగానే; మందాకినీ నందనుండు= గంగాదేవి పుత్రు డైన 
భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అని అనటంతోనే ధర శ్రైరాజు “ధరా శైలు ఎన్నో రూపాలలో ఉన్నాయి కదా! వాటన్నిటిని ఆచరించటం సాధ్యం 


కాదు. కనుక ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు ఈ లోకంలోనూ పై లోకంలోనూ హాయిగా ఉండగలుగుతాడు? 
అని అడగగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


సీ. “విను తల్లియును దండ్రియును గురుండును సేవ । నీయులు సద్ధక్తి నిత్యనిరతి 
వారల. గొలుచుచు వా రెద్ది సెప్పిన । నది యాచరించుట యధిక ధర్య 
మాగమత్రయమును నగ్నిత్రయంబు లోక । త్రయంబును దేవతాత్రయంబు 
ననువస్తువులు వార లందును జనని గౌ । రవమున నెక్కుడు రాజవర్య! 


తే. యీ జగంబున దివమునం బూజ వడయు । మాతృభక్తుండు పితృభక్తి మానసుండు 
నట్ల యవ్యయానందసంప్రాపణంబు । గురు పదాబ్ద సమారాధకుండు. గాంచు. ఉప 


ప్రతిపదార్థం: రాజవర్య!= రాజులలో కెల్ల గొప్పవాడా!; విను= వినుము; ఆగమ(త్రయమునున్‌= బుగ్యజుస్పామ వేదాలు మూడూ; 
అన్నిత్రయంబు= ఆహవనీయ, దాక్షిణాత్య, గార్హపత్యాగ్నులు మూడూ; లోకత్రయంబును= స్పర్శ మర్త్య, పాతాళలోకాలు మూడూ; 
దేవతాత్రయంబున్‌= (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ; అను వస్తువులు= అనే పదార్థాల వంటి వారు అయిన; తల్లియును= 
కన్నతల్లీ; తం[డ్రియును= తండ్రి; గురుండును= గురువూ; సేవనీయులు= కొలవదగ్గవారు; సత్‌+భక్తిన్‌= మేలైన భక్తితో; 
నిత్యనిరతిన్‌= ఎంతో ఆసక్తితో; వారలన్‌= వారందరినీ; కొలుచుచున్‌= సేవిస్తూ: వారు= వాళ్ళు; ఎద్ది= ఏది; చెప్పినన్‌= చెప్పినా; 


356 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అది= ఆ ధర్మాన్ని; ఆచరించుట= ఆచరణలో పెట్టటం; అధిక ధర్మము= గొప్పధర్మం; వారలందును= వారందరిలోకూడా; జనని= 
తల్లి; గౌరవమునన్‌= గొప్పతనంలో; ఎక్కుడు= అధికం; ఈ జగంబునన్‌= ఈ లోకంలోను; దివమునన్‌= స్వర్గలోకంలోనూ; 
మాత్పభక్తుండు= తల్లిమీద ఆదరం కలవాడు; పితృభక్తి మానసుండు= తండ్రిమీద భక్తి భావం కలవాడు; పూజ పడయున్‌= 
ఆదరించబడతాడు; అట్టు= అట్లాగే; గురుపదాబ్ద సమారాధకుండు= గురుపాద సేవకుడు కూడా; అవ్యయ+ ఆనంద సంప్రాపణంబున్‌= 
(బ్రహ్మానంద సంప్రాప్తిని; కాంచున్‌= పొందుతాడు. 

తాత్పర్యం: ధర్మరాజా! వినుము. తల్టీ తండ్రీ, గురువూ ఈ ముగ్గురూ నిత్యం సేవించవలసినవారు. ఎంతో 
భక్తితో వాళ్ళకు సేవలందిస్తూ వా రేది చెప్పితే దానిని ఆచరణలో పెట్టటం ఉత్తమ ధర్మం. ఈ ముగ్గురూ వేదత్రయం 
వంటివారు. (త్రేతాగ్నులవంటివారు, ముల్లోకాలవంటివారు, త్రిమూర్తులవంటి వారు, వీరిలో తల్లికే ఎక్కువ గౌరవం. 
తల్లిదండ్రులమీద అభిమానం కలవాడు ఇహపరలోకాలలో గౌరవించబడతాడు. గురువును సేవించుకొనేవాడు 
అవ్యయానందాన్ని పొందుతాడు. 


వ. అనవుడు నజాతశత్రుండు గంగాపుత్రునితో “సత్యానృతంబులు జగంబులం బర(దగియుండు. బురుషుండు 
వానియెడ నెబ్బంగివాండై ధర్మపరుం డగు? నని యడిగిన నమ్మహీపతి కమ్మహాత్తుం డిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనటంతోనే; అజాతశత్రుండు= ధర్మరాజు; గంగాపుత్రునితోన్‌= భీష్ముడితో; సత్య+అనృతంబులు= 
నిజం, అబద్దాలు; జగంబులన్‌= ముల్లోకాలలో ; పరగి ఉండున్‌= ఒప్పి ఉంటాయి; పురుషుండు= మానవుడు; వానిఎడన్‌= వాటి 
విషయంలో; ఏ+భంగి వాండై= ఏ విధం అనుసరించేవాడై; వాడు+ఐ= తనకు తానై; ధర్మపరుండు+అగున్‌?= ధర్మానికి కట్టుబడి 
ఉంటాడు?; అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; ఆ మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడిని 'లోకంలో నిజానిజాలు సిద్ధమై ఉన్నాయి కదా! వాటి విషయంలో మనిషి తనకు 
తానుగా ఏ విధంగా ధర్మానికి బద్దుడై ఉండాలో చెప్పుమనగానే భీష్ముడు ఈ విధంగా చెప్పసాగాడు. 


సీ. “సత్యంబు వలుకుట సర్వధర్శ్మములకు । మిక్కిలి; యనృతంబు మేటి పాత 
కము; తద్విశేషంబు గలదు చెప్పెద; నొరు । నర్ధంబు6 బ్రాణంబు నపహరింప. 
జూచు; పాతకులతో సూన్ఫృతం బాడుట । పాపంబు బొంకులు వలికి యట్టి 
వారి హింసించుట వరధర్మ మిది యొక్కం। డేల భూతములకు హితము సేయు 


తే. బొంకు లెల్లను ధర్మముల్‌ భూత బాధ । కంబు లగు నిక్క్మనములు పాతకములు వినుము! 
భూతముల దుష్ట శిష్టత్వములు వివేక । సూక్ష్యతా వేద్యములు వాని. జూడవలయు. 45 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సర్వధర్మములకున్‌= అన్ని పుణ్యాలకంటె; సత్యంబు= నిజం; పలుకుట= చెప్పటం; మిక్కిలి= 
ఎక్కువ; అన్నతంబు= అబద్ధం ఆడటం; మేటిపాతకము= ఎంతో పాపం; తద్‌= దాని విషయంలో (పాపపుణ్యాల విషయంలో); 
విశేషంబు= చెప్పుకొనవలసింది; కలదు= ఉన్నది; చెప్పెదన్‌= చెప్పుతాను; ఒరున్‌= ఇంకొకడి; అర్ధంబున్‌= సొమ్మును; ప్రాణంబున్‌= 
ఉసురును; అపహరింపన్‌+చూచు= దోచుకొనాలనుకునే; పాతకులతోన్‌= పాపులతో; సూనతంబు= నిజాన్ని; ఆడుట= పలకటం; 
పాపంబు= కీడు; బొంకులు+పలికి= అబద్దాలు ఆడి; అట్టివారిన్‌= అట్టాంటి వాళ్ళను; హింసించుట= నొప్పించటం; వరధర్మము= 
మంచి పుణ్యం; ఇది+ఒక్కండు+ఏల= ఇదొక్కటే కాదు; భూతములకున్‌= జీవులకు; హితము చేయు= మేలుచేసే; బొంకులు= 
అబద్దాలు; ఎల్లనుధర్మముల్‌= అన్నీ ధర్మాలు (అవుతాయి); భూత బాధకంబులు+అగు= జీవులను దుఃఖపెట్టేవి అయిన; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 357 


నిక్కములు= నిజాలు; పాతకములు= పాపాలు (అవుతాయి); భూతములన్‌= ప్రాణులలోని; దుష్టశిష్టత్వముల్‌= చెడూ, మంచీ; 
వివేక సూక్ష్మతా; వేద్యములు= అతిసూక్ష్మం (అల్సాల్పం) అయిన బుద్ధివలన తెలిసికొనదగినవి; వానిన్‌ చూడవలయున్‌= వాటిని 
జా(గ్రత్తగా చూడాలి. 


తాత్పర్యం: అయితే వినుము. ధర్మాలలోకెల్ట్లా ఉత్తమమైన ధర్మం నిజం చెప్పటం. పాపాలలోకెల్ల మహాపాపం 
అబద్దాలాడటం. -ఈ రెంటి విషయంగా చెప్పుకొనదగ్గది ఒకటి ఉన్నది చెపుతాను. పరాయివాడి సొమ్మునూ, 
ఉసురునూ దోచుకొనాలనుకొనే పాపులతో నిజం చెప్పటం కన్నా, చేటు మరొకటి ఉండదు. అబద్దాలు ఆడైనా 
సరే అటువంటి వారిని బాధించటం ఎంతో న్యాయం. ఇదే కాదు ప్రజలకు మేలు కలిగించే అబద్దాలన్నీ పుణ్యాలు 
(ధర్మాలు) అవుతాయి. సాటి జీవులను వేధించే సత్యాలన్నీ పాపా(అధర్మ్రాలవుతాయి. అందరిలోను ఉన్న మంచీ 
చెడూ అనేవి అతిసూక్ష్మమైన వివేకంతో తెలిసికొనాలి. 


పాపనిస్తరణ ప్రకారము (సం. 12-111-2) 


వన. అనినం గౌంతేయాగ్రజుం 'డెట్టివారు దురితంబులు నిస్తరింపనేర్తు”రని యడిగిన సురనదీసూనుం 
డిట్లనియె. 46 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి పెద్దకుమారుడు - ధర్మరాజు; ఎట్టివారు= ఎట్టాంటివారు; 
దురితంబులు= పాపాలు; నిస్తరింపన్‌+నేర్తురు= నెట్టుకొనగలరు; అని+అడిగినన్‌= అని అడుగగా; సురనదీసూనుండు= దేవనది 
పుత్రుడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడు చెప్పగానే ధర్మరాజు 'ఎట్టాంటి వారు తమ పాపాలను దాటగలరు? అనగానే భీష్ముడు 
-ఈ విధంగా చెప్పాడు. 


సీ. “వర్జాశ్రమాచారవంతులు నవిషయా । సక్తులు6 బ్రతికారశక్తు లయ్యు 
దిట్టాటవడి సైంచు ధీరు లుదారులు । నతిథి పూజకులు నధ్యయనరతులు 
నగ్నిహోత్రపరులు నాజి బిటిందికి । నడుగు వెట్టక తెగి నడచువారు 
సత్యవాదులు సాధుజన పోషకులు సర్వ । దేవతా సములు నై భావ మెందు 


తే. నిలిచె నమ్మూర్తి భక్తిమైం గొలుచువారు | దురిత దుర్గముల్‌ నిస్తరింతురు పురాణ 
పురుషు. డవిచింత్యు. డదచలుండు పుండరీక । లోచనుండు సద్ధక్తులం గాచు నధిప! 47 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వర్ష+ఆ(శ్రమ+ఆచారవంతులున్‌= వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు; అవిషయ+ఆసక్తులున్‌= 
ఇంద్రియ విషయాల్లో ఆసక్తి కనబరచని వారు; (ప్రతికారశక్తులు++అయ్యున్‌= తిరిగి ఎదుర్కొనగల సామర్థ్యం కలిగి ఉన్నా; 
తిట్టాట+పడి= నిందలు పొంది; సైంయ= భరించే; ధీరులు= దిట్టతనం కలవారు; ఉదారులున్‌= జొదార్యం కలవారు; అతిథి 
పూజకులున్‌= ఇంటికి వచ్చిన వారిని మర్యాదగా చూచేవారు; అధ్యయన= వేదాలు వల్లించటంలో; రతులున్‌= ఆసక్తి కలవారూ; 
అన్నిహోత్రపరులున్‌= హోమం వేల్చ్బటమంటే ఇష్టపడే వారూ; ఆబిన్‌= యుద్ధంలో; పిజిందికిన్‌= వెనక్కి; అడుగు పెట్టక= తిరగక; 
తెగి= సాహసించి; నడుచువారు= ముందుకు వెళ్ళేవారు; సత్యవాదులు= అబద్దాలు ఆడని వారూ; సాధుజన పోషకులు= మంచివారిని 
పోషించే వారూ; సర్వదేవతాసములును= అంతమంది దేవతలపట్ట సమభావం (సమానత్వం) కలవారునూ; ఐ= అయి; భావము= 
ఆలోచన; ఎందున్‌= ఎక్కడ; నిలిచెన్‌= ఉంటుందో; ఆ+మూర్తిన్‌= ఆ రూపాన్ని; భక్తిమైన్‌= భక్తితో; కొలుచువారు= సేవించేవారునూ; 


358 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దురిత= పాపాలనే; దుర్గముల్‌= మిట్టలను; నిస్తరింతురు= దాటగలుగుతారు; పురాణపురుషుండు= ఆదిపురుషుడును; 
అవిచింత్యుండు= ఆలోచనల కందనివాడునూ; అచలుండు= శాశ్వతమైన వాడునూ; పుండరీకలోచనుండు= తెల్లతామరలవంటి 
కళ్ళు కలవాడునూ అయిన విష్ణువు; సద్భక్తులన్‌= ఉత్తమ భక్తులను; కాచున్‌= రక్షిస్తాడు. 

తాత్పర్యం: 'ధర్మరాజా! వర్ణాశ్రమ ఆచార నియమాలను పాటించేవారు, ఇంద్రియ ని[గ్రహం కలవారు, నిందించగా 
నిందించనివారు, ఉదారగుణం కలవారు, అతిథులను ఆదరించేవారు, వేదాలు వల్లించేవారు, యుద్ధంలో తెగించి 
పోరాడేవారు, ఏ దేవతల నైనా ఒకేవిధంగా చూస్తూ మనసుకు నచ్చిన రూపాన్ని కొలిచేవారు, పాపం అనే మిట్టలను 
అనాయాసంగా దాటగలుగుతారు. ఆది పరమేశ్వరుడు, ఆలోచనాతీతుడు, చంచలభావం లేనివాడూ, పద్మాక్షుడు 
అయిన విష్ణువు భాగవతోత్తముడిని సదా కాపాడుతూనే ఉంటాడు. 


క. _ విను మగ్గోవిందుండు సఖు€ | డును బంధుండు. గార్యకర్మరుండు నై నిన్నుం 
గొనియాడుచుండ దురితం । బను పేరును గలదె నీకు ననఘచరిత్రా!. 48 


ప్రతిపదార్హం: అనఘ చరి(త్రా!= పాపంలేని నడవడి కలవాడా!; వినుము= వినుము; ఆ+గోవిందుండు= ఆ కృష్ణుడు; సఖుండును= 
స్నేహితుడును; బంధుండు= చుట్టమును; కార్యకర్మకుండును+ఐ= పనులలో పోటు బంటూ అయి; నిన్నున్‌= నిన్ను; 
కొనియాడుచున్‌+ఉండన్‌= ఆదరిస్తూ ఉండగా; నీకున్‌= నీకు (ధర్మరాజు); దురితంబు+అను= పాపం అనే; పేరును= నామమా[(త్రం 
అయినా; కలదె?= ఉంటుందా? ఉండ దని భావం. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్ముడా! ధర్మరాజా! వినవలసింది. నీకు కృష్ణుడు మిత్రుడు, ఆత్మీయుడు, కార్యశూరుడు. 
ఇట్టాంటివాడు నిన్ను పొగుడుతూ ఉంటే పాపం అనేది పేరునకైనా సరే నీ దరికి రాదు. 


ఆ. _ ఇంద్రుం డజుండు విష్ణు. డెవ్వాని వైదిక । స్తోత్రముల. బ్రసాదితునిగ6 జేసి 

యెలమి6 గొలుతు రమ్మహేశ్వరు. గొలుచు వా । రెందు నెపుడు. గీడు నొంద రధిప! 49 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ఇంద్రుండు= దేవేంద్రుడు; అజుండు= బ్రహ్మ; విష్ణుండు= విష్ణువు; ఏ+4+వానిన్‌= ఎవరిని; వైదికస్తోత్రములన్‌= 
వేదమంత్రాలతో; ప్రసాదితునిగన్‌+చేసి= అలంకరింపబడినవానిగా చేసి; ఎలమిన్‌= ప్రీతితో; కొలుతురు= సేవింతురో; ఆ+మహేశ్వరున్‌= 
ఆ శివుడిని; కొలుచువారు= సేవించేవారు; ఎందున్‌= ఎక్కడైనా; ఎపుడున్‌= ఎప్పుడైనా; కీడున్‌= కష్టాన్ని; ఒందరు= పొందరు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఎవరిని వేదమం(త్రాలతో పూజించి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు అలంకరించబడినవానిగా 
ఆ శివుడిని కొలిచేవారు ఎపుడును ఎక్కడా ఎట్లాంటి ఆపదలూ పొందరు. 


క. విను మివ్వాక్యము లెవ్వండు | గొనియాడు. బఠించు విప్రకోటికి. జెప్పున్‌ 
జననాథ! వాండు దురితం । బను దుర్గము నిస్తరించు నక్లేశమునన్‌.” 50 


ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా!; వినుము= వినవలసింది; ఈ+వాక్యములు= ఈ వచనాలు; ఎవ్వండు= ఎవ్వరు; కొనియాడున్‌= 
మెచ్చుకొనునో; పఠించున్‌= వల్లించునో; విప్రకోటికిన్‌= బ్రాహ్మణు లకు; చెప్పున్‌= నేర్పునో; వాండు= అట్ట్లాంటివాడు; అ+క్షేశమునన్‌= 
ఏమీ కష్టపడకుండా; దురితంబు+అను= పాపం అనే; దుర్గమున్‌= కొండను; నిస్తరించున్‌= దాటగలడు. 

తాత్పర్యం: ఓ రాజా! వినుము. ఈ పై వాక్యాలను ఎవరైతే మెచ్చుకొంటారో, అదే పనిగా వల్లిస్తారో, బ్రాహ్మణు 
లందరికీ నేర్పిస్తారో, అట్టాంటివారు ఏ మాత్రం అలసిపోకుండానే పాపం అనే కొండను అవలీలగా దాటుతారు'”. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 359 
వ. అనిన విని ధర్మనందనుండు. క్‌ 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగానే; విని= విని; ధర్మనందనుండు= యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు. 
తాత్పర్యం: అని చెప్పగానే ధర్మరాజు. 
వ్యాఘ్రగోమాయు సంవాదము (సం. 12-112-2) 

క.  'సౌమ్యు లసౌమ్యుల భంగి న । సౌమ్యులు సౌమ్యుల విధమున జనవర! చిత్తా 

గమ్యతం దోంతురు; వారిని । సమ్యజ్నీశ్చయతం గాంచు చందము సెపుమా! 52 
ప్రతిపదార్థం: జనవర!= రాజా! సౌమ్యులు= తిన్ననివారు; అసౌమ్యుల భంగిన్‌= తిన్నగా లేనివారివలె; అసౌమ్యులు= తిన్నగా లేనివారు; 
సౌమ్యుల విధమునన్‌= తిన్నని వారుగానూ; చిత్తశఅగమ్యతన్‌= మనస్సుకు తెలియరాని రీతిలో; తోంతురు= అగుపిస్తారు; వారినిన్‌= 
అట్టాంటివారిని; సమ్యక్‌+నిశ్చయతన్‌= సరిగ్గా ఇట్టాంటివారు అనే గట్టి నిర్ణయంతో; కాంచు చందమున్‌= తెలిసికొనే తీరును; 
చెపుమా!= చెప్పుము. 
తాత్పర్యం: 'ఓ తాతా! సౌమ్యులు అసౌమ్యులుగాను, అసౌమ్యులు సౌమ్యులుగాను కనిపిస్తుంటారు. మనసుకు 
ఏమీ అంతుబట్టకున్నది. వీరు ఇట్టాంటివారని వేర్పాటుచేసి తెలిసికొనాలంటే సులువైన మార్గం ఏమిటో 
చెప్పుము.” 
న. అనుటయు నాపగాతనయుం 'డేతత్రయోజనం బైన వ్యాఘ్రగోమాయు సంవాదం బను నితిహాసంబు గల; 

దాకర్ణింపు'మని యిట్లనియె. 53 
ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగానే; ఆపగా తనయుండు= భీష్ముడు; ఏతద్‌+ప్రయోజనంబు+ఐన= దీనికి ఉపయోగపడేది 
అయిన; వ్యాఘ్ర= పులి; గోమాయు= నక్కలనడుమ నడచిన; సంవాదంబు+అను= సంభాషణ వృత్తాంతం కలది అయిన; 
ఇతిహాసంబు= పరంపరగా వస్తున్న కథ; కలదు= ఉన్నది; ఆకర్షింపుము= ఆలకించుము; అని+ఇట్టు= అని ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 
తాత్పర్యం: 'సరిగ్గా నీవడిగిన దానికి పులి నక్కా సంవాద కథ సమాధానమవుతుంది. జాగ్రత్తగా వినుము” అంటూ 
భీష్ముడు ఈ విధంగా అన్నాడు. 


ఆ. “పురిక యన(గ€ నెగడు పురి€ బౌరికుం డను । నృపతి క్రూరకర్మనిష్టం బర(6గు; 
నవ్విభుండు సచ్చి యధిప! గోమాయువై । పుట్టెం బుట్టిటుంగు బుద్దితోడ. క5్‌4 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా; పురిక+అనంగన్‌= పురిక అనే పేరుతో; నెగడు= ప్రసిద్ధికెక్కిన; పురిన్‌= పట్టణంలో; 
పౌరికుండు+అను= పౌరికుడనే పేరుగల; నృపతి= రాజు; క్రూరకర్మనిస్టన్‌= కనికరం లేని పనులు చేయటంలో; పరంగున్‌= ప్రసిద్ది 
చెందాడు; ఆ+విభుండు= ఆ రాజు; చచ్చి= చనిపోయి; పుట్టు+ఎయింగు= మునుపటి జన్మ ఎరుకగల; బుద్దితోడన్‌= జ్ఞానంతో 
(తెలివితో); గోమాయువు+ఐ= నక్కగా; పుట్టెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. అతడు (క్రూరకార్యాలు చేయటంలో పేరు 
పడ్డాడు. కాలవశాన చచ్చిపోయి పూర్వజన్మ జ్ఞాపకాలతో నక్కగా, మరోజన్మ ఎత్తాడు. 


360 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇబ్బంగిం బుట్టిన యా నక్కమహితవ్రతశీలం బయి మాంసంబు దినక, హింస సేయక వనంబునం బతిత 
ఫలంబులుంబత్ర్తంబులు నాహారంబులుగా వర్తించు చుండ. దోడి నక్కలిది యేటి వ్రతంబు? మాంసం బేము 
దెచ్చియిచ్చెద; ముపయోగించి సుఖివై యుండు" మని ప్రార్ధించిన, నమ్మెయికిం జొరక దృథనిశ్చయంబై 
యుండె; నంత నొక్కనాండు మృగంబుల కెల్ల ముఖ్యంబైన శార్జూలం బత్తెఅం గెటింగి వచ్చియగ్గోమాయువుతో 
నిట్లనియె. 55 


ప్రతిపదార్థం: ఈ+భంగిన్‌= ఈ విధంగా; పుట్టిన= జన్మించిన; ఆ+నక్క= ఆ నక్క; మహిత= గొప్పదైన; వ్రతశీలంబు+అయి= 
నియమ స్వభావం కలదై; మాంసంబు= మాంసాహారాన్ని; తినక= తీసికొనకుండా; హింస+చేయక= సాటిజీవులను చంపకుండా; 
వనంబునన్‌= అడవిలో; పతిత ఫలంబులున్‌= ముగ్గి రాలిపడ్డ పళ్ళనూ; ప(షత్రంబులున్‌= ఆకులనూ; ఆహారంబులుగాన్‌= తింటూ; 
వర్తించుచున్‌+ఉండన్‌= తిరుగుతుండగా; తోడి నక్కలు= సాటినక్కలు; ఇది= ఇది (ఈ కాయగసరులు తినటం); ఏటి వ్రతంబు?= 
ఏమి నియమం?; మాంసంబున్‌= మాంసాన్ని; ఏము= మేము; తెచ్చి+ఇచ్చెదము= తీసికొని వస్తాం; ఉపయోగించి= తిని; సుఖివి+ఐ= 
సంతోషివై; ఉండుము= ఉండాల్సింది; అని= అని; ప్రారించినన్‌= వేడుకొనగా; ఆ+మెయికిన్‌= ఆ వైనానికి; చారక= ఒప్పుకొనక; 
దృఢ నిశ్చయంబు+ఐ= గట్టి అభిప్రాయం కలదై; ఉండెన్‌= ఉన్నది; అంతన్‌= అంతలో; ఒక్కనాండు= ఒకరోజున; 
మృగంబులకున్‌+ఎల్లన్‌= జంతువులలో కెల్ల; ముఖ్యంబు+ఐన= ప్రధానమైన; శార్టూలంబు= పెద్దపులి; ఆ+తెజింగున్‌= ఆ తీరు 
అంతా; ఎటింగి వచ్చి= తెలిసికొని వచ్చి; ఆ+గోమాయువుతోన్‌= ఆ నక్కతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ రాజు అట్టా నక్కగా రూపం ఎత్తి మాంసం ముట్టుకొనననీ, సాటి జీవులను చంపననీ (వ్రతం పట్టింది. 
అడవిలో రాలిపడ్డ ఫలాలూ ఆకులూ అలములూ తింటూ బ్రతుకుగడుపసాగింది. ఇది చూచిన తోడినక్కలు 'ఇదెక్కడి 
నియమం? మేమంతా మాంసాన్ని తెచ్చి పెట్టుతాం - హాయిగా తిని సుఖించు'మన్నాయి. అయినా నక్క ఆ మాటలు 
పట్టించుకొనకూడదనే నిర్ణయించుకొన్నది. అంతలో ఇదంతా ఆ అడవి పులిరాజుకు తెలిసి నక్క దగ్గరకు వచ్చి 
ఈ విధంగా అన్నది. 


క. “నిను సౌమ్యుడ వని యెటింగితి;।; ననఘా! నను. జెంది నిలిచి యతుల సుఖము లం 
దిన మేలు; నన్ను గ్రూరుం । డను లోకం; బిదియు నుడుప నగు నీశిక్షన్‌. 56 


ప్రతిపదార్హం: అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; నినున్‌= నిన్ను; సౌమ్యండవు+అని= తిన్ననివాడవని; ఎటింగితిన్‌= గుర్తించాను; ననున్‌= 
నాతో; చెంది= కూడి; నిలిచి= ఉండి; అతుల సుఖములు= సాటిలేని సౌఖ్యాలు; అందినన్‌= పొందితే; మేలు= మంచిది; లోకంబు= 
జనం; నన్నున్‌= నన్ను; క్రూరుండు+అనున్‌= క్రూరమృగం అని అంటున్నది; ఇదియున్‌= ఈ వాదును; నీ శిక్షన్‌= నీ ఉపదేశాలతో; 
ఉడుపన్‌+అగున్‌= పోగొట్టవలసింది. 


తాత్పర్యం: 'ఓ పుణ్యవంతుడా! నీవు చాలా మంచివాడ వని విన్నాను. నాతో కలిసి ఉండుము. ఎన్నో సౌఖ్యాలు 
అనుభవించుము. లోకం నన్ను క్రూరజంతు వనుకొంటున్నది. దానిని నీ ఉపదేశాలతో తరిమిగొట్టుము. 


వ. నా తోడి బాంధవంబు సేయు'మనిన నగ్గోమాయు విట్లనియె. 57 


ప్రతిపదార్థం: నాతోడి= నాతో; బాంధవంబున్‌= స్నేహాన్ని; చేయుము= కావించుము; అనినన్‌= అనగానే; ఆ+గోమాయువు= 
ఆ నక్క; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: నాతో మిత్రుడిగా ఉండుము" అనగానే ఆ నక్క ఈ విధంగా చెప్పింది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 361 


క. '*నీ వాశ్రయణీయుండవు | గావే! విను భోగపరము గా కున్నది మ 
ద్ధావం బటు గావున నా । కీ వచనము లింపు సేయ విద్దగుణాధ్యా! 58 


ప్రతిపదార్థం: ఇద్దగుణ+ఆఢ్యా!= ప్రకాశించే గుణ సంపదగల ఓ పులిరాజా!; నీవు= నీవు; ఆశయణీయుండవు= అండగొనదగినవాడవు; 
కావే!= కావా!; విను= వినుము; మత్‌= నాయొక్క; భావంబు= తలంపు; భోగపరము+కాక+ఉన్నది= సుఖంవైపునకు మళ్ళకున్నది; 
అటు+కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; ఈ+వచనములు= ఈ మాటలు; ఇంపు+చేయవు= రుచించవు. 


తాత్పర్యం: 'ఓ గుణవంతుడా! పులిరాజా! నిజానికి నీవు ఆ(శ్రయించదగ్గవాడవే. కాని, నా మనస్సు సుఖాలమీదికి 
పోకుండా ఉన్నది. అందువలన నీ మాటలు నాకు నచ్చటం లేదు. 


వ. అది యట్లుండె; భోగంబులు గాకున్న నేమి? నీకుం గార్యాకార్యంబులు నా యెఖింగిన తెఅంగున 
నుపదేశించుచు మైత్రి వాటించియునికి గర్జణీయంబై భవదీయ మూలభృత్యులసూయ సేసి భేదింతురు; 
దాన నొప్పమి వచ్చు; నీవు వారలు గలంచిన6 గలంగ కుండుటకును నా బుద్ధి పాటించుటకును 
సమయంబు సేసి నన్నుమన్నించికొని యుండు; మట్ట్లైన నీకడ వర్తించియుండెద'ననుటయు నావ్యాఘ్రం 
బా భంగి నడపంగల యది యై యియ్యకొని. 59 


ప్రతిపదార్దం: అది= అది; అట్టు+ఉండెన్‌= ఆ విషయం అట్లా ఉండనిమ్ము; భోగంబులు= సౌఖ్యాలు; కాక+ఉన్నన్‌+ఏమి?= 
పొందకుంటే ఏమి?; నీకున్‌= నీకు; కార్య+అకార్యంబులు= చేయదగ్గ, చేయకూడని పనులను; నా+ఎజింగిన తెజంగునన్‌= 
నాకు తెలిసినట్టుగా; ఉపదేశించుచున్‌= బోధిస్తూ; మైత్రి పాటించి= స్నేహం చేసి; ఉనికి= ఉండటం; గర్హణీయంబు+ఐ= 
ఆక్షేపించదగినదై; భవదీయ= నీకు సంబంధించిన; మూల భృత్యులు= తాత ముత్తాతలనాటి నుండి వస్తున్న సేవకులు; అసూయ 
చేసి= ఓర్వ లేక; భేదింతురు= వేరవుతారు; దానన్‌= అందువలన; ఒప్పమి= వైరం; వచ్చున్‌= కలుగుతుంది; నీవు= నీవు (పులి); 
వారలు= ఆ మూలభృత్యులు; కలంచినన్‌= కలవరపెట్టినా? కలంగక= చలించకుండా; ఉండుటకున్‌= ఉండటానికీ; నా బుద్ది= 
నా ఆలోచనలను; పాటించుటకున్‌= ఆచరించటానికీ; సమయంబు+చేసి= ప్రతిజ్ఞ చేసి; నన్నున్‌= నన్ను; మన్నించికొని ఉండుము= 
గౌరవిస్తూ ఉండుము; అట్టు+ఐనన్‌= అట్టా అయితేనే; నీ కడన్‌= నీ దగ్గర; వర్తించి+ఉండెదన్‌= మసలుకొంటాను; అనుటయున్‌= 
అనగానే; ఆ+వ్యాఘ్రంబు= ఆ పులి; ఆ+భంగిన్‌= అట్టాగే; నడపంగల+అది+ఐ= జరపా లనుకొన్నదై; ఇయ్యకొని= సమ్మతించి. 


తాత్పర్యం: అది అట్లా ఉండనిమ్ము, సౌఖ్యాలు అనుభవించకపోతే నేమి? నాకు తెలిసినంత మట్టుకు నీకు మంచీ 
చెడ్డలు తెలియచెప్ప్తుతూ స్నేహంగా ఉంటాను. మన స్నేహాన్ని నీ మూలభృత్యులు ఓర్వలేక నిందిస్తారు. నిన్ను 
కలవరపరచి వైరం పెట్టుకుంటారు. అందువలన నీవు వారి మాటలకు చెవి ఒగ్గకుండా నేను చెప్పినట్టు నడచుకొంటేనే 
నీ దగ్గర ఉంటాను. అట్టాగని బాసచేసి నన్నాదరించుము.” అనగానే పులి అట్టాగే నడుచుకొంటానని అంగీకరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. _ సంతసంబుతోడ సమయంబు సేసిన । నెలమింబొంది నక్క పులికి బుద్ధి 

సెప్పికొనుచు6 దగ వసించె. దదీయ ని । కేతనమున౦ బులియు. జ్రీతి సలిపె. 60 


ప్రతిపదార్హం: సంతసంబుతోడన్‌= సంతోషంగా; సమయంబు+చేసినన్‌= ప్రతిజ్ఞచేయగా; ఎలమిన్‌= ఆనందాన్ని; పొంది= 
అనుభవించి; నక్క= నక్క; పులికిన్‌= పెద్ద పులికి; బుద్ది+చెప్పికొనుచున్‌= ఉపదేశిస్తూ; తదీయ= పులికి చెందిన; నికేతనమునన్‌= 
నివాసస్థానం (గుహులో; తగన్‌= ఒప్పేటట్టుగా; వసించెన్‌= నివసించింది; పులియున్‌= పులికూడా; ప్రీతిన్‌=సంతోషంతో; సలిపెన్‌= 
మెలగింది. 


362 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: పులి ఎంతో సంతోషంగా బాసచేసింది. దానికి నక్క సంతృప్తిచెందింది. పులికి హితవులు చెపుతూ 
పులిగుహలోనే ఉండిపోయింది. పులికూడా సంతోషంగా మెలగింది. 


వ. కొండొక కాలంబునకు నమ్మగరాజు మన్నించు విధంబును, నగ్గోమాయువు దదీయ హితాహితంబు లరసి 
బుద్ధి సాచివ్యంబు సేయు తెఅంగును జూచి చూపోపక యప్పులి మూలభృత్యులు దమలోనం గూడికొని 
యొక్కనాయడ. 61 


ప్రతిపదార్థం: కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; ఆ+మృగరాజు= ఆ పెద్దపులి; మన్నించు విధంబును= ఆదరించే తీరూ; 
ఆ+గోమాయువు= ఆ నక్క; తదీయ= ఆ పులికి సంబంధించిన; హిత+అహితంబులు= మంచి 'సెబ్బరలూ; అరసి= విచారించి, 
తెలిసికొని; బుద్ది= ఆలోచనతో; సాచివ్యంబు= మంత్రిత్వం; చేయు తెజంగును= నడిపిన తీరునూ; చూచి= పరిశీలించి; 
చూపు+ఓపక= చూడలేక; ఆ+పులి= ఆ పెద్దపులి యొక్క; మూలభృత్యులు= తాతముత్తాలనాటి నుండి వస్తున్న సేవకులు; 
తమలోనన్‌= వాళ్ళల్లో వాళ్ళు; కూడికొని= గుమికూడి; ఒక్కనాండు= ఒకరోజున. 

తాత్పర్యం: కొంతకాలం గడిచేసరికి నక్కను పులి ఆప్యాయంగా ఆదరించటమూ, నక్క ఎంతో విచక్షణతో 
మంత్రిత్వాన్ని నిర్వహించటమూ మూలభృత్యులకు గిట్టలేదు. వాళ్ళంతా అనుకొని ఒకనాడు ఒకచోట సమావేశం 
అయ్యారు. 


క. “పులి నమలెడు మాంసము వెర | వలవడ. దా మపహరించి యా నక్కకు ని 
మ్ముల నిల్వం గావించిన । నిలయంబున గొంది. బెట్టి నేర్పారంగన్‌. 62 


ప్రతిపదార్థం: పులి= పెద్దపులి; నమలెడు= తినే; మాంసమున్‌= మాంసాన్ని; తాము= ఆ మూలభృత్యులు; వెరవు= ఉపాయం; 
అలవడన్‌= ఒప్పగా; అపహరించి= దొంగిలించి; ఆ నక్కకున్‌= ఆనక్క కొరకు; ఇమ్ములన్‌= సంతోషంగా; నిల్వన్‌= నివసించటానికి 
(ఉండటానికి); కావించిన= ఏర్పాటు చేసిన (సిద్ధంచేసిన); నిలయంబునన్‌= నివాసంలో (కొండగుహలో); గొందిన్‌= మూలగా; 
పెట్టి= దాచిపెట్టి; నేర్పు+ఆరంగన్‌= గొప్పదిట్ట తనంతో. 


తాత్పర్యం: 'ఒకనాడు పెద్దపులి తినే మాంసాన్ని మూలభృత్యులు ఎంతో చాకచక్యంగా ఎత్తుకెళ్ళాయి. నక్క ఉండే 


కొండగుహలో ఓ మూల దాచిపెట్టాయి. ఎంతో దిట్టతనంతో మసలుకొంటూ ఉండగా. (తరువాతి వచనంతో 
అన్స్నయరంి. 


వ. ఉన్నంత భక్ష్యపదార్ద పరిరక్షణంబును దానచేయునది గావున నగ్గోమాయు వప్పనికిం జొచ్చి మాంసంబుగానక 
యెవ్వరేని మ్రుచ్చిలి కొనుటగా నెజింగినదియై శార్జూలంబున కెజింగించిన నామ్రుచ్చిమి యప్పులి యరయం 
దొడంగిన నెప్పటి కపటభృత్యులు గపటోపాయంబు పన్ని 63 


ప్రతిపదార్దం: ఉన్నంతన్‌= ఉంటున్నంతలో; భక్ష్యప దార్థ= తినుబండారాలను; పరిరక్షణంబు= భద్రపరచటమూ; తాను+అ= తానే; 
చేయునది+కావునన్‌= చేస్తుంది కనుక; ఆ+గోమాయువు= ఆ నక్క; ఆ పనికిన్‌= మాంసాన్ని జాగ్రత్తచేసే పనిమీద; చొచ్చి= 
వెళ్ళి, మాంసంబు= మాంసం; కానక= కనిపించక; ఎవ్వరేని= ఎవ్వరో; (ముచ్చిలి కొనుటగాన్‌= దొంగతనం చేసిందిగా; 
ఎజీంగినది+ఐ= తెలిసికొన్నదిఅయి (గమనించినదైై; శార్జూలంబునకున్‌= పెద్దపులికి; ఎటింగించినన్‌= తెలుపగా; ఆ 'ముచ్చిమి= 
ఆ దొంగతనం గూర్చి; ఆ+పులి= ఆ పెద్దపులి; అరయన్‌= విచారించటానికి (ఎెదకటానికి); తొడంగినన్‌= పూనుకొనగానే; ఎప్పటి 
కపట భృత్యులు= ఎప్పటివలెనే, మోసగాళ్ళెన సేవకులు; కపట+ఉపాయాన్ని= మాయోపాయాన్ని; పన్ని= పుట్టించి. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 363 


తాత్పర్యం: రాజు తినే పదార్థాలను భద్రపరిచే పని నక్కదే. కనుక ఎప్పటివలె మాంసాన్ని దాచబోగా కనిపించలేదు. 
ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని (గ్రహించుకొని ఆ సంగతి పులి దృష్టికి తెచ్చింది. పులి వెంటనే వెదకటానికి 
పురమాయించింది. అది పసికట్టిన కపట సేవకులు కుట్ర పన్నినవారై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ నెమకు పరివార మమ్మాం । సము గను తెజింగును ఘటింప శార్జూలము చి 
త్తము నక్కనలన విరస । త్వమునొందిన నెటింగి భృత్యతతి యిట్లనియెన్‌. 64 


ప్రతిపదార్థం: ఆ+మాంసమున్‌= ఆ మాంసాన్ని; నెమకు= వెదకే; పరివారము= సేవకులకు; కను తెజంగును= కనపడే 
విధంగా; ఘటింపన్‌= చేయగా (కలిగించగా); శార్జూలము= పులి; చిత్తమునన్‌= మనసులో; నక్కవలన= నక్కమీద; 
విరసత్వమున్‌= మై(త్రీభేదాన్ని; ఒందినన్‌= పొందగా; ఎటింగి= తెలిసికొని; భృత్యతతి= సేవకులంతా; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నారు. 
తాత్పర్యం: మాంసం వెదకే పరివారానికి అది కంటబడేటట్టు చేశాయి. దానితో పులికి నక్కమీద మనస్సు 
విరిగిపోయింది. అది కనిపెట్టిన సేవకులు ఈ విధంగా అన్నారు. 
ఆ.  '“నక్కకేటి వ్రతము? స్రుక్కక యిమ్మాంస ।; మపహరించినపుడ యబై నేని 

నేమి యైనం జేయు నిది పాపశీలంబు । గపట ధర్మకంచుకంబు సువ్వె! 65 
ప్రతిపదార్హం: నక్కకున్‌= నక్కకు; ఏటి వ్రతంబు?= ఏమి నియమం?; (స్రుక్కక= జంకులేకుండా; ఈ+మాంసమున్‌= ఈ 
మాంసాన్ని; అపహరించిన+అపుడ= దొంగలించినపుడే; అబ్బెనేనిన్‌= దొరికినటైతే; ఏమి+ఐనన్‌+చేయున్‌= ఇంకా ఏమైనా 
చేయగలదు; ఇది= ఈ నక్క; పాపశీలంబు= పాపస్వభావం కలది; కపట= మాయదైన; ధర్మకంచుకంబు= ధర్మమనే కవచం 
కలది; సువ్వె!= సుమా! 
తాత్పర్యం: 'నక్కఏమిటి? వ్రతంఏమిటి? నీ మాంసం కాజేసినపుడే చేతికి అందుబాటులో ఉన్నట్రైతే సంకోచించకుండా 
ఇంకా ఏమైనా చేసేది. ఈ నక్క పాపభావాలు కలది. ధర్మమనే మాయతొడుగు తొడుక్కున్నది సుమా! 


క. తానటె మాంసము. దినదటె!। యీ నక్కయు బేలుపెట్టె నిన్నాళ్ళును నీ 

యాన మజుమాట వలుకం । గా నోడితి మిదియ నడప. గార్యములయెడన్‌.” 66 
ప్రతిపదార్హం: తాను+అటె= నక్క అట; మాంసమున్‌= మాంసాన్ని; తినదు+అటె= నమలదట; ఈ నక్కయున్‌= ఈ నక్క; 
ఇన్నాళ్ళును= ఇంతకాలమూ; బేలుపెట్టెన్‌= మోసపుచ్చింది; ఇదియ= ఈ నక్కే; నడపన్‌= జరుపుతుండగా; కార్యముల+ఎడన్‌= 
రాచకార్యాలపట్ట; నీ+ఆనన్‌= నీ ఆజ్ఞచే;) మజుమాట= మరొకమాట; పలుకంగాన్‌= చెప్పటానికి; ఓడితిమి= వెరచాము. 
తాత్పర్యం: నక్క అట మాంసాహారి కాదట - ఇంతకాలం ఎంత మోసగించింది! ఈ నక్కే అన్ని రాచకార్యాలు 
చూచుకొంటుంది కదా! అని మేము మీ శాసనానికి కట్టుబడి పల్లెత్తు మాట అనాలంటే భయపడేవారం”. 


క. అనుటయు మృగపతి మనమున. । గన లడరిన నక్క బట్ట6గా6 బంచి వధిం 
పను బుచ్చె; దాని నంతయు । విని యప్పులితల్లి గరము వెస6 జనుదెంచెన్‌. 67 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అన్నదే తడవుగా; మృగపతి= పెద్దపులి; మనమునన్‌= మనస్సున; కనలు+అడరినన్‌= కోపం 
ఎక్కువకాగా; నక్కన్‌= నక్కను; పట్టంగాన్‌= బంధించటానికి; పంచి= నియోగించి; వధింపను= చంపేయటానికి; పుచ్చెన్‌= 


364 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆజ్ఞాపించింది; దానిన్‌+అంతయున్‌= ఇదంతా; విని= ఆలకించి; ఆ+పులి తల్లి= ఆ పెద్దపులి తల్లి; కరము= ఎంతో; వెసన్‌= 
తొందరగా; చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్సపర్యం: ఆ మాటలు చెవిని పడగానే పులి కోపంతో మండిపడుతూ “నక్కను వెంటనే పట్టుకురండి. చంపండి” 
అంటూ ఆదేశించింది. ఇదంతా పులి తల్లి విని చప్పున కుమారుడి దగ్గరకు వచ్చింది. 


వ.  చనుదెంచి యా వ్యాఘ్రవరునితో నిట్లనియె. 68 
తాత్సర్యం: వచ్చి, ఆ పులి తల్లి కొడుకుతో ఇట్లా అన్నది. 
క. _ ఇట్టివి కృత్రిమములు గల | వట్టిదె యానక్క? బేల వైతివి భృత్యుల్‌ 

పుట్టినకోలెను గుటిలత । లె టెట్టివి సేయ? రకట! యెజుక గల౧ినే? 69 
ప్రతిపదార్థం: ఇట్టివి= ఇట్టాంటివి; కృత్రిమములు= కల్పితాలు; కలవు= ఉంటాయి; ఆ+నక్క= ఆ నక్క; అట్టిదె?= అట్ట్లాంటిదా?; 
బేలవు+ఐతివి= వెర్రివాడవయ్యావు; భృత్యుల్‌= సేవకులు; పుట్టిన కోలెను= పుట్టిననాటినుండి; కుటిలతలు= కపటాలు; ఎట్టు+ఎట్టివి= 
ఎట్టాంటివి ఎట్ట్లాంటివి; చేయరు= చేయలేదు?; అకట!= అయ్యో! ఎజు(క= తెలివి; కల(7నే?= కలవర పడిందా? 


తాత్పర్యం: ఇట్లాంటి లేనిపోని కల్పితాలు కల్పించటం నక్కకు చేతనవుతుందా! ఎంత మూర్చుడివి? సేవకులు 
పుట్టుకతోనే వంచకులు. ఏమి చేయరు? వీరు ఎన్నైనా చేస్తారు. అయ్యో! నీ తెలివి తెల్టారిపోయిందా! 


తే. _బుద్దిమంతునివలన దుర్దుద్దు లధికు । వలన హీనులు రూపసివలన౦. గొనటి 
వా రసూయలు సేయుదు రీరసమున । నింత యెజుం/గంగవలవదే? యీవు గొడుక! 70 


ప్రతిపదార్థం: కొడుక!= కుమారుడా!; బుద్ది మంతునివలనన్‌= మంచివాడివలన; దుర్చుద్దులు= చెడ్డవారు; అధికు వలనన్‌= 
గొప్పవాడివలన; హీనులు= అల్పులు; రూపసివలనన్‌= అందగాడివలన; కొనటివారు= కురూపులు; ఈరసమునన్‌= ఓర్వలేక; 
అసూయలు+చేయుదురు= లేనివి అంటగడతారు; ఈవు= నీవు; ఇంత= ఇంతమాత్రం; ఎయుంగంగన్‌+వలవదే?= 
తెలిసికొనవద్దా? 


తాత్పర్యం: ఓ బిడ్డా! మంచివాళ్ళను చూచి చెడ్డవాళ్ళు, గొప్పవాళ్ళను చూచి తక్కువవాళ్ళు, అందగాళ్ళను చూచి 
అందం లేనివాళ్ళు సహించలేరు. లేనిపోని దోషాలు ఆరోపిస్తారు. ఈ పాటి విషయాలు నీకు నీవు గ్రహించుకొనవద్దా? 
(ఎదుటివాళ్ళ జొన్నత్యాన్ని చూచి సహించలేకపోవటం సంస్కారవంతుల పని కాదని భావం). 
క. _ ధర్మ మధర్మము భంగి న । ధర్మము ధర్మంబు మాడ్కి- దనయా! తోంచున్‌ 

నిరలమతి నరయవలయు । ధార్మికతన కోరువాండు తన కేర్పడంగన్‌. 71 
ప్రతిపదార్థం: తనయా!= ఓ కొడుకా! ధర్మము= న్యాయం; అధర్మము భంగిన్‌= అన్యాయంవలె; అధర్మము= అన్యాయం; 


ధర్మంబు మాడ్కిన్‌= న్యాయంవలె; తోంయన్‌= కనబడుతుంది; ధార్మికతన+కోరువాండు= ధర్మాన్నీ తెలిసికొనవలెననుకొనేవాడు; 
నిర్మలమతిన్‌= తేటగలబుద్దితో; తనకున్‌= తనకు తాను; ఏర్పడంగన్‌= స్పష్టపడేటట్టు;: అరయన్‌ వలయున్‌= పరిశీలించుకొనాలి. 


తాత్పర్యం: ఓ కొడుకా! ధర్మం అధర్మంవలె, అధర్మం ధర్మంవలె అనిపించవచ్చును. 'ధర్మం ఇదీ" అని 
తెలిసికొనదలచినవాడు తనకు తేటతెల్లమయ్యేదాకా మంచిమనసుతో ఆలోచించుకొనాలి. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 365 


క. విను మీగోమాయువు వ । చ్లిన యంతటనుండి మనకు. జేసిన హితముల్‌ 
గనికొన వలవదె? యీతర । మున వా€ డిటు సేయ. డను సమూహయు వలదే? 72 


ప్రతిపదార్థం: వినుము= విను; ఈ+గోమాయువు= ఈ నక్క; వచ్చిన+అంతటన్‌+ఉండి= వచ్చినప్పటినుండి; మనకున్‌= మనకు; 
చేసిన హితముల్‌= చేసిన మంచిపనులను; కని కొనవలవదె?= విచారించవద్దా?; ఈ తరమునవాండు= ఇట్టాంటి మంచివాడు; 
ఇటు+చేయండు= ఈ విధంగా చేయడు; అను+సమూహయున్‌= అనే మంచి యోచన; వలదే?= వద్దా? 


తాత్పర్యం: ఈ నక్క వచ్చిన దగ్గరినుండి చేసిన ఉపకారాన్ని చూచి అయినా ఇట్టాంటివాడు ఇట్టా చేస్తాడా? అని 
ఒక్క క్షణం యోచించుకొనవద్దా? 


క. _ హితుండగు మంత్రిం గుటిలుల | యతి కపటోపాయములకు నగపది చెజుపన్‌ 
మతి. దలంతురి? పతి సుపరీ । క్షితంబు గావింప కొకటి సేయం దగునే? 73 


ప్రతిపదార్థం: హితుండు+అగు= మేలుకోరేవా డైన; మండత్రిన్‌= మంత్రిని; కుటిలుల= మాయగాళ్ళ; అతి కపట+ఉపాయములకున్‌= 
మిక్కిలి మాయోపాయాలకు; అగపడి= లోబడిపోయి; చెలుపన్‌= చంపటానికి; మతిన్‌= మనస్సులో; తలంతురె?= భావిస్తారా? 
పతి= రాజు; సుపరీక్షితంబు+కావింపక= సరిగ్గా పరిశీలించకుండానే; ఒకటి= కీడు; చేయన్‌= తలపెట్టటం; తగునే?= ఒప్పునా? 
ఒప్తుకాదని భావం. 

తాత్పర్యం: వంచకుల మాయమాటలలో పడి మన మంచిని కోరే మంత్రిని చంపాలనుకొనటం భావ్యమేనా? 
రాజైనవాడు వెనుకా ముందూ పరిశీలించుకొనకుండా హానిచేయ పూనుకొనటం సరైన నిర్ణయం కాదు. పరిపాలకుడు 
ప్రతి పనీ విచారించి అమలు పరచాలి. 


చ. అనవుడు నక్కరాంనిచి యప్పులి గౌంగిటం జేర్చి బాప్పము 

ల్లనుం/గవఈ గ్రమ్మనుం బలుకులం దగ. బెద్దయు గారవించిన 

“న్వినుము మృగేంద్ర! మున్నటుల నీవు సభన్‌ నను వీడ మంచివా. 

డని కొనియాడి యిప్డు దెగటార్దితి పెంపును నాదు మానమున్‌.” 74 
ప్రతిపదార్హం: అనవుడున్‌= తల్లి చెప్పగానే; నక్క= నక్కను; రాన్‌ పనిచి= పిలిపించి; ఆ+పులి= ఆ పెద్దపులి; కౌంగిటన్‌ చేర్చి= 
ఆలింగనం చేసి; బాష్పముల్‌= కన్నీరు; కనుంగవన్‌= రెండు కళ్ళను; క్రమ్మనున్‌= కప్పుగా; పలుకులన్‌= మాటలతో; తగన్‌ పెద్దయున్‌= 
ఎంతో ఎక్కువగా; గారవించినన్‌= గౌరవించగా; మృగ+ఇంద్ర!= మృగరాజా!; వినుము= వినవలసింది; నీవు; మున్ను+అటులన్‌= 
ఇంతకు [క్రితం ఆ విధంగా; సభన్‌= కొలువులో; ననున్‌= నన్ను; వీండు= ఇతడు (ఈ నక్క); మంచివాండు= యోగ్యుడు; అని 
కొనియాడి= అని పొగడి; ఇవ్లు= ఈనాడు; నాదు మానమున్‌= నా ఆత్మాభిమానాన్ని; పెంపును= గౌరవాన్ని; తెగటార్చితి(వి)= 
మంటగలిపావు. (నాశనం చేశావు). 
తాత్పర్యం: తల్లి బోధలకు బుద్ది తెచ్చుకొని పులి నక్కను రమ్మని కబురంపింది. వచ్చిన నక్కను అక్కున 
చేర్చుకొన్నది. కంటనీరు పెట్టుకొంటూ ఆత్మీయంగా మాట్లాడింది. ఆదరించింది. 'ఓ పులిరాజా! ఒక విషయం 
వినుము. నీవు ముందు ఒకనాటి సభలో అందరి ఎదుటా నన్ను మంచివాడ వని మెచ్చుకొన్నావు. -ఈ రోజున 
నా అభిమానాన్ని, నా పరువునూ చివరంటా చెరిపేశావు.” 


వ. అని పలికి యగ్గోమాయువు వెండియు. 75 


366 శ్రీమదాంధ్ర నుహాభారతము 
ప్రతిపదార్థం: అనిపలికి= అని చెప్పి ఆ+గోమాయువు= ఆ నక్క; వెండియున్‌= మళ్ళీ. 
తాత్పర్యం: అని చెప్పి నక్క మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది. 
క. “నను నీవు పదస్సునింగా ।; ననఘా! చేయంగ6 దలంచినప్పుడ నీ భృ 
త్యనికాయము కఅపులం బడ । కునికియు నా బుద్ధి వినుటయును మఖఅివమికిన్‌. 76 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యవంతుడా!; ననున్‌= నన్ను; నీవు= నీవు; పదస్థునింగాన్‌= పదవి కలవాడినిగా; చేయంగన్‌= 
చేయటానికి; తలంచినపుడ= భావించినపుడే; నీ భృత్యనికాయము= నీ పరిజనంయొక్క; కజపులన్‌= చెడ్డ బోధనలలో; 
పడక+ఉనికియున్‌= చిక్కకుండా ఉండటం; నా బుద్ధిన్‌= నా అభిప్రాయాన్ని; వినుటయును= చెవిని పెట్టటం; మజవమికిన్‌= 
మరచిపోకుండా ఉండటానికి. 

తాత్పర్యం: 'ఓ ధర్మాత్ముడా! నీవు నన్ను అధికారిని చేయాలని నిర్ణయించుకొన్నప్పుడే నీ భృత్యుల దురాలోచనలో 
తలదూర్చక పోవటమూ నా అభిప్రాయాల ప్రకారం నడచుకొనటమూ మర్చిపోకుండా ఉండేటట్టు ప్రమాణం చేశావు 
కదా! (తరువాతి వచనంతో అన్వయం). 


వ. బాస సేయవే యట్లుంగాక. 77 
ప్రతిపదార్థం: బాస+చేయవు+ఏ= ఒట్టు పెట్టుకొనలేదా?; అట్టున్‌+కాక= అంతేకాకుండా. 
తాత్పర్యం: ఒట్లుపెట్లుకొనలేదా? అంతే కాకుండా. 

యు లు 


ఆ. _ ఎటింగి యైన నెజుంగ కేనియు నొక్కని । భంగపెట్టి పిదప సంగతుండుగ6 
జేసికొనుట మేలె సిరిగలవారికి? । నట్టి నిలుపువాని కగునె హితము?" 78 


ప్రతిపదార్హం: ఎజింగి+ఐనన్‌= తెలిసి అయినా; ఎజుంగక+ఏనియున్‌= తెలియకుండా అయినా; ఒక్కనిన్‌= ఒక్కడిని; 
భంగపెట్టి= అవమాన పరిచి; పిదపన్‌= ఆ తరువాత; సంగతుండుగన్‌= నేస్తగాడిగా; చేసికొనుట= చేసుకొనటం; సిరిగలవారికిన్‌= 
డబ్బుగలవారికి; మేలె?= మంచిదా?; అట్టినిలుపు= అట్టి ఉనికి; వానికిన్‌= ఉన్నవాడికి; హితము= మేలు; శుభం; అగునె?= 
కలుగుతుందా? 

తాత్సర్యం: తెలిసో తెలియకో మరొకడిని చిన్నబుచ్చి ఆ తరువాత స్నేహితుడిగా చేసికొనటం ధనవంతుడికి 
మంచిదేనా? అట్టా (బ్రతికేవాడికీ (అవమానించబడీ తిరిగి ఉండేవాడికి) మంచి జరుగుతుందా? 


క. _ అని పాసి యరణ్యమునకు€ । జని యనశన దీక్ష నొంది సద్ద్ధావ ఖ్యా 
తి నెజియం బరమస్టానం । బున కగ్గోమాయు వరిగె. బురుషవరేణ్యా! 79 


ప్రతిపదార్థం: పురుషవరేణ్యా!= ధర్మరాజా! అని= అని; ఆ+గోమాయువు= ఆ నక్క; పాసి= ఆ పులిరాజును విడిచి; 
అరణ్యమునకున్‌= అడవులలోకి; చని= వెళ్ళి; అనశనదీక్షన్‌= నిరాహార (వ్రతాన్ని; ఒంది= పొంది; సద్దావఖ్యాతి= మంచివాడనే 
పొగడ్త; నెజయన్‌= వెల్లడి కాగా; పరమస్థానంబునకున్‌= వైకుంఠానికి; అరిగెన్‌= వెళ్ళింది. 

తాత్పర్యం: ధర్మరాజా! అట్టా పలికి ఆ నక్క పులిని వదలిపెట్టి అడవులలోకి వెళ్ళింది. నిరాహారదీక్ష పూనింది. 
తన మంచితనంతో పైలోకాలకు చేరుకొన్నది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 367 
వ. ఈ కథ పూర్వాపరవాక్యంబుల యందలి తాత్పర్యంబు నిరూపించి. 80 


ప్రతిపదార్థం: ఈ కథ= ఈ పులి నక్కా వృత్తాంతం; పూర్వ+అపర వాక్యంబుల అందలి= ముందూ వెనుకా మాటలలోని; 
తాత్పర్యమును= ఉద్దేశాన్ని; నిరూపించి= నిశ్చయించి. 
యి 


తాతిర్గం: ఈ పులి నక్సా సంవాదంలోని సారాంశాన్ని వివరంగా తెలిపి. (తరువాతి పదంతో అన్యయం). 
ట్ట గా ఫి ్ట్‌ బి 


క. వావిరి మాటల. దేలక ।; భావంబున౦ గీడు మేలు బరికించి యస 
ద్ధావుని సద్ధావుని నవ । నీవర! యేర్పజుప నెజు6గ నేరంగ వలయున్‌. 81 


ప్రతిపదార్హం: అవనీవర!= ఓ రాజా!; వావిరి మాటలన్‌= మాయమాటలచేత; తేలక= మోసపోకుండా; భావంబునన్‌= ఆలోచనలో; 

కీడు మేలున్‌= మంచి చెడలను; పరికించి= పరీక్షించి; అసద్యావునిన్‌= చెడ్డవాడిని; సద్సావునిన్‌= మంచివాడిని; ఏరణుపన్‌= వేరు 
జ్ర న్‌ భి డీ ఖి ం 

పరచటం; ఎయుంగన్‌ నేరంగవలయున్‌= తెలిసికొనే శక్తి కలిగి ఉండాలి. 


తాత్పర్యం: ఓ రాజా! రాజయినవాడు ఇతరుల మాయమాటలలో పడి మోసపోకుండా మంచీ చెడ్డా యోచించుకొనాలి. 
ఇది మంచిది ఇది మంచిది కాదు అని విడివిడిగా తెలిసికొనగల సామర్థ్యం కలిగి ఉండాలి. అపుడే పరిపాలకుడు 
సరైన నిర్ణయాలు తీసికొనగలుగుతాడు'”. 


భీష్కుండు ధర్మజునకు సహాయ సంపన్నత్వం బావశ్యకం బగుట సెప్పుట (సం. 12-113-12) 


వు  అనినవినిసంతోషించి కొంతేయాగ్రజుం 'డేమిభంగివర్తనంబున భూపాలుండు సుఖియై యుండు' ననుటయు 
నన్నరపతికిం గురుపితామహుం డిట్లనియె. 82 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; సంతోషించి= ఆనందపడి; కాంతేయ+అ([గ్రజుండు= ధర్మరాజు; ఏమి భంగిన్‌= 

ఎట్లాంటి; వర్తనంబునన్‌= నడతచేత; భూపాలుండు= రాజు; సుఖి+ఐ+ఉండున్‌?= సుఖిస్తాడు?; అనుటయున్‌= అని మాటలాడగానే; 

ఆ+నరపతికిన్‌= ఆ ధర్మరాజుతో; కురుపితామహుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: 'రాజు ఎట్టా నడచుకుంటే సుఖపడతాడు” అని ధర్మరాజు కోరగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 

సీ.  'ఆలస్యమును నసహాయత్వమును నొప్పు; । వవిలేని పతి సుఖియై చరించు; 
విను తొల్లి యొక యుష్ట్ర మనితరసాధ్య త । పంబు సేయంగ మెచ్చి బ్రహ్మ వచ్చి 
యర్దించినది 'యేమి? యనిన నా లొట్టియ । యొప్ప 'నా మెడ శతయోజన ప్ర 
మాణం బగుట కోర్కివాణీశ!' నావుడు । న ట్లగుంగా కని యతండు సనియె; 


తే. నదియు వరగర్వమున సహాయంబు నొల్ల ।; కలసభావంబుతో నుండి వలచియొక్క 
నాయ దన యజ్బుసాంచి కాననములోన । దీను కొని మేయంగా. బెనువాన వచ్చె. 83 


ప్రతిపదార్థం: ఆలస్యమునున్‌= మాంద్యమునూ; అసహాయత్వమునున్‌= ఒకరి తోడ్పాటును ఆశించకపోవటం; ఒప్పవు= తగ్గవికావు; 
అవి లేని పతి= అవి లేని రాజు; సుఖి+ఐ= భోగిఅయి; చరించున్‌= తిరుగుతాడు; విను= వినవలసింది; తొల్లి= ఒకప్పుడు; ఒక 
ఉష్ట్రము= ఒక ఒంటె; అనితరసాధ్య తపంబు= ఇతరు లెవ్వరూ చేయ వీలుకానంతగా తపస్సు; చేయంగన్‌= చేయగా; మెచ్చి= 
పొగడి; బ్రహ్మ వచ్చి= బ్రహ్మ ఎదుటకు వచ్చి; అర్థించినది= కోరుకొనేది; ఏమి+అనిన్‌= ఏమిటి అని అడుగగా; ఆ లొట్టియ= 
ఆ ఒంటె; వాణీ+ఈశ!= ఓ బ్రహ్మా! ఒప్పన్‌= ఒప్పగా; నామెడ= నా మెడకాయ; శతయోజన ప్రమాణంబు= నూరామడల మేరదాకా; 


368 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అగుట= పొడవుకావటం; కోర్కి= ఆశ; నావుడున్‌= అనగానే; అట్టు= అట్టాగే; అగున్‌+కాక= నెరవేరుతుంది కాక; అని= అని 
చెప్పి; అతండు= బ్రహ్మ; చనియెన్‌= తనలోకానికి వెళ్ళిపోయాడు; అదియున్‌= ఆ ఒంటెకూడా; వరగర్వమునన్‌= (బ్రహ్మవలన 
కోరిక తీరిందనే అహంకారంతో; సహాయంబున్‌= సాటివాడి సహకారాన్ని; ఒల్లక= కోరక; అలసభావంబుతోన్‌= సోమరితనంతో; 
ఉండి= ఉండి; వలచి= కోరి; ఒక్కనాండు= ఒకరోజున తన అణ్జు+చాంచి= తన మెడను సాగించి; కాననములోనన్‌= అడవిలో; 
దీనుకొని= చక్కగా; మేయంగాన్‌= మేత తినగా; పెనువాన= పెద్ద వర్షం; వచ్చెన్‌= కురిసింది. 


తాత్పర్యం: ఏమరుపాటు లేకుండా ఎదుటివాడి సాయం కావాలనుకొనే రాజు తప్పక సుఖాలు పొందుతాడు. వెనకటికి 
ఒక ఒంటె మరెవరికీ అలవికానంత తపస్సుచేసింది. దానికి బ్రహ్మ మెచ్చుకొని ఎదుటపడి 'నీ కేం కావాలో కోరుకొ” 
మృ్మన్నాడు. 'నా మెడ నూరామడల దాకా సాగాలని నా కోరికి అన్నది. (బ్రహ్మ “అట్టాగే అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. 
వరం పొందిన ఒంటె అహంభావంతో సాటివాడి సాయాన్ని ఆశించక సోమరితనంతో ఉన్నది. ఒకరోజున కావాలని 
మరీ తన మెడకాయను పొడిగించి అడవిలో చక్కగా మేత మేస్తున్నది. అంతలో పెద్ద గాలివాన వచ్చింది. 


క. _ వచ్చినం దన మెడ సాంగిన । యచ్చటి గుహలోన నుత్తమాంగం బిడి తా 
నిచ్చమెయి నిదురపోవంగ | విచ్చలవిది నొక్క నక్క వెలందియు. దానున్‌. 84 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= వాన రాగానే; తనమెడ= తన మెడకాయ; సాగిన= సాగినటువంటి; అచ్చటి= అక్కడి; గుహలోనన్‌= అక్కడే 
ఉన్న గుహలో; ఉత్తమాంగంబున్‌= తలను; ఇడి= ఉంచి (కెట్టి; తాన్‌= తాను; ఇచ్చమెయిన్‌= ఇష్టం వచ్చినట్టు; నిదుర+పోవంగన్‌= 
నిద్రించగా; ఒక్క నక్క= ఒక నక్క; వెలందియున్‌= దాని భార్యా (ఆడనక్క); తానున్‌= తానూ; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా. 


తాత్పర్యం: వాన పడీ పడంగానే ఆ ఒంటె తన మెడకాయను చాచి ఒక గుహలోనికి తలను పెట్టింది. ఆదమరచి 
హాయిగా నిద్రపోయింది. అంతలో ఒక నక్క దంపతులు ఎలాంటి అడ్డూ ఆపూ లేకుండా. (తరువాతి పద్యంతో 
అన్నయం). 


వ ఆగుహ సొచ్చెం; జొచ్చి యాశటిపెల్లున నాలుందానును నొక్కట నాలొట్టేనుంగు కుత్తుక కబళించి నెత్తురు 
గండలు నొండొండ మ్రింగందొడంగిన, నదిమేలుకని ఆ లొట్టియ మెడ పొరల్ద్డునంతకు నా నక్కలు నరంబులు 
ద్రెన్వం గఅచిన, నెజి దప్పి యయ్యుష్టంబు నిర్గత ప్రాణం బయ్యె; నట్టి చందంబు గాక నీ వనాలస్యుండవును 
సహాయ సంపన్నుండవును నై నెగడు” మనిన నజ్జగతీశుం డతనితో 'శత్రుం డధికుం డైన నల్పబలుం డగు 
రా జేయోజనాపదనిస్తరించు? ననవుడు నతండు 'సముద్ర సరిత్సంవాదం బాకర్ణింపుము; దాననీయడిగిన 
యర్ధంబు దేటపడియెడు” నని పలికి యిట్లనియె. 85 


ప్రతిపదార్దం: ఆ గుహ= ఆ బిలం లోపలకు; చొచ్చెన్‌= దూరాయి; చొచ్చి= లోనికి వెళ్ళి; ఆంకటిపెల్టునన్‌= ఎక్కువ ఆకలితో; 
ఆలున్‌+తానున్‌= పెళ్ళామూ తానూ (ఆ నక్క దంపతులు); ఒక్కటన్‌= ఒక్కమారుగా; ఆ లొట్టేనుంగు= ఆ ఒంటె; కుత్తుక= 
పీకను; కబళించి= పట్టుకొని; నెత్తురున్‌= రక్తాన్నీ; కండలున్‌= మాంసపు ముద్దలనూ; ఒండొండన్‌= ఒకటొకటిగా; (మ్రింగన్‌ 
తొడంగినన్‌= తినటం మొదలుపెట్టగా; అది= ఆ ఒంటె; మేలుకని= నిద్రలేచి; ఆ+లొట్టియ మెడ= ఆ ఒంటె మెడకాయను; 
పొరల్చున్‌+అంతకున్‌= అటూ ఇటూ తిప్పుకునేలోగా; ఆ నక్కలు= ఆ జంట నక్కలు; నరంబులు= నాడులు; త్రెవ్వన్‌= తెగేలా; 
కటచినన్‌= కొరకగా; నెజి+తప్పి= సత్తువపోయి; ఆ+ఉష్టంబు= ఆ ఒంటె; నిర్గతప్రాణంబు= ప్రాణంపోయింది; అయ్యెన్‌= 
అయింది; అట్టి చందంబుగాక= ఆ విధంగా గాక; నీవు= నీవు (ధర్మరాజు); అనాలస్యుండవును= అలస్యం చేయనివాడవుగానూ, 
సహాయ సంపన్నుండవును= ఇతరుల సాయాన్ని సమకూర్చుకొనే వాడవుగానూ; ఐ= అయి; నెగడుము= నడుచుకొనుము; అనినన్‌= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 369 


అనగానే; ఆ+జగతీ+-ఈశుండు= ఆ ధర్మరాజు; అతనితోన్‌= ఆ భీష్ముడితో; శత్రుండు= పగవాడు; అధికుండు+ఐనన్‌= ఎక్కువ 
బలం కలవాడైతే; అల్పబలుండు+అగు రాజు= తక్కువ బలం కల రాజు; ఏ యోజన్‌= ఏ తీరుగా; ఆపదన్‌= విపత్తును (కష్టాన్ని); 
నిస్తరించున్‌?= దాటగలుగుతాడు?; అనవుడున్‌= అని అడుగగానే; అతండు= భీష్ముడు; సముద్ర సరిత్‌+సంవాదంబు= సము(ద్రం 
నదుల మధ్య జరిగిన వృత్తాంతాన్ని; ఆకర్షింపుము= ఆలకించుము; దానన్‌= అది విన్నందువలన; నీ అడిగిన= నీవు కోరిన; అర్థంబు= 
(ప్రయోజనం; తేటపడియెడున్‌= స్పష్టం కాగలదు; అని పలికెన్‌= అని చెప్పాడు. 


తాత్పర్యం: గుహలోకి అడుగుపెట్టిన నక్కలు అప్పటికే ఆకలి మండిపోతూ ఉండటం వలన ఒక్క ఉదుటున 
ఆ ఒంటె పీకను పట్టుకున్నాయి. నెత్తురును త్రాగుతూ, మాంసం ముక్కలను [క్రమక్రమంగా మింగుతుండగా 
దానికి మెలకువ వచ్చింది. అది మెడను తిప్పుకొంటుండగానే ఆ నక్కలు మెడ నరాలు తెగిపడేటట్టు పటుక్కున 
కొరికాయి. పట్టుతప్పి ప్రాణాలు విడిచింది ఒంటె. అందువలన నీవు జాగరూకుడవై సాటివారి సాయాన్ని 
అందుకొంటూ నడుచుకొమ్ము' అన్నాడు. అనగానే ధర్మరాజు శత్రురాజు అధికబలం గలవాడైతే, అల్పబలంగల 
రాజు ఆపదలనుండి ఎట్టా గట్టెక్కగలుగుతాడు? అని ప్రళ్నించాడు. భీష్ముడు 'సముద్రానికీ నదికీ నడుమ సాగిన 
సంభాషణ వింటే నీకే తెలుస్తుంది" అని ఇట్టా చెప్పనారంభించాడు. 


సముద్ర సరిత్సంవాదము (సం. 12-114-2) 


తే. “ఉదధి సుఖగోష్టి నున్నప్పు నదులతోడ | 'మీ తటంబుల తరువులు మీరు వొంగి 
తథిమిపాథినం గూలు వేతసము లేల । పెటికిపో వవి మీ కేమి ప్రియ మొనర్చె? 86 


ప్రతిపదార్హం: ఉదధి= సముద్రం; నదులతోడన్‌= నదులతో; సుఖగోష్టిన్‌= ఆనంద సల్దాపంలో; ఉన్న+అవ్లు= ఉన్న సమయంలో; 
మీరు= మీరు(నదులు); పొంగి= ఉప్పొంగి; తజీమి= వెంటాడి (ఉరవడితో); పాటినన్‌= ప్రవహించేటప్పుడు; మీ తటంబుల= 
మీ ఒడ్లమీది; తరువులు= చెట్టు; కూలున్‌= కుప్పకూలి పోతాయి; వేతసములు= నీటి ప్రబ్బలిచెట్టు (తుంగజాతికి చెందిన మొక్కలు); 
ఏల= ఎందుకు; పెజికిపోవు?= పెళ్ళగించుకొనిపోవు?; అవి= ఆ వేతసాలు; మీకున్‌= మీకు; ఏమి= ఎట్లాంటి; ప్రియమున్‌= ట్రీతిని; 
ఒనర్చెన్‌= కలిగించాయి? 


తాత్పర్యం: సము[ద్రం నదులతో ఆనందంగా సల్హాపాలు సాగిస్తూ ఇట్టా అడిగింది మీరు మంచి ఉరవడితో పొంగిపార్లి 

పారేటప్పుడు మీ గట్టమీది చెట్టు కూలిపడిపోతుంటాయికదా! మరి ప్రబ్బలిచెట్టు పడిపోవేమిటి? అవి మీకు ఏమైనా 

ఒరగపెట్టాయా ఏమిటి? అవి మిమ్మల్ని ఏమైనా సంతృప్తి పరిచాయా ఏమి?” 

వ. వానినున్మూలింప మీకు శక్యంబు గామిం జేసియో వానికిం జేటు వాటిల్ల; దిది యేమి? యనవుడు నదులందు 
గంగ యిట్లనియె. 8/7 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ ప్రబ్బలిచెట్లను; ఉన్మూలింపన్‌= ఊడబెరకటానికి; మీకున్‌= మీకు; శక్యంబు= సాధ్యం; కామిన్‌+చేసియో= 
కాకపోవటం వల్లనో; వానికిన్‌= ఆ ప్రబ్బలిచెట్టకు; చేటు+పాటిల్లదు= కీడు మూడదు; ఇది+ఏమి?= ఇదేమిటి?; అనవుడున్‌= అని 
అడగగానే; నదులందున్‌ గంగ= నదులలో గంగానది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 

తాత్పర్యం: లేక, వాటిని పెల్లగించటం మీవలన కాకపోవటం వలననా? ఏ కారణంగా ఆ ప్రబ్బలిచెట్ట మొదళ్ళు 
పెకలించబడటం లేదు?" అని అడగగానే గంగానది ఈ విధంగా సమాధానం ఇచ్చింది. 


370 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క.  *బిగు వెడలక నిలిచి పడున్‌ ।; నగములు వేతసచయంబు నమ్రంబై పె 
ల్లగు మా వేగము గడపి యె । సంగు బూర్వస్థితిన బ్రదుకు సమకూరంగన్‌. 88 


ప్రతిపదార్థం: నగములు= చెట్టు బిగువు= బింకం; ఎడలక= వదలక; నిలిచి= నిలబడి ఉండి; పడున్‌= కూలిపోతాయి; 
వేతసచయంబు= ప్రబ్బలిచెట్ల సముదాయం; నమంబు+ఐ= వంగి ఉండి; పెల్టు+అగు= ఉప్పాంగే; మా వేగము= మా ప్రవాహవేగాన్ని 
(మా ఉరవడిని); కడపి= దాటించి (ఉద్హృతి తగ్గాక); పూర్వస్థితిన్‌= వెనుకటి వలెనే; బ్రదుకు= సుఖజీవనం; సమకూరంగాన్‌= 
కలుగగా; ఎసంగున్‌= ఒప్పుతాయి. 


తాత్పర్యం: 'ఓ సముద్రుడా! మా గట్లమీది చెట్లన్నీ తమ బింకం సడలనీయకుండా నిలబడతాయి. అందువలన 
నీటి వేగాన్ని తట్టుకోలేక నిట్టనిలువునా కూలిపోతుంటాయి. ప్రబ్బలిచెట్టు ఆ విధంగా కాకుండా నీటి వేగాన్నిబట్టి 
వంగి ఉండి, ఆ ఉరవడి తగ్గాక ఎప్పటివలె సజీవంగా నిలబడి ఉంటాయి. 


వ. అనియె నా ప్రబ్దలిచెట్ల తెజింగు కనికొని. 89 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని గంగ చెప్పింది; ఆ+ప్రబ్బలిచెట్ట= ఆ తుంగజాతివైన 'ప్రబ్బలిచెట్టయొక్క; తెజంగు= తీరును; 
కనికొని= తెలిసికొని. 


తాత్పర్యం: అని గంగ సమాధానం చెప్పింది. కనుక ఆ నీటి ప్రబ్బలిచెట్ట తీరును (గ్రహించుకొని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _ అరి నృపాలు పెంపు నాత్మీయశక్తియు । నెటింగి మూర్చవృత్తి నెదురుపడక 
యుచిత వృత్తి నతని యుద్దతి మేవడి. । గడపి హీనబలుండు సెడక నిలుచు. 90 


ప్రతిపదార్థం: హీనబలుండు= తక్కువ బలంకల రాజు; అరిన్నపాలు= శత్రు రాజుయొక్క; పెంపున్‌= ఆధిక్యాన్ని; ఆతీ శ్రైయశక్తియున్‌= 
తన లావునూ; ఎటింగి= తెలిసికొని; మూర్ధవృత్తిన్‌= మొరటుగా; ఎదురుపడక= ఎదిరించకుండా; ఉచిత వృత్తిన్‌= తగిన రీతిలో; 
అతని= పగవాడియొక్క; ఉద్ధతిన్‌= మిడిసిపాటును (పొగరును); మేవడిన్‌= ఉపాయంతో; కడపి= అడ్డుకొని; చెడక= పాడవకుండా; 
నిలుచున్‌= నిలదొక్కుకొంటాడు. 


తాత్పర్యం: బలహీనుడైన రాజు తన బలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ అంచనా వేసికొనాలి. మొండిగా పోరుకు 
దిగకూడదు. పగవాడి మిడిసిపాటును యుక్తిగా తొలగించుకొనాలి (దాటవేయాలి). అపుడే ఆ రాజు ఎట్లాంటి 
చెరుపూ లేకుండా నిలబడగలుగుతాడు” (సమయానుకూలంగా పనులు చేసుకొనేవాడికి ఎట్లాంటి ఆపదలు 
రావని భావం). 


వ. అనిన విని యుధిష్టిరుండు 'దగుపదంబులకు( గులవంతు లగు పరిజనులు దొరకొనకున్న నరనాథుం డేమి 
సేయం గలవాణి డని యడిగిన నప్పుడమిజేనికి భీష్ముం డిట్లనియె. 91 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగానే; విని= విన్నవాడై; యుధిస్టిరుండు= ధర్మరాజు; తగుపదంబులకున్‌= ఆయా పదవులకు 
తగ్గ కులవంతులు+అగు= పెద్ద కులంవారైన; పరిజనులు= సేవకులు; దొరకొనక+ఉన్నన్‌= దొరకకపోతే; నరనాథుండు= రాజు; 
ఏమి+చేయన్‌+కలవాండు?= ఏమి చేయగలడు?; అని అడిగినన్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ పుడమిటేనికిన్‌= ఆ ధర్మరాజుతో; 
భీష్ముండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 371 


తాత్పర్యం: అదంతా ఆలకించిన ధర శరాజు 'మంచి కులస్టుడైన సేవకుడు పదవికి తగ్గట్టుగా జతపడకపోతే రాజు 
ఏం చేయాలి? అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు. 


కుర్కుర నీచత్వముం దెలుపునట్టి యితిహాసము (సం. 12-117-2) 


సీ. 'విను మొక్కయితిహాస మనుపమం బగు తపం । బున. బేర్చువా. డొక్కమునివరేణ్యు 
నాశ్రమంబున6 దద్దయావిశేషంబున । నఖిల జంతువులును నచట నచట 
వసియించి సుఖముండు; వానిలో నొక్కకు । ర్కుర మెప్టు భక్తిమైం గొలిచి తిరుగు; 
నమ్ముని మెలంగినయచట నెల్లను । దాను వర్తింప నొక దువ్వు వైరమెత్తి 


తే.  కజివ వచ్చిన నమ్మునికడకు. బాటు । తెంచె నా కుక్కనాతండు దీప్త రూప 
మైన దువ్వుం గా€ జేసిన నది గడంగి |; కవియ భయమంది పాటి మున్మనియు దువ్వు. 92 


ప్రతిపదార్దం: ఒక్క+ఇతిహాసము= ఓ వెనుకటి కథను; వినుము= వినుము; అనుపమంబు+అగు= సాటిలేనిదైన (విశేషమైన); 
తపంబునన్‌= తపస్సుచేత; పేర్చువాండు= అతిశయించేటటువంటి; ఒక్కమునివరేణ్యు= ఒక మునిముఖ్యుడి యొక్క; ఆశ్రమంబునన్‌= 
ముని పలైైలో (తపోవనంలో); తద్‌= ఆ మునియొక్క; దయా విశేషంబునన్‌= ఎంతో దయవలన; అఖిల జంతువులునున్‌= సమస్త 
ప్రాణులూ; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; వసియించి= నివసించి; సుఖము= హాయిగా (సంతోషంగా); ఉండున్‌= ఉంటున్నాయి; 
వానిలోన్‌= ఉన్నవాటిలో; ఒక కుర్కురము= ఒక కుక్క; ఎవ్లున్‌= ఎల్లప్పుడూ; భక్తిమైన్‌= ఆరాధనతో (విశ్వాసంతో); కొలిచి= 
సేవించి; తిరుగున్‌= మెలగుతూ ఉన్నది; ఆ+ముని= ఆ బుషి మెలంగిన+అచటన్‌= తిరిగే చోట; ఎల్లను= అంతటా; తాను 
వర్తింపన్‌= తాను నడవగా; ఒకదువ్వు= ఒక పెద్దపులి; వైరము+ఎత్తి= పగబట్టి; కటజవన్‌= చంపటానికి (కరవటానికి); వచ్చినన్‌= 
రాగా; ఆ మునికడకున్‌= ఆ ముని దగ్గరకు; పాయుతెంచెన్‌= పరుగుపెట్టింది; ఆ+కుక్కన్‌= ఆ కుక్కను; ఆతండు= ఆ ముని; 
దీప్తధూపము+ఐన= (ప్రకాశించే రూపంగల; దువ్వుగాన్‌= పెద్దపులిగా; చేసినన్‌= చేయగా; అది+కడంగి= అది ధైర్యంగా నిలిచి; 
కవియన్‌= కలబడగా; మున్‌= ముందు; కవియున్‌= పైబడిన; దువ్వు= పెద్దపులి; భయమున్‌= పిరికితనాన్ని; అంది= పొంది; 
పాటెన్‌= ఉడాయించింది. 

తాత్పర్యం: “దీని గూర్చి ఓ కథ చెప్పుతాను వినుము. పూర్వం ఒక ముని ఎవరూ చేయనలవి కానంతగా తపస్సు 
చేశాడు. అతగాడు దయాదాక్షిణ్యాలు కలవాడు. అతడి ఆశ్రమంలో అన్ని జంతువులూ హాయిగా చీకూ చింతా 
లేకుండా (బ్రతుకుతుండేవి. వాటిల్లో ఒక కుక్క ఎంతో విశ్వాసంతో ఆ మునిని సేవిస్తూ ఉండేది. ఆ ముని ఎటు 
వెళ్ళితే అటు వెంబడించి వెళ్ళుతూ ఉండేది. అది చూచి సహించలేక ఒక పులి కుక్కమీద ద్వేషంపెట్టుకొని పంజాతో 
కొట్టబోయింది. ప్రాణభయంతో ఆ కుక్క ఆ ముని చాటుకుపోయింది. ఆ ముని దానిమీద జాలిపడి, దానికంటె 
పెద్దదైన పులిగా మార్చాడు. మొదట మీదపడిన అసలు పులి దీనిని చూచి భయపడి పారిపోయింది. 


సీ. _ అట్లు బెబ్బులి వచ్చి యడరిన బెబ్బులిం। గాం జేసి గెలిపించెం గరుణ మెలజియ, 
నొక మత్తకరి. జూచి యోటమై నొదింగిన । నుద్ధతకరిం జేసి యొసంగె జయము 
సింహంబు దెస భితింజెడి పాజణుతెంచిన । ఘనసింహముగఈ. జేసి గర్వమిచ్చె, 
శరభంబు ధాటికి. జకితమైన నుదగ్ర। శరభంబుః జేసి యుత్సాహి. జేసె 


తే. నిట్లు దివసక్రమంబున నెక్కుడైన । సత్వముగం జేయంగాల గుక్క శరభభావ 
మండితంబయి తిరుగుచునుండి పూర్వ । వాసనా నీచమగు మనోవర్తనమున. 93 


3౩72 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; బెబ్బులి= పెద్దపులి; వచ్చి= పైబడి; అడరినన్‌= చెలరేగగా? కరుణమెజయన్‌= దయచూపి; 
బెబ్బులింగాన్‌+చేసి= పెద్దపులిగా మార్చి; గెలిపించెన్‌= నెగ్గింపచేశాడు; ఒక మత్తకరిన్‌= ఒక మదించిన ఏనుగును; చూచి= కాంచి; 
ఓటమైన్‌= జంకుతో; ఒదింగినన్‌= దాక్కొనగా (చాటుకురాగా); ఉద్దతకరిన్‌= దర్బంగల ఏనుగుగా; చేసి= మారు రూపంచేసి; జయము= 
గెలుపును; ఒసలెన్‌= కలిగించాడు; సింహంబు దెసన్‌= సింహం వలన; భీతిజెంది= భయంతో; చెడి= వెనుకంజ వేసి; పాజలుతెంచినన్‌= 
పరుగుపెట్టి రాగా; ఘన= గొప్పదైన; సింహములగన్‌+చేసి= సింహంగా చేసి; గర్స్భము= అహంభావాన్ని; ఇచ్చెన్‌= కలిగించాడు; శరభంబు= 
మీగండ్ర మెకం (సింహంకంటె బలిష్టమైన 8 పాదాలు కల జంతువు); ధాటికిన్‌= దాడికి; చకితము+ఐనన్‌= భయపడగా; ఉద(గ్ర= 
భయంకరమైన; శరభంబున్‌+చేసి= మీగండ్లమెకంగా మార్చి; ఉత్సాహిన్‌= ఉత్సాహం కలదానినిగా; చేసెన్‌= చేశాడు; ఇట్లు= ఈ 
విధంగా; దివస[క్రమంబునన్‌= రోజురోజుకు; ఎక్కుడు+ఐనన్‌= గొప్పదైన; సత్తముగన్‌+చేయంగాన్‌= మృగంగా చేయగా; కుక్క= 
(ఆ (గ్రామసింహం) కుక్క; శరభభావ మండితంబు+అయి= శరభ భావంతో వెలిగిపోతూ; తిరుగుచున్‌+ఉండి= తిరుగుతూ ఉండి; 
పూర్చవాసనా= ముందటి జాతి స్మృతితో; నీచము+అగు= తక్కువదైన; మనః+వర్తనమునన్‌= మనస్సుయొక్క నడవడితో. 
తాత్పర్యం: అట్లా ఆ ముని ఆకుక్కను పెద్దపులి వెంబడిస్తే పులిగాను, ఏనుగు వెంటాడితే మదించిన ఏనుగుగానూ, 
సింహం తరిమితే సింహంగానూ, శరభం దాడిచేస్తే మరింత ఉత్సాహంకల శరభంగానూ మార్చి, ఎప్పటికప్పుడు 
భయాన్ని పోగొట్టి గెలిపించాడు. ఇట్టా రోజురోజుకూ ఆ కుక్క మరింత బలం పుంజుకొని శరభమృగంగా ఎంతో 
గర్వంగా తిరుగుతున్నది. అయినా కుక్క ముందటి తన నీచస్వభావాన్ని పోనిచ్చుకొనలేక పోయింది. 


వ. ఇట్లని విచారించి. 94 
ప్రతిపదార్దం: ఇట్టు+అని= ఈ విధంగా; విచారించెన్‌= ఆలోచించుకొన్నది. 
తాత్పర్యం: ఈ విధంగా ఆలోచించింది. 


చ. “ననుంగని యొండు సత్త్వము మనంబున బెగ్గిలి పాజునప్పు డి 
మ్మునివరు. డిట్ల పోలెం గృప మొక్కలమై శరభంబు6 గాంగం జే 
యునొ తగ దాని నట్లయిన నుద్ధతి నాకు జరింప లేదుగా 
వున నితనిన్‌ వధింతు వెరవున్‌ బలమున్‌ సరి నుల్లసిల్ల6గన్‌.” 95 


ప్రతిపదార్హం: ననున్‌+కని= నన్ను చూచి; ఒండు సత్త్యము= మరొక మృగం; మనంబునన్‌= లోలోపల; బెగ్గిలి= భయపడి; 
పాజు+అప్పుడు= పరుగెత్తేటప్పుడు; ఈ మునివరుండు= ఈ మునీశ్వరుడు; ఇట్టు+పోలెన్‌= ఈ విధంగానే; కృప= దయ; 
మొక్కలమై= ఎక్కువై; శరభంబున్‌+కాంగన్‌= మీగండ్ల మెకంగా; తగన్‌= తగునట్టు; దానిన్‌= ఆ భయపడ్డ జంతువును; చేయునా= 
చేస్తాడో? ఏమో?; అట్టు+అయినన్‌= అట్లా అయితే; నాకున్‌= నాకు; ఉద్ధతిన్‌= గర్వంగా; చరింపన్‌ లేదు= తిరగటానికి వీలవదు; 
కావునన్‌= కాబట్టి; వెరవున్‌= ఉపాయమూ; బలమున్‌= శక్తీ! సరిన్‌= సరిసమానంగా; ఉల్లసిల్లంగన్‌= ప్రకాశించగా; ఇతనిన్‌= ఈ 
మునిని; వధింతున్‌= చంపుతాను. 


తాత్పర్యం: “శరభరూపంలో ఉన్న నన్ను చూచి మరో మృగం భయపడి పారిపోవచ్చును. ఆ జంతువు మీది జాలితో 
ఈ ముని దానిని నాకంటె మిన్నగా చేయవచ్చును. అట్టా అయితే నేను గర్వంగా తలఎత్తుకొని తిరగలేను. కాబట్టి 
అట్టాంటి స్థితి రాకుండా నా యుక్తినీ శక్తినీ కలబోసి ఈ మునిని చంపేయాలి” అనుకుంది. 


తే... అను విచారంబు దివ్యబోధాఢ్యుం డైన; యమ్మునీశ్వరు€ డెటింది 'యీూ యధమజాతి 
యున్నత్ర స్థితి యెలుంగునే? మున్నపోలెం; గుక్కయయి యుండు. గా!' కన్న గుక్కయయ్యె. 96 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 373 


ప్రతిపదార్హం: అను= మునిని చంపటం అనే; విచారంబున్‌= ఆలోచనను; దివ్యబోధ+ఆఢ్యుండు+ఐన= దివ్యజ్ఞాన సంపన్నుడైన; 
ఆ మునీశ్వరుండు= ఆ మునివరుడు; ఎటింగి= (గ్రహించి; ఈ అధమజాతి= ఇట్టాంటి తక్కువజాతిది; ఉన్నతస్థితి= ఉచ్చదశను; 
ఎయింగునే?= తెలియునా? (తెలియదని భావం); మున్న పోలెన్‌= మునుపటివలెనే; కుక్క+అయి= శునక రూపాన్ని పొంది; 
ఉండున్‌+కాక= ఉంటుంది కాక; అన్నన్‌= అని అనగానే; కుక్క+అయ్యెన్‌= కుక్కగా మారింది. 


తాత్పర్యం: ముని దివ్యదృష్టితో కుక్క చెడ్డ తలంపును (గ్రహించాడు. 'నీచజాతి కుక్కకు ఉదాత్త స్వభావం తెలియదు. 
కనుక ముందటి కుక్క రూపాన్ని మళ్ళీ పొందుతుంది కాకి అనగానే శరభరూపంలో ఉన్న కుక్క మామూలు 
కుక్కగా మారిపోయింది. 


వ. _ కావునం గులహీనులు మాననీయులు గా; రట్లుం గాక విశేషం బాకర్ణింపుము. 97 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కులహీనులు= తక్కువ కులంవారు; మాననీయులు కారు= గౌరవించదగ్గవారు. కారు; 
అట్టున్‌+కాక= అట్టా కాకుండా; విశేషంబు= వేరయింది; ఆకర్లింపుము= ఆలకించుము. 


తాత్సర (09: కాబట్టి తక్కువ జాతివారిని ఎన్నడూ ఎక్కువగా ఆదరించకూడదు. అంతేకాక, మరో విశేషం చెప్పుతాను 
వినుము. 


చ. కుల మని పట్టి చిత్తమునం గూరిన కీ డరయంగ లేకయ 
గ్గలపు విభూతి దుష్టునకు6 గల్గంగం జేయుట గర్జ మెట్లు భృ 
త్యుల మదియున్న రూ పరసి యుత్తమ మధ్యమ హీనరూప మా 
త్రలకు. దగంగ నయ్యయి పదంబుల నిల్పుట నీతి భర్తకున్‌. 98 


ప్రతిపదార్థం: చిత్తమునన్‌= మనస్సులోపల; కూరిన= కలిగిన; కీడు= హానిని; అరయంగన్‌ లేక= కనిపెట్ట లేక; కులము+అని 
పట్టి= కులం మాత్రమే కారణంగా; అగ్గలము= ఎక్కువైన; విభూతిన్‌= సంపదను; దుష్టునకున్‌= చెడ్డనడత కలవాడికి; 
కల్గంగన్‌+*చేయుట= పొందింపచేయటం; ఎట్టు+కర్ణము?= ఏ విధంగా చేయదగింది?; భృత్యుల= సేవకుల; మది+ఉన్న రూపు= 
మానసికస్థితిని; అరసి= జాగ్రత్తగా పట్టి చూచి; ఉత్తమ= ఉన్నతులు; మధ్యమ= మధ్యములు; హీనరూప మాత్రలకున్‌= నీచులు 
అయిన వారికి; తగంగన్‌= ఒప్పుగా; ఆ+ఆ+పదంబులన్‌= ఆయా స్థానాలలో; నిల్పుట= ఉంచటం; భర్తకున్‌= రాజునకు; నీతి= 
ధర్మం. 
తాత్పర్యం: ఆంతర్యాన్ని తెలిసికొనకుండా కేవలం తన కులంవాడు కదా అని దుష్టుడిని అందలం ఎక్కించకూడదు. 
సేవకులు ఎట్ట్లాంటివారో చూచుకొని, వారి వారి యోగ్యతలను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి పదవులలో 
ఉంచటం రాజధర్మం. 
క. _ శౌర్యము సత్యంబును స । త్యార్య జ్ఞానమును భక్తి తాత్స్వర్యము గాం 

భీర్యముం గలిగినం గురుకుల । వర్య! కులం బేల? సిరికి వా డుక్తు. డగున్‌. 99 
ప్రతిపదార్థం: కురుకులవర్య!= కురువంశోత్తమా!; శౌర్యము= పరా[క్రమం; సత్యంబును= నిజాయితీ; సత్‌+కార్యజ్ఞానమును= 


మంచి చెడుల వివేకాన్ని; భక్తి తాత్పర్యము= సేవాభావం; గాంభీర్యమున్‌= గుట్టూ; కల్షినన్‌= కలిగి ఉంటే; కులంబు= వంశం; 
ఏల?= ఎందుకు?; సిరికిన్‌= ఐశ్వర్యానికి (అధికారానికి); వాండు= అట్ట్లాంటివాడు; ఉక్తుండు= తగినవాడు; అగున్‌= అవుతాడు. 


37 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! పరాక్రమం, నిజాయితీ, మంచి చెడుల వివేకం, సేవాభావం, గాంభీర్యం కలవాడు సిరికి 
యోగ్యుడవుతాడు. అట్టాంటివాడికి కులంతో పని లేదు. 


క. _ ఇది సిద్దొంతం బనరా । దుదితయశా! యెట్టులైన నున్నత వంశ్యున్‌ 
విదితగుణుం డగు పురుషు । న్వెదకి నిలుప వలయు మాననీయపదమునన్‌. 100 


ప్రతిపదార్థం: ఉదితయశా!= ప్రసిద్ధి కెక్కిన క్రీర్తిమంతుడా!; ఇది= నేను చెప్పినది; సిద్దాంతంబు= నిర్ణ్మయమైనది; అనరాదు= 
అనుకోవద్దు; ఎట్టులు+ఐనన్‌= ఎట్టాగైనా; ఉన్నత వంశున్‌= గొప్ప కులంవాడిని; విదితగుణుండు+అగు= పేరుపడ్డవాడూ అయిన; 
పురుషున్‌= మనిషిని; వెదకి= వెదకి; మాననీయ పదమునన్‌= గౌరవించదగ్గ స్థానంలో; నిలుప వలయున్‌= నిలబెట్టాలి, 


తాత్పర్యం: ధర్మరాజా! అట్టాగని నీవు దీన్నే పరమ (ప్రామాణికం అనుకోవద్దు. ఏ విధంగానైనా మంచిగుణవంతుడిని, 
మంచి కులవంతుడిని వెదకి మరీ పెద్దపదవిలో నిలపటం చాలా మంచిది. 


వ. అది యెట్లంటేని. 101 
తాత్పర్యం: అది ఎట్లాగంటెే. 
వ్‌ 


ఉ. _ బక్కటి యేను జెప్పెద మహోగ్రపుంగేసరి కైనం దోడుగా 
నుక్కును లావునుం గలుగు నుజ్వల సత్వచయంబు. గొన్న గా 
కెక్కుడు కృత్యముల్‌ నడప నెట్లగు నిట్టివి సాలు నంచు. దాం 
గుక్కలం గూర్చి చేయం దనకుం దలయుల్‌ దలకూడ నేర్జునే? 102 


ప్రతిపదార్థం: ఒక్కటి= ఒక్కమాట; ఏను= నేను; చెప్పెదన్‌= చెప్పుతాను; మహో(గ్రపులేసరికిన్‌+ఐనన్‌= గొప్ప బలంకల సింహానికైనా 
సరే; ఉక్కును= శక్తీ: లావునున్‌= సామర్ధ్యమూ; కలుగు= ఉన్నట్టి; ఉజ్జల సత్యచయంబున్‌= ప్రకాశించే జంతు సమూహాన్ని; 
తోడుగాన్‌= సాయంగా; కొన్నన్‌+కాక= తీసుకుంటేనే కాని; ఎక్కుడు కృత్యముల్‌= ఎన్నో ఫలితాలు; నడపన్‌= అందుకోవటానిక్తీ; 
ఇట్టీవి= ఇట్టాంటివి; చాలును= సరిపోతాయి; అంచున్‌= అనుకొంటూ; తాన్‌= తాను; (సింహం); కుక్కలన్‌= కుక్కలను; కూర్చి= 
కూడబెట్టి; చేయన్‌= పనులు చేయటానికి; ఎట్టు+అగున్‌= ఎట్టా అవుతుంది; తనకున్‌= తన యొక్క (సింహంయొక్క); తలయుల్‌= 
ఆలోచనలు; తలకూడన్‌ నేర్చునే?= ఫలిస్తాయా? 


తాత్పర్యం: ఇక్క డొకమాట చెప్పుతాను ఆలకించుము. ఎంతో బలంగల సింహం అయినా సరే శక్తిసామర్థ్యాలు 
ఉండే తమ జాతి సింహాల సహకారంతో ఎన్నో ఫలితాలు సాధిస్తుంది. ఇవి చాల్లే అనుకొని కుక్కలను చుట్టూ 
చేర్చుకొంటే తా ననుకొన్నవి నెరవేర్చుకొనలేదు. 


చ వలనుంగులంబు లేని పరివారము గోటియు నేల? నేర్పున 
గ్గలికయు భక్తి పెంపు మది. గల్లి సుహృజ్జన మిశ్రమౌ బలం 
బిలువడి గల్లెనేని నిల యెల్లను నేలంగ జాలు వేయు ర 
జ్ఞులు విను రాజు నేర్ప్వరియు శూరుండు6 గావలయుంజుమీ నృపా!” 103 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధర్మరాజా! విను= వినవలసింది; వలనున్‌= నేర్పూ; కులంబు లేని= ఉన్నత కులంలేని; పరివారము= 
పరిజనం; కోటియున్‌+ఏల?= కోట్లకొద్దీ ఎందుకు?; నేర్పున్‌= జాణతనం; అగ్గలికయున్‌= శౌర్యమూ; భక్తి= సేవ; పెంపు= గొప్పతనమూ; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 375 


మదిన్‌= మనస్సునందు; కల్లి= ఉండి; సుహృద్‌+*జనమి(శశము+బా= స్నేహితులతో కలిసిన; బలంబు= బలగం; ఇలువడి 
కల్షెన్‌*ఏనిన్‌= మంచి నడవడీ కలిగి ఉంటే; ఇల+ఎల్లనున్‌= ఈ (ప్రపంచాన్నంతా; ఏలంగన్‌+చాలున్‌= పాలించ సరిపోతాడు; 
వేయురజ్డులు= పనికిమాలిన మాటలు వేలకొద్దీ ఎందుకు?; రాజు= భూపతి; నేర్పరియున్‌= సమర్దుడూ; శూరుండున్‌= 
పౌరుషవంతుడూ; కావలయున్‌+చుమీ!= కావాలిసుమా! 


తాత్సర్యం: రాజా! పరిజనానికి నేర్ఫూ, కులమూ ఉండాలి. అవి లేనివారు కోట్టకొద్దీ ఉన్నా ప్రయోజనం ఉండదు. 
చాకచక్యం, పౌరుషం, స్వామిభక్తి గొప్పతనమూ, మనస్సులో కలిగి, స్నేహితుల బలగం, మంచినడతా ఉంటే 
- ఆ రాజు ఈ ప్రపంచాన్నంతా ఇట్టే ఏలవచ్చును. అనవసరం అయిన మాటలు ఎందుకుగాని ఒకటి వినుము. 
రాజైనవాడికి జాణతనం, పోటుతనం తప్పనిసరిగా ఉండాలి సుమా! 


వ అని చెప్పి వెండియు. 104 


తాత్పర్యం: అని భీష్ముడు చెప్పి మళ్ళీ (అందుకొన్నాడు). 


సీ.  'వినుము మయూరంబు విధమున బహు చిత్ర । భంగుల6 బ్రజ యంతరంగ మాత్మ 


వశము సేయుచు, మృదువాక్యముల్‌ వలుకుచు । మంత్రంబునెడం దనమాట వెడల 
కునికి శరతృమయోచిత క్రియ చాడు । గా6గ ధర్మంబు శిఖా ప్రకార 
మొంది తనర్ప, సముల్లాస పక్షమై |; యానంబు గైకొంచు నధికతరస 


తే. మున్నతత్వంబు సంశ్రయ యోగ్య మగుటం। గాంచుచును దటథివచ్చినం గారు కాల 
మేంచు తెజంగున నేచుచు నీచ కుటిల । గతుల. దునుముచు నెగడుట పతికి నీతి. 105 


ప్రతిపదార్దం: (ఈ పద్యంలో నెమలి నడత రాజుకు ఆరోపించబడింది) వినుము= వినవలసింది; మయూరంబు విధమునన్‌= 
నెమలివలె; బహుచి.త్ర భంగులన్‌= అనేక తీరులైన విచిత్ర 'ప్రవర్తనలతో; 'ప్రజ= జనంయొక్క; అంతరంగమున్‌= మనస్సును; 
ఆత్మవశము చేయుచున్‌= లోబరచుకొంటూ; మృదువాక్యముల్‌= మెత్తని(నొచ్చుకోని) మాటలు (చెవి ఒగ్గి వినా లనిపించే కేకగల 
నెమలివలె); పలుకుచున్‌= మాట్లాడుతూ; శరతృ్సమయ= శరత్కాలానికి; ఉచిత= తగిన; [క్రియచాడ్పుకాంగన్‌= చేష్టవలె 
(శరత్కాలంతో కేక పెట్టక గంభీరంగా ఉండే నెమలివలె); మం(త్రంబు+ఎడన్‌= కార్యాలోచనపట్ట; తనమాట= తన వాక్కును; 
వెడలక= బైటపడనీయకుండా; ఉనికి= ఉండటం; ధర్మంబు= నీతి; శిఖాప్రకారమున్‌+ఒంది= నెమలి సిగవలె తలమీద పెట్టుకొని; 
తనర్బన్‌= ఒప్పగా; సముల్దాస పక్షమై= ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగే సేనతో; యానంబు= దండయాత్రకు (రెక్కల తళతళల 
గతులు గల నెమలివలె); కైకొంచున్‌= పూనుకొంటూ; అధికతర సమున్నతత్వంబు= ఎంతో గౌరవం; సంశ్రయ= ఆశ్రయించటానికి; 
యోగ్యము+అగుటన్‌= తగిన దనే విషయాన్ని (నెమలివలె); కాంచుచున్‌= గుర్తిస్తూ; తజివచ్చినన్‌= సమయం రాగానే; కారుకాలము= 
వానకాలంలో; ఏం తెజింగునన్‌= రెచ్చిపోయే నెమలివలె; ఏంయచున్‌= (రాజు) చెలరేగుతూ; నీచ కుటిల గతులన్‌= నీచులయొక్క 
వ(క్రమార్గ పద్దతులు (దుష్టమైన పాములను ముక్కలు ముక్కలు చేసే నెమలివలె); తునుముచున్‌= తునాతునకలు చేస్తూ; నెగడుట= 
(ప్రసిద్ధి చెందటం; పతికిన్‌= రాజునకు; నీతి= ధర్మం. 


తాత్పర్యం: 'వింత వింతల రంగుల రచనలుగల నెమలివలె రాజు అనేక రకాలైన నడతలతో ప్రజల హృదయాలను 
చూరగొనాలి. చెవి కింపు కలిగించే కేక (నెమలి కూత)వలె రాజు ప్రజలతో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడాలి. 
వానకాలంలో శరత్కాలంలోను ప్రవర్తించే నెమలివలె రాజు తన మంత్రాంగాన్ని పైకి పొక్కనీయకుండాలి. నెత్తిమీద 
సిగతో ప్రకాశించే నెమలివలె రాజు ధర్మాన్ని నెత్తిమీద పెట్టుకొనేటట్టు చేయాలి. రెక్కల తళతళలతో నడకలు 


376 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గల నెమలివలె రాజు ఉత్సాహంతో ఉరకలు పెట్టే సైన్యంతో దండయాత్రకు బయలుదేరాలి. రంగురంగుల వన్నెలతో 
తన దగ్గరకు రప్పించుకొనే నెమలివలె రాజు ఎంతో పెద్ద ఎత్తున జనం గౌరవంగా తన నీడపట్టున చేరేటట్టు 
ఉండాలి. వానకాలంలోనే విజ్బంభించే నెమలివలె రాజు సమయం తెలిసికొని పగవాడిమీద పడిపోవాలి. విషం కక్కే 
పాములను ముక్కలు చేసే నెమలివలె రాజు తుచ్చుల కుట్రలను ఛేదించాలి. ఇదే రాజధర్మం. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ కిరణముల భంగి జతురపు€। బరిజనముల నెందు. జొనిపి పరకృత్యంబుల్‌ 
నిరతంబును గను6గొనుచును । దరణి కరణి వెలుంగు టొప్పు ధరణీశునకున్‌. 106 


ప్రతిపదార్థం: కిరణముల భంగిన్‌= కాంతికిరణాలవలె; చతురపు పరిజనములన్‌= నేర్పరులైన సేవకులను; ఎందున్‌= ఏ 
ప్రదేశాలకైనా; చొనిపి= పంపించి; పరకృత్యంబుల్‌= ఇతరులయొక్క చేతలను; నిరతంబును= ఎల్లప్పుడూ; కనుంగొనుచును= 
కనిపెట్టుతూ; తరణి కరణిన్‌= సూర్యుడివలె; వెలుంగుట= ప్రకాశించటం; ధరణీశునకున్‌= రాజునకు; ఒప్పున్‌= తగును, ఉత్తమం 
అవుతుంది. 


తాత్పర్యం: చిన్నకంతలలోకైనా దూసుకుపోయే కాంతులవలె చాతుర్యంగల పరిజనులను ఎక్కడబడితే అక్కడ 
ప్రవేశపెట్టాలి. రహస్యంగా ఎదుటివాళ్ళ పనులన్నింటినీ ఎప్పటికప్పుడు చాల మెలకువగా పసికట్టాలి. సూర్యుడివలె 
వెలగటం రాజుకు తగును. 
తే. అలుక గూరిమి ఫలదంబు లగుచునుండ. । గృత్యములఈ దా నెజుంగుచు నిత్యవిధుల 

నాయములును వ్యయంబులు నరసి కోశ । సంపదలు గాంచి యునికి రాజన్యు గుణము.” 107 
ప్రతిపదార్థం: అలుక= వైరం; కూరిమి= స్నేహం; ఫలదంబులు= ఫలితాలను ఇచ్చేవి; అగుచున్‌+ఉండన్‌= అవుతూ ఉండగా; 
కృత్యములన్‌= చేసిన పనులను; తాన్‌= తనకు తానుగా; ఎలుంగుచున్‌= తెలిసికొంటూ; నిత్యవిధులన్‌= నిత్యం చేయాల్సిన 
కృత్యాలను; ఆయములును= ఆదాయాలను; వ్యయంబులును= వెచ్చాలను; అరసి= పరిశీలించి చూచి; కోశ= బొక్కసం; సంపదలు= 
ధనధాన్యాది రూప ఐశ్వర్యాలను; కాంచి= జా(గ్రత్తగా చూచి; ఉనికి= ఉండటం; రాజన్యుగుణము= రాజ వంశీకుల ధర్మం. 
తాత్సర్యం: వైరం, స్నేహం ఎపుడూ మంచో చెడో ఏదో ఒక ఫలితాన్ని అందిస్తూనే ఉంటాయి. తనకు తానుగా 
చేసిన పనులలోని మంచీచెడ్డా విచారించుకొనాలి. రోజువారీ పనులను ఆదాయవ్యయాలను బొక్కసాన్ని సంపదలను 
స్వయంగా చూచుకొనటం రాజధర్మం.” 


వ. _ అనినవినియుధిష్టిరుండు రాజులకు దండంబు సర్వసాధారణంబు; తదీయ స్వరూపంబు వినవలతుం జెప్పు 
మనిన న న్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె. 108 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; రాజులకున్‌= పాలకులకు; దండంబు= రాజనీతి; 
సర్వసాధారణంబు= అందరికీ తప్పనిసరి; తదీయ స్వరూపంబు= దాని తీరు; వినవలతున్‌= వినాలని ఉన్నది; చెప్పుము= చెప్పుము; 
అనినన్‌= అనగా; ఆ+నరదేవునకున్‌= ఆ ధర్మరాజునకు; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అదంతా విన్న తరువాత ధర్మరాజు 'దండించటం రాజులకు సామాన్యమైన విషయం కదా! ఆ దండం 
తీరుతెన్నులను తెలిసికొనాలని అపేక్షగా ఉన్నది' అనగానే భీష్ముడు చెప్పటం మొదలు పెట్టాడు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 377 


భీష్కుండు ధర్మరాజునకు దండనీతి ప్రభావం బెజటింగించుట (సం. 12-121-8) 


సీ. “అసితోత్సల చ్చాయమై దంష్టికాచతు । షయమును, భుజ చతుష్టయము, జిహ్వా 

కలు రెండు6 బాదాష్టకంబును, శంకు క । ర్లృములును, బహునయనములు. గల్లి 

యూర్ధ్వ రోమంబులు నుగ్రారుణాస్యంబు. । గపిల జటాజాలకంబు నొప్ప 

నసి గదా శక్తి శరాసన ముసల చ । క్ర ప్రాస శర తోమర త్రిశూల 
తే. పరశు ముఖ సాధనంబుల. బాపజనులు€ । దరతరంబ సంఛేదన తాడనాదు 

లైన వివిధ ప్రహతుల నే పడంచుచును జ । రించు దండంబు సుజనులు ప్రియము నొంద. 109 
ప్రతిపదార్హం: అసిత+ఉత్పల= నల్లకలువవంటి; ఛాయమై= శరీరకాంతీ; దంష్టికా చతుష్టయమును= నాలుగు కోరలూ; భుజ 
చతుష్టయమున్‌= నాలుగు చేతులూ; జిహ్వికలు రెండున్‌= రెండు నాలుకలు; పాద+అష్టకంబును= ఎనిమిది పాదాలూ; శంకు 
కర్ణములును= లెక్క పెట్టలేనన్ని చెవులూ; బహునయనములున్‌= చాలా కళ్ళూ; కల్గి= ఉండి; ఊర్హ్వరోమంబులున్‌= నిక్కబొడుచుకొన్న 
వెంట్రుకలూ; ఉ(గ్ర= భయం పుట్టించే) అరుణ+ఆస్యంబున్‌= ఎర్రటి ముఖమూ; కపిల జటాజాలకంబున్‌= గోరోజనం రంగున్న 
జడల సమూహమూ; ఒప్పన్‌= ఒప్పుతుండగా; అసి= కత్తి, గదా= గద; శక్తి= తోమరం; శరాసన= విల్లు; ముసల= రోకలి; చక్ర= 
చక్రాయుధం; ప్రాస= ఈటె; శరం= బాణం; తోమరం= చిల్లకోల, 'కొరడా); త్రిశూలం= మూడు కొనలు ఉండే శూలం; పరశు= 
గొడ్డలి; ముఖ= మొదలైన; సాధనంబులన్‌= పనిముట్టతో; పాపజనులున్‌= పాపులను; తరతరంబ= (క్రమంగా; సంఛేదన= నరకటం; 
తాడనం= కొట్టటం; ఆదులు+ఐన= మొదలైన; వివిధ= అనేక రకాలైన; ప్రహతులన్‌= దండనలతో; ఏపు+అడంయయచున్‌= పొగరు 
అణచివేస్తూ: సుజనులు= మంచి వాళ్ళు; ప్రియమున్‌= ప్రీతిని (సంతోషాన్ని); ఒందన్‌= పొందగా; దండంబు= దండనీతి; చరించున్‌= 
వర్తిస్తుంది. 
తాత్పర్యం: 'దండనీతి మంచివాళ్ళను మెప్పిస్తుంది. చెడ్డవాళ్ళ పొగరును అణచివేస్తుంది. కత్తి గద, తోమరం, 
విల్లమ్ములు, రోకలీ, చక్రం, ఈటె, చిల్లకోల, త్రిశూలం, గొడ్డలి మొదలైనవి పదకొండు ధర్మనీతికి పనిముట్టు, 
దాని ఒంటిరంగు నల్లటి నలుపు. దానికి నాలుగు కోరలూ, నాలుగు చేతులూ, ఎనిమిది కాళ్ళూ ఉంటాయి. (అనేకాలైన 
చెవులూ, కళ్ళూ ఉంటాయి) చూచీ చూడగానే భయపడేటట్టు ఎర్రటి ముఖం, గోరోజనం వన్నెతో ఉండే జడలూ 
ఉంటాయి. ఇవీ దండం రూపరేఖలు. 


సీ. _ పరుండసంగుండు ధర్మపాలుండు ధర్ముండు | విజయుండు శాస్తంబు విశసనుండు 
గ్రహమక్షరుండు ప్రజాగరము దురాసదు€ | డతి సత్యగుండు నిత్యగుండు శాస్త 
ప్రాగ్వచనుండు శస్తంబు బ్రహ్మము తీక్ష । వర్ముండు మనువు శివంకరుండు 
కౌమారి సుతుండు శ్రీగర్భుండు వ్యవహార । తంత్రంబు సంగుప్త మంత్ర మనంగ 


తే. _బరంగు పేళుల నొప్పి యధ్వరమయాత్ముం। దైన విష్ణుండ దండమై యావహిల్లు 
శ్రీసరస్వతి యనునివి శిష్ట దండ | నీతి నామాంతరంబులు నృపవరేణ్య! 110 


ప్రతిపదార్దం: నృపవరేణ్య!= ఉత్తముడ వైన ఓ రాజా!; పరుండు= ఉత్తముడూ; అసంగుండు= సంసార బంధంలేనివాడూ; 
ధర్మపాలుండు= నీతిగా పాలించేవాడూ; ధర్ముండు= న్యాయమూర్తి విజయుండు= ఓడిపోనివాడూ; శాస్త్రంబు= శిక్షించేవాడూ; 
విశసనుండు= చంపేవాడూ; [గ్రహము= లోకాన్ని ధరించేవాడూ; అక్షరుండు= నాశనంలేనివాడూ; 'ప్రజాగరము= ఎక్కువ 
జాగరూకుడూ; దురాసదుండు= దరిదాపులకు చేరరానివాడూ; అతి సత్యగుండు= ఎంతో సత్యవంతుడూ; నిత్యగుండు= ఎప్పటికీ 
ఒకే విధంగా ఉండేవాడూ; శాస్త= శాసించేవాడూ; (ప్రాగ్యచనుండు= వేదవచనాలు వల్లించేవాడూ; శస్తంబు= ఆయుధ రూపుడూ; 


378 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(బ్రహ్మము= తత్త్వం; తీక్ష వర్ముండు= వాడియైన కవచం ధరించినవాడూ; మనువు= మనువూ; శివంకరుండు= మేలుచే సేవాడూ; 
కౌమారి సుతుండు= కుమారస్వామీ; శ్రీగర్భుండు= లక్ష్మి గర్భంలో కలవాడూ; వ్యవహారతంత్రంబు= వ్యవహారం నడిపే 
ఉపాయం కలవాడూ; సంగుప్త= రక్షకుడు; మంత్రము= మంత్రం; అనంగన్‌= అన్నట్టు; పరంగు= ఒప్పునట్టి; పేళులన్‌= 
పేర్లతో; ఒప్పి= చక్కగా ఉండి; అధ్వరమయ+ఆత్ముండు+ఐన= యజ్ఞమయ స్వరూపుడైన; విష్ణుండు= విష్ణువే; దండమై= 
దండరూపంగా; ఆవహిల్గున్‌= ఉంటాడు; శ్రీ= లక్ష్మీ; సరస్వతి= సరస్వతి; అనునివి= అనేవి; శిష్ట= ప్రామాణికుల; దండనీతి= 
దండనీతికి; నామాంతరంబులు= మారు పేర్చు. 

తాత్పర్యం: ధర్మరాజా! యజ్ఞరూపధారి విష్ణువే దండరూపంలో ఉంటాడు. ఇతడిని ఉత్తముడూ, సంసారపు 
తగులాటం లేనివాడూ, న్యాయపాలకుడూ, ధర్మస్వరూపుడూ, ఎపుడూ గెలిచేవాడూ, దగ్గరకు చేరరానివాడూ, 
శిక్షించేవాడూ, చంపేవాడూ, లోకధారీ, నాశనంలేనివాడూ, ఎక్కువ జాగరూకుడూ, ఎంతో సత్యవంతుడూ, ఎప్పటికీ 
ఒకేరకంగా ఉండేవాడూ, శాసించేవాడూ, వేదపురుషుడూ, ఆయుధరూపుడూ, తత్త్వం, తీక్ష కవచధారీ, మనువూ, 
శుభంకోరేవాడూ, శివకుమారుడూ, లక్ష్మిని గర్భంలో కలవాడూ, వ్యవహార తంత్రం తెలిసినవాడూ, సంరక్షకుడూ, 
మంత్రమూ అనే పేర్లతో వ్యవహరిస్తారు. శిష్టదండనీతికి శ్రీ, సరస్వతీ అనేవి మారు పేర్చు. 


వ. ధర్మాధర్మంబులు సుఖదుఃఖంబులు నయానయంబులు నర్జానర్దంబులు బలాబలంబులు6 బ్రమాదా 
ప్రమాదంబులు మొదలైన సకలావస్థలును దండంబున సమ్య గసమ్యక్తకారంబులం గలుగుం గావున 
సమ్యక్షృకారంబుచేత దండంబున రక్షింపంబడిన ప్రజ రాజు నభివృద్ది నొందించు; నట్లగుట దండంబు 
రాజునకుం బరాయణంబు. 11 


ప్రతిపదార్దం: ధర్మ+అధర్మంబులు= న్యాయాన్యాయాలు; సుఖదుఃఖంబులు= సుఖదుఃఖాలు, నయ+అనయంబులు= నీతి 
అవినీతులు; అర్థ+అనర్థంబులు= లాభనష్టాలు; బల+అబలంబులున్‌= శక్తి అశక్తులూ; ప్రమాద+అప్రమాదంబులు= దయ, 
నిర్ణయాలూ; మొదలు+ఐన= మొదలుగా గల; సకల అవస్థలును= అన్ని స్టితులూ; దండంబునన్‌= దండనీతిలో; సమ్యక్‌+అసమ్యక్‌ 
'ప్రకారంబులన్‌= తగిన తగని రీతుల వలన; కల్నున్‌= కలుగుతాయి; కావునన్‌= కాబట్టి; సమ్యక్‌+ప్రకారంబుచేతన్‌= చక్కటి 
తీరులో; రక్షింపంబడిన= కాపాడిన; ప్రజ= జనం; రాజు= పాలకుని; అభివృద్ధిన్‌= పెరుగుదలను (పెంపును); ఒందించున్‌= 
కలిగిస్తుంది; అట్టు+అగుటన్‌= అందుచేత; దండంబు= దండనీతి; రాజునకున్‌= పాలకుడికి; పరాయణంబు= ఆశ్రయం. 


తాత్పర్యం: ధర్మం-అధర్మం, కష్టం-సుఖం, నీతి-అవినీతి, లాభం-నస్టం, శక్తి-అశక్తి ప్రమత్తత-అప్రమత్తత మొదలైన 
వాటి మొత్తం వివేచన సమస్తమైన అవస్థలూ దండనీతి బాగుగా పాలించటం పాలించకపోవటంవలన పుట్టాయి. 
బాగా పాలించిన దండనీతివలన ప్రజలు ఎల్లప్పుడూ రాజు అభివృద్ధినే కోరుకొంటారు. అందువలన రాజు తప్పక 
దండనీతిని ఆశ్రయించాలి. 


క. _ సత్యప్రకార ధర్మము । నిత్యానుష్టేయ; మది సునీత మగుచు నా 
దిత్యపతిం బ్రీతు. జేయ6గ । నత్యున్నతి నెసంగు నాత డన్నప్రదుంై. 112 


ప్రతిపదార్దం: సత్యప్రకార ధర్మము= సత్యమార్షంగల ధర్మం; నిత్య అనుసష్టేయము= ఎల్లప్పుడూ ఆచరించ దగింది; అది= 
ఆ ధర్మం; సునీతము+అగుచున్‌= సరైన రాజనీతి అవుతూ; ఆదిత్యపతిన్‌= దేవేంద్రుడిని; ప్రీతున్‌+చేయంగన్‌= సంతుష్టి 
పరచగా; ఆతండు= ఆ ఇంద్రుడు; అతి+ఉన్నతిన్‌= ఎంతో గొప్పగా; అన్న 'ప్రదుండు+ఐ= అన్నదాత అయి; ఎసంగున్‌= 
ఒప్తుతాడు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్పర్యం: సత్య మార్గంలో ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించాలి. దాన్ని ఎంతో చక్కగా అమలు పరిస్తే ఇంద్రుడు 
సంతృప్తి పడతాడు. వానలు కురిపించి అన్నపానాదులు సమకూరుస్తాడు. 
వ. _దానంజేసి దండంబు ప్రసన్నంబై వెలుంగు( దదీయాభిధానంబులు మజియునుం గల; వాకర్ణింపుము. 113 


ప్రతిపదార్ధం: దానన్‌+చేసి= అందువలన; దండంబు= దండనీతి; ప్రసన్నంబు+ఐ= స్వచ్చంగా; వెలుంగున్‌= ఒప్పుతుంది; 
తదీయ= దండనీతికి సంబంధించిన; అభిధానంబులు= పేర్లు; మజియున్‌= ఇంకా; కలవు= ఉన్నాయి; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అందువలననే దండనీతి ఒప్పుతుంది. ఈ నీతిని తెలిపే పేర్టు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆలకించుము. 


ఆ. _ పురుషుం దీశ్వరుండు భూతాత్మకుండు జీ । వుండు ప్రాణు. డక్షయుండు సత్వ 
మనంగ నేడు పేరు లష్టమంబు ప్రజాప । తి యనం బర6గు దండదేవు పేరు. 114 


ప్రతిపదార్హం: పురుషుండు= పురుషుడు; ఈశ్వరుండు= శివుడూ; భూతాత్మకుండు= భూత స్వరూపుడూ; జీవుండు= జీవుడూ; 

'ప్రాణుండు= (ప్రాణుడూ; అక్షయుండు= అక్షయుడూ; సత్త్యము= సత్యమూ; అనంగన్‌= అన్నట్టుగా; ఏడు పేరులు= ఏడు రకాల 
0 

పేర్టు; అష్టమంబు= ఎనిమిదవది అయిన; దండదేవు పేరు= దండ దేవుడిపేరు; ప్రజాపతి అనన్‌= ప్రజాపతి అనే పేరుతో; పరంగున్‌= 

(ప్రసిద్ద మవుతుంది. 


తాత్పర్యం: పురుషుడూ, ఈశ్వరుడూ, భూతస్వరూపుడూ, జీవుడూ, పప్రాణుడూ, అక్షయుడూ, సత్యమూ, 'ప్రజాపతీ 
అనే ఎనిమిదీ దండదేవుడి పేర్చు. 


వసుహోము(డు మాంధాతృనకు( జెప్పిన దండోత్పత్తి ప్రకారము (సం. 12-122-1) 


వ. దండంబు సాక్షాద్దేవుం; డట్లగుటం దెలిపెడునది యొక్కయితిహాసంబు గల; దంగదేశాధీశుండు వసుహోముం 
దనురాజు హెమశవైలంబున ముంజపృష్టం బనం బ్రసిద్ధం బగు శృంగంబునకు దేవీ సహితంబుగాంజని యందు 
వసియించి మునిగణ పూజితంబగు వృత్తంబున నుదాత్తుండయి యుండ నమ్మహీపతి కడకు మాంధాతృండు 
సనుదెంచి సవినయంబుగా6 బ్రణమిల్లిన, నబ్బూవల్లభునకు నతం డర్హ శవద్వాదులగు నుపచారంబు 
లాచరించి, 'వచ్చిన పని యేమి? యని యడిగిన నప్పుడమిటేండు 'సవిస్తరంబుగా దండ ప్రకారంబు వినుటకై 
నిన్నాశ్రయింప వచ్చితి ననవుడు నమ్మహాత్ముం డతని కిట్లనియె. 115 


ప్రతిపదార్థం: దండంబు= దండనీతి; సాక్షాత్‌+దేవుండు= ప్రత్యక్ష దైవమే; అట్టు+అగుటన్‌= అట్టా అవటాన్ని; తెలిపెడు+అది= 
తెలిపేటటువంటి; ఒక్క ఇతిహాసంబు= ఒక వెనకటి కథ; కలదు= ఉన్నది; అంగదేశ+అధీశుండు= అంగదేశపు రాజు; 
వసుహోముండు+అను రాజు= వసుహోము డనే పేరుగల రాజు; హిమశైలంబునన్‌= మంచుకొండమీద; ముంజప్పష్టంబు+అనన్‌= 
ముంజప్పష్టమని; ప్రసిద్దంబు+అగు= పేరుపడ్డ; శృంగంబునకున్‌= పర్వతంపై శిఖరానికి; దేవీసహితంబుగాన్‌= పట్టపురాణితో 
కూడా; చని= వెళ్ళి (పోయి); అందున్‌= ఆ కొండ కొమ్మున; వసియించి= ఉండి; మునిగణపూబితంబు+అగు= మునిజనంచేత 
గౌరవించదగ్గ; వృత్తంబునన్‌= నడవడికతో; ఉదాత్తుండు+అయి= గొప్పవాడై; ఉండన్‌= ఉండగా, ఉన్నట్టి; ఆ+మహీపతి కడకున్‌= 
ఆ రాజు దగ్గరకు; మాంధాతృండు= మాంధాత; చనుదెంచి= వచ్చి (చేరి); సవినయంబుగాన్‌= ఎంతో అణకువగా; ఆ+భూ 
వల్లభునకున్‌= ఆ రాజునకు; ప్రణమిల్లినన్‌= మొక్కగా; అతండు= ఆ వసుహోముడు; అర్హ్యపాద్యాదులు+అగు= చేతులు కాళ్ళు 
కడుగు కొనటానికి నీళ్ళు ఇవ్వటం వంటి; ఉపచారంబులు= సేవలు; ఆచరించి= చేసి; వచ్చినపని= రాకకు కారణం; ఏమి?= 
ఏమిటి?; అని; అడిగినన్‌= అడుగగానే; ఆ+పుడమిటేండు= ఆ రాజు; సవిస్తరంబుగాన్‌= వివరంగా; దండప్రకారంబు= దండనీతి 


380 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విధానం; వినుటకున్‌+ఐ= ఆలకించటానికి; నిన్నున్‌+ఆశ్రయింపన్‌= నీ అండకు; వచ్చితిన్‌= చేరాను; అనవుడున్‌= అనగానే; 
ఆ+మహాత్ముండు= ఆ రాజు; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దండం సాక్షాత్తు దైవమే అనటానికి లోగడ జరిగిన కథ ఒకటి చెప్పుతాను వినుము. అంగదేశపు 
రాజు వసుహోముడు. ఒకసారి అతడు భార్యతోకూడా 'ముంజప్పష్ట్రమనే మంచుకొండ కొమ్ముమీదికి పోయాడు. 
అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. తన నడతతో అక్కడి మునుల ఆదరణ పొందాడు. ఒకనాడు మాంధాత ఆ రాజు 
దగ్గరకు వచ్చి వినయంగా (మొక్కాడు. అతడికి రాజు అర్హ్యపాద్యాదులు ఇచ్చి “ఏమి పనిపడి వచ్చారు? అని 
అడిగాడు. 'దండనీతి శా(స్తాన్ని తుదముట్టా వివరంగా వినాలనే కోరికతో నీ అండ చేరాను" అన్నాడు. ఆ 
వసుహోముడు మాంధాతతో ఈ విధంగా అన్నాడు. 


సీ. '“అజుం. డధ్వరంబు సేయంగ దలంచి బు । త్విజు నాత్మసదృశుని వెదకి యెందు6 


గానక, తా నొక్కగర్భంబు ధరియించి । వేయేండ్లకును దుమ్మి వెలువరించె; 
క్షుతసంభవత. జేసి క్షుతుండను పేరిట । బరంగిడు నా ప్రజాపతియు బుత్వి 
జుండుగ6 గ్రతు వొనర్దుచునుండ నంతర్హి।; తం బయ్యె వలచు చందమున నడచు 


ఆ. _ నట్టి దగుట దండ మధిప కార్యాకార్య | తంత్ర భేద మెడలె దానంజేసి 
మహి గలంగి6 గడు నమర్యాద వర్తించె( | గమలజుండు విష్ణు కడకు6 జనియె. 116 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అజుండు= బ్రహ్మ అధ్వరంబు= యాగం; చేయంగన్‌= చేయటానికి; తలంచి= సంకల్పించి; 
ఆత్మసదృశునిన్‌= తనతో తులతూగే; బుత్విజున్‌= యాగకర్తను; వెదకి; ఎందున్‌+కానక= ఎక్కడా తటస్థపడక; తాను= స్వయంగా; 
ఒక్కగర్భంబు= కడుపును; ధరియించి= పొంది; వేయేండ్లకున్‌= వేయి సంవత్సరాలకు; తుమ్మి= తుమ్మి; వెలువరించెన్‌= (కుమారుడిని) 
బయటపడేశాడు; క్షుతసంభవతన్‌+చేసి= తుమ్మువలన పుట్టినవా డవటం వలన; క్షుతుండు+అనుపేరిటన్‌= క్షుతుడనే పేరుతో; 
పర౮ౌడు= ఒప్పుతున్నట్టి; ఆ ప్రజాపతియున్‌= ఆ క్షుత ప్రజాపతిని; బుత్విజుండుగన్‌= యజ్ఞపురోహితుడుగా; క్రతువు= యాగం; 
ఒనర్చుచున్‌+ఉండంగన్‌= చేస్తుండగా; అధిప!= రాజా! వలచు చందమునన్‌= కోరినట్టుగా; నడచునట్టిది+అగుటన్‌= మసలుకొనేది 
అవటంవలన; దండము= దండనీతి; అంతర్హితంబు+అయ్యెన్‌= మాయమయింది; దానన్‌+చేసి= అందువలన; కార్య+అకార్యతంత్ర 
భేదము= చేయదగింది చేయదగంది అనే తేడా; ఎడలెన్‌= పోయింది; మహి= భూమి; కలంగెన్‌= కలతపడింది; కడున్‌= ఎంతో; 
అమర్యాద= అగౌరవం; వర్తించెన్‌= జరిగింది; కమలజుండు= బ్రహ్మ; విష్ణు కడకున్‌= విష్ణువు దగ్గరకు; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: బ్రహ్మ ఒక యాగం చేయతలపెట్టి తనతో దీటైన బుత్విజుడికొరకు గాలించాడు. ఎక్కడా అట్లాంటివాడే 
కంటపడలేదు. తానే స్వయంగా వెయ్యేళ్ళు గర్భం మోసి తుమ్మగా ఆ గర్భం బయటపడింది. తుమ్ము కారణంగా 
పుట్టినవా డవటం వలన అతడికి క్షుతుడనే పేరు పెట్టారు. ఆ క్షుతప్రజాపతి బుత్విజుడుగా, బ్రహ్మ యాగం 
చేస్తున్నాడు. ఆ దండం ఇష్టం వచ్చినట్టు నడచుకొనేది కాబట్టి కనబడకుండా పోయింది. దానివలన ఏ పని 
చేయవచ్చు? ఏ పని చేయకూడ? దనే జ్ఞానం శూన్యమైనది. అందువలన ప్రజలంతా కలవరపడ్డారు. మర్యాద 
మంటగలిసింది. (బ్రహ్మ విష్ణువును ఆశ్రయించాడు. 


క. _ చని సంప్రార్దించి, యతని । గొని రుద్రునిం గాంచి 'నీ సఖుం డీతండు వ 
చ్చిన కార్యము గృపతోడను । విను'మని దండంబు తెజంగు వినిపించె. దగన్‌. 117 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 381 


ప్రతిపదార్హం: చని= వెళ్ళి; సం(ప్రార్ధించి= వేడుకొని; అతనిన్‌= విష్ణువును; కొని= తీసికొనివెళ్ళి; రుదద్రునిన్‌= శివుడిని; కాంచి= 
చూచి; ఈతండు= ఇతడు; నీ సఖుండు= నీ మిత్రుడు; వచ్చినకార్యము= వచ్చిన పనిని; కృపతోడను= దయతో; వినుము= 
వినవలసింది; అని= అని చెప్పి; దండంబు=దండనీతి; తెజంగు= తీరు; తగన్‌= ఇంపుగా; వినిపించెన్‌= వివరించాడు. 


తాత్పర్యం: బ్రహ్మ విష్ణువును ప్రార్ధించి, అతడిని శివుడి దగ్గరకు తీసికొనిపోయి 'ఇతడు నీ మిత్రుడు. అతడు ఏమి 
పనిమీద వచ్చాడో చెప్పుతాడు; దయతో వినవలసింది' అంటూ దండనీతి విధానం అంతా చెవికి ఇంపుగా చెప్పాడు. 


వ. అట్లు లోకరక్షకుం డగు పుండరీకాక్షు దండగొని దండాభావంబున జగంబు గలంగు టెటింగించిన, నవ్విరించి 
పలుకులు మనస్కరించి మహాదేవుండు నిజప్రభావంబు దండంబుగా. గల్పించి దండనీతి కాశ్రయుండై 
పరంగుచుందిె. 118 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; లోక రక్షకుండు+అగు= లోకాన్ని కాపాడే పుండరీకాక్షు= విష్టువుయొక్క; దండగొని= అండకొని; 
దండ+అభావంబునన్‌= దండం లేకపోవటంచేత; జగంబు= లోకం; కలంగుట= కలవరపడటం; ఎతింగించినన్‌= తెలుపగా; 
ఆ+విరించి పలుకులు= ఆ బ్రహ్మ మాటలు; మనస్కరించి= ఇష్టపడి; మహాదేవుండు= శివుడు; నిజప్రభావంబున్‌= తనదైన 
మహిమను; దండంబుగాన్‌= దండంగా; కల్పించి= నిర్మించి (చేసి); దండనీతికిన్‌= దండనీతికి; ఆశ్రయుండు+ఐ= ఆధారభూతుడై; 
పరంగుచున్‌+ఉండెన్‌= ఒప్పుతూ ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా విష్ణువును ఆసరాగా చేసికొని బ్రహ్మ దండనీతి మాయమవటంవలన ప్రపంచం ఎట్లా 
అల్లకల్లోల మయిందో వివరించి చెప్పాడు. ఆ బ్రహ్మమాటలు శివుడికి మనస్కరించాయి. వెంటనే తన మహిమతో 
దండాన్ని కల్పించాడు. ఆ దండానికి తానే ఆధారం అయ్యాడు. 


సీ. _ వినుము; బుగ్వేదాది వేదముల్‌ నాలుగు6 । గల్పాదులైన యంగంబు లాలు, 
బెరసి విద్యలు పది పేర్చు; పురాణంబు । లనియును నొక విద్య యధిప! ధర్మ 
విదులు సెప్పెడు శాస్త వితతియంతయు నొక । విద్య; సర్వన్యాయ విస్తరంబు 
ళల లి. 
నొకటి, మీమాంస దానొక్కటి; యిట్టులు । వివరింప బదునాల్లు విద్య లయ్యె 


తే. _ వైద్య కోదండ గాంధర్వ విద్య, లర్ధ । శాస్త్రమగు నీతివిద్య, తత్సహిత వృత్తి 
వెలయంగాం బదునెనిమిది విద్య లభవుం । డేర్పరించె జగత్రయహితము పొంటె. 119 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! వినుము= ఆలకించుము; బుగ్వేదాది వేదముల్‌= బుగ్వేదం మొదలైన వేదాలు; నాలుగున్‌= 
నాలుగు; కల్ప+ఆదులు+ఐన= కల్పం మొదలైన; అంగంబులు+ఆజు= వేదాంగాలు ఆరూ; బెరసి= వెరసి (కలసి); విద్యలు 
పది= పది విద్య లవుతాయి; పేర్చు= అతిశయించిన; పురాణంబులు= పద్దెనిమిది పురాణాలు; అనియునున్‌= అనియు; ఒక 
విద్య= ఒక విద్య అవుతుంది; ధర్మ విదులు= ధర్మశాస్త్రం తెలిసినవారు; చెప్పెడు= చెప్పే; శాస్త్ర వితతి+అంతయున్‌= శాస్త్రాలన్నీ; 
ఒక విద్య= ఒక విద్య అవుతుంది; సర్వన్యాయ విస్తరంబున్‌= సమస్త తర్కశాస్తం అంతా; ఒకటి= ఒక్కటి అవుతుంది; మీమాంస= 
పుర్యోత్తర మీమాంసా శాస్తం అంతా; తాను ఒక్కటి= తనకు తానే ఒక్కటి; ఇట్టులు= ఈ విధంగా; వివరింపన్‌= బాగా తెలుపగా; 
పదునాల్ను విద్యలు= పధ్నాలుగు విద్యలు; అయ్యెన్‌= అయ్యాయి; వైద్య= వైద్య విద్య; కోదండ= విలువిద్య; గంధర్వవిద్యలు= 
సంగీత విద్యలు; అర్ధశా(స్తము+అగు నీతి విద్య= అర్ధశా(స్తమైన నీతి విద్య; తత్సహిత= దానితో కూడుకొన్న; వృత్తి= వివరణా; 
(53. యఖ రా అం 
వెలయంగాన్‌= ప్రకాళించగా; పదునెనిమిది విద్యలు= పద్దెనిమిది విద్యలు; జగత్రయ= ముల్లోకాల; హితము పొంటెన్‌= మేలు 
కొరకు; అభవుండు= శివుడు; ఏర్పరించెన్‌= ఏర్పాటు చేశాడు. 


382 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనే నాలుగు వేదాలూ, శిక్ష, 
వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు వేదాంగాలూ కలిసి మొత్తం పది విద్యలవుతాయి. 
పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, పూర్యోత్తరమీమాంసా శాస్త్రంతో చేర్చుకొని మొత్తం పధ్నాలుగు విద్యలు 
అవుతాయి. వైద్యవిద్య (ఆయుర్వేదం), విలువిద్య (ధనుర్వేదం), సంగీతం (గాంధర్వవేదం), నీతివిద్య (అర్ధశాస్త్రం) 
అనే ఉపవేదాంగాలతో కలిపితే మొత్తంగా పద్ధెనిమిది విద్యలు అవుతాయి. వీటిని శివుడు ముల్లోకాల మేలుకోరి 
సృష్టించాడు. 


వ. ఇట్లు సమకట్టి, దండంబును దండనీతి ప్రపంచంబులయిన యవ్విద్యలను విష్ణు వశగతంబులు సేసె; 
నాసర్వేశ్వరుం డత్తమ్మిచూలికిందుమ్ము ఘటించి యీ భంగిం బ్రజాపతి ప్రసవంబు గావించె; దండనీతి సమగ్ర 
రూపమై చెల్లె; నెల్ల జగంబులుం బ్రియంబందిె; నరవిందభవుని యాగంబును సుప్రయోగంబై నడచె; విష్ణుండు 
దండనీతి శాస్తంబు సకలంబు నాంగిరసున కిచ్చె; నాంగిరసుం డింద్ర మరీచులకు, మరీచి భృగునకు, భృగుం 
డనేక మునులకు నిచ్చె; నీక్రమంబున నది జగంబులం బరంగె; దండంబు జాగరణంబున లోకంబు 
మర్యాదామహితంబై వర్తిల్లె గపర్ది శంకరుండు రుద్రుండు భవుండు స్థాణుం డుమాపతి యనుపేళ్ళం బరంగు 
నద్దండదేవుని నతులధర్మంబున నయించు భూపాలుం డైహికాముష్షిక సిద్ధులం బొందు. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమకట్టి= పూనుకొని; దండంబును= దండనీతి శాస్త్రాన్ని; దండనీతి ప్రపంచంబులు+ఐన= 
దండనీతిని విస్తరింపచేసేవి అయిన; ఆ+విద్యలను= ఆ పద్దెనిమిది విద్యలను; సర్వేశ్చరుండు= ఆ శివుడు; విష్ణువశగతంబులు+చేసెన్‌= 
విష్ణుపరం చేశాడు; ఆ తమ్మిచూలికిన్‌= పద్మంలో పుట్టిన బ్రహ్మకు; తుమ్ము ఘటించి= తుమ్ము కల్పించి; -ఈ+భంగిన్‌= ఈ 
విధంగా; ప్రజాపతి= క్షుతబ్రహ్మను; ప్రసవంబు కావించెన్‌= పుట్టించాడు; దండనీతి= దండనీతి; సమ(గ్రరూపము+ఐ= నిండారిన 
రూపంతో; చెల్లెన్‌= చెల్లబాటయింది; ఎల్లజగంబులున్‌= సమస్త లోకాలూ; ప్రియంబు= సంతోషాన్ని; అందెన్‌= పొందాయి; 
అరవిందభవుని= బ్రహ్మయొక్క; యాగంబును= యాగమూ; సుప్రయోగంబు+ఐ= మంత్ర తంత్రాదులతో; నడచెన్‌= జరిగింది; 
విష్ణుండు= విష్ణువు; దండనీతి శాస్తంబు= దండనీతి శాస్త్రం; సకలంబున్‌= మొత్తాన్నీ; ఆంగిరసునికిన్‌+ఇచ్చెన్‌= ఆంగిరసుడికి 
ఇచ్చాడు; ఆంగిరసుడు= ఆ ఆంగిరస మహర్షికి; ఇంద్రమరీచులకున్‌= ఇండద్రుడికీ, మరీచుడికీ; మరీచి= మరీచి; భృగునకున్‌= 
శుక్రాచార్యుడికి; భృగుండు= శుక్రాచార్యుడు; అనేక మునులకున్‌= ఎంతోమంది మునులకు; ఇచ్చెన్‌= సమర్పించాడు; ఈ 
(క్రమంబునన్‌= ఈ రీతిగా; అది= ఆ దండనీతి శాస్తం; జగంబులన్‌= లోకాలన్నిట్టో; పరణౌన్‌= ఒప్పింది; దండంబు= దండనీతి; 
జాగరణంబునన్‌= ఎచ్చరికతో; లోకంబు= ప్రపంచం; మర్యాదామహితంబు+ఐ= గౌరవంతో ఒప్పినదయి; వర్తిల్లైన్‌= వ్యవహరించింది; 
కపర్షి= కపర్షం అనే జటాజూటం కలవాడు; శంకరుండు= సుఖాన్ని కలిగించేవాడూ; రుద్రుండు= శత్రువులను దుఃఖపెట్టేవాడూ; 
భవుండు= అంతా తానే అయ్యేవాడూ; స్థాణుండు= ప్రళయకాలంలోకూడా ఉండేవాడూ; ఉమాపతి= పార్వతీదేవి భర్త; అను పేళ్ళన్‌= 
అనే ఆరు పేర్లతో; పరంగు= ఒప్పేటి; ఆ+దండదేవునిన్‌= ఆ దండదేవుడైన రుద్రుడిని; అతుల ధర్మంబునన్‌= సాటిలేని ధర్మంతో; 
నయించు= నడిపే; భూపాలుండు= రాజు; ఐహిక ఆముష్మిక సిద్దులన్‌= ఇహలోక పరలోక సంపదలను; పొందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: -ఈ విధంగా ప్రయత్నించి దండనీతిని పద్దెనిమిది విద్యలను శివుడు విష్ణువునకు అప్పగించాడు. ఆ 
(బ్రహ్మకు తుమ్ము పుట్టించి క్షుతబ్రహ్మను పుట్టించాడు. దండనీతి ప్రపంచంలో వ్యాపించింది. ప్రపంచం మొత్తం 
సంతోషించింది. బ్రహ్మదేవుడి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. తన అధీనంలో ఉన్న దండనీతి శాస్తాన్నంతా విష్ణువు 
ఆంగిరసుడికీ, అతడు దేవేంద్రుడికీ, మరీచిక్తీ మరీచి భృగుమహర్షికీ తెలియచెప్పారు. భృగుమహర్షి ఎంతో మంది 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 383 


మునులకు ఉపదేశించాడు. ఇట్టా ఈ దండనీతి శాస్త్రం అన్ని లోకాలలోకి విస్తరించింది. దండనీతితో లోకం 
(ప్రవర్తించటంవలన మర్యాదతో మెలగింది. కపర్షి, శంకరుడు, రుద్రుడు, శివుడు, స్టాణుడు, ఉమాపతి అనే పేళ్ళతో 
వ్యవహరించే దండనీతిని ధర్మబద్ధంగా నడిపిన రాజు భూలోకంలోనూ, పై లోకంలోనూ సర్వసంపదలను పొందుతాడు” 
క. _ అని వసుహోముండు సెప్పిన | విని మాంధాతృండు దండ విభవజ్ఞుండై 

యనఘ! మహీపరిపాలన । మొనరించెను నీతిదండయుక్తి వలయ'(గన్‌. 121 
ప్రతిపదార్హం: అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; అని= ఈ విధంగా; వసుహోముండు= అంగదేశపు రాజు; చెప్పినన్‌= చెప్పగా; విని= 
ఆలకించి; మాంధాతృండు= మాంధాత; దండ విభవజ్ఞుండు+ఐ= దండనీతి వైభవాన్ని తెలిసికొన్న వాడై; నీతి దండయుక్తి= దండనీతి 
శాస్త్రంతో కూడి; వెలయంగన్‌= ప్రకాశించగా; మహీపరిపాలనమున్‌= భూపరిపాలనాన్ని; ఒనరించెన్‌= చేశాడు. 
తాత్పర్యం: రాజా! ఈ విధంగా వసుహోముడు మాంధాత చెప్పిన దండనీతి శాస్త్రం విని ఆ దండనీతి వైభవంతో 
రాజ్యాన్ని పాలించాడు. 


క. ఈ యాఖ్యానము విని భూ । నాయకు. డెవ్వం డిలాజనంబుల నతుల 
న్యాయంబున భావించు. జి । రాయుస్థిర పుణ్యభాగి యగు నతండు నృపా! 122 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! ఈ ఆఖ్యానమున్‌= ఈ వృత్తాంతాన్ని; ఎవ్వండు భూనాయకుండు= ఏ రాజు; విని= విన్నవాడై; 
ఇలా జనంబులన్‌= భూప్రజలను; అతులన్యాయంబునన్‌= సాటిలేని న్యాయంతో; పాలించున్‌= ఏలుకొంటాడో; అతండు= ఆ 
రాజు; చిరాయుః= చిరంజీవిగా ఉంటాడు; స్థిరపుణ్యభాగి= తరగని పుణ్యసంపదలు కలిగినవాడు; అగున్‌= అవుతాడు. 


తాత్పర్యం: ఈ కథా వృత్తాంతాన్నంతా విన్న రాజు తన ప్రజలను ధర్మబద్దంగా పాలిస్తాడు. ఆ రాజు చిరంజీవి 
అవుతాడు. తరగని పుణ్యసంపదలు అనుభవిస్తాడు”. 


భీష్కుండు ధర్మరాజునకు ధర్మార్దకాముంబుల తెజుం గెజీంగించుట (సం. 12-123-3) 


వు అనిన విని ధర్మనందనుండు 'ధర్మార్ధ కామంబుల నడవడి యె ట్లయిన మేలై చెల్లు?” నని యడిగిన, భీష్ముం 

డిట్లను('దొల్లి యాంగరిష్రుం డను నరవరుండు కామందక నాముందడైన ముని నిట్లని యడుగ నతం డతనికి. 

జెప్పిన భంగిం జెప్పెద నాకర్ణింపుము. 123 
ప్రతిపదార్దం: అనినన్‌= భీష్ముడు పలుకగానే; విని= విని; ధర్మనందనుండు= ధర్మరాజు; ధర్మార్థ కామంబులన్‌= ధర్మ, అర్హ, 
కామాల; నడవడి= నడత; ఎట్టు+అయినన్‌= ఏ విధంగా ఉంటే; మేలు+ఐ= మంచిదై; చెల్లును?= కొనసాగుతుంది?; అని+అడిగినన్‌= 
అని అడుగగా; భీష్ముండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; తొల్లి= పూర్వం; ఆంగరిష్టుండు= ఆంగరిష్టుడనే; 
నరవరుండు= రాజు; కామందక నాముండు+అయిన= కామందకుడనే పేరుగల; మునిన్‌= మునిని; ఇట్టు+అని= ఇట్టాగని; 
అడుగన్‌= అడగగా; అతండు= ఆ ముని; అతనికిన్‌= రాజునకు; చెప్పిన భంగిన్‌= చెప్పినట్టుగానే; చెప్పెదన్‌= వినిపిస్తాను; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: 'ధర్మార్ట కామాలతో ఎట్లా నడచుకొంటే మంచిది?” అని ధర్మరాజు అడుగగా, భీష్ముడు “లోగడ 
ఆంగరిష్టుడనే రాజు కామందకు డనే మునిని ఈ విషయం గూర్చే అడిగాడు. అతడు చెప్పినట్టుగానే నీకూ చెప్పుతాను 
వినుము. 


384 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. అనయము౦ బేర్టు కామమున నర్థము ధర్మము. గ్రాగు గామతం 
త్ర నిరతు€ డైనవాండు సుపథప్రతిపన్నుండు గాండు దుష్టదం 
డన మొనరింపః డట్టిపతి డాయరు సాధులు నార్యులున్‌ సుహృ 
జ్ఞనులును; దానం జేటు నగు6 జావును బాటిలు నెల్ల భంగులన్‌. 124 


ప్రతిపదార్థం: అనయమున్‌= ఎపుడూ; పేర్చు= పెరిగే) కామమునన్‌= కోరికవలన; అర్జమున్‌= అర్థమూ; ధర్మమున్‌= ధర్మమూ; 
'క్రాంగున్‌= హరిస్తాయి; కామతండత్ర నిరతుండు+ఐనవాండు= కామోపాయంపట్ల ఆసక్తి ఉన్నవాడు; సుపథ ప్రతిపన్నుండు= మంచి మార్గాన్ని 
చేపట్టేవాడు; కాండు= కానేరడు; దుష్టదండనమున్‌= చెడ్డవాళ్ళను శిక్షించటాన్ని; ఒనరింపండు= చేయడు; అట్టిపతి= అట్లాంటి రాజును; 
సాధులున్‌= మంచివారు; ఆర్యులున్‌= పెద్దవారు; సుహృద్‌ జనులున్‌= స్నేహితులూ; డాయరు= దరిచేరరు; దానన్‌= అందువలన; 
ఎల్లభంగులన్‌= అన్నివిధాలా; చేటున్‌+అగున్‌= నాశనం కలుగుతుంది; చావున్‌= మరణంకూడా; పాటిలున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓ రాజా! ఎపుడూ భోగం అనుభవించాలనుకొనే రాజునకు ధరా శర్దాలు హరించుకుపోతాయి. కామంలో 
ఆసక్తిగల రాజు మంచి మార్గంలో ఉండడు. దుష్టులను శిక్షించడు. అట్లాంటి రాజు దగ్గరకు మంచివారు, పెద్దవారు, 
స్నేహితులు చేరరు. చెడ్డవారే చుట్టూ ఉంటారు. అందువలన అట్టాంటి రాజునకు కీడు కలుగుతుంది. చావూ 
మూడుతుంది. 


ఉ. _ కావున ధర్మసిద్ధికి ముఖంబగు నర్ధ్థమునందు నిష్టమై 
నేవిధినైన ధర్మరతి యెక్కుడుగా మది. జొన్పుటొప్పు6 గా 
మావిలబుద్ధి గాక యుచితాగత సౌఖ్యము లాచరించుచున్‌ 
భూవిభుం డెప్తు భూమిసతి6 బొంది రమింప మహోన్నత్రుం డగున్‌.” 125 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ధర్మసిద్దికిన్‌= ధర్మం ఫలించటానికి; ముఖంబు+అగు= ముఖ్యమైనది అయిన; అర్థమునందున్‌= 
పురుషార్ధాలలో ఒక్షటైన అర్ధంలో; నిష్టమైన్‌= (శ్రద్దతో; ఏ విధిన్‌+ఐనన్‌= ఎట్టా అయినాసరే; ధర్మరతి= ధర్మం మీద ఆపేక్ష; 
ఎక్కుడుగాన్‌= ఎక్కువ అగునట్టుగా; మదిన్‌+*చొన్నుట= మనసులో నాటటం; ఒప్పున్‌= మంచిది అవుతుంది; కామ+ఆవిల 
బుద్ది+కాక= కామంతో కలకబారిన మనస్సుతో కాక; ఉచిత+ఆగతసౌఖ్యములు= తగినట్టుగా వచ్చిన సుఖాలను; ఆచరించుచున్‌= 
పొందుతూ; భూ విభుండు= రాజు; ఎప్లున్‌= నిత్యమూ; భూమిసతిన్‌= భూకాంతను; పొంది= కలసి; రమింపన్‌= (క్రీడించగా; 
మహా+ఉన్నతుండు+అగున్‌= గొప్పవా డవుతాడు. 


తాత్పర్యం: కనుక, ధర్మం దక్కించుకొనటానికి ఆధారం అర్ధం. ఆ అర్థంపట్ట నిష్టతో ఎట్టాగైనా ధర్మాపేక్షను 
విడనాడకూడదు. కామబుద్ధితో కాక లభ్యమైన తగిన సౌఖ్యాలను అనుభవిస్తూ రాజ్యాన్ని ఏలుకునే రాజు 
గొప్పవాడవుతాడు. 
క. _ అన విని ధర్మతనూజుండు । 'జనమ్ము శీలమ్ము నధిక సంస్తుత్యముగాం 

గొనియాడు4 దత్వరూపం । బనఘా! వివరింపవే దయారతి నాకున్‌? 126 


ప్రతిపదార్థం: అనన్‌= అనగానే; విని= ఆలకించి; ధర్మతనూజుండు= ధర్మరాజు; అనఘ!= ఓ పుణ్యవంతుడా!; జనమ్ము= 
లోకులు; శీలమ్మున్‌= నడవడిని; అధిక సంస్తుత్యముగాన్‌= ఎంతో పొగడదగినదిగా; కొనియాడున్‌= మెచ్చుకుంటారు; నాకున్‌= 
నాకు; దయారతిన్‌= కనికరంతో; తద్‌+స్వరూపంబున్‌= దాని కలరూపాన్ని; వివరింపవే?= విశదపరచవా? 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 385 
తాత్సర్యం: 'లోకం శీలాన్ని ఎంతో మెచ్చుకొంటున్నది కదా! దాని స్వరూపాన్ని విప్పిచెప్పు'మని ధర్మరాజు ప్రార్ధించాడు. 
వ. అనుటయు నాపగాతనయుండు విను మని యతని కిట్లనియె. 127 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగానే; ఆపగా తనయుండు= భీష్ముడు; వినుము= ఆలకించుము; అని; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: మళ్ళీ భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా చెప్పటం మొదలు పెట్టాడు. 


క. “ము న్నింద్రప్రస్టంబున । నున్నతి మెయి ననుజ తనుజయుక్తంబుగ నీ 
వున్న తెజి6గు దుర్యోధను । కన్నులు గమరింప నతండు గడు వగ నొందెన్‌. 128 


ప్రతిపదార్దం: మున్ను= పూర్వం; ఇంద్రప్రస్థంబునన్‌= ఇంద్రప్రస్థ నగరంలో; అనుజ= తమ్ములతోను; తనుజ= కొడుకులతోను; 
యుక్తంబుగన్‌= కూడుకొని; ఈవు= నీవు; ఉన్నతిమెయిన్‌= ఉచ్చస్థితిలో; ఉన్న తెజంగు= ఉన్నతీరును (చూచి); దుర్యోధను= 
సుయోధనుడి; కన్నులు= కళ్ళు; కమరింపన్‌= ఉడుకెత్తగా; అతండు= ఆ దుర్యోధనుడు; కడు వగన్‌= ఎంతో దుఃఖాన్ని; ఒందెన్‌= 
పొందాడు. 


తాత్సర్యం: “నీవు నీ కొడుకులతో తమ్ముళ్ళతో కలిసి ఇంద్రప్రస్థంలో బాగా ఉండే రోజులలో దుర్యోధనుడికి కళ్ళుకుట్టి 
ఎంతో బాధపడ్డాడు. 


వ. భవదీయ సభ యొప్పునకును రాజసూయంబు చెల్లిన యుల్లాసంబునకును న ట్లసహ్యపడి ధృతరాష్తునితో 
భవద్ద్గ లోంబున నిచ్చలుం బదివేవురు భూసురులు పసిండి పళ్ళెరంబులం బాయసాహారంబులు గొనుట 
మొదలుగాంగ లక్ష్మిపెం పుగ్గడించి తనవగపు దోంపంబలికిన నతం డతని కిట్లను 'మధురాన్నపాన 
మణిభూషణ వరవాహనాదులం జేసి యుజ్వలంబై యున్నది గాక నీ యైశ్వర్యం బసదే? పాండవాగ్రజుం 
డెక్కుడు మెఅసి యునికియుం గలదు; వినుము చెప్పెద. 129 


ప్రతిపదార్హం: భవదీయ= నీకు సంబంధించిన; సభ= సమావేశం (మయసభ); ఒప్పునకును= చక్కదనానికి; రాజసూయంబు= 
రాజసూయ యాగం; చెల్లిన= జరిగిన; ఉల్దాసంబునకునున్‌= వైభవానికీ; అటు= అట్లా; అసహ్యపడి= ఈర్ష్యపడి; ధృతరాష్ర్రునితోన్‌= 
తండ్రితో; భవత్‌+గృహంబునన్‌= న్స్‌ (ధర్మరాజు) ఇంట్లో; నిచ్చలున్‌= అనునిత్యం; పదివేవురు= పదివేలమంది; భూసురులు= 
(బ్రాహ్మణులు; పసిండి పళ్ళెరంబులన్‌= బంగారు పళ్ళెములలో; పాయస+ఆహారంబులు= పరమాన్నం మొదలైన పదార్జాలు; 
కొనుట= తినటం; మొదలుగాంగన్‌= మొదలుపెట్టి; లక్ష్మి పెంపున్‌= మహా ఐశ్వర్యాన్ని; ఉగ్గడించి= చెప్పి; తనవగపు= తన దుఃఖం; 
తోయన్‌= కనపడేటట్టు; పల్కినన్‌= పలుకగా; అతండు= ధృతరాష్ట్రుడు; అతనికిన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; మధుర= కమ్మనైన; అన్నపాన= అన్నపానాదులచేత; మణి= మణులచేత; భూషణ= నగలచేత; వరవాహనాదులన్‌+చేసి= 
మంచి వాహనాదులచేత; నీ ఐశ్చర్యంబు= నీ సంపద; ఉజ్జలంబు+ఐ ఉన్నది= ప్రకాళిస్తూ ఉన్నది; అసదు+ఏ= తక్కువా; కాక= 
కాకపోతే; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఎక్కుడు మెజసి= ఎక్కువగా ఒప్పి; ఉనికియున్‌= ఉండుట; కలదు= ఉన్నది; 
చెప్పెదన్‌= చెబుతాను విను. 


తాత్పర్యం: నీ మయసభ అందాన్ని, రాజసూయయాగ ప్రాభవాన్నీ చూచి అసూయపడ్డాడు. ధర్మరాజు ఇంట్లో 
ఎపుడూ పదివేలమంది బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో పాయసాన్నం తింటుంటారని, ఐశ్వర్యం సంపత్తి అంచనా 
కట్టుకొని తన దుఃఖాన్ని తండ్రి దగ్గర వెళ్ళబోసుకొన్నాడు. అపుడు ధృతరాష్ట్రుడు 'మధురమైన అన్నపానాలూ, 


386 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మణులూ, ఆభరణాలూ, మంచి వాహనాదులచేత నీ ఐశ్వర్యం అంతకన్నా తక్కువదేమీ కాదు. కాకపోతే ధర్మరాజు 
నీకంటె మిన్నగా ఉండటానికి కారణం చెప్పుతాను వినుము. 


ఆ. _ శీలవంతులైన సిరి. బొందుదురు ధర్మ । తనయునింటి సిరికి నన యనంగ 
నెక్కుడనంగ లక్ష్మి యెసకం బెసంగ నీవు । శీల మలవరింపు చిత్తమునను. 130 


ప్రతిపదార్థం: శీలవంతులు+ఐనన్‌= మంచి నడత కలవారైతే; సిరిన్‌= ఐశ్చర్యాన్ని; పొందుదురు= పొందుతారు; ధర్మతనయు= 
ధర్మరాజు యొక్క; ఇంటి సిరికిన్‌= ఇంటి సంపదకు; ఎన+అనంగన్‌= సాటేమో అన్నట్టుగా; ఎక్కుడు+అనంగన్‌= ఎక్కువేమో 
అనేటట్టుగా; లక్ష్మి= సంపద; ఎసకంబు+ఎసంగన్‌= పెంపొందటానికి; నీవు= నీవు; చిత్తమునను= మనస్సులో; శీలము= మంచి 
స్వభావాన్ని; అలవరింపు(ము)= సంపాదించుకొమ్ము. 


తాత్పర్యం: మంచి ప్రవర్తన కలవారు ఎన్నో సంపదలతో తులతూగుతుంటారు. కనుక ధర్మరాజు దగ్గర శీలం 

అధికం. ధర్మరాజు ఇంటి సంపదతో సరిసమాన మయ్యేటట్టు అంతకంటే మరింతగా సంపద పెంపొందటానికి 

నీవు కూడా మంచి స్వభావాన్ని అలవరుచుకొమ్ము. 

వ. మాంధాత్యండు, నాభాగుండు మొదలయిన మేదినీపతులు శీలంబునం గాదె యీ లోకంబునం బెంపువడసి; 
రివ్విషయంబునకు నొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 131 


ప్రతిపదార్థం: మాంధాతృండు= మాంధాత; నాభాగుండు= నాభాగుడు; మొదలయిన= మొదలైన; మేదినీ పతులు= రాజులు; 
శీలంబునన్‌= మంచి ప్రవర్తనచేతనే; కాదె?= కాదా?; ఈ లోకంబునన్‌= ఈ లోకంలో; పెంపు+పడసిరి= ఎంతో మన్నన పొందారు; 
ఈ+విషయంబునకున్‌= ఆ సంగతి తెలిసికొనటానికి; ఒక్క ఇతిహాసంబు= పూర్వం జరిగిన కథ ఒకటి; కలదు= ఉన్నది; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: మాంధాతా, నాభాగుడు మొదలైన మహారాజులంతా శీలంవలనే లోకంలో గౌరవం పొందారు. దీనిని 
గురించి జరిగిన కథ ఒకటి చెప్పుతాను వినుము. 


క. దనుజవిభుండు ప్రహ్లాదుం । డనిమిష పతి రాజ్యలక్ష్మి యతులిత శీలం 

బున గొని త్రైలోక్యంబును । దనకు వశగతంబు సేసె ధర్మం బలరన్‌. 132 
ప్రతిపదార్ధం: దనుజ విభుండు= రాక్షసరాజైన; ప్రహ్లాదుండు= (ప్రహ్లాదుడు; అనిమిషపతి= ఇంద్రుడి; రాజ్యలక్ష్మి= రాజ్యాన్ని; 
అతులిత= సాటిలేని; శీలంబునన్‌= సత్ర్రవర్తనచేత; కొని= కైవసం చేసికొని; తైలోక్యంబును= ముల్టోకాలను; తనకున్‌= తనకు; 
ధర్మంబు+అలరన్‌= న్యాయం ఒప్పేటట్టు; వశగతంబు+చేసెన్‌= స్వాధీనం చేసికొన్నాడు. 
తాత్పర్యం: శీలం మూలంగానే ఒకపుడు ప్రహ్లాదుడు ఇంద్రుడి రాజ్యాన్ని లోబరచుకొన్నాడు. ధర్మబద్ధంగా 
ముల్లోకాలను తన గుప్పిట్లో పెట్టుకొన్నాడు. 
క. _ దానికి రోసి బృహస్పతి । తో నమరేంద్రుండు మేలు దొరకొను విధమె 

ట్లో నావుడు భార్గవునిం । గానంగంజను మతండు సెప్పు. గరుణాన్వితుండై. 133 


ప్రతిపదార్థం: దానికిన్‌= దానికి; రోసి= ఏవగించుకొని; బృహస్పతితోన్‌= దేవతల గురువుతో; అమర+ఇంద్రుండు= దేవేంద్రుడు; 
మేలు= మంచి; దొరకొను విధము= కలిగే తీరు; ఎట్లో= ఎట్టాంటిదో (చెప్పవలసింది); నావుడున్‌= అనగానే; భార్గవునిన్‌+కానలన్‌= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 387 


శుక్రాచార్యుడిని; దర్శించటానికి; చనుము= వెళ్ళుము; అతండు= శుక్రాచార్యుడు; కరుణా+అన్వితుండు+ఐ= దయకలవాడై; చెప్పున్‌= 
చెపుతాడు. 

తాత్సర్యం: దానికి ఇంద్రుడు రోషపడి దేవతలగురువు బృహస్పతి దగ్గరకు వెళ్ళి “నాకు మేలు జరిగే ఉపాయం చెప్పు” 
మన్నాడు. బృహస్పతి 'శుక్రాచార్యుడివలన నీ కన్నీ తెలుస్తాయి వెళ్ళుము అతడు ఎంతో దయతో చెప్పుతాడు”. 


క. _ అని గురుండు పంప నింద్రుండు | సని భార్గవుం గాంచి 'మేలు సమకూరు తెజం 

గనఘా! యుపదేశింపవె' । యనినం 'బ్రహ్లాదు6 జెందు; మత. డెటి/గించున్‌. 134 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; గురుండు= బృహస్పతి; పంపన్‌= పంపగా; ఇం[ద్రుండు= దేవేంద్రుడు; చని= వెళ్ళి; భార్గవున్‌= 
శుక్రాచార్యుడిని; కాంచి= చూచి; అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; మేలు= శుభం; సమకూరు తెజంగు= సమకూరే ఉపాయాన్ని; 
ఉపదేశింపవె?= తెలియచెప్పవా?; అనినన్‌= అనగానే; ప్రహ్హాదున్‌= ప్రహ్లాదుడిని; చెందుము= చేరి అడుగుము; అతండు= ఆ 
(ప్రహ్లాదుడు; ఎటింగించున్‌= బోధ పరుస్తాడు. 


తాత్పర్యం: ఇంద్రుడు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి “అయ్యా! నా రాజ్యలక్ష్మిని తిరిగిపొందే ఉపాయాన్ని చెప్పు” 
మనగానే అతడు “ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళటం (శ్రేయస్కరం. అంతా అతడే చెప్పుతాడు" అంటాడు. 
0౧ గ 

ఆ _ అతని నాశ్రయించి యవ్వెర విప్పించి । కొనిన మేలు వొందు' ననియె భార్గ 

వుండు వజ్రి బ్రాహ్మణుం డయి ప్రహ్లాదు€। జేరి శిష్యవిధులు సేయుచుండె. 135 
ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ (ప్రహ్లాదుడిని; ఆశ్రయించి= అండచేరి; ఆ+వెరవు= ఆ ఉపాయాన్ని; ఇప్పించుకొనినన్‌= పొందగా; 
మేలు+పొందున్‌= శుభం కలుగుతుంది (అని); భార్గవుండు= శుక్రాచార్యుడు; అనియెన్‌= అన్నాడు; వటజ్రి= ఇంద్రుడు; 
(బ్రాహ్మణుండు+అయి= బ్రాహ్మణవేషం వేసికొని; ప్రహ్హాదున్‌+చేరి= ప్రహ్లాదుడి దగ్గరచేరి; శిష్య విధులు= శిష్యులు చేసే పనులు; 
చేయుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉన్నాడు. 
తాత్సర్యం: “ప్రహ్లాదుడిని ఆశ్రయించి ఆ ఉపాయాన్ని పొందితే నీకు మంచి జరుగుతుందని భార్గవుడు చెప్పాడు. 
ఇంద్రుడు బ్రాహ్మణవేషంతో ్రహ్హాదుడి శిష్యుడిగా చేరి శుశ్రూషలు చేస్తూ ఉన్నాడు. 
వ. అంత నద్దానవేంద్రుండు ప్రసన్నుండై భూసురాకృతి యయిన సురపతితో సంభాషించిన నతండు “నీకు 

ద్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బైన కారణం బేమి? యెటింగింపవే! యనుటయు. 136 


జ్‌ 


ప్రతిపదార్థం: అంతన్‌= కొంతకాలం పోయాక; ఆ+దానవ+ఇంద్రుండు= ఆ రాక్షసరాజు (ప్రహ్లాదుడు; ప్రసన్నుండు+ఐ= 
అనుగ్రహించిన వాడై; భూసుర+ఆకృతి+అయిన= (బ్రాహ్మణ వేషంలో ఉన్న; సురపతితోన్‌= దేవేంద్రుడితో; సంభాషించినన్‌= 
మాటాడగా; అతండు= ఇంద్రుడు; నీకున్‌= నీకు; తైలోక్యరాజ్యంబు= ముల్లోకాలు; సం(ప్రాప్తంబు+ఐన= లభించిన; కారణంబు= 
హేతువు; ఏమి= ఏమిటో; ఎటింగింపవే= తెలుపవా; అనుటయున్‌= అనగానే. 


తాత్పర్యం: కొంతకాలం గడిచాక ప్రహ్లాదుడు దేవేంద్రుడి మీద జాలిపడి మాటాడాడు. ఇంద్రుడు 'మూడులోకాలూ 
మీ ఏలుబడికిందికి ఎట్టా వచ్చాయో తెలిసికొనాలని ఉన్నదని అన్నాడు” - అనగానే (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. దనుజనాథు. డిట్టులను 'రాజ నను గర్వ । మున ధరామరులకు మనసు గంద. 
జేయ నెపుడు నే నసూయాదు లమ్మహా । తృులకు ధనము లిత్తు నెలమితోడ. 137 


388 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: దనుజనాథుండు= రాక్షసరాజు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఏన్‌= నేను; రాజను+అను= రాజును అనే; 
గర్వమునన్‌= అహంకారంతో; ధరామరులకున్‌= బ్రాహ్మణులకు; మనసు+కందన్‌= మనస్సు బాధపడేటట్టు: అసూయా+ఆదులు= 
ఈర్ష్య మున్నగువాటిని; చేయన్‌= చేయను; ఆ+మహాతు శలకున్‌= ఆ పుణ్మాత్ములకు; ఎలమితోడన్‌= సంతోషంగా; ధనములు= 
సంపదలు; ఇత్తున్‌= ఇస్తాను. 

తాత్పర్యం: ప్రహ్లాదుడు ఇట్లా అన్నాడు. 'నేను పాలకుడిని అని చెప్పుకోను. అహంకారంతో, ఈర్ష్యపడి బ్రాహ్మణుల 
మనస్సును నొప్పించను. ఎంతో భక్తితో ఆ మహానుభావులకు ధనం, (ద్రవ్యం ఇచ్చి ఆదరిస్తుంటాను. 

న. _ వారలు మెచ్చునట్టి శీలంబునం బ్రవర్తిల్లుదు; దానంజేసి మహోన్నత్రుండ నైతి. 138 


ప్రతిపదార్థం: వారలు= ఆ బ్రాహ్మణులు; మెచ్చునట్టి= పొగడే; శీలంబునన్‌= మంచి ప్రవర్తనతో; ప్రవర్తిల్లుదున్‌= నడచుకుంటాను; 
దానన్‌+చేసి= అందువలననే; మహా+ఉన్నతుండన్‌+ఐతిన్‌= గొప్పస్థితిమంతుడ నయ్యాను. 


తాత్పర్యం: నా నడవడిని (బ్రాహ్మణులంతా మెచ్చుకున్నారు. కాబట్టి ఇంతటి గొప్పవాడినయ్యాను”. 


క. _ అనవుడు 'నీ శీలము నా। కనఘా! దయ నొసంగవే! మహాత్ములం దగ. జెం 
దినవారు బ్రదుకవలదే?। యని దీనత దోంప ననిమిషాధిపు. డడిగెన్‌. 139 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; అనఘా!= పాపం అంటనివాడా!; నీ శీలము= నీ మంచి నడత; నాకున్‌= నాకు; దయన్‌= 
దయతో; ఒసంగవే= సమర్పించవా; మహాత్ములన్‌= పుణ్యాత్ములను; తగన్‌= చక్కగా; చెందినవారు= పొందినవారు; (బ్రదుకన్‌ 
వలదే?= జీవించవద్దా?; అని; అనిమిష+అధిపుండు= దేవేంద్రుడు; దీనతతోగున్‌= జాలిగొలిపేటట్సు; అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్ముడా! నీ ధర్మశీలాన్ని నామీద దయతో ఇప్పించవలసింది. అయినా పుణ్యాత్ములను 
ఆశ్రయించినవారు బాగా (బ్రతకవద్దా?” అని ఎంతో దైన్యంతో ఇంద్రుడు అడిగాడు. 
క. _ విని ప్రహ్లాదుడు గృప దన । మనమున గదురంగ విప్రమాత్రుండు గాం డీ 
తని భంగిం జూడ నను వెఅ । పును బుట్టంగ నిచ్చె శీలముం బెం పెసంగన్‌. 140 
ప్రతిపదార్దం: విని= విని; 'ప్రహ్హాదుండు; కృప= దయ; తన మనంబునన్‌= తన మనస్సులో; కదురంగన్‌= కలుగగా; ఈతని 
భంగిన్‌= ఈతడి తీరును; చూడన్‌= చూడగా; విప్రమాత్రుండు కాండు= బ్రాహ్మణుడు మాత్రమే కాడు; అను వెజపును పుట్టంగన్‌= 
అనే భయంకూడా కలుగగా; పెంపు+ఎసంగన్‌= ఎంతో గౌరవంగా; శీలమున్‌= మంచి నడతను; ఇచ్చెన్‌= దానం చేశాడు. 
తాత్పర్యం: ప్రహ్లాదుడు ఆతడి తీరు చూచి “ఇతడు బ్రాహ్మణ మాత్రుడు కాడు సుమా!' అనిపించి భయం పుట్టినా, 
తన శీలాన్ని అతడికి దానం చేశాడు. 
తే. పదసి యింద్రుండు శీలసంపన్ను. డగుచు. । జనియె6 దదనంతరంబ యద్దనుజవరుని 
తనువునందుండి తేజిష్ట తనువిలాసు€ । డైన పురుషుండు వెడలిన నతండు సూచి. 141 
ప్రతిపదార్హం: పడసి= శీలాన్ని పొంది; ఇంద్రుండు= దేవేంద్రుడు; శీలసంపన్నుండు+అగుచున్‌= శీలసంపద కలవాడవుతూ; 
చనియొన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాతనే; ఆ దనుజవరుని= ఆ రాక్షసోత్తముడి; తనువునందున్‌+ఉండి= 


శరీరంనుండి; తేబిష్ట= ఎంతో తేజస్వంతమైన; తను విలాసుండు+ఐన= శరీర లావణ్యం కల; పురుషుండు= పురుషాకారం; 
వెడలినన్‌= బయటకు రాగా; అతండు= ఆ ప్రహ్లాదుడు; చూచి= చూచినవాడై, 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 389 


తాత్పర్యం: ప్రహ్లాదుడి శీలాన్నిపొంది ఇంద్రుడు వెళ్ళగానే ప్రహ్లాదుడి శరీరంలో నుండి అందంగా మెరిసిపోతున్న 
పురుషాకారం బయటపడింది. ఆ పురుషుడిని ప్రహ్లాదుడు చూచి. 


న. “నీ వెవ్వండ? వన నప్పురుషుం 'డేను శీలంబ; నీ విచ్చిన యవ్విప్రపాల వసియింపం జనియెదినని చెప్పి 
పోయెం; దదనంతరంబ క్రమంబునం దేజోమయ రూపంబులు నిజదేహంబున నుండి నిర్గమింప 
నద్దానవేశ్వరుం డడుగుచు. 142 

ప్రతిపదార్థం: నీవు+ఎవ్వండవు?= నీవు ఎవరివి?; అనన్‌= అని అడగగానే; ఆ+పురుషుండు= ఆ పురుషుడు; ఏను= నేను; శీలంబన్‌= 
శీలాన్ని; నీవు+ఇచ్చిన= నీవు దానంచేసిన; ఆ విప్రుపాలన్‌= ఆ బ్రాహ్మణుడి దగ్గర; వసియింపన్‌= ఉండటానికి; చనియెదన్‌= 
వెళ్ళుతాను; అని చెప్పి; పోయెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట; [క్రమంబునన్‌= వరసపెట్టి; తేజోమయ 
రూపంబులు= (ప్రకాశవంతమైన ఆకారాలు; నిజదేహంబునన్‌+ఉండి= తన శరీర భాగంనుండి; నిర్గమింపన్‌= వెళ్ళగా (పోగా); 
ఆ+దానవ+-ఈశ్వరుండు= ఆ రాక్షసరాజు; అడుగుచున్‌= ప్రశ్నిస్తూ, 

తాత్పర్యం: 'నీవు ఎవ్వడ?'వని ప్రహ్లాదుడు అడిగాడు. 'నేను శీలాన్ని నీవు దానం చేసిన బ్రాహ్మణుడి దగ్గరకు 

వెళ్ళిపోతా'నని చెప్పి వెళ్ళిపోయాడు. అట్టా వరసపెట్టి తేజోమయ రూపాలు ప్రహ్లాదుడి శరీరంనుండి వెళ్ళుతుంటే 

ప్రహ్లాదుడు వారి పేరు అడిగి తెలిసికొన్నాడు. 

క. _ ఉత్తమ ధర్మము సత్యము । వృత్తంబు బలంబు నగుట వినండి బడి. ద 
చఛ్లిత్తము విషాద మంద మ । హత్తర మూర్తి యొక వారిజానన వెడలెన్‌. 143 

ప్రతిపదార్థం: ఉత్తమ ధర్మము= మేలైన ధర్మం; సత్యము= నిజం; వృత్తంబు= ప్రవర్తన; బలంబును= బలంకూడా; అగుట= 

కావటం; వినంుడి= విన్నవాడై; బడిన్‌= వెంటనే; తద్‌+చిత్తము= అతడి మనస్సు; విషాదము= దుఃఖాన్ని; అందన్‌= పొందగా; 
మహత్ర్తరమూర్తి= మంచిరూపంగల; ఒక వారిజ+ఆనన= ఒక ఫ్రీ; వెడలెన్‌= బయలుదేరింది. 

తాత్పర్యం: ఆ తేజో మయరూపాలు ఉత్తమ ధర్మం, సత్యం, సద్వర్తనం, బలం, కావటం విని ప్రహ్లాదుడు ఎంతో 

దుఃఖించాడు. అంతలో ఒక మంచి రూపవతి అతడి శరీరంనుండి బయటపడింది. 


క. _ వెడలిన 'నీ వెవ్వత?' వని । యడిగిన నాతనికి నిట్టులను దీనత న 

ప్పడతతి 'సిరి నేను; బలమె । క్కడకు నరుగు నందు. బోవ6 గడంగి వెడలితిన్‌. 1144 
ప్రతిపదార్థం: వెడలినన్‌= బయటపడగా; నీవు+ఎవ్వతవు= నీవు ఎవ్వరిదానవు; అని+అడిగినన్‌= అని అడగగా; ఆతనికిన్‌= ఆతడితో; 
ఆ పడంతి= ఆ స్త్రీ దీనతన్‌= దైన్యంతో; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా పలికింది; ఏను= నేను; సిరిన్‌= లక్ష్మిని; బలము= బలం; 
ఎక్కడకున్‌+అరుగున్‌= ఎటు వెళ్ళుతుందో; అందున్‌+పోవన్‌= అక్కడకు వెళ్ళటానికి; కడంగి= పూనుకొని; వెడలితిన్‌= బయటకు వచ్చాను. 
తాత్పర్యం: బయటపడ్డ స్త్రీని చూచి 'నీవు ఎవ్వరిదానవు? అని అడగగానే ఆ 'స్తీ ఎంతో దైన్యంగా ఈ విధంగా 
అన్నది: 'నేను సిరిని. బలం ఎక్కడకు పోతుందో నేనూ అక్కడికే పోవా లని బయలుదేరాను”. 
చ. అనిన భయంబు నొంది యత. డా సతితో6 బరమేశ్వరీ! మహా 

వినయమతిన్‌ ననుం గొలిచె విప్రవరుం; డత. దెవ్వణ? డన్నన 

వ్వనిత 'సురాధినాథుండు భవద్దన రాజ్యవిభూతి యింతయుం 

గొనుటకు నిన్ను! జెందె; నిటు గోల్పడి తీవును నీదు శీలమున్‌. 145 


390 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; భయంబున్‌+ఒంది= భయపడి; అతండు= ఆ ప్రహ్లాదుడు; ఆ సతితోన్‌= ఆ కాంతతో; 
పరమేశ్వరీ!= ఓ దేవీ! మహావినయమతిన్‌= ఎంతో అణకువతో; ననున్‌= నన్ను; విప్రవరుండు= బ్రాహ్మణోత్తముడు; కొలిచెన్‌= 
సేవించాడు; అతండు; ఎవ్వండు?= ఎవరు?; అన్నన్‌= అనగానే; ఆ+వనిత= ఆ స్త్రీ సుర+అధినాథుండు= దేవేంద్రుడు; భవత్‌= 
నీయొక్క; ఘన= గొప్పదైన; రాజ్యవిభూతి= రాజ్యసంపద; ఇంతయున్‌= ఇదంతా; కొనుటకున్‌= తీసికొనటానికి; నిన్నున్‌+*చెందెన్‌= 
నిన్ను చేరాడు; ఈవును= నీవు కూడా; నీదు శీలమున్‌= నీ మంచి నడతను; ఇటు= ఈ విధంగా; కోల్పడితివి= పోగొట్టుకొన్నావు. 


తాత్పర్యం: అది విని ప్రహ్హాదుడు భయపడ్డాడు. ఓ దేవీ! ఎంతో వినయంగా నన్ను సేవించిన 'ఆతడు ఎవరు? 
అన్నాడు. 'అతడు ఇంద్రుడు. నీ రాజ్యసంపదను కాజేయటానికే నీ దగ్గరకు వచ్చాడు. నీవూ నీ శీలాన్ని అట్లాగే 
పోగొట్టుకొన్నావు అన్నది ఆ స్తీ. 


వ. వినుము చెప్పెద “శీలంబున ధర్మంబు వెలయు; ధర్మంబున సత్యంబు దొరకొను; సత్యంబున వృత్తంబు 
సొప్పడు; వృత్తంబున బలంబు వాటిల్లు; బలంబున నేను గలుగుదుం; గావున సమస్తంబునకు మూలంబు 
శీలం'బని చెప్పి, సిరి పురందరుపాలికి ధర్మాదులతోడం గూడంజనియె' ననుటయు దుర్యోధనుండు “శీలం 
బెట్టి” దనిన ధృతరాష్తుం డతని కిట్లనియె. 146 


ప్రతిపదార్థం: చెప్పెదన్‌= ఒక్కటి చెప్పుతాను; వినుము= విను; శీలంబునన్‌= మంచి ప్రవర్తనవలననే; ధర్మంబు= న్యాయం; 
వెలయున్‌= ప్రకాశిస్తుంది; ధర్మంబునన్‌= ధర్మంతో; సత్యంబు= సత్యం; దొరకొనున్‌= సిద్ధిస్తుంది; సత్యంబునన్‌= సత్యంతో; 
వృత్తంబు= నడవడి; చొప్పడున్‌= ప్రవేశిస్తుంది; వృత్తంబునన్‌= నడతవలన; బలంబు= శక్తి పాటిల్లున్‌= కలుగుతుంది; బలంబునన్‌= 
ఆ శక్తితో; నేను= సిరి; కలుగుదున్‌= ఉంటాను; కావునన్‌= కాబట్టి; సమస్తంబునకున్‌= ఈ మొత్తానికి; మూలంబు= కేంద్రబిందువు; 
శీలంబు= మంచి ప్రవర్తన; అని చెప్పి= అని పలికి; సిరి= సంపద; పురందరుపాలికిన్‌= ఇంద్రుడి వద్దకు; ధర్మాదులతోడన్‌= 
ధర్మం మొదలైన వాటితో; కూడన్‌+చనియెన్‌= కలవటానికి వెళ్ళింది; అనుటయున్‌= అనగానే; దుర్యోధనుండు= దుర్యోధనుడు; 
శీలంబు= నడత; ఎట్టిది= ఎటువంటిది; అనినన్‌= అనగానే; ధృతరా(ష్తుండు= ధృతరాష్ట్ర మహారాజు; అతనికిన్‌= అతడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అయితే ఒక విషయం చెప్పుతాను వినుము. శీలంవలననే ధర్మం రాణకెక్కుతుంది. ధర్మంవలన 
సత్యం, ఆ సత్యంవలన ప్రవర్తన, ఆ ప్రవర్తనవలన బలం, ఆ బలంవలన సంపత్తి వెంటనంటి ఉంటాయి. కనుక 
అన్నిటికీ మూలం శీలమే” అని చెప్పి సిరి ధర్మం మొదలైన వాటితో ఇంద్రుడి దగ్గరకు వెళ్ళిపోయింది, ఇట్లా 
ధృతరాష్ట్రుడు చెప్పాక దుర్యోధనుడు “ఇంతకీ శీలం అంటే ఎట్లాంటిది?” అని అడగగానే ధృతరాష్ట్రుడు ఈ విధంగా 
అన్నాడు. 

క.  '“ఒలసి మనోవాక్కాయం । బుల ద్రోహాభావ మఖిల భూతముల యెడం 

గలిమి విను శీల; మది మే । లొలయించును దాన నుల్ల మూన్సుము పుత్రా! 147 

ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా! మనోవాక్కాయంబులన్‌= మనస్సూ, వాక్కూ, శరీరం ఈ మూడు; ఒలసి= కలసి; 
అభిలభూతముల+ఎడన్‌= అన్ని జీవులపట్ట; ద్రోహ+అభావము= కీడు కూడదనే ఆలోచన; కలిమి= కలిగి ఉండటం; శీలము= 


మంచినడత; వినుము= వినుము; అది= ఆ శీలం; మేలు= మంచిని; ఒలయించున్‌= కలిగిస్తుంది; దానన్‌= ఆ శీలంపట్ల; ఉల్లమున్‌= 
మనస్సును; ఊన్పుము= నిలిపి ఉంచుము. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 3౩91 


తాత్పర్యం: “మనసూ, మాటా, శరీరం ఈ మూటిచేత అన్ని 'ప్రాణులకూ ఎట్టాంటి హాని చేయకుండా ఉండటమే 
శీలం. ఇది చాలా మేలు కలిగిస్తుంది. దీన్ని మనస్సులో పెట్టుకొమ్ము. 


క. _ పరహితము సిగ్గుపాటుం |; బొరయక యుండంగ నెదిరి బోధించుటయున్‌ 
నరసముదయంబు వొగడెడు | చరితము శీలమున కంగసంపద వత్సా! 148 


ప్రతిపదార్హం: వత్సా!= బిడ్డా; పరహితము= ఇతరులకు మేలు చేయటం; సిగ్గుపాటున్‌= తలవంచుకొనటం; పొరయక= పొందక; 
ఉండంగన్‌= ఉండటానికి; ఎదిరి= ఎదుటివాళ్ళకు; బోధించుటయున్‌= ఉపదేశించటమూ; నర సముదయంబు= ప్రజలంతా; 
పొగడెడు= మెచ్చుకొనతగిన; చరితము= నడవడి; శీలమునకున్‌= మంచి ప్రవర్తనకు; అంగసంపద= అవయవ సంపత్తి, 


తాత్పర్యం: కుమారా! సాటివాడికి తోడుపడటం, సిగ్గుపాటు పనులు చేయకూడదని ఎదుటివాళ్ళకు తెలియచెప్పటం, 
జనం ఇష్టపడేటట్టు నడచుకోవటం ఇవి శీలానికి అవయవ సంపదలు”. 


క. _ అనియె నని చెప్పి భీష్ముం । డను ధర్మజుతోడ 'నీకు నది నెజముయే 
నును బోధించితి శీలము । మనమ్మునం దిరము సేయు మనుజాధీశా! 149 


ప్రతిపదార్హం: అనియెన్‌= అన్నాడు; అని చెప్పి= అని పలికి; భీష్ముండు; ధర్మజుతోడన్‌= ధర్మరాజుతో; అనున్‌= ఇట్టా అన్నాడు; 
మనుజ+అధీశా!= రాజా!; నీకున్‌= నీకు; అది= ఆ శీలం; నైజము+అ= సహజగుణమే; ఏనును= నేను కూడా; శీలము= శీలాన్ని 
గూర్చి; బోధించితిన్‌= తెలియ చెప్పాను; మనమ్మునన్‌= మనసులో; తిరము చేయు(ము)= నిలకడగా ఉంచుకో. 


తాత్పర్యం: అని ధృతరా(్టు డన్నాడని భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. 'నీకు శీలం జన్మతః అబ్బిన 
గుణమే. అయినా నేను శీలాన్ని గూర్చి చెప్పాను కదా! ఆ మంచి ప్రవర్తనను మనసులో స్థిరం చేసికొమ్ము. 


వ. _ అనిన విని యజ్జినపతి భీష్మునితో 'నాశ యనునది యనంతయైయుండు నది నిరర్ధకయైన నయ్యెడు 
దుఃఖం బధికం బది దుర్యోధనుం బేర్చి కలిసి యుండం జూచితి; నమ్మహాత్ముండు దేజక మదీయాశ'. 
గుంరితంబుం జేసి నన్ను దుర్చుద్ధిం గావించె; నది విషాదంబు సేయు; నాశ నడంచుట యరిదిగదే!' 
యనుటయు '“నాశాదోషనిరాసకం బైన యొక్కయితిహాసంబు గలదు; విను'మని య క్కురుసత్తముం 
డిట్లనియె. 150 


ప్రతిపదార్దం: అనినన్‌= అనగా; విని= విని; ఆ+జనపతి= ఆ ధర్మరాజు; భీష్మునితోన్‌= భీష్ముడితో; ఆశ= కోరిక; అనునది= 
అనేది; అనంతఐ= అంతుచిక్కనిదై; ఉండును= ఉంటుంది; అది= ఆ కోరిక; నిరర్ధక+ఐనన్‌= ఫలించకపోతే; అయ్యెడు= కలిగే; 
దుఃఖంబు= బాధ; అధికంబు= ఎక్కువ; అది= ఆ దుఃఖం; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; పేర్చి= అతిశయించి; కలిసి+ఉండన్‌= 
కలిసి ఉండగా; చూచితిన్‌= చూచాను; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుండు; తేఅక= ఊరడిల్లక; మదీయ+ఆశన్‌= నా 
కోరికను; కుంఠితంబున్‌+చేసి= వ్యర్హంచేసి; నన్నున్‌= నన్ను; దుర్చుద్దిన్‌= చెడ్డ తలంపు కలవాడినిగా; కావించెన్‌= చేశాడు; అది= 
అదే; విషాదంబు= దుఃఖాన్ని; చేయున్‌= కలిగిస్తుంది; ఆశన్‌= కోరికను; అడంచుట= తొక్కిపెట్టటం; అరిదిగదే= సాధ్యం కాదు 
కదా; అనుటయున్‌= అనగానే; ఆశాదోషూ= కోరిక అనే దోషాన్ని; నిరాసకంబు+ఐన= నిరసించేది అయిన; ఒక్క= ఒక; ఇతిహాసంబు= 
వెనకటి కథ; కలదు= ఉన్నది; వినుము= వినుము; అని; ఆ+కురుసత్తముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


3౩92 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ మాటలు విన్న ధర్మరాజు భీష్ముడితో “తాతా! ఆశకు అంతూ పొంతూ ఉండదు. ఆ ఆశ తీరకపోతే 
దానికన్న మించిన బాధ కలుగుతుంది. దుర్యోధనుడిని మంచి దారిలో పెట్టాలనీ ఉమ్మడిగా ఉండాలనే చూశాను. 
ఆ మహానుభావుడు నా ఆశను తీర్చకపోగా నన్ను దుర్చుద్ధిగా చేశాడు. అదే నాకు బాధగా ఉన్నది. ఆశను 
అణచుకొనటం చాలా కష్టం” అనగానే భీష్ముడు 'ఆశ అనే దోషాన్ని పోగొట్టుకొనేందుకు ఒక కథ ఉన్నది చెప్పుతాను 
వినుము” అన్నాడు. 
భీష్కుండు ధర్మరాజునకు సుమిత్రుండను రాజు చరిత్రంబు సెప్పుట (సం. 12-125-8) 

“'హైహయుండు సుమిత్ర. డనురాజు వేట వో । యిన చోటం దనచేత నేటు వడిన 

మృగ మమ్ముతో6 బాఅం దగిలె వెన్వెంటన; ।; యదియును నొకమరి యగ్గ మయ్యు 


నొకమరి దవ్వయ్యు నొకమరి దృష్టి క ।; గోచరం బయ్యును ఖురపదంబు 
లరసి పాథిన నింతనంత. దోంచియు నాశం । బెనుచుచు. జని మహావనము సొచఛ్చె; 


ర 


ఆ. _ నవ్విభుండు డస్సి యచ్చట నొక ముని । పల్లె కేగి మునులు ఫలజలముల. 
దృప్తు. జేయ డప్పిదేజి యున్నెడ బుష। భాఖ్యు దైన తపసి యతనితోడ. 151 


ప్రతిపదార్హం: హైహయుండు= హైహయ వంశానికి చెందిన; సుమిత్రుండు+అనురాజు= సుమిత్రుడనే రాజు; వేట+పోయినచోటన్‌= 
వేటకొరకు వెళ్లిన అడవిలో; తనచేతన్‌= తన వలన; ఏటు+పడిన= బాణం దెబ్బతిన్న; మృగము= జంతువు; అము శతోన్‌= బాణంతో; 
పాజన్‌= పారిపోవగా; వెన్వెంటన= వెంటవెంటనే; తగిలెన్‌= అనుసరించాడు; అదియునున్‌= ఆ జంతువునూ; ఒకమరి= ఒకసారి; 
అగ్గము+అయ్యున్‌= అందుబాటులో ఉంటూ; ఒకమరి= ఒకసారి; దవ్వు+అయ్యున్‌= దూరం అవుతూ; ఒకమరి= మరోసారి; 
దృష్టికిన్‌= కంటికి; అగోచరంబు+అయ్యును= కనపడని దవుతూ; ఖురపదంబులు= కాలిగిట్టల జాడలు; అరసి= తెలిసికొంటూ; 
పాజినన్‌= పరుగెత్తగా; ఇంతన్‌+అంతన్‌= దగ్గరగానూ, దూరంగాను; తోంచియున్‌= కంటపడి; ఆశన్‌= అపేక్షను; పెనుచుచున్‌= 
పెంచుతూ; చని= వెళ్ళి; మహావనము= అడవిలోనికి; చొచ్చెన్‌= చొరబడింది; ఆ+విభుండు= ఆ రాజు; డస్సి= అలసిపోయి; 
అచ్చటన్‌= అక్కడ; ఒక మునిపల్లెకున్‌= ఒక ముని ఆశ్రమానికి; ఏంగి= వెళ్ళి; మునులు= బుషులు; ఫలజలములన్‌= పండ్లచేతా 
నీటిచేతా; తృప్తున్‌ చేయన్‌= సంతుష్టిపరచగా; డప్పి= దప్పికనుండి; తేటి+ఉన్న+ఎడన్‌= తెప్పిరిల్లుకొని ఉన్న సమయంలో; 
బుషభ+ఆఖ్యుండు+ఐన తపసి= ఆ బుషభుడనే పేరుగల ముని; అతనితోడన్‌= ఆ రాజుతో. 

తాత్పర్యం: “హైహయ వంశపురాజు సుమిత్రుడు. అతడు ఒకనాడు వేటాడబోయాడు. అక్కడ ఒక జంతువును 
బాణంతో కొట్టాడు. అది బాణంతో పాటు పారిపోయింది. రాజు దాని వెంటబడ్డాడు. అది చేతి కందినట్టే అందుతూ 
చాలా దూరం పోయేది. మరి కొంతసేపటికి కంటి కానేది కాదు. కాలిగిట్టలను బట్టి దానిజాడ తెలిసికొంటూ పరుగెత్తగా 
చిటికెలో కంటపడి ఆశపెడుతూ కారడవిలో కలసిపోయింది. అట్టు ఆ జంతువువెంటపడి బాగా అలసిపోయాడు 
రాజు. దగ్గరలో ఉన్న ఒక ముని పల్లెకు చేరుకొన్నాడు. ఆ మునులు పళ్ళూ నీళ్ళూ ఇచ్చారు. దప్పిక తీరి తేరుకొన్నాడు. 
అప్పుడు బుషభు డనే ముని ఆ రాజుతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వనమున నెక్కటి నీ 'వే। పనికై చనుదెంచి? తేల పరమవిషాదం 
బున బొందె. దనిన నాతం । డను నొక మృగ మమ్ముతోడ నరుగ6గ వెనుకన్‌. 152 


ప్రతిపదార్దం: నీవు= నీవు; వనమునన్‌= అడవిలోనికి; ఏ పనికై= ఏ పనిమీద; ఎక్కటి= ఒక్కడివే; చనుదెంచితి?= వచ్చావు?; 
పరమవిషాదంబునన్‌= ఎంతో దుఃఖాన్ని; పొందెదు= పొందుతున్నావు; ఏల?= ఎందుకు?; అనినన్‌= అనగా; ఆతండు= ఆ 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 393 


సుమిత్రుడు; అనున్‌= ఇట్టా అన్నాడు; ఒక మృగము= ఒక జింక; అమ్ముతోడన్‌= (కొట్టిన) బాణంతో కూడా; అరుగంగన్‌= పారిపోగా; 
వెనుకన్‌= దాని వెనకాలే. 
తాత్పర్యం: 'నీవు ఒంటరిగా అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? బాగా దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి? అని చెప్పు” 
మనగానే రాజు ఇట్టా అన్నాడు. ఒక జంతువు నేను కొట్టిన బాణంతోపాటు పారిపోగా దాని వెనకనే పడి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. _ ఆసాసల వచ్చితి; నను | గాసింబెట్టి యది యడవిం గలసెను; మృగయా 
వ్యాసక్తుండు వగచుం దన | యేసిన మృగ మనఘ! తప్పియేంగుటకుం గడున్‌. 153 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; ఆసాసలన్‌= ఎంతో ఆశపడి; వచ్చితిన్‌= వచ్చాను; ననున్‌= నన్ను; గాసిన్‌+*పెట్టి= తిప్పటపెట్టి; 
అది= ఆ జంతువు; అడవిన్‌+కలసెన్‌= అడవిలో కలిసిపోయింది; మృగయా= వేటాడటంలో; వ్యాసక్తుడు= మిక్కలి ఆసక్తికలవాడు; 
తన+ఏసిన= తాను బాణంతో కొట్టిన; మృగము= జంతువు; తప్పి ఏంయటకున్‌= తప్పించుకొని పోతే; కడున్‌= మిక్కిలి; వగచున్‌= 
విలపిస్తాడు. 

తాత్పర్యం: ఎంతో ఆశగా దాని వెంబడిపడి వచ్చాను. అది నన్ను నానా తిప్పలుపెట్టి అడవిలో కలసిపోయింది. 
వేటాడిన జంతువు చేదాటిపోతే ఆ వేటగాడు ఎంతో నొచ్చుకుంటాడు. 


వ. ఆశయింత దుర్షివార యగునే?” యనిన నమ్మునిపతి యమ్మనుజపతి కిట్లనియె. 154 


ప్రతిపదార్థం: ఆశ= ఆస; ఇంత+దుర్నివార+అగునే= ఇంత వారించ శక్యం కానిది అవుతుందా; అనినన్‌= అనగానే; ఆ+మునిపతి= 
ఆ మునిరాజు; ఆ+మనుజపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆశ ఇంత తప్పించుకొనలేనిదా!' అని రాజు అడగగానే ఆ బుషభముని ఈ విధంగా అన్నాడు. 


క, _ 'విను తీర్భయాత్ర సని యే । ననుత్తమం బైన బదరికాశ్రమమున నొ 
క్కని. గాంచితి. గృశగాత్రుని.। దను6 డను పేరింటివాని. దాపసవర్యున్‌. 155 


ప్రతిపదార్హం: విను= ఆలకించుము; ఏను= నేను; తీరయా[త్ర+చని= పుణ్యతీర్థాలకు వెళ్ళి; అనుత్తమంబు+ఐన= అన్నిట్లోకి 
(శ్రేస్టమైనదైన; బదరికా+ఆశ్రమమునన్‌= బదరికా క్షేత్రంలో; కృశగాత్రునిన్‌= బక్కచిక్కిన శరీరంగల; తనుండు అనుపేరింటి వానిన్‌= 
తనుడని పేరుగల; తాపస వర్యున్‌= గొప్పమునిని; ఒక్కనిన్‌= ఒకడిని; కాంచితిన్‌= చూచాను. 


తాత్పర్యం: 'రాజా! నేను పూర్వం ఒకప్పుడు తీర్ణయాత్రలు చేస్తూ, బదరికాశ్రమంలో తను డనే పేరుగల ఒక 
తాపసిని చూచాను. బక్కపలచని వాటం అతడిది. 
క. కని భక్తిం బ్రణమిల్లుడు । ముని యాతిథ్యం బొనర్ప మోదంబున నా 

తని పాల ధర్మఫణితులు । వినుచుండ6గ నొక్కధరణివిభు డేతెంచెన్‌. 156 
ప్రతిపదార్ధం: కని= చూచి; భక్తిన్‌= వినయంతో; ప్రణమిల్టుడున్‌= (మైక్కగా; ముని= ఆ తనుమహర్షి ఆతిథ్యంబున్‌= అతిథి 


సత్కారం; ఒనర్చన్‌= చేయగా; మోదంబునన్‌= సంతోషంగా; అతనిపాలన్‌= ఆ ముని వద్ద; ధర్మఫణితులు= ధర్మవాక్కులు; 
వినుచున్‌+ఉండంగన్‌= వింటూ ఉండగా; ఒక్క ధరణి విభుండు= ఒక రాజు; ఏతెంచెన్‌= వచ్చాడు. 


39 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ మునిని చూడగానే నమస్కరించాను. అతడు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. చాలా సంతోషించాను. 
అతడి దగ్గర ధర్మోపదేశాలు వింటూ ఉన్నాను. అంతలో ఒక రాజు అక్కడకు వచ్చాడు. 


వ. విషాదవివర్జుం డగుచు సపరివారంబును సదారంబునుగా. జనుదెంచి యజ్జనపతి మునిపతిం గాంచిన 
నతం డతిథిపూజా సత్కారంబులు సేసి యాగమనకారణం బడిగిన నన్నరనాథుండు. 157 


ప్రతిపదార్దం: విషాద వివర్జుండు+అగుచున్‌= దుఃఖంతో వెలవెలబోతూ; సపరివారంబును= సేవాజనంతోనూ, సదారంబునుగాన్‌= 
భార్యతోనూ; చనుదెంచి= వచ్చి; ఆ+జనపతి= ఆ రాజు; మునిపతిన్‌= ముని శ్రేష్టుడిని; కాంచినన్‌= చూడగా; అతండు= ఆ తాపసి; 
అతిథి పూజా సత్కారంబులు+చేసి= అర్హ్శపాద్యాదులతో అతిథిని ఆదరించి; ఆగమన కారణంబున్‌= రాకకు కారణాన్ని; అడిగినన్‌= 


న్‌ 
తెలుపుమని అడుగగా; ఆ నరనాథుండు= ఆ రాజు. 


తాత్పర్యం: ఆ రాజుముఖం దుఃఖంతో వెలవెలబోతున్నది. వెంట భార్యా, పరిజనం ఉన్నారు. రాగానే మునిని 
చూచాడు. మునిరాజు ఆ రాజునకు అతిథి మర్యాదలు చేశాడు. ఎందుకు వచ్చారో తెలుపుమన్నాడు. ఆ రాజు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. తనయు. డొకండ; వాంయడు గుణధాముండు; క్రీడ(నవాంఛ సాంద్రకా 
ననమున కేగి కాడుపడినం దడవం జనుదెంచి యెందు. గా 
నను మది యాశ ద్రిప్పికొనినన్‌ వెగడందుచు వచ్చినాండ' న 
న్న నతండు వల్మకుండె వదనం బొకయించుక వాంచి చింతతోన్‌. 158 


ప్రతిపదార్థం: తనయుండు+ఒకండు+అ= (నాకు) కొడుకు ఒక్కడే; వాండు= ఆ కొడుకు; గుణధాముండు= గుణవంతుడు; 

(క్రీడన వాంఛన్‌= ఆడుకొనాలనే కోరికతో; సాం్యద్ర= దట్టమైన; కాననమునకున్‌= అడవిలోనికి; ఏంగి= వెళ్ళి; కాడుపడినన్‌= 

కనపడకపోతే; తడవన్‌= వెదకటానికి; చనుదెంచి= వచ్చి; ఎందున్‌= ఎక్కడా; కానను= చూడలేకపోయాను; మదిన్‌= మనసును; 

ఆశ= అపేక్ష (త్రిప్పికొనినన్‌= క్షోభపెట్టగా; వెగడు+అందుచున్‌= తల్లడపడుతూ; వచ్చినాండను= వచ్చాను; అన్నన్‌= అనగానే; 
లయ 0 

అతండు= ఆ ముని; వదనంబు= ముఖాన్ని; ఒక+ఇంచుక= కొంచెంగా; వాంచి= వంచుకొని; చింతతోన్‌= ఆలోచనతో; 

పల్కక+ఉండెన్‌= మారుమాట్టాడకుండా ఉన్నాడు. 


తాత్పర్యం: 'నాకు ఒక్కడే కొడుకు. వాడు చాలా బుద్ధిమంతుడు. ఆడుకొనటానికి ఒకనాడు అడవిలోకి వెళ్ళాడు. 
తిరిగి రాలేదు. నేను వెతకటానికి వచ్చాను. ఎక్కడా కనపడలేదు. ఆశ తీరలేదనే కలవరపాటుతో ఆదుర్దాపడుతూ 
వచ్చాను అన్నాడు. అది విని ముని తలవంచుకొని మౌనం వహించాడు. 


క. _ చింతించు నతనితో భూ । కాంతుం డిట్లనియె మజియు 'గాఢతరాశా 
క్రాంతత దుర్లభఫల యగు । టింత యసహ్య మగునయ్య యెడ6ద మునీంద్రా! 159 


ప్రతిపదార్థం: చింతించు= విచారించే; అతనితోన్‌= ఆ మునితో; భూకాంతుండు= రాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 
మునీంద్రా!= ఓ మునీశ్వరా! మజియున్‌= మళ్ళీ; గాఢతర ఆశా= ఎంతో ఎక్కువైన ఆశచేత; ఆ|క్రాంతతన్‌= ఆ(క్రమించబడటం 
వలన; దుర్లభ ఫల+అగుటన్‌= అందని ప్రయోజనం కలది అవటం వలన; ఎడంద= మనస్సు; ఇంత= ఈపాటి; అసహ్యము+అగునయ్య= 
ఓర్చుకోలేనిదవుతుందా! 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 395 
తాత్పర్యం: మౌనంగా ఉన్న మునితో రాజు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “బాగా ఆశపడ్డప్పుడు ఆ ఆశ అడియాస 
అయితే మనసు ఇంత తట్టుకోలేని దవుతుందా!' 

వ.  అనుటయు నత్తాపసోత్తముం డమ్మహీపతి యాననం బాలోకించి. 160 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆ+తాపస+ఉత్తముండు= ఆ మునీశ్వరుడు; ఆ మహీపతి= ఆ రాజు; ఆననంబున్‌= 
ముఖాన్ని; ఆలోకించి= చూచి. 
తాత్పర్యం: రాజు చెప్పగానే ముని అతడి వైపు చూస్తూ - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. “ఏ నరుండు మానసము ధృతి । నూన నుచితవృత్తి నుండు నుదిలగొనక యెం 
దైనను నెయ్యది యేనియు । వానికి దుర్లభములేదు వసుధాధీశా! 161 


ప్రతిపదార్హం: వసుధాధీశా!= ఓ రాజా! ఏ నరుండు= ఏ మానవుడు; ఉదిలగొనక= చలించక; మానసము= మనస్సులో; ధృతిన్‌= 
ధైర్యాన్ని; ఊనన్‌= పొందగా; ఉచితవృత్తిన్‌= తగిన ప్రవర్తనతో; ఉండున్‌= ఉంటాడో; వానికిన్‌= వాడికి; ఎందున్‌+ఐనన్‌= ఎక్కడైనా; 
ఏ+అది+ఏనియున్‌= ఏ విషయంగా అయినా; దుర్లభము= పొందలేనిది; లేదు= ఉండదు. 

తాత్పర్యం: 'ఓ రాజా! ఎవడైనా ఎక్కడైనా ఏ విషయంగానైనా మనసును దిటవు పరచుకొని తగిన రీతిలో నడచుకొంటే 
అతడికి లభ్యం కానిది ఉండదు. 


క అర్జాదులగు ఫలంబులు । ప్రార్దించినచోట సిగ్గువజుపక తగ న 
య్యార్ది సులభార్జుేయు కృ। తార్భుండు దుర్లభుండు దలంప నఖిల జగములన్‌. 162 


ప్రతిపదార్థం: అర్హ౭ఆదులగు= డబ్బు మొదలుగా గల; ఫలంబులు= దానాలు; ప్రార్ధించినచోటన్‌= అడిగినచోట; తగన్‌= ఒప్పునట్టుగా; 
ఆ+లఅర్థిన్‌= ఆ యాచకుడిని; సిగ్గ+పణుపక= అవమానించకుండా; సులభ+అర్జున్‌+చేయు= సులువుగా కోరినది పొందేలా చేసే; 
కృతార్జుడు= ధన్యుడు; తలధున్‌= ఆలోచించగా; అఖిల జగములన్‌= ఏడేడు లోకాలలోనూ; దుర్రభుండు= లభించడు. 
తాత్పర్యం: డబ్బు ఆశించే యాచకుడిని చిన్నబుచ్చకుండా కోరుకున్నది సులభంగా పొందేటట్టు సహాయపడే 
ధన్యుడు అన్ని లోకాలలో వెతికినా దొరకడు". 


వు అని పలికి పూర్వాచార స్మారకత్వంబున నిట్లనియె. 163 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్టాడి; పూర్వ+ఆచార= మునుపటి నడతను (బ్రతుకు తెరువు); స్మారకత్వంబునన్‌= గుర్తుకు 
తెచ్చుకొనటంవలన; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పి మునుపటి జీవనసరళి తలపునకు వచ్చి ఇట్టా అన్నాడు. 
క. “వినుము గుణవంతు. డొకరుండు । ధనవంతుం డైన యొక్క ధరణీనాథుం 
దన కూడు సీరకై కాం । చన మడిగి తదీయ బాలిశత్వము పేర్మిన్‌. 164 


ప్రతిపదార్థం: వినుము= వినుము; ఒకరుండు గుణవంతు.డు= ఒక బుద్ది మంతుడు; ధనవంతుండు+ఐన= బాగా డబ్బుగల; 
ఒక్క ధరణీనాథున్‌= ఒక రాజును; తనకూడు చీరకున్‌+ఐ= తన తిండికీ బట్టకూ; కాంచనమున్‌= ధనాన్ని; అడిగి= యాచించి; 
తదీయ= ఆ ధనవంతుడియొక్క; బాలిశత్వము= మూర్థత్వం యొక్క; పేర్మిన్‌= అతిశయం వలన. 


396 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఒక గుణవంతుడు తన తిండికీ బట్టకూ కావలసిన డబ్బును సాయంచేయుమని ఒక ధనవంతుడైన 
రాజును అడిగాడు. ఆ రాజు అతి మూర్థత్వంవలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ విహతాశుండదై లజ్లా।; మహితం బగు నాశ దొజంగు మదితో సకల 
స్పృహయును నెవ్వనియందును । వహింప నని యతులమైన వ్రతముం బూనెన్‌.” 165 


ప్రతిపదార్థం: విహత+ఆశుండు+ఐ= నెరవేరని ఆశకలవాడై; లజ్ఞా= సిగ్గుచేత, అవమానకరమైన; మహితంబు+అగు+ఆశ= 
గొప్పదైన ఆశను; తొజంగు= వదలుకొనాలనే; మదితోన్‌= మనస్సుతో; సకల స్పృహయునున్‌= సమస్త ఆశనూ; 
ఎవ్వనియందును= ఎవ్వడిని గూర్చి అయినా; వహింపను= తాల్బను; అని; అతులము+ఐన= సాటిలేని; (వ్రతమున్‌= 
నియమాన్ని; పూనెన్‌= వహించాడు. 


తాత్సర్యం: ఆశ తీరనివాడై లజ్ఞాకరమైన పేరాసను వదలుకొనాలనుకొన్నాడు. ఎవరినిగూర్చి ఎట్లాంటి కోరికలు 
కోర ననే వ్రతం పట్టాడు”. 


వ. అని చెప్పేయప్పార్దివుం దొల్లి తాను ధన మర్దించి యఫలితప్రయత్నుందై తత్కాలజనిత వైరాగ్యంబునం దపస్వి 
యగుట తేటపటిచి వెండియు. 166 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని మాట్టాడి; తొల్లి= ఒకప్పుడు; తాను= తాను; ఆ పార్టివున్‌= ఆ రాజును; ధనము= డబ్బు; అర్థించి= 
అడిగి; అఫలితప్రయత్నుండు+ఐ= సిద్ధించని ప్రయత్నం కలవాడై; తద్‌+కాలజనిత= ఆ సమయంలో కలిగిన; వైరాగ్యంబునన్‌= 
విరక్తివలన; తపస్వి+అగుటన్‌= ముని కావటాన్ని; తేటపటిచి= స్పష్టంగా తెలిపి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్పర్యం: ఒకసారి నేను, ఆ రాజును డబ్బు అడిగినా ఫలితం దక్కలేదు. దానితో విరక్తి కలిగి ముని నయ్యాను. 
అంటూ స్పష్టపరిచాడు. మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. జడంబడి యీనివానియెడ నుల్లమునందు6 గృతఘ్నత్రం గడుం 
జెడుగగు దుర్వినీతునెడ జిత్తము కోర్కికిం బట్టు సేసి లే 
వడి యగు నీచకాంతయెడ వారక యాసలు సాంగు నిట్లు పె 
క్కెడలను బాజు నాసగమియెల్లం దొణంగుము సౌఖ్య మొందెడున్‌.” 167 


ప్రతిపదార్హం: ఒడంబడి= సమ్మతించి; ఈనివాని+ఎడన్‌= దానం చేయనివాడి విషయంలో; ఉల్లమునందున్‌= మనస్సులోని; 
కృతఘ్నతన్‌= చేసిన మేలును మరచిపోవటం వలన; కడున్‌= ఎంతో; చెడుగు+అగు= దుష్టుడైన; దుర్వినీతు+ఎడన్‌= అవినీతిపరుడి 
విషయంలోనూ; చిత్తము= మనస్సును; కోర్కికిన్‌= ఆశకు; పట్టు+చేసి= తావలం చేసి; లేవడి+అగు= పేదరాలైన; నీచ కాంత+ఎడన్‌= 
నీచ స్త్రీ పట్టా? వారక= ఎపుడూ; ఆశలు సాంగున్‌= కోర్కెలు కొనసాగుతూనే ఉంటాయి; ఇట్టు= ఈ విధంగా; పెక్కు ఎడలన్‌= 
అనేక విషయాలలోనూ; పాజు= పరుగెత్తే; ఆసగమి ఎల్లన్‌= అన్ని ఆశలను; తొజంగుము= వదలుకొమ్ము; సౌఖ్యము= సుఖం; 
ఒందెడున్‌= పొందుతావు. 


తాత్పర్యం: ఇస్తా నని ఇవ్వని వాడిమీద, కృతఘ్నుడైన దుష్టుడిమీద, మనసును ఆశకు వశం చేసిన పేదరాలైన 
నీచ'స్త్రీ పట్లా ఆశలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్నో విషయాలలో పరుగులు పెట్టే అన్ని 
ఆశలను వదలుకొమ్ము. సుఖపడతావు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 397 


వ. అని యాసపజ్జం బోవమి సుఖకరం బగుటం దెలిపి, యవ్వీరద్యుమ్నునకుం గరుణించి, యతని కొడుకు 
భూరిద్యుమ్నుం దన తపోమహిమ నాకర్షించి వీడుకొలిపె” నని చెప్పి బుషభుండు సుమిత్రుని చిత్తంబు 
మృగయాశాయత్తంబు గాకుండునట్లుగా బోధించె( బాండవాగ్రజా! నీవును నివ్వాక్యంబు లాదరించి 
సుస్థిరుండవై నిరాశత్వంబున సంతాపంబు దక్కి సుఖివి గొమ్మని పలికిన భీష్మునితో నబ్బూపతి భవదీయ 
వచనామృతాస్వాదననంబున మనంబు దృప్తి సన; దింకను ధర్మప్రకారంబులు వివరింపు' మనిన నతం డతని 
కిట్లనియె. 168 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఆస పజ్జన్‌= ఆశ వైపునకు; పోవమి= పోకుండటం (మళ్ళకపోవటం); సుఖకరంబు+అగుటన్‌= 
ఎంతో సుఖం కలిగిస్తుందని; తెలిపి= తెలియచెప్పి; ఆ+వీరద్యుమ్నునకున్‌= ఆ వీరద్యుమ్నుడిని; కరుణించి= కనికరించి; 
అతనికొడుకు= అతడి కుమారుడైన; భూరిద్యుమ్నున్‌= భూరిద్యుమ్నుడిని; తన తపోమహిమన్‌= తన తపశ్ళక్తిచే; ఆకర్షించి= రప్పించి; 
వీడుకొలిపెన్‌= పంపాడు; అని చెప్పి= అని పలికి; బుషభుండు= బుషభ ముని; సుమిత్రుని చిత్తంబు= సుమి(త్రుడి మనస్సు; 
మృగయా+ఆశ= వేటాడాలనే కోరికకు; ఆయత్తంబు+కాక+ఉండునట్టుగాన్‌= లొంగకుండేటట్టు; బోధించెన్‌= ఉపదేశించాడు; 
పాండవ+అ(గ్రజా!= ఓ ధర్మరాజా!; నీవును= నీవు కూడా; ఈ+వాక్యంబులు= ఈ వాక్కులను; ఆదరించి= మన్నించి; 
సుస్థిరుండవు+ఐ= దిటవుకలవాడవై; నిరాశత్వంబునన్‌= అడియాస అయినపుడు; సంతాపంబు దక్కి= బాధను విడిచి; సుఖివి 
కమ్ము సుఖం పొందుము; అని పలికినన్‌= అని చెప్పిన; భీష్మునితోన్‌= భీష్ముడితో; ఆ+భూపతి= ఆ రాజు; భవదీయ= నీయొక్క; 
వచన+అమృత= అమృత 'ప్రాయమైన మాటల; ఆస్వాదనంబునన్‌= ఆస్వాదించటంచేత; మనంబు= మనస్సు; తృప్తిచనదు= 
సంతుష్టి పొందదు; ఇంకను= ఇంకా; ధర్మప్రకారంబులు= న్యాయ పద్ధతులు; వివరింపుము= వివరంగా చెప్పవలసినది; అనినన్‌= 
అనగానే; భీష్ముండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: అట్టా ఆశను చంపుకొంటేనే ఎంతో సుఖం' - అని చెప్పి ఆ వీరద్యుమ్నుడి మీద జాలిపడి తన తపోబలంతో 
ఆతడి కొడుకు భూరిద్యుమ్నుడిని రప్పించాడు. వీడ్కోలుతో సాగనంపాడు. ఓ ధర్మరాజా! ఇట్టా బుషభముని 
సుమిషత్రుడి మనస్సు మళ్ళీ వేటమీదకు మళ్ళకుండేటట్టు ఉపదేశించాడు. అట్లాగే నీవు కూడానా వాక్యాలను 
చెవినిపెట్టుము. మంచిదిట్టవు కమ్ము. ఆశ నెరవేరకపోయినా బాధపడవద్దు సుఖంగా ఉంటావు” అన్నాడు భీష్ముడు. 
ధర్మరాజు న్సి వాగమృతాన్ని చవిచూడటం వలన నా మనస్సుకు ఇంకా తనివి తీరలేదు. ఇంకా కొన్ని ధర్మపద్దతులను 
వినాలని ఉన్నది. వివరంగా చెప్పవలసిం'దని అనగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


క. “తన భూమిం బరుల భూమిని ।; ధనము లుపార్ణింపవలయు ధరణీశునకున్‌ 
ధనములు మూలము రాజ్యం । బునకును మూలమగు ధర్మమునకు నరేంద్రా! 169 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ధర్మరాజా!; ధరణీశునకున్‌= రాజునకు; తన భూమిన్‌= తన దేశంలోనూ; పరులభూమిని= పరాయి 
దేశంలోనూ; ధనములు= డబ్బులు; ఉపార్జింపవలయున్‌= గడించాలి; రాజ్యంబునకును= దొరతనానికి; ధనములు= సంపద; 
మూలము= ఆధారం; ధర్మమునకున్‌= పుణ్యానికీ; మూలము+అగున్‌= కారణం అవుతుంది. 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! రాజు తన దేశంలోనూ, శత్రుదేశంలోనూ డబ్బును సంపాదించుకొనాలి. ఏలుబడికీ, 
పుణ్యం పురుషార్ధ్హాలకూ మూలం ఆ ధనమే. 


క. అది బెట్టిదంపు వెరవున । మృదుభూతో పాయమునను మెయికొనద ప్రజం 
బొదువ వలయు నాజ్ఞా సం । పద గల సాకతముతోడ6 బతి యవహితుడై. 170 


398 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అది= ఆ ధనం; బెట్టిదంపు వెరవునన్‌= కఠినమైన ఉపాయంచేతగానీ; మృదుభూత= సౌమ్యమైన; ఉపాయమునను= 
పద్దతిచేతగానీ; మెయికొనదు+అ= లభించదు; పతి= రాజు; అవహితుండు+ఐ= సావధానుడై; ఆజ్ఞా సంపద కల= ఆదేశానుకూల 
మైన; సాకతముతోడన్‌= ఊరడింపులతో; ప్రజన్‌= ప్రజలను; పొదువ వలయున్‌= చేరదీయాలి. 


తాత్పర్యం: ఆ ధనం కాఠిన్యంవలనగాని, మృదుస్వభావంవలనగాని లభించకపోతే. రాజు ప్రజలను ఆదేశిస్తూ 
ఊరడిస్తూ చేరదీయాలి. ధనార్దనవిషయంలో ఎంతో మెలకువగా ఉండాలి. 


క. విను బండారము పెరు6గని । జనపతికి బలంబు మిత్రసంపదయును గ 
ల్గునె? బలమిత్రవిహీనున । కొనరునె రాజ్యంబు విభవ మున్నత మగునే? 171 


ప్రతిపదార్హం: విను= వినుము; బండారము= బొక్కసం; పెరుగని= పెంపొందని; జనపతికిన్‌= రాజునకు; బలంబు= సేన; మిత్ర 
సంపదయును= మిత్రుల సమృద్ధి; కల్గున?= సమకూరునా?; బలమిత్ర విహీనునకున్‌= సైన్యం, స్నేహం లేనివాడికి; రాజ్యంబు= 
ఏలుబడి; ఒనరునె?= కలుగునా?; విభవము= వైభవం; ఉన్నతము+అగునే?= గొప్పది అవుతుందా? 


తాత్పర్యం: ధనాగారం పెంపొందని రాజునకు తగినంత సైన్యం ఉండదు. మిత్రుల అండా ఉండదు. బలం 
మి(త్రసంపత్తి లేని ఏలుబడి ఒప్పుకాదు. ఆ రాజ్యవైభవం అంత ఉన్నతంగానూ ఉండదు. 


ఉ. _ కావున నర్ధ సంపదలు గల్మియ యింతకు మూలమైన ను 
ర్వీవరు€ డాత్మశక్తి కతిరిక్తము లైన సముద్యమంబులం 
దా వలయం దలంచి సముదగ్రత. గైకొను టొప్ప; దవ్విధం 
బావిభు తొంటి కల్మికిని హాని యొనర్హు, హరించు. బ్రాణముల్‌. 172 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అర్ధ సంపదలు= ధనసంపత్తులు; కల్మియ= కలిగి ఉండటమే; ఇంతకున్‌= దీని కంతకూ; 
మూలము+ఐనను= ఆధారం అయినా; ఉర్వీవరుండు= రాజు; ఆత్మ॥క్తికిన్‌= తన శక్తికి; అతిరిక్త్రములు+ఐన= మించినవి అయిన; 
సముద్యమంబులన్‌= చక్కటి పూనికలతో; తాన్‌= తాను; వెలయన్‌ తలంచి= ప్రకాళించాలని భావించి; సముద(గ్రతన్‌= ఎంతో 
గొప్పగా; కైకొనుట= వశపరచుకొనటం; ఒప్పదు= తగదు; ఆ విధంబు= ఆ పద్దతి; తొంటి కల్మికిని= మూలసంపదకూ; హాని 
ఒనర్చున్‌= చేటు కలిగిస్తుంది. (ప్రాణముల్‌= ప్రాణాలను; హరించున్‌= తీస్తుంది. 


తాత్పర్యం: అర్హ సంపత్తి ఉండటమే దీని అంతకూ మూలం. అయినా, రాజునకు తన శక్తికి మించిన గొప్ప 
ప్రయత్నాలు తగవు. తాను వెల్త్లొందాలనీ వాళ్ళను ఎంతో గర్వంగా వశపరచుకొనాలనీ అనుకొనటం మంచి పద్ధతి 
కాదు. ఈ తరహా తీరు మూలధనానికే ముప్పు తెస్తుంది, ప్రాణాలను తీస్తుంది. 


క తన కొలది నుపాయంబులు । వొనరిచి ధనవంతు. డగుట భూపగుణము ని 
ర్టనుని నిజ ప్రజయును గై। కొనదు విరోధులును సరకుగొనరు కుమారా! 173 


ప్రతిపదార్హం: కుమారా!= బిడ్డా!; తన కొలందిన్‌= తన శక్తికొద్దీ; ఉపాయంబులు= సామదానాది ఉపాయములు; పొనరిచి= 
కూర్చి (చేసి); ధనవంతుండు+అగుట= డబ్బుకూడబెట్టటం; భూపగుణము= రాజధర్మం; నిర్హనునిన్‌= డబ్బులేనివాడిని; నిజ 
'ప్రజయును= తన ప్రజ అయినా, కన్న సంతానమైనా; కైకొనదు= లెక్కపెట్టదు; విరోధులును= పగవారూ; సరకు గొనరు= 
లక్ష్యపెట్టరు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 399 
తాత్పర్యం: ఏ ఉపాయంచేతనైనా తన శాయశక్తులా డబ్బు సంపాదించటం రాజధర్మం. డబ్బు లేనివాడిని తన 
'ప్రజ, (కన్నసంతానమూ) లక్ష్యపెట్టదు. పగవారూ ఆదరించరు. 


కు తెరవాటున మ్రుచ్చిమి ను । ద్దురు లగు క్రూరులకు మూంక దోరంబగు న 
న్వెరవరిదొరల బలంబుగ । ధరణీశుండు గూర్జ్డుకొనుట దైన్యము దెచ్చున్‌. 174 


ప్రతిపదార్దం: తెరవాటునన్‌= దారిదోపిడీ చేత; (మ్రుచ్చిమిన్‌= దొంగతనంచేత; ఉద్దురులు+అగు= సమర్ధులైన; క్రూరులకున్‌= 
దుష్టులకు; మూంక= సేన; తోరంబు+అగున్‌= అధికంగా ఉన్నది; ఆ+వెరవరి+దొరలన్‌= దారి దోపిడీలలో; ఆరితేరిన ఆ నాయకులను; 
ధరణీశుండు= రాజు; బలంబుగన్‌= సైన్యంగా; కూర్చుకొనుట= సమీకరించుకొనటం; దైన్యము= దీనదశను; తెచ్చున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: దారిదోపిడీలు, దొంగతనాలు చేసే దుష్టులకు బలగం ఎక్కువే ఉంటున్నది. దారిదోపిడీ దొరలను 
రాజు తనసైన్యంలో చేర్చుకుంటే దురవస్థను తెచ్చిపెట్టుకొన్నట్లవుతుంది. 


క. _ అన్యాయంబున. బొదలిన । సైన్యముచే సమర జయము సమకూర; దనూ 
నన్యాయ పరులు గాంతురు । మాన్యత్వము దస్యులైన మనుజాధీశా! 175 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!) అన్యాయంబునన్‌= ధర్మం పాటించకుండా; పొదలిన= ఉన్న; సైన్యముచేన్‌= సేనచేత; 
సమరజయము= పోరులో గెలుపు; సమకూరదు= కలుగదు; దస్యులు+ఐనన్‌= దొంగలైనా; పగవారైనా; అనూనన్యాయ పరులు= 
అతి ధర్మపరులు (అయితే); మాన్యత్వము= మన్ననను (గౌరవాన్ని); కాంతురు= పొందుతారు. 


తాత్పర్యం: న్యాయాన్ని పట్టించుకొనని సైన్యం యుద్ధంలో గెలుపొందదు. ఓ రాజా! దొంగలైనా, విరోధులైనా, 
అతిధర్మపరులైతే గౌరవించబడతారు. 


వ. ఇట్లగుటకు నుదాహరణం బగు నొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 176 


ప్రతిపదార్థం: ఇట్టు+అగుటకున్‌= ఇట్టా అవటానికి; ఉదాహరణంబు+అగు= దృష్టాంత మైన; ఒక+ఇతిహాసంబు= ఒక పూర్వగాథ; 
కలదు= ఉన్నది; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఇట్టు జరగటానికి ఉదాహరణగా ఒక పూర్వగాథ ఉన్నది వినుము. 


భీష్కుండు ధర్మరాజునకు. గాపన్యోపాఖ్యానము సెప్తుట (సం. 12-91-1) 


రూ 


అవనీశ! పారియాత్రాచలంబున నుండు । నొక బోయ ధర్మసంయుక్తబుద్ది 
వింట నేర్పరి మృగవితతిప్రకారజ్ఞు.।; డారణ్య దేశ సంచారశాలి 

తల్లికి దండ్రికి. దద్దయు భక్తుండై; ఫలమూలమధుమాంసములును మేలి 
కూడుగూరలు దొరకొల్పి వారికి. దృప్తి; యావహించుచు శయనాసనాదు 


తే. లగు పదార్దముల్‌ హృద్యంబులుగ నొనర్చు;; వలయు నాహారములు మునివరుల కిచ్చు4 
బగ దోంబినం బరిమార్చు భండనమున । నొకండ వేవురనైన మహోగ్రగతుల. 177 


ప్రతిపదార్హం: అవనీ+-ఈశ!= ఓ రాజా!; పారియాత్ర+అచలంబునన్‌= పారియాత్రం అనే కొండమీద; ఉండున్‌= ఉండేటటువంటి; 
ధర్మసంయుక్త= న్యాయంతో కూడిన; బుద్ది= ఆలోచన కలవాడు; వింటన్‌= విలువిద్యలో; నేర్పరి= ఆరితేరినవాడు; మృగతతి= 


400 శ్రీమదాంధ్ర నుహాభారతము 


'ప్రాణకోటియొక్క; ప్రకారజ్ఞుడు= పద్ధతి తెలిసినవాడు; ఆరణ్యదేశ= అటవీ ప్రాంతాలలో; సంచారశాలి= తిరిగే స్వభావంగల; 
ఒక బోయ= ఒక వేటకాడు; ఉండున్‌= ఉండేవాడు; (అతడు); తల్లికిన్‌= తల్లికీ, తండ్రికిన్‌= తండ్రికీ; తద్దయున్‌= ఎంతో; 
భక్తుండు+ఐ= సేవకుడై; ఫల= పండ్డు; మూల= కందగడ్డలూ; మధు= తేనె; మాంసములును= మాంసంముక్కలూ; మేలికూడు= 
మంచి అన్నం; కూరలున్‌= కూరలు; దొరకొల్సి= సమకూర్చి పెట్టి; వారికిన్‌= వాళ్ళకు; తృప్తి ఆవహించుచున్‌= సంతృప్తి కలిగింపచేస్తూ; 
శయన= పడుకొనటానికి; పక్కలూ; ఆసన= కూర్చొనటానికి పీటలూ; ఆదులు= మొదలైన; పదార్థముల్‌= వస్తువులను; 
హృద్యంబులుగన్‌= మనస్సుకు ఇంపు కలిగించేవిగా; ఒనర్భున్‌= ఏర్పరుస్తాడు; వలయు= కావాల్సిన; ఆహారములు= భోజనాలు; 
మునివరులకున్‌= మునిముఖ్యులకు; ఇచ్చున్‌= సమర్పిస్తాడు; తోంచినన్‌= తడితే; పగణన్‌= శత్రువులను; భండనమునన్‌= 
యుద్ధంలో; మహా+ఉ[గ్రగతులన్‌= ఎంతో భయంకరమైన పోకడలతో; ఒకండు+అ= ఒక్కడే; వేవురన్‌+ఐనన్‌= వేలమంది నైనా; 
పరిమార్చున్‌= చంపుతాడు, రూపుమాపుతాడు. 


తాత్పర్యం: రాజా! పారియాత్ర పర్వతం మీద ఒక బోయవాడు ఉండేవాడు. అతడు న్యాయపరుడు. విలువిద్యలో 
మంచి నేర్పరి. జంతువుల తీరు తెన్నులు బాగా ఎరిగినవాడు. అడవులలో తిరగటానికి అలవాటు పడ్డవాడు. తల్లి 
దండ్రులంటే అతడికి ఎంతో భక్తి, వాళ్ళు తృప్తిపడేటట్టు వాళ్ళకు కావాల్సిన పండ్లూ కందమూలాలూ, తేనెలు, 
మాంసం, అన్నం, కూరలు అన్నీ సమకూర్చి పెట్టేవాడు. వాళ్ళు ఇష్టపడేటట్టు పడుకొనటానికి పక్కలూ, కూర్చోవటానికి 
పీటలూ అన్నీ ఏర్పాటు చేసేవాడు. అక్కడ ఉండే ముని స్వాములందరికీ కావలసిన ఆహార పదార్థాలు అందించేవాడు. 
పగవా డనిపిస్తే చాలు యుద్ధంలో రుద్రుడై ఒక్కడే వేయిమందిని చంపేవాడు. 


క. _ కాపవ్యుం డను పేరను | దీపించిన యతని భూరితేజము6 గని ర 
క్షాపరుడు వలయు మనకని । యా పొలమున. గల్గు దస్యులందఠు6 దమలోన్‌. 178 


ప్రతిపదార్హం: కాపవ్యుండు+అనుపేరను= కాపవ్యుడనే పేరుతో; దీపించిన= పేరుపొందిన (ప్రకాశిస్తున్న); అతని= ఆ బోయవాడి; 
భూరి తేజము= గొప్ప పరా(క్రమాన్ని; కని= చూచి; ఆ పొలమునన్‌= ఆ పారియాత్ర పర్వత ప్రాంతాన; కల్ను= ఉండే; 
దస్యులు+అందయున్‌= దొంగలందరూ; మనకున్‌= మనకందరికీ; రక్షాపరుండు= రక్షించేవాడు; వలయున్‌= కావాలి; అని= అనుకొని; 
తమలోన్‌= తమలో తాము. 


తాత్పర్యం: బోయవాడి పేరు కాపవ్యుడు. ఆతడి పరాక్రమాన్ని చూచి ఆ కొండమీద ఉండే దొంగలంతా కూడి 
మనకందరికీ ఒక రక్షకుడు కావాలనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ అతని. దమకు నెల్ల నాధిపత్యము సేయు | వాని(గా వరించువారు గాంగ 
నిశ్చయించి కూడి నెమ్మిమై. జనుదెంచి । కాంచి యిట్టు లనిరి గారవమున. 179 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ కాపవ్యుడిని; తమకున్‌+ఎల్లన్‌= తమకందరికీ; ఆధిపత్యము= పెత్తనం; చేయువానిన్‌+కాన్‌= చేసే 
వాడిగా; వరించువారుకాంగన్‌= కోరుకొనువారై; నిశ్చయించి= నిర్ణయించుకొని; కూడి= ఏకమై; నెమ్మిమైన్‌= సంతోషంతో; 
చనుదెంచి= వచ్చి; కాంచి= ఆ కాపవ్యుడిని చూచి; గారవమునన్‌= గౌరవంతో; ఇట్టులు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: తమకు అందరికీ నాయకుడిగా ఉండటానికి కాపవ్యుడిని కోరాలనే నిర్ణయానికి వచ్చి దొంగలంతా 
కలిసి సంతోషంగా అతడి దగ్గరకు వెళ్ళారు. ఎంతో మర్యాదగా ఈ విధంగా అన్నారు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 401 


క. బలవిక్రమసంపన్నుండ వ । లఘుచరిత్రుండవు మమ్ము నందఅ. బ్రభువై 
తలకొని రక్షింపుము; నీ ।; వలచిన పనిగొనుము పుత్రవర్గము. బోలెన్‌.” 180 


ప్రతిపదార్థం: బలవి[క్రమ సంపన్నుండవు= శక్తి పరాాక్రమాల సంపత్తి కలవాడవు; అలఘు చరిత్రుండవు= గొప్పనడవడి కలవాడవు 
అయిన నీవు; ప్రభువు+ఐ= నాయకుడివై;) మమ్మున్‌+అందజన్‌= మమ్మల్నందరినీ; పుత్రవర్గమున్‌+పోలెన్‌= కన్న కొడుకులవలె; 
తలకొని= ఒప్పుకొని; రక్షింపుము= కాపాడుము; నీ వలచినపని= నీకు కావాల్సిన పని; కొనుము= చేయించుకొమ్ము. 
తాత్పర్యం: నీవు బలపరా[క్రమాలు రెండూ నిండుగా ఉన్నవాడివి, దొడ్డనడవడి కలవాడవు. మా అందరికీ నాయకుడివై 
మమ్మల్ని కన్నకొడుకులవలె కాపాడుకొమ్ము. మాచేత నీకు కావాల్సిన పనులు చేయించుకొమ్ము. 


వ. అనిన విని యతండు వారల కిట్లనియె. 181 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అతండు= ఆ కాపవ్యుడు; వారలకున్‌= దొంగలతో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అది విన్న కాపవ్యుడు దొంగలతో ఈ విధంగా చెప్పాడు. 


సీ. _ శిశుజన మునిజన స్రీజనంబులం । జంపంగా; దెట్టివాండైనం గడంగి మీందం 
గవియక పొడుచుట కల్మషం; బంగన6। జెజిపట్టం దగదు; విశేష మొకండు 
విను డెల్ల సత్వంబులను బెంటిం జంపుట । పాపంబు; గోవుల బ్రాహ్మణులను 
సంకటపెట్టంగ6 జనదు; తదీయ హి । తము గోరి పూని యుద్ధంబు సేత 


తే... యధిక పుణ్యంబు సస్యక్రియావిఘాత ।; మాచరించుట గడుదోష; మవని ప్రజకు 
బాధ గావించి కుడిచి శవంబు దొలుచు । ఫప్రవ్వుగతి నది వొలియంగ6 బొలియు నతండు. 182 


ప్రతిపదార్థం: శిశుజన= పసిబిడ్డలను; మునిజన= మునులను; ఫ్రీ జనంబులన్‌= ్రీలనూ; చంపన్‌+కాదు= చంపటం తగదు; 
ఎట్టివాడు+ఐనన్‌= ఎటువంటివాడైనా; కడంగి= పూనుకొని; మీందన్‌= పైనబడి; కవియక= కలబడకుండా; పొడుచుట= చంపటం; 
కల్మషంబు= పాపం; అంగనన్‌= స్త్రీని; చెజపట్టన్‌= బలాత్కరించటం; తగదు= కూడదు; ఒకండు విశేషము= ప్రత్యేకమైన మరొక 
విషయాన్ని; వినుండు= వినండి; ఎల్లసత్తంబులను= అన్ని జంతువులలోను; పెంటిన్‌= ఆడజంతువును; చంపుట= చంపటం; పాపంబు= 
పాపం; గోవులన్‌= ఆవులను; బ్రాహ గైణులను; సంకటపెట్టంగన్‌= కష్టపెట్టటం; చనదు= ఒప్పదు; తదీయ= ఆ గో బ్రాహ శణులయొక్క; 
హితము కోరి= మేలు కోరుకొని; పూని= తలపెట్టి; యుద్ధంబు+చేంత= యుద్ధం చేయటం; అధిక పుణ్యంబు= ఎక్కువ పుణ్యం; 
సస్యక్రియా విఘాతమున్‌= పంట పైరులకు చెరుపు; ఆచరించుట= చేయటం; కడుదోషము= ఎంతో పాపం; అవని ప్రజకున్‌= నేలమీది 
జనాన్ని; బాధ కావించి= హింసపెట్టి; కుడిచి= తిని; శవంబు= పీనుగను; తొలుచు= డొల్లచేసే (తినే); ఫ్రవ్వుగతిన్‌= పురుగువలె; 
అది పొలియంగన్‌= ఆ సంపాదన నశించగానే; అతండు= అతడు (ప్రజలను బాధించి పొట్టపోసికొనేవాడు); పొలియున్‌= నళిస్తాడు. 


తాత్పర్యం: 'పసివాళ్ళనూ, మునులనూ, ఆడవాళ్ళనూ చంపకూడదు. మనపై కలబడనివాడి జోలికి పోవటం 
మహాపాపం. ఆడవాళ్ళను చెరపట్టటం కూడనిపని. ఇంకొక విశేషం కూడా వినండి. [క్రూర సాధు జంతువులన్నిట్లో 
ఆడ జంతువు ప్రాణం తీయకూడదు. ఆవులను, (బ్రాహ్మణులను కష్టపెట్టకూడదు. వారి మేలు కోరి యుద్దం 
చేస్తే ఎంతో పుణ్యం. పంటపొలాన్ని నాశనం చేయటం ఎంతో పాపం. ప్రజలను బాధించి తన పొట్టనింపుకొనేవాడు 
శవాన్ని డొలిచే పురుగు శవం నళించగానే తానూ నాశనమైనట్లే ఆ లబ్ది నశించగానే తానూ నశిస్తాడు. 


402 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అని చెప్పి'మీర లీధర్మాధర్మంబు లెటింగి నాపంచిన తెజంగున బ్రదికెదరేని మీకు ముఖ్యుండ నయి సఖ్యంబు 
సౌఖ్యంబు6 బెనుప మీ యోగక్షేమంబు లరసెది ననియె. దానికి వారలందటు జ్రీతింబొంది, యాతని 
వశంబున వర్తించి వర్ధిల్లి; రిట్లు కాపవ్యుండు సాధులకు హితం బగునట్లుగా దస్యులం బాపంబులకుం బాపి 
తానును వారును నిహపర సిద్ధులం బ్రశస్తి వహెంచె. 183 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; మీరలు= మీరు; ఈ ధర్మ+అధర్మంబులు= ఈ న్యాయాన్యాయాలు; ఎటీంగి= తెలిసికొని; 
నాపంచిన తెణంగునన్‌= నేను చెప్పినట్టు విధంగా; (బ్రదికదరు+ఏని= జీవించేటట్టయితేనే; మీకున్‌= మీకు; ముఖ్యుండను+అయి= 
'ప్రధాన నాయకుడనై; సఖ్యంబు= స్నేహం; సౌఖ్యంబున్‌= సుఖమూ; పెనుపన్‌= పెంపొందేటట్లు; మీ యోగక్షేమంబులు= మీ 
క్షేమలాభాలు (మంచి చెడ్డలు); అరసెదన్‌= విచారిస్తాను; అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఈ విషయానికి; వారలు+అందయున్‌= 
వారంతా; ప్రీతిన్‌+పొంది= సంతోషపడి; ఆతని వశంబునన్‌= కాపవ్యుడికి విధేయులై; వర్తించి= ఉండి; వర్షిల్లిరి= వృద్దిలోకి వచ్చారు; 
ఇట్టు= ఈ విధంగా; కాపవ్యుండు= బోయవాడు; సాధులకున్‌= మంచివాళ్ళకు; హితంబు= మేలు; అగునట్టుగాన్‌= కలిగేట్టు; 
దస్యులన్‌= దొంగలను; పాపంబులకున్‌= పాపపు పనులనుండి; పాపి= తొలగించి; తానును= తానూ (కాపవ్యుడూ); వారును= 
ఆ దొంగలూ; ఇహ= ఈ లోక సుఖాలు; పర= పరలోక సుఖాలు; సిద్దులన్‌= నెరవేరటంవలన:; ప్రశస్తిన్‌= ప్రఖ్యాతిని; వహించెన్‌= 
పొందారు. 


తాత్పర్యం: మీ రంతా న్యాయాన్యాయాలు తెలిసికొని నేను చెప్పినట్టు బ్రతకండి. మీకు నాయకుడినై మీలో స్నేహ 
సౌఖ్యాలు పెంచుతాను; మీ మంచి చెడ్డలు కనుక్కొంటుంటాను” అని చెప్పాడు. దీనికి ఆ దొంగలు ఎంతో 
సంతోషించారు. ఆతడికి లోబడి నడచుకుంటూ బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ఇట్లా కాపవ్యుడు మంచివాళ్ళకు 
మేలు జరిగేటట్టు దొంగలను పాపపు పనులనుండి మళ్ళించాడు. తానూ వాళ్ళూ ఇహపరలోక సౌఖ్యాలు సాధించుకొని 
ఎంతో పేరు పొందారు. 


క. _ కాపవ్యోపాఖ్యానము । పాపహరము దీని శ్రవణపఠనము లటవీ 
వ్యాపార క్షేమంకర । రూపములగు దస్యుమృగవిరోధము లడంచున్‌. 184 


ప్రతిపదార్థం: కాపవ్య+ఉపాఖ్యానము= కాపవ్యుడి కథ; పాపహరము= పాపాలను పోగొట్టుతుంది; దీని శ్రవణ పఠనములు= ఈ 
కథ వినటం చదవటం అనేవి; అటవీవ్యాపార= అడవులలో చేసే కార్యాలలో; క్షేమంకర రూపములు= శుభాన్ని చేకూర్చేవి; అగున్‌= 
అవుతాయి; దస్యు= దొంగల; మృగ= (క్రూరజంతువుల వలన కలిగే; విరోధములు= అడ్డంకులను; అడయన్‌= ఆపుతాయి. 
తాత్పర్యం: ఈ కాపవ్యుడి కథ పాపాలను తుడిచివేస్తుంది. దీనిని విన్నా చదివినా అడవులలో చేసే కార్యాలన్నీ 
శుభప్రదాలవుతాయి. దొంగలవలనా [క్రూరమృగాలవలనా కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 


భీష్కుండు ధర్మజునకు దీర్హదర్శి మొదలగు మత్స్యముల తెజం గెటీంగించుట (సం. 12-135-1) 


వ. అని చెప్పిభీష్ముండు వెండియునిట్లను 'దీర్లదర్శియు బ్రాప్తకాలజ్ఞుండును దీర్టసూత్రుండును ననుమత్స ్యంబులు 
మూండు జలచర బహుళంబగు నొక్కయేటి మడువునం దమలోనం బొందుగలిగి యుండునవి; వేసవిసొచ్చిన 
దీరదర్శి దక్కటి రెంటిని గూడం బిలిచి. 185 


ప్రతిపదార్థం: అని; భీష్ముండు; చెప్పి= తెలియచెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; దీర్షదర్శియున్‌= 
దీర్హదర్శీ (రాబోయేదాన్ని ముందుగా చూసేవాడు); [ప్రాప్రకాలజ్ఞుండును= 'ప్రాప్తకాలజ్ఞుడు (కాలం 'ప్రాప్తించినపుడు ఉపాయం 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 403 


తెలిసికొనేవాడు); దీర్దసూత్రుండును= దీర్హ సూత్రుడు (మెల్లగా పనులు చేసేవాడు); అను మత్స్యంబులు= అనే చేపలు; 
మూండు= మూడును; జలచర= అనేక నీటి ప్రాణులతో; బహుళంబు+అగు= ఎక్కువగా ఉండేటి; ఒక్క+ఏటి మడువునన్‌= 
ఒక్కనది మడుగులో; తమలోనన్‌= తమలోతాము; పొందు కల్లి= పొత్తు పెట్టుకొని; ఉండున్‌+అవి= ఉండేటటువంటివి; 
వేసవి+చొచ్చినన్‌= ఎండాకాలం రాగానే; దీర్హదర్శి= దీర్హదర్శి అనే చేప; తక్కటి రెంటిని= మిగతా రెండు చేపలను; కూడన్‌ 
పిలిచి= కలుద్దాం రమ్మని. 
తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 'నీటి జంతువులు ఎక్కువగా ఉండే ఒక ఏటి మడుగులో 
మూడు చేపలు ఉండేవి. అవి దీర్శదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్దసూ[త్రుడు అనేవి. ఈ మూడు పరస్పరం ఎంతో 
స్నేహంగా మెలిగేవి. ఎండాకాలం రాగానే దీర్హదర్శి మిగతా రెండు చేపలను కూడగట్టుకొని పిలిచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క.  'మడు వింక6గ6 బాటెడు; నీ । రెడ త్రెవ్విన నొండు సోటి కేగంగరా దె 

ప్పుడు నింకని నీళ్ళులు గల । మడువునకుం బోవవలదె మన కిట్టి యెడన్‌?” 186 
ప్రతిపదార్ద్హం: మడువు= చెరువు; ఇంకంగన్‌+పాటెడు= ఇగిరిపోబోతున్న; నీరు= నీళ్ళు; ఎడత్రెవ్వినన్‌= ఆగిపోతే; ఒండు చోటికిన్‌= 
మరొక చోటుకి; ఏంగంగరాదు= వెళ్ళలేం; మనకున్‌= మనకు; ఇట్టి ఎడన్‌= బాగా ఇంకిపోని ఈ సమయంలో; ఎపుడున్‌= ఎప్పటికీ; 
ఇంకని= అడుగంటని; నీళ్ళులు గల= నీళ్ళు ఉండే; మడువునకున్‌= చెరువులోకి; పోవవలదె= వెళ్ళవద్దా. 
తాత్పర్యం: 'మనం ఉండే చెరువు ఎండిపోతూ ఉన్నది. నీళ్ళు ఇంకిపోతే మరోచోటికి వెళ్ళలేం. ఇట్టాంటి సమయంలోనే 
ఎపుడూ నీళ్ళు నిండుగా ప్రవహించే చెరువులోకి చేరుకొనటం మంచిది”. 


తే. అనిన బ్రాప్తకాలజ్ఞుం డిట్లనియె “నేది । ప్రాప్రమయ్యె నక్కార్యంబు భంగి నెథింగి 


జ్‌ 


యప్పటికిం దగునట్లు సేయంగవలయు । మానితోపాయవృత్తి నేమలుట లేక. 187 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; (ప్రాప్రకాలజ్ఞుండు= ప్రాప్తకాలజ్ఞుడనే చేప; అనియెన్‌= ఇట్టా అన్నాడు; ఏది ప్రాప్రము+అయ్యెన్‌= 
ఏది (ఎపుడు) సం'ప్రాప్తిస్తుందో; ఆ+కార్యంబు+భంగిన్‌= ఆ పనితీరును; ఎజింగ= తెలిసికొని; అప్పటికిన్‌= ఆ సమయానికి; 
తగునట్టు= తగిన విధంగా; ఏమణుట లేక= ఉపేక్షించక; మానిత= సముచితం అయిన; ఉపాయవృత్తిన్‌= యుక్తిగల నడవడితో; 
చేయంగ వలయున్‌= సాధించుకొనాలి. 
తాత్పర్యం: అనగానే ప్రాప్తకాలజ్ఞుడు ఇట్టా అన్నాడు. 'ఏది సంభవిస్తుందో దాని తీరును తెలిసికొనాలి. ఏ మాత్రం 
ఏమరకుండా అప్పటికప్పుడు దానికి తగినట్టుగా ఎంతో ఉపాయంగా ఆ పనిని సాధించుకొనాలి'. 


వన. అనిన నయ్యిరుదెజింగుల పలుకులు విని దీర్హసూత్రుం డిట్లనియె. 188 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగానే; ఆ+ఇరు+తెజంగుల పలుకులు= ఆ చేపల రెండు తీరుల మాటలను; విని= ఆలకించి; దీర్హ 
సూహత్రుండు= దీర్షసూత్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
యి లా 


తాత్పర్యం: దీర్హదర్శి (ప్రాప్తకాలజ్ఞుల మాటలు ఆలకించి దీర్దసూ(త్రుడు వారితో ఈ విధంగా అన్నాడు. 


క. _ '“జదనిధి చందంబున ని । మృడు వొప్పంగ నిప్పు దేమి మాండెనె? యిమ్మె 
నడిచిపడ రిత్త నెవ్వగ । లుడుగుండు; మటి చూచికొంద మొయ్యన తటితోన్‌.” 189 


404 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+మడువు= ఈ చెరువు; జడనిధి చందంబునన్‌= సము(ద్రంవలె; ఒప్పంగన్‌= ఒప్పుతుండగా; ఇపుడు= ఇపుడు; 
ఈ+మెయిన్‌= ఈ రీతిగా; అడిచిపడన్‌= తొందరపడటానికి; మాండెనె+ఏమి?= ఎండిపోయెనా ఏమి?; రిత్త= పనికిమాలిన; 
నెజ+వగలు= అతి విచారణలు; ఉడుగుండు= మానండి; ఒయ్యనన్‌= మెల్లగా; తజితోన్‌= సమయాన్ని బట్టి; మజి= ఆ తరువాత; 
చూచికొందము= చూచుకుందాం. 

తాత్పర్యం: “ఇట్టా తొందరపడటానికి ఈ చెరువు ఎండిపోయిందా ఏమి? సము[ద్రంవలె ఉన్నది. పనికిమాలిన 
అతి ఆలోచనలను కట్టిపెట్టండి. అవసరాన్నిబట్టి అపుడు చూచుకొందాం”*. 

క.  _ అనుటయు 'నిది కర్ణము గా'। దని పల్కుచు దీర్లదర్శి అంబుస్రోతో 

జనితాభయ మగు పథమునం । జని జొచ్చెం బెద్ద మడువు సమ్మదలీలన్‌. 190 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగానే; ఇది= ఈ చెరువులోనే ఉండటం అనేది; కర్టము+కాదు= చేయాల్సిన పనికాదు; అని 
పల్కుచున్‌= అని చెప్పుతూ; దీర్షదర్శి= దీర్షదర్శి అనే చేప; అంబు(స్రోతః= నీటి ప్రవాహంవలన; జనిత= పుట్టిన; అభయము+అగు= 
భయంలేని; పథమునన్‌= (త్రోవలో; చని= వెళ్ళి; సమ్మదలీలన్‌= సంతోషంతో; పెద్దమడువున్‌= పెద్ద చెరువును; చొచ్చెన్‌= 
ప్రవేశించింది. 


తాత్పర్యం: ఇంకా ఈ చెరువులోనే ఉండటం మంచిది కాదనుకొన్నది దీర్హదర్శి. నీటి జాలు వెంబడి నిర్భయంగా 
వెళ్ళి పెద్ద చెరువును సంతోషంగా చేరుకొన్నది. 


వ. తక్కిన రెండును నంద నిలిచె; నిట్లు నిలిచిన యమ్మత్యద్వయంబునకు భయంబు జనియింపం గతిపయది 
వసంబులకు. 191 


ప్రతిపదార్దం: తక్కిన రెండునున్‌= మిగతా రెండు చేపలు (దీర్హసూత్రుడు, (ప్రాప్రకాలజ్ఞుడు);; అంద= ముందటి చెరువులోనే; 
నిలిచెన్‌= ఉండిపోయాయి; ఇట్టు= ఈ విధంగా; నిలిచిన= ఉన్న; ఆ+మత్స్యద్వయంబునకున్‌= ఆ రెండు చేపలకు; 
కతిపయదివసంబులకున్‌= కొన్ని రోజులు గడువగా; భయంబు= భయం; జనియింపన్‌= కలుగగా (పుట్టగా) 


తాత్పర్యం: దీర్చదర్శి కాక మిగతా రెండు చేపలూ ముందటి చెరువులోనే ఉన్నాయి. కొంతకాలానికి వాటికి భయం 
కలుగగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ పాటిడు నీ రెడ త్రెవ్వంగం। దాజ బెడిద మైన యెండ దనుకంగ నివురం 
బాటి మడు; వంత వేడుక । కాజులు జాలరులు సొచ్చి క్రందుకొనంగన్‌. 192 


ప్రతిపదార్థం: పాటెడు నీరు= పారే నీళ్ళు; ఎడత్రెవ్వంగన్‌= ఆగిపోగా; తాజన్‌= అడగగా; బెడిదము+ఐన= వేడెక్కిన; ఎండ= 
ఎండ; తనుకంగన్‌= తాకగా; మడువు= చెరువు; ఇవురన్‌+పాటెన్‌= ఇంకిపోసాగింది; అంతన్‌= అంతలోనే; వేడుకకాలులు= 
కుతూహలం గల; జాలరులు= చేపలు పట్టేవారు; చొచ్చి= దిగి; క్రందు కొనంగన్‌= కమ్ముకొనగా. 


తాత్పర్యం: చెరువులోకి పారే నీళ్ళు ఆగిపోయి తగ్గుముఖం పట్టాయి. మండుటెండలు ముదిరాయి. చెరువులో 
నీళ్ళు ఇంకిపోసాగాయి. అంతలో చేపలు పట్టే జాలరులు చెరువుచుట్టూ ఉత్సాహంగా కమ్ముకొనగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 405 


క. వెరవున నూంతల నెత్తెలం।! గరముల మత్య్యముల. బట్టి కడు సంతసముం 
బొరయుచు. ద్రాళ్ళం గ్రువ్వంగం। గర మూహించి మది. బ్రాప్తకాలజ్ఞుండున్‌. 193 


ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; ఊంతలన్‌= చేపలు పట్టే బుట్టలతో; ఎత్తెలన్‌= చేపలు పట్టే అడ్డువలలతో; కరములన్‌= 
విడి చేతులతోనూ; మత్స్యములన్‌= చేపలను; పట్టి= పట్టుకొని; కడుసంతసమున్‌= మిక్కిలి సంతోషాన్ని; పారయుచున్‌= పొందుతూ; 
(త్రాళ్ళన్‌= తాళ్ళను; క్రువ్వంగన్‌= కూర్చుతుండగా; (ప్రాప్తకాలజ్ఞుండున్‌= (ప్రాప్తకాలజ్ఞుడు; మదిన్‌= మనసులో; కరము+ఊహించి= 
ఎంతగానో ఆలోచించి. 


తాత్పర్యం: చేపలు పట్టే బుట్టలతో, అడ్డు వలలతో, విడి చేతులతో ఎంతో నేర్పుగా జాలరులు చేపలను 
పట్టుకొన్నారు. ఎంతో సంతోషిస్తూ తాళ్ళను కూర్చుతున్నారు. అంతలో ప్రాప్తకాలజ్ఞుడు మనసులో చాలాసేపు 
ఆలోచించుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ '“ఇందొక త్రాడు గజిచి యే | నొందంగా గ్రుచ్చినట్ల యుండెద; వీరీ 

క్రందుకొనుట మానంగ న మందత । నది యెడల విడిచి మడువు దటథిసెదన్‌.” 194 
ప్రతిపదార్దం: ఇందున్‌= ఈ చేపలు కూర్చిన త్రాళ్ళల్లో; ఒకత్రాడు= ఒక తాడును; కజుచి= పళ్ళతో నొక్కిపట్టి; ఏన్‌= నేను; 
ఒందంగాన్‌= చక్కగా (గ్రుచ్చిన; అట్ల= గుచ్చినట్టుగానే; ఉండెదన్‌= ఉంటాను. వీరు= ఈ జాలర్లు; ఈ (క్రందుకొనుట= చుట్టూ 
కమ్ముకొని చేపలు పట్టటం; మానంగన్‌= ఆపగానే; అమందతన్‌= ఆలస్యంలేకుండా, వెంటనే; అది= ఆ తాడును; ఎడలవిడిచి= 
విడిచిపెట్టి, వదలి; మడువు= చెరువును; దజిసెదన్‌= చేరుకొంటాను. 
తాత్పర్యం: “చేపలు కూర్చిన తాళ్ళలో చక్కగా గుచ్చిన చేపవలె ఒక తాడును కరచి పట్టుకొంటాను. జాలరులు 
చేపలు పట్టటం ఆపగానే చటుక్కున ఆ తాడును వదలిపెట్టి మడుగును చేరుకొంటాను.! 


క. అని యొక గుదిమీల నడుమ । నెనయంగా. దూటి కజచి యిరుదౌడల. ద్రా 

డొనరంగ బట్టుకొని గ్రు। చిన చందము దోప మూర్చం జెందిన భంగిన్‌. 195 
ప్రతిపదార్థం: అని= అనుకొని; ఒక గుది= చేపలు గుచ్చిన గుత్తిలోని; మీలనడుమన్‌= చేపల మధ్యలో; ఎనయంగాన్‌= 
పొందికగా; తూటీ= చొరబడి; కజచి= పళ్ళతో నొక్కిపట్టి; ఇరుదౌడలన్‌= రెండు దవుడలతో; (త్రాడు= తాడును; ఒనరంగన్‌= 
ఒప్పునట్టుగా; పట్టుకొని= కరచుకొని; (గ్రుచ్చిన చందము తోంపన్‌= గుచ్చినట్టే అగపడేటట్టు; మూర్చన్‌+*చెందిన భంగిన్‌= 
సొమ్మసిల్లిన దానివలె. 
తాత్పర్యం: అని అనుకొని చేపల గుత్తిలోకి దూరి, రెండు దవుడలతో తాడును కరచి పట్టుకొన్నది. గుచ్చిన చేపలవలె 
సొమ్మసిల్లిన దానివలె. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. ఉన్నంత వేట దీలథి యగ్గుదిగల యతండు. 196 


ప్రతిపదార్హం: ఉన్న+అంతన్‌= ఉండినంతలో; వేంట తీటీ= చేపలు పట్టటం చాలించి; ఆ+గుది+కల+అతండు= ప్రాప్రకాలజ్ఞుడు 
ఉండు గుత్తి పట్టుకొన్నవాడు. 


తాత్పర్యం: ఉండగా ఆ చేపల గుత్తి పట్టుకున్న జాలరివాడు చేపలు పట్టటం ఆపి. (తరువాతి పద్యంతో 
అన్వయం, 


406 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క తెలినీట రొంపివోవం । దొలుచు నెడం ద్రాడు విడిచి దురితంబునకుం 
దొల(గి పొరదప్పి యందొక । జలచర మున్న యెడకే(౧ సంభ్రాంతగతిన్‌. 197 


ప్రతిపదార్థం: తెలినీటన్‌= తేటనీళ్ళలో; రొంపి+పోవన్‌= బురద పోయేటట్టు; తొాలుచు+ఎడన్‌= కడిగేటప్పుడు; (త్రాడు= తాడును; 
విడిచి= వదలి; దురితంబునకున్‌= ఆపదనుంచి; తొలంగి= తప్పుకొని; పొర+తప్పి= అపాయాన్ని దాటి; సంభ్రాంతగతిన్‌= 
తొట్రుపడుతూ; అందున్‌= అక్కడ; ఒక జలచరము= మరొక చేప; ఉన్న+ఎడన్‌= ఉన్నచోటికి; ఏలెన్‌= పోయింది. 
తాత్పర్యం: మంచి నీళ్ళల్లో బురద పోయేటట్లు జాడించేటప్పుడు తాడును వదలిపెట్టి ఆపదనుండి తప్పించుకొన్నది. 
ప్రమాదాన్ని దాటి తత్తరపడుతూ అక్కడే మరోచేప ఉన్నచోటికి పోయింది. 


క. _ ముట్టంబడి దీర్హసూత్రుం డిట్ట । ట్టరుగంగ నుపాయ మేది యొకనిచేం 

బట్టువడె. దనదు డెందము । పట్టు వదలి చకిత వికల భావేంద్రియుందై. 198 
ప్రతిపదార్హం: ముట్టన్‌+పడి= చుట్టుముట్టబడి; దీర్షసూ్యత్రుండు= దీర్ణసూత్రుడు; ఇట్టు+అట్టు= ఇటువైపు, అటువైపు; అరుగంగన్‌= 
వెళ్ళటానికి; ఉపాయము+ఏది= ఉపాయం లేనిదై; చకిత= భయపడి; వికల= చెదరిన; భావ= మనోవికారం; ఇంద్రియుండు+ఐ= 
చర్మం మొదలైన జ్ఞానేంద్రియాలు కలవాడై; తనదు డెందము= తన గుండె; పట్టు వదలి= దిటవు సడలి; ఒకనిచేన్‌= ఒక జాలరిచేత; 
పట్టుపడెన్‌= చిక్కింది. 
తాత్పర్యం: జాలర్లు చుట్టుముట్టగా దీర్హసూత్రుడు ఎటూ పోయే వీలులేక ఉపాయం తట్టక ఒక జాలరి చేతిలో 
చిక్కింది. అపుడు భయంతో శరీరం స్వాధీనంలో లేదు. గుండె పట్టు తప్పింది. 


క. _ విను దౌదవ్వుల గార్యము | గనికొని వలయుపని మున్న కావింపంగ నే 


రనిజడుండు దీర్హసూత్రుం । డను నమ్మత్య్యంబు భంగి నాపద నొందున్‌. 199 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! వినవలసింది; దౌదవ్వులన్‌= దూరంలో ఉండగానే (చాలా కాలం ఉండగానే); కార్యము= 
పనిని; కనికొనివలయున్‌= తెలిసికొనాలి; పని= పనిని; మున్న= ముందుగానే; కావింపంగనేరని= చేసికొనలేని; జడుండు= 
మూర్చుడు; దీర్దసూత్రుండు+అను= దీర్ణసూత్రుడనే; ఆ+మత్స్యము+భంగిన్‌= ఆ చేపవలె; ఆపదన్‌= విపత్తును; ఒందున్‌= 
పొందుతాడు. 
తాత్పర్యం: దూరదృష్టితో పనిని ముందుగానే తెలిసికొనాలి. అట్టా ముందుగా పనిని చక్కదిద్దుకొనలేని మూర్చుడు 
దీర్ధసూ('త్రు డనే చేపవలె ఇబ్బందులు పడతాడు. 
తే. అప్పటికిం దోంచినట్టులు దప్పకుండ । ననువుతో ధృతి గల్గి కార్యంబు నడపు 

నతండు ప్రాప్తకాలజ్ఞాఖ్యు నట్లపోలె.। బరమ సంశయ మయ్యెడు బ్రదుకు గాంచు. 200 


ప్రతిపదార్హం: అప్పటికిన్‌= ఆ సమయానికి; తోంచినట్టులు= తట్టిన విధంగా; తప్పక ఉండన్‌= తప్పనిసరిగా; అనువుతోన్‌= 
ఉపాయంతో; ధృతి+కల్లి= ధైర్యంతో ఉండి; కార్యంబు= పనిని; నడపున్‌+అతండు= జరిపేవాడు; ప్రాప్తకాలజ్ఞ+ ఆఖ్యు+అట్టపోలెన్‌= 
ప్రాప్రకాలజ్ఞుడివలె; పరమ సంశయము+అయ్యెడు= ఎక్కువ సందేహానికి చోటిచ్చే; బ్రదుకు= జీవనాన్ని; కాంచున్‌= పొందుతాడు. 
తాత్పర్యం: అప్పటికి తట్టినట్టు ఉపాయంతో ధైర్యంగా పనిచేసికొనేవాడు ప్రాప్తకాలజ్ఞుడివలె ఎపుడూ సందేహంతో 
కూడిన బతుకు బతుకుతాడు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 407 


క. _ ధుర్యత ననాగతము లగు । కార్యము లూహించి పని తగం జేయు నయా 
చార్యుండు సౌఖ్యము. బొరయును । నార్యస్థితి దీర్ణదర్శి యను మీను క్రియన్‌.” 201 


ప్రతిపదార్దం: ధుర్యతన్‌= సమర్థంగా; న+ఆగతములు+అగు+కార్యములు= రాబోయే పనులను; ఊహించి= భావించి; పని= 
పనిని; తగన్‌+చేయు= తగినట్టుగా చేసే) నయాచార్యుండు= నీతివేత్త; ఆర్యస్థితిన్‌= మన్నించదగ్గట్టు; దీర్చదర్శి+అను= దీర్హదర్శి 
అనే; మీనుక్రియన్‌= చేపవలె; సౌఖ్యమున్‌= సుఖాన్ని; పారయున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: రాబోయే పనిని ముందుగా ఊహించుకొని సమర్ధంగా ఆ పనిని యుక్తిగా చేసికొనే నీతిమంతుడు 
దీర్హదర్శి అనే చేపవలె సుఖంగా ఉంటాడు. 


పలితరోముశు లను మూషిక మార్దాలంబుల సంవాద ప్రకారము (సం. 12-136-18) 


వ. అనిన విని ధర్మనందనుండు 'పెక్కంద్రు పగజకు నగ్గమై హీనబలుం డైన నరపతి యెప్పరుసున నాపద 
నిస్తరించువా/?' డని యడిగిన నప్పుడమిజేనితో భీష్ముండు 'మార్జాల మూషిక సంవాదం బను నితిహాసంబు 
గల; దది నీదగు ప్రశ్నంబునకు సదుత్తరం బగు విను మని యిట్లనియె. 202 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగానే; విని= విని; ధర్మనందనుండు= ధర్మరాజు; పెక్కం[డ్రు= ఎక్కువమంది; పగజకున్‌= పగవాళ్ళకు; 
అగ్గము+ఐ= లోబడి; హీనబలుండు+ఐన= బలం తగ్గిన; నరపతి= రాజు; ఏ+పరుసునన్‌= ఏవిధంగా; ఆపదన్‌= విపత్తును; 
నిస్తరించువాండు?= దాట గలవాడు?; అని; అడిగినన్‌= అడగగా; ఆ పుడమిటేనితోన్‌= ఆ ధర్మరాజుతో; భీష్ముండు= భీష్ముడు; 
మార్దాల= పిల్లీ; మూషిక= ఎలుక; సంవాదంబు+అను= సంభాషణ మనే; ఇతిహాసంబు= మునుపటి కథ; కలదు= ఉన్నది; అది= 
ఆ కథ; నీదగు= నీకు సంబంధించిన; ప్రశ్న్చంబునకున్‌= అడిగినదానికి; సత్‌+ఉత్తరంబు+అగున్‌= మంచి సమాధానం అవుతుంది; 
వినుము= వినవలసింది; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అనగానే ధర్మరాజు ఎంతో మంది శత్రువులచే చిక్కి బలం కోల్పోయిన రాజు ఆ ఆపదనుండి ఎట్టా 
గట్టెక్కుతాడు?' అని ప్రశ్నించాడు. భీష్ముడు పిల్లి ఎలుకల సంవాదం అనే పూర్వపు కథ వింటే నీ ప్రశ్నకు సమాధానం 
దొరుకుతుంది. ఆలకించుమంటూ ఈ విధంగా అన్నాడు. 
సీ. “అడవిలో నొక మజ్టియడుగున లాంగలం | బలితుండు నా నొక్కయెలుక యుండు; 

నమ్మహీజముమీంద ననిశంబు రోమశుం । డను పిల్లి వసియించు; నా సమీప 

మున సంజకడ నిత్యమును మృగంబుల । కురులొడ్డి వేకువ వచ్చి యొక్కమాల. 

డగపడ్డ వాని గొం చరుగు; నొకప్పు డా । హారంబునకు. బిల్లి యచట దిరుగ6 


తే... బోయి యురి. బడియుండంగ6 బొంచిచూచి ।; భయము దక్కియచ్చోటన పలితు€ డెరకు 
గ్రుమ్మరంగ6 జంద్రకుం డను గూబపులుంగు । హలికు6 డను ముంగిసయు నింత నంత. దోంచె. 203 


ప్రతిపదార్హం: అడవిలోన్‌= అటవిలో; ఒక మజ్జి= ఒక మర్రిచెట్టు; అడుగునన్‌= క్రిందిభాగంలో; లాంగలన్‌= కలుగులలో; 
పలితుండునాన్‌= పలితుడనే పేరుగల; ఒక్క ఎలుక= ఒక ఎలుక; ఉండున్‌= ఉండేది; ఆ+మహీజముమీందన్‌= ఆ చెట్టు మీద; 
అనిశంబున్‌= ఎపుడూ; రోమశుండు అను పిల్లి= రోమశుడనే పేరుగల పిల్లి; వసియించున్‌= ఉండేది; ఆ సమీపమునన్‌= ఆ 
దగ్గరలోనే; సంజకడన్‌= సాయంవేళలో; నిత్యమును= ప్రతిదినం; మృగంబులకున్‌= జంతువులకు; ఉరులు= ఉచ్చులు; ఒడ్డి= 
పన్ని; వేకువ వచ్చి= తెల్లవారుజాముననే వచ్చి; ఒక్కమాలండు= ఒక మాలవాడు; ఆగపడ్డవానిన్‌= చిక్కిన వాటిని; కొంచున్‌+అరుగున్‌= 


408 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తీసికొని పోతుండేవాడు; ఒకప్పుడు= ఒకనాడు; ఆహారంబునకున్‌= తిండికొరకు; పిల్లి; అచటన్‌= అక్కడకు; తిరుగన్‌పోయి= 
తిరగటానికి వెళ్ళి; ఉరిన్‌+పడి= ఉచ్చులో చిక్కుకొని; ఉండంగన్‌= ఉండగా; పలితుండు= పలితుడనే ఎలుక; పొంచి చూచి= 
దాగి ఉండి చూచి; భయము దక్కి= భయం వదలి; ఆ+చోటన్‌+అ= ఆ చెట్టు దగ్గరలోనే; ఎరకున్‌= తిండికొరకు; (క్రుమ్మరంగన్‌= 
తిరుగుతుండగా; చంద్రకుండు+అను= చంద్రకుడనే; గూబపులు6ంగు= గుడ్డ్దగూబా;. హలికుండు+అను= హలికుడనే; 
ముంగిసయున్‌= ముంగిసా; ఇంతన్‌+అంతన్‌= ఈలోపల; తోంచెన్‌= అగపడ్డాయి. 


తాత్పర్యం: ఒక అడవిలో మర్రిచెట్టు క్రింద ఉన్న కలుగులో పలితు డనే ఎలుక ఉండేది. ఆ చెట్టుపైన రోమశుడనే 
పెల్లి ఉంటూ ఉండేది. ఈ చెట్టుకు దగ్గరలోనే ఒక మాలవాడు అనునిత్యం సాయంకాలం జంతువులకు ఉచ్చులు 
పన్నేవాడు. ఆ ఉచ్చులో చిక్కుకొన్న వాటిని తెల్లవారగానే వచ్చి తీసికొని వెళ్ళుతుండేవాడు. ఒకనాడు పిల్లి తిండికొరకు 
వచ్చి ఆ ఉరుల్లో చిక్కుకొన్నది. దీన్ని పొంచి చూచిన ఎలుక నిర్భయంగా తన ఆహారం కొరకు తిరుగాడసాగింది. 
అంతలో చంద్రకు డనే గుడ్డగూబా, హలికు డనే ముంగిసా ఎలుక కంటబడ్డాయి. 


వ. ఎరలకైవచ్చియిట్లు దోంచిన నయ్యెలుక యా రెంటి బారికిం దప్పిపోవరామి దలంచి బెగ్గలించియు దైర్యంబు 
కలిమిం గార్యం బూహించి యప్పిల్లిం గొండొక సేరం జనుచు దానితో నిట్లనియె. 204 


ప్రతిపదార్హం: ఎరలకున్‌+ఐ= మేతలకై; వచ్చి; ఇట్టు తోంచినన్‌= ఇట్టా అగపడగా; ఆ+ఎలుక= ఆ పలితుడు; ఆ రెంటి బారికిన్‌= 
ఆ గుడ్డగూబా ముంగిసల ఆపదనుండి; తప్పిపోవరామి= తప్పించుకొని వెళ్ళటానికి వీలు కాదని; తలంచి= తలపోసి; బెగ్గలించియున్‌= 
భయపడీ; ధైర్యంబు= దిటవుతనం; కలిమిన్‌= కలిగి ఉండటంవలన; కార్యంబు= చేయాల్సిన పనిని; ఊహించి= ఆలోచించుకొని; 
ఆ+పిల్లిన్‌= ఆ పిల్లిని; కొండొక= కొంచెంగా; చేరన్‌+చనుచున్‌= దగ్గరకు వెళ్ళుతూ; దానితోన్‌= ఆ పిల్లితో; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: తిండికొరకు వచ్చిన ఎలుకకు గుడ్డగూబా, ముంగిసా కంటబడ్డాయి. వాటి బారినుండి తప్పించుకొని 
పోయే వీలులేదని (గ్రహించుకొన్నది. భయపడింది. ధైర్యం కూడదీసికొన్నది. ఏం చేయాలో ఊహించుకొన్నది. మెల్లగా 
పిల్లిని సమీపిస్తూ ఈ విధంగా అన్నది. 
క. _ 'ఉరి ద్రెవ్వం గొటికి యిప్పుడ । వెరవార(గ నీకు నేను విడుగర సేయం 

దొరకొనుట నీదు భాగ్యం । బరిత్వము దొఅంగి మైత్రి యలవజుపు మదిన్‌. 205 
ప్రతిపదార్థం: ఉరి= ఉచ్చును; త్రెవ్వన్‌= తెగి పోయేటట్టు; కొటికి= పళ్ళతో కరిచి; ఇప్పుడ= ఇపుడే; వెరవు= నేర్పు; ఆరంగన్‌= 
ఒప్పేటట్లు; నీక్షున్‌= నీకు (పిల్లికి); నేను= నేను (ఎలుక); విడుగర= విడుదల; చేయన్‌+దొరకొనుట= చేయటానికి పూనుకొనటం; 
నీదు భాగ్యంబు= నీ అదృష్టం; మదిన్‌= మనసులో; అరిత్వము= పగను; తొజంగి= మాని; మైత్రిన్‌= మిత్రభావాన్ని; 
అలవయజుపు(ము)= నేర్చుకొమ్ము. 
తాత్పర్యం: ఓ రోమశా! నేను నా నేర్పుతో నీ ఉరులను తెగకొరికి నిన్ను విముక్తుడిని చేస్తాను. నేను ఇట్టా చేయటానికి 
పూనుకొనటం నీ అదృష్టంగా భావించుము. మనస్సులోపలి పగను మానుకొము ఖై స్నేహభావాన్ని అలవరుచుకొము ఖై 


క.  ముంగికి గూబకు నగపడి।; యంగంబులు వడంకుచున్న్మయవి నా కిమ్మై 
సంగతి గలిగిన నీ యు । తృంగంబున నుండి భయము దక్కుదు నేనున్‌. 206 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 409 


ప్రతిపదార్థం: ముంగికిన్‌= ముంగిసకూ; గూబకున్‌= గుడ్డగూబకు; అగపడి= కంటపడి; ఈ+మైన్‌= ఈ రీతిగా; అంగంబులు= 
అవయవాలు; వడంకుచున్‌+ఉన్నఅవి= వణకిపోతున్నాయి; నాకున్‌= నాకు (నీతో); సంగతి= స్నేహం; కల్షినన్‌= కలిగితే; 
నీ+ఉత్సంగంబునన్‌+*ఉండి= నీ ఒడిలో ఉండి; నేనున్‌= నేను) భయము= భయాన్ని; దక్కుదున్‌= పోగొట్టుకొంటాను. 


తాత్పర్యం: ముంగిసా గుడ్డగూబా కంటబడ్డ దగ్గరనుండి నా శరీరం అంతా వణకుతున్నది. నాతో నీవు జట్టుకట్టితే 
స్‌ ఒళ్ళో ఉండి భయం పోగొట్టుకొంటాను”. 


చ అనవుడుం బిల్లి యిట్టులను 'నార్తశరణ్యుండ వయ్యె; దిట్టి న 
కనఘ! హితంబు సేయ వలదయ్య? జగత్పతిసాక్షిగా6గ ని 
ప్పని దగం బూనితిన్‌; వెలిపు. బాచి ననుం గదియంగ రమ్ము, వ 
ఛ్లిన నకులంబు గూబయును జేరంగ నేరవు నాకు నోడుటన్‌.” 207 


ప్రతిపదార్థం: అనవుడున్‌= ఎలుక చెప్పగానే; పిల్లి; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నది; ఆర్తశరణ్యుండవు= ఆపదలో ఉన్నవాళ్ళను 
రక్షించేవాడవు; అయ్యెదు= అవుతావు; అనఘ!= ఓ పుణ్యాత్ముడా! ఇట్టి= ఇట్టాంటి; నీకున్‌= నీకు; హితంబు= మేలు; 
చేయవలదు+అయ్య!= చేయవద్దా!; జగత్పతి సాక్షిగాంగన్‌= భగవంతుడి సాక్షిగా? ఈ+పనిన్‌= నిన్ను కాపాడే పనిని; తగన్‌= 
ఒప్పేటట్సు; పూనితిన్‌= చేయపూనుకొన్నాను; వెజపున్‌+పాచి= భయాన్ని వదలి; ననున్‌= నన్ను; కదియంగన్‌= నా దరి చేరటానికి; 
రమ్ము= రావలసింది; వచ్చినన్‌= అట్లా వస్తే) నకులంబు= ముంగిసా; గూబయును= గుడ్డగూబా; నాకున్‌= నాకు; ఓడుటన్‌= 
భయపడటం వలన; చేరంగన్‌+నేరవు= దరిదాపులకు రాలేవు. 


తాత్పర్యం: ఎలుకతో పిల్లి ఇట్లా అన్నది. 'నీవు ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునే స్వభావం కలవాడివి. ఓ పుణ్యాత్ముడా! 
నీకు ఉపకారం చేయాల్సిందే. దేవుడి సాక్షిగా నిన్ను కాపాడాలనుకొన్నాను. భయపడకుండా నా దగ్గరకు రమ్ము. 
గుడ్డగూబా ముంగిసా నన్ను చూస్తే భయపడతాయి. కాబట్టి దరిదాపులకు రావు. దూరంగా పారిపోతాయి”. 


ఆ. _ అనిన నట్ల యగుట నాత్మ నెలథిందియ । కాదె సంధియైన నాదు బ్రదుకు 
నీదు విడుగరయును నిజమగు టూహించి । నిన్ను! జెందె బుద్ది నిశయంబు. 208 


ప్రతిపదార్హం: అనినన్‌= అట్లా అనగానే; అట్టు+అగుటన్‌= అట్టా అవుతుందని; ఆత్మన్‌+ఎజింగియ+కాదె?= మనసులో గ్రహించుకొని 
కాదా?; సంధి+ఐనన్‌= పొత్తు కుదిరితే; నాశబ్రదుకున్‌= నా జీవనం; నీ+శవిడుగరయును= నీ విడుదలా; నిజము+అగుటన్‌= నిజం 
అవుతుందని; ఊహించి= ఆలోచించి; బుద్ది నిశ్చ్యయంబు= మనస్సులోని నిర్ణయం; నిన్నున్‌+చెందెన్‌= నిన్ను పొందింది. 
తాత్పర్యం: అట్లా అనగానే ఎలుక, 'అట్లా అవుతుందని [గ్రహించుకొనే కదా! నీతో పొత్తు కుదుర్చుకొనాలనుకొన్నాను. 
దీనివలన నేను (బ్రతకటం, నీవు విడుదల అవటం రెండూ తీరతాయని నిర్ణయించుకొనే నిన్ను చేరాను”. 


క, _ అని పలికి పిల్లి పొదిగిట।; ననయము నిశ్శంకవృత్తి నయ్యెలుక వసిం 
చినం జూచి యయ్యూలూకం । బును నకులము నచటు వాసి పోయె నిజేచ్చన్‌. 209 


ప్రతిపదార్థం: అని పలికి= అని ఎలుక మాట్టాడి; పిల్లి= పిల్లియొక్క; పొదిగిటన్‌= పొదిగిలిలో (ప్రక్కకు సందిటికి నడిమి భాగంలో); 
అనయమున్‌= ఎపుడూ; నిశ్ళంకవృత్తిన్‌= జంకూ గొంకూ లేని నడవడితో; ఆ+ఎలుక= ఆ పలితుడు; వసించినన్‌= ఉండగా; 
చూచి; ఆ+ఉలూకంబును= ఆ గుడ్డగూబా; నకులమున్‌= ముంగిసా; అచటు= ఆ చోటును; పాసి= వదలి; నిజ+ఇచ్చన్‌= తమ 
ఇష్టానుసారంగా; పోయెన్‌= పోయాయి. 


10 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అని పలికి ఎలుక ఏమాత్రం సందేహించకుండా పిల్లి పొదిగిట్లో ఉండటం చూచిన ఆ గుడ్డగూబా, 
ముంగిసా అక్కడినుండి తమ తోవన వెళ్ళిపోయాయి. 


క. _ నకులము నులూకమును బో । కకు సంతస మందియుండి గ్రక్కున నమూ 
షిక మయ్య్యురి చేరులు గొజు ।; కక యలసత నల్లనల్లం గణిచుచు నుండెన్‌. 210 


ప్రతిపదార్థం: నకులమున్‌= ముంగిసా (హలికుడు); ఉలూకమును= గుడ్డగూబా (చం(ద్రకుడు); పోకకున్‌= వెళ్ళిపోవటానికి; 
సంతసమున్‌= సంతోషాన్ని; అంది+ఉండి= పొంది ఉండి; [గ్రక్కునన్‌= చప్పున; ఆ+మూషికము= ఆ ఎలుక; ఆ+ఉరిచేరులు= 
ఆ ఉచ్చు తాళ్ళను; కొజుకక= కొరికివేయక; అలసతన్‌= ఆలస్యంగా; అల్లన్‌+అల్లన్‌= మెల్ల మెల్లగా; కజచుచున్‌+ఉండెన్‌= 
కొరుకుతూ ఉన్నది. 


తాత్పర్యం: ముంగిసా, గుడ్డగూబా వెళ్ళిపోవటం చూచి ఎలుక ఎంతో సంతోషించింది. అనుకున్నట్టుగా పిల్లి 
ఉచ్చులను గబగబ కొరకకుండా మెల్లమెల్లగా కొరుకుతూ జాప్యం చేస్తూ ఉన్నది. 


వ. _ అమ్మెయిం బలితుండు గొనకొని యయ్యురిం గొజుకకుండుట యెజఖింగి రోమశుం డిట్లనియె. 211 


ప్రతిపదార్హం: ఆ+మెయిన్‌= ఆ తీరుగా; పలితుండు= ఎలుక; గొనకొని= మొదలుపెట్టి; ఆ+ఉరిన్‌= ఆ ఉచ్చుతాళ్ళను; 
కొణుకక+ఉండుట= కొరక్కుండా ఉండటం; ఎటింగి= (గ్రహించి; రోమశుండు= పిల్లి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా ఎలుక ఉరితాళ్ళను తొందరగా కొరకకపోవటాన్ని పిల్లి పసికట్టి ఎలుకతో ఈ విధంగా 
అన్నది. 


క. _ “తగునే యిట్లు? కృతార్జుండ । వగు నీ కురి గొలుక కిట్టు లాలస్యము సే. 
త గటా! కృతఘ్నతకు నెల । వగు టొప్పునె కొజుకు కడంక నద్రోహుండవై." 212 


ప్రతిపదార్థం: కృతార్ణుడవు+అగు= నెరవేరిన ప్రయోజనం కలవాడవగు; నీకున్‌= నీకు; ఇట్టు+తగునే?= ఇట్లా ఒప్పుతుందా?; 
ఉరి కొలుకక= ఉచ్చులను తెగకొరకకుండా; ఇట్టులు= ఈ తీరున; ఆలస్యము+చేంత= జాగుచేయటం; కటా!= అయ్యో; 
కృతఘ్నతకున్‌= చేసిన మేలు మరవటమనేదానికి; నెలవు+అగుట= ఉనికి పట్టవటం; ఒప్పునె?= తగుతుందా?; అద్రోహుండవై= 
కీడు చేయాలనే తలంపు లేనివాడవై; కడంకన్‌= పట్టుదలతో; కొజుకు(ము)= కొరకవలసింది. 


తాత్పర్యం: నావలన ప్రయోజనం పొందిన నీకు ఇది తగుతుందా? ఉరులను తెగ కొరకకుండా జాప్యం చేయటం 
ఒప్పుతుందా? చేసిన మేలు మరచిపోవటం న్యాయమా? కీడు తలపెట్టక పట్టుదలపట్టి కొరుకుము”. 


చ. అనుటయు నెల్కయిట్టు లను 'నాశ్రితరక్షణశీలు నిన్ను. దీ 
డున. బొరయింతునే? యిది కడుం జెడుగుందన; మేను భీతి నూ 
నిన మదితోడ నమ్మమిన నెట్టన యియ్యురి.ద్రెంప నియ్యెడన్‌ 
మనమున నెగ్గుగాం గొనకు మాలనిం గాంచిన యప్ట త్రెంచెదన్‌. 213 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఎల్క= ఎలుక; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా పలికింది; ఆశ్రిత రక్షణ శీలున్‌= అండ 
చేరినవాళును కాపాడే సృభావం గల; నిన్సున్‌= నిను; కీడునన్‌= ఆపదను; పొరయింతునే?= కలిగిసానా?; ఇది= కీడు తలపెట్లటం; 
న న్స బై బ్ర పాణం బ్ర 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త్ష[గ 


కడున్‌= ఎంతో; చెడుగుందనము= చెడ్డది; ఏను= నేను; భీతిన్‌+ఊనిన= భయం పొందిన; మదితోడన్‌= బుద్దితో, మనస్సుతో; 
నమ్మమిన= నమ్మలేకపోవటం వలననే; నెట్టన= వెంటనే; ఈ ఉరిన్‌= ఈ ఉచ్చును; త్రెంపన్‌= నుగ్గు చేయను; ఈ+ఎడన్‌= 
ఈ సమయంలో; మనమునన్‌= మనస్సులో; ఎగ్గుగాన్‌= తప్పుగా ద్రోహంగా (కీడుగా); కొనకు(ము)= తీసికొనకుము; మాలనిన్‌= 
మాలవాడిని; కాంచిన+అప్ట= చూచినప్తుడే; (తెంచెదన్‌= తెంపుతాను. 


తాత్పర్యం: పిల్లి మాటలకు ఎలుక ఇట్టా జవాబిచ్చింది 'ఆశ్రయించినవాళ్ళను కాదనకుండా కాపాడే స్వభావం నీది. 
అట్లాంటి నీకు ఆపదను కలిగిస్తానా? కీడు తలపెట్టటం మంచిపని కాదు. నా భయంకొద్దీ నిన్ను నేను నమ్మలేక 
ఉరులు తెంపలేక పోతున్నాను. మనస్సులో తప్పు పట్టవద్దు. మాలవాడిని చూడగానే తాళ్ళను తెగగొరుకుతాను. 


క. _ ఉరింబాసి యేమి దలంతో । యరిత్వమున వినుము ప్రబలుండైన యతనితో 
వెరవున సంధి యొనర్దియు. । గరంబు నమ్మమియ నీతిగా. గొండ్రు బుధుల్‌. 214 


ప్రతిపదార్దం: ఉరిన్‌ పాసి= ఉచ్చును వదలి; అరిత్వమునన్‌= శత్రుత్వంతో; ఏమి తలంతో= ఏం ఆలోచిస్తావో; వినుము= 
వినవలసింది; బుధుల్‌= జ్ఞానం కలవారు; 'ప్రబలుడు+ఐన+అతనితోన్‌= బలవంతుడైన పగవాడితో; వెరవునన్‌= ఉపాయంగా; 
సంధి= పొత్తు; ఒనర్చియున్‌= కుదుర్చుకొని; కరంబు= ఎక్కువ; నమ్మమియ= నమ్మకపోవటమే; బుధుల్‌= జ్ఞానవంతులు; నీతిగాన్‌= 
ధర్మంగా; కొండ్రు= (గ్రహిస్తారు. 


తాత్పర్యం: నీవు ఉచ్చులనుండి బయటపడి పగవలన ఏం ఆలోచిస్తావో? ఒక మాట వినుము. బలవంతుడైనవాడితో 


ఎంతో ఉపాయంగా పొత్తు పెట్టుకొన్నా, అతడిమీద ఎక్కువ నమ్మకం ఉంచుకొనటం నీతి కాదంటారు 
తెలిసినవాళ్ళు. 


ఉ _ మాలనిరాక చూచి భయమర్దిత మైన మనంబుతోడ న 
కాలమునందు నీకు6 జనంగావలయున్‌ వెస మ్రానిపైకి నా 
యాలయముం జొరన్‌ సమయ; మప్పుడ నాకును గాన యత్తథి 
న్మేలొనరింతు; నమ్ము మిది నిక్కము గర్జము నీ వెబుంగవే?” 215 


ప్రతిపదార్హం: మాలని రాక చూచి= మాలవాడు రావటం చూచి; భయమర్షితము+ఐన= భయంతో బాధపడుతున్న; 
మనంబుతోడన్‌= మనస్సుతో; ఆ+కాలమునందున్‌= ఆ సమయంలో; నీకున్‌= నీకు; వెసన్‌= వెంటనే; మ్రానిపైకిన్‌= చెట్టుమీదికి; 
చనంగాన్‌+వలయున్‌= వెళ్ళవలసి ఉంటుంది; నాకును= నాకు కూడా; అప్పుడు+అ= అప్పుడే; నా ఆలయమున్‌= నా నివాసాన్ని 
(బొరియను); చొరన్‌= చేరుకొనటానికి; సమయము= తగిన కాలం; కాన= కాబట్టి; ఆ+తటిన్‌= అదే సమయంలో; మేలు= 
ఉపకారాన్ని; ఒనరింతున్‌= చేస్తాను; నమ్ముము= విశ్వాసం ఉంచుము; ఇది; నిక్కము= నిజంగా; కర్ణము= చేయదగిన పని (అని); 
నీవు; ఎజుంగవే?= నీకు తెలియదా? 


తాత్పర్యం: మాలవాడి రాకను చూచి నీవు వణికిపోతూ చెట్టుపైకి పోతావు. అదే సమయంలో నేను కలుగులోకి 
పోతాను. అదుగో అపుడే నీకు ఉపకారం చేస్తాను. ఇదే నిజానికి చేయదగిన పని. నీకు తెలియనిది కాదు 
కదా!” 
క. అనవుడు నట్లేల తలంప వినుము భవత్రాణరక్ష వెస€ జేసితి నే 

ననఘా! నీవును నమ్మెయి నను నాపదం బాపవలదె నమ్మి రయమునన్‌. 216 


త్త12 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగానే; అనఘా!= ఓ పుణ్యవంతుడా!; అట్టు= ఆ విధంగా; తలయశున్‌+ఏల?= అనుకోవటం ఎందుకు?; 
వినుముజ= విను; నేన్‌= నేను; భవత్‌= నీ యొక్క; [ప్రాణరక్ష= (ప్రాణాలను కాపాడటం; వెసన్‌+చేసితిన్‌= వేగిరపడి చేశాను; నీవును= 
నీవు కూడా; ఆ+మెయిన్‌= అట్లాగే ననున్‌= నన్ను; నమ్మి= విశ్వసించి; రయమునన్‌= తొందరగా; ఆపదన్‌= విపత్తును; పాపవలదె?= 
తొలగించవద్దా! 

తాత్పర్యం: ఎలుకతో పిల్లి ఇట్టా బదులు పలికింది. ఓ పుణ్యాత్ముడా! అట్లా ఎందుకు ఆలోచిస్తావు. నేను నీ 
ప్రాణాలను వెంటనే కాపాడాను కదా! నీవూ అట్లాగే నా మీద నమ్మకంతో చప్పున ఆపదను గట్టెక్కించవద్దా”. 


ఆ. _ అనినం బిల్లి కిట్టులను నెల్క'వేగిర । పడకు; ముచితకాలభావ్య మైన 

యత్నవిధి గదా సమగ్ర ఫలత్వంబు । నొందు; నొండు దల6ంప కూరకుండు.” 217 
ప్రతిపదార్హం: అనినన్‌= అని పలుకగానే; పిల్లికిన్‌= పిల్లికి ఎల్క= ఎలుక; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నది; వేగిరపడకుము= 
తాందరపడకుము; ఉచితకాల= తగిన సమయంలో; భావ్యము+ఐన= ఉచితమయిన; యత్నవిధి+కదా= ప్రయత్నం తీరు కదా; 
సమగ్ర ఫలత్వంబున్‌= సంపూర్ణ ఫలసిద్దిని; ఒందున్‌= పొందుతుంది; ఒండు= మరొకటి; తలంయపక= తలపోయక; ఊరక+ఉండు= 
మిన్నకుండుము. 
తాత్పర్యం: తొందరపడవద్దు. 'సరైన తరుణంలో చేసిన ప్రయత్నమే సంపూర్షంగా సఫలమవుతుంది. మరొకటి 
ఆలోచించకుండా ఊరుకొమ్ము. 


వ. అనియి ట్లప్పలితుండును రోమశుండును నొందొరులతో మాటలాడుచుండ వేకువ యయ్యె; నట్టి 
యెడ. 218 


ప్రతిపదార్థం: అని యిట్లు= అని ఈ విధంగా; ఆ+పలితుండును= ఆ ఎలుకా; రోమశుండును= ఆ పిల్లీ; ఒండొరులతోన్‌= ఒకళ్ళతో 
ఒకళ్ళు; మాటలు+ఆడుచున్‌+ఉండన్‌= మాట్టాడుకొంటూ ఉండగా; వేకువ+అయ్యెన్‌= తెల్లవారింది; అట్టి యెడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఇట్టా ఎలుకకు పిల్లికి సంవాదం కొనసాగుతుండగానే తెల్లవారింది. అపుడు. 


క. _ తనతో గొందలు గుక్కలం। గొని యేతేరంగం గేలం గ్రూర కృపాణం 
బును భీకరభంగిగ వెస6। జనుదెంచెన్‌ మాల. డధికసంరంభమునన్‌. 219 


ప్రతిపదార్థం: తనతోన్‌= తనతోపాటు; కొందజు= కొంతమంది వేటగాళ్ళు; కుక్కలన్‌ కొని= వేటకుక్కలను తీసికొని; ఏతేరంగన్‌= 
రాగా; కేలన్‌= చేతిలో; (క్రూరకృపాణంబును= పదునుగల కత్తి; భీకరభంగిగన్‌= భయం గొలిపేటట్టుండగా; మాలండు= మాలవాడు; 
అధిక సంరంభమునన్‌= ఎంతో అడావుడిగా; వెసన్‌= వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: కొంతమంది వేటగాళ్ళు వేటకుక్కలను వెంట తీసుకొని తనతోరాగా మాలవాడు చేత కరకు కత్తి 
పట్టుకొని భయం పుట్టేటట్టు తొందరతొందరగా ఎంతో ఆటోపంగా వచ్చాడు. 
ఆ. పరిఘనాము. దైన పాపాత్ము.। గని భయ మడరఈ బిల్లి యిట్టు లనియె 

“నేమి సేయువాండ? నిదె వచ్చె జముదూత । వోలె సత్వరముగ మాలవాండు. 220 


ప్రతిపదార్దం: పరిఘ నాముండు+ఐన= పరిఘుడనే పేరుగల; పాపాత్మున్‌= పాపిఫ్టిని; కని= చూచి; భయము+అడరన్‌= భీతి 
ఎక్కువ కాగా; పిల్లి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నది; ఇంకన్‌= ఇంకా; ఏమిచేయువాండన్‌= ఏంచేసేది; జముదూత+పోలెన్‌= 
యముడి బంటువలె; మాలవాండు; సత్వరముగన్‌= వేగిరంగా; ఇదె వచ్చెన్‌= ఇదుగో వస్తున్నాడు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త13 


తాత్పర్యం: ఆతడిపేరు పరిఘుడు. ఈ పాపిస్టిని చూచిన పిల్లి 'యమకింకరుడివలె మాలవాడు ఇటే గబగబా 
వస్తున్నాడు. ఇంక నేను ఏం చేసేది?” అని మరింత భయపడసాగింది. 


క. అనిన విని 'యోడ కోడకు' ।; మనుచుం దెగ€ గొటికె వేగ మయ్యురి. బలితుం 
డనయము. జకితాత్ముండై । చనియెన్‌ రోమశుండు నవనిజముపైకి వెసన్‌. 221 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగానే విన్నవాడై; పలితుండు= ఆ ఎలుక; ఓడకు+ఓడకుము; అనుచున్‌= భయపడకుము 
భయపడకుము అంటూ; ఆ+ఉరిన్‌= ఆ ఉచ్చును; వేగము= చకచక; తెగన్‌ కొటికెన్‌= తుక్కుతుక్కుగా తెగిపోయేటట్లు కొరికింది; 
రోమశుడు= పిల్లి; అనయమున్‌= ఎంతో; చకిత+ఆత్ముండు+ఐ= కలవరపడ్డదై; అవనిజముపైకిన్‌= చెట్టుమీదికి; వెసన్‌= వడివడిగా; 
చనియెన్‌= పోయింది. 


తాత్పర్యం: ఎలుక అదంతావిన్నది. భయపడకుమని పిల్లితో చెప్పి చకచక ఉచ్చులు కొరికి తెంపేసింది. కలవరపడ్డ 
మనస్సుతో పిల్లి చకచక చెట్టుమీదకు ఎక్కింది. 


చ. ఎలుకయు బొక్కలోపలికి నేంగి ముదంబునం బొంచి చూడ సం 
కులముగ నేంగుదెంచి పరిఘుం దురి నుగ్గగు టెల్లం జూచి ని 
ప్పలతకు. జిత్తమెంతయు విషాదము వొంద6గ6 బోయె. బిల్లి య 
య్యెలుకకు నిట్లనుం జెవికి నింపగు రీతి నుదాత్త భంగిగన్‌. 222 


ప్రతిపదార్థం: ఎలుకయున్‌= ఎలుకా; బొక్కలోపలికిన్‌= కలుగులోకి; ఏంగి= వెళ్ళి; ముదంబునన్‌= సంతోషంగా; 
పొంచిచూడన్‌= దాగి ఉండి చూస్తుండగా; పరిఘుండు= ఆ మాలవాడు; సంకులముగన్‌= సందడిగా; ఏంగుదెంచి= వచ్చి; 
ఉరి= ఉచ్చు; ఎల్లన్‌+*నుగ్గగుటన్‌+చూచి= అంతా నజ్జు నజ్ఞు కావటం చూచి; నిష్టలతకున్‌= ప్రయోజనంలేకపోవటానికి; చిత్తము= 
మనస్సు; ఎంతయున్‌= ఎంతో; విషాదము+పొందంగన్‌= దుఃఖాన్ని పొందగా; పోయెన్‌= వెళ్ళిపోయాడు; పిల్లి; ఆ+ఎలుకకున్‌= 
ఆ ఎలుకతో; చెవికిన్‌ ఇంపగు రీతిన్‌= వినటానికి తియ్యగా ; ఉదాత్తభంగిగన్‌= గౌరవభావంతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
పలికింది. 


తాత్పర్యం: ఎలుక కలుగులోకి దూరి సంతోషపడుతూ తొంగిచూస్తుండగా పరిఘుడు ఎంతో సందడిచేస్తూ వచ్చాడు. 


ఉచ్చులన్నీ నుగ్గునుగ్గయి ఉండటం చూచాడు. ఫలం దక్కలేదని ఎంతో బాధపడ్డాడు. వెనుతిరిగి వెళ్ళాడు. అపుడు 
ఎలుకతో పిల్లి చెవి కింపైన మాటలను ఎంతో గౌరవభావంతో ఇట్లా మాట్లాడింది. 


ఆ. _ 'మేలుసేసి తగిన మిత్తునిం బడసి త । తృుచరితముల వచ్చు సుఖము లనుభ 

వింపం జూచుటుడిగి వేర్పడి యుండుట | యరయ నీతివిదుల తెరువుగాదు. 223 
ప్రతిపదార్థం: మేలు+చేసి= ఉపకారం చేసి; తగిన= తగ్గ; మిత్రునిన్‌+పడసి= స్నేహితుడిని పొంది; తద్‌ సుచరితములన్‌= 
ఆతడి మంచి నడవడికలచేత; వచ్చు సుఖములు= కలిగే సౌఖ్యాలు; అనుభవింపన్‌+చూచుట= సుఖించటం; ఉడిగి= మాని; 


వేర్పడి+ఉండుట= విడివడి ఉండటం; అరయన్‌= విచారించగా; నీతి విదుల= నీతి శాస్త్ర వేత్తల; తెరువు+కాదు= పద్దతి 
కాదు. 


తాత్పర్యం: “'మంచి ఉపకారం చేసి మంచి మిత్రుడిని సంపాదించుకొని అతడి నడతలవలన కలిగే సౌఖ్యాలు 
అనుభవించకుండా వేరువేరుగా ఉండటం నీతివేత్తల పద్దతి కాదు. 


త్త1డ శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. అనఘ! భయంబు నొందు టిది యారయ బేలందనంబు; నెమ్మిమై 
మును నను నమ్మి చెంది భయమోక్షణముం గని నాకు6 జాల మే 
లొనర(గ జేసి తీవు; దుది నుల్లమునం దగ విశ్వసింప కి 
ట్లునికి సుఖంబె? నాదుసిరి కుక్తుండ వయ్యెదు రమ్ము ప్రీతితోన్‌. 224 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడా!; భయంబున్‌= భయాన్ని; ఒందుట= పొందటం; ఇది; ఆరయన్‌= విచారించగా; 
బేలందనంబు= పిరికితనం; నెమ్మిమైన్‌= సంతోషంతో; మును= మునుపు; ననున్‌ నమ్మి= నన్ను నమ్ముకొని; చెంది= చేరి; 
భయమోక్షణమున్‌+కని= భయవిమోచనాన్ని పొంది; ఈవు= నీవు; నాకున్‌= నాకు; చాల మేలు= ఎంతో ఉపకారాన్ని; ఒనరంగన్‌= 
తగ్గట్టుగా; చేసితి= చేశావు; తుదిన్‌= చివరకు; ఉల్లమునన్‌= మనస్సునందు; తగన్‌= ఒప్పేటట్లు; విశ్వ్ససింపక= నమ్మక; ఇట్టు+ఉనికి= 
ఇట్లా ఉండటం; సుఖంబె?= సంతోషమా?; నాదు సిరికిన్‌= నా కలిమికి; ఉక్తుండవు= తగినవాడివి, యోగ్యుడవు; అయ్యెదు= 
అవుతావు; ప్రీతితోన్‌= (ప్రేమతో; రమ్ము= రావలసింది. 

తాత్పర్యం: 'ఓ పుణ్యాత్ముడా! భయం కలగటం అనేది ఆలోచిస్తే అది పిరికితనమే. సంతోషంగా ముందు నన్ను 
నమ్మి భయాన్ని పోగొట్టుకొని నాకు మేలు చేశావు. చివరకు నన్ను నమ్మకపోవటం సంతోషమేనా? నీవే నాకలిమిని 
అనుభవించదగ్గవాడవు. ప్రీతితో రమ్ము. 


క. _ బలవంతు లైన చుట్టం । బులు నేనును నీకు మేలు వొనరింపంగ ని 
మ్ముల మనుట యొప్పదే? నను€ । గలిసి మెలంగు; విడువు శంక64 గను మభిమతముల్‌.” 225 


ప్రతిపదార్థం: బలవంతులు+ఐన= ప్రబలులైన (ప్రసిద్దులైన); చుట్టంబులు= బంధువులు; నేనును= నేనుకూడా; నీకున్‌= నీకు; 
మేలు= ఉపకారం; ఒనరింప౦గన్‌= అందించగా; ఇమ్ములన్‌= చక్కగా; మనుట= బతకటం; ఒప్పదే= తగదా; ననున్‌= నన్ను; 
కలిసి= కూడి; మెలంగు= మసలుకొమ్ము; శంకన్‌= సంశయాన్ని; విడువు= వదలుకొమ్ము; అభిమతముల్‌= ఇష్టమైనవి; కనుము= 
పొందుము. 

తాత్పర్యం: బలవంతులైన చుట్టాలూ నేనూ నీకు మంచి చేస్తాం. నాతో కలిసి మెలసి ఉండుము. చక్కగా బ్రదుకుదాం. 
సందేహించకుము. నీ కోరికలన్నీ తీర్చుకొమ్ము. 


వ. అనిన విని యప్పలితుండు రోమశునితో 'నీ పలుకు లుచితంబులు; నా మాటలు విను' మని 
యిట్లనియె. 226 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; ఆ+పలితుండు= పలితుడనే ఆ ఎలుక; రోమశునితోన్‌= పిల్లితో; నీ పలుకులు= నీ 
మాటలు; ఉచితంబులు= న్యాయమైనవే; నా మాటలు= నా వచనాలు; వినుము+అని= ఆలకించుమని; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్పర్యం: ఎలుక పిల్లితో 'నీ వాక్కులు ఉచితమైనవే. నా మాటలు కూడా వినుము” అన్నది. 


చ. అరులను మిత్రులం దెలియ నారయు టెంతయు సూక్ష్మకృత్య మ 
వ్వెర వతి దుర్లభం; బరులు వీ రన నుండియు మిత్రభావముం 
బొరయుటయున్‌ సుహృజ్జనుల పోలికి గల్గియు శత్రుతాగుణ 
స్పురణ యొకప్పు సూపుటయు. జూతుము గాదె ధరిత్రి నెల్లెడన్‌. 227 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త్న115 


ప్రతిపదార్ధ్హం: అరులను= పగవాళ్ళను; మిత్రులన్‌= స్నేహితులను; తెలియన్‌+ఆరయుట= స్పష్టంగా కనుక్కొనటం; 
ఎంతయున్‌= ఎంతో; సూక్ష్మకృత్యము= అతి సూక్ష్మం అయినపని; ఆ+వెరవు= ఆ ఉపాయం; అతిదుర్లభంబు= పొందటం 
ఎంతో కష్టం; అరులు= పగవాళ్ళు; వీరు+అనన్‌+ఉండియున్‌= వీరే అనదగి ఉన్నా; మి(త్రభావమున్‌= స్నేహాన్ని; పొారయుటయున్‌= 
పొందటమూ; సుహృద్‌ జనుల పోలికి+కల్షియున్‌= మిదత్రులవలె ఉంటూ; శత్రుతాగుణ= పగవాడనే భావం; స్ఫురణమున్‌= 
తోచటమున్నూ; ఒకప్లు= ఎపుడైనా; చూపుటయున్‌= ప్రదర్శించటమున్నూ; ధరిత్రిన్‌= నేలమీద (లోకంలో); ఎల్ల+ఎడన్‌= అంతటా; 
చూతుము+కాదె!= చూస్తున్నాం కదా! 


తాత్పర్యం: “వీడు పగవాడు, వీడు నేస్తగాడని తెలిసికొనటం సూక్ష్మమైన విషయమే. ఆ నేర్పు అందరికీ లభించదు. 
శత్రువులు అనుకొన్నవారు మిత్రులవటం, మిత్రులనుకొన్నవారు శత్రువులవటం లోకంలో అంతటా చూస్తున్నాం 


కదా! 


వ. కావున నిన్ను! బెద్ద గదియుట గర్హంబు గాదు; నీవును మద్వశగతిం బొందుట6 జూచితేనియు నేమజంజన; 
దెట్లంటేని. 228 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నిన్నున్‌= నీ గురించి; పెద్ద+కదియుట= మరింత చేరువ అవటం; కర్ణంబు కాదు= తగిన 
పని కాదు; నీవును= నీవు కూడా; మత్‌+వశగతిన్‌+పొందుట= నాకు వశమై ఉండటం; చూచితేనియున్‌= చూస్తే; ఏమజన్‌+చనదు= 
అజా(గ్రత్తగా ఉండటం తగదు; ఎట్లంటేని= ఎట్టాగంటే. 


తాత్పర్యం: కాబట్టి నిన్ను చేరటం తగదు. నీవు నాకు లోబడి ఉండటం చూచి పరాకుపడటం కూడదు. 


క. _ బలవద్రిపులు ప్రయోజన । ములకై లోంబడుట గల్గు. బొలముల నేనుం 
గులు దీమంబుల పజ్జం ద । గిలి నెట్టన పట్టువడిన క్రియ జతురమతీ! 229 


ప్రతిపదార్థం: చతురమతీ!= బుద్దిమంతుడా!; పొలములన్‌= అడవులలో; ఏనుంగులు= ఏనుగులు; దీమంబుల పజ్జన్‌= వేటగాళ్ళు 
మచ్చిక చేసి ఉంచిన పశువుల వెంటపడి; తగిలి= చిక్కి; నెట్టన= వెంటనే; పట్టువడిన 'క్రియన్‌= దొరికిపోయినట్టు; బలవత్‌+రిపులు= 
బలవంతులైన శత్రువులు; [ప్రయోజనములకున్‌+ఐ= స్వార్థం కొరకు; లోంబడుట= వశమవటం; కల్లున్‌= జరుగుతుంది. 


తాత్పర్యం: అడవులలో ఏనుగులు వాటిని పట్టుకొనటంకొరకు ఉంచిన ఎరలవలన చిక్కుకొని లొంగినట్టు పగవాళ్ళు 
తమ స్వార్ధం కొద్దీ లోబడుతుంటారు. 


చ. అరియెడ మిత్రభావ మొక యప్పుడు కార్యము పొంటెం గల్గిన 
న్వెరవున6 బాము. బట్టునెడ నిక్కము నమ్మక దానివాతికిం 
గరము దొలంగ6 జేయునరు కర్ణము వట్టి చరించుటొప్పదే! 
పొరుగున నుండి నీకు హితముం దగ జేసెద నెప్తు పంచినన్‌. 230 


ప్రతిపదార్థం: కార్యము పొంటెన్‌= అవసరాల కొరకు; అరిఎడన్‌= పగవాళ్ళపట్ల; ఒక+అప్పుడు= ఒకసారి; మిత్రభావము= మి(త్రుడనే 
భావం; కల్గినన్‌= కలుగగా; పామున్‌ పట్టు+ఎడన్‌= పామును పట్టుకొనేటప్పుడు; నిక్కము= నిజంగా; నమ్మక= నమ్మకం లేకుండానే; 
దాని వాతికిన్‌= దాని నోటికి; కరము= చేయి; తొలంగన్‌+చేయు= తీసివేసే; నరుకర్ణము+పట్టి= మనుష్యుడి పనిననుసరించి; 
వెరవునన్‌= ఉపాయంతో; చరించుట= మెలగటం; ఒప్పదే?= తగదా?; పొరుగునన్‌= ఇరుగున (ప్రక్కన); ఉండి; ఎపుడు పంచినన్‌= 
ఎపుడు కోరినా; నీకున్‌= నీకు; హితమున్‌= మేలును; తగన్‌= ఒప్పిదంగా; చేసెదన్‌= చేస్తాను. 


416 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అవసరాన్నిబట్టి ఒకొక్కప్పుడు శత్రువు మిత్రుడుగా అనిపించవచ్చును. పామును పట్టుకొనేటప్తుడు 
దానిని నమ్మక దాని నోటినుండి చేయిని తొలగించే మనిషివలె ఉపాయంతో ఉండాలి. నీవు ఎప్పుడు కోరితే అపుడు 
నీ ప్రక్కనే ఉండి నీకు మేలు చేస్తాను. 


మ. విను! నీ కామిష మేను; నీ యెడం గదున్‌ విశ్వాసముం బూని చే 

రిన నీ చిత్త మొకప్పు డుద్గతవికారీభూతమై దుర్వినో 

దనహింసారుచి నొందు; నీ సుతసుహృద్దంధువ్రజంబేని మున్‌ 

నను. గన్నన్‌ వహియింప దాత్మం గరుణ; న్మన్నింపు మి ట్లుండెదన్‌. 231 
ప్రతిపదార్థం: విను= వినుము; ఏను= నేను; నీకున్‌= నీకు; ఆమిషము= మాంసాహారాన్ని; నీ+ఎడన్‌= నీ పట్ట; కడున్‌+విశాసమున్‌= 
ఎక్కువ నమ్మకాన్ని; పూని= పొంది; చేరినన్‌= చేరువగా ఉన్నట్టయితే; ఒకప్పుడు= ఎప్పుడైనా; నీ చిత్తము= నీ మనస్సు; ఉద్గత= 
బయటపడ్డ; వికారీ భూతమై= మార్పు చెందినదై; దుర్వినోదన= చెడ్డ ఆట అనే; హింసా= హింసయందు; రుచిన్‌= కోరికను; 
ఒందున్‌= పొందుతుంది; నీ సుత= నీ కొడుకుల; సుహృద్‌= నీ మిత్రుల; బంధు= నీ చుట్టాల; వ్రజంబు+ఏనిన్‌= సమూహమైనా; 
మున్‌= ముందే; ననున్‌+కన్నన్‌= నన్ను చూస్తే; సహియింపదు= ఓర్వలేదు; ఆత్మన్‌= మనస్సులో; కరుణన్‌= జాలితో; మన్నింపుము= 
అను[గ్రహించు; ఇట్టు= ఇపు డున్నట్టే; ఉండెదను= ఉంటాను. 
తాత్పర్యం: నేను నీకు మాంసాహారాన్ని. నిన్ను నమ్ముకొని నీతో చేరితే ఎపుడో ఒకప్తుడైనా ని మనస్సు మారవచ్చును. 
నాపై హింసాభావం కలగవచ్చును. నీ కొడుకులూ నీ స్నేహితులూ చుట్టాలూ నన్ను చూచి ఓర్చుకొనలేకపోవచ్చును. 
కాబట్టి నామీద కరుణ చూపి, ఆత్మలో మన్నించుము. నేనిట్లాగే ఉంటాను.” 


వ. అని యంత నిలువక. 232 
తాత్పర్యం: అని పలికి, అంతటితో ఆగక - (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  “బలుపుటురిం జిక్కిపేరా । కలితో రేయెల్ల నున్నకతమున నీకుం 
జలిది వలసి పిలిచెద; విటు ।; వలయునె? నీ పలుకు నమ్మి వత్తునె చేరన్‌? 233 


ప్రతిపదార్హం: బలుపుటురిన్‌= గట్టి ఉచ్చుల్లో; చిక్కి= చిక్కుకొని; పేరాకలితోన్‌= నకనకలాడే ఆకలితో; రేయి+ఎల్లన్‌= రాత్రంతా; 
ఉన్న కతమునన్‌= ఉన్న కారణంచేత; నీకున్‌= నీకు; చలిది= చద్ది బువ్వ; వలసి= కావలసి; పిలిచెదవు= పిలుస్తున్నావు; 
ఇటు+వలయునె?= ఇది నీకు తగినదేనా?; నీ పలుకు= నీ మాట; నమ్మి= నమ్ముకొని; చేరన్‌ వత్తునె?= దరి చేరుతానా? 
తాత్పర్యం: “రాత్రల్లా గట్టి ఉచ్చులో చిక్కుకొని నకనకలాడుతున్నావు. నీకు చద్దితిండి అవసరమై పిలుస్తున్నావు. 
ఇది నీకు తగునా? నీ మాట నమ్మి నీ దగ్గరకు వస్తానా?” 


ఆ. అనుడు '“నిట్టు దలంప నగునె మత్రాణ ర । క్షకుండ వైన నిన్ను శత్రుం గాంగ 
దలంతునే? కృతజ్ఞతయుం బౌరుషంబును । గలుగ నేను వెజివ వలవ దనఘ!” 234 


ప్రతిపదార్హం: అనుడున్‌= అనగానే; అనఘ!= పవిషత్రుడా! ఇట్టు= ఈ విధంగా; తలంపన్‌+అగునె?= ఆలోచించటం తగునా?; 
కృతజ్ఞతయున్‌= చేసిన మేలు మరచిపోకుండటం; పౌరుషంబును కలుగన్‌= మగతనం కలిగి ఉండగా; ఏను= నేను; మత్రాణ 
రక్షకుండవు+ఐన= నా ప్రాణాన్ని కాపాడిన; నిన్నున్‌= నిన్ను; శత్రున్‌+కాగన్‌= పగవాడిగా; తలంతునే?= భావిస్తానా?; వెజవ వలదు= 
భయపడవద్దు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్త17 


తాత్పర్యం: అనగానే పిల్లి 'ఓ పాపరహితుడా! ఈ విధంగా ఆలోచించటం తగదు. నీవు చేసిన మేలును 
మరిచిపోయేవాడిని కాను నేను. పౌరుషం కృతజ్ఞతా కలిగిన వాడిని. నా ప్రాణాన్ని కాపాడిన నిన్ను విరోధిగా భావిస్తానా? 
భయపడకుము”. 
వ. అనిన రోమశునకు. బలితుం డిట్లనియె. 235 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; రోమశునకున్‌= పిల్లికి; పలితుండు= ఎలుక; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తాత్పర్యం: అది విన్న ఎలుక పిలితో ఈ విధంగా అంది. 

ధ్‌ 


క. నీ వలన నేను బ్రదికితి; । నీవును నాకతన మాలనికి నగపడవై; 
తీ విధమున గల్గు సుహృ । ద్ధావము చాలు; నిను6 జేరం దగ దిట మీ6దన్‌. 236 


ప్రతిపదార్థం: నీ వలనన్‌= నీవలన; ఏను= నేను; బ్రదికితిన్‌= ఉసురుతో ఉన్నాను; నీవును= నీవు కూడా; నాకతనన్‌= నా మూలంగా; 
మాలనికిన్‌= మాలవాడికి; అగపడవు+ఐతి(వి)= కంటబడకపోతివి; ఈ విధమునన్‌= ఈ రీతిగా; కల్ల్గు= పొందిన; సుహృద్భావము= 
మైత్రి; చాలున్‌= చాలు; ఇటమీందన్‌= ఇక మీదట; నినున్‌= నిన్ను; చేరన్‌+తగదు= సమీపించటం ఒప్పదు. 

తాత్పర్యం: “నీ వలన నేనూ (బతికాను. నా వలన నీవూ మాలవాడి కంటబడలేదు. ఈ పాటి స్నేహం చాలును. 
ఇక ముందు నీ దగ్గరకు రాకూడదు. 


వ. ఇవ్విధంబునకు శుక్రవాక్యంబులుం గల; వాకర్ణింపుము. 237 
ప్రతిపదార్హం: -ఈ+విధమునకున్‌= ఈ పద్దతికి; శుక్రవాక్యంబులున్‌= శుక్రాచార్యుడి వచనాలు; కలవు= ఉన్నాయి; ఆకర్షింపుము= 
వినుము. 

తాత్పర్యం: -ఈ విధానానికి శు[క్రవాక్యాలు ఉన్నాయి. వినుము. 


క. _ బలవంతు. డైన శత్రుని ।; వలన బ్రయోజనము గలిగి వలను కలిమి€ దా 
గలిసియు నది గడచనంగాం । దొలంగ వలయు; నమ్మెనేని దుదిం గీడొలయున్‌. 238 


ప్రతిపదార్థం: బలవంతుండు+ఐన= మంచి సత్తువగల; శత్రునివలనన్‌= పగవాడివలన; ప్రయోజనము= లాభం; కలిగి= ఉండి; 
వలను కలిమిన్‌= ఆనుకూల్యం కలిగి ఉండటం వలన; తాన్‌+కలిసియున్‌= తను కలిసి ఉన్నా; అది కడచనంగాన్‌= అది దాటి 
పోగానే; తొలంగవలయున్‌= తప్పుకొనాలి; నమ్మెన్‌+ఏనిన్‌= నమ్మితే; తుదిన్‌= చిట్టచివరకు; కీడు= విపత్తును; ఒలయున్‌= 
పొందుతాడు. 

తాత్పర్యం: బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా ఆ అవసరం తీరగానే అతడి స్నేహాన్ని 
వదలుకొనాలి. ఒకవేళ నమ్మితే కడకు ఆపద పాలవక తప్పదు. 


ఆ. _ నమ్మందగనివారి నమ్మక యున్నది, । తగిన వారి నైనం దద్ద నమ్మి 
యుండ దగదు; తన్ను నొరులు నమ్మెడు నట్ల |; యుండి యొరుల నమ్మకునికి నీతి. 239 


ప్రతిపదార్హం: నమ్మన్‌ తగనివారిన్‌= నమ్మకూడని వారిని; నమ్మక+ఉన్నది= నమ్మకుండా ఉండాలి; తగినవారిని+ఐనన్‌= 
నమ్మదగ్గ వారినైనా; తద్ద= పెద్దగా; నమ్మి+ఉండన్‌ తగదు= నమ్మి ఉండకూడదు; తన్నున్‌= తనను; ఒరులు= 


418 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పరాయివాళ్ళు; నమ్మెడు+అట్ల= నమ్మేటట్టు; ఉండి; ఒరులన్‌= ఇతరులను; నమ్మక+ఉనికి= తాను నమ్మకుండా ఉండటం; 
నీతి= ధర్మం. 

తాత్పర్యం: నమ్మతగని వాళ్ళను నమ్మనేకూడదు. నమ్మదగ్గవాళ్ళనైనా తగినంతగానే నమ్మాలి. ఇతరులు తనను 
నమ్మేటట్టు నడుచుకొంటూనే తాను వాళ్ళను నమ్మకపోవటం నీతి. 

వ. _ ఇట్టిద బ్రదుకుందెరు వగుటం జేసి. 240 
ప్రతిపదార్థం: ఇట్టిద= ఇట్టాంటిదే; 'బ్రదుకుందెరువు+అగుటన్‌+చేసి= జీవనోపాయం అవటం వలన. 


తాత్పర్యం: ఇట్ట్లాంటిదే బ్రతికే మార్గం అవటం వలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నినుబోంట్లను నమ్మక యే । నును బ్రదికెద; ననఘ! నీవునుం గని చండా 
లుని యట్టివారి మాయలు । నిను€ బొందక యుండ బ్రదుకు; నెటి. బొ మ్మింకన్‌. 241 


ప్రతిపదార్దం: నిను బోంట్లను= నీ బోటివాళ్ళను; నమ్మక= విశ్వసించక; ఏనును= నేనూ; బ్రదికెదన్‌= జీవిస్తాను; అనఘ!= పాపం 
తాకనివాడా!; నీవునున్‌= నీవూ; కని= చూచి; చండాలుని అట్టివారి మాయలు= మాలవాడివంటి వాళ్ళ మోసాలు; నినున్‌+పొందక= 
నీకు కలుగకుండా; నెటిన్‌= నిండుగా; బ్రదుకు= జీవించుము; ఇంకన్‌= ఇక; పొము = వెళ్ళుము. 


తాత్పర్యం: నీవంటి వారిని నమ శకుండానే నేనూ బ్రతుకుతాను. నీవు మాలవాడివంటి వారి మాయలలో పడకుండా 
నిండైన బ్రతుకు బ్రతుకుము. ఇక వెళ్ళుము”. 
క. _ అనిన విని సిగ్గుపడి తన । చనుచోటికిం జనియె. బిల్లి; సమ్మతి. బలితుం 

డును వేజొక తగులాంగకు€। జని సముచిత వర్తనమున సౌఖ్యము. బొందెన్‌. 242 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; పిల్లి; సిగ్గుపడి= లజ్జ్ఞపడి; తన చనుచోటికిన్‌= తానుండే తావుకు; సమ ]తిన్‌= 
అనుమతితో; చనియెన్‌= వెళ్ళినది; పలితుండును= ఎలుకా; వేచొక= మరొక; తగులాంగకున్‌= తగినట్టి కలుగులోకి; చని= దూరి; 
సముచిత వర్తనమునన్‌= యోగ్యమైన నడవడితో; సౌఖ్యమున్‌= సుఖాన్ని; పొందెన్‌= పొందింది. 


తాత్పర్యం: అని ఎలుక అనగానే పిల్లి చాల సిగ్గుపడి, ఎలుక అనుమతి తీసికొని తన చోటుకు తాను పోయింది. 
ఎలుక కూడా మరొక కలుగులోకి దూరి తన చక్కని నడవడితో సౌఖ్యాన్ని పొందింది. 


క. _ బలు పగఅ వలని యాపద । దలంగుటకును రిపుని హీనతరు నైనం దనుం 
గలిపికొని బ్రదుకుటకు ని ।; య్యెలుకయు. బిల్లియును వెరవు లెటింగించె. దగన్‌.” 243 


ప్రతిపదార్థం: బలు పగజణవలని= బలంగల పగవారివలన కలిగే; ఆపద= విపత్తు; తొలంగుటకును= తొలగటానికీ; హీన తరున్‌ 
రిపుని+ఐనన్‌= అల్పుడైన శత్రువునైనా; తనున్‌= తాను; కలిపికొని= చేర్చుకొని; బ్రదుకుటకున్‌= జీవించటానికి; ఈ ఎలుకయున్‌= 
ఈ ఎలుకా; పిల్లియును= పిల్లీ; తగన్‌= ఒప్పేటట్టు; వెరవులు= ఉపాయాలు; ఎటింించెన్‌= తెలిపాయి. 


తాత్పర్యం: బలంగల శత్రువులవలన కలిగే ఆపదలను తొలగించుకొనటానికీ అల్పుడైన శ్యత్రువునైనా తనతో 
కలుపుకొని జీవించటానికి తగిన ఉపాయాన్ని ఎలుకా పిల్టీ తెలిపాయి”. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్త[0 


వ. అనిన విని కొంతేయాగ్రజుండు శాంతనవునితో 'నెవ్వనియెడ విశ్వసింపకున్నం జిత్తంబునకు విశ్రామంబు 
గల్గదు; విశ్వసించిన దురితంబులు దొడరు నట్లగుటంజేసి విశ్వసించుటయు విశ్వసింపకయుండుటయు 
నను రెంటిలోననుం బరమకర్తవ్యం బెయ్యదియో నిశ్హయింప నేర ననుటయు నమ్మహీపతి కమ్మహాత్ముం 
డిట్లనియె 'నీ యర్ధంబు” దేటపజుచునట్టి యితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. 244 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; కౌంతేయ+అ(గ్రజుండు= ధర్మరాజు; శాంతనవునితోన్‌= భీష్ముడితో; ఎవ్వనిఎడన్‌= ఎవడి 
పట్టనైనా; విశ్వసింపక+ఉన్నన్‌= నమ్మక ఉంటే; చిత్తంబునకున్‌= మనస్సుకు; విశ్రమంబు= ఊరట; కల్గదు= ప్రాప్తించదు; 
విశ్వసించినన్‌= నమ్మితే; దురితంబులు= పాపాలు; తొడరున్‌= కలుగుతాయి; అట్టు+అగుటన్‌+చేసి= అట్టా అవటంవలన; 
విశ్వసించుటయున్‌= నమ్మటం; విశ్వసింపక+ఉండుటయున్‌= నమ్మకపోవటం; అను రెంటిలోననున్‌= అనే రెంటిలోపలా; పరమ 
కర్తవ్యంబు= ఎక్కువ చేయతగ్గది; ఏ+అది+ఓ= ఏదో; నిశ్చయించనేరను= నిర్షయించలేను; అనుటయున్‌= అనగానే; 
ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుకు; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఈ అర్థంబున్‌= 
ఈ విధానాన్ని; తేటపణుచు+అట్టి= తెల్లంజేసేటి; ఇతిహాసంబు= పూర్వ కథ; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= ఆలకించుము. 
తాత్పర్యం: అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు ఇట్టా అడిగాడు. 'ఎవడినీ నమ్మకపోతే మనస్సుకు ఊరట 
కలుగదు. నమ్మితే పాపాలు సంభవిస్తాయి. నమ్మటం, నమ్మకపోవటం అనే రెంటిలో ఏది ముఖ్యంగా ఆచరించ 
తగ్గదో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను" అనగానే భీష్ముడు ఈ విషయాన్ని తేటపరిచే కథ ఒకటి విను 
చెప్పుతాను” అన్నాడు. 


బ్రహ్మదత్తునితో. బూజని యను శకుని కైన సంవాద ప్రకారము (సం. 12-137-4 5) 


రూ 


బ్రహ్మదత్తుం డనం బరంగిన నరపతి । నగర బూజని యను నామ మొప్ప 

జతురభాషిణి యొక్క శారిక వర్తించు । నది పిల్లం బెట్టి యింపారుపండ్లు 

దెచ్చి యర్శిలి దాని కిచ్చుచో మేలేటి ।; యధిపపుత్తున కిచ్చు; నందు. గొన్ని 
ఆజా లు 

వాండును మచ్చిక వచ్చి యప్పిల్లతో.। జర్లాటమాడుచు సంచరించు; 


ఆ. _ నొక్కనాండు దాది యొద్ద లేకుండ న । ద్దారకుండు పిల్లతల నొగిల్చి 
చంపె; దాని తల్లి సనుదెంచి కని మది । నిట్టులనియె శోక మెసక మెసంగ. 245 


ప్రతిపదార్దం: బ్రహ్మదత్తుండు+అనన్‌= బ్రహ్మదత్తు డనే పేరుతో; పరంిన= ఒప్పేటటువంటి; నరపతి నగరన్‌= రాజు పట్నంలో; 
పూజని అనునామము= పూజని అనే పేరు; ఒప్పన్‌= ఒప్తుతుండగా; చతుర భాషిణి= ఇంపుగా మాట్టాడే; ఒక్క శారిక= ఒక 
గోరువంక; వర్తించున్‌= ఉండేది; అది= ఆ గోరువంక; పిల్లన్‌+పెట్టి= పిల్లను కని (పెట్టి; ఇంపారు పండ్లు= తీయటి పండ్లను; 
తెచ్చి= తీసికొనివచ్చి; అర్మిలిన్‌= (ప్రేమతో; దానికిన్‌= తన పిల్లకు; ఇచ్చుచోన్‌= పెట్టేటప్పుడు; అందున్‌ కొన్ని= ఆ పళ్ళల్లో కొన్నింటిని; 
మేలు+ఏజీ= మంచివి ఎంచి; అధిప పుత్రునకున్‌= బ్రహ్మదత్తుడి కొడుకుకి; ఇచ్చున్‌= పెట్టుతూ ఉండేది; వాండును= ఆ 
రాజకుమారుడు; మచ్చికన్‌ వచ్చి= చనువుగా వచ్చి; ఆ పిల్లతోన్‌= ఆ గోరువంక పిల్లతో; చర్జాటము ఆడుచున్‌= విలాసంగా 
ఆడుతూ; సంచరించున్‌= తిరుగుతుండేవాడు; ఒక్కనాండు= ఒక రోజున; దాది= దాసి; ఒద్దలేకుండన్‌= దగ్గర లేనప్పుడు; 
ఆ+దారకుండు= ఆ పిల్లవాడు; పిల్ల తలన్‌= గోరువంక పిల్ల తలకాయను; నొగిల్ఫి= పగులగొట్టి; చంపెన్‌= ప్రాణాలు తీశాడు; 
దానితల్లి= ఆ పిల్ల తల్లి పూజని; చనుదెంచి= వచ్చి; కని= చూచి; మదిన్‌= మనసులో; శోకము= ఏడుపు; ఎసకమెసంగన్‌= ఎక్కువ 
అవగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


420 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఒకప్పుడు బ్రహ్మదత్తు డనే రాజు ఉండేవాడు. అతడి పట్టణంలో పూజని అనే గోరువంక ఉండేది. 
అది మంచి మాటకారి. అది ఒక పిల్లను పెట్టింది. ఆ పిల్లకు ప్రతిదినం తీయటి పళ్ళను తెచ్చి పెట్టేది. వాటిల్లో 
ధా యు ౧ యు 0౧ 

మంచివి ఎంచి రాజుకొడుకుకీ పెట్టేది. వాడూ ఆ పిల్లను మచ్చిక చేసికొని ఆడుకొనేవాడు. ఒకనాడు ఆ పిల్లవాడు 
దాది దగ్గరలేనప్పుడు ఆ పిట్ల పిల తలను పగులగాట్లి చంపాడు. కాసేపటికి ఆ పిల తలి పూజని వచ్చి చూచి 

రి యు ళా యు ్రన్ల 0 
విలవిలలాడింది. పెద్లపెట్లున వాపోతూ ఇట్లా అన్నది. 

లు యు 0౧ 

తే. “అకట! కూడి మెలంగి యే మొకటి యైన । నర్ది నిదియును దానును ననుభవించు. 

బట్టి యాడుచునుండు నిప్పాపజాతి ।; పడుచు సంపునె యిటు దీని మిడుకమిడుక. 246 
ప్రతిపదార్హం: అకట!= అయ్యో; కూడి మెలంగి= కలసి తిరిగి; ఏమి+ఒక్కటి+ఐనన్‌= ఏ వస్తువు ఒక్కటిపెట్టినా; ఆర్ధిన్‌= కోరికచేత; 
ఇదియును= ఈ గోరువంక పిల్టాః తానునున్‌= తానూ (రాచబిడ్డా); అనుభవించున్‌= తింటూ ఉండేవాళ్ళు; పట్టి= పట్టుకొని; 
ఆడుచున్‌+ఉండున్‌= ఆటలాడుతూ ఉండేవాడు; ఈ+పాపజాతిపడుచు= పాపం చేసే రాచకులానికి చెందిన ఈ పిల్లవాడు; దీనిన్‌= 
ఈ నా పిల్లను; మిడుక మిడుకన్‌= సంచరిస్తుండగా; ఇటు+చంపునె?= ఇట్లా చంపుతాడా? 
తాత్పర్యం: “అయ్యో! నాపిల్దా, ఆ రాచబిడ్డా కలసి మెలసి తిరిగేవాళ్ళు. ఏది పెట్టినా అరమరికలు లేకుండా తినేవాళ్ళు. 
ఆడుకొనేవాళ్ళు. అయినా ఈ పాపినా పిల్లను పొట్టనపెట్టుకున్నాడు. 


ఆ. రాచకొడుకుగాండె రాచవారికి నేటి; పరిచయంబు వేగ కరుణ విడుచు 
హితవు మజచు రాజు లెందు నమ్మికకు€ బా । త్రములె సమదమతులు క్రర్యరతులు 247 


ప్రతిపదార్హం: రాచకొడుకు+కాండె= రాజుకొడుకు గదా; రాచవారికిన్‌= రాజులకు; పరిచయంబులు= స్నేహం; ఏటి= ఎట్లాంటిది; 
వేగన్‌= తొందరగా; కరుణన్‌= జాలిని; విడుచున్‌= వదలుతారు; హితవు= మేలును; మజుచున్‌= మరచినట్టి; సమదమతులు= 
గర్వపోతులు; 'క్రార్యరతులు= కఠినాత్ములు (అయిన); రాజులు; ఎందును= ఎపుడూ; నమ్మికకున్‌= నమ్మటానికి; పా(త్రములె!= 
తగినవారా! 

తాత్పర్యం: రాచబిడ్డ కదా! రాజులకు స్నేహం ఎక్కడిది? వాళ్ళకు జాలి ఉండదు. చేసిన మేలు మరచిపోతారు. 
గర్వపోతులు. కఠినులు, నమ్మదగ్గవారు కారు. 


వ. అని నిందించి. 248 
తాత్పర్యం: అని దూషించి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క _ ఈపగ దీర్దైదనంచుం | గోపంబున రాజు కొడుకు గ్రుడ్దులు రెండుం 

బోపడునట్లుగ గోళ్ళన్‌ | వే పెటికి రయమున గగనవీథికి నెగసెన్‌. 249 
ప్రతిపదార్థం: ఈ పగ= ఈ కచ్చను; తీర్చెదను+అంచున్‌= తీర్చుకొంటాను అంటూ; కోపంబునన్‌= కోపంతో; రాజుకొడుకు= 
రాజకుమారుడి; (గ్రుడ్డులు= కంటి గుడ్డు; రెండున్‌= రెండూ; పోపడునట్టుగన్‌= పోయేటట్టు; గోళ్ళన్‌= గోళ్ళతో; వే పెటికి= చప్పున 
ఊడబీకి; రయమునన్‌= వేగంగా; గగనవీథికిన్‌= ఆకాశంలోకి; ఎగసెన్‌= ఎగిరిపోయింది. 
తాత్పర్యం: ఈ పగను తీర్చుకొంటాను” అంటూ ఆ గోరువంక తన గోళ్ళతో రాజకుమారుడి రెండు కళ్ళూ 
ఊడబెరికింది. ఎంతో వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 421 


న. ఎగసి యచ్చోట నిలిచి బ్రహ్మదత్తుండు విన నిట్లనియె. 250 


ప్రతిపదార్హం: ఎగసి= ఎగిరి; ఆ+చోటన్‌= ఆకాశంలో; నిలిచి= ఉండి; బ్రహ్మదత్తుండు= బ్రహ్మదత్తుడు; వినన్‌= వినేటట్టు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఆకాశంలోకి ఎగిరి అక్కడినుండి బ్రహ్మదత్తుడు వినేటట్టు ఈ విధంగా పలికింది. 


క.  '*చేసి నఘము; దత్పలముం । జేసేతం గుడిచె. గాని శిశువు నెడన్‌ నా 

చేసిన క్రౌర్యము లే; దే జేసితి మా; జొండు గీడు సెందదు నన్నున్‌.' 251 
ప్రతిపదార్హం: (నీ బిడ్డ) అఘము= పాపం; చేసెన్‌= చేశాడు; తత్పలమున్‌= ఆ పాప ఫలాన్ని; చేసేతన్‌= స్వయంగా; కుడిచెన్‌= 
అనుభవించాడు; కాని= అంతేకాని; శిశువు+ఎడన్‌= పిల్లవాడి పట్ట; నా చేసిన= నేను కోరి చేసిన; 'క్రార్యము లేదు= (క్రూరత్వం 
లేదు; ఏన్‌= నేను; మాజు= నా బిడ్డను చంపినందుకు బదులుగా; చేసితిన్‌= చేశాను; ఒండు కీడు= మరే పాపం; నన్నున్‌ చెందదు= 
నన్ను పొందదు. 


తాత్పర్యం: “రాజా! నీ బిడ్డ నా బిడ్డను చేజేతులా చంపివేశాడు. దాని ఫలితంగానే కళ్ళు పోగొట్టుకున్నాడు. 
అంతేకాని నీ కొడుకు పట్ట నేను ఏమీ [క్రూరంగా నడచుకొనలేదు. చేసిన దానికి ప్రతీకారం చేశాను. నన్ను 
ఏ పాపం అంటదు. 
చ. అనవుడు బ్రహ్మదత్తుం 'డది యట్టిద; నీ దెసం గీడు లేదు; నీ 

చనుటకు నా మనం బతివిషాదము. బొందెడు. దొంటి యట్ల నె 

మ్మిన నిలు 'మన్నః బూజని” శమించునె యొండొరుచేత బడ్డ యీ 

పెనుపగ నొంచి మాటపస బేల్పడి క్రమ్మజం జేరు టొప్పునే” 252 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; (బ్రహ్మదత్తుండు; అది= నీవు చెప్పింది; అట్టిద= అట్టాంటిదే; నీ దెసన్‌= నీవైపు; కీడు 
లేదు= పాపం లేదు; నీ చనుటకున్‌= నీవు వెళ్ళటానికి; నా మనంబు= నా మనస్సు; అతివిషాదమున్‌= ఎంతో దుఃఖాన్ని; 
ఒందెడున్‌= పొందుతున్నది; తొంటి+అట్ట= మునుపటివలెనే; నెమ్మిన్‌+అ= మిత్రభావంతోనే; నిలుము= ఉండుము; అన్నన్‌= 
అనగానే; పూజని= గోరువంక; ఒండొరు చేతన్‌= ఒకళ్ళ నాకళ్ళం; నాంచి= నొప్పించుకొని; పడ్డ= అనుభవించిన; ఈ+పెనుపగ= 
ఈ పెద్ద పగ పోతుందా; మాటపసన్‌= మాటలనేర్పుతో; బేల్పడి= మోసపోయి; [క్రమ్మణన్‌= తిరిగి; చేరుట= కలిసి ఉండటం; 
ఒప్పునే?= తగుతుందా? 
తాత్పర్యం: అని పూజని చెప్పగానే రాజు “నీవు అన్నది నిజమే ఈ విషయంగా నీ దోషం ఏమీ లేదు. కాని, నీవు 
వెళ్ళిపోవటం మాత్రం నా మనస్సుకు ఎంతో బాధగా ఉన్నది. కనుక వెనకటివలెనే స్నేహంగా ఇక్కడే ఉండు” మన్నాడు. 
దానికి గోరువంక తిరిగి ఈ విధంగా అన్నది. “ఒకరి నొకరం నొప్పించుకొన్న -ఈ పెనుపగ తేలికగా చల్చారిపోదు. 
అయినా నీ కమ్మని మాటలలో పడి మోసపోయి మళ్ళీకలసి ఉండటం తగినది కాదు. 


వ. అనిన విని యతండు. 253 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అతండు= (బ్రహ్మదత్తుడు. 


తాత్పర్యం: అది విన్న (బబ్రహ్మదత్తుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


శ్త22 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. “చేసిన దానికి మాజుగ.€। జేసిన బగయంతతోడం. జెడు€. గాక గుణుల్‌ 
డాసిన నమ్మేలు విడిచి; దోసము. బట్టుదురె యెట్టి తుచ్చులు( జతురా! 254 


ప్రతిపదార్థం: చతురా!= నేర్చరీ!; చేసిన దానికిన్‌= నా బిడ్డ చేసిన కీడుకు; మాయుగన్‌+చేసినన్‌= బదులుగా చేసిన; పగ= 
కచ్చ; అంతతోడన్‌= అంతటితోనే; చెడున్‌+కాక= తీరిపోతుంది కాక; ఎట్టి తుచ్చులున్‌= ఎలాంటి నీచులైనా; గుణుల్‌= 
బుద్దిమంతులు మంచివాళ్ళు; డాసినన్‌= చేరువైతే; ఆ మేలు విడిచి=ి ఆ ఉపకారాన్ని వదలిపెట్టి; దోసమున్‌= తప్పును; 
పట్టుదురే?= మోపుతారా? 

తాత్పర్యం: 'నా బిడ్డ చేసినదానికి ప్రతిగా నీవు కనుగుడ్డు పీకావు. ఆ పగ అంతటితో తీరిపోతున్నది. ఎట్టాంటి 
నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతుల మేలును మరచి నింద మోపుతారా!' 


వ. అనిన నతనికి శారిక యిట్లనియె. 255 
ప్రతిపదార్హం: అనినన్‌= అనగానే; అతనికిన్‌= అతడితో; శారిక= పూజని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తాత్పర్యం: అని అనగా బ్రహ్మదత్తుడితో శారిక ఇట్లా అన్నది. 
క.  '“నెయ్యము సెడినను మాటల । తియ్యందనము వట్టి పగ మదిన్‌ మజిచిన జా 

వయ్యెం జేటయ్యె గలంక । యయ్యె నొకటి మూండుంగాక యది మే లగునే? 256 


ప్రతిపదార్దం: నెయ్యము= స్నేహం; చెడినను= చెడిపోయినా; మాటల= పలుకులలోని; తియ్యందనము+పట్టి= మాధుర్యాన్నిబట్టి; 
పగ= వైరం; మదిన్‌= మనస్సులో; మజచినన్‌= మరచిపోతే; చావు+అయ్యెన్‌= చావు కలుగుతుంది; చేటు+అయ్యెన్‌= కీడు 
మూడుతుంది; కలంక+అయ్యెన్‌= కలవరం పుడుతుంది; ఒకటి= వీటిల్లో ఒకటి; మూండున్‌+కాక= కలగవచ్చుకాక; అది= అట్టా 
కలగటం; మేలు+అగునే?= మంచిది అవుతుందా? 


తాత్పర్యం: “స్నేహం చెడిపోయినా తియ్యటి మాటలలో పడిపోయి ఆ పగను మర్చిపోవచ్చును. కాని, దానివలన 
చావు కలుగవచ్చును, కలత పుట్టవచ్చును, కీడు పొందవచ్చును. అంతే కాని మంచి జరగదు. 


ఆ. వినుము! నేల దోంచికొనినను దాయాదు । లైన మాట మాటకేని నాండు 
వారి యెడను గీడు వారక చేసినం। బగ జనించు నిట్లు భంగు లైదు. 257 


ప్రతిపదార్దం: వినుము= వినుము; నేల దోంచికొనినను= భూమిని కాజేయాలనుకొన్నా; దాయాదులు+ఐనన్‌= జ్ఞాతుల (ఆస్తిలో 
పాలుపంచుకొనే అధికారం ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు) వల్లనైనా; మాటకున్‌ మాటకున్‌+ఏనిన్‌= మాటామాట వచ్చినా; ఆండువారి 
యెడను= ఆడవారివల్లనైనా; కీడు= చెడు; వారకచేసినన్‌= విడవకుండా చేసినా; పగ= వైరం; జనించున్‌= పుట్టుతుంది; ఇట్టు= 
ఇటువంటి పగ; ఐదు భంగులు= అయిదు విధాలు. 


తాత్పర్యం: భూమి దురాాకమణంవలన, దాయాదులవలన, ఆడవారివలన, మాటమాటవచ్చినందువలన, అడ్డూ 
ఆపూ లేని చెడు తలపెట్టటంవలన పగ పుట్టుతుంది. ఇట్లా ఇది అయిదు తీరులు. 


ఆ పగయుం గల్లెనేని పాయునె గూఢమై | మాన నగ్నియున్న మాడ్కి నుండు€ 
గాన నమ్మి బేల కాలాంతరంబున । నైన జెడును సందియంబు వలదు. 258 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 423 


ప్రతిపదార్హం: పగయున్‌= విరోధం; కల్లెన్‌+ఏని= కలిగితే; పాయునె?= పోతుందా?; మ్రానన్‌= చెట్టులో; అన్ని= నిప్పు; గూఢమై 
ఉన్నమాడ్కిన్‌= దాగి ఉన్నట్టుగా; ఉండున్‌= పగ ఉంటుంది; కానన్‌= కాబట్టి; నమ్మి= నమ్ముకొని; బేల= తెలివి తక్కువవాడు; 
కాలాంతరంబునన్‌+ఐనన్‌= కొంతకాలం దాటిపోయాక అయినా; చెడును= చెడిపోతాడు (నళిస్తాడు); సందియంబు= సందేహం; వలదు= 
వద్దు. 

తాత్పర్యం: పగ పుట్టాక ఒక పట్టాన పోదు. ఇది చెట్టులో దాగి ఉండే నిప్తువలె మనస్సులో దాగి ఉంటుంది. 
కాబట్టి నమ్ముకొన్న వెర్రివాడు ఎప్పటికైనా చెడిపోతాడు. ఇందులో ఏమీ సందేహం లేదు. 


క. జననీ జనక సహోదర । తనూభవుల సఖుల నమ్మం దగ దనినను నె 

మనమున. బగ గలవారలఈ । జనునే నమ్మంగ విడువు చతురవచనముల్‌. 259 
ప్రతిపదార్థం: జననీ= తల్లినీ; జనక= తండ్రినీ; సహోదర= తోడబుట్టిన వారినీ; తనూభవులన్‌= పిల్లలనూ; సఖులన్‌= నేస్తగాళ్ళనూ; 
నమ్మన్‌+తగదు= నమ్ముకొనకూడదు; అనినను= అని నీతి శాస్తం అంటూ ఉంటే; నెమ్మనమునన్‌= నిండు మనస్సుతో; పగ 
కలవారలన్‌= విరోధులను; నమ్మంగన్‌ చనునే?= విశ్వసించవచ్చునా?; చతుర వచనముల్‌= నేర్పు మాటలను; విడువు= 
మానుకొమ్ము. 
తాత్పర్యం: కన్న తల్లిదం[డ్రులను, తోడబుట్టినవాళ్ళను, కన్న సంతానాన్నీ, స్నేహితులనూ నమ్మకూడదు 
అంటున్నది నీతిశాస్త్రం. కనుక, మనస్సు నిండా పగపెట్టుకొన్నవాళ్ళను నమ్మవచ్చునా? ఇక నీ చతురోక్తులు 
చాలించుము” 
వ.  అనుటయు బ్రహ్మదత్తుం డిట్లనియె. 260 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; బ్రహ్మదత్తుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అనగానే బ్రహ్మదత్తుడు ఈ విధంగా అన్నాడు. 


క.  'కాలవశంబునం. గీడు | న్మేలును జనులకును మూండు నీకును నాకున్‌ 
వాలి యవి సేయ వచ్చునె? । బేలనె యే నంత యేల పెడంబాయంగన్‌. 261 


ప్రతిపదార్థం: కాలవశంబునన్‌= కాలానికి లోబడి; కీడున్‌= చెడును; మేలును= మంచీ; జనులకును= ప్రజలకు; మూండున్‌= 
కలుగుతుంటాయి; నీకును= నీకూ; నాకున్‌= నాకూ; వాలి= మితిమించి; అవి= ఆ మంచీ చెడ్డలు; చేయవచ్చునె= 
చేయకలుగుతాయా?; అంత+ఏల?= అదంతా ఎందుకు?; పెడంబాయంగన్‌= వదలిపెట్టి వెళ్ళటానికి; ఏను= నేను; అంత బేలనె?= 
అంత వెర్రివాడినా? 


తాత్పర్యం: 'కాలాన్నిబట్టి జనానికి మంచీ చెడులు కలుగుతుంటాయి. వాటిని దాటి చేయటం మన వశమా? 
అంతెందుకు? నిన్ను వదలుకొనటానికి నే నేమైనా వెర్రివాడినా? 


వ. అనిన విని శారిక యతని మొగంబు దేఅకొనంజూచి. 262 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగానే విని; శారిక= పూజని అనే గోరువంక; అతని మొగంబు= ఆ బ్రహ్మదత్తుడి ముఖాన్ని; 
తేఅకొనన్‌+చూచి= తేరిపార చూచి. 


శ24 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: బ్రహ్మదత్తుడి మాటలు విన్న గోరువంక అతడిని తేరిపార చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ 'విను చల్లని మాటలలో । మునింగి యలుక గుబ్బతిలు సముద్ర జలములో 
నన యుండి యాజ కెప్పుడు |; గనగన మను బాడబారగ్ని కరణి నరేంద్రా! 263 


ప్రతిపదార్దం: నరేంద్రా!= రాజా!) విను= ఆలకించుము; చల్లని మాటలలోన్‌= నీ ఊరడింపు పలుకులలో; మునింగి= దాగిన; 
అలుక= కోపం; సముద్ర జలములోనన= సము(ద్రం లోపలనే; ఉండి; ఆజక= చల్దారక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; గనగనము+అను= 
కణకణమని మండే; బాడబాన్ని కరణిన్‌= బడబానలంవలె; గుబ్బతిలున్‌= అతిశయిస్తుంది. 


తాత్పర్యం: (స్‌ చల్లని మాటల మాటున దాగిన కోపం సముద్రంలోపల ఎపుడూ కణకణ మండే బడబాస్నివలె 
మండుతూనే ఉంటుంది”. 
క. _ అని పలికి యవిశ్వాసము । మనమున నెలకొల్పి రాజు మాటలకుం దే 

లని వెరవుతోడ నా పూ । జని దనకిమ్మైన యెడకు6 జనియె గుమారా! 264 
ప్రతిపదార్దం: అని పలికి= అని చెప్పి; కుమారా!= ధర్మరాజా! మనమునన్‌= మనస్సులో; అవిశాసమున్‌= అపనమ్మకాన్ని; 
నెలకొల్సి= నిలుపుకొని; రాజు మాటలకున్‌= బ్రహ్మదత్తుడి మాయమాటలకు; తేలని= బయటపడని; వెరవుతోడన్‌= ఉపాయంతో; 


ఆ పూజని= ఆ గోరువంక; తనకున్‌= తనకు; ఇమ్ము+ఐన ఎడకున్‌= అనువైన చోటికి; చనియెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ పూజని రాజుపట్ల తనకుగల అపనమ్మకాన్ని బయటపడనీయలేదు. ఆ రాజు మాటలకు 
లొంగకుండానే ఎంతో ఉపాయంగా తన కనువైన చోటికి వెళ్ళిపోయింది. 


వ. అదియునుం గాక. 2658 
తాత్పర్యం: అంతే కాకుండా. 


క. జననాథునకు నవిశ్వా । స నిరూఢత వలయు నెల్ల జనములయందుం 
దను6 దనసిరి. గాచుటకై | యని నీతులు సెప్పుదురు బృహస్పతిముఖ్యుల్‌. 266 


ప్రతిపదార్థం: జననాథునకున్‌= రాజైనవాడికి; తనున్‌= తన్నూ; తనసిరిన్‌= తన సంపత్తినీ; కాచుటకై= కాపాడుకొనటానికి; ఎల్ల 
జనములఅందున్‌= జనులందరిపట్ట; అవిశ్వాస నిరూఢత= గట్టిగా నమ్ముకపోవటం; వలయున్‌= ఉండాలి; అని; బృహస్పతి ముఖ్యుల్‌= 
బృహస్పతి మొదలైన పెద్దలు; నీతులు= రాజనీతులు; చెప్పుదురు= చెప్పుతుంటారు. 


తాత్పర్యం: ప్రజలెవరినీ రాజు గట్టిగా నమ్మకూడదు. అపుడే తననూ, తన సంపత్తినీ సంరక్షించుకొనగలుగుతాడు. 


అలి 


అని బృహస్పతివంటి పెద్దలు రాజనీతులు ఉపదేశిస్తుంటారు. 
కణికుండు శత్రుంజయున కుపదేశించిన హితవచనముల ప్రకారము (సం. 12-138-4) 


వ. _ అవ్వాక్యంబు లాదరింపవలయు నని పల్కి వెండియు భీష్ముండు పాండవాగ్రజుతో 'సౌవీరపతి యగు 
శత్రుంజయునకు భారద్వాజ వంశవర్యుండైన కణికుం డుపదేశించిన హితవచనంబులు గలవు; వానిం జెప్పెద 
నాకర్ణింపు మని యిట్లనియె. 267 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్న2ైర్‌ 


ప్రతిపదార్హం: ఆ+వాక్యంబులు= ఆ మాటలు; ఆదరింప వలయును= పాటించాలి; అని పల్కి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ; 
భీష్ముండు= భీష్ముడు; పాండవ+అ(గ్రజుతోన్‌= పాడవులలో పెద్దవాడైన ధర్మరాజుతో; సౌవీరపతిఅగు= సౌవీర దేశపు రాజయిన; 
శత్రుంజయునకున్‌= శ్వ్యతుంజయుడికి; భారద్వాజ వంశవర్యుండు+ఐన= భారద్వాజ వంశంలో ఉత్తముడైన; కణికుండు; 
ఉపదేశించిన= బోధించిన; హితవచనంబులు= మేలు పలుకులు; కలవు= ఉన్నాయి; వానిన్‌+చెప్పెదన్‌= వాటిని చెప్పుతాను; 
ఆకర్షింపుము+అని= ఆలకించుమని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ నీతిమాటలు ఆదరించు” మంటూ భీషు ]డు ధర్మరాజుతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “'సౌవీరదేశపు 
రాజు శత్రుంజయుడికి, భారద్వాజ వంశ శ్రేష్టుడైన కణికుడు ఉపదేశించిన నీతి వాక్యాలను చెప్పుతాను ఆలకించుము. 


క. వికచముఖు. డగుచు శాత్రవు । లకు హితు లగునట్టి వారలం గని భూపా 
లకు€ దెడ్డ కత్తెరయు నా । లుక బెల్లమునై మనంబులుం గన వలయున్‌. 268 


ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజు; వికచముఖుండు+అగుచున్‌= విప్పారిన మొగం కలవాడవుతూ; శాత్రవులకున్‌= పగవారికి; 
హితులు= ఆప్తులు; అగునట్టి వారలన్‌= అయినట్టి వారిని; కని= కనిపెట్టి చూచి; ఎడ్డ= హృదయం; కత్తెరయున్‌= కత్తెరవలె 
కరకుదనమున్నూ; నాలుక బెల్లమును+ఐ= మాటలు తీపిన్నీ కలిగి; మనంబులున్‌= మనస్సులను; కనవలయున్‌= తెలిసికొనాలి. 
తాత్పర్యం: నవ్వు మొగంతో రాజు పగవాళ్ళకు హితులైనవాళ్ళను కనిపెట్టాలి. వాళ్ళతో తీయని మాటలు మాట్టాడుతూ 
మనసులో కరుగ్గా ఉండాలి. వాళ్ళ మనస్సులను కనుక్కొనాలి. 


ఉ. _ జ్ఞాతుల నమ్మి తోడుకొని శత్రుల నోర్టి యహీన రాజ్యముం 
బ్రీతి యెలర్వం జేకొనిన పిమ్మట సౌఖ్య సమృద్ధి తోషిత 
జ్ఞాతినికాయు.దై మది నజస్రము నమ్మక సర్పసంయుతం 
బై తనరారు రమ్య నిలయంబున నున్నటు లుండగా. దగున్‌. 269 


ప్రతిపదార్థం: జ్ఞాతులన్‌= దాయాదులను; నమ్మి= నమ్ముకొని (విశ్వసించి); తోడుకొని= వెంట తీసికొని వెళ్ళి; శత్రులన్‌= పగవాళ్ళను; 
ఓర్చి= ఓడించి; అహీన రాజ్యమున్‌= గొప్ప సామ్రాజ్యాన్ని; ప్రీతి ఎలర్పన్‌= సంతోషంగా; చేకొనిన పిమ్మట= చేజిక్కించుకొన్న తరువాత; 
సౌఖ్యసమృద్ధి= సుఖపరంపరచేత; తోషిత= సంతోపపెట్టిన; జ్ఞాతినికాయుండు+ఐ= దాయాదుల సముదాయం కలవాడై; మదిన్‌= 
మనస్సులో; అజస్రము= ఎప్పుడూ; నమ్మక= నమ్మకుండా; సర్ప్ససంయుతంబు+ఐ= పాముతో కూడినదై; తనరారు= శోభిల్లే: రమ్య 
నిలయంబునన్‌= చక్కటి మేడలో; ఉన్నటులు= ఉన్న విధంగా; ఉండగాన్‌*తగున్‌= ఉండటం ఒప్పుతుంది. 

తాత్పర్యం: దాయాదులను నమ్మి, వాళ్ళతోడుగా శత్రువులను జయించాలి. రాజ్యం సంపాదించిన తరువాత వాళ్ళకు 
సకలసౌఖ్యాలను సమకూర్చి సంతోషింపచేయాలి. కాని, మనస్సులో మా(త్రం వాళ్ళను ఎప్పుడూ నమ్మకుండా ఉండాలి. 
పామున్న భవనంలో ఉన్నట్టు ఎపుడూ ఏమరక ఉండాలి”. 


వ. అని మజియును. 270 
తాత్పర్యం: అని మాట్టాడి భీష్ముడు మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  'వినుము తటి వేచి రిపుమూ. । పున మోవం/గవలయు సమయముం గనికొని గ్ర 
క్కునం గడవ శిలాస్థలి వై । చిన చాడ్పున నేర్పు మెజియం జెబుచుట యొప్పున్‌. 271 


426 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= వినవలసింది; తటి వేచి= సమయం చూచి; రిపున్‌= శత్రువును; మూయఫునన్‌= భుజం మీద పెట్టుకొని; 
మోవంగవలయున్‌= మొయ్యాలి; సమయమున్‌= తగిన కాలాన్ని; కనికొని= తెలిసికొని; (గ్రక్కునన్‌= వెంటనే; కడవ= కుండను; 
శిలాస్టలిన్‌= రాతినేలమీద; వైచిన చాడ్పునన్‌= పడేసినట్టు; నేర్చు మెజయన్‌= చాకచక్యం కనబరచేటట్టు; చెటుచుట= నాశనం 
చెయ్యటం; ఒప్పున్‌= తగుతుంది. 
తాత్పర్యం: సమయాన్నిబట్టి శత్రువును భుజాలమీద ఎక్కించుకొని మొయ్యాలి. సమయం కనిపెట్టి రాతినేలమీద 
కుండను ఎత్తి బ్రద్దలు కొట్టినట్టు నేర్పుగా శత్రువును నశింపచేయాలి. 
క. _ పానము జూదము వేటయు । మానినియును భూపతులకు మధుర వినోద 

స్థానము లగు నైనను దగ । వైన విధము దక్క దగుల మాపద దెచ్చున్‌. 272 
ప్రతిపదార్థం: పానము= త్రాగుడు; జూదము= జూదమూ; వేంటటయున్‌= వేటా; మానినియును= స్రీయున్నూ;: భూపతులకున్‌= 
రాజులకు; మధుర= సొంపైన; వినోదస్టానములు+అగున్‌= వేడుకలకు ఆటపట్టవుతాయి; ఐనను= అయినా; తగులము= వీటితో 
సంబంధం; తగవు+ఐన విధము= తగినట్టి రీతిని; తక్కన్‌= తప్పిపోతే; ఆపద= విపత్తును; తెచ్చున్‌= తెచ్చిపెట్టుతుంది. 
తాత్పర్యం: తాగటం, జూదమాడటం, వేటాడటం, ఆడవాళ్ళను కోరటం - అనేవి రాజవినోదాలకు నెలవులు. వీటితో 
పొత్తు మేర మీరకూడదు. మేర మీరితే మాత్రం ఆపద తెస్తుంది. 


క విని విననివా6ండ పోలెం, । గని కానని వాండపాోలె. గావలయు విభుం 
డొనరింప6 దలంచిన పని । కనువగు నంతకు నభేద్యుండై జనుల యెడన్‌. 273 


ప్రతిపదార్థం: విభుండు= రాజు; ఒనరింపన్‌+తలంచిన పనికిన్‌= చేయ తలపెట్టిన కార్యానికి; అనువు+అగునంతకున్‌= 
సానుకూలపడే వరకూ; అభేద్యుండు+ఐ= తెలిసికొనటానికిశక్యం కానివాడై; జనుల+ఎడన్‌= ప్రజల పట్ట; విని= విన్నప్పటికీ; విననివాండ 
పోలెన్‌= విననివాడివలె; కని= చూచి; కాననివాండపోలెన్‌= చూడని వాడివలె; కావలయున్‌= ఉండాలి. 
తాత్పర్యం: రాజు తాను తలపెట్టిన పని సానుకూలపడేదాకా ఎవ్వరూ తనను తెలిసికొనలేనివాడుగా ఉండాలి. 
ప్రజల విషయంలో విన్నా విననివాడివలె చూచినా చూడనివాడివలె నడచుకొనాలి. 
క. బల్లని కార్యం బాసల । నల్లన కాలగతి. గడపునది కాలముచే. 

బెల్లొదవు విఘ్నములు భూ । వల్లభునకు నెపము వెట్టవచ్చుం బిదపన్‌. 274 
ప్రతిపదార్థం: భూ వల్లభునకున్‌= రాజైనవాడికి; ఒల్లని కార్యంబున్‌= తాను ఇష్టపడని పనిని; ఆసలన్‌= ఆశలు చూపిస్తూ; అల్లనన్‌= 
మెల్లగా; కాలగతిన్‌= కాలం గడిచేటట్టు; కడపునది= వెళ్ళబుచ్చేది; పిదపన్‌= ఆ తరువాత; కాలముచేన్‌= కాలంవలన; పెల్టు 
ఒదవు= ఎక్కువగా కలిగే; విఘ్నములు= ఆటంకాలను; నెపము= మిషగా; పెట్టవచ్చున్‌= పెట్టవచ్చును. 
తాత్పర్యం: రాజు తనకు ఇష్టంలేని పనిని చేస్తానని ఆశలు చూపిస్తూ కాలం గడపాలి. కాలాంతరంలో ఎదురయ్యే 
అడ్డంకులను సాకుగా చూపించి ఆ పనికి మొండిచెయ్యి చూపాలి. 


తే. బహుళ మగు గర్వమున. గార్యభంగియును న । కార్యసరణియు నెజుంగక నార్యవృత్తిం 
గాని తెరువున నడచుచున్నేని గురుని । నైన శాసింప.గాం దగునండ్రు బుధులు. 275 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్త27 


ప్రతిపదార్థం: బహుళము+అగు గర్వమునన్‌= ఎంతో పొగరుతో; కార్యభంగియునున్‌= చేయదగ్గ పనితీరూ; అకార్యసరణియున్‌= 
చేయతగని పనితీరూ; ఎజుంగ౧క= తెలియక; అనార్య వృత్తిన్‌= శిష్టులు ఒప్పని నడవడిచేత; కాని తెరువునన్‌= కూడని మార్గంలో; 
నడచుచున్‌ ఉన్నన్‌+ఏని= నడుస్తూ ఉండేటట్టయితే; గురునిన్‌+ఐనన్‌= గురువునైనా; శాసింపగాన్‌ తగును= దండించవచ్చు (అని); 


బుధులు= పెద్దలు; అం(డ్రు= అంటారు. 


తాత్పర్యం: ఇది చేయతగ్గపనీ, ఇది చేయకూడని పనీ అని పొాగరుబోతుతనంతో తెలిసికొనలేని వాడిని పెద్దలు 
పోయే మార్గంలో కాక కానిమార్గంలో నడిచేవాడిని గురువైనా సరే తప్పక దండించాలి అంటారు పెద్దలు. 


క. తెగందీర్వక తగ నార్పక । తెగటార్వక కడమ కొంత ద్రిక్కంగ నున్నన్‌ 
జగతీశ! యప్పునగ్నియుం।; బగయును గడు బెరుంగుం గీడు వాటిల్లు దుదిన్‌. 276 


ప్రతిపదార్థం: జగతీ+-ఈశ!= రాజా! తెగన్‌ తీర్చక= మొత్తం చెల్లించకపోతే; అప్పున్‌= రుణం; తగన్‌+ఆర్ప్బక= అంతా (తగ్గట్టుగా); 
చల్దార్చకపోతే; అగ్నియున్‌= నిప్పు; తెగటార్పక= చంపకపోతే; పగయున్‌= పగా; కడమ= చివరకు; కొంత త్రిక్కంగన్‌+ఉన్నన్‌= 
కొద్దిగా మిగులు ఉంటే; కడున్‌= ఎంతో; పెరుంగున్‌= పెంపొందుతుంది; తుదిన్‌= చిట్టచివరకు; కీడు= చెరుపు; పాటిల్లున్‌= 
కలుగుతుంది. 


తాత్పర్యం: పూర్తిగా తీర్చని అపూ, సాంతం చల్చార్భని అగ్గీ సమూలంగా నాశనంచేయని పగా, దిగబడి ఉంటే 
బాగా పెరిగిపోయి చివరకు ఆపద కలిగించక మానదు. 


ఆ. మార్దవమున మృదువు మర్చింపగా వచు | మార్ధవమున పర విమర్దనంబు. 
జెల్లు మార్దవమున జెల్లనియది లేదు । గాన మృదువ తలంప ఖరము సువ్వె. 277 


ప్రతిపదార్థం: మార్పవమునన్‌= మెతకతనంతో; మృదువున్‌= మెత్తనైనవాడిని; మర్చింపంగా వచ్చున్‌= తుడిచివేయవచ్చు; 
మార్దవమునన్‌= మెతకతనంచేత; పర విమర్హనంబున్‌= శత్రు సంహారమూ; చెల్లున్‌= జరుగుతుంది; మార్దవమునన్‌= 
మెతకదనంచేత; చెల్లని అదిలేదు= నెరవేరనిది ఉండదు; కానన్‌= కాబట్టి; మృదువు+అ= మెత్తదనమే; తలగున్‌= ఆలోచించగా; 
ఖరము సువ్వె= వాడిఅయినది సుమా. 


తాత్పర్యం: మృదుత్వంతో మెత్తనివాడిని తుడిచివేయవచ్చును. మృదుత్వంతో శత్రువులను చంపవచ్చును. 
మృదుత్వంతో సాధించరానిదంటూ ఉండదు. కాబట్టి మృదుత్వమే అన్నిటిని మించి వాడిఅయినది సుమా! 


వ. అనిన విని యజాతశత్రుండు “ధర్మంబు నడవక యవగ్రహాది దురితంబులు దుస్తరంబు లయిన 
నాహారంబులు దొరకొనని యట్టిచో ద్విజాతు లేమిభంగిం బ్రాణంబులు రక్షించుకొను వా” రనుటయు 
నాపగానందనుండు “విశ్వామిత్ర చండాల సంవాదం బను నితిహాసంబు భవత్రృశ్నంబునకు నుత్తరంబై 
యుండు; నాకర్ణింపు”' మని యిట్లనియె. 278 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అజాతశత్రుండు= ధర్మరాజు; ధర్మంబు= న్యాయం; నడవక= ప్రవర్తించక; 
అవ([గ్రహ+ఆది= కరువు మొదలైన; దురితంబులు= పాపాలు; దుస్తరంబులు= దాటరానివి; అయినన్‌= అయితే; ఆహారంబులు= 
తినేతిళ్ళు; దొరకొనని+అట్టిచోన్‌= దొరకనపుడు; ద్విజాతులు= రెండు పుట్టుకలుగలవారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు= వీరికి 
“ఉపనయనంి రెండో పుట్టుక); ఏమి భంగిన్‌= ఏ విధంగా; ప్రాణంబులు= ఊపిరులు; రక్షించుకొనువారు= కాపాడుకొనేవారు; 
అనుటయున్‌= అనగానే; ఆపగానందనుండు= భీష్ముడు; విశ్యామిత్ర= విశ్యామిత్రుడికీ; చండాల= చండాలుడికీ (జరిగిన); సంవాదంబు= 


428 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సంభాషణ; అను= అనే; ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొంటున్న వెనుకటి కథ; భవ(త్రశ్నంబునకున్‌= నీవు అడిగిన 
దానికి; ఉత్తరంబు+ఐ= సమాధానమై; ఉండున్‌= ఉంటుంది; ఆకర్షింపుము= వినుము; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 

తాత్పర్యం: అదంతా విన్న ధర్మరాజు 'ధర్మం సరిగ్గా నడవకపోతే తప్పించుకొనలేని కరువుకాటకాది పాపాలు 
కలుగుతాయి. కనుక తిండి దొరకదు. బ్రాహ్మణాదులైన మూడు వర్ణాలూ ఎట్టా మనగల్లుతాయో చెప్తుమన్నాడు. 
దానికి భీష్ముడు 'విశ్యామిత్రుడికీ మాలవాడికీ మధ్య నడచిన సంవాది గాథను వింటే నీవడిగిన సందేహం 
తీరిపోతుంది. అదే నీ ప్రశ్నకు సరైన సమాధానం” ఆలకించుమంటూ ఇట్టా అన్నాడు: 


విశ్వామిత్ర చండాల సంవాదము (సం. 12-139-12) 


క. _ ఏపారి తొల్లి త్రేతా। ద్వాపరముల సంధి నొక్క వఅపు ధరిత్రీ 
తాపంబు. జేసె జనముల । పాపంబున వత్సరములు పండ్రెం డధిపా! 279 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; తొల్లి= మునుపు; త్రేతా ద్వాపరముల సంధిన్‌= (త్రేతా ద్యాపరయుగాలు కూడినపుడు; 
ఒక్కవణపు= ఒక కరువు; ఏ పారి= అధికమై; జనముల పాపంబునన్‌= జనం చేసికొన్న పాపంవలన; వత్సరములు పండ్రైెండు= 
పన్నెండేళ్ళపాటు; ధరి్రీ= భూమికి; తాపంబున్‌+చేసెన్‌= పీడ కలిగించింది. 


తాత్పర్యం: ధర్మరాజా! త్రేతా ద్యాపరయుగాల సంధికాలంలో జనం చేసికొన్న పాపంకొద్దీ ఒక కరువు వచ్చింది. 
ఇది ప్రజలను పన్నేండేళ్ళపాటు పీడించింది. 


సీ. _ ఏలులుం జెజువులు నివురం గర్భనము లెం । దును జెడ౦ దరులతాదులును గమర, 
భూమియు. బసమాల, గోమహిషాది జీ । వధనంబు వొలియ, భూవరులు మేర 
దప్పి లోకములోని ధాన్యముల్‌ గొన, నధ । ర్మం బంతకంతకు. బ్రబ్బ నధికు 
లనదలఈ. జెజుపంగ, యాగముల్‌ దేవతా । పూజలు నెడలంగ, భూసుర ప్ర 


ఆ. _ ముఖములైన వర్ణముల చొప్పు దప్పు నా। హార రహితజనము లచట నచట. 
బడ6గ6 జూడ ఘోర భంగిగా6 దఅచయ్యె । డొక్కలున్న వారి 3క్కభయము. 280 


ప్రతిపదార్థం: ఏజులున్‌= నదులూ; చెజువులున్‌= మడుగులూ; ఇవురన్‌= అడుగంటి పోగా; కర్పనములు= సేద్యాలు; ఎందును= 
అన్నిచోట్లా; చెడన్‌= పాడుపడగా; తరులతా+ఆదులును= చెట్టు, తీగలూ మొదలైనవి; కమరన్‌= ఎండిపోగా; భూమియున్‌= 
నేలకూడా; పస తూలన్‌= సారం పోగా; గో+శమహిష+ఆది= ఆవులూ గేదెలూ మొదలైన; జీవధనంబు= పశుసంపద; పొలియన్‌= 
చచ్చిపోగా; భూవరులు= రాజులు; మేరదప్పి= మర్యాద మీరి; లోకములోని= రాజ్యంలోని; ధాన్యముల్‌= వడ్డు, మినుములు, పెసలు 
మొదలైన ధాన్యాలు; కొనన్‌= కొల్లకొట్టగా; అధర్మంబు= అవినీతి; అంతకున్‌+అంతకున్‌= రాను రాను; ప్రబ్బన్‌= విస్తరిల్లగా; 
అధికులు= బలవంతులు; అనదలన్‌= బలహీనులను; చెబుపంగన్‌= బాధపెట్టగా; యాగముల్‌= యజ్ఞాలు; దేవతా పూజలున్‌= 
దేవతార్భనలూ; ఎడలంగన్‌= దూరం అవుతుండగా; భూసుర ప్రముఖులు+ఐన= బ్రాహ్మణులు మొదలైన; వర్ణముల; చొప్పు=తీరు; 
తప్పన్‌= తప్పిపోగా; ఆహార రహిత జనములు= తిండిలేని జనాలు; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; పడంగన్‌= పడిపోగా, చచ్చిపోగా; 
ఉన్నవారికిన్‌= (బ్రతికి ఉన్నవాళ్ళకు; చూడన్‌= చూడటానికి; భయము ఎక్కన్‌= భయం కలుగగా; డొక్కలు= పీనుగుల పెంటలు; 
తఅచు+అయ్యెన్‌= దట్టంగా పడ్డాయి. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్న2ం 


తాత్పర్యం: ఏరులూ, చెరువులూ అడుగుబట్టాయి. సేద్యం అంతా ఆగిపోయింది. చెట్టూ చేమలూ ఎండిపోయాయి. 
నేలంతా బీడు పడిపోయింది. గొడ్డూ గోదా చచ్చిపోయాయి. రాజులు మర్యాద తప్పి ప్రజలను కొల్లగొట్టుకొంటున్నారు. 
అధర్మం అంతకంతకు మితిమీరిపోయింది. బలవంతులు బలహీనులను పీడిస్తున్నారు. యజ్ఞయాగాదులూ 
దేవతార్చనలూ కట్టిపెట్టారు. (బ్రాహ్మణాది కులాలవారు తమ కులధర్మాన్ని తప్పారు. తిండీ తిప్పలూ లేని వాళ్ళు 
ఎక్కడపడితే అక్కడ పడిపోయారు. బతికి ఉన్నవాళ్ళు భయపడేటట్టు ఎంతో దారుణంగా పీనుగుల కుప్పలు 
పేరుకుపోయాయి. 


వ. _ అట్టి సమయమున. 281 
తాత్పర్యం: అట్టాంటి తరుణంలో. 


క. _ మునిపతి విశ్వామిత్రుండు । దన యాశలి కెందు మెలంగి ధైర్య మెడలి యో 
దన మాంస మూల ఫలములు । జనుల నడిగి యెందు. బడయఈ జాలక డప్పిన్‌. 282 


ప్రతిపదార్థం: మునిపతి= మునిరాజు; విశ్వామిత్రుండు= విశ్వామిత్ర మహర్షి తన ఆంలికిన్‌= తన ఆకలికి; ఎందున్‌ మెల.గి= 
ఎక్కడెక్కడో తిరిగి; ధైర్యము+ఎడరలీి= ధైర్యాన్ని కోల్పోయి; ఓదన= అన్నం; మాంస= మాంసం; మూల= కందమూలాలు; ఫలములు= 
పండ్లూ; జనులన్‌= లోకులను, జనాన్ని; అడిగి; ఎందున్‌= ఎక్కడా; పడయన్‌+చాలక= పొందలేక; డప్పిన్‌= దప్పికతో. 


తాత్పర్యం: మునులలో చెప్పుకొనదగ్గవాడు విశ్వామిత్రుడు. అతడు ఆకలికి తట్టుకొనలేక ఎక్కడెక్కడో తిరిగాడు. 
ధైర్యం సడలింది. అన్నం, మాంసం, కందమూలాలూ, పండ్లూ అన్నీ అందరినీ అడిగాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. 
దప్పికతో. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. తూంగాడుచుం జనువాయండు. 283 
ప్రతిపదార్హం: తూంగాడుచున్‌= తూలుతూ; చనువాండు= వెళ్ళువాడై. 
తాత్పర్యం: తూలుతూ పోతున్నవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. పసరపు టెంప ప్రోవులును, బందుల డొక్కలు. గుక్కపుట్టిలున్‌ 
ముసుంగువడంగ భూమితలముం దఅచార(గ6 గప్పుచున్‌ మదిం 
బస యొక యింత లేక పెఅప్రాణులనుం బొరిగొంచు నెప్టు దు 
ర్వ్యసనత6 గూరియున్న వెలివాండ్రుర పల్లియం జేరి యయ్యెదన్‌. 284 


ప్రతిపదార్థం: పసరము= గొడ్ల ఎమ్ము+్రోవులును= ఎముకల గుట్టలూ; పందుల డొక్కలున్‌= పందుల పొట్టలూ; 
కుక్కపుట్టిలున్‌= కుక్కల తలపెంకులూ (కప్పెరలూ); ముసుయ+పడంగన్‌= కప్పుపడేటట్టు: భూమితలమున్‌= నేలను; 
తజఅచు+ఆరంగన్‌= బాగా దట్టంగా; కప్పుచున్‌= కప్పుతూ; మదిన్‌= మనస్సులో; పస= ప్రేమ; ఒక ఇంతలేక= కొంచెం కూడా 
లేకుండా; పెణ ్రాణులనున్‌= ఇతర జీవకోటిని; పారి గొంచున్‌= చంపివేస్తూ; ఎఫ్టున్‌= ఎల్లప్పుడూ; దుర్వ్యసనతన్‌= చెడ్డ 

కలో రా యి 
అలవాటుతో; కూరి+ఉన్న= దిగబడి ఉన్న; వెలివాండ్రుర పల్లియన్‌= మాలపల్లెను; చేరి= సమీపించి; ఆ+ఎడన్‌= ఆ పల్లెలో. 


430 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: గొడ్డ ఎముకల గుట్టలు పడి ఉన్నాయి. పందుల డొక్కలూ, కుక్కల పురైలూ నేలపరపుగా దట్టంగా 
కప్పివేశాయి. మనసులో కొంచెమైనా ప్రేమ లేకుండా అన్నిరకాల జంతువులను అక్కడివారు చంపేస్తుంటారు. 
ఇట్టాంటి దుర్యసనంతో కూరుకుపోయిన మాలపల్లెకు విశ్వామిత్రుడు చేరుకొని ఆ పల్లెలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. _ ఆర్తినొంది యిటయట వోవం జాలక నేలం బడియుండి ప్రాణంబులు వోవుట యుపేక్షింపం దగదు 
ప్రాణరక్షణంబ పరమధర్శం బని వితర్కించి తగునుపాయంబు చింతించువా€. డప్పుడ చంపి తిత్తొలిచి 
గాలిగొన వైచిన కుక్కకడిమంబు. గనుంగొని. 285 


ప్రతిపదార్థం: ఆర్తిన్‌= ఆకలితో బాధ; ఒంది= పొంది; ఇట,అట పోవన్‌ చాలక= ఎటూ పోను శ్రక్తిలేక; నేలన్‌= నేలమీద; పడి 
ఉండి= సొమ్మసిల్లి; ప్రాణంబులు+పోవుట= ఊపిరిపోవటం; ఉపేక్షింపన్‌+తగదు= మిన్నక ఉండటం ఒప్పుదు; ప్రాణరక్షణంబు+అ= 
'ప్రాణంకాపాడుకోవటమే; పరమ ధర్మంబు= ఉత్తమ న్యాయం; అని; వితర్కించి= తలపోసి; తగన్‌= తగిన; ఉపాయంబున్‌= 
యుక్తిని; చింతించువాండు= ఆలోచించుకుంటున్నవాడు; అప్పుడు+అ= ఆప్పుడే; చంపి= ప్రాణంతీసి; తిత్తి ఒలిచి= తోలుతీసి; 
గాలిగొన వైచినన్‌= గాలి తగిలేటట్టు ఆరబెట్టిన; కుక్క కడిమంబున్‌= కుక్క మాంసాన్ని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: బాధపడుతూ ఇటు అడుగు తీసి అటువేయలేక నేలమీద సొమ్మసిల్లి పడిపోయాడు. “ఊపిరి పోతుంటే 
ఊరుకొనకూడదు, అనుకొన్నాడు. “ప్రాణం నిలబెట్టుకొనటమే ఉత్తమ ధర్మం'* అని భావించాడు. దానికి తగ్గ 
ఉపాయాన్ని ఆలోచించుకొంటూ అపుడే చంపి తోలు తీసి, గాలిలో ఆరబెట్టిన కుక్కమాంసాన్ని చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క.  'ఇది దప్ప నిప్పు డియ్యెడ । నొదవదు ప్రాణంబు గావ నొం డొక6; డిదియున్‌ 
మది నూహింప6గ మ్రుచ్చిమి । నొదవించి కొనంగవలసియున్నది నాకున్‌. 286 


ప్రతిపదార్థం: ఇది తప్పన్‌= ఈ కుక్కమాంసం తప్ప; ఇప్పుడు= ఈ సమయంలో; ఈ+ఎడన్‌= ఇక్కడ; ప్రాణంబు+కావన్‌= 
ప్రాణం రక్షించుకొనటానికి; ఒండొకండు= మరొకటి; ఒదవదు= దొరకదు; ఇదియున్‌= ఈ మాంసం కూడా; మదిన్‌= 
మనస్సులో; ఊహింపంగన్‌= ఆలోచించుకొనగా; (ముచ్చిమిన్‌= దొంగతనంచేత; ఒదవించి కొనంగవలసి+ఉన్నది= చిక్కించుకొనవలసి 
ఉన్నది. 


తాత్పర్యం: 'ఇపు డిక్కడ ప్రాణం కాపాడుకొనటానికి కుక్కమాంసం తప్ప మరొకటి దొరకదు. ఇదైనా దొంగిలించి 
దక్కించుకొనవలసిందే. 


తే. ప్రాణములు వోవకుండంగ. బరిహరింప । నొం డుపాయ మెయ్యదియు లేకుండెనేని 
మ్రుచ్చిమియు ధర్మ మగు; నధముని ధనంబు । గొనుట యెందును ముఖ్యమై చనుట గలదు. 287 


ప్రతిపదార్థం: (ప్రాణములు= ఉసురు; పోవక+ఉండంగన్‌= పోకుండా; పరిహరింపన్‌= తప్పించుకొనేందుకు అంటే ప్రాణాలు 
నిలుపుకొనటానికి; ఒండు+ఉపాయము= మరొక సాధనం; ఏ+అదియున్‌= ఏదీ; లేక+ఉండెనేని= ఉండక పోయినట్లయితే; 
'ముచ్చిమియున్‌= దొంగతనం కూడా; ధర్మము+అగున్‌= న్యాయమే అవుతుంది; అధముని= నీచుడి; ధనంబున్‌+కొనుట= 
సొమ్మును తీసికొనటం; ఎందును= ఎక్కడైనా; ముఖ్యమై చనుట= ప్రధానమై ఒప్పటం; కలదు= ఉన్నది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 431 


తాత్పర్యం: ప్రాణం పోకుండా తప్పించుకొనేందుకు మరే ఉపాయం లేనపుడు దొంగతనంచేసి ఊపిరి నిలుపుకొనటం 
ధర్మమే అవుతుంది. అపుడు నీచుడి సొమ్మైనా పుచ్చుకొనటం ్రశస్తమైనదే అవుతుంది. 


వ. _ కావున చండాలధనంబగు సారమేయ మాంసం బపహరించి ప్రాణహాని పరిహరించి కొందు' నని 
నిశ్చయించియుండ నర్ధరాత్రం బగుటయు. జండాలురిెల్ల నిద్రింపనల్లన లేచిచని యమ్మాంసంబు వట్టి 
తిగిచిన నచ్చేరువ నిద్రించు చండాలుండు విధివశంబున మేలుకని 'నీ వెవ్వండవు? మాంసంబు 
మ్రుచ్చిలించెదవు? నిద్రవోవంజుమ్మునిన్నుంబొరిగొనియెద' ననుటయు భయపడి గ్రక్కున నమ్మునిపతి'యేను 
విశ్వామిత్రుండ'నని పలికిన, వాండు వినయంబున శయ్య డిగ్గి కరుణం గన్నీ రొలుకం బ్రణమిల్లి కేలు మొగిడ్డి 
“మహాత్మా! నీతలం పేమి యని యడిగిన నతండు సాంత్వనవచనంబుల నిట్లనియె. 288 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; చండాల ధనంబు+అగు= చండాలుడి సొమ్ము అయిన; సారమేయ మాంసంబున్‌= కుక్కమాంసాన్ని; 
అపహరించి= కాజేసి; ప్రాణహానిన్‌= ప్రాణానికి వచ్చిన ముప్పును; పరిహరించికొందును= తొలగించుకొంటాను; అని నిశ్సయించి= అని 
నిర్ణయించుకొని; ఉండన్‌= ఉండగా; అర్హరాత్రంబు+అగుటయున్‌= నడిరేయి అవటంవలన; చండాలురు+ఎల్లన్‌= చండాలురందరూ; 
నిద్రింపన్‌= నిద్రపోగా; అల్లన లేచి= మెల్లగా లేచి; చని= వెళ్ళి; ఆ+మాంసంబున్‌= ఆ మాంసాన్ని; పట్టి తిగిచినన్‌= పట్టి లాగగా; ఆ+చేరువన్‌= 
ఆ దగ్గరలోనే; నిద్రించు= నిద్రపోయే, కునుకుతీస్తున్న; చండాలుండు= మాలవాడు; విధివశంబునన్‌= అదృష్టవశాన; మేలుకని= నిద్రలేచి; 
నీవు; ఎవ్వండవు= ఎవ్వడివి; మాంసంబున్‌= మాంసాన్ని; ముచ్చిలించెదవు= దొంగిలిస్తున్నావు; నిద్రశపోవన్‌+చుము ై నిద్రపోను సుమా; 
నిన్నున్‌= నిన్ను; పొరికొనియెదన్‌= చంపుతాను; అనుటయున్‌= అనగానే; భయపడి= భీతి చెంది; గ్రక్కునన్‌= వెంటనే; ఆ+మునిపతి= 
ఆ మునిరాజు; ఏను= నేను; విశ్వామిత్రుండను= విశ్వామిత్ర మహర్షిని; అని పలికినన్‌= అని పలుకగానే; వాండు= ఆ చండాలుడు; 
వినయంబునన్‌= అణకువతో; శయ్యడిగ్గి= మంచం దిగి; కరుణన్‌= జాలితో; కన్నీరు ఒలుకన్‌= కంటనీరు కారుస్తూ; ప్రణమిల్లి= మొక్కి; 
కేలు మొగిద్భి= చేతులు జోడించి; మహాత్మా!= మహనీయా!; నీతలంపు= నీ ఆలోచన; ఏమి?= ఏమిటి?; అని అడిగినన్‌= అని అడగగా; 
అతండు= విశ్వామిత్రుడు; సాంత్సనవచనంబులన్‌= మెల్లని మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: కాబట్టి చండాలుడి సొత్తు అయినా సరే ఈ కుక్కమాంసాన్ని దొంగిలించి చావును తప్పించుకొంటా! 
నని నిర్ణయించుకొన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. మాలపల్లె అంతా నిద్రలో మునిగిపోయింది. ఆ సమయంలో 
మెల్లగా లేచి వెళ్ళి ఆ మాంసాన్ని పట్టి గుంజాడు. ఆ పక్కనే కునుకుతీస్తున్న మాలవాడు అనుకోకుండా మేల్కొన్నాడు. 
నీ వెవ్వడివి? మాంసాన్ని దొంగిలిస్తున్నావు. నేను నిద్రపోవటంలేదు సుమా! నిన్ను చంపేస్తాను అనగానే 
విశ్యామిత్రముని భయపడ్డాడు. 'నేను విశ్వామిత్రుడిని” అన్నాడు. అది విన్న చండాలుడు ఎంతో వినయంగా మంచం 
దిగాడు. జాలిపడి కంటతడిపెట్టుకొంటూ చేతులెత్తి మొక్కాడు. 'మహాత్మా! ఇట్టా చేయటంలో నీ ఉద్దేశం ఏమిటి" 
అన్నాడు. దానికి ఆ ముని నెమ్మదిగా ఇట్టా చెప్పాడు. 


చ. 'దరికొను నాశలిం దనువిదాహము పుట్టిన బ్రాణహానికిం 
బరిహరణంబు సేంత కిది పాపమ యైనను గుక్కనంజుండే 
భరపడి మ్రుచ్చిలించెద; విభావసు€ డెంత శుచిత్వ సంపదం 
బొరసియు సర్వభక్షకతం బొందును; నన్నును జూడు మట్లుగన్‌.” 289 


ప్రతిపదార్థం: దరికొను= మండే; ఆంకలిన్‌= ఆకలిచేత; తను విదాహము పుట్టినన్‌= శరీరం దహించుకుపోతూండగా; 
'ప్రాణహానికిన్‌= ఊపిరి పోకుండా; పరిహరణంబు+చేంతకున్‌= ఆపుకొనాలనే కోరికవలన; ఇది= ఈ కుక్కమాంసం తినటం; 


32 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పాపము+ఐనన్‌= పాతకమే అయినా; ఏన్‌= నేను; భరపడి= ఒప్పుకొని; కుక్కనంజుండు= కుక్కమాంసాన్ని; (ముచ్చిలించెదన్‌= 
దొంగిలిస్తున్నాను; విభావసుండు= అగ్ని; ఎంత శుచిత్వ సంపదన్‌= ఎంతో పరిశుద్దమైన సంపత్తిని; పొరసియున్‌= పొంది ఉన్నా; 
సర్వభక్షకతన్‌= అన్నీ తినేవాడి భావాన్ని; పొందును= పొందుతాడు; అట్టుగన్‌= అట్లాగే; నన్నును= నన్నుకూడా; చూడుము= 
చూడుము. 

తాత్పర్యం: “ఆకలిమంటతో శరీరం దహించుకుపోతూ ఉన్నది. ప్రాణం నిలుపుకొనాలనే కోరికవలన కుక్కమాంసం 
తినటం పాపమే అయినా ఇష్టపడే ఈ కుక్కమాంసాన్ని దొంగిలిస్తున్నాను. అన్ని పావనుడే అయినా అన్నీ 

మే నే] 
తింటుంటాడు కదా! అట్టాగే నన్ను భావించుము”. 


వ. అనిన విని చండాలుండు. 290 
ప్రతిపదార్థం: అనినన్‌= అట్టా ఆ ముని చెప్పగా; విని= ఆలకించి; చండాలుండు= మాలవాడు. 
తాత్పర్యం: విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆలకించిన మాలవాడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  'కుక్కమృగములలో నెల్లం గుత్సితంబు; | దీనిం దిని ధర్మమున కేల హాని సేయ? 

నొం డుపాయంబు వెదకి కొ మ్ముజ్వలాత్మ!? |; యనుడు వానికి ముని యిట్టు లనియె నధిప! 291 
ప్రతిపదార్హం: అధిప!= స్వామి!; మృగములలోన్‌+ఎల్లన్‌= జంతువులలోకెల్ల; కుక్క; కుత్సితంబు= నీచమైనది; దీనిన్‌= 
కుక్కమాంసాన్ని; తిని; ధర్మమునకున్‌= పుణ్యానికి; హాని+చేయన్‌+ఏల?= ముప్పు తేవటం ఎందుకు?; ఉజ్జల+ఆత్మ!= మహాత్మా!; 
ఒండు+ఉపాయంబున్‌= మరొక ఉపాయం; వెదకి కొమ్ము= వెతుక్కో; అనుడున్‌= అనగానే; వానికిన్‌= ఆ చండాలుడితో; ముని= 
విశ్యామిత్రుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: “జంతువు లన్నిట్టోకి కుక్క చాలా నీచజంతువు. కుక్కమాంసాన్ని తిని ధర్మానికి ముప్పు కలిగిస్తావు 
ఎందుకు? మ రేదైనా ఉపాయాన్ని వెదకుము” అనగానే చండాలుడితో విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. 
క. _ 'విను బ్రహ్మవహి నాకుం ।; బెను ప్రాపై యుండ నేను వెజతునె యెట్లె 

నను6 బోవనీక ప్రాణము । దనువున నిల్పుటయ చూవె ధర్మం బరయన్‌. 292 
ప్రతిపదార్హం: విను= ఆలకించుము; బబ్రహ్మవహ్ని= బ్రహ్మ సంబంధమైన అగ్నీ; నాకున్‌= నాకు; పెను ప్రాపు+ఐ+ఉండన్‌= 
పెద్ద అండగా ఉండగా; నేను; వెజతునె?= భయపడతానా?; అరయన్‌= విచారించగా; ఎట్టు+ఐననున్‌= ఎట్టాగైనా; 
'ప్రాణమున్‌+పోవనీక= ఊపిరిని పోనీయకుండా; తనువునన్‌= బొందిలో; నిలుపుటయ= ఉంచటమే; ధర్మంబు+చూవె!= 
న్యాయం సుమా! 
తాత్పర్యం: బ్రహ్మాన్ని నాకు పెద్ద అండగా ఉండగా నేను భయపడను. ఎట్టాగైనా ఈ బొందిలో ప్రాణం 
నిలబెట్టుకొనటమే న్యాయం సుమా! 


ఆ. _ బ్రదికియున్న నేం దపంబున విద్యను । బాచికొనంగ నేర్తు. బాతకంబు; 
నట్టు లగుట జీవితాధార మైన యీ । నంజు. డిప్పు డెట్లు నమల కుడుగ. 293 


ప్రతిపదార్థం: బ్రదికి+ఉన్నన్‌= జీవించి ఉంటే; ఏన్‌= నేను; పాతకంబున్‌= ఈ పాపాన్ని; తపంబునన్‌= తపోబలంవలన; విద్యను= 
(బ్రహ్మజ్ఞానం వలన; పాచికొనంగన్‌+నేర్తున్‌= పోగొట్టుకొంటాను; అట్టులు+అగుటన్‌= అట్టా అవటంవలన; ఇపుడు= ఇప్పుడు; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 433 


జీవిత+ఆధారము+ఐన= (బ్రతకటానికి మూలం అయిన; ఈ నంజుడు= ఈ మాంసాన్ని; ఎట్టున్‌= ఎట్టాగైనా; నమలక= తినక; 
ఉడుగన్‌= మానను. 


తాత్పర్యం: నేను ప్రాణాలతో ఉంటే ఈ పాపాన్ని తపస్సువలన, జ్ఞానంవలన పోగొట్టుకొనగలను. కనుక 
ప్రాణాధారం అయిన ఈ మాంసాన్ని తినకుండా ఉండను”. 


చ. అనుటయు నంత్యజుండు నగి 'యట్టి విధం బధమయు గాకనె 

టన యది ధర్మమే? కటకటా! మిము బోంట్లకు నిట్లు సేయంగాం 

జనునొకొ? యన్న నమ్ముని 'ప్రశస్తు. డగస్తుుండు దైత్యు మాంసముం 

దినండె? నశించెనే యతని తేజము. బెంపును నంతనుండియున్‌? 2094 
ప్రతిపదార్దం: అనుటయున్‌= అనగానే; అంత్యజుండు= కడజాతివాడు; నగి= నవ్వి; అట్టివిధంబు= కుక్కమాంసం తినటం 
అనేది; అధమంబు+కాక= నీచమైనది కాక; నెట్టన= పైపెచ్చు; అది ధర్మమే?= అది పాడియా?; కటకటా!= అయ్యయ్యో!; 
మిము బోంట్లకున్‌= మీవంటివాళ్ళకు; ఇట్టు= ఇట్టా; చేయంగాన్‌= చేయటం; చనునాకొ?= తగుతుందా?; అన్నన్‌= అనగానే; 
ఆ+ముని= ఆ విశ్వామిత్రుడు; 'ప్రశస్తుండు= పేరుపొందిన; అగస్తుండు= అగస్త్యమహర్షి దైత్యు మాంసమున్‌= రాక్షసుడి 
మాంసాన్ని; తినండె?= తినలేదా?; అంతన్‌+ఉండియున్‌= అప్పటినుండి; అతని తేజమున్‌= అతడి తేజస్సూ; పెంపున్‌= 
గౌరవమున్నూ; నళశించెనే?= చెడినాయా? 


తాత్పర్యం: విశామిత్రుడి మాటలు విన్న చండాలుడు నవ్వి 'అయ్యో! అది నీచమైన పనికాక న్యాయమైనదా! మీ 


బోటి మునిసాములు ఇట్లా చేయవచ్చా?” అన్నాడు. దానికి ఆ ముని “ఎన్నో పొగడ్తలు పొందిన అగస్త్యముని 
రాక్షసమాంసం తినలేదా! ఆనాటినుండి ఆ ముని తేజస్సుకు, గౌరవానికీ ఏమైనా కొరత వచ్చిందా?” 


వ. అనవుడు వాం డి ట్లనియె. 295 
ప్రతిపదార్థం: అనవుడున్‌= ముని అనగానే; వాండు= ఆ చండాలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: విశ్వామిత్రుడి మాటలు విన్న చండాలుడు ఈ విధంగా అన్నాడు. 


క.  'పరహితము సేయ. బూనిన । పురుషుండు పాపంబు సేసి పొందండు కీడుం; 

బరమముని యగు నగస్తుండు । పరోపకారార్థ కృతి నభవ్యుం డగునే? 296 
ప్రతిపదార్థం: పరహితము= ఇతరులకు మేలు; చేయన్‌+పూనిన= చేయాలని పూనుకొన్న; పురుషుండు= మనిషి; 
పాపంబుచేసి= పాతకం చేసి; కీడున్‌= చేటును; పొందండు= అనుభవించడు; పరమముని+అగు= మునిముఖ్యు డయిన; 
అగస్త్యుండు= అగస్త్యముని; పరోపకారార్థ కృతిన్‌= ఇతరుల కొరకు చేసే మేలు పనివలన; అభవ్యుండు= దుష్టుడు; అగునే?= 


అవుతాడా? 


తాత్పర్యం: 'మరొకడికి ఉపకారం చేయాలనుకొన్నవాడు పాపం చేసినా వాడికి ఏ కీడూ అంటకపోగా పరమముని 
అవుతాడు. లోకోపకారంగా చేసిన పనులవలన అగస్త్యముని దుష్టుడవుతాడా?” (కాడని భావం.) 


క. _ నావుడు మదాత్మ బ్రాహ్మణ । తా విద్వత్తాస్పదంబు; దానికింగా నే 
నీ విధి యొనరించుట పా । పావేశము లేదు; దీని కడ్డుపడకువే! 297 


డ3డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగానే; మత్‌+ఆత్మ= నా దేహం; బ్రాహ్మణతా= (బ్రాహ్మణ ధర్మానికీ; విద్వత్తా= బ్రహ్మజ్ఞానానికీ; 
ఆస్పదంబు= నిలయం; దానికిన్‌+కాన్‌= ఆ దేహం కొరకే; నేను; ఈ విధి= ఈ పని; ఒనరించుట= చేయటం; పాప+ఆవేశము 
లేదు= పాపానికి ప్రవేశం లేదు; దీనికిన్‌= మాంసం తినటానికి; అడ్డుపడకువే= ఆటంకపెట్టకుమా. 
తాత్పర్యం: 'నా దేహం అటు బ్రాహ్మణధర్మానికీ ఇటు బ్రహ్మజ్ఞానానికీ ఆలవాలమైనది. కనుక ఆ దేహంకొరకే 
నేను ఈ పని చేయాలనుకొన్నాను. ఏ పాపం చొరబారదు. ఈ మాంసం తినటానికి నీవు అడ్డం పడకుము”. 
క. _ అని ముని పల్కిన నంత్యజు.।; డను 'మాంసము విడువ నోప కనుటగ6 దలంపం 

జనునె? భవదీయ తేజో । ధన హానికి. గరుణ పుట్టదా యెవ్వరికిన్‌? 298 
ప్రతిపదార్థం: అని ముని పల్కినన్‌= అని విశామిత్రుడు మాటాడగానే; అంత్యజుండు= కడజాతివాడు; అనున్‌= ఇట్టా అన్నాడు; 
మాంసమున్‌= మాంసాన్ని; విడువన్‌= వదలుకొనటానికి; ఓపక= ఇష్టంలేక; అనుటగన్‌= అన్నట్టుగా; తలంపన్‌+చనునే= 
ఆలోచించటం తగుతుందా; భవదీయ= నీదైన; తేజోధన= తేజస్పంపత్తియొక్క; హానికిన్‌= నష్టపోవటానికి; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; 
కరుణ పుట్టదా?= కనికరం కలుగదా? 
తాత్పర్యం: విశ్వామిత్రుడితో అంత్యజుడు ఈ విధంగా అన్నాడు. 'మాంసం వదలుకొనటం ఇష్టంలేక ఇట్టా అంటున్నా 
ననుకొనకుము. నీ తేజస్సంపద నష్టమవుతుంటే ఎవరికైనా జాలిపుట్టదా?” 


వ. అనవుడు గాధినందనుండు. 299 
ప్రతిపదార్థం: అనవుడున్‌= చండాలుడు చెప్పగానే; గాధినందనుండు= గాధి కుమారుడైన విశ్వామిత్రుడు. 
తాత్పర్యం: అని పలికిన చండాలుడితో విశ్వామిత్రుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “కరుణ గలవేని బ్రాణంబు గాచికొనంగం। దలంచు నాకు నిమ్మాంస మి మృలఘుచరిత 
యట్టు లైన మ్రుచ్చిమియు లే దనృతమెడలి । పడయు వస్తువు సేయదు పాతకంబు.' 300 


ప్రతిపదార్థం: అలఘచరిత!= మహాత్మా!; కరుణ కలవేని= జాలి ఉన్నట్టయితే; 'ప్రాణంబు+కాచికొనంగన్‌= (ప్రాణం కాపాడుకొనాలని; 
తలంచు= ఆలోచించే; నాకున్‌= నాకు; ఈ+మాంసము= ఈ కుక్కమాంసాన్ని; ఇమ్ము= ఇవ్వలసినది; అట్టులు+ఐనన్‌= అట్టా 
అయితే; (మ్రుచ్చిమియున్‌= దొంగతనమూ; లేదు= ఉండదు; అన్నృతము= అబద్దం; ఎడలి= వదలి; పడయు= పొందే; వస్తువు= 
పదార్థం; పాతకంబు చేయదు= ఎట్లాంటి పాపాన్ని కలిగించదు. 


తాత్పర్యం: 'ఓ మహాత్మా! నా మీద నిజంగా జాలికలిగితే 'బ్రతకాలనుకొంటున్న నాకు ఈ కుక్క మాంసాన్ని 
ఇవ్వు. అట్టాగైతే నాకు దొంగతనం అంటదు. అబద్ధం ఆడకుండా పొందే వస్తువువలన ఏ పాపం కలగదు”. 


వ. అనిన విని చండాలుం డి ట్లనియె. 301 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; చండాలుండు= అంత్యజుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ముని మాటలు విన్న చండాలుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. 


క. _ '“అతిశయిత పుణ్య దీప్తులు । ప్రతిగ్రహము నీచనరుని పాలం జేయన్‌ 
మతిం దలంపం గూడునే? వి । శ్రుతగుణ! యే వెజతు నింకం జుజచుఅం బల్మన్‌. 302 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 435 


ప్రతిపదార్హం: అతిశయిత= మీరుతున్న; పుణ్యదీప్తులు= పుణ్యంచేత ప్రకాశించేవారు; ప్రతిగ్రహమున్‌= దానం పుచ్చుకొనటాన్ని; 
నీచనరుని పాలన్‌+చేయన్‌= అధముడివలన చేయటానికి; మతి= మనస్సులో అయినా; తలయన్‌+కూడునే= మంచి చెడ్డలను 
ఆలోచించవచ్చునా, ఆలోచించకూడదని భావం; విశ్రుతగుణ!= వాసికెక్కినవాడా!; ఇంకన్‌= ఇంతకంటే; చుజచుజన్‌= కటువుగా; 
పల్కన్‌= మాట్లాడటానికి; వెజతున్‌= జంకుతాను. 


తాత్పర్యం: 'ఎంతో పుణ్యవంతులైన మీ బోటివారు ఒక అధముడినుండి దానం పుచ్చుకొనాలనే ఆలోచన 
మనసులోనైనా అనుకొనవచ్చునా? ఓ మహర్షీ! ఇంతకంటె కటువుగా మాట్లాడటానికి జంకుతున్నాను. 


వ. నీ వలచిన యట్లు సేయు మని సారమేయమాంసం బిచ్చినం బుచ్చికొని బ్రాణంబులు రక్షించుకొని 
విశ్వామిత్రుండు సనియె; నింద్రుండు తదనంతరంబ లోకంబుల వడదేజ వర్షించె; నంత హర్షించి 
యత్తపస్వివర్యుండు దపోవిశేషంబున దోషంబు నీ.గికొని మనీషిజనస్తుత్యంబగు నిత్య వ్రతంబున విలసిల్లె; 
నాపత్స్వమయసమాచారం బిట్టిద' యని చెప్పిన భీష్మునితో భూవల్లభుండు 'ధర్మసూక్ష్మ ప్రకారం బింత 
దురవగాహం బగునే? యీ యితిహాసం బాకర్ణించుట నాడెందంబు విషాదంబునొందె ననవుడు 
నతండు ధర్మంబు బహుశాఖాసమన్వితంబై యుండు; రాజులకు నెల్లతెథంగులు నెజంగవలయు; విషాదం 
బేల? యనవుడు నజ్జనవిభుండు. 303 


ప్రతిపదార్థం: నీ వలచిన+అట్టు= నీకు ఇష్టమైనట్టు; చేయుము= చేయుము; అని; సారమేయ మాంసంబున్‌= కుక్కమాంసాన్ని; 
ఇచ్చినన్‌= ఇవ్వగా; పుచ్చికొని= తీసికొని; ప్రాణంబులు= ప్రాణాలు; రక్షించుకొని= కాపాడుకొని; విశ్యామిత్రుండు= విశ్వామిత్ర 
ముని; చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబ= ఆ వెంటనే; ఇంద్రుండు= ఇంద్రుడు; లోకంబుల= జనుల; వడ+తేజన్‌= తాపం 
తీరగా; వర్షించెన్‌= వాన కురిపించాడు; అంతన్‌= ఆ తరువాత; హర్షించి= సంతోషించి; ఆ తపసి వర్యుండు= ఆ ముని శ్రేష్టుడు; 
తపోవిశేషంబునన్‌= గొప్ప తపస్సుచేత; దోషంబున్‌= మాంసం తిన్న పాపాన్ని; ఈంగికొని= పోగొట్టుకొని; మనీషిజన= 
విద్యావంతులచేత; స్తుత్యంబు+అగు= పొగడదగినదగు; నిత్య వ్రతంబునన్‌= ఎడతెరిపి లేని తపో నియమాలతో; విలసిల్లైన్‌= 
(ప్రకాళించాడు; ఆపత్సమయ= విపత్కాలంలో; సమాచారంబు= వృత్తాంతం; ఇట్టిద= ఇట్టాంటిదే; అని చెప్పిన= అని పలికిన; 
భీష్మునితోన్‌= భీష్ముడితో; భూవల్లభుండు= ధర్మరాజు; ధర్మసూక్ష్మ ్రకారంబు= ధర్మంయొక్క సరైన తీరు; ఇంత 
దురవగాహంబు= ఇంత దుర్చోధమైన; అగునే?= అవుతుందా?; ఈ ఇతిహాసంబు= ఈ కథను; ఆకర్షించుటన్‌= వినటంవలన; 
నా డెందంబు= నా హృదయం; విషాదంబున్‌= దుఃఖాన్ని; ఒందెన్‌= పొందింది; అనవుడున్‌= అనగానే; ధర్మంబు= న్యాయం; 
బహుశాఖా సమన్వితంబు+ఐ= అనేక విభాగాలతో కూడుకొన్నదై; ఉండున్‌= ఉంటుంది; రాజులకున్‌= రాజులకు; ఎల్ల తెజంగులు= 
అన్ని ధర్మ విధాలూ; ఎరుంగవలయున్‌= తెలియాలి; విషాదంబు= చింత; ఏల?= ఎందుకు?; అని బోధించినన్‌= అని ఉపదేశించగా; 
ఆ+జనవిభుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: నీకు నచ్చినట్లు చేసికొమ్ము' అంటూ ఆ చండాలుడు కుక్కమాంసాన్ని ఇచ్చాడు. దానిని పుచ్చుకొని 
విశ్వామిత్రుడు (ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఇంద్రుడు ప్రజలందరి తాపం తీరేటట్టు వాన 
కురిపించాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు తన తపోమహిమతో పాపం పోగొట్టుకొన్నాడు. విద్యావంతులంతా 
మెచ్చుకొనేటట్టు నిత్యవ్రతాలు చేశాడు. ఆపత్కాలంలోని సంగతి ఇట్టాంటిది - అన్నాడు భీష్ముడు. ధర్మరాజు 
'సరైన ధర్మంతీరు తెలిసికొనటం ఇంతకష్టమా? ఈ తాతలనాటి కథ విన్న దగ్గరనుండి నాకు చాలా విచారంగా 
ఉన్నది, అన్నాడు. భీష్ముడు 'ధర్మం ఎన్నో శాఖలతో ఎన్నో తీరులలో ఉంటుంది. వాటన్నిటినీ రాజు తప్పక తెలిసికొనాలి. 
దానిని గూర్చి చింత ఎందుకు?” అన్నాడు. అప్పుడు ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


436 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భీష్కుండు ధర్మజునకు శరణాగత రక్షణ సుకృతం బెచీంగించుట (సం. 12-141-4) 


క. “శరణాగతసంరక్షణ । పరులకు సమకూరు నెట్టి పాటి ఫలము? ని 
ర్థరకరుణాకర! పరమా । దరమున నెటింగింపు నాకు దాని తెజంగున్‌. 304 


ప్రతిపదార్హం: నిర్బ్భరకరుణా+ఆకర!= నిలువెల్ల జాలికలవాడా! శరణాగత= శరణన్న వాడిని; సంరక్షణపరులకున్‌= ఆదుకునే 
తత్త్యం కలవారికి; ఎట్టిపాటి= ఎంతమేర; ఫలము= ప్రయోజనం; సమకూరున్‌= కలుగుతుంది; నాకున్‌= నాకు; దాని తెజంగున్‌= 
దాని తీరును; పరమ ఆదరమునన్‌= ఎంతో దయతో; ఎటింగింపు= తెలియచెప్పుము. 


తాత్పర్యం: 'ఓ భీష్ముడా! శరణన్నవారిని ఆదుకొనాలి అనుకొనేవారికి ఏ పాటి ఫలితం దక్కుతుంది? దాని తీరంతా 
నాకు దయతో చెప్పుము”. 
ఆ. అనిన భీష్ముం డిట్టులను 'ముచుకుందుండు । నాంగం బర6ంగు ధరణినాయకుండు 

దనుజమంత్రిచేత వినినది యొక కథ |; యఖిలపాపహరణ మాచరించు. 305 
ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగానే; భీష్ముండు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ముచుకుందుండు నా౮గన్‌= 
ముచుకుందు. డనే పేరుతో; పరంగు= ఒప్పే; ధరణి నాయకుండు= రాజు; దనుజ మంత్రిచేతన్‌= రాక్షసుల మంత్రి 
శుక్రాచార్యుడివలన; వినినది= ఆలకించినట్టిది; ఒక కథ= ఒకానొక ఇతిహాసం; అఖిల పాపహరణమున్‌= సమస్త పాపాలను 
పోగొట్టటం; ఆచరించున్‌= చేస్తుంది. 
తాత్పర్యం: ధర్మరాజుతో భీష్ముడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు: 'వెనుకటికి ముచుకుందు డనే రాజు, 
రాక్షసమంతత్రి శుక్రాచార్యుడు చెప్పగా విన్న కథ ఒకటి ఉన్నది. ఆ కథ పాపాలన్నిటిని పోగొట్టుతుంది. 


వ. _ అయ్యితిహాసంబు సెప్పెద; దాన నీ యడిగిన యర్ధంబు దెలియు; నవహితుండ వై యాకర్ణింపుము.306 


ప్రతిపదార్థం: ఆ+ఇతిహాసంబు= ఆ వెనుకటికతను; చెప్పెదన్‌= చెప్పుతాను; దానన్‌= ఆ కథ వినటంవలన; నీ+అడిగిన= నీవు 
కోరిన; అర్ధంబు= ప్రయోజనం; తెలియున్‌= తెలుస్తుంది; అవహితుండవు+ఐ= మనస్సు పెట్టినవాడవై; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ కథంతా చెప్పుతాను. అది నీవు కోరిన ఫలితాన్ని తెలుపుతుంది. మనస్సుపెట్టి వినుము. 


సీ. _ పాపాత్ముండొకబోయ పక్షుల వధియించి । తినియును బె క్కమ్మికొనియు నదియ 
బ్రదుకుగా దానికి బహుసాధనంబులు । సవరించుకొని మహాటవి. జరింప 
నొకనాండు పెనువానయును గాలియును ముట్టి; సకలజీవులకు నాశంబు పుట్టు 
నట్టిదియై కానయంతయు జలమయం । బైన బెగ్గిలి యన్నరాధముండు 


తే. వేగ వట్టోడి యెల్లను వెడలి మిజుత । నొక వనస్పతి జొంపమై యున్న దానిం 
జెంది రాతిరి యగుటయు శిలయ సెజ్జ । గాంగ శీతార్తు.డై యుండెం గౌరవేంద్ర! 307 


ప్రతిపదార్దం: కారవేం[ద్ర!= ధర్మరాజా!; పాప+ఆత్ముండు= పాపస్వభావంగల; ఒక బోయ= ఒక బోయవాడు; పక్షులన్‌= పిట్టలను; 
వధియించి= చంపి; తినియును= తినీ; పెక్కు+అమ్మికొనియున్‌= చాలా అమ్ముకొనీ; అదియ= పిట్టలను చంపితినటమే, 
అమ్ముకోవటమే; బ్రదుకుగాన్‌= బతుకు తెరువుగా; దానికిన్‌= ఆ బతుకు తెరువుకు; బహుసాధనంబులు= అనేకమైన పనిముట్లను; 
సవరించుకొని= కూర్చుకొని; మహా+అటవిన్‌= పెద్ద అడవిలో; చరింపన్‌= తిరుగుతుండగా; ఒకనాండు= ఒకరోజు; పెనువానయును= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్తం7 


పెద్ద వానా? గాలియును= గాలీ; ముట్టి= తాకి; సకల జీవులకున్‌= సమస్తమైన జీవరాశికి; నాశంబు పుట్టునట్టిది+ఐ= విపత్తు 
కలిగించేదై; కాన+అంతయున్‌= అడవి అంతా; జలమయంబు+ఐనన్‌= నీటిమయం కాగా; బెగ్గిలి= బెదరి; ఆ+నరాధముండు= 
నీచుడైన ఆ బోయవాడు; వేగన్‌= వడిగా; వజ్టు+ఓడి= వాన ఉరవడినంతటినీ; వెడలి= దాటి; మిణుతన్‌= మెరకమీద; ఒక 
వనస్పతి= ఒక చెట్టు; జొంపము+ఐ ఉన్నదానిన్‌= గుబురుగా ఉన్నదానిని; చెంది= చేరి; రాతిరి+అగుటయున్‌= చీకటి పడటంవలన; 
శిలయ= బండరాయే; సెజ్జ కాంగన్‌= పడక కాగా; శీత+ఆర్తుడు+ఐ= చలికి బాధపడుతూ; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: పాపభావాలుగల ఒక బోయవాడు ఉండేవాడు. అతడు పిట్టలను పట్టి కొన్నిటితో పొట్టపోసుకొంటూ 
ఎక్కువగా అమ్ముకొంటూ బతికేవాడు. అందువలన పిట్టలను పట్టుకొనే పనిముట్లను సమకూర్చుకొని అడవిలో 
తిరుగుతుండగా ఒకనాడు పెద్ద గాలీవానా వచ్చింది. ఆ వానవలన అన్ని రకాల జీవాలకూ ముప్పు ముంచుకొచ్చేటట్టు 
అడవంతా నీటిమయమైంది. ఆ బోయవాడు బెదరిపోయాడు. వాన ఉరవడిని తట్టుకొని మెరక చేరాడు. గుబురుగా 
ఉన్న చెట్టు క్రిందికి చేరాడు. రాత్రి అవటంవలన అక్కడే రాతి బండమీద చలిగాలికి గడగడ వణుకుతూ పడుకొన్నాడు. 


క. _ ఆలుబ్దకు. డత్తరువర । మాలోకించి కడు భక్తి ననియె 'నిచటి భూ 
తాలిం గొలిచెదం గరుణా । శీలత నను గాచుటకు విశిష్ట వినీతిన్‌. 308 


ప్రతిపదార్హం: ఆ లుబ్బకుండు= ఆ బోయవాడు; ఆ+తరువరమున్‌= గుబురుగా ఉన్న ఆ పెద్ద చెట్టును; ఆలోకించి= చూచి; 
కడుభక్తిన్‌= ఎక్కువైన ఆరాధనా భావంతో; అనియెన్‌= అన్నాడు; కరుణాశీలతన్‌= జాలిస్తభావంతో; ననున్‌= నన్ను; కాచుటకున్‌= 
రక్షించటానికి; ఇచటి భూతాలిన్‌= ఈ అడవిలోని ప్రాణికోటిని; విశిష్ట వినీతిన్‌= మిక్కిలి వినయంతో; కొలిచెదన్‌= సేవిస్తాను. 


తాత్పర్యం: (ఆ బోయవాడు) గుబురుగా ఉన్న ఆ పెద్ద చెట్టును చూచి ఎంతో భక్తితో ఇట్టా అన్నాడు: 'నా మీద 
కనికరం చూపి నన్ను కాపాడటానికి ఈ అడవిలోని జంతువులన్నింటిని ఎంతో వినయంగా సేవిస్తాను”. 


వ. అని యి ట్లప్పక్షిధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండ నమ్మహీరుహంబు కోటరంబున 
వసియించియుండునది యొక్కకపోతంబు దనవల్లభ యెటయేని మేంతకుం బోయి రాక తడసిన 
శోకించి. 309 


ప్రతిపదార్దం: అని; ఇట్టు= ఈ విధంగా; ఆ+పక్షిధ్దంసకుండు= పిట్టలను చంపే బోయవాడు; శయనంబు= రాతిపడకను; 
ప్రాపించి+ఉండన్‌= పొంది ఉండగా; ఆ+మహీరుహంబు= ఆ చెట్టుయొక్క; కోటరంబునన్‌= తొర్రలో; వసియించి+ఉండునది= 
కాపురం ఉండే; ఒక కపోతంబు= ఒక పావురం; తన వల్లభ= తన భార్య; ఎట+ఏని= ఎక్కడకేని; మే6ంతకున్‌ పోయి= తిండి 
కొరకు పోయి; రాక= రాకుండా; తడసినన్‌= ఆలసించగా; శోకించి= దుఃఖించి. 


తాత్పర్యం: అనుకొంటూ బోయవాడు రాతిమీద పడుకొన్నాడు. ఆ చెట్టు మీదే ఒక తొర్రలో ఒక పావురం 
కాపురం ఉన్నది. ఆ పావురం మేతకు పోయిన తన భార్య ఎంతకూ రాలేదని విచారిస్తూ. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ. _ ఎచట నున్నది యొక్కొయింత ప్రొ? ద్దొాకచోట । నుండునే నను బాసి యుజ్జ్వలాంగి? 
యమ్మేను లేకున్న నిమ్మేని కలిమి ని । రర్జకం బధికానురాగయుక్త 
యగు సతిగుణముల యమైహికాముష్షిక । సుఖసాధనంబులు సువ్వె! పతికి 
యేకారణంబున నే మయ్యెనో వాన । యేపున౦ దెగియెం గానోపు నకట! 


438 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. నేమిసేయుదు? మందిరం బిపుడు పాడు । వాజుచున్నదిి యనంగ నప్పలుకు లెల్ల 
బోయవలలోన నున్న కపోతి విని మ । నంబు సంతోషపూరమగ్నంబు గాంగ. 310 


ప్రతిపదార్ధం: ఉజ్జ్వల+అంగి= మిలమిల మెరిసే శరీరం గలనా భార్య; ఇంత (ప్రొద్దు= ఇంతసేపూ; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నది+ఒక్కొ!= 
ఉన్నదో గదా!; ననున్‌ పాసి= నన్ను వదలిపెట్టి; ఒక చోటన్‌+ఉండునే?= ఎక్కడైనా ఉంటుందా?; ఆ మేను= ఆ శరీరం; లేక+ఉన్నన్‌= 
లేకపోతే; ఈ మేని కలిమి= ఈ నా దేహసంపద; నిరర్ధకంబు= పనికి రానిది అవుతుంది; అధిక+అనురాగయుక్త+అగు= మిక్కిలి 
('ప్రేమతోకూడి ఉండేది అయిన; సతిగుణములన్‌= భార్య మంచి స్వభావాలే; పతికిన్‌= పెనిమిటికి; ఐహిక= ఈ లోకంలోనూ; 
ఆముష్మిక= పరలోకంలోనూ; సుఖసాధనంబులు సువ్వె!= సౌఖ్యానికి ఉపకరించే వస్తువులు సుమా!; ఏ కారణంబునన్‌= ఏమి 
నిమిత్తంగా; ఏమి+అయ్యెనో= ఏమైపోయిందో; అకట!= అయ్యో!; వాన ఏపునన్‌= వాన జోరువలన, జోరువాన వలన; తెగియెన్‌ 
కానోపున్‌= చచ్చిపోయిందేమో; ఏమి చేయుదున్‌?= ఏమి చేసేది?; ఇపుడు= భార్యలేనప్పుడు; మందిరంబు= ఇల్లు: పాడు 
పాజణుచున్‌+ఉన్నది= పాడుపడి పోయినట్టున్నది; అనినన్‌= అనగానే; ఆ పలుకులు+ఎల్లన్‌= ఆ మాటలన్నీ; బోయవలలోనన్‌= 
బోయవాడి వలలో; ఉన్న= చిక్కి ఉన్న; కపోతి= పెంటి పావురం; విని; మనంబు= మనస్సు; సంతోష పూరమగ్నంబు+కాంగన్‌= 
సంతోషంతో నిండుగా మునిగి పోగా. 


తాత్పర్యం: 'నా భార్య ఇంతసేపూ ఎక్కడుందో, నన్ను వదలి ఎక్కడా ఉండదు. ఆమె లేని నా బ్రతుకు ఎందుకూ 
పనికిరాదు. అనురాగవతి అయిన భార్య సుగుణాలే మగడికి ఇహపరలోకాల్లో సుఖసాధనాలు. ఏ కారణంగా 
ఏమైపోయిందో ఏమో! కుండపోతగా వానపడటంవలన చచ్చిపోయిందేమో! నేను ఏమి చేసేది? ఆమె లేని నా ఇల్టు 
పాడుపడిపోయినట్టున్నది' అని అంటున్న పావురం మాటలన్నీ పెంటి విన్నది. పట్టలేనంత సంతోషంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. “పతి మదికి నింత యెక్కిన ।; యతివ గదా పుణ్యవతి; ప్రియాలాపము లీ 

గతి వినం గాంచి జన్మము । గృతకృత్యం బయ్యె నాకు; గెలిచితి జమునిన్‌.” 311 


ప్రతిపదార్థం: పతి మదికిన్‌= పెనిమిటి మనస్సుకు; ఇంత ఎక్కిన= ఇంత ఇష్టమైన; అతివ కదా= (్రీయే కదా; పుణ్యవతి= 

పుణ్యాత్మురాలు; ప్రియ+ఆలాపములు= పెనిమిటి మాటలు; ఈ గతిన్‌= ఇట్టా; వినన్‌ కాంచితిన్‌= విన గలిగాను; నాకున్‌= 

నాకు; జన్మము= పుట్టుక; కృతకృత్యంబు+అయ్యెన్‌= ధన్యమైనది; జమునిన్‌= యముడిని; గెలిచితిన్‌= జయించాను. 

తాత్పర్యం: “పెనిమిటి మెప్పుపొందిన స్తీ ఎంతో పుణ్యవంతురాలు. నన్ను గురించి నా మగడి మాటలు చెవులారా 

వినగలిగాను. నా జన్మ ధన్యమైనది. యముడిని గెలిచాను. 

వ. అని యుల్లంబునన యుగ్గడించి పతికిం దన తెఅంగెటింగించి, 'విధి కృతంబునకు వగవంబని లే దని 
మటథియు నిట్లనియె. 312 


ప్రతిపదార్దం: అని; ఉల్లంబునన్‌+అ= మనస్సులోనే; ఉగ్గడించి= చెప్పుకొని; పతికిన్‌= పెనిమిటికి; తన తెజంగున్‌= తాను 
ఉన్న తీరును; ఎజింగించి= తెలిపి; విధి కృతంబునకున్‌= బ్రహ్మ చేష్టము; వగవన్‌= విచారించటం వలన; పనిలేదు= ప్రయోజనం 
లేదు; అని; మజీయున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పింది. 

తాత్పర్యం: అని మనస్సులో అనుకొంటూ తన ఉనికిని తన పెనిమిటికి తెలిపింది. (బ్రహ్మ చేష్టకు విచారించి 
ప్రయోజనం లేదు” అని చెప్పుతూ మళ్ళీ ఇట్టా అన్నది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము శం9 


చ. “శరణము సొచ్చినం దగ బ్రసన్నత. గైకొని రక్షణయబు సా 
దరముగ6 జేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు; నీ 
వరసి మహార్హు వీని శరణాగతు నోపినభంగి నాపదం 
బొరయకయుండ(డేయుము ప్రభూతపు సీతున. గొంకు వోయెడున్‌. 313 


ప్రతిపదార్హం: శరణము+చొచ్చినన్‌= శరణాగతి పొందగా; తగన్‌= ఒప్పగా; ప్రసన్నతన్‌= దయతో; కైకొని= అంగీకరించి; రక్షణంబు= 
ఆశ్రయం; సాదరముగన్‌= గౌరవంగా; చేయుట= ఆచరించటం; అత్యధిక ధర్మముగాన్‌= గొప్ప పుణ్యకార్యంగా; బుధకోటి= 
పండితులు; చెప్పున్‌= చెప్పుతారు; నీవు; అరసి= విచారించి; మహా+ఆర్హున్‌= గొప్ప బాధలో ఉన్న; శరణాగతున్‌= అండ కోరుతున్న; 
వీనిన్‌= ఈ బోయవాడిని; ఓపిన భంగిన్‌= తగినంతలో; ఆపదన్‌+*పొరయక+ఉండన్‌= ఇక్కట్టు పాలు కాకుండా; చేయుము= 
చూడుము; ప్రభూతపుసీతునన్‌= ఎక్కువ అవుతున్న; చలివలన; కొంకుపోయెడున్‌= కొంకరలు పోతున్నాడు. 


తాత్పర్యం: 'ఆదుకొనుమంటూ ఆ(శ్రయించినవాడిని కనికరంతో ఆదరించి ఆదుకొనటంకన్న మించిన పుణ్యం 


మరొకటి ఉండదంటారు పెద్దలు. గాలివానలో చలికి వణకిపోతున్న ఈ బోయవాడిని నీకు చేతనయినంతలో 
కాపాడుము. 


క. _ అని యేర్పడ భాషిం | చిన విని శోకము డిగ్గ విడిచి విహగము గరుణం 
దనజాతి సెప్పి తగ ని । టనియె మనుజభాషణముల నా లుబ్దకుతోన్‌. 314 


ప్రతిపదార్హం: అని; ఏర్పడన్‌= తేటతెల్లంగా; భాషించినన్‌= పెంటి పలుకగా; విని= ఆలకించి; శోకమున్‌= భార్య ఏమై పోయిందో 
అనే దుఃఖాన్ని; డిగ్గ విడిచి= వదలిపెట్టి; విహగము= ఆ మగపావురం; కరుణన్‌= జాలితో; తన జాతిన్‌= తన (పావురం) తెగను; 
ఆ+లుబ్ద్బకుతోన్‌= ఆ బోయవాడితో; చెప్పి; మనుజ భాషణములన్‌= మానవుల మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: పెంటి మాటలు స్పష్టంగా మగపావురం చెవిని బడ్డాయి. భార్య ఏమయిందో అనే విచారాన్ని అది వదలి పెట్టింది. 
బోయవాడిమీద జాలిపడింది. తాను పావురాన్నని చెప్పుకొన్నది. మానవుల మాటలతో అతడితో ఇట్లా అన్నది. 


క.  *“ఓయన్న! డస్సినాండవు । మాయింటికి నతిథి వైతి;ి మసలక నీకుం 

జేయవలయు నాతిథ్యం; । బేయది భవదీప్పితార్థ మెఠింగింపు తగన్‌. 315 
ప్రతిపదార్థం: ఓ అన్న!= ఓ బోయన్న!; డస్పినాండవు= అలసిపోయి ఉన్నావు; మా ఇంటికిన్‌= మా మందిరానికి; అతిథివి+ఐతి(వి)= 
అతిథివయ్యావు (అతిథి= రాత్రి మాత్రం ఉండిపోయేవాడు, అకస్మాత్తుగ అన్నంవేళకు వచ్చినవాడు); మసలక= జాగుచేయకుండా; 
నీకున్‌= నీకు; ఆతిథ్యంబు= విందును; ఏ+అది= ఎట్టాంటిది; చేయవలయున్‌= చేయాలి; భవత్‌+-ఈప్పిత= నీవు కోరుకున్న; 
అర్థమున్‌= వస్తువును; తగన్‌= తగినట్టుగా; ఎజింగింపు(ము)= తెలియచెప్పుము. 


తాత్పర్యం: 'ఓఓ అన్నా! నీవు చాలా బడలికతో ఉన్నావు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. నీకు ఆలస్యంలేకుండా 
వెంటనే అతిథి విందు చేయాలి. నీకు కావలసిన వేవో తెలియచెప్పవలసింది”. 


చ. అనవుడు నుల్ల మెంతయు. బ్రియంబు వహింప6గ6 బక్షివైరి 'సీ 
తున సకలాంగకంబులు. బ్రతున్నము లయ్యెడు దీని6 బాపవే!” 
యనిన విహంగమంబు రయమార.గ నచ్చటి పుల్లలెల్ల ము 
క్కునగొని తెచ్చి ప్రోవిది యకుంఠిత మైన దయాగుణంబునన్‌. 316 


శడ0 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని మగ పావురం పలుకగానే; ఉల్లము= మనస్సు; ఎంతయున్‌= ఎంతో; ప్రియంబు= సంతోషం; 
వహింపంగన్‌= పొందగా; పక్షివైరి= పిట్టల విరోధి అయిన బోయవాడు; సీతునన్‌= చలివలన; సకల+అంగకంబులున్‌= అన్ని 
అవయవాలు; ప్రతున్నములు= సలుపుపెట్టబడ్డవి; అయ్యెడున్‌= అవుతున్నాయి; దీనిన్‌= ఈ చలిని; పాపవే= పోగొట్టవా; అనినన్‌= 
అనగానే; విహంగమంబు= ఆ మగ పావురం; అకుంఠితము+ఐన= మొక్కవోనిదైన; దయాగుణంబునన్‌= జాలిస్వభావంతో; 
రయము+ఆరంగన్‌= ఎక్కువ వేగంగా, గబగబా; అచ్చటి పుల్లలు+ఎల్లన్‌= అక్కడి చిదుగు లన్నింటిని; ముక్కునన్‌= ముక్కుతో; 
కొనితెచ్చి= కరచితెచ్చి; (ప్రోవిడి= కుప్పపోసి. 

తాత్పర్యం: ఆ గువ్వ పలుకులు విన్నాడు బోయవాడు. సంతోషించాడు. “ఈ చలికి నా అవయవాలు తీపు 
పెడుతున్నాయి. కనుక ఈ చలిని పోగొట్టవలసింది' అని అడిగాడు. ఆ పావురం జాలిపడి గబగబా అక్కడి 
చిదుగులన్ని ఏరి ముక్కుతో కరచి తెచ్చి పోగుపెట్టి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. ఆ పొంతపల్లియకు రయంబునం జని పుల్లతల సంగతంబైన యింగలంబు. 317 


ప్రతిపదార్దం: ఆ పొంత పల్లియకున్‌= ఆ ప్రక్కనే ఉన్న పల్లెకు; రయంబునన్‌= గబగబా; చని= వెళ్ళి, పుల్లతల= చిదుగు చివరన; 
9 ౦0 ౦0 ౦0 
సంగతంబు+ఐన= కూడి ఉన్నట్టి; ఇంగలంబు= అగ్గిని. 


తాత్పర్యం: ఆ పక్కనే ఉన్న పల్లెకు గబగబా పోయింది. చిదుగు చివరన అంటుకొని ఉన్న నిప్పును. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. కొని వచ్చి పుల్ల ప్రోవునం। దనుకంగా. జేసి నెమ్మి దళుకొత్తంగ ని 
ట్లను బోయతోడ 'మే నీ; యనలంబున౦. గాంచికొనుటకై లె మృ్మనఘా! 318 


ప్రతిపదార్థం: కొనివచ్చి= తీసికొని వచ్చి; పుల్లప్రోవునన్‌= చిదుగుల కుప్పయందు; తనుకంగాన్‌ చేసి= (రాజుకొనేటట్టు చేసి మండింప 
చేసి; నెమ్మి= సంతోషం; తళుకు ఒత్తంగన్‌= ప్రకాళించగా; బోయతోడన్‌= బోయవాడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; 
అనఘా!= పుణ్యాత్ముడా!; మేను= ఒంటిని; ఈ అనలంబునన్‌= ఈ నిప్పుచేత; కాంఛికొనుటకున్‌+ఐ= చలికాపు కాచుకొనటానికి; 
లెమ్ము= లేచిరమ్ము. 


తాత్పర్యం: తీసికొనివచ్చి పోగేసిన పుల్లలన్నీ ముట్టుకునేటట్టు చేసింది. ఎంతో సంతోషపడుతూ బోయవాడిని 
చలికాచుకొనటానికి మంట దగ్గరకు రమ్మని పిలిచింది. 


చ. అనవుడు వాండు గువ్వహృదయం బలరం దనయంగకంబు ల 
య్యనలశిఖాకలాపమున నల్లన యల్లన కాంచి శీత బా 
ధన ముడుగంగ6 జేయ(గ€ బదంపడి యాలి చాల. దోంచె. దో 
చిన నెటింగించె గువ్వ కది సేయ నుపాయము లేక యాత్మలోన్‌. 319 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగానే; వాండు= ఆ బోయవాడు; గువ్వ= అడవి పావురం; హృదయంబు= మనస్సు; అలరన్‌= 
సంతోషించేటట్టు; తన+అంగకంబులు= తన అవయవాలన్నీ; ఆ+అనల శిఖా= ఆ నిప్పుల మంటల; కలాపమునన్‌= సముదాయంచేత; 
అల్లన అల్లన= మెల్లమెల్లగా; కాంచి= కాపుపెట్టుకొని; శీత బాధనము= చలి బాధ; ఉడుగంగన్‌+చేయంగన్‌= తీర్చుకొనగా; పదంపడి= 
వెంటనే; ఆకలి; చాలన్‌+తోటెన్‌= బాగా అనిపించింది; తోంచినన్‌= ఆకలి అనిపించగానే; గువ్వకున్‌= ఆ పావురానికి; ఎజింగించెన్‌= 
తెలిపాడు; అది+చేయన్‌= ఆకలి తీర్చటానికి; ఉపాయము లేక= మార్గం కనపడక; ఆత్మలోన్‌= తనలో. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము తృర్ష1 


తాత్పర్యం: గువ్వ సంతోషించేటట్టు ఆ బోయవాడు ఆ మంటలో మెల్లమెల్లగా తన ఒంటిని కాచుకొని చలిబాధ 
తీర్చుకొన్నాడు. అంతలో ఆకలిగా అనిపించింది. పావురంతో అదే చెప్పాడు. ఆ గువ్వకు అతడి ఆకలి తీర్చే మార్గం 
ఏమి తోచలేదు. తనలో తాను. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. వగచి వెలవెలంబాటి తలంచికొని వాని కిట్లనియె. 320 


ప్రతిపదార్హం: వగచి= విచారించి; వెల వెలన్‌+పాజి= తెల తెల బోయి; తలంచికొని= స్మరించి; వానికిన్‌= ఆ బోయవాడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: దుఃఖించి వెలవెలపోతూ తలచుకొంటూ ఆ బోయవాడితో ఇట్టా చెప్పింది. 


తే. ఖగములకు జీవనం బన గలదె సంగ్ర। హించినట్టిది యాంకలి కేమియైన 
మాకు దొరకొన్న( దిందుముగాక!; యైన । నీవు డస్ఫితి వాతిథ్యనియతి వలయు. 321 


ప్రతిపదార్థం: ఖగములకున్‌= పిట్టలకు; జీవనంబు= బతకడానికి కావలసిన తిండి మొదలైనవి; సం([గ్రహించినట్టిది= కూడబెట్టుకొన్నట్టిది; 
అనన్‌ కలదె= అనేది ఉన్నదా (ఉండదని భావం); ఆశలికిన్‌= ఆకలికి; ఏమి+ఐనన్‌= ఏదైనా; మాకు దొరకొన్నన్‌= మాకు లభిస్తే; 
తిందుము+కాక= తింటాం కాక; ఐనన్‌= అయినప్పటికీ; నీవు; డస్సితి(వ)= అలసిపోయావు; ఆతిథ్యనియతి= అతిథి నియమం; 
వలయున్‌= తప్పనిసరిగా చేయాలి. 


తాత్పర్యం: పిట్టల బతుకుల్లో తిండిని కూడబెట్టుకొనటం అనేది ఉండదు. ఆకలికి దొరికింది ఏదైనా తింటాం. 
అయితే నీవు బాగా అలసిపోయి ఉన్నావు. తప్పనిసరిగా నీ ఆకలి తీర్చాలి. 
కపోతంబు దన శరీరమును బోయ కాహారంబుగా నిచ్చుట (సం. 12-142, 143) 

న. నా శరీరం బాహారంబుగా నిచ్చెదం గొనుము. 322 
ప్రతిపదార్థం: నా శరీరంబున్‌= నా ఒంటిని; ఆహారంబుగాన్‌= తినటానికి గాను; ఇచ్చెదన్‌= సమర్పిస్తాను; కొనుము= తీసికొమ్ము. 
తాత్పర్యం: నా శరీరాన్ని నీకు ఆహారంగా అర్పిస్తాను. తీసికొమ్ము'. 
క. _ అని పలికి యగ్నివలగొని । తన దేహము దానిలోనం దడయక యిడినం 

గని బోయ విససయంబున | మనమూనంగ. గొంతసేపు మ్రాన్సడి యుండెన్‌. 323 


ప్రతిపదార్హం: అని పలికి= అని మాటాడి; అగ్నిన్‌ వలగొని= మంట చుట్టూ తిరిగి; దానిలోనన్‌= ఆ నిప్పుల మంటల్లో! తడయక= 
జాగుచేయకుండా; తన దేహము= తన శరీరం; ఇడినన్‌= పడవేయగా; కని= చూచి; బోయ= బోయవాడు; మనము= మనస్సు; 
విస్మయంబునన్‌= ఆశ్చర్యంలో; ఊనంగన్‌= తగుల్కొనగా; కొంతసేపు= కొద్దిసేపు; (మ్రాన్సడి+ఉండెన్‌= కొయ్యబారిపోయి ఉన్నాడు. 


తాత్పర్యం: అని గువ్వ చెప్పి వెంటనే మంటచుట్టూ తిరిగి ఆ నిప్పుల మంటల్లో పడిపోయింది. అది చూచి బోయవాడు 
నివ్వెరపోయాడు. కొంచెంసేపు కొయ్యబారి పోయినట్టు ఉండిపోయాడు. 
వు పదంపడి. 324 


తాత్పర్యం: ఆ తరువాత - (తరువాతి పద్యంతో అన్వయం). 


తశ2 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. 'కలదే యిమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్య మేపార ని 
ప్పులుం గి ట్లిచ్చునె మేను? నాదు చరితంబుల్‌ నిందకుం బట్టులై 
తలంపన్‌ వచ్చిన నింత కీ డగునె యేతత్రూరతా ఘోర చే 
ష్టలు మానంగలవా6ండ.; బక్షి గురువై సంధించె సద్దోధమున్‌.” 325 


ప్రతిపదార్హం: జగతిన్‌= లోకంలో; ఈ+మెయి పౌరుషంబు= ఈ రీతి సాహసం; కలదే= ఉన్నదా; కారుణ్యము= దయ; ఏ 
పారన్‌= ఎక్కువ కాగా; ఈ+పులుంగు= ఈ గువ్వ; ఇట్టు= ఇట్టా; మేనున్‌= శరీరాన్ని; ఇచ్చునె?= ఇస్తుందా?; నా+చరితంబుల్‌= 
నా నడవళ్ళు; నిందకున్‌= దూషణకు; పట్టులు+ఐ= నెలవులై; తలయన్‌+వచ్చినన్‌= ఆలోచించగా; ఇంతకీడు= ఇంత పాటి ఆపదను; 
అగునె= తెచ్చిపెట్టుతుందా; ఏతద్‌= ఇట్టాంటి; (క్రూరతా ఘోరచేష్టలు= దయలేని భయంకరమైన చేతలు; మానన్‌+కలవాండన్‌= 
నిలిపివేస్తాను; పక్షి= గువ్వ; గురువై= బోధకుడై; సద్చోధమున్‌= మంచి తెలివిని; సంధించెన్‌= పొందించింది. 


తాత్పర్యం: 'లోకంలో ఇట్టాంటి సాహసం, పురుష ధర్మం ఎక్కడైనా ఉంటుందా? బాగా జాలిపడి ఈ గువ్వ ఈ 
తీరున తనను అర్పించుకొంటుందా? నా నడవడి ఈ లోకంలో నిందలపాలయింది. ఆలోచించగా నా నడవడి 
ఇంతటి విపత్తును కలిగిస్తుందా? ఇక ఇట్లాంటి దయాదాక్షిణ్యాలు లేని ఘోరపు పనులు చేయను. ఈ పిట్ట నాకు 
గురువై మంచి తెలివిని తెప్పించింది. 


వ. అని యంతరంగంబున వైరాగ్యంబు నిరంతరం బగుటయు నంత నిలువక. 326 


ప్రతిపదార్హం: అని; అంతరంగంబునన్‌= మనస్సులో; వైరాగ్యంబు= విరక్తి నిరంతరంబు= ఎడతెగనిది; అగుటయున్‌= 
కావటంవలన; అంతన్‌= అక్కడ; నిలువక= ఉండలేక. 


తాత్పర్యం: అని మనస్సులో వీడని విరక్తిని పొందాడు. అందువలన అక్కడ ఉండలేక. (తరువాతి పద్యంతో 
అన్నయం). 


మ. 'ఇదియిట్లాలిని బంధులం దొజంగి తా నీ యగ్శిలోం గూలె నొ 
ప్పిదమై యుండగ నిట్టి తెంప యెలయం బెంపారు వైరాగ్య సం 
పద పాపంబుల నెల్లం ద్రుంపంగ మహాప్రస్థానపుణ్యత్వ మొం 
దెద నే నిప్పుడి యంచు మానసము శాంతిం బొంద నిర్మోహుండై. 327 


ప్రతిపదార్హం: ఇది= ఈ గువ్వ; ఇట్టు= ఈ విధంగా; ఆలిని= భార్యను; బంధులన్‌= చుట్టపక్కాలను; తొజు6గి= వదలి, విడిచి; 
ఒప్పిదమై+ఉండంగన్‌= యోగ్యమై ఉండగా; తాను= తనకు తానుగా; ఈ అగన్నిలోన్‌= ఈ నిప్పుల్లోకి; కూలెన్‌= పడిపోయింది; 
ఇట్టి= ఇట్టాంటి; తెంపు+అ= తెగువయే; ఎలయన్‌= కలుగగా; పెంపారు= ఎక్కువవుతున్న; వైరాగ్య సంపదన్‌= విరక్తి సంపత్తిచేత; 
పాపంబులన్‌+ఎల్లన్‌= పాపాలన్నిటిని; (త్రుంపంగన్‌= పోగొట్టుకొనటానికి; నేను; ఇప్పుడు+అ= ఇప్పుడే; మహాహ్రస్థాన= లోకాంతర 
యాత్ర అనే; పుణ్యత్వమున్‌= ధర్మాన్ని; ఒందెదన్‌= పొందుతాను; అంచున్‌= అంటూ; మానసము= మనస్సు; శాంతిన్‌+పొందన్‌= 
ఊరట పొందగా; నిర్మోహుండు+ఐ= మమకారం లేనివాడై. 


తాత్పర్యం: ఈ పావురం ఇట్టా తనవారి నందరిని వదలుకొని తనకు తానుగా ఈ నిప్పుల్లోకి దూకింది. ఇట్టాంటి 
తెగువతనంతో కూడా పాపం పోగొట్టుకొని వైరాగ్యభావంతో ఇప్పుడే దేహయాత్ర చాలిస్తాను. పుణ్యాత్ముడ 
నవుతాను* అని మనసులో ఊరటపొందాడు. మమకారం లేనివాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డడం 


క. _ వలలోన నున్న పులుంగుల | వెలువడంగా విడిచి వలయు వెండియు€ దనకుం 
గల పక్షి నిహతిసాధన । ములు నచటనె యుండ6 బోయె బోయ నియతుండై. 328 


ప్రతిపదార్హం: బోయ= బోయవాడు; వలలోనన్‌= వలలోపల; ఉన్న= ఉన్నట్టి; పులుంగులన్‌= పిట్టలను; వెలు పడ6గాన్‌= 
బయటపడేటట్టు; విడిచి= వదలి; వలయున్‌= వలా; వెండియున్‌= ఇంకా; తనకున్‌ కల= తనకున్నట్టి; పక్షినిహతిసాధనములున్‌= 
పిట్టలను చంపే పరికరాలను; అచటనె+ఉండన్‌= అక్కడే ఉండగా; నియతుండు+ఐ= నియమం కలవాడై; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: ఆ బోయవాడు వలలో పట్టి ఉంచిన పిట్టల నన్నిటిని బయటకు వదలిపెట్టాడు. పిట్టలను పట్టి చంపే 
వలనూ పనిముట్లనూ అక్కడే ఉంచేశాడు. నియమం పూని పోయాడు. 


ఆ. _ అక్కపోతి నాథు. డగ్నిలోం బడుటకు । శోకవహ్ని. జిత్త మాకులముగ 
నెలుంగు రాలుపడం6గ నిట్లని పలవించె । నశ్రుజలతరంగితాస్య యగుచు. 329 


ప్రతిపదార్దం: ఆ+కపోతి= ఆ పెంటిపావురం; నాథుండు= తన పెనిమిటి; అన్నిలోన్‌= నిప్పుల్లో; పడుటకున్‌= పడినందుకు; 
శోకవహ్నిన్‌= దుఃఖాన్నిచేత; చిత్తము= మనస్సు; ఆకులముగన్‌= వ్యాకులపాటు చెందగ; ఎలుంగు= గొంతు; రాలుపడంగన్‌= 
వణకిపోగా; అశ్రుజల తరంగిత= పొంగిపార్దుతున్న కన్నీరుగల; ఆస్య+అగుచున్‌= ముఖం కలదవుతూ; ఇట్టు+అని= ఈ విధంగా 
అని; పలవించెన్‌= ఏడ్చింది. 

తాత్పర్యం: బోయవాడి తిండికొరకు నిప్పుల్లో పడ్డ తన పెనిమిటిని గూర్చిన దుఃఖంతో పెంటి మనస్సు కలవరపడింది. 
గొంతు వణకిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. 


క.  *నాయాశలి కోర్వ వెపుడు । వేయైనను నేం గొనంగ వెండి యనుభవిం 
తాయాసపడుటం గనుంగొని ।; నోయుదు నను. బాసి యిటు సనుట దగ వగునే? 330 


ప్రతిపదార్థం: ఎపుడున్‌= ఎల్లప్తుడూ; నా+ఆంకలికిన్‌= నా ఆకలికి; ఓర్వవు= తాళలేవు; వేయి+ఐనను= ఏది ఏమైనా; నేన్‌ కొనంగన్‌= 
నేను తినగా; వెండి= ఆ తరువాత; అనుభవింతు(వు)= నీవు తినేవాడివి;ి ఆయాసపడుటన్‌= కష్టపడటాన్ని; కనుంగొని= చూచి; 
నోయుదు(వు)= నొచ్చుకునేవాడివి; ననున్‌ పాసి= నన్ను వీడి; ఇటు+చనుట= ఇట్టా వెళ్ళటం; తగవు+అగునే?= న్యాయం 
అవుతుందా? 
తాత్పర్యం: 'నాకు ఆకలి వేస్తే నీవు ఎపుడూ తట్టుకొనలేకపోయేవాడివి. ఆరునూరైనా నూరు ఆరైనా నేను తిన్న 
తరువాతనే తినేవాడివి. నేను కష్టపడటం చూచి నొచ్చుకొనేవాడివి. అట్లాంటి నీవు నన్ను వదలిపెట్టి ఇట్టా వెళ్ళటం 
ధర్మమేనా?' 
వ. అని వెందియు. 331 
తాత్సర్యం: అని మళ్ళీ. 
సీ. _ *ఇగురు జొంపంబుల నింపారు విరులను । బలుపైన పొదల క్రేనలకు. దారి, 

సెలయేజులందలి తెలినీటం దనువు సొం । పెలసిన గిరుల తెప్పలకు. జేర్చి, 


మావిమైోకల నెలదీవల. జెన్నొందు । తోటలకడ నలితోడ జెంది, 
యలరు నెత్తమ్ముల కలిమి. జెల్వగు డిగ్గి; యల తీరభూముల నల్ల. బొంది, 


డ్తేడ్షడ్న శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. నన్ను మనమున. దేల్చి యానంద మొంద. । గేలి సలిపెడు నీ దగు లీల మజన 
నావశంబె ప్రాణేశ! ప్రాణంబు లిపుడ । నిన్న కూర్చి యేతెంతు నీ సన్న కడకు. 332 


ప్రతిపదార్హం: ఇగురు= చిగురుటాకుల; జొంపంబులన్‌= గుత్తులచేత; ఇంపారు= అందమైన; విరులను= పూలచేత; 
బలుపు+ఐన= గుబురుగాగల; పొదల క్రేవలకున్‌= గుబుళ్ళ పక్కలకు; తార్చి= చేర్చి; సెలయేజులందలి= కొండకాలవలలోని; 
తెలినీటన్‌= తేట నీళ్ళల్లో; తనువు= ఒళ్ళు; సొంపు ఎలసినన్‌= అందం పొందగా; గిరుల తెప్పలకున్‌= కొండలమిట్ట నేలల 
మీదకు; చేర్చి= పొందించి; మావిమైోకలన్‌= లేత మామిడి చెట్ట చేత; ఎల+తీవలన్‌= లేత తీగలచేత; చెన్ను+ఒందు= అందంగా 
చక్కగా ఉండే; తోంటటలకడన్‌= తోపుల దగ్గర; నలితోడన్‌= ఉత్సాహంతో; చెంది= చేరి; అలరు= విరబూసిన; నెత్తము శల+కలిమిన్‌= 
పెద్ద తామరలు ఉండటంవలన; చెల్వగు= అందమైన; డిగ్గియల= దిగుడు బావుల; తీరభూములన్‌= గట్టులను; అల్లన్‌పొంది= 
మెల్లగా చేరి; నన్నున్‌= నన్ను; మనమునన్‌= హృదయంలో; ఆనందము= సంతోషం; ఒందన్‌= పొందేటట్టు; తేల్చి= ముంచెత్తించి 
(ఓలలాడించి); కేలిసలిపెడు= (క్రీడించే; నీదగు లీల= నీదైన విలాసం; మజవన్‌= మర్చిపోవటం; నా వశంబె!= నా తరమా!; 
ప్రాణేశ!= ప్రాణనాథా!; ప్రాణంబులు= నా ఊపిరులు; నిన్ను కూర్చి= నీతో చేర్చి; ఇపుడ= ఇప్పుడే; నీ చన్నకడకున్‌= నీవు 
పోయిన దగ్గరకు; ఏతెంతున్‌= వస్తాను. 

తాత్పర్యం: చిగురుటాకుల గుత్తులతో, పూలతో, గుబురుగా ఉండే పొదలమాటుకు చేర్చేవాడివి. కొండకాలవలలోని 
తేటనీళ్ళల్లో ఒంటివన్నై ఇనుమడించగా కొండల మెరకలమీదకు తీసికొని వెళ్ళేవాడివి. లేత మామిడిచెట్లతో, లేత 
తీగలతో చూడచక్కగా ఉండే తోపులలోకి ఉత్సాహంగా చేర్చేవాడివి. బాగా విచ్చుకొన్న తామరపూలతో అందంగా 
కనిపించే దిగుడుబావుల గట్లమీదకు మెల్లగా చేర్చి ఆనందంలో ముంచెత్తించి క్రీడించేవాడివి. నీ లీలలు మర్చిపోవటం 
నా వల్లకాదు. ఓ నాథా! ఇపుడే నా ప్రాణాలు తీసికొని నిన్ను చేరుకుంటాను. 


వ. _ అట్లుంగాక. 333 
తాత్పర్యం: అంతే కాకుండా. 


క. _ టీని యనుమరణమున. దన । మేను విడిచినట్టి కాంత మేలిపదవికిం 
దాను నతండును నరిగి య । నూన స్టిరసుఖము లందుచుండుట విందున్‌.” 334 


ప్రతిపదార్హం: టేని అను మరణమునన్‌= పెనిమిటితో సహగమనంచేత; తన మేనున్‌= తన తనువును; విడిచినట్టి= చాలించినట్టి; 
కాంత= వనిత; తానున్‌= తానూ (భార్య); అతండునున్‌= పెనిమిటీ; మేలిపదవికిన్‌= ఉన్నత దశకు; అరిగి= వెళ్ళి అనూన= 
తక్కువ కానట్టి; స్థిర= నిలకడ కలిగినట్టి; సుఖములు= భోగాలు, సౌఖ్యాలు; అందుచున్‌+ఉండుట= పొందుతూ ఉండటం; విందున్‌= 


విన్నాను. 
తాత్పర్యం: పెనిమిటితోపాటు చితిపొంది చనిపోయిన ప్రీ అతడితోపాటు ఉత్తమ గతులు పొందుతుందనీ, నిలకడగా 
అంతులేని భోగాలు అనుభవిస్తుందనీ పెద్దలు చెప్పుతుండగా విన్నాను”. 
క. అని పలికి యపుడ యనలము । ఘనముగ దరికొల్పి మది వికాసము. బొందం 
దన వల్లభు6. దలంచుచు వల । గొని లీలం జొచ్చి యతనిం గూడం జనియెన్‌. 335 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్టాడి; అపుడు+అ= ఆ వెంటనే; అనలమున్‌= నిప్పును; ఘనముగన్‌= బాగా; దరికొల్పి= 
రాజుకునేటట్టు చేసి; మది= మనస్సు; వికాసమున్‌ పొందన్‌= సంతోషించగా; తనవల్లభున్‌= తన పెనిమిటిని; తలంయచున్‌= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్వీడ్న5్‌ 


తలపోసికొంటూ; వలగాొని= నిప్పుచుట్టూ (ప్రదక్షిణంచేసి; లీలన్‌= విలాసంగా; చొచ్చి= అగ్గిలోకి దూకి; అతనిన్‌= పెనిమిటిని; కూడన్‌= 
కలియటానికి; చనియెన్‌= వెళ్ళింది. 

తాత్పర్యం: అని మాట్లాడి ఆ వెంటనే నిప్పును బాగా రగులుకొల్పింది. తన పెనిమిటిని తలచుకొంటూ ఆ నిప్పుచుట్టూ 
తిరిగింది. అతడిని చేరుకొనటానికి ఆనందంగా నిప్పుల్లోకి ఉరికింది. 


క. _ స్పురిత విమానము మీంద న। మరతతి వేష్టింప రత్వమయ భూషణ సుం 

దర దివ్యమూర్తి వెలింగెడు । వరుని గలిసి పరమ సౌఖ్య వైభవ మెస6గన్‌. 336 
ప్రతిపదార్దం: స్ఫురిత= ప్రకాశించే; విమానము మీ6దన్‌= విమానంపై; అమర తతి= దేవతా సమూహం; వేష్టింపన్‌= చుట్టుకొనగా; 
రత్నమయ భూషణ= రత్నాలు పొదిగిన నగలచేత; సుందర= మనోహరమైన; దివ్యమూర్తిన్‌= దేవతా రూపంతో; వెలిలెడు= శోభిల్లే; 
వరునిన్‌= పెనిమిటిని; కలిసి= కూడి; పరమ సౌఖ్య వైభవము= గొప్ప సుఖసంపత్తి ఎసంగన్‌= ఎక్కువ అవగా. 
తాత్పర్యం: దేవతాగణం చుట్టూ ఉండగా రత్నాభరణాలతో మనోహరరూపుడై చక్కటి విమానంమీద దేవత్వంతో 
ఒప్పే పెనిమిటిని కలుసుకొన్నది. ఎనలేని సుఖసంపదలతో తులతూగుతుండగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తే. లీలమూరింబో నచ్చరలేమ పిండు । బలసి యభివందనము సేయం బొలిచె నిట్లు 

సనిన పక్షియుగ్మంబు వర్తనము దోంచె6 | బుణ్యవర్తను( డగుట నా బోయ కపుడు. 337 
ప్రతిపదార్థం: లీల= విలాసం; మూరిన్‌ పోన్‌= అతిశయించగా; అచ్చరలేమ పిండు= దేవతా ్రీల సముదాయం; బలసి= కమ్ముకొని; 
అభివందనము చేయన్‌= మొక్కుతుండగా; పొలిచెన్‌= ఒప్పింది; ఇట్టు= ఇట్టా; చనిన= పై లోకాలకు వెళ్ళిన; పక్షియుగ్మంబు= 
పావురం పిట్టల జంట; వర్తనము= నడవడి; ఆ బోయకున్‌= ఆ బోయవాడికి; పుణ్య వర్తనుండు+అగుటన్‌= పవిత్రమైన నడవడి 
కలవా డవటంవలన; అపుడు తోంచెన్‌= అప్పుడే తట్టింది. 


తాత్పర్యం: విలాసం ఎక్కువ కాగా, దేవతా(్త్రీలంతా చుట్టూ గుమిగూడి అభినందించటంవలన ఒప్పిదంగా 
ఉన్నది (కనబడింది). ఇట్టా పై లోకాలకు పోయిన రెండు పిట్టల నడవడి, పవిత్రంగా జీవిస్తున్న బోయవాడికి 
అపుడే తెలిసింది. 

వు తోంచిననతండు. 338 
ప్రతిపదార్దం: తోచినన్‌= తట్టిన వెంటనే; అతండు= ఆ బోయవాడు. 


తాత్పర్యం: అట్లా తట్టిన వెంటనే ఆ బోయవాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ 'ఏనును ని ట్లగుదు' ననుచు | నూనిన కౌతూహలమున నుల్లము వొదలన్‌ 
మే నెల్ల ముండ్లు సింపంగ6। గానం దటిసి గళిత రక్త కలితాకృతియై. 339 


ప్రతిపదార్హం: ఏనునున్‌= నేను కూడా; ఇట్టు+అగుదున్‌= ఇట్టా పుణ్యలోకాలను పొందినవాడను అవుతాను; అనుచున్‌= 
అనుకుంటూ; ఊనిన= పొందిన; కౌతూహలమునన్‌= ఉత్సాహంతో; ఉల్లము= మనస్సు; పొదలన్‌= ఒప్పగా; మేను+ఎల్లన్‌= 
ఒళ్ళంతా; ముండ్డు చింప6గన్‌= ముళ్ళు చీరుకోగా; కానన్‌+తటిసి= అడవిలోకి కాలిడి; గళిత= కారుతున్న; రక్తకలిత= రక్తంతో 
కూడుకొన్న; ఆకృతి ఐ= రూపు కలవాడై. 


&డ6 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: నేనూ అట్టాగే పుణ్యలోకాలు పొందుతాను అనుకుంటూ ఎంతో ఉత్సాహంతో మనస్సు పొంగిపోగా 
ఆతడు అడవిలోకి చొరబడ్డాడు. ఒళ్ళంతా ముళ్ళతో చీరుకొనిపోయింది. రక్తం కారుతున్న రూపంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే.  అరుగుచుండు వా డొకచో దవానలంబు । గట్టెదిరి కాననం బెల్ల ముట్టి మండ 
సంప్రమోదితచిత్తు(డై చక్కం జొచ్చి; యొడలు దొజంగి దేవత్వంబు వడసి యొప్పె 340 


ప్రతిపదార్థం: అరుగుచున్‌+ఉండువాండు= వెళ్ళుతున్నవాడల్లా? ఒకచోన్‌= ఒకచోట; దవ+అనలంబు= కార్చిచ్చు; కడు+ఎదిరి= 
ఎట్ట ఎదుట ఉన్న; కాననంబు+ఎల్లన్‌= అడవంతటిని; ముట్టి= ముట్టుకొని; అంటుకొని; మండన్‌= కాలుతూ ఉండగా; సంప్రమోదిత 
చిత్తుండు+ఐ= గొప్ప ఉత్సాహం పొందిన మనస్సు కలవాడై; చక్కన్‌+*చొచ్చి= తిన్నగా మంటలలో దూకి; ఒడలు తొజంగి= తనువు 
చాలించి; దేవత్వంబు+పడసి= అమరత్వాన్ని పొంది; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: పోతూ ఉండగా ఒక చోట తన ఎదుటనే కార్చిచ్చు అలముకొని అడవి అంతా మండిపోతూ ఉన్నది. 
అది చూచి బోయ ఎంతో సంతోషించాడు. తాను ఆ దావాన్నీలో పడి ప్రాణం వదిలాడు. దేవతారూపాన్ని పొందాడు. 


ఉ. ఈ యితిహాస మర్ధిమెయి నెజ్జనముల్‌ వినినం బరఠించినం 
బాయు నుదాత్త గోహనన పాతకమైనను భూరిసౌఖ్యముల్‌ 
వేయి విధంబులం బొరయు విన్ము తగన్‌ శరణార్థి దోషితుం 
జేయనివాండు కల్మషము. జెందు నొకప్పుడు( బాయ దేమిటన్‌. 341 


ప్రతిపదార్థం: ఈ+ఇతిహాసమున్‌= ఈ వెనుకటి కథను; అర్ధిమెయిన్‌= ఆసక్తితో; ఏ+జనముల్‌= ఎట్లాంటి జనం అయినా; 
వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా? ఉదాత్త గోహనన= గొప్పదైన గోవును చంపాడనే; పాతకము+ఐనను= పాపం అయినా; 
పాయును= పోతుంది; భూరిసౌఖ్యముల్‌= గొప్ప సుఖాలు; వేయి విధంబులన్‌= అనేక రకాలుగా; పొరయున్‌= పొందుతాడు; 
విన్ము= వినుము; తగన్‌= ఒప్పుగా; శరణార్థిన్‌= శరణన్నవాడిని; తోషితున్‌+చేయనివాండు= సంతోషపెట్టలేనివాడు; 
కల్మషమున్‌+చెందున్‌= పాపం పొందుతాడు; ఏమిటన్‌= దేనిచేతనైనా; ఒకప్పుడున్‌= ఎప్పటికీ; పాయదు= (పాపం) నశించదు. 


తాత్పర్యం: ఈ కథనంతా ఎవ్వడైనా ఆసక్తిగా విన్నా చదివినా గోవును చంపిన మహాపాపం అయినా పోతుంది. 
అన్ని విధాలా సుఖంగా ఉంటాడు. కాని, శరణన్నవాడిని ఆదుకోనివాడు మాత్రం పాపం అనుభవిస్తాడు. అతడి 
పాపం ఏ విధంగానూ ఎన్నటికీ పోదు.” 


వ. _అనియిట్లు శరణాగత రక్షణ ఫలవిశేష ప్రకటనం బగు లుబ్ద కపోతాఖ్యానంబు సెప్పిన విని యప్పితామహుని 
మీ6దం బ్రీతి వినయ విస్తారవిలోకనం బెలయ నప్పాండవాగ్రజుండు. 342 


ప్రతిపదార్హం: అని; ఇట్టు= ఇట్టా? శరణాగత= శరణు కోరినవాడిని; రక్షణ= కాపాడేవాళ్ళకు; ఫలవిశేషూ విశిష్ట ప్రయోజనాన్ని; 
9 గా ౧ టె జ 
'ప్రకటనంబు+అగు= తెలిపేది అయిన; లుబ్ద కపోత= బోయ, పావురం అనే పేరుగల; ఆఖ్యానంబు= కథను; చెప్పినన్‌+విని= 
చెప్పగా విన్నవాడై; ఆ+పితామహుని మీందన్‌= తాత భీష్ముడిమీద; (ప్రీతి= సంతోషం; వినయ= అణకువ; విస్తార= విస్తరిల్లిన; 
విలోకనంబు= చూపు; ఎలయన్‌= ప్రసరించగా; ఆ+పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్తీడ్ష7 


తాత్పర్యం: అని శరణన్న వాడిని ఆదుకొనేవాడికి కలిగే పుణ్యాన్ని తెలిపే 'బోయ - పావురం” కథ చెప్పాడు 
భీష్ముడు. అది విన్న ధర్మరాజు తాత భీష్ముడిపై ప్రీతీ, అణకువా కలగలిసిన చూపులు సారిస్తూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. “పాపంబు బుద్దిపూర్వ | వ్యాపారము గాక తొడరినప్పుడు మనుజుం 
దేపాట దానినంతయు. । బాపికొనంజాలు సుజనబాంధవ! చెపుమా!” 343 


ప్రతిపదార్థం: సుజన బాంధవ!= మంచివాళ్ళకు నేస్తమా! పాపంబు= పాపం; బుద్ధిపూర్వ వ్యాపారము+కాక= తెలిసి చేసింది 
కాకుండా; తొడరిన+అప్పుడు= కలిగేటప్పుడు; మనుజుండు= మనిషి ఏ పాటన్‌= ఏ విధంగా; దానిన్‌+-అంతయున్‌= ఆ పాపాన్నంతా; 
పాపికొనన్‌+చాలున్‌= పోగొట్టుకొనగలుగుతాడు; చెపుమా!= చెప్పుము”. 

తాత్పర్యం: 'సజ్జనులకు నేస్తమా! తెలియకుండా చేసిన పాపాన్ని ఎట్టా పోగొట్టుకొనాలో తెలుపుము”. 


వ. అని యడిగిన నయ్యార్యవర్యుం డా ధరణీభరణధుర్యునకు నిట్లనియెం 'దొల్లి పరీక్షిత్త్తయుం డగు 
జనమేజయుం డను మహారాజు దన కబుద్ధిపూర్వకబ్రహ్మహత్య వాటిల్లినం దత్కిల్చిషంబు వాపికొనియె; నది 
పురాణకథయై మునులవలన వినంబడు; నత్తెఅం గెటింగించెద; నాకర్ణింపుము. 344 


ప్రతిపదార్థం: అని; అడిగినన్‌= అడుగగా; ఆ+ఆర్యవర్యుండు= పెద్దలలో పెద్ద అయిన భీష్ముడు; ఆ ధరణీభరణ ధుర్యునకున్‌= 
భూభారాన్ని మోసే ఆ ధర్మరాజుతో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; తొల్లి= మునుపు; పరీక్షిత+తనయుండు+అగు=పర్‌క్షిత్తుడి 
కొడుకు అయిన; జనమేజయుండు+అను మహారాజు= జనమేజయుడనే మహారాజు; తనకున్‌= తనకు; అబుద్ది పూర్వక= తెలియక 
చేసిన; బ్రహ్మహత్య= (బ్రాహ్మణుడిని చంపాడనే పాతకం; పాటిల్లినన్‌= కలుగగా; తద్‌+కిల్చిషంబున్‌= ఆ పాపాన్ని; పాపికొనియెన్‌= 
పోగొట్టుకొన్నాడు; అది= ఆ బ్రహ్మహత్యాపాపం పోగొట్టుకొనటం; పురాణ కథఐ= చాలాకాలం నాటి కథగా; మునులవలనన్‌= 
బుషుల వలన; వినంబడున్‌= ఆలకించబడుతుంది; ఆ+తెజంగున్‌= ఆ విధానాన్ని; ఎజింగించెదన్‌= తెలుపుతాను; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అని అడిగిన ధర్మరాజుతో ఆ మహానుభావుడైన భీష్ముడు ఇట్టా చెప్పాడు: “పరీక్షిన్మహారాజు కొడుకు 
జనమేజయుడు. ఇతడు మునుపు తనకు తెలియకుండానే చుట్టుకొన్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకొన్నాడు. 
అదే పురాణాలలో ఒక కథ అయింది. దానినే మును లంతా వినిపిస్తుంటారు. అది చెప్పుతాను వినుము”. 


క. పాపంబు దొడరుటయు నా । భూపాలకు€ బ్రజయ విడిచె; భూసురులును నిం 
దాపాత్రంబుగ. జేసిరి; ।; తాపము మది గదిరి యతడు దల్లడ మందెన్‌. 345 


ప్రతిపదార్హం: పాపంబు= బ్రహ్మహత్యా పాతకం; తొడరుటయున్‌= కలుగగానే; ఆ+భూపాలకున్‌= ఆ జనమేజయుడిని; 

ప్రజయ= జనమే; విడిచెన్‌= వదలిపెట్టారు; భూసురులును= బ్రాహ్మణులూ; నిందాపాత్రంబుగన్‌= తిట్టదగ్గవాడినిగా; చేసిరి= 

చేశారు; అతండు= ఆ జనమేజయుడు; మదిన్‌= మనసులో; తాపము కదిరి= దుఃఖాని పొంది; తలడము+అందెన్‌= 
స ప్ర న్‌ 


తాత్పర్యం: బ్రహ్మహత్యాపాపం చుట్టుకొనగానే ఆ రాజును ప్రజలూ పట్టించుకొనలేదు. బ్రాహ్మణులు దోషి వన్నారు. 
దానికి జనమేజయుడు లోలోపల కుమిలిపోయాడు. 


డర శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. అట్లు జనమేజయుండు వగ నారంగూరి | పురము వెడలి యొక్కరుండును బోయి కాన 
నాంతరము సొచ్చి శౌనకుం దను మునీంద్రు । నాశ్రమము రోసికొని చని యమ్మహాత్తు 346 


ప్రతిపదార్థం: అట్టు= అట్టా; జనమేజయు.డు= జనమేజయుడు; వగన్‌= దుఃఖాన్ని; ఆరంగూరి= ఎక్కువగా పొంది; పురము= 
పట్టణంనుండి; వెడలి= బయటపడి; ఒక్కరుండును= ఒంటరిగా; పోయి= వెళ్ళి; కానన+అంతరము= అడవిలోపలికి; చొచ్చి= 
దూరి; శౌనకుండు+అను= శౌనకు డనే; మునీంద్రు నాశ్రమమున్‌= మునీశ్వరుడి పర్ణశాలను; రోసికొని= వెతుక్కొని; చని= పోయి; 
ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడిని. 

తాత్పర్యం: జనమేజయుడు చాలా దుఃఖించి పటంనుండి బయటపడ్డాడు. ఒంటరిగా నట్టడవిలోకి చొరబడ్డాడు. 
ఆ అడవిలో శౌనకముని కుటీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ మహాత్ముడిని. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కాంచి దండప్రణామం బాచరించి సవినయంబుగ. గరంబులు మొగిచి నిల్టినం జూచి యతండు. 347 


సతిపదారం: కాంచి= చూచి; దండపణాంబులు+ఆచరించి= సాగిలపడి మొకి)_; సవినయంబుగన్‌= అణకువతో; కరంబులు= 
ఈ క ఈ (యుక్క 
చేతులు; మొగిచి= మోడ్చి; నిల్చినన్‌= నిలబడగా; చూచి= కని; అతండు= ఆ శౌనకముని. 


తాత్పర్యం: ఆ శానకమునిని చూచి సాగిలపడి (మొక్కాడు. చేతులు జోడించి నిలబడ్డాడు. అది చూచి ముని. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. 'పెనుంబొల వల్ట్చుచున్న యది పీనుంగు. జూచినయట్టు లయ్యెడున్‌ 
నిను. గనుంగొన్న నీ యెడకు నీ విది యేటికి వచ్చె? దెక్కడేం 
జనుము; శిరంబు క్రిందుగ నజస్రము వ్రేలంగలా6డ వీ భవం 
బున తుది. గ్రూరకాకచయముల్‌ దొలువన్‌ నరకాధివాసివై. 348 


ప్రతిపదార్దం: పెనుపాల వల్చుచున్‌+ఉన్నయది= ఎంతో నీచుకంపు కొట్టుతున్నది; నినున్‌= నిన్ను; కనుంగొన్నన్‌= చూస్తుంటే; 
పీనుంగున్‌= పీనుగును; చూచిన+అట్టులు= చూచినట్టుగా; అయ్యెడున్‌= అవుతుంది; -ఈ+ఎడకున్‌= ఇక్కడకు; నీవు= నీవు; 
ఇది= ఇట్టా? ఏటికిన్‌ వచ్చెదు?= ఎందుకు వచ్చావు?; ఎక్కడేన్‌= ఎక్కడికైనా; చనుము= వెళ్ళుము; ఈ భవంబునన్‌= ఈ 
జన్మలోనే; [కూరకాక చయముల్‌= బొంతకాకుల మూకలు; తొలువన్‌= తూట్టు తూట్టుగ పొడుస్తుండగా; తుదిన్‌= చివరకు; 
నరక అధివాసివి+ఐ= నరకంలో ఉండే వాడివై; అజస్రమున్‌= ఎప్పుడూ; శిరంబు క్రిందుగన్‌= తల(క్రిందుగా; (వ్రేలన్‌+కలాండవు= 
వేలాడుతూ ఉంటావు. 


తాత్సర్యం: నీ వద్ద ఎంతో నీచు వాసన వస్తున్నది. నిన్ను చూస్తుంటే పీనుగును చూసినట్టున్నది. నీవు ఇక్కడికి 
ఎందుకు వచ్చావు? మరెక్కడికైనా వెళ్ళిపొామ్ము. బొంతకాకులు తూట్టు పొడుస్తూ ఉండగా తలకిందుగా 
వేలాడుతుంటావు. (ఈ పుట్టుకలోనే నరకం అనుభవిస్తావు). 


చ.  అనుటయు 'గర్లకర్వు డగునట్టి దురాత్ముని బూజితవ్రతుల్‌ 
టౌ టౌ ల న్న 
గని యిటు లంట యుక్త మటుగాన కదా భవదీయ పాదవం 
దన మొనరించి మీవలన దారుణపాపము వాచికొందు నే 
నను మది వచ్చినాడం సదయంబగు చూడి. బరిగ్రహింపవే!” 349 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్న్షం 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; గర్హకున్‌= నిందించటానికి; అర్హుండు+అగు+అట్టి= తగినట్టి; దురాత్మునిన్‌= పాపిస్టివాడిని; 
పూజిత వ్రతుల్‌= గొౌరవించతగ్గ నియమాలు కల మీవంటి వారు; కని= చూచి; ఇటులు= ఇట్టా; అంట= అనటం (దూషించటం,); 
యుక్తము= తగినదే; అటుగాన కదా= అందువలనే (అట్లాంటి నిందితుడిని కావటంవలననే) కదా; భవదీయ= మీ 
పాదవందనము+జఒనరించి= కాళ్ళకు మొక్కి; మీవలనన్‌= మీ కారణంగా; దారుణపాపము= సహించలేని పాపాన్ని; పాచికొందున్‌= 
పోగొట్టుకొంటాను; అను మదిన్‌= అన్న కోరికతో; నేన్‌= నేను; వచ్చినవాండన్‌= వచ్చాను; సదయంబు+అగు= కనికరం గల; 
చూడ్కిన్‌= చూపుతో; పరి[గ్రహింపవే= స్వీకరించవా. 


తాత్పర్యం: నేను దూషించదగ్గవాడినే. మీబోటి గౌరవార్హులు ఇట్లా నిందించటమూ భావ్యమే. అందువలననే కదా 


మీ కాళ్ళకు 'మొైక్కుకొని ఈ దారుణమైన పాపాన్ని పోగొట్టుకొనాలని ఆశపడి వచ్చాను. నా మీది దయతో నన్ను 
స్వీకరించండి”. 

వ. అనిన విని కరకుణాయత్తచిత్తుం డగు నత్తపోధనసత్తముం డిట్లనియె. 350 
ప్రతిపదార్దం: అనినన్‌= అనగానే; విని; కరుణా+ఆయత్త+చిత్తుండు+అగు= దయకు లోబడ్డ మనస్సు కలవాడయిన; ఆ+తపోధన 
సత్తముండు= ఆ ముని వర్యుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అనగానే ఆ శౌనకముని జాలిపడి అతడితో ఇట్టా అన్నాడు. 


క. విను కొంద అల్పబుద్దులు । నను నెంతయు ధిక్కరింప నవ్వంగ వారిం 

గొనక బుధులైన విపులు । ననిమిషులును మెచ్చుచుండ' ననియెద నీతోన్‌. 351 
ప్రతిపదార్థం: విను= వినుము; కొందలటు= కొంతమంది; అల్పబుద్దులు= తెలివి తక్కువ వాళ్ళు; ననున్‌= నన్ను; ఎంతయున్‌= 
ఎంతో; ధిక్కరింపన్‌= తిరస్కరించగా; నవ్వంగన్‌= గేలిచేయగా; వారిన్‌= అట్లాంటి వాళ్ళను; కొనక= లెక్కపెట్టక; బుధులు+ఐన= 
పండితు లైన; విఫ్రులున్‌= బ్రాహ్మణులూ; అనిమిషులును= దేవతలూ; మెచ్చుచున్‌+*ఉండన్‌= ఆహా అంటూ ఉండగా; నీతోన్‌= 
నీతో; అనియెదన్‌= అంటాను. 
తాత్పర్యం: కొంతమంది తెలివితక్కువవాళ్ళు నన్ను కాదని గేలిచేసినా, అట్టాంటి వాళ్ళను లెక్క పెట్టను. పండితులైన 
(బ్రాహ్మణులూ, దేవతలూ మెచ్చుకొనేటట్టు నేను నీతో చెప్పుతాను వినుము. 
క. _ హీనప్రజ్ఞందకార్యము । లైనవి సేసి తుది వగచు నతులప్రజ్ఞా 

సానుమదారూఢుండు వగ । నూనండు దురిత మను వజితి కోడక యునికిన్‌. 352 
ప్రతిపదార్థం: హీన ప్రజ్ఞుడు= అల్పబుద్ది కలవాడు; అకార్యములు+ఐనవి+చేసి= చేయకూడని పనులను చేసి; తుదిన్‌= చివరకు; వగచున్‌= 
పశ్చాత్తాప పడతాడు; అతుల ప్రజ్ఞా= సాటిలేని తెలివితో; సానుమత్‌+ఆరూఢుండు= కొండెక్కినవాడు. (ఉన్నతికి పోయేవాడు); 
దురితము+అను= పాపం అనే; వటితికిన్‌= వరదకు; ఓడక ఉనికిన్‌= భయపడకుండా ఉండటానికి; వగన్‌= విచారాన్ని; ఊనండు= పొందడు. 
తాత్సర్యం: తెలివితక్కువవాడు చేయకూడని పనులు చేసి చివరకు విచారిస్తాడు. ఎక్కడలేని తెలివితో 
ఉన్నతుడయ్యేవాడు మాత్రం పాపం అనే వరదకు వెరవడు, విచారించడు. 


వ. _ ప్రజ్ఞాకార్యంబు లైనవి యనుష్టంపవలయు; వాని జెప్పెద; నీకుం బాపంబునెడ ననుతాపంబు గలిగి ధర్మ 
ప్రవణుండ వైతే” యనుటయు నమ్మనుజనాథుండు. 353 


450 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్ధం: ప్రజ్ఞాకార్యంబులు+ఐనవి= తెలివిగా చేసే పనులు; అనుష్టింప వలయున్‌= ఆచరించాలి; వానిన్‌= వాటిని; నీకున్‌= 
నీకు; చెప్పెదన్‌= చెప్పుతాను; పాపంబు+ఎడన్‌= (చేసిన) పాపం విషయంలో; అనుతాపంబు+కలిగి= పశ్చాత్తాపం పొంది; ధర్మ 
'ప్రవణుండవు+ఐతే?= ధర్మంపట్ల ఆసక్తికలవాడవు అయ్యావా?; అనుటయున్‌= అని అనగానే; ఆ మనుజనాథుండు= ఆ 
జనమేజయమహారాజు. 
తాత్పర్యం: తెలివిగా పనులు చక్కబెట్టుకోవాలి. వాటిగురించి నీకు చెప్పుతాను. అసలు నీవు చేసిన పాపాలకు 
పశ్చాత్తాపపడుతున్నావా? నీకు ధర్మంపట్ల ఆసక్తి కలిగిందా?” అని ముని అడుగగానే ఆ జనమేజయుడు. 
క.  '“తాపసవర! తీవ్రం బగు । పాపాగ్నిజ్వాల చయము పాలుపడి పరీ 

తాపము నొందుచు ధర్మ। వ్యాపార జలాభిలాషి నై యున్నాండన్‌. 354 
ప్రతిపదార్థం: తాపసవర!= మునీశ్చర!; తీవ్రంబు+అగు= ఎక్కువ అవుతున్న; పాప+అగ్నిజ్యాల చయము= పాపం అనే మంటల 
సముదాయంలో; పాలుపడి= చిక్కుకొని; పరీతాపమున్‌= సంతాపాన్ని; ఒందుచున్‌= పొందుతూ; ధర్మవ్యాపార= పుణ్యకర్మలనే; 
జల= పవిత్రమైన నీటిని; అభిలాషిని+ఐ= కోరుకొంటున్నవాడనై; ఉన్నాండన్‌= ఉన్నాడను. 
తాత్పర్యం: 'ఓ మునివర్య! తీవ్రమైన పాపపు మంటలలో చిక్కుకొని ఎంతో తపిస్తున్నాను. పుణ్యకార్యాలనే 
పవిత్రజలంతో ఆ మంటలను చల్చార్చుకొనాలని అనుకొంటున్నాను. 
వ. భవదీయ కృప నాశ్రయింప వచ్చితి; నన్ను రక్షింపవే!? యనవుడు నమ్మునీంద్రుండు. 355 
ప్రతిపదార్థం: భవదీయ= మీ; కృపన్‌= దయను; ఆ(శ్రయింపన్‌= అండకోరటానికి; వచ్చితిన్‌= వచ్చాను; నన్నున్‌= నన్ను; రక్షింపవే= 
కాపాడవా; అనవుడున్‌= జనమేజయుడు అనగానే; ఆ+ముని+ఇం[ద్రుండు= ఆ శౌనకముని. 
తాత్పర్యం: నీ దయకొరకు నిన్ను ఆశ్రయించాను. నన్ను ఆదుకొనవలసినది” అని జనమేజయుడు అనగానే ఆ 
శౌనకమునివర్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “భీతి యొకటి గోరుటయును । నీ తలపులలోన దీని కిది గతమనంగా 
నే తెరువును గలుగదు మ । చ్చేతోగతి ధర్మవృత్తి. జిక్కుట దక్కన్‌. 356 


ప్రతిపదార్థం: భీతి= భయం (వెరపు); ఒకటి కోరుటయున్‌= ఒకటి కోరుతుండగా; మత్‌+చేతఃగతి= నా మనస్సుపోకడ; 
ధర్మవృత్తిన్‌= పుణ్యవ్యాపారంలో; చిక్కుట తక్కన్‌= పట్టువడి ఉండటం తప్ప; దీనికిన్‌= దీనికి; ఇది; కతము+అనంగాన్‌= కారణం 
అనటానికి; ఏ తెరువును= ఏ ఉపాయమున్నూ; నీ తలపులలోనన్‌= నీ ఊహలలో; కలుగదు= పుట్టదు. 

తాత్పర్యం: “నీవు నీ భయంకొద్దీ ఒకదానిని కోరుకొంటున్నావు. అందువలన దీనికి ఇది కారణం అనే ఉపాయమే 
నీ ఆలోచనలకు అందదు. నాకు తట్టిన పుణ్యకార్యం ఆచరించాలి తప్ప. 


క. ఆతురత నీవు నా కడ । కేతెంచిన దాన జేసి యెలసిన ధర్మ 
ద్యోతన కౌతూహలమున । నీతో బడవలసె; వినుము నిశ్చలమతివై. 357 


ప్రతిపదార్థం: ఆతురతన్‌= తొందరపాటుతో; నీవు; నా కడకున్‌= నా దగ్గరకు; ఏతెంచినదానన్‌+చేసి= వచ్చినందువలన; ఎలసిన= 
అలముకొన్న; ధర్మద్యోతన= ధర్మం తోచినందువలన కలిగిన; కౌాతూహలమునన్‌= ఉబలాటంతో; నీతోన్‌= నీతో; పడవలసెన్‌= 
అనుభవించవలసి వస్తుంది; నిశ్చలమతివి+ఐ= నిలకడగల బుద్ధికలవాడవై; విను= వినుము. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 51 


తాత్పర్యం: నీ ఆతురతకొద్దీ నీవు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నాకు ధర్మమార్గం తట్టినందువలన కలిగిన 
ఉబలాటంకొద్దీ నీతో పడవలసి వచ్చింది. నిలుకడగా వినుము. 


క. _ భూవిబుధుల కెయ్యది హిత । మావిధమున నడచువాండవగునది ద్రోహా 

భావంబు ప్రతిజ్ఞాతం । బై వలయంగవలయు నీకు నా జాతియెడన్‌.” 358 
ప్రతిపదార్దం: భూవిబుధులకున్‌= బ్రాహ్మణులకు; ఎయ్యది= ఏది; హితము= మేలో; ఆ విధమునన్‌= అట్టాగున; 
నడచువాండవు= ్రవర్తించేవాడవు; అగునది= కావాలి; నీకున్‌= నీకు; ఆ జాతి+ఎడన్‌= ఆ బ్రాహ్మణుల కులంపట్ట; 
(ద్రోహ+అభావంబు= కీడు తలపెట్టనని; ప్రతిజ్ఞాతంబు+ఐ= ఒట్టుపెట్టుకున్నవాడవై; వెలయంగవలయున్‌= ప్రసిద్ది కెక్కాలి. 
తాత్పర్యం: (బ్రాహ్మాణజాతికి మంచి కలిగేటట్టు నడచుకొమ్ము. వాళ్ళకు ఎప్పుడూ అపకారం తలపెట్టనని ఒట్టు 

ట్‌ యు లు 

వేసుకొమ్ము. నలుగురి మెప్పులు అందుకొమ్ము. 
చ. అనవుడు 'ధర్మవృత్తము మదాత్మకు నైజము; దోషవృత్తికిన్‌ 

మునివర! యేను భీతుండ; సముజ్జ్వల విప్రకులంబు నాకు మ 

న్ననలకు6 బాత్ర; మెవ్విధమునం దెగి ద్రోహము దానియందు నా 

మనము దలంప; దింతకును మాన్య భవచ్చరణంబు లంటెదన్‌.” 359 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; మునివర!= మునిసత్తమా!; మత్‌+ఆత్మకున్‌= నా మటుకు నాకు; ధర్మవృత్తము= 
పుణ్యజీవనం; నైజము= సహజం; దోష వృత్తికిన్‌= పాపపు నడతకు; ఏను= నేను; భీతుండన్‌= భయస్సుడిని; సముజ్జల= వెలిగిపోతున్న; 
విప్రకులంబు= (బ్రాహ్మణ జాతి; నాకున్‌= నా; మన్ననలకున్‌= ఆదరణలకు; పాత్రము= తగినది; ఏ విధమునన్‌= ఎట్టాగైనా; 
నా మనము= నా మనస్సు; దాని యందున్‌= ఆ బ్రాహ్మణుల కులమందు; తెగి= సాహసించి; ద్రోహము= కీడు కలిగించాలని; 
తలంపదు= ఆలోచించదు, తలపోయదు; ఇంతకును= ఈ సమస్తానికీ; మాన్య= మన్నించదగ్గ; భవత్‌+చరణంబులు= మీ 
పాదాలను; అంటెదన్‌= తాకుతాను. 


తాత్పర్యం: “ఓ శౌనకమునివర్యా! ధర్మంగా నడచుకొనటం నాకు పుట్టుకతో వచ్చింది. పాపపు బ్రతుకంటే నాకు 
వణకు. బ్రాహ్మణజాతి ఎప్పుడూ నా ఆదరణకు తగినది. తెగించి ఎప్పుడూ నా మనస్సు ఆ జాతికి కీడు తలపెట్టదు. 
ఈ సమస్తానికీ సాక్ష్యంగా నీ పాదాలు తాకి ఒట్టుపెట్టుకొంటాను.” 


వ. అనుచు దదీయ పాదస్పర్శనంబు సేసి యవ్విధంబునం గృతశపథుం డగుటయు. గరుణాగోచరంబగు 
చిత్తంబుతో నత్తపోధనవర్యుం డాదరమేదురావలోకనం బా భూపాలుని మీంద నొలయ నిట్లను: 'నట్లేనిం 
జెప్పెద నవహితుండ వయి యాకర్ణింపుము. 360 


ప్రతిపదార్హం: అనుచున్‌= అంటూ; తదీయపాద= ఆ ముని పాదాలను; స్పర్శనంబు చేసి= తాకి; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; 
కృత= చేసిన; శపథుండు+అగుటయున్‌= ఒట్టు పెట్టుకొన్నవాడవుగా; కరుణాగోచరంబు+అగు= దయకు లోబడ్డ; చిత్తంబుతోన్‌= 
మనస్సుతో; ఆ+తపోధనవర్యుండు= ఆ మునివరుడు కౌశికుడు; ఆదరమేదుర= ఎంతో మర్యాదతో కూడిన; అవలోకనంబు= 
చూపు; ఆ భూపాలుని మీందన్‌= ఆ జనమేజయ రాజుమీద; ఒలయన్‌= ప్రసరించగా; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అట్టు+ఏనిన్‌= 
అట్టాగైతే (బ్రాహ్మణులకు కీడు తలపెట్టనట్టయితే); చెప్పెదన్‌= చెప్పుతాను; అవహితుండవు+అయి= సావధానుడవై; ఆకర్షింపుము= 
ఆలకించుము. 


డ52 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ ముని కాళ్ళు పట్టుకొని అట్లా శపథంచేశాడు. ఆ ముని మనస్సు జాలిపడింది. ఆ జనమేజయుడిని 
ఎంతో ఆదరంగా చూచి ఇట్టా అన్నాడు. అట్లా బ్రాహ్మాణజాతికి కీడు తల పెట్టనన్నావు కనుక చెప్పుతాను. సావధానంగా 
వినుము. 


సీ. _ శ్రీమంతుండును బలశ్రేష్టుండు నగు రాజు । భోగంబు దర్పంబు€ బోవ విడిచి, 

ధర్మంబు గైకొని, తపమును దానంబు । నధ్యయనంబును యాగవిధులు 

నాచరింపగ6 జూచి యచ్చెరువడి యను । గ్రహము సేయదె భూతరాజి? యతని 

కధిప! యయాతివాక్యము నర్ధ మెటి6గింతు । వినుము! సరస్వతియును దృషద్వ 
తే, తియును నను పుణ్యనదులందు. దిరిగి తీర్ధ । సేవ సేయుచు నధ్యయనావధాన 

దాననిర్జూతరాగత్వదయలు గలిగి ; పరంగం బాపకళంకలేపంబు వాయు. 361 
ప్రతిపదార్థం: శ్రీమంతుండును= ధనవంతుడునూ; బలశ్రేష్టుండును+అగు= మేటి బలశాలిన్నీ అయిన; రాజు= ప్రభువు; 
భోగంబున్‌= సౌఖ్యాన్నీ; దర్చంబున్‌= పొగరునూ; పోవవిడిచి= వదలగొట్టుకొని; ధర్మంబు= న్యాయం; కైకొని= పాటించి; తపమును= 
తపస్సునూ; దానంబున్‌= దానాన్నీ; అధ్యయనంబును= వేదం వల్లించటాన్ని; యాగవిధులును= యజ్ఞకర్మలను; ఆచరింప6గన్‌= 
చేయగా; చూచి; అచ్చెరువడి= ఆశ్చర్యపడి; భూతరాజి= (ప్రాణికోటి; అతనికిన్‌= అతడికి (రాజుకు); అను[గ్రహము+చేయదె?= 
దయచూపదా; అధిప!= రాజా! యయాతి వాక్యమున్‌= యయాతి మాటనూ; అర్థమున్‌= దాని అర్జాన్నీ; ఎజింగింతున్‌= 
తెలుపుతాను; వినుము= వినవలసింది; సరస్వతియును= సరస్వతీనదీ; దృషద్వతియునున్‌= దృషద్వతీనదీ; అనుపుణ్యనదులందున్‌= 
అనే పవిత్ర నదులలో; తిరిగి= తిరుగాడి (సంచరించి); తీర్ధసేవ చేయుచున్‌= పుణ్యక్షేత్రాలను సేవిస్తూ (దర్శించుకొంటూ); 
అధ్యయన= వేదాలు చదవటంలో; అవధాన= ఏకాగ్రత, దాన= దానం; నిర్జూత రాగత్వ దయలు= వదలిన మమకారమూ, 
కనికరమూ; కలిగి= ఉండి; పరంగన్‌= ఒప్పగా; పాప= పాపం అనే; కళంకలేపంబు= మకిలి పూత; పాయున్‌= వీడిపోతుంది. 


తాత్పర్యం: సంపన్నుడూ, ధీరుడూ అయిన రాజు భోగాన్నీ అహంభావాన్నీ వదలగొట్టుకొనాలి. ధర్మాన్ని పాటించాలి. 
తపస్సు, దానం, వేదాధ్యయనం, యాగాదికర్మలూ ఆచరించాలి. అప్పుడు ప్రాణికోటి అంతా రాజుమీద 
దయచూపుతుంది. ఈ విషయంగా యయాతి మాట ఒకటి ఉన్నది. దాని అర్జాన్ని విడమరచి చెప్పుతాను వినుము. 
సరస్వతి, దృషద్వతివంటి పవిత్ర నదులను సేవించాలి. పుణ్యక్షేత్రాలలో నడయాడాలి. మమకారం వదులుకొనాలి. 
అధ్యయనమునందే ఏకా(గ్రత, దానం, దయలు కలిగి మమకారం లేక ఉండాలి. అపుడు పాపం అనే మకిలి మరక 
తుడిచిపెట్టుకొనిపోతుంది. 


వ. అదియునుంగాక యొక్క పరమస్మృతి సెప్పెద వినుము. 362 
ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అంతేకాకుండా; ఒక్క= ఒకటి; పరమస్కృతి= మేలైన ధర్మశాస్త్రం; చెప్పెదన్‌= చెప్పుతాను; 
వినుము. 
తాత్పర్యం: అంతేకాదు ఒక ధర్మశాస్త్రం చెప్పుతాను వినుము. 
చ. దురితము సేసి తాపమున. దూలిన నిం కిటు సేయ నన్మతిం 

బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని యూందినం గ్రియా 


పరు€ డయి మేలుసేసినను బాదము పాదముగా. గ్రమంబునన్‌ 
విరియు సమస్తముం దదభివిష్టక్రళంకము నిర్ణయంబుగన్‌. 363 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 453 


ప్రతిపదార్హం: దురితము+చేసి= పాపం చేసి; తాపమునన్‌= పశ్చాత్తాపంతో; తూలినన్‌= దుఃఖించినా; ఇంకన్‌= ఇకమీదట; 
ఇటు+చేయన్‌= ఇట్టాంటి పాపం చేయను; అను మతిన్‌= అనే బుద్దిని; పొరసినన్‌= పొందినా; ధర్మ సంచరణ బుద్దియ= ధర్మంతో 
మెలగాలనే ఆలోచనే; మేలు+అని= మంచిదనీ; ఊందినన్‌= అవలంబించినా; [క్రియాపరుండు+అయి= పుణ్యకార్యాలలో ఆసక్తి 
కలవాడై; మేలు చేసినను= ఉపకారం చేసినా; తద్‌+అభివిష్ట= దానిని పొందిన; కళంకము= మకిలి; సమస్తమున్‌= అంతా; 
పాదముపాదముగాన్‌= అంశం అంశంగా; క్రమంబునన్‌= వరుసగా; నిర్భయంబుగన్‌= ఏ జడుపు లేకుండా; విరియున్‌= 
తొలగుతుంది. 


తాత్పర్యం: పాపంచేసి పరితపించినా, ఇకమీదట ఇట్టాంటి పాపాలకు ఒడిగట్టను అనుకున్నా, న్యాయంగా మెలగటం 
ఉత్తమం అని నిర్ణయించుకొన్నా, పుణ్యం పొందాలని అపేక్షపడి ఉపకారం చేసినా - వీటిల్లో ఏ అంశంవలననైనా 
పాపపంకిలం [క్రమక్రమంగా తుడిచిపెట్టుకొనిపోతుంది. ఇందులో ఏమీ భయపడాల్సింది లేదు. 


చ. నరవర! వాసవుం డడిగినన్‌ గురు. డిట్లని చెప్పె బుద్దితో 

బొరయని పాతకంబులు సబుద్ధికపుణ్యములన్‌ నశించు నం 

బరమున. బట్టినట్టి మలపంకము గారములోన నద్దంగా 

విరిసిన యట్లు నమ్ము మిది వేదము సెప్పెన నేను. జెప్పెతిన్‌. 364 
ప్రతిపదార్హం: నరవర!= రాజా!; వాసవుండు= ఇంద్రుడు; అడిగినన్‌= అడుగగా; గురుండు= బృహస్పతి; ఇట్టు+అని= ఇట్టాగని; 
చెప్పెన్‌= చెప్పాడు; బుద్దితోన్‌= ఆలోచనతో; పొరయని= పొందని; పాతకంబులు= పాపాలూ; సబుద్దిక= బుద్ది పూర్వకంగా 
చేసిన; పుణ్యములన్‌= ధర్మాలవలన; అంబరమునన్‌= బట్టమీద; పట్టినట్టి= అంటుకొన్నట్టి; మలపంకము= మురికి అనే బురద; 
కారములోనన్‌= చౌటి మట్టిలో; అద్దంగాన్‌= ముంచగా; విరిసిన+అట్టు= వదులునట్టుగా; నళించున్‌= పోతాయి; నమ్ముము= 
విశ్శ్ససించుము; ఇది= ఈ విషయం; వేదము+చెప్పినన్‌= వేదం చెప్పగా; నేనున్‌= నేనూ; చెప్పితిన్‌= చెప్పాను. 
తాత్పర్యం: ఓ జనమేజయా! ఇంద్రుడు అడిగిన విషయాన్ని బృహస్పతి ఇట్లా చెప్పాడు. బట్టకుపట్టి ఉన్న మురికి 
చవుడు కారంలో ముంచినపుడు వదలిపోయినట్టుగా చెయ్యాలని చేయని పాపాలు బుద్ధిపూర్వకంగా చేసిన 
పుణ్యాలవలన పోతాయి. ఈ సంగతి వేదం చెప్పింది. అదే నేను బోధించాను. నన్ను నమ్ముము”. 


విశేషం: అలం: ఉపమ. 


కృత్వా పాపం పూర్వమబుద్ది పూర్వమ్‌ 

పుణ్యాని చేత్కురుతే బుద్ధి పూర్వమ్‌ -శాం-1 52-34 
వ. అని యిట్లు బహుప్రకారంబులం గారుణికోత్తముం డగు నత్తాపసోత్తముం డా భూవరు బోధించి, తీర్దసేవాది 

పునశ్చరణంబులం బరిపూతాత్తుం గావించి, యశ్వమేధంబు సేయించిన నుజ్జలుందయి యజ్ఞనమేజయుండు 


నిజరాజ్యంబు పరిపాలనంబు సేసె” నని చెప్పి వెండియు. 365 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్టా; బహుప్రకారంబులన్‌= అనేక విధాల; కారుణిక+ఉత్తముండు+అగు= గొప్ప జాలికలవాడైన; 
ఆ+తాపస+ఉత్తముండు= ఆ మునిథ్రేష్టుడు; ఆ భూవరున్‌= ఆ రాజును; బోధించి= మేలుకొలిపి; తీర్థసేవ= పుణ్యక్షేత్రాలు 
సేవించటం; ఆది= మొదలైనవి; పునశ్చరణంబులు= మాటి మాటికి ఆచరించటంవలన; పరిపూత+ఆత్మున్‌= మరింత పవి(త్రమైన 
మనస్సు కలవాడినిగా; కావించి= చేసి; అశ్వమేధంబు= అశ్వమేధయాగం; చేయించినన్‌= చేయించగా; ఉజ్జలుండు+అయి= 
ప్రకాశించినవాడై; ఆ+జనమేజయుండు= ఆ జనమేజయ మహారాజు; నిజ రాజ్యంబు= తనదేశాన్ని; పరిపాలనంబు+చేసెన్‌= ఏలాడు; 
అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మళ్ళీ. 


డీ5డ్తీ శ్రీమదాంధ్ర నుహాభారతము 


సతతి పాపం నుదతే కర్మశీల: 
వాసోయథా మలినం క్షారయుక్తమ్‌ 


తాత్పర్యం: జాలిగుండెగల ఆ ముని ఇట్లా ఎన్నో విధాల ఆ జనమేజయుడిని మేలుకొలిపి, ఎన్నో తీరయాత్రలు 
చేయించి, పుణ్యవంతుడిని చేశాడు. అశ్వమేధయాగం చేయించాడు. అట్టా వెలుగొందిన ఆ జనమేజయుడు తన 
రాజ్యాన్ని ఏలుకొన్నాడు” అని చెప్పి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 
భీష్కుండు ధర్మజునకు గృధ్రజంబుకోసాఖ్యానము సెప్పుట (సం. 12-149-1) 

సీ. _ గాంగేయు. డిట్లను. గౌంతేయపూర్వజు । నకు 'విదిశాపట్టణమున నొక్క 

బాలుండు మృతు€ డైన బంధులు ప్రేతభూ । మికి. గొనిపోయి యమేయశోక 

వివశాత్ములై పలవింపంగా గ్రద్ద యొ । క్కటి వచ్చి మీర లిక్కడ భయంబు 

దక్కి యేడ్డుచునుండ6 దగ; దిదె క్రుంకెడు6। బ్రొద్దు రాక్షసులును భూతములు. బి 
తే.  శాచములు వ్ర్చ్చి తిన నిపు డేచి వచ్చు;।! జనన మరణముల్‌? వింతలె చన్న శిశువు 

తోన యందజుం జనుటకు. బూనియుండు । వారలే? పొండు పీనుంగు వైచి వేగ. 366 
ప్రతిపదార్హం: గాంగేయుండు= భీషు డు; కౌంతేయ పూర్వజునకున్‌= కుంతీ సంతానంలో ముందు పుట్టిన ధర్మరాజుకు; ఇట్టు+అనున్‌= 
ఇట్టా చెప్పాడు; విదిశాపట్టణమునన్‌= విదిశానగరంలో; ఒక్కబాలుండు= ఒక పిల్లవాడు; మృతుండు+ఐనన్‌= చచ్చిపోగా; బంధులు= 
చుట్టాలు; (ప్రేత భూమికిన్‌= వల్లకాటికి; కొనిపోయి= తీసుకొనిపోయి; అమేయశోక= పట్టరాని దుఃఖంతో; వివశ+ఆత్ములు+ఐ= 
ఒంటిమీద తెలివి తప్పినవారై పలవింపంగాన్‌= విలపించగా; (గ్రద్ద= గద్ద; ఒక్కటి వచ్చి= ఒకటి వచ్చి; మీరలు= మీరు; ఇక్కడన్‌= 
ఈ వల్లకాట్లో: భయంబు+తక్కి= భయం వదలి; ఏడ్చుచున్‌*ఉండన్‌= ఏడుస్తూ ఉండటం; తగదు= కూడదు; ఇదె= ఇపుడే; పొద్దు= 
సూర్యుడు; క్రుంకెడున్‌= కనుమరుగు అవుతున్నాడు; రాక్షసులును= రక్కసులు; భూతములున్‌= భూతాలూ; పిశాచములున్‌= 
పిశాచాలూ; వ్రచ్చి= పీనుగును చీల్చి; తినన్‌= తినటానికి; ఇపుడు= ఈ సమయంలో; ఏచివచ్చున్‌= చెలరేగి వస్తాయి; జనన మరణముల్‌= 
పుట్టటం, గిట్టటం; వింతలె?= కొత్తవా?; చన్న= పోయిన; శిశువుతోన= బిడ్డతోనే; అందటబున్‌= అంతమందీ; చనుటకున్‌= 
చచ్చిపోవటానికి; పూని+ఉండువారలే?= పట్టుదలగా ఉన్నారా?; పీనుంగున్‌= పీనుగును; వైచి= పాతిపెట్టి, పొండు= వెళ్ళండి. 
తాత్పర్యం: ధర్మరాజుతో భీష్ము డిట్లా అన్నాడు. విదిశాపట్టణంలో ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. వాడిని అతడి 
చుట్టాలు వల్లకాటికి తీసికొనిపోయారు. వారంతా పట్టలేనంత దుఃఖంతో ఒంటిమీద తెలివితప్పి గోడు గోడుమని 
ఏడుస్తున్నారు. ఒక గద్ద వచ్చి మీరు ఈ వల్లకాటిలో భయపడకుండా ఏడుస్తూ ఉండటం మంచిదికాదు. చీకటి 
పడుతున్నది. ఈ సమయంలో రాక్షసులూ, భూతాలూ, పిశాచాలూ పీనుగులను చీల్చుకొని తినటానికి చెలరేగి 
వస్తాయి. చావుపుట్టుకలు ఇంతకుమునుపు లేనివా ఏమి? చచ్చిపోయిన బిడ్డతో మీరంతా పోవటానికి సిద్రపడుతున్నారా? 
తొందరగా పీనుగును పాతేసి వెళ్ళండి. 


క. _ తెగిపోయినవా రేడ్దిన ।; మగుడుదురే? వెజ్టులార! మానుండు మీరుం 


దెగుదురు తడసిన' నావుడు । నగు నట్టిద కర్ణి మనుచు నందటు భీతిన్‌. 367 
ప్రతిపదార్హం: ఏడ్చినన్‌= ఏడిస్తే తెగిపోయినవారు= చచ్చిపోయినవారు; మగుడుదురే?= తిరిగివస్తారా?; వెళ్టులార!= 
పిచ్చివాళ్ళలారా!; మానుండు= మానుకొనండి; తడసినన్‌= ఆలస్యం చేస్తే) మీరున్‌= మీరూ; తెగుదురు= చచ్చిపోతారు; 
నావుడున్‌= గద్ద అనగానే; అట్టిద కర్ణము= అట్టాంటిపనే; అగును= జరుగుతుంది; అనుచున్‌= అంటూ; అందయిన్‌= 
అంతమంది; భీతిన్‌= భయంతో. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 455 


తాత్పర్యం: చచ్చిపోయినవారు ఎంత ఏడ్చినా తిరిగిరారు. పిచ్చిగా ఏడవటం మానుకొనండి. జాగు చేశారంటే 
మీరూ చావగలరు” అన్నది గద్ద. అక్కడకు వచ్చిన చుట్టాలంతా అట్టాగే జరుగుతుందేమో అనుకొంటూ భయపడి. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ.  శవంబు విడిచి పోవంజూచిన, నొక నక్క బొక్కలోనుండి వెడలి వారలతోడ నిట్లనియె. 368 


ప్రతిపదార్థం: శవంబున్‌= పీనుగును; విడచి= వదలి; పోవన్‌+చూచినన్‌= వెళ్ళబోగా; ఒక నక్క; బొక్కలోనుండి= బొరియలోనుండి; 
వెడలి= బయటకు వచ్చి; వారలతోడన్‌= వాళ్ళతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: పీనుగును విడిచిపెట్టిపోవాలనుకొంటున్నప్పుడు కలుగులోనుండి అపుడే వెలుపలికి వస్తున్న నక్క 

ఇట్టా అన్నది. 

సీ. _ “గ్రద్ద మాటల కేల కడు భీతి. బొందితి । రక్కటా! బాలుని నబ్బ్దవదను 
నిటు వైచి పోవం గా ళ్ళెట్లాడె నేడ్వుండు । శోకంబు వోవ నిచ్చోటం గొంత 
ప్రొ ద్దంతలో విధి క్రూరుండు గాకున్న। బ్రాణంబు గ్రమ్మణ రాక గల్లు 


నో యెజటుంగుదురే; యినుండును నస్తాద్రి.। జేరండు; వెజివక మీరు నిలువుం 


తే. డనిన వారును మనమున నాసపుట్టి। మగిడి వచ్చిన గ్రద్ద 'యిమ్మందబుద్ది 
యైన నక్కనూటలు విననగునె? వికృత । మయ్యెం బీనుంగు; వచ్చునే యసువు లింక? 369 


ప్రతిపదార్థం: (గ్రద్ద మాటలకున్‌= గద్ద పలుకులకు; కడుభీతిన్‌= మిక్కిలి భయాన్ని; పొందితిరి+ఏల?= పొందారు ఎందుకు?; అక్కట!= 
అయ్యో; అబ్బవదనున్‌= పద్మంవలె విప్పారిన ముఖంగల; బాలునిన్‌= పిల్లవాడిని; ఇటు వైచి= ఇట్లా పాతిపెట్టి; పోవంగాన్‌= వెళ్ళటానికి; 
కాళ్ళు+ఎట్టాడెన్‌?= కాళ్ళెట్లా వచ్చాయి?; కొంతప్రాద్దు= కొంతసేపు; శోకుబుపోవన్‌= దుఃఖం పోయేటట్టు ఇచ్చోటన్‌= ఈ ఒలుకుల్టోనే(శ్మశానంలోనే); 
ఏడ్వుండు= ఏడ్వండి; అంతలోన్‌= అంతట్టోకి; విధి= బ్రహ్మ; క్రూరుండు= కసాయి గుండె కలవాడు; కాక+ఉన్నన్‌= కాకుంటే; ప్రాణంబు= 
ఊపిరి; క్రమ్మజన్‌= తిరిగి; రాక కల్గునో!= రావటం జరుగుతుందేమో!; ఎజుంగుదురే?= మీకు తెలుసునా?; ఇనుండునున్‌= సూర్యుడు 
కూడా; అస్త+అద్రిన్‌+చేరండు= కక్రుంకలేదు; వెజవక= భయపడకుండా; మీరు; నిలువుండు= ఆగండి; అనినన్‌= అని నక్క పలకగానే; 
వారును= వారూ; (పీనుగు చుట్టాలు); మనమునన్‌= మనస్సులో; ఆసపుట్టి= ఆశ కలిగి; మగిడి వచ్చినన్‌= తిరిగి రాగా; (గ్రద్ద= గద్ద 
-ఈ మందబుద్ధిఐన= మందమతి అయిన; నక్కమాటలు= నక్క పలుకులు; వినన్‌+అగునె?= వినవచ్చునా?; పీనుంగు= పీనుగు 
వికృతము+అయ్యెన్‌= వికారం పొందింది; అసువులు= ప్రాణాలు; ఇంకన్‌= ఇంకా; వచ్చునే?= వస్తాయా? 


తాత్పర్యం: 'గద్దమాటలకు అంత భయపడటం దేనికి” అయ్యో! చక్కటి పిల్లవాడిని ఇక్కడ పాతిపెట్టి పోవటానికి 
మీకు కాళ్ళెట్టావచ్చాయి? మీ కడుపుశోకం తీరిపోయేదాకా ఈ వల్లకాటిలోనే కాసేపు ఏడ్వండి. అంతలో (బ్రహ్మ 
దయ ఉంటే ఈ పిల్లవాడు ఊపిరి మళ్ళీ పోసుకొంటాడేమో? మీ రేమి ఎరుగుదురు? ఇంకా సరిగ్గా పొద్దు[గగ్రుంకనూ 
లేదు. మీరు భయపడకుండా ఉండండి" అని నక్క చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళకు ఆశ పుట్టింది. 
తిరిగివచ్చారు. (గ్రద్ద వాళ్ళను చూచి “ఈ మందమతి నక్కమాటలు వినవచ్చా? పీనుగు రూపం చెడింది. పోయిన 
(ప్రాణాలు మళ్ళీ వస్తాయా ఏమి? 


456 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ కడు బెట్టిదుండు కాలుండు; । మిడుక మిడుక నపహరించు; మీరీ యాసల్‌ 

విడువుండు; బాలునికి సుగతి.।; బడయుండు దానాదు లైన బహుధర్మములన్‌. 370 
ప్రతిపదార్థం: కాలుండు= యముడు; కడుబెట్టిదుండు= కటికవాడు; మిడుక మిడుకన్‌= పరితపిస్తుండగా; అపహరించున్‌= 
(ప్రాణాలు) ఎత్తుకొనిపోతాడు; మీరు; ఈ ఆసల్‌= ప్రాణాలు తిరిగి వస్తాయి అనే ఆశలు; విడువుండు= వదులుకొనండి; 
దాన+ఆదులు+ఐన= దానం చేయటం మొదలైన; బహుధర్మములన్‌= అనేక పుణ్యాలచేత; బాలునికిన్‌= ఈ పిల్లవాడికి; సుగతిన్‌= 
ఉత్తమ గతిని; పడయుండు= కలిగించండి. 
తాత్పర్యం: యముడు చాలా కటికగుండెవాడు. కుయ్యో మొర్రోమని బాధపడుతుండగా ప్రాణాలు తీసికొని 
వెళ్ళిపోతాడు. మీ పిల్లవాడు ప్రాణాలతో తిరిగి వస్తాడనే ఆశలు పెట్టుకొనకండి. దానధర్మాలు చేసి ఆ పిల్లవాడికి 
పుణ్యగతులు కలిగించండి. 


వ. అని పలికిన నా గృధ్రంబు వచనంబు లాక్షేపించి యజ్ఞంబుకంబు వారల నుద్దేశించి. 371 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని మాటలాడిన; ఆ గృర్రంబు= ఆ గద్ద; వచనంబులు= మాటలు; ఆక్షేపించి= తోసి రాజని; 
ఆ జంబుకంబు= ఆ నక్క; వారలన్‌+ఉద్దేశించి= పీనుగు చుట్టాలను గూర్చి. 
తాత్పర్యం: అని చెప్పిన గద్ద మాటలను నక్క కాదని తోసిపుచ్చింది. ఆ పిలవాడి చుటాలతో. (తరువాతి పద్యంతో 
యలు లా లు 
అన్నయం). 
క. “కూరంబు గృధ్ర మిట్టి కు। మారకునిం జూచి చూచి మసలకపోవన్‌ 
మీరె ట్లోర్దైదరో క । న్నీ రిటు ననుబోటులకును నిలువ కొలికెడున్‌. 372 


ప్రతిపదార్హం: గృధ్రము= గద్ద; క్రూరంబు= కటికది; ఇట్టి కుమారకునిన్‌= ఇట్టాంటి బిడ్డను; చూచి చూచి= చూస్తూ చూస్తూ; 
మసలక= ఉండకుండా; పోవన్‌= వెళ్ళటానికి; మీరు; ఎట్టు+ఓర్చెదరో= ఎట్టా తట్టుకుంటారో; ఇటు= ఇట్టా; ననుబోటులకును= 
నా బోటి జంతువులకే; కన్నీరు= కళ్ళనీళ్ళు; నిలువక= ఆగక; ఒలికెడున్‌= కారుతున్నాయి. 
తాత్పర్యం: “గదది రాతిగుండె. మీరు ఇట్లాంటి బిడను చూసూ చూసూ వదలివెళ్ళటానికి ఎట్లా తట్లుకుంటారో. 
యలు న. య్‌ అతి అలి 0౧ యు 

నావంటి వాళ్ళకే కళ్ళు చెమ్మగిల్ట్లుతున్నాయి. 
క. _ దయమాలి పోవ నేటికి? । బ్రయత్నమున. బొదువ దైవబలమున మీకుం 

బ్రియ మెసంగ బ్రదుకు బ్రదుకం । డయినను మటథి పోవరాదె?' యని చెప్పుటయున్‌. 373 


ప్రతిపదార్థం: దయమాలి= పిల్లవాడి మీద జాలిలేకుండా; పోవన్‌= వెళ్ళటం; ఏటికిన్‌?= ఎందులకు?; ప్రయత్నమునన్‌= వదలని 
పట్టుదలతో; పొదువన్‌= తలపడగా; దైవ బలమునన్‌= దైవశక్తిచేత; మీకున్‌= మీకు; ప్రియము+ఎసంగన్‌= సంతోషం కలుగగా; 
'బ్రదుకున్‌= బ్రతుకుతాడు; బ్రదుకండు అయినను= బతకకపోతే; మటి= ఆ తరువాత; పోవరాదె?= వెళ్ళరాదా?; అని 
చెప్పుటయున్‌= అని నక్క చెప్పగానే. 
తాత్పర్యం: నిరయగా పోవటం ఎందుకు? పంతంపట్టి తలపడండి. దైవం కలసివస్తే మీరంతా సంతోషించేటట్లు 
ఆ పిల్లవాడు లేచి వస్తాడు. అట్టా కాకపోతే అప్పుడే పోవచ్చును” అని చెప్పగానే. 

౮ వట, ఏ. 
వ. గ్రద్ద యిట్లనియె. 374 


ప్రతిపదార్థం: (గ్రద్ద= గద్ద; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము శ్తీర7 


తాత్పర్యం: గద్ద ఈ విధంగా చెప్పింది. 
ఆ. _ ఏను బుట్టివేయు నిన్నూజు మున్నూజఖు । గలవు వత్సరములు గాన నెందు 

బాలు యౌవనస్సుం బ్రౌఢుని వృద్దుని.। జచ్చిపోయి మగిడి వచ్చువాని. 375 
ప్రతిపదార్హం: ఏను= నేను; పుట్టి= ఈ పుట్టుక పుట్టి; వేయున్‌+ఇన్నూజు మున్నూరు= పదిహేనువందల; వత్సరములు= ఏళ్ళు; 
కలవు= అవుతుంది; చచ్చిపోయి= ప్రాణం పోయి; మగిడి= తిరిగి; వచ్చువానిన్‌= వచ్చేవాడిని; బాలున్‌= పసివాడిని; యౌవనస్టున్‌= 
కు(ర్రవాడిని; ప్రాఢునిన్‌= వయస్సు వచ్చినవాడిని; వృద్దునిన్‌= ముసలివాడిని; ఎందున్‌= ఎక్కడా; కానను= చూడలేదు. 


తాత్పర్యం: 'నేను పుట్టి 1500ల ఏళ్ళయింది. ఇంత సుదీర్షకాలంలోనూ చచ్చి తిరిగి బతికివచ్చిన పసివాడినిగానీ, 
కు[ర్రవాడినిగానీ, వయసు వచ్చినవాడినిగానీ, ముసలివాడినిగానీ ఎక్కడా చూడలేదు. 


క. _ బకటి గలదు; వత్తురు వే। జొక గర్ధంబునకు మృతులు నుక్కినమౌ న 
క్కకు నేటి బుద్ది పీనుంగు । నకు బ్రదుకటె! కలుగు నిట్టి నవ్వులు గలవే? 376 


ప్రతిపదార్హం: ఒకటి కలదు= ఒకసంగతి ఉన్నది; మృతులు= చచ్చినవారు; వేజొక గర్భంబునకున్‌= మరొకరి కడుపులోకి; 
వత్తురు= వస్తారు; ఉక్కివము+కౌ= మాయలమారి అయిన; నక్కకున్‌= నక్కకు, ఏటి బుద్ద్ధి?= ఇదేమి ఆలోచన?; పీనుంగునకున్‌= 
పీనుగునకు; బ్రదుకు= ప్రాణం; కలుగునటె!= వస్తుందా! ఇట్టి= ఇట్టాంటి; నవ్వులు= వింతలు; కలవే?= ఉన్నాయా? 
తాత్పర్యం: ఒక సంగతి ఉన్నది. చచ్చిపోయినవారు మరోజన్మ ఎత్తుతారు. జిత్తులమారి నక్కకు ఇదేమి బుద్ది? 
పీనుగు ఎక్కడైనా తిరిగి బ్రతుకుతుందా? ఇట్లాంటి వింత లున్నాయా?” 
న్‌ 0 

సీ. _ అనవుడు నెగవెక్కియా బిడ్డవైచి పో; యెడు వారలకు నడ్డ్దపడుచు నక్క 

“వినుండు రాఘవుండు నేర్పున బ్రదికింపండే । మృతుందైన భూసుర సుతుని మగుడ? 

సృంజయు కొడుకు సచ్చిన నారదుండు ప్రభా । వంబున గ్రమ్మఖ వానిం దేండె? 

యట్టుల యొక సిద్దు. డమరుండు మీ యేడు । లాలించి దయ బాలు నసువు లొసంగె 


ఆ _ నేని మేలకాదె! యిది యేల పోయెద?' । రనిన వారు మగిడి యరుగుదెంచి 
శిశువు శవము చుట్టు. జేరి పెల్లేడ్డిరి।; పనవిపనవి యంత నినుడు. గ్రుం3. 377 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; ఎగ వెక్కి= పైకి ఎక్కిళ్ళుపెట్టి ఏడ్చి; ఆ బిడ్డన్‌= ఆ పిల్లవాడిని; వైచి= పాతిపెట్టి; పోయెడు 
వారలకున్‌= వెళ్ళేవాళ్ళకు; నక్క; అడ్డపడుచున్‌= అడ్డంగా వస్తూ; వినుండు= ఆలకించండి; మృతుండు+ఐన= చచ్చిపోయిన; 
భూసుర సుతునిన్‌= బాపడి కొడుకును; రాఘవుండు= రాముడు; మగుడన్‌= తిరిగి; నేర్పునన్‌= సామర్ధ్యంతో; (బ్రదికింపండే= 
ప్రాణం పోయలేదా; సృంజయు కొడుకు= సృ్పంజయుడి కుమారుడు; చచ్చినన్‌= చనిపోగా; నారదుండు= నారదుడు; 
'ప్రభావంబునన్‌= తన మహిమచేత; (క్రమ్మణన్‌= తిరిగి; వానిన్‌+తేండె?= వాడిని తేలేదా?; అట్టుల= ఆ విధంగానే; సిద్దుండు= 
అణిమాది సిద్దులు కల; ఒక అమరుండు= ఒక దివ్య పురుషుడు; మీ ఏడ్పులు= మీరు పెట్టే శోకాలు; ఆలించి= విని; దయన్‌= 
జాలితో; బాలు= బాలుడి; అసువులు= ప్రాణాలు; ఒసలౌన్‌+ఏని= ఇస్తే) ఇది= మళ్ళీ ఊపిరాడటం; మేల కాదె?= మంచిదే 
కదా?; పోయెదరు ఏల?= వెళ్ళిపోతారు ఎందుకు?; అనినన్‌= అనగానే; వారు= వారు (పీనుగ చుట్ట పక్కాలు); మగిడి= వెనక్కి 
తిరిగి; అరుగుదెంచి= వచ్చి; శిశువు= ఆ పిల్లవాడి; శవము చుట్టున్‌= పీనుగు చుట్టూ; చేరి= పొంది; పనవి పనవి= తలచుకొని 
తలచుకొని; పెల్టు= పెద్ద పెట్టున; ఏడ్చిరి= రాగాలు తీశారు; అంతన్‌= అంతలో; ఇనుండున్‌= సూర్యుడూ; క్రుంకెన్‌= అస్తమించాడు. 
తాత్పర్యం: (గ్రద్ద అట్టా అనగానే పైకి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పిల్లవాడిని అక్కడే పాతిపెట్టి వెళ్ళబోతున్న వాళ్ళకు 
నక్క అడ్డుపడింది. ఒక్కమాట వినండి అన్నది..మునుపు రఘురాముడు (ప్రాణంపోయిన బాపడి కొడుకును నేర్పుగా 


458 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(బ్రతికించలేదా? నారదుడు తన మహిమ చూపి సృ్పంజయుడనే రాజుకుమారుడికి (ప్రాణాలు పోయలేదా? ఆ 

విధంగానే ఒక సిద్దుడైన దివ్యపురుషుడు మీ శోకాలు చెవినిబడి మీ పిల్లవాడికి ఊపిరి పోయవచ్చును. ఇది మీకు 

మంచిదే కదా! వెళ్ళిపోతారేం?” అనగానే ఆ పీనుగు చుట్టపక్కాలు వెనక్కి తిరిగి వచ్చి ఆ పీనుగుచుట్టూ చేరి 
పేరు పేరున చెప్పుకొంటూ పెద్ద పెట్టున రాగాలు పెట్టి ఏడ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. 

వ. ఆ గృధ్రంబును జంబుకంబును నాశలిచేత వందురుచుండి తాన తాన బాలశవంబు నాహారంబు గొనుటకై 
యివ్విధంబునం దమ తమ పల్కునేర్పున నజ్జనంబు. గ్రమ్మణించె.; బ్రొద్దు గ్రుంకినం దా నచ్చోట నిలువనేరదు 
గావున గ్రద్ద యటమున్న వారు వోవునట్టి తెజంగు మాటలాడె; రాత్రియైనం దనకు మేలుగావున నక్కవారలు 
దడయుటకుం దగిన చందంబు. జెప్పె; నది వాని తెజంగు ప్రేతవనవిహారనిరతుం డగు శంకరుండు 
కరుణాకింకరుండు నగుట నప్పుడు. 378 


ప్రతిపదార్ధం: ఆ గృధ్రంబును= ఆ (గ్రద్దా? జంబుకంబునున్‌= నక్కా; ఆంకలిచేత= ఆకలితో; వందురుచున్‌+ఉండి= 
నకనకలాడుతూ; తాన తాన= దేనికి అదే; బాలశవంబున్‌= పిల్లవాడి పీనుగును; ఆహారంబు+కొనుటకై= తినటానికి; ఈ 
విధంబునన్‌= ఈ తీరున; తమ తమ= వారి వారి; పల్కునేర్పునన్‌= మాటకారితనంతో; ఆ+జనంబున్‌= ఆ పిల్లవాడి చుట్టాలను; 
(క్రమ్మజించెన్‌= మళ్ళించాయి; ప్రొద్దు క్రుంకినన్‌= చీకటి పడితే; గద్ద; తాను; ఆ చోటన్‌= ఆ వల్లకాట్టో; నిలువనేరదు= ఉండలేదు; 
కావునన్‌= కాబట్టి; అట మున్న= అంతకుముందే (చీకటి పడకముందే); వారు= వారు; పోవునట్టి తెజంగు= వెళ్ళేవిధంగా; 
మాటలు+ఆడెన్‌= మాటలాడింది; రాత్రి+ఐనన్‌= చీకటి పడితే; నక్క; తనకు; మేలు కావునన్‌= మంచిది కాబట్టి; వారలు= వారు; 
తడయుటకున్‌= జాగు చేయటానికి; తగిన చందంబున్‌= తగ్గట్టుగా; చెప్పెన్‌= చెప్పింది; అది= అట్టా చెప్పటం; వాని తెజంగు= 
వాటి నైజం; 'ప్రేతవన= శ్మశానవాటికలో; విహార= విహరించటంలో; నిరతుండు+అగు= ఆసక్తికలవాడైన; శంకరుండు= శివుడు; 
కరుణాకింకరుండు= దయకు అధీనమైనవాడు; అగుటన్‌= అవటం వలన; అప్తుడు= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ గద్దా నక్కా ఆకలికి నకనకలాడుతూ దేని మట్టుకు అది ఆ పిల్లవాడి పీనుగును పీక్కుతినాలని 
ఇట్టా తమ మాటకారితనం చూపాయి. ఆ పీనుగు చుట్టాలను వెనుకకు మళ్ళించాయి. చీకటిపడితే (గ్రద్ద ఉండలేదు 
కాబట్టి చీకటి పడకముందే వారు తిరిగి వెళ్ళేటట్టు మాట్లాడింది. రాత్రి అయితే నక్కకు మేలు కాబట్టి వారు ఆలస్యం 
చేయటానికి అనువుగా చెప్పింది. ఇట్లా చెప్పటం ఆ జంతువుల స్వభావం. ఒలుకులలో విహరించాలనే అపేక్షకల 
దయాళువైన శివుడు ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ _ అట్లు పనవియేడ్డు నజ్జనంబులకు. బ్ర । త్యక్షమై 'వరంబు లడుగు౮ డనిన 
సంప్రమోద భక్తి సంభ్రమ భరితులై । చక్కనవనిం జాంగి మైొక్కి వారు. 379 


(ప్రతిపదార్థం: అట్టు= అట్లా? పనవి= తలచుకొని; ఏడ్చు= దుఃఖించే ; ఆ+జనంబులకున్‌= ఆ జనానికి; ప్రత్యక్షము+ఐ= ఎదుటపడి; 
వరంబులు= కోరికలు; అడుగుండు= కోరండి; అనినన్‌= అనగానే; సంప్రమోద= పట్టరానంత సంతోషంతోనూ; భక్తి= 
ఆరాధనతోనూ; సంభ్రమ= తొట్రుపాటుతోనూ; భరితులు+ఐజ= నిండినవారై; చక్కన్‌= చక్కగా; అవనిన్‌= నేలమీద; చాంగి= 
సాగిలపడి; 'మొక్కి= మొక్కి; వారు= ఆ పీనుగు చుట్టాలు. 


తాత్పర్యం: తలచుకొని తలచుకొని ఏడుస్తున్న అక్కడి వారి ఎదుటకు వచ్చి “మీకేం కావాలో కోరుకొనండి” అనగానే 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 4509 


ఎంతో సంతోషించారు. భక్తి సంభ్రమాలలో తేలిపోతూ నేలమీద సాగిలపడి మొక్కి, వారు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. _ బాల మరణ శోకంబున. ।; దేలకయుండంగ. గావు దేవోత్తమ! నీ 
వాలించిన బ్రదికితిమి ద । యాళుహృదయ! పార్వతీప్రియా! చంద్రధరా! 380 


ప్రతిపదార్హం: దయాళుహృదయ!= జాలిగుండె కలవాడా!; పార్వతీప్రియా!= గౌరీపతీ! చంద్రధరా!= చంద్రుడిని తలమీద 
పెట్టుకొన్నవాడా!; దేవోత్తమ!= దేవతలలో ్రేష్టుడా శివుడా!; నీవు; ఆలించినన్‌= మా మొర ఆలకించినట్రెతే; బ్రదికితిమి= మేం 
బతికిపోయినట్టే; బాలమరణ:= పిల్లవాడి చావువలన కలిగిన; శోకంబునన్‌= ఏడ్పులో; తేలక+ఉండంగన్‌= మునిగి పోకుండేటట్టు; 
కావు= రక్షించుము. 


తాత్పర్యం: 'ఓ శివుడా! నీవు జాలిగుండె కలవాడవు. నెలవంకను నెత్తిన పెట్టుకొన్నవాడవు. పార్వతీపతివి. దేవతలలో 
ఉన్నతుడివి. ఈ పిల్లవాడి చావు అనే దుఃఖంలో మునిగిపోకుండా మమ్మల్ని రక్షించుము. నీవు మా మొర వింటే 
మేము బ్రతికిపోయినట్టె. 


వ. అనుచు లేచి నిలుచు టయు శివుం డా శిశుప్రాణంబు లొసంగి 'వీండు శతాయుస్పంపన్నుం డగువాండని 
యానతిచ్చి, యాగ్భధ్ర జంబుకంబులకు నాంకలియెన్నండును లేకయుండం బ్రసాదించి యంతర్హితుందయ్యె; 
సంతోషంబున నంతరంగంబులు నంగంబులుం బొదల నజ్జనంబులు బాలునెత్తికొని పలుమజుం జూచుచు, 
గౌంగిలించుచుం జనిరి. గృధ్రంబును జంబుకంబును ముదంబునం బొంగుచుం బోయి తమ తమ 
కులంబులలో. బ్రభూతంబులై ప్రవర్తిల్లె; నార్త జనబాప్ప ప్రమార్దనంబు ప్రభువులకుం గర్తవ్యం బగుటకును 
నిజకార్యార్థులగు కపటుల నేర్పు మాటల తెరువు లెజింగికొనుటకును నుదాహరణం బైన యీ గృధ్ర 
జంబుకోపాఖ్యానంబు. 381 


ప్రతిపదార్హం: అనుచున్‌= అంటూ; లేచి నిలుచుటయున్‌= వారు లేచి నిలబడగా; శివుండు= శివుడు; ఆళిశు ప్రాణంబులు= 
ఆ పిల్లవాడి ప్రాణాలు; ఒసంగి= ఇచ్చి; వీండు= ఈ పిల్లవాడు; శత= నూరేళ్ళు; ఆయుః+సంపన్నుండు= ఆయుస్సంపద కలవాడు; 
అగువాండు= అవుతాడు; అని; ఆనతి+ఇచ్చి= దయతో చెప్పి; ఆ గృధ్రజంబుకంబులకున్‌= ఆ గద్ద, నక్కలకు; ఆకలి= ఆకలి; 
ఎన్నండును= ఎప్పటికీ; లేక+ఉండన్‌= కలగకుండేటట్టు; ప్రసాదించి= కనికరించి; అంతర్జితుండు+అయ్యెన్‌= కనుమరుగయ్యాడు; 
ఆ+జనంబులు= ఆ బాలుడి చుట్టాలు; సంతోషంబునన్‌= సంతోషంతో; అంతరంగంబులున్‌= మనస్సులున్నూ; అంగంబులున్‌= 
శరీరాలున్నూ; పొదలన్‌= ఉప్పొంగగా; బాలున్‌= పిల్లవాడిని; ఎత్తికొని= చంకన బెట్టుకొని; పలుమయున్‌+చూచుచున్‌= అదేపనిగా 
చూచుకొంటూ; చనిరి= వెళ్ళారు; గృధ్రంబును= గద్దా; జంబుకంబును= నక్కా; ముదంబునన్‌= సంతోషంతో; పొంగుచున్‌+పోయి= 
ఉబుకుతూపోయి; తమతమ= వారి వారి; కులంబులలోన్‌= జాతులలో ప్రభూతంబులై= ముఖ్యులై; ప్రవర్తిల్లైన్‌= తిరుగాడాయి; 
ఆర్తజన= బాధలలో ఉన్నవాళ్ళ; బాష్ప= కన్నీటిని; ప్రమార్దనంబు= తుడవటం; ప్రభువులకున్‌= రాజులకు; కర్తవ్యంబు= 
చేయవలసినపని; అగుటకున్‌= అవటానికీ; నిజకార్య+అర్భులు+అగు= తమవైన పనులు చక్కబెట్టుకొనేవారైన; కపటుల= 
మాయగాళ్ళయొక్క; నేర్పుమాటల= మాటల చాతుర్యం; తెరువులు= తెన్నులు; ఎజింగికొనుటకునున్‌= తెలిసికొనటానికిన్నీ; 
ఉదాహరణంబు+ఐన= మచ్చువంటిదైన; -ఈ గృధ్ర జంబుక+ఉపాఖ్యానంబున్‌= ఈ గద్దా నక్క కథను. 


తాత్పర్యం: అంటూ వాళ్ళు లేచి నిలబడ్డారు. శివుడు ఆ పిల్లవాడికి ప్రాణంపోసి “వీడు నిండుగా నూరేళ్ళు 
బతుకుతాడు' అని చెప్పాడు. ఆ గద్ద నక్కలను కనికరించి ఎన్నటికీ ఆకలి లేకుండేటట్టు చేసి కనుమరుగయ్యాడు. 


460 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చెప్పలేనంత సంతోషంతో ఆ పిల్లవాడి చుట్టాలు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పదే పదే చూచుకొంటూ కౌగిలించుకొంటూ 
వెళ్ళారు. గద్దా, నక్కా పట్టలేనంత సంతోషంతో ఉప్పాంగిపోతూ తమ తమ కులంలో మిన్నలయ్యాయి. కష్టాలలో 
ఉన్నవాళ్ళ కన్నీరు తుడవటం రాజులు చేయాల్సిన పని అనీ, కడుపే కైలాసం అనుకొని తమ పనులు చక్కబెట్టుకొనే 
మాయగాళ్ళ మాటకారితనాన్ని తెలిసికొనటానికిన్నీ, మాదిరివంటి ఈ గద్దా నక్క కథను. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క.  వినినం బరించిన వ్రాసినం। గొనియాడిన దురితపీడకుం దొలంగి నరుం 

డనుపమధర్మములకు భా । జన మగు; నాయుః ప్రవృద్ధి సంపద నొందున్‌. 382 


ప్రతిపదార్హం: వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; వ్రాసినన్‌= రాసినా; కొనియాడినన్‌= పొగడినా; దురిత పీడకున్‌= 
పాపం వలన కలిగే బాధకు; తొాల.గి= దూరమై; నరుండు= మనిషి, అనుపమ= సాటిలేని; ధర్మములకున్‌= పుణ్యాలకు; 
భాజనము+అగున్‌= పాత్ర మవుతాడు; ఆయుః (ప్రవృద్ధి= ఆయువు పెరగటాన్నీ; సంపదన్‌= ఐశ్చర్యాన్నీ; ఒందున్‌= 
పొందుతాడు. 

తాత్పర్యం: ఈ కథ విన్నా, చదివినా, వ్రాసినా, మెచ్చుకొన్నా, ఆ మనిషికి పాపపు పీడ కలుగదు. ఎంతో పుణ్యం 
వస్తుంది. జీవితకాలం పెరుగుతుంది. సంపత్తి కలుగుతుంది. 


భీష్కుండు ధర్మజునకు( బననశాల్మలీతరు సంవాదంబులు సెప్పుట (సం. 12-150-1) 


ర 


అని వినతుం డగు నా ధర్మసుతునకు । ముదమున. జెప్పి భీష్కుండు మజియు 
నిట్లను నిది యొక్కయితిహాస మధిప! యా । కర్ణింపు: హొోమవన్నగంబునందు. 
గల దొక్కబూరువు; గడు బెద్ద కాలంబు । ముదురు శాఖాశోభి మూలదృథఢము 
నారదముని యొక్కనా. డత్తరువు పొంత. । జనిచని వేడ్క నిట్లనియె: 'నెమ్మి 


తే. _ బూరువా! యింతపఅపును బొడవుం । గల్గి నీవు మృగపక్షిసంశ్రయణీయ మగుచు 
నునికి గని ప్రీతి నదిగద ననిలుచేతం। బడు నొకప్పుడు తరులు నీ పడమి యెట్లు. 383 


ప్రతిపదార్థం: అని; వినతుండు+అగు= వినయంకల; ఆ ధర్మసుతునకున్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= భీష్ముడు; ముదమునన్‌= 
సంతోషంతో; చెప్పి; మజీియున్‌= మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; అధిప!= ధర్మరాజా!; ఇది= ఈ చెప్పబోయేది; 
ఒక్క+ఇతిహాసము= ఒక వెనుకటి కథ; ఆకర్షింపు= వినుము; హిమవత్‌ +నగంబునందున్‌= హిమాలయపర్వతంమీద; కడున్‌+పెద్ద 
కాలంబు= ఎన్నో ఏళ్ళనాటిది; ముదురు= బాగా చేవదేలినది; శాఖాశోభి= కొమ్మలతో అందంగా ఉన్నది; మూలధృఢము= గట్టి 
బోదెకలది అయిన; ఒక్కబూరువు= ఒక బూరుగుచెట్టు; కలదు= ఉన్నది; ఒక్కనాండు= ఒక దినం; నారదముని= నారద మహర్షి; 
ఆ తరువు పొంతన్‌= ఆ చెట్టు చెంతకు; చని చని= చేరి; వేడ్కన్‌= ఉబలాటంతో; నెమ్మిన్‌= ఆదరంగా; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు; బూరువా!= ఓ బూరుగా!; ఇంత పయుపును= ఇంత విశాలమునూ; పొడవున్‌= ఎత్తునూ; కల్షి= ఉండి; నీవు= 
నీవు; మృగ= జంతువులకు; పక్షి= పిట్టలకు; సంశ్రయణీయము+అగుచున్‌= ఆశ్రయించదగ్గ దానివి అవుతూ; ఉనికి= ఉండటం; 
కని= చూచి; ్రీతిన్‌= సంతోషంతో; అడిగెదన్‌= అడుగుతాను; అనిలుచేతన్‌= గాలితాకిడికి; తరులు= చెట్టు; ఒక్కప్పుడు= 
ఒక్కసారైనా; పడున్‌= కూలతాయి; నీ= నీవు; పడమి= పడకుండటం; ఎట్టు?= ఎట్లా? 


తాత్పర్యం: అని వినయశీలుడైన ధర్మరాజుకు భీష్ముడు సంతోషంగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు: “ధర్మరాజా! 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 461 


ఈ చెప్పబోయేది ఒక పురాణగాథ. వినుము హిమాలయాలమీద ఒక బూరుగుచెట్టు ఉండేది. అది చాలా ముదురు 
చెట్టు. కొమ్మలతో విస్తరించి ఒప్పిదంగా ఉండేది. దాని బోదె చాల గట్టిది. ఒకనాడు నారదముని ఆ చెట్టు దగ్గరకు 
వెళ్ళి కుతూహలంతో ఇట్టా అన్నాడు. “ఓ బూరుగు చెట్టా! ఇంత వైశాల్యం, ఇంత ఎత్తూ ఉన్న నీవు జంతువులకూ, 
పిట్టలకూ, ఆశ్రయం ఇస్తున్నావు. ఇది చూచి సంతోషంతో అడుగుతున్నాను. గాలి తాకిడికి చెట్టు ఒకసారి కాకపోతే 
ఒకసారైనా కూలిపోతాయి కదా! నీవు కూలకపోవటానికి కారణం ఏమిటి? 


క. _ పవనునకును నీకును బాం । ధవము గలదొ? యతండు నిన్ను దయ రక్షింపన్‌ 
సవినయవృత్తిని బ్రతికితొ? । చెవులకు నింపెస6గ నిజము సెప్పుము నాకున్‌. 384 


ప్రతిపదార్థం: అతండు= ఆ గాలిదేవుడు; నిన్నున్‌= నిన్ను; దయన్‌= జాలితో; రక్షింపన్‌= కాపాడటానికి; పవనునకును= గాలికినీ; 
నీకును= నీకూ; బాంధవము= చుట్టరికం; కలదొ?= ఉన్నదా?; సవినయ వృత్తిని= అణకువగల నడవడితో; బ్రతికితి+ఒ?= బతికావా?; 
చెవులకున్‌= చెవులకు; ఇంపు+ఎసంగన్‌= హితవు కలిగేటట్టు; నాకున్‌= నాకు; నిజము= ఉన్నది ఉన్నట్టు; చెప్తుము= వచించుము. 


తాత్పర్యం: గాలిదేవుడు నిన్ను కాపాడటానికి మీ ఇద్దరికీ చుట్టరికం కలిసిందా? అణకువగా మెలగటంవలన 
(బ్రతికిపోయావా? ఉన్నది ఉన్నట్టుగా నాకు వినాలనిపించేటట్టు చెప్పుము”. 


క. _ అనిన విని బూరు విట్లను | 'ననిలుని బల మస్మదీయమైన బలముతో 
నెనగా దేర్చడ; విను పదు । నెనిమిది యగు నంశమునకు నెనయ దరయంగన్‌. 385 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; బూరువు= బూరుగు చెట్టు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది; అనిలుని బలము= గాలిసత్తువ; 
అస్మదీయము+ఐన= నాదైన; బలముతోన్‌= బలిమితో; ఎన గాదు= సాటి కాదు; ఏర్పడన్‌= స్పష్టంగా; విను= వినుము; అరయంగన్‌= 
ఆలోచించగా; పదునెనిమిది+అగు+అంశమునకున్‌= పద్దెనిమిదవ భాగానికీ; ఎనయదు= (గాలి బలం) సరిపోలదు. 


తాత్పర్యం: నారదమునితో బూరుగు చెట్టు ఇట్టా అన్నది. 'గాలిదేవుడి సత్తువ నా సత్తువతో సాటి రాదు. ఇంకా 
చెప్పాలంటే నా బలంలో 18వ వంతుకు కూడ సరితూగదు”. 


వ. అని పలుకుటయు నమ్మునీంద్రుండు. 386 
ప్రతిపదార్హం: అని; పలుకుటయున్‌= పలకగానే; ఆ+మునీంద్రుండు= ఆ నారదుడు. 
తాత్పర్యం: అన్న బూరుగుచెట్టుతో నారదముని - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. 'అమ్మచెల్ల! యిట్టు లనకుము గొండలు । లోనుగా6గ బవనుచే నపాస్త 
మహిమ గలుగు టెజటుంగుమా భూతముల చేష్ట; తములు వాయువశగతములు గావె? 387 
ప్రతిపదార్థం: అమ్మచెల్ల!= అయ్యో!; ఇట్టులు= ఇట్టా; అనకుము= చెప్పకుము; పవనుచేన్‌= గాలిచేత; కొండలు లోనుగా౮గన్‌= 


పర్వతాలు మొదలుగాగలవి; అపాస్త= పోగొట్టబడ్డ; మహిమ కలుగుట= మహాత్మ్యం కలవిగా; ఎజు6గుమా!= తెలిసికొనుమూ!; 
భూతముల= అన్ని ప్రాణుల; చేష్టితములు= నడకలు; వాయువశగతములు కావె?= గాలి దేవుడికి లోబడి నడచుకొనేవి కావా? 


తాత్పర్యం: 'జార! ఇట్టా మాట్టాడకుము. గాలిచేత కొండలు కూడా కొట్టుకుపోతాయని తెలిసికొమ్ము. సమస్త 
జీవరాళి నడకలన్నీ గాలిదేవుడి కింద ఉండేవి కావా?” 


462 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. అనుటయు. 'బెలుచని యెలు6గున |; ఘనమూల ప్రబలశాఖికా దుర్ణయు న 
న్నును దాంశకిన నతని ప్రభం । జను6 డను నామంబునకు నసత్యత వచ్చున్‌. 388 


ప్రతిపదార్హం: అనుటయున్‌= అనగానే; పెలుచని+ఎలుంగునన్‌= పెద్దగొంతుతో; ఘనమూల= పెద్ద బోదె; ప్రబలశాఖికా= దిట్టమైన 

కొమ్మలూ కలిగి; దుర్ణయున్‌= గెలవరాని; నన్నును= నన్నూ; తాశకినన్‌= ఎదుర్కొంటే; అతని= ఆ గాలికిగల; 'ప్రభంజనుండు+అను 

నామంబునకున్‌= 'ప్రభంజనుడు (అతి తేలికగా విరగ్గొట్టివాడు) అనే పేరుకు; అసత్యత= అబద్దం; వచ్చున్‌= వస్తుంది. 

తాత్పర్యం: అనగానే ఆ బూరుగుచెట్టు పెద్ద గొంతుతో 'ెద బోదె, పెద పెద కొమ శలూ ఉండి ఎదిరించ శక్యంకాని 
యు యి య యలు యి 

నాతో ఢీకొంటే అతడి కున్న ప్రభంజను డనే పేరు అబద్ధం అవుతుంది సుమా! 


వు అని గర్వంపు మాట లాడిన యా శాల్మలిం జూచి సురమునిప్రవరుండు. 389 


ప్రతిపదార్థం: అని; గర్వము+మాటలు= పొగరుబోతు పలుకులు; ఆడిన= పలికిన; ఆ శాల్మలిన్‌= ఆ బూరుగుచెట్టును; చూచి= 
కని; సురముని 'ప్రవరుండు= దేవమునులలో మేటి అయిన నారదుడు. 


తాత్పర్యం: అని పొగరుగా మాటలాడిన ఆ బూరుగుచెట్టును చూచి దేవముని నారదముని. (తరువాతి పద్యంతో 
అన్నయం). 


చ.  'మజవకయుండు నీ బిరుదు మాటలు నీ విటు లంట మారుతుం 

దెటింగెడు నెట్లు నంచు వెస నేంగి సమస్తము. జెప్ప నాత డే 

డ్రెజ. జనుదెంచి నీ వటు కడిందిమగండవు; నిన్ను. దాకినం 

జెజుతటె పేరు? బూరుగ నశించితిగా కిటం బల్కు లేటికిన్‌? 390 
ప్రతిపదార్దం: నీ బిరుదు మాటలు= నీ బీరపు పలుకులు; మజవక+ఉండు= మర్చిపోకుము; నీవు= నీవు; ఇటులు= ఇట్టా 
అంట= అనటం; ఎట్టున్‌= ఎట్టాగైనా; మారుతుండు= గాలిదేవుడు+ఎటీలౌడున్‌= తెలిసికొనగలుగుతాడు; అంచున్‌= అంటూ; 
వెసన్‌= తొందరగా; ఏంగి= వెళ్ళి; సమస్తమున్‌= అంతా; చెప్పన్‌= చెప్పగా; ఆతండు= ఆ గాలిదేవుడు; ఏడ్తెజన్‌= విజంభణంతో; 
చనుదెంచి= వచ్చి; బూరుగ= ఓ బూరుగా; నీవు= నీవు; అటు= అట్టా? కడింది= గొప్ప; మగండవు= శూరుడివి; నిన్నున్‌= 
నిన్ను; తాశినన్‌= ఎదుర్కొంటే; పేరు= నా పేరును; చెబుతటె= మాపివేస్తానన్నావుట; ఇటన్‌= ఇక్కడ; పల్కులు= మాటలు; 
ఏటికిన్‌?= ఎందుకు?; నళించితి+కాక= రూపుమాసిపోతావు గాక. 
తాత్పర్యం: “నీవు బింకంగా పలికిన మాటలు మర్చిపోకుము. నీవు ఇట్టా అన్నావని గాలిదేవుడు ఎట్లాగైనా 
తెలిసికొంటాడు” అంటూ నారదుడు వెళ్ళిపోయాడు. అదంతా ఆ వెంటనే గాలిదేవుడి చెవిని వేశాడు. గాలిదేవుడూ 
విజృంభించి వచ్చాడు. “నీవు మహామొనగాడివా? నీ జోలికి వస్తే నా పేరు చెరిపేస్తానన్నావుట? నీవు చెడిపోతావు 
సుమా! ఇట్టాంటి మాటలు ఎందుకంటావు?' 


మ. అని కోపంబునం బల్క్మనప్పవనుతో నా భూరుహం '“బింత పె 
ల్పన నీ వాదెదు నంత తక్కుననె? బేలా! లోకసామాన్య వృ 
క్షనికాయంబును నన్ను నొక్కటిగ నిచ్చం జూచితే” యన్నన 
ల్లని న వ్వొప్పంగ నా సమీరణుండు హేలాస్పారు. డై యిట్లనున్‌. 391 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 463 


ప్రతిపదార్హం: అని; కోపంబునన్‌= రోషంతో; పల్కన్‌= మాట్టాడగా; ఆ+పవనుతోన్‌= ఆ గాలిదేవుడితో; ఆ+భూరుహంబు= 
ఆ బూరుగు చెట్టు (భూమిలో పుట్టేది భూరుహము); బేలా!= తెలివితక్కువవాడా!; ఇంత= ఇంత; పెల్చన= గట్టిగా; నీవు= 
నీవు; ఆడెదవు= మాట్లాడుతున్నావు; అంత తక్కువనె?= అంత చవటనా?; లోకసామాన్య= లోకంలో సాధారణం అయిన; 
వృక్షనికాయంబును= చెట్టన్నిటినీ; నన్నున్‌= నన్నూ; ఒక్కటిగన్‌= ఒక్కటిగా; ఇచ్చన్‌= మనస్సులో; చూచితే?= ఎంచావా?; అన్నన్‌= 
అనగానే; అల్లని= మెల్లని; నవ్వు; ఒప్పంగన్‌= 'ప్రకాశించగా; ఆ సమీరణు6డు= ఆ గాలిదేవుడు; హేలాస్పారుండు+ఐ= పెద్దగా 
లెక్కపెట్టనివాడై; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అని రోషంగా గాలిదేవుడు మాట్లాడాడు. అతడితో ఆ బూరుగుచెట్టు ఇట్టా అన్నది. 'ఓ వెర్రివాడా! 
నీవు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. నేను నీవు అన్నంత బలహీనుడనా? లోకంలోని మిగతా చెట్లవలె నన్నూ 
ఎంచకుము” అని అనగానే ఆ గాలిదేవుడూ ఆ మాటలను పెద్దగా లెక్కపెట్టకుండా మెల్లగా నవ్వుతూ ఈ విధంగా 
అన్నాడు. 
క. “ఒకనా. డజుండునీనీ। డకు దబ్బా టరుగుదెంచుటయు నమ్మే లా 

త్మకు వ్రేగై మన్నించిన । మెకమెక పడితిట్ల పలుకుమీ తగరేపున్‌. 392 
ప్రతిపదార్థం: ఒకనాండు= ఒక దినం; అజుండు= (బ్రహ్మ; నీ నీడకున్‌= నీ నీడపట్టుకు; డబ్బాటు= అనుకొనకుండా; 
అరుగుదెంచుటయున్‌= రావటమున్నూ; ఆ+మేలు= ఆ నీ ఉపకారం; ఆత్మకున్‌= మనస్సుకు; వ్రేై= బరువై; మన్నించినన్‌= 
(నిన్ను) ఆదరించగా; మెకమెక పడితి(వి)= మిడిసి పడ్డావు; తగన్‌= ఒప్పేటట్సు; రేపున్‌= మరునాడు కూడా; ఇట్ట పలుకుమీ!= 
ఇట్టానే మాట్లాడు సుమా! 
తాత్పర్యం: “ఒకనాడు బ్రహ్మ అనుకొనకుండా నీ నీడపట్టుకు వచ్చాడు. ఆ ఉపకారం ఎంతో బరువుగా అనిపించి 
నిన్ను ఆదరించాడు. అందుకు నీవు మిడిసిపడ్డావు. రేపుకూడా ఇట్టాగే మాట్టాడుము”. 


వ. అని పలికి బలుమొగంబుతోడం బోయిన నబ్బూరువు దలంకి. 393 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్టాడి; బలుమొగంబుతోడన్‌= కోపంతో; పోయినన్‌= గాలి వెళ్ళగా; ఆ బూరువు= ఆ బూరుగు 
చెట్టు; తలంకి= బెదరిపోయి. 


తాత్పర్యం: అని మాట్టాడి గాలిదేవుడు కోపంగా వెళ్ళిపోయాడు. ఆ బూరుగు చెట్టు భయపడి - (తరువాతి పద్యంతో 
అన్నయం). 


చ. 'మనుగడ దప్పు నొక్కొ] మునిమాటలు గైకొన నైతి; నా బలం 
బన నది యెంత? యుగ్రత మహాబలురాకకు నోర్వ జాల; నా 
తని నొక భంగి గెల్లునని తాం దలపోసి హరించె నాకులుం 
గొనలును జొంపముల్‌ నిడుదకొమ్మలు రే యగుడున్‌ రయంబునన్‌. 394 


ప్రతిపదార్హం: మనుగడ= నా ఉనికి; తప్పున్‌+ఒక్కొ!= కోల్పోతానో ఏమో!; ముని మాటలు= నారదముని వాక్కులు; 
కైకొనన్‌+ఐతిన్‌= లెక్కపెట్టకపోయాను; నా బలంబు= నా సత్తువ; అనన్‌= అనగా; అది+ఎంత?= అది ఎంతపాటిది?; ఉఊగ్రతన్‌= 
హోరుతో వచ్చే; మహాబలురాకకున్‌= గాలిదేవుడి రాకకు; ఓర్వంజాలన్‌= తట్టుకొనలేను; ఆతనిన్‌= ఆ గాలిదేవుడిని; ఒక భంగిన్‌= 


డగ్రడ శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఒక విధంగా అయితే; గెల్తున్‌= జయించగలుగుతాను (అని); అని= అని; తాన్‌= తాను; తలపోసి= ఆలోచించి; రే+అగుడున్‌= 
రాత్రి కాగానే; తాన్‌= తనకు తానుగా; రయంబునన్‌= తొందరగా; ఆకులున్‌= ఆకులను; కొనలును= చిన్న కొమ్మలను; 
జొంపముల్‌= ఆకులు మొదలగు వాటి గుబుర్లన్నీ; నిడుదకొమ్మలు= పొడవాటి కొమ్మలను; హరించెన్‌= విరిచేసికొన్నది. 


తాత్పర్యం: నా ఉనికిని కోల్పోతానో ఏమో? నారదముని మాటలు చెవిని పెట్టకపోయాను. నా సత్తువ ఏపాటిది? 
హోరుమని వచ్చే గాలిదేవుడి రాకను నేను తట్టుకొనలేను. కాని, ఆతడిని ఒక విధంగా అయితే ఓడించగల నని 
ఆలోచించుకొన్నది. చీకటిపడిన తరువాత ఆకులను, కొమ్మలను, రెమ్మలను, గుబుర్లను, పొడవాటి కొమ్మలను 
తనకు తానే విరుచుకొన్నది. 


వ. అట్లు తన్నుం దాన విబుచుకొని యున్నంత వేగుటయు. 395 


ప్రతిపదార్థం: అట్టు= అట్టా; తన్నున్‌ తాన= తనను తానే; వియుచుకొని= (త్రుంచుకొని; ఉన్నంతన్‌= ఉండగా; వేగుటయున్‌= 
తెల్లవారగా. 


తాత్పర్యం: అటా తనకు తానే ఊడ్చుకొని మోడుగా ఉండగా తెల్లగ తెల్లవారింది. 
రా ౧ 0౧ 


చ. ప్రతినకు నీడుగా భయదభంగి. బ్రభంజను€ డేంగుదెంచి యా 
క్షితిరుహముం గనుంగొని 'యిసీ! యిది నా పని నీవ చేసి తీ 
ధృతి మతి సంతసింపు మిట తేజము. బొందుము నీదు బాంధవ 
ప్రతతికి నివ్విధంబు సదుపాయము మే లెటింగింపు పెంపునన్‌.” 396 


ప్రతిపదార్హం: ప్రతినకున్‌= శపథానికి; ఈడుగాన్‌= దీటుగా; భయద భంగిన్‌= భయం గొలిపేటట్టు; ప్రభంజనుండు= గాలిదేవుడు; 
ఏంగుదెంచి= వచ్చి; అక్షితిరుహమున్‌= ఆ బూరుగుచెట్టును; కనుంగొని= చూచి; ఇసీ= ఛీ; ఇది= ఈ మోడురూపం; నా పని= 
నేను చేయాల్సిన పని; నీవ= నీవే; చేసితి(వ))= చేసికొన్నావు; ఈ ధృతిన్‌= ఇంతటి దిట్టతనంచేత; మతిన్‌= మనస్సులో; 
సంతసింపుము= సంతోషించుము; ఇట= ఈ పని చేసికొన్నందువలన; తేజమున్‌+పొందుము= వెలుగు వెలుగుము; నీదు బాంధవ 
ప్రతతికిన్‌= నీ చుట్ట పక్కాలందరికీ; ఈ+విధంబు= ఇది (ఈ మోడు బారటం అనేది); సదుపాయము= తగినసాధనం; మేలు= 
మంచిది అని; పెంపునన్‌= ఇంపుగా; ఎజిగింపు(ము)= చాటి చెప్పుము. 


తాత్సర్యం: తన ్రతిజ్ఞకు దీటుగా భయంకరంగా గాలిదేవుడు రానే వచ్చాడు. ఆ బూరుగుచెట్టును చూచాడు. 


“ఛీ! నేను చేయాల్సిన పనిని నీవే చేసికొన్నావు. ఇంతటి ధైర్యం చేశానని నీకు నీవే సంతోషపడుము. నీ చుట్ట 
పక్కాలందరికీ ఇదే తగిన సాధనం అనీ, మంచిపని అనీ చాటిచెప్తుము”. 


వ. అని యుల్లసంబాడి సముల్లసద్గతి నా సదాగతి సనియె; నట్లు శాల్మలి పవనుచేత భంగంబు నొంది వగం 
గుందె. బ్రబలునితోడ దుర్దలుండు దొడరి మత్సరగ్రస్తుం డయిన నపాస్తవిభవుం డగు నని తెల్పు నప్పవన 
శాల్మలీ సంవాదంబు పుణ్యప్రదం బయిన యుపాఖ్యానం బని చెప్పిన. 397 


ప్రతిపదార్థం: అని ఉల్లసంబు+ఆడి= అని ఎత్తి పొడుపు మాటలు పలికి; సముల్లసత్‌+గతిన్‌= మిక్కిలి సంతోషించిన గమనంతో; 
ఆ సదాగతి= ఆ గాలిదేవుడు; చనియెన్‌= వెళ్ళాడు; అట్టు= అట్టా; శాల్మలి= బూరుగు చెట్టు; పవను చేతన్‌= గాలిచేత; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 465 


భంగంబున్‌+ఒంది= అవమానపడి; వగన్‌= దుఃఖంతో; కుందెన్‌= కుంగిపోయింది; ('ప్రబలుతోడన్‌= మంచి బలవంతుడితో; 
దుర్చలుండు= బలహీనుడు; తొడరి= తలపడి; మత్ప్సర[గ్రస్తుండు+అయినన్‌= పగబట్టిన వాడయినట్టయితే; అపాస్త= కోల్పోయిన; 
విభవుండు+అగున్‌= సంపన్ను డవుతాడు; అని; పుణ్యప్రదంబు+అయిన= పుణ్యం ఇచ్చేటటువంటిది అయిన; ఆ పవన శాల్మలీ 
సంవాదంబు= ఆ గాలీ - బూరుగు చెట్టూ వాదులాట అనే; ఉపాఖ్యానంబు= కథ; తెల్పును= బోధిస్తుంది. 


తాత్పర్యం: అని ఎత్తి పొడిచి, సంతోషంగా వీస్తూ గాలిదేవుడు వెళ్ళాడు. అట్టా ఆ బూరుగుచెట్టు గాలిదేవుడిచేత 
అవమానం పొందిన దుఃఖంతో కుమిలిపోయింది. మహాబలవంతుడితో బలహీనుడు తలపడి పగపెట్టుకొంటే తన 
వైభవాన్ని కోల్పోతాడు - అని పుణ్యదాయకం అయిన ఈ గాలీ-బూరుగు చెట్టు అనే కథ తెలుపుతుంది” అని 
చెప్పగానే - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. పాండవాగ్రజుండు 'పాపంబునకు నధి । ష్రాన మెద్ది భరతసత్తమాగ్ర, 
గణ్య! దాని నెలటు(గంగాం జెప్పు' మనుడు నా । తనికి భీష్ముం దిట్టు లనియె. బ్రీతి. 398 


ప్రతిపదార్దం: పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; భరతసత్తమ+అ(గ్రగణ్య!= భరతవంశపు ఉత్తములలో మొదటగ ఎన్నదగ్గ ఓ 
తాత!; పాపంబునకున్‌= పాపానికి; అధిష్టానము= మూలం; ఎద్ది?= ఏది?; దానిన్‌= దానిని; ఎజు6గ0గాన్‌= తెలిసేటట్టుగా; చెప్తుము= 
చెప్పుము; అనుడున్‌= అనగానే; ఆతనికిన్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= భీష్ముడు; ట్రీతిన్‌= సంతోషంతో; ఇట్టులు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు, 'భరతవంశంలోని ఉత్తములలో మొదట ఎంచదగ్గ భీష్ముడా! పాపానికి మూలం ఏది? 
ఆ పాపం ఉండే స్టానమేదో తెలియచెప్ప్తుము" అనగానే భీష్ముడు సంతోషంగా ఈ విధంగా చెప్పాడు. 


సీ. “వినుము పాపముల కెల్లను నధిష్టానంబు | లోభంబ; యది గామలోలతయును 
గ్రోధంబు మత్సర ద్రోహంబులును బర । ధన దార వాంఛలు దైన్యపాటు 
వ్రీడాక్షమాసత్య విముఖ భావంబును । గలిగించి ధర్మంబు గలంచి నరుని 
బ్రయి మాలి యేమిటి కయినను గర్జించు । వానిగా సమకట్టుం గాన లుబ్ద 


ఆ. _ జనుల దొఅంగి లోభ మను తిరిం బడని స । త్యవ్రతులను బరమధార్షికులను 
బాపభీతమతులం బనిగొను లోభంబు€ । జెంద నీకు నీదు చిత్త వృత్తి. 399 


ప్రతిపదార్హం: వినుము= వినుము; పాపములకున్‌+ఎల్లన్‌= అన్ని పాపాలకూ; అధిష్టానంబు= మూలం; లోభంబ= పేరాసయే; 
అది= ఆ పేరాస; కామలోలతయును= నిలకడతనం లేని కోరికలూ; క్రోధంబున్‌= కోపాన్ని; మత్సర ద్రోహంబులును= పగనూ 
హింసాతత్త్వాన్నీ; పరధన= మరొకరి ఆస్తిపట్ల; దార= మరొకరి పెళ్ళాం పట్ట; వాంఛలున్‌= కోరికలునూ; దైన్యపాటు= దీనత్వమున్నూ; 
'ర్రీడా= సిగ్గపట్ట; నక్షమా= ఓర్పుపట్ట; సత్య= నిజంపట్ట; విముఖభావంబును= ఏవగింపునూ; కల్లించి= పుట్టించి; ధర [0బు= న్యాయాన్ని; 
కలంచి= (కలుషితంచేసి) చెరచి; నరునిన్‌= మానవుడిని; ప్రయిమాలి= నిందను లక్ష్యపెట్టకుండా; ఏమిటికిన్‌+అయినన్‌= 
ఎందుకయినా; గర్హించువాని6గన్‌= పేరాసపడే వాడినిగా; సమకట్టున్‌= సిద్ధం చేస్తుంది; కానన్‌= కాబట్టి; లుబ్రజనులన్‌= ఆశగలవారిని; 
తొజంగి= వదలి; లోభము+అను= పేరాస అనే; తిరిన్‌= సుడిలో; పడని= చిక్కుకోని; సత్య వ్రతులను= సత్యమే వ్రతంగా 
కలిగినవాళ్ళను; పరమధార్మికులను= మిక్కిలి పుణ్యాత్ములను; పాపభీతమతులన్‌= పాపం అంటేనే వణకిపోయే వారిని; పనిగొను= 


&66 శ్రీమదాంధ్ర నుహాభారతము 
నడిపే; లోభంబున్‌= పేరాసను; నీదు చిత్త వృత్తిన్‌= నీ మనోవ్యాపారాన్ని; చెంద నీకు= పొందనీయకు, అంటనీయకు. 


తాత్పర్యం: “ధర్మరాజా! పాపాలన్నిటికీ తావలం పేరాసే. అది కోరికలపట్ల నిలకడలేనితనాన్నీ, కోపాన్నీ, పగనూ, 
హింసాభావాన్నీ, మరొకరి ఆస్తి, మరొకరి పెళ్ళాంపట్ల కోరికనూ దీనత్వాన్నీ, సిగ్భు ఓర్పు నిజాలపట్ట ఏవగింపునీ 
పుట్టిస్తుంది. న్యాయాన్ని చెరుస్తుంది. నిందలను లెక్కపెట్టకుండా ప్రతిదానికీ అత్యాశపడే వాడినిగా మనిషిని తయారు 
చేస్తుంది. కాబట్టి లోభులను విడిచిపెట్టాలి. లోభం అనే సుడిగుండంలో చిక్కుకొనని సత్యవ్రతులను, 
పుణ్యాత్ములను, పాపభీతులను వశంచేసికొనే లోభాన్ని నీ మనస్సును పొందనీయకుము”. 


వ. అనిన విని యజాతశత్రుం 'డజ్ఞానం బాపదలకును దుర్గతికిని మూలం బని విందు; దాని తెఅం గెటింగింపు 

మనిన నాపగాతనయుం డమ్మనుజపతి కిట్లనియె. 400 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; విని= ఆలకించి; అజాతశత్రుండు= పుట్టని పగవారుగల ధర్మరాజు; అజ్ఞానంబు= 
తెలియనితనం; ఆపదలకును= విపత్తులకు; దుర్గతికిని= చెడ్డనడతకూ; మూలంబు= ఆధారం; అని విందున్‌= అని వింటాను; 
దాని తెజుంగున్‌= దాని స్వభావాన్ని; ఎజింగింపుము= తెలియ చెప్పుము; అనినన్‌= అనగానే; ఆపగాతనయుండు= భీష్ముడు; 
ఆ మనుజపతికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని చెప్పగా విని ధర్మరాజు 'విపత్తులకూ, చెడునడతకూ అజ్ఞానమే ఆధారం అని విన్నాను. ఆ అజ్ఞానం 
తీరు తెన్నులను తెలుపుము" అనగానే భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
క. _ “రోషము శోకము రాగ । ద్వేషము లభిమాన దర్చ వేగాలస్యా 

శ్లేషము లజ్ఞాన మని మ । నీషి జనము సెప్పు మాననీయచరిత్రా! 401 
ప్రతిపదార్హం: మాననీయ చరిత్రా!= మన్నించ దగ్గ నడవడి కలవాడా!; రోషము= కోపం; శోకము= దుఃఖం; రాగద్వేషములు= 
(ప్రేమా పగలూ; అభిమాన= అహంకారం; దర్చ= పొగరూ; వేగ= తొందరపాటు; ఆలస్య= మందకొడితనం; శ్లేషములు= వీటి 
కలయికలు; అజ్ఞానము+అని= తెలియనితనం అని; మనీషి జనము= పండిత లోకం; చెప్పున్‌= చెప్పుతుంది. 
తాత్పర్యం: “కోపమూ, దుఃఖం, (ప్రేమా, పగా, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం. వీటి సంపర్కమే 
అజ్ఞానం అని పండితులంతా చెప్పుతారు. 

జ! 

క. విను లోభము నజ్ఞానం । బును సదృశ ఫలప్రదముల; పుట్టును లోభం 

బున నజ్ఞానము గావున |; జననాయక! లోభముడుగ సౌఖ్యము లొందున్‌.” 402 
ప్రతిపదార్థం: జననాయక!= రాజా!; విను= వినుము; లోభమున్‌= పేరాసా; అజ్ఞానంబును= తెలియని తనమూ; సదృశ ఫల 
'ప్రదముల= సమాన ప్రయోజనాలను ఇచ్చేవే; లోభంబునన్‌= పేరాసచేత; అజ్ఞానము= అవివేకం; పుట్టును= పుట్టుతుంది; కావునన్‌= 
కాబట్టి; లోభము= పేరాస; ఉడుగన్‌= వదలగా; సౌఖ్యములు= భోగాలు; ఒందున్‌= పొందుతాయి. 
తాత్పర్యం: పేరాసపడటం, తెలివి లేకపోవటం - ఈ రెండూ సమాన ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. లోభంవలన 
అజ్ఞానం పుట్టుతుంది. కాబట్టి ధర్మరాజా! లోభం వదలుకొంటే భోగాలు కలుగుతాయి”. 


ఆ. అనిన ధర్శపుత్రు. 'డనఘ! ధర్మయునా। నా ప్రకారగతి వినంగంబడు; మ 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 467 
దీయ చిత్తమునకు దేటపడంగ వి । శిష్ట ధర్మ మెద్ది సెప్పు, మనుడు. 403 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ధర్మపుత్రుండు= ధర్మరాజు; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; ధర్మంబు= న్యాయం; నానా 
ప్రకారగతిన్‌= అనేక రకాలైన; విధానాలతో; వినంగబడున్‌= వినబడుతుంది (వాటిల్లో); విశిష్ట ధర్మము= (ప్రధానమైన న్యాయం; 
ఎద్ది= ఏది; మదీయ చిత్తమునకున్‌= నా మనస్సుకు; తేటపడంగన్‌= తేటతెల్లమయ్యేటట్టు; చెప్పుము= చెప్పుము; అనుడున్‌= 
అనగానే. 
తాత్పర్యం: భీష్ముడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! న్యాయాన్ని అనేకవిధాలుగా వింటుంటాం. 
వాటిల్లో ఉత్తమ ధర్మం ఏదో నాకు బాగా విశచదమయ్యేటట్టు చెప్పవలసింది" అనగానే. (తరువాతి పద్యంతో అన్వయం). 
వ. _ ప్రియంబంది భీష్మం డతనికి నిట్లనియె. 404 
ప్రతిపదార్దం: ప్రియంబు+అంది= సంతోషాన్ని పొంది; భీష్ముండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 
తాత్పర్యం: సంతోషంగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 

భీష్కుండు ధర్మరాజునకు దముంబు ప్రభావం బెటింగించుట (సం.12-154-6) 


క. _ 'తమతమ కలవడు విజ్ఞా। నముల తెరువు లాదరించి నానాగతులన్‌ 
సుమతులు ధర్మము తెలిపిరి; ।; దమము పరాయణము ధీరతమ! యన్నిటికిన్‌. 405 


ప్రతిపదార్దం: ధీరతమ!= ధైర్యవంతులలో మేటి అయిన రాజా!; సుమతులు= పండితులు; తమతమకున్‌= వారి వారికి; అలవడు= 
అబ్బేటటువంటి; విజ్ఞానముల= ఆయా శా[స్తాదుల జ్ఞానాల; తెరువులు= విధానాలు; ఆదరించి= మన్నించి; నానాగతులన్‌= ఎన్నో 
తీరులలో; ధర్మము= ధర్మాన్ని; తెలిపిరి= విశదపరిచారు; అన్నిటికిన్‌= అన్ని ధర్మాలకు; దమము= ఇం(ద్రియని([గ్రహం; 
పరాయణము= ఉత్తమమైన ఆశ్రయం. 

తాత్పర్యం: 'ధైర్యవంతులలో మేటివైన ధర్మరాజా! పండితులు తాము తెలిసికొన్న శాస్తజ్ఞానాన్నిబట్టి ఎన్నో విధాలుగా 
ధర్మాన్ని గూర్చి తెలిపారు. ఈ ధర్మాలన్నిట్టోకి దమం ఉత్తమమైనది. 


తే... దమము నిశ్రేయసము, పుఖ్యతమము, ధర్మ। సార; మది వెలిగా ధర్మసంచయంబు 

సిద్ధి పొందునె? దమముతో బుద్ధిపొందు । గనినం బొందని యున్నత్రుల్‌ గలవె? యధిప! 406 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!) దమము= ఇం(ద్రియ ని[గ్రహం; నిశ్రేయసము= ముక్తిదాయకం; పుణ్యతమము= గొప్ప పుణ్యం; 
ధర్మసారము= ధర్మాలలోని నిగ్గు; అది వెలిగాన్‌= ఆ దమం లేకుండా; ధర్మసంచయంబు= పుణ్యాలమూట; సిద్ది పొందునె?= 
సాధ్యమవుతుందా?; దమముతోన్‌= ఇం([ద్రియ ని[గ్రహంతో; బుద్ది= జ్ఞానం; పొందు కనినన్‌= కూడుకొంటే; పొందని+ఉన్నతుల్‌= 
కలగని మీది దశలు; కలవె?= ఉంటాయా? 


తాత్పర్యం: దమము ముక్తిదాయకం. గొప్ప పుణ్యం. ఇది ధర్మాలలోని నిగ్గు. ఇది లేకుండా పుణ్యాలమూట 
దొరుకుతుందా? దమానికి జ్ఞానం తోడైతే అందుకోలేని ఉన్నతదశ లుంటాయా? (ఉండవు.) 


468 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క, _ దమముం గడచిన సద్ద  ర్మము లేదని విందు; నాశ్రమము లన్నిటికిన్‌ 
దమవంతుండు గామము. గ్రో । ధము లోభము మతృ్ఫరంబు దర్వము గెల్నున్‌. 407 


ప్రతిపదార్థం: ఆశ్రమములు+అన్నిటికిన్‌= బ్రహ్మచర్య, గృహస్థ సన్చ్యాస, వానప్రస్థ్రాది ఆశ్రమాలన్నిటికీ; దమమున్‌= ఇంద్రియ 
నిగ్రహాన్ని; కడచిన= మించిన; సద్ధర్మము= మంచి ధర్మం; లేదని విందున్‌= లేదని విన్నాను; దమవంతుండు= నిగ్రహం కలవాడు; 
కామమున్‌= కోరికనూ; (క్రోధమున్‌= కోపాన్నీ; లోభమున్‌= పేరాసనూ; మత్ప్సరంబున్‌= పగనూ; దర్శమున్‌= మదాన్నీ; గెల్బున్‌= 
జయిస్తాడు. 


తాత్పర్యం: ఆశ్రమాలు నాలుగింటిలో ఇంద్రియని[గ్రహాన్ని మించిన మంచి ధర్మం లేదని విన్నాను. ఇంద్రియ ని[గ్రహం 
కలవాడు కామ (క్రోధ లోభ మద మాత్స్పర్యాలను జయిస్తాడు. 


క. _ శీలంబు మైత్రి కరుణ య । లోలుపభావము తితిక్ష లోనగు మునిలో 
కాలంబనీయ సద్గుణ ।; జాలంబు దమంబు రూపసంపద యధిపా! 408 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా[ దమంబు= ఇంద్రియ ని[గ్రహం; శీలంబు= నడవడి; మైత్రి= చెలిమి; కరుణ= జాలి; 
అలోలుపభావము= పేరాస లేకపోవటం; తితిక్ష= ఓరిమి; లోనగు= మొదలైన; మునిలోక= మునులు మొత్తం; ఆలంబనీయ= 


ఆ(శయించదగ్గ; సద్గుణ= మంచిస్వభావాల; జాలంబు= సమూహం; రూపసంపద= ఆకార సంపత్తి. 
తాత్పర్యం: ఓ రాజా! ఈ దమము, నడవడి, చెలిమి, జాలి, పేరాస లేకపోవటం, ఓర్పు మొదలైన మునులందరిని 
ఆ(శ్రయించి ఉన్న మేలుగుణాల సమూహానికి ఊత. రూపసంపత్తి. 


క. _ గుహయందు నిహిత మనియెడు |; మహనీయ బ్రహ్మపదము మహిత దమత్వో 
పహితుం డగువానికి స । నిహితం బని చెప్పుదురు మనీషిజనంబుల్‌.” 409 


ప్రతిపదార్హం: గుహయందున్‌= హృదయంలో; నిహితము= దాచి ఉంచబడినది; అనియెడు= అనేటి; మహనీయ బ్రహ్మపదము= 
పరమ(బ్రహ్మపదం; మహితదమత్వ= పూజించదగ్గ ఇం([ద్రియ ని[గ్రహంతో; ఉపహితుండు+అగు వానికిన్‌= కూడి ఉన్నవాడికి; 
సన్నిహితంబు= చేరువగా ఉంటుంది; అని; మనీషిజనంబుల్‌= పండితులు; చెప్పుదురు= చెప్పుతారు. 


తాత్పర్యం: పరమబ్రహ్మపదం హృదయంలో దాగి ఉన్నదంటారు. అది ఇం[ద్రియని[గ్రహం కలవాడికి మరింత 
దగ్గరవుతుందంటారు పండితులు. 


వ. అని విశదంబుగా వివరించి. 410 
ప్రతిపదార్థం: అని= అని; విశదంబుగాన్‌= వివరంగా; వివరించెన్‌= తెల్లం చేశాడు. 
తాత్పర్యం: అని విశదపరిచాడు. 
ఆ. _ అట్లు దమము మహిమ యాదరంబున విని, ।; యమృతసేవ సేసినట్ల పోలె 

హర్నమయ మనస్కుండై భీష్ము నడిగి నా । ధర్మనందనుండు తపము విధము. తే 1 
ప్రతిపదార్హం: అట్టు= ఆ విధంగా; దమము మహిమ= ఇం(ద్రియ నిగ్రహం యొక్క; గొప్పతనాన్ని; ఆదరంబునన్‌= మన్ననతో; 
విని= ఆలకించి; అమృతసేవ= అమృతపానం; చేసినట్టపోలె= చేసినట్టుగానే; హర్షమయ= ఆనందంతో నిండిన; మనస్కుండు+ఐ= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 469 
మనస్సు కలవాడై; ఆ ధర్మనందనుండు= ఆ యమధర్మరాజు కొడుకు ధర్మరాజు; భీష్మున్‌= భీష్ముడిని; తపము విధమున్‌= 
తపస్సు తీరును; అడిగెన్‌= అడిగాడు. 
తాత్పర్యం: అట్టా దమం ప్రభావాన్ని ఎంతో గౌరవంగా విన్న ధర్మరాజు అమృతం త్రాగినంతగా ఆనందించాడు. 
తపస్సు తీరునూ తెల్పుమని భీష్ముడిని అడిగాడు. 

వ. అడిగిన నతం డతని కిట్లనియె. 412 
ప్రతిపదార్థం: అడిగినన్‌= అడుగగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 

భీష్కుండు ధర్మరాజునకు( దపంబు విధము సెప్పుట (సం. 12-155-1) 


క. _ తపము నిదానము ధర్మ । ప్రపంచమున కెల్ల; దాని6 గ్రమమున వ్రతతం 

త్రపరాయణు లొనరింతు ర । ధిప! ఫలమూలాంబువృత్తి దృష్తి బొరయుచున్‌. 413 
ప్రతిపదార్హం: అధిప!= రాజా! ధర్మ ప్రపంచమునకున్‌+ఎల్లన్‌= ధర్మం తీరులలో కెల్లా? తపము= తపస్సు; నిదానము= 
మూలకారణం; దానిన్‌= ఆ తపస్సును; వ్రత తంత్ర పరాయణులు= (వ్రతాలు చేయాలనే కోరికగలవారు; ఫల= పళ్ళూ; మూల= 
కందమూలాలు తిని; అంబు= నీళ్ళుత్రాగే; వృత్తిన్‌= బతకటంవలన; తృప్తిన్‌= తనివిని; పారయుచున్‌= పొందుతూ; క్రమమునన్‌= 
వరసగా; దానిన్‌= ఆ తపస్సును; ఒనరింతురు= చేస్తారు. 


తాత్పర్యం: 'రాజా! ధర్మాలన్నిటికీ తపస్సే మూలం. (వ్రతాలు (శ్రద్ధగా చేయాలనుకొనే వారు పళ్ళూ కందమూలాలు 
తింటూ నీళ్ళు తాగుతూ తృప్తిగా బ్రతుకుతుంటారు. క్రమం తప్పకుండా తపస్సు చేస్తుంటారు. 


క. విను మశన నిగ్రహము దప । మను నబభిధానంబు గల మహాధర్శ్మము త 
ద్దనవంతు చిత్తవశగతి.। జను నఖిల స్ట్థావరములు జంగమతతులున్‌. తశ 


ప్రతిపదార్దం: వినుము= వినుము; అశన నిగ్రహము= మితమైన తిండి; తపము= తపస్సు; అను+అభిధానంబు+కల= 
అనేపేరుగల; మహాధర్మము= గొప్ప పుణ్యం; అఖిల న్ధావరములు= కదలకుండా ఉండే పుట్టలూ చెట్టూ మొదలగునవన్నీ; 
జంగమ తతులున్‌= కదిలేవన్నీ; తద్‌+*ధనవంతు= ఆ తపస్సంపన్నుడి; చిత్తవశగతిన్‌= మనస్సుకులోబడి; చనున్‌= 
నడచుకొంటాయి. 
తాత్పర్యం: ఆహారనియమమే తపస్సు. అదే మహాధర్మం. ఆ తపస్సంపన్నుడి ఇష్టప్రకారం సమస్త చరాచరవస్తు 
సముదాయమూ నడచుకొంటుంది. 
తే. పంచవిధవృత్తులగు మహాపాతకములు । లోనుగాం. గిల్టిషము లెల్ల లుంఠితంబు 

లగు6 దపంబున సత్యశౌచాదు లొలయు । నఖిలసిద్దులు నజచేత నావహిల్లు. 415 


ప్రతిపదార్థం: తపంబునన్‌= తపస్సుచేత; పంచవిధ వృత్తులు+అగు= ఐదు రకాలైన; మహాపాతకములు= గొప్ప పాపాలు; 
లోనుగాన్‌= మొదలుగా గల; కిల్చిషములు+ఎల్లన్‌= దోషాలన్నీ; లుంఠితంబులు+అగున్‌= పటాపంచలయిపోతాయి; సత్యశౌచాదులు= 


70 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిజాయితీ, శుచి మొదలైనవి; ఒలయున్‌= పొందుతాయి; అఖిలసిద్దులున్‌= అన్ని ప్రయోజనాలు; అజచేతన్‌+ఆవహిల్టున్‌= 
సులభంగా అందుబాటులోకి వస్తాయి. 


తాత్పర్యం: తపస్సువలన పంచ మహాపాతకాలు మొదలైన పాపాలన్నీ పటాపంచలవుతాయి. సత్యం, శుచి 
మొదలైనవి అలవడతాయి. సమస్త కార్యసిద్దులూ అందుబాటులోకి వస్తాయి”. 


వ. అనిన విని 'దేవ పితృ భూదేవగణంబులు సత్యంబు ప్రశంసించు. దదీయ స్వరూపంబును నది దొరకొను 
తెజంగును నెటింగింపు'మని యడిగిన నజాతశత్రునకు శంతనుపుత్రుం డిట్లనియె. 416 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; దేవ= దేవతలు; పితృవ= పితృదేవతల; భూదేవ= (బ్రాహ్మణుల; గణంబులు= 
సమూహాలు; సత్యంబున్‌= సత్యాన్ని; ప్రశంసించున్‌= పొగడుతాయి; తదీయ స్వరూపంబునున్‌= ఆ సత్యస్వభావాన్నీ; అది= ఆ 
సత్యం; దొరకొను తెజంగునున్‌= పొందే విధానాన్నీ; ఎజింగింపుము= తెలియచెప్పుము; అని అడిగినన్‌= అని అడుగగా; అజాత 
శత్రునకున్‌= ధర్మరాజుకు; శంతను పుత్రుండు= శంతను మహారాజు కొడుకు భీష్ముడు; ఇట్టు= ఇట్టా? అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అవన్నీ విన్న ధర్మరాజు 'దేవతలూ, పితృదేవతలూ (బ్రాహ్మణులూ మొదలైన వారంతా సత్యాన్ని 
మెచ్చుకొంటారు. దాని స్వరూపాన్నీ, దానిని అవలంబించే తీరునూ చెప్పుము” అన్నాడు. అపుడు భీష్ముడు 
ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


భీష్కుండు ధర్మరాజుకు సత్య స్వరూపాదులు సెప్పుట (సం. 12-156-3) 

క. _ సమతయు దమము. దితిక్షయు ।; నమత్సరము హ్రీయు ధృతియు ననసూయార్య 

త్వములు నహింసా దాన । క్షమా యజన సూనృతములు సత్యము మూర్తుల్‌. తే 7 
ప్రతిపదార్థం: సమతయున్‌= సర్వభూతాలపట్ల సమభావమున్నూ; దమమున్‌= ఇం(ద్రియ ని[గ్రహమున్నూ; తితిక్షయున్‌= ఓర్పూ; 
అమత్సరమున్‌= పగలేకపోవటమున్నూ; హ్రీయున్‌= సిగ్గూ; ధృతియున్‌= ధైర్యమూ; అనసూయ= సద్గుణాలపట్ల ఈర్ష్యలేకపోవటం; 
ఆర్యత్వములున్‌= జీవకోటికి శుభం కలిగించటం; అహింసా= హింస చేయకపోవటం; దాన= ఇవ్వటం; క్షమా= ఓర్పు; యజన= 
యాగం చేయటం; సూనృతములు= నిజాయితీ; సత్యము మూర్తుల్‌= సత్యంయొక్క రూపాలు. 
తాత్పర్యం: అన్ని ప్రాణులపట్ల సమత, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, పగలేకపోవటం, సిగ్గు, ధైర్యం, ఈర్ష్యలేకపోవటం, 
(ప్రాణులకు మేలు చేయటం, హింసకు ఒడిగట్టకపోవటం యాగం చేయటం దానం, ఓర్మి, నిజాయితి - ఇవీ సత్యం 
స్వరూపాలు. 
క. _ సత్యాకృతు లగు గుణములు । నిత్యానుష్టిత సమగ్ర నిర్మలయోగ 

స్టిత్యభిముఖునకు సులభము । లత్యంత సుఖప్రదంబు లవి కార్యంబుల్‌. 418 


ప్రతిపదార్థం: సత్య+ఆకృతులు+అగు= సత్యం రూపాలైన; గుణములు= పదమూడు స్వభావాలు; నిత్య+అనుస్టిత= ఎల్లప్పుడూ ఆచరించే; 
సమ(గ్ర= సంపూర్తిగా; నిర్మల= పవిత్రమైన; యోగస్థితి= ధ్యానదజు; అభిముఖునకున్‌= అనుకూలుడైనటువంటి వాడికి; సులభములు= 
తేలికగా దొరికేవి అత్యంత సుఖప్రదంబులు= ఎంతో సుఖాన్నిస్తాయి; అవి= ఆ సత్యాకృతి గుణాలు; కార్యంబుల్‌= చేయాల్సినవి. 


తాత్సపర్యం: సత్యం రూపాలైన గుణాలు ఎల్లప్పుడూ ఆచరించే సంపూర్మ ధ్యానస్థితికల యోగికి తేలికగా 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్తీ71 


అబ్బుతాయి. అవి ఎంతో సుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ గుణాలను ఆచరించాలి. 


చ. కుదురు సమస్త ధర్మములకున్‌ విను సత్యము; యోగమోక్ష స 
త్వదములు సత్యకార్యములు; పాప మసత్యముకంటె నొండు లే 
దు; దలంప నశ్వమేధములు దొమ్మిది నూజులు వెండి నూటునై 
యొదవిన నీడు గావు భరతోత్తమ! సత్యముతోడ నారయన్‌. 419 


ప్రతిపదార్థం: భరత+ఉత్తమ!= భరతవంశీకులలో ఉన్నతుడా!; విను= వినుము; సత్యము= సత్యం; సమస్త ధర్మములకున్‌= 
అన్ని ధర్మాలకు; కుదురు= ఆధారం, ఆలవాలం; యోగమోక్ష సత్పదములు= యోగం, మోక్షం అనే పుణ్యన్టానాలు; సత్యకార్యములు= 
సత్యంవలన నెరవేరే పనులు; తలంపన్‌= ఆలోచించగా; అసత్యము కంటెన్‌= అబద్ధంకంటె; పాపము= కీడు; ఒండు లేదు= 
మరొకటి ఉండదు; ఆరయన్‌= విచారించగా; అశ్వమేధములు= అశ్శమేధయాగాలు; తొమ్మిది నూజులు= తొమ్మిది వందలు; 
వెండి= మళ్ళీ; నూజును+ఐ= వందయై; ఒదవినన్‌= చేస్తే సత్యముతోడన్‌= ఒక్క సత్యంతో; ఈడు+కావు= సాటిరావు. 
తాత్పర్యం: ధర్మరాజా! వినుము. సత్యం అన్ని ధర్మాలకూ పాదువంటిది. యోగమోక్షాలనే పుణ్యస్టానాలు 
సత్యంవలనే ఒనగూడుతాయి. అబద్దాన్ని మించిన కీడు మరొకటి ఉండదు. ఆలోచిస్తే ఒక్క సత్యంతో వెయ్యి 
అశ్వమేధయాగాలు చేసిన ఫలం కూడా సాటిరాదు. 


వ. అనిన విని ధర్మతనయుం 'డరిషడ్వర్గం బేమిట నుదయించు? నెట్లు సమయు? నెటింగింపవే? యనుటయు 
ననిమిష నదీనందనుండు ధర్మనందనున కిట్లనియె. 420 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అరిషడ్వర్గంబు= అంతశ్శత్రు జాతికి చెందిన 
కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరూ; ఏమిటన్‌= దేనివలన; ఉదయించున్‌?= పుట్టుతాయి?; ఎట్టు= ఎట్టా; 
సమయున్‌?= సమసిపోతాయి?; ఎజీంగింపవే= తెలుపవా; అనుటయున్‌= అనగానే; అనిమిష నదీనందనుండు= దేవనది అయిన 
గంగానది కొడుకు భీష్ముడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్పర్యం: అది విన్న ధర్మరాజు 'కామ (క్రోధాది అరిషడ్వర్గాలు దేనివలన పుట్టుతాయో, దేనివలన గిట్టతాయో 
తెలుపుము” అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. 


భీష్కుండు ధర్మరాజునకు అరిషడ్వర్గాదులు దెలుపుట (సం. 12-157-3,4) 


రూ 


“మనుజేంద్ర! సంకల్పమున. బుట్టు. గామంబు । రూపటు దేహ నిరూపణమున. 
బరులదోషంబున. బ్రభవించు. గ్రోధమ । క్షీణక్షమాయుక్తి. జేసి పొలియు 
భూతాస్థిరత్వంబు బుద్ధి. గానమి లోభ । మనఘ! జనించు. గాంచిన నడంగు 
నజ్ఞానమున మోహమావహిల్లు నధర్మ। లేపవర్జ్దనమున లేక తక్కు. 


తే. గులమునను విద్యధనమున6 గలుగు మదము । మరలి వాని పెంపూహింప మ్రందిపోవు 

సాత్వికుండు గామి. బొడము మాత్సర్య మదియు.। జెడం గురూత్తమ సాధు సంసేవనమున. 421 
ప్రతిపదార్థం: అనఘ= పుణ్యవంతుడా!; మనుజ+ఇం(ద్ర!= రాజా!; సంకల్పమునన్‌= మనోభావనచేతనే; కామంబు= కోరిక; పుట్టున్‌= 
కలుగుతుంది; దేహనిరూపణమునన్‌= దాని స్వరూపాన్ని తెలిసికొంటే; రూపు+అయున్‌= నశించిపోతుంది; క్రోొధము= రోషం; పరుల 
దోషంబునన్‌= ఇతరులు చేసిన తప్పువలన; ప్రభవించున్‌= పుట్టుతుంది; అక్షీణ= తగ్గని; క్షమాయ్యుక్తిన్‌+*చేసి= ఓర్పు కలిగి 


డ్త72 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఉండటంవలన; పొలియున్‌= పోతుంది; లోభము= అత్యాశ; భూత+అస్థిరత్వంబు= జీవులు ఎప్పుడూ ఉండేవి కావనే; 
బుద్దిన్‌+కానమి= తెలిసికొనలేకపోవటం వలన; జనించున్‌= కలుగుతుంది; కాంచినన్‌= ఆ జ్ఞానం ఉంటే; అడంగున్‌= అణగారి 
పోతుంది; మోహము= మోహం; అజ్ఞానమునన్‌= అవివేకంవలన; ఆవహిల్టున్‌= కలుగుతుంది; అధర్మ= అధర్మం అనే; లేప 
వర్దనమునన్‌= పూతను తొలగించటంవలన; లేక తక్కున్‌= రూపు మాసిపోతుంది; కులమునను= కులంవలన; విద్య= చదువువలన; 
ధనమునన్‌= ధనంవలన; మదము= పొగరు; కల్గున్‌= కలుగుతుంది; మరలి= తిరిగి; వాని పెంపు= వాటి పెరుగుదలను; ఊహింపన్‌= 
తలపోయగా; (మ్రందిపోవున్‌= దిగిపోతుంది; కురు+ఉత్తమ!= కురువంశంలో శ్రేష్టుడా!; సాత్తికుండు+కామిన్‌= సత్త్యగుణం లేని 
వాడవటంవలన; మాత్సర్యము= ద్వేషం; పొడమున్‌= పుట్టుతుంది; అదియున్‌= అదికూడా; సాధు సంసేవనమునన్‌= మంచివాళ్ళను 
కొలవటంవలన; చెడున్‌= పోతుంది. 


తాత్సర్యం: “రాజా! మనోభావంవలన కామం పుట్టుతుంది. దాని రూపం ఇట్టాంటిది అని తెలిసికొనగలిగితే ఆ 
కోరిక పోతుంది. ఇతరులు చేసిన తప్పువలన కోపం వస్తుంది. తరగని ఓర్పువలన అది తగ్గిపోతుంది. ప్రాణికోటి 
శాశ్వతం కాదు అనే తెలివి లేకపోవటంవలన లోభం పుట్టుతుంది. ఆ తెలివి పొందితే అది పోతుంది. అవివేకంవలన 
మోహం కలుగుతుంది. అధర్మం జోలికి పోకుంటే అది నశిస్తుంది. కులం, చదువూ, సంపదలవలన గర్వం 
ఏర్పడుతుంది. వాటి పెంపుదలను తలపోస్తే అదే దూరమవుతుంది. సాతికగుణం కొరవడటంవలన పగ 
పుట్టుతుంది. మంచివాళ్ళను సేవించటంవలన అది తొలగుతుంది. 


క. ఈ యాటథింటను సకలా ।; పాయంబులు మానవులకు. బాటిలు; వీనిం 
బాయంగ జడియనోపిన । ధీయుతునకు శుభము సద్గతియు సమకూరున్‌. 422 
ప్రతిపదార్థం: -ఈ+ఆజీంటను= ఈ ఆరింటివలన; సకల= అన్ని; అపాయంబులు= చెరుపులు; మానవులకున్‌= మనుష్యులకు; 


పాటిలున్‌= కలుగుతాయి; వీనిన్‌= ఈ కామాదులు ఆరింటిని; పాయంగన్‌= వదులుకొనటానికి; జడియన్‌+ఓపిన= భయపెట్టజాలిన; 
ధీయుతునకున్‌= బుద్దిమంతుడికి; శుభము= మేలు; సద్గతియున్‌= ఉత్తమలోకమున్నూ; సమకూరున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: కామం మొదలైన ఈ అరిషడ్వర్గాలవలన మనుష్యులకు అన్ని రకాల చెరుపులు కలుగుతుంటాయి. 
వీటిని వదలగొట్టుకొనేటట్టు జడుపు పుట్టించగల బుద్ధిమంతుడికి మంచి జరుగుతుంది. ఉత్తమ లోకం 
సిద్దిస్తుంది. 
క. _ ఇవి దోందడేకుల భంగిం | గవియు€ బురుషు ధైర్యహాని. గనికొని; దైర్యం 

బవలంబించిన నరు జే। రవు; వీనికి నిదియ తెజంగు రాజవరేణ్యా! 423 
ప్రతిపదార్దం: రాజవరేణ్యా!= రాజోత్తమా! ఇవి= ఈ ఆరూ; ధైర్య= దిట్టతనం; హానిన్‌+కనికొని= తగ్గిపోవటం చూసి; తోండేళుల 
భంగిన్‌= తోడేళ్ళవలె; కవియున్‌= చుట్టుముట్టుతాయి; ధైర్యంబున్‌= తెగువతనాన్ని; అవలంబించిన= ఊతచేసికొన్న; నరున్‌= 
మానవుడిని; చేరవు= పొందవు; దీనికిన్‌= ఈ అరిషడ్వర్లానికి; ఇదియ= ఇదే; తెజంగు= పద్దతి. 
తాత్పర్యం: ధర్మరాజా! మనిషిలో ధైర్యం కొరవడిం దనిపిస్తే చాలు - ఈ ఆరూ కూడా తోడేళ్ళవలె కలబడతాయి. 
ధైర్యవంతుల దరిదాపులకు మాత్రం రావు. ఇదీ వీటి సంగతి. 


తే. అధిప! యివి ధార్తరాష్తులయందు. జాలం | గలిగియుండు; నీ బుద్ది నొక్కండు6 జొరదు; 
సారధీరతా సంప దుదారమతివి | గాన యింకను నిర్దింతు వీని నెల్ల. 424. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త్న 


ప్రతిపదార్దం: అధిప!= రాజా!; ఇవి= ఈ అరిషడ్వర్గాలు; ధార్తరాఘ్రులయందున్‌= ధృతరాష్ట్రుడి సంతానంలో; చాలన్‌= ఎక్కువగా; 
కలిగి+ఉండున్‌= పొంది ఉన్నాయి; నీ బుద్దిన్‌= నీ మతిలో; ఒక్కండున్‌= ఒక్కటి అయినా; చొరదు= దూరదు; సార= మేటి 
అయిన; ధీరతాసంపద్‌= దిటవు అనే సంపదచే; ఉదారమతివి= గొప్ప బుద్ధి కలవాడవు; కాన= కాబట్టి; ఇంకను= ఇకపై; 
వీనిన్‌+ఎల్లన్‌= కామక్రోధాది శత్రువులు ఆరింటినీ; నిర్జింతు(వు)= జయిస్తావు. 


తాత్పర్యం: ధర్మరాజా! ధృతరాష్ర్రుడి కొడుకులలో ఈ ఆరుగుణాలూ ఎక్కువ. వీటిలో ఏ ఒక్కటీ నీలో చారబడదు. 
నీవు ధైర్యసంపదచేత గొప్పబుద్దిమంతుడవు. కాబట్టి నీవు ఈ ఆరింటిని గెలుస్తావు. 


వు అని వెందియు. 425 
తాత్పర్యం: అని మళ్ళీ భీష్ముడు. 
క హెంసావిహారి యైన నృ। శంసుం డీ యాజుం గలుగు జనుకంటెను గీ 

డంసప్రదేశలలితో | త్తంసీ కరణోపలాల్య ధరణీ వలయా! 426 


ప్రతిపదార్హం: అంసప్రదేశ= భుజాలపై; లలిత= మనోహరమై ఉన్న; ఉత్తంసీకరణ= సిగబంతి చేయటం చేత; ఉపలాల్య= 
లాలించబడుతున్న; ధరణీవలయా!= భూమండలం కలవాడా!; హింసావిహారి+ఐన= ఎపుడూ హింసతో ప్రవర్తించే; నృశంసుండు= 
(క్రూరుడు; ఈ ఆయున్‌+*కలుగు= ఈ కామ(క్రోధాదులు ఆరూ ఉన్న; జనుకంటెను= మనిషికంటె; కీడు= చెడ్డవాడు. 


తాత్పర్యం: భుజాలమీద మనోహరమైన సిగబంతిగా లాలించబడుతున్న భూమండలం గల ధర్మరాజా! హింసా 
ప్రవృత్తితో బ్రతికేవాడు ఈ ఆరు గుణాలు కలవారిని మించిన చెడ్డవాడు. 


క. మే లనుభవించు. జుట్టము । లాలోకింపంగం గుజను6 డదియు నృశంసా 
శీలమ; పంచి కుడుచు నత.€। డే లోకంబునను. బేర్మి యెసంగ సుఖించున్‌.” 427 


ప్రతిపదార్థం: కుజనుండు= చెడ్డవాడు; చుట్టములు= బంధువులు; ఆలోకింపంగన్‌= చూస్తుండగా; మేలు+అనుభవించున్‌= హాయిగా 
బ్రతుకుతాడు; అదియున్‌= అట్టా సుఖించటం కూడా; నృశంసాశీలము+అ= క్రూరస్వభావమే; పంచి= నలుగురికీ పెట్టి కుడుచు+అతండు= 
తాను తినేవాడు; ఏలోకంబుననున్‌= ఏ లోకంలో అయినా; పేర్మిససంన్‌= మరింత గౌరవం పెరగగా; సుఖించున్‌= సుఖపడతాడు. 


తాత్పర్యం: ఇట్టాంటి పాపాత్ముడు చుట్టూ చుట్టాలు చూస్తుండగానే, తాను ఒక్కడే హాయిగా బ్రతుకుతాడు. 
అట్లా సుఖించటం కూడా క్రూరస్వభావమే. ఉన్నంతలో నలుగురికీ పెట్టి తానూ తినేవాడు ఇహలోకంలో అయినా 
పరలోకంలో అయినా మరింత గౌరవం పొందుతాడు, సుఖపడతాడు”. 


వ అని చెప్పి వెండియు. 428 
ప్రతిపదార్హం: అని= అని; చెప్పి= పలికి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్పర్యం: అని చెప్పి మళ్ళీ. 
ఆ.  'విను కుటుంబ భృత్యజన జీవనంబు. ద్రి। వర్షములకు€ గల్గువాండు నధిక 
మొదవినట్టి యతండు నుర్వీశ! యర్హులు ।; మాననీయ సోమ పానమునకు. 429 


ప్రతిపదార్హం: ఉర్వీ+-ఈశ!= రాజా! విను= వినుము; కుటుంబ భృత్యజన= కుటుంబమూ, సేవకులా; జీవనంబున్‌= 


డత శ్రీమదాంధ్ర నుహాభారతము 


జరుగుబాటు; త్రివర్షములకున్‌= మూడేళ్ళదాకా; కల్గువాండును= ఉన్నవాడూ; అధికము= అంతకంటె ఎక్కువ; 
ఒదవిన+అట్టి+అతండును= కలిగినవాడూ; మాననీయ= గౌరవించదగ్గ; సోమ పానమునకున్‌= యాగం చేసి తాగే 
సోమపానానికి; అర్హులు= తగ్గవారు. 

తాత్పర్యం: “కుటుంబీకుల, సేవకుల జరుగుబాటుకొరకు మూడేళ్లపాటు సరిపడేటంతగాని, అంతకంటె మించిన 
స్థితిమంతుడు కాని యాగం చేసి త్రాగే సోమపానానికి అర్హుడు. 


క. _ క్రతువు లొనరించు భూసుర । తతికి. ద్రియాశేష యోగదానాదులు దు 

ర్లతి. గొంత వడిన ధరణీ । పతి నెజపంగవలయు వాని. బరికించి తగన్‌. 430 
ప్రతిపదార్థం: (క్రతువులు= యాగాలు; ఒనరించు= చేసే; భూసురతతికిన్‌= బ్రాహ్మణుల వర్గానికి; (క్రియా శేష= పూర్తికాకుండా 
మిగిలిపోయిన పనులను; యోగ= సంబంధించిన; దానాదులు= దానం మొదలైనవి; దుర్గతిన్‌= బీదతనంచేత; కొజంతవడినన్‌= 
లోటువస్తే; వానిన్‌= వాటిని (ఆ లోటును); పరికించి= పట్టిచూచి; తగన్‌= ఒప్పేటట్టు; ధరణీపతి= రాజు; నెజపంగ వలయున్‌= 
ఆచరించాలి (పూర్తిచేయాలి). 
తాత్పర్యం: పూర్తికాకుండా నిలిచిపోయిన (బ్రాహ్మణుల యాగ(క్రియలకు సంబంధించిన దానాదుల విషయంలోనూ, 
బీదరికంవలన లోటు కలిగితేనూ రాజు దానికి తగ్గట్టుగా ఆలోచించి ఆ యాగక్రియలు పూర్తిచేయాలి. 


క. _ ధనధాన్య పశు సమగ్రుం । దనం బరంగెడునట్టి వైశ్యు. దధ్వరముం జే 

యనినాండు బ్రాహ్మణాధ్వర । మునకు నతని సొమ్ము రాజు పుచ్చి యిడందగున్‌. 431 
ప్రతిపదార్హం: ధనధాన్య పశు= ధనధాన్యాలచేతను, పశుసంపదచేతను; సమ(గ్రుండు+అనన్‌= సంపూర్చుడు అనేటట్టు; పరలౌడు+అట్టి= 
ఒప్పేటటువంటి; వైశ్యుండు= కోమటివాడు; అధ్వరమున్‌= యాగాన్ని; చేయనినాండు= చేయనప్పుడు; అతని సొమ్మున్‌= ఆ వైశ్యుడి 
ధనాన్ని; పుచ్చి= గ్రహించి; రాజు= ప్రభువు; బ్రాహ్మణ+అధ్వరమునకున్‌= బ్రాహ్మణులు చేసే యాగానికి; ఇడన్‌= ఇవ్వటం; తగున్‌= 
ఒప్పుతుంది. 
తాత్పర్యం: ధనం, ధాన్యం, పశుసంపద దండిగా ఉన్న కోమటి యాగం తలపెట్టకపోతే ఆ సొామ్మునంతా రాజు 
(గ్రహించి బ్రాహ్మణులయాగానికి దానం చేయవచ్చును. 


క. _ కుడువక పెట్టక శూద్రుండు । కడునెక్కుడు గూర్లినట్టి కనకము. గొలుచుం 
బుడమిపతి ధర్మకృతులకు । నిడునది సగము గొని మేదినీశ్వరవర్యా! 432 


ప్రతిపదార్థం: మేదినీ+-ఈశ్వర వర్యా!= రాజులలో ఉత్తముడా!; శూద్రుండు= శూద్రజాతివాడు; కుడువక= తాను తినక; పెట్టక= 
ఇంకొకరికి ఇవ్వక; కడున్‌+ఎక్కుడు= ఎంతో ఎక్కువగా; కూర్చిన+అట్టి= కూడబెట్టుకొన్నట్టి; కనకమున్‌= బంగారాన్నీ; కొలుచున్‌= 
ధాన్యాన్నీ; పుడమిపతి= రాజు; సగము+కొని= సగం తీసుకొని; ధర్మకృతులకున్‌= పుణ్యకార్యాలకు; ఇడునది= ఇవ్వాలి. 
తాత్పర్యం: రాజా! శూద్రజాతివాడు తాను తినక, వేరొకరికి పెట్టక, బాగా ఎక్కువగా బంగారాన్నీ ధాన్యాన్నీ 
పోగేసినట్టైతే వాటిల్లో సగం రాజు పుచ్చుకొని పుణ్యకార్యాలకు వాడాలి. 
క. విను విప్రులు పేద లగుట । మనుజేంద్రుడు బుద్ధిలేమి మాతాపితృ భా 

వన నతండు వారి€ బ్రోచిన€ । గను మేలున కెల్ల గలదె కౌరవనాథా! 433 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్న్‌75 


ప్రతిపదార్థం: కౌారవనాథా!= ధర్మరాజా! విను= వినుము; విఫ్రలు= బ్రాహ్మణులు; పేదలు+అగుట= బీదవారు అవటం అనేది; 
మనుజ+ఇంద్రుండు= మనుష్యులలో ఉత్తముడైన రాజు; బుద్దిలేమిన్‌= తెలివిలేనివాడవటంవలననే; అతండు= రాజు; వారిన్‌= వారిని; 
మాతా పితృభావనన్‌= తల్లిదండ్రులవలె అనుకొని; ప్రోచినన్‌= కాపాడితే; కను= పొందే; మేలునకున్‌= మంచికి; ఎల్లకలదె?= మేర ఉన్నదా? 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రాహ్మణులు పేదవాళ్ళుగా ఉన్నారంటే అది రాజు తెలివిమాలినతనమే. రాజు వాళ్ళను 
తల్లిదండ్రులవలె చూచుకొని కాపాడుకొనాలి. అపుడు రాజునకు కలిగే మేలునకు హద్దు ఉండదు. 


క. ఆమద్రవ్యము మణియును | రామయు శుచు లగుటం గాదె రామారత్నా 

రామత దగవగు దుష్కుల । మై మెచ్చమి దోంచెనేని ననిరి మునీంద్రుల్‌. 434 
ప్రతిపదార్హం: మునీం(ద్రుల్‌= మునిముఖ్యులు; ఆమ(ద్రవ్యమున్‌= పెద్దల పేరు చెప్పి పితృకర్మలలో బ్రాహ్మణులకిచ్చే సయం 
పాకము; మణియును= రత్నమును; రామయున్‌= ్రీయునూ; శుచులు+అగుటన్‌+కాదె= పవిత్రం అవటం వలననే కదా; 
దుష్కులము+ఐ= నీచకులపుదని; రామారత్న= ఉత్తమ స్తీ మెచ్చమితోంచెన్‌+ఏనిన్‌= నచ్చనట్టుగా అనిపించినా; ఆరామత= 
(క్రీడించటం; తగవు+అగున్‌= న్యాయమే అవుతుంది; అనిరి= అని అన్నారు. 


తాత్పర్యం: పొత్తర్లలో బ్రాహ్మణులకిచ్చే స్వయంపాకం, మణీ, స్రీ - ఈ మూడు పవిత్రమైనవే. నీచకులందయినా 
ఉత్తమ స్త్రీ నచ్చనట్టుగా అనిపించినా సంగమించటం ధర్మమే అవుతుందంటారు మునులు. 


క. _ అమృతము విద్యయు6 బరమహి । తము సేయుట. బుచ్చికొంద్రు దానిని దానిన్‌ 
సుమతులు విషము వలన నై। న మహీశ్వర! నీచమగు జనముచే నైనన్‌. 435 


ప్రతిపదార్థం: మహీ+ఈశ్వర!= రాజా! అమృతమున్‌= అమృతమూ; విద్యయున్‌= చదువూ; పరమహితము+చేయుటన్‌= 
గొప్పమేలు కలిగించటంవలన; సుమతులు= బుద్ధిమంతులు; దానిని= ఆ అమృతాన్ని; విషమువలన నైనన్‌= గరళంవలన అయినా; 
పుచ్చికొండ్రు= (గ్రహిస్తారు; దానిన్‌= ఆ విద్యను; నీచము+అగు+జనముచేన్‌+ఐనన్‌= అధముల దగ్గర నుండైనా; పుచ్చికొండ్రు= 
(గ్రహిస్తారు. 

తాత్పర్యం: ధర్మరాజా! అమృతం, విద్యా - రెండూ పరోపకారం చేస్తాయి. కాబట్టి బుద్ధిమంతులు విషంలోనుండి 
పుట్టిందైనా అమృతాన్నీ, నీచుల దగ్గరనుండైనా చదువునూ (గ్రహిస్తారు. 


క. _ భూపాలక! విను పంచమ । హాపాతకకరులు. బతితు లక్కీడులం బ్రా 
ణాపాయాంత ప్రతికృతి.। బాపుదు; రత్యధిక పుణ్యపరతను బాయున్‌. 436 


ప్రతిపదార్థం: భూపాలక!= రాజా!; విను= వినుము; పంచ మహాపాతక కరులున్‌= పంచ మహా పాపాలు చేసేవారూ; పతితులున్‌= 
పాపాత్ములూ; ఆ+కీడులన్‌= ఆ పాపాలను; ప్రాణ+అపాయ+ అంత ప్రతికృతిన్‌= ప్రాణాలను విడవడమనే చివరి ప్రతిక్రియచేత; 
పాపుదురు= పోగొట్టుకుంటారు; (అక్కీడులు); అతి+అధిక పుణ్య పరతను= పుణ్యం చేయటంలో ఎక్కువ ఆసక్తిచేతను; పాయను= 


పోతాయి. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. పంచ మహాపాపాలు చేసేవారూ, పతితులూ, తమ ఆ కీళ్ళను (ప్రాణత్యాగంచేత 
పోగొట్టుకుంటారు. ఆ కీడులు పుణ్యాసక్తి మిక్కిలి ఎక్కువ కావటంచేత కూడా పోతాయి. 


476 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: పంచమహాపాతకాలు: స్వర్ణస్తేయం, సురాపానం, బ్రహ్మహత్య, గురుదారగమనం, ఆ పాపాలు చేసేవాళ్ళతో స్నేహం 
చేయటం. 


క. యానాసనాన్నపాన వి । ధానాదుల. బతితు బెరసి తా6 బతితు€ డగున్‌; 

మానవుండు దపోముఖ ధ । ర్మానుష్టానముల. బాచు న క్కెల్టిషమున్‌. 437 
ప్రతిపదార్థం: మానవుండు= మనిషి యాన= ప్రయాణించేటప్పుడు; ఆసన= కూర్చున్నప్పుడు; అన్న= తిండి తినేటప్పుడు; పాన= 
నీళ్ళు తాగేటప్పుడు; విధాన+ఆదులన్‌= మొదలైన తీరులలో; పతితున్‌= పాపాత్ముడితో; బెరసి= కూడి; తాన్‌= తాను; 
పతితుండు+అగున్‌= పాపాత్ము డవుతాడు; ఆ+కిల్సిషమున్‌= అట్టా వచ్చిన పాపాన్ని; తపోముఖ ధర్మానుష్టానములన్‌= తపస్సు 
మొదలుగా గల సత్కార్యాలు ఆచరించటంచేత; పాచున్‌= పోగొట్టుకొంటాడు. 
తాత్పర్యం: మనిషి పాపాత్ముడితోపాటు ప్రయాణించినా, కలిసి కూర్చున్నా, ఒకే తడవ తిన్నా, దప్పిక తీర్చుకొన్నా, 
పతితుడవుతాడు. ఆ పాపాన్ని తపస్సు మొదలైన మంచిపనులద్వారా వదలించుకొంటాడు. 


క. _ అన్ఫతము పాతక మగు; నై। నను వనితల యెడను, బెండ్లి, నవ్వున మృతి వ 
చ్లిన సర్వధనము. జెడు చో, । విను మది పాపంబు గాదు విమలచరిత్రా! 438 


ప్రతిపదార్థం: విమల చరిత్రా!= మచ్చలేని నడవడి కలవాడా!; అన్నతము= అబద్ధం చెప్పటం; పాతకము+అగున్‌= పాపం 
అవుతుంది; ఐనను= అయినా; వినుము= విను; వనితల ఎడను= ఆడవాళ్ళ విషయంలోనూ; పెండ్డి= పెళ్ళి విషయంలోనూ; 
నవ్వునన్‌= నవ్వులాటలోనూ; మృతివచ్చినన్‌= చావు మూడినప్పుడూ; సర్వధనమున్‌= ధనమంతా (సర్వస్వం); చెడుచోన్‌= 
కోల్పోతుంటే; అది= అబద్ధం చెప్పటం; పాపంబు+కాదు= దోషం కాదు. 


తాత్పర్యం: ధర్మరాజా! అబద్ధం ఆడటం పాపమే. అయితే ఆడవాళ్ళ విషయంలోనూ, పెళ్ళిళ్ళప్తుడూ, 
పరిహాసాలప్పుడూ, చావు కలిగినప్పుడూ, సర్వస్వం కోల్పోతుంటేనూ అబద్ధం చెప్పటం పాప మేమీ కాదు. 


క. ఏ పాపమేని లేనిది । కాపురుషత నొకనిమీంద. గలిగించిన న 
ప్పాపము సేసినవా€ డగు । నా పొలువ యనంగ విందు మార్యులచేతన్‌. 439 


ప్రతిపదార్థం: ఏ పాపము+ఏని లేనిది= ఏ పాపమూ లేకపోయినా; ఒకని మీందన్‌= మరియొకనిపై; కాపురుషతన్‌= చెడ్డవాడనే 
భావాన్ని; కలిగించినన్‌= మోపితే; ఆ పొలువ= ఆ దురా 1ర్గుడు; ఆ+పాపము చేసినవాండు+అగున్‌= ఆ పాపాన్ని చేసినవా డవుతాడు. 
అనంగన్‌= అని; ఆర్యులచేతన్‌= పెద్దలవలన; విందుము= వింటాము. 


తాత్పర్యం: ఏ పాపమూ చేయకపోయినా మరియొకనిపై కుత్సిత పురుషుడనే నిందను మోపితే, ఆ దుర్మార్గుడు 
ఆ పాపం చేసినవాడవుతాడని పెద్దలనగా వింటాము. 


ఆ. _ తల్లి. దండ్రింబాయఈం దగ ద కారణమున. । బాసెనేని వాండు పతితు6 డాస 
నంబు సెజ్జ భోజనము చీర వటుకుమా । రులకుం బ్రీతి నొసంగ6 బొలియుం గీడు. 440 


ప్రతిపదార్థం: తల్లిన్‌ తండ్రిన్‌= తల్లినీ తండ్రినీ; అకారణమునన్‌= ఊరకనే; పాయన్‌*తగదు= వదలి ఉండటం మంచిదికాదు; 
పాసెన్‌+ఏని= విడిచినట్టైతే; వాండు= వాడు; పతితుండు= పాపాత్ముడు; వటుకుమారులకున్‌= (బ్రహ్మచారులకు; ఆసనంబు= 
పీట్రా; 'సెజ్జ్ఞ= పక్కా; భోజనము= తిండీ; చీర= బట్టా; ఒసంగన్‌= ఇవ్వగా; కీడు= ఆ దోషం; పొలియున్‌= పోతుంది. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త్త 


తాత్పర్యం: సరైన కారణం ఏమీ లేకుండా తల్లిదండ్రులను కాదని వెళ్ళేవాడు పాపాత్ముడు అవుతాడు. 
(బ్రహ్మచారులకు పీటా, పక్కా, కూడూ, గుడ్డా ఇస్తే ఆ పాపం తొలగిపోతుంది. 


వు _అనియె; నట్టియెడం గృపాణరణ నిపుణుండగు నకులుండు సకలాస్త్రశస్త్ర సారవిశారదుందైన 
యబ్బాగీరథీసుతునకు సవినయంబుగా. బ్రణమిల్లి 'ధను వుత్తమాయుధం బని చెప్పుదు; రది సర్వజన 
సమ్మతంబు; ధనువునకు బాణంబులకు వైకల్యంబు వాటిల్లినయెడం బరవీరప్రహరణంబునకు 
నాత్మత్రాణంబునకుం గృపాణంబు మేలని యుండుదు; నా తలంపెట్టిదియో తెలిసికొనవలయు దత్ర్రభవ 
ప్రభావంబులుం దదీయ పూర్వాచార్యునిం జెప్పవే యని యడిగిన. ఉ41 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అట్టి యెడన్‌= అట్టాంటప్తుడు; కృపాణరణ= కత్తిపోరులో; నిపుణుండు+అగు= మేటి అయిన; 
నకులుండు= నకులుడు; సకల= సమస్తమైన; అ(స్త్ర= మంత్రపూత బాణాల; శస్త్ర= ఆయుధాల ప్రయోగంలో ; సారవిశారదుండు+ఐన= 
బాగా తెలిసిఉన్నవాడైన; ఆ+భాగీరథీసుతునకున్‌= ఆ భీష్ముడికి; సవినయంబుగాన్‌= అణకువతో; ప్రణమిల్లి= మొక్కి; ధనువు= 
విల్లు; ఉత్తమ+ఆయుధంబు+అని= మేలైన సాధనం అని; చెప్పుదురు= చెప్పుతారు; అది= అట్టా చెప్పటం; సర్వజన సమ్మతంబు= 
అందరికీ అంగీకారమే; ధనువునకున్‌= వింటికీ; బాణంబులకున్‌= బాణాలకూ; వైకల్యంబు= విరిగిపోవటం; పాటిల్లిన ఎడన్‌= 
కలిగినట్టయితే; పరవీర= పగవారి పోటుగాళ్ళని; ప్రహరణంబునకున్‌= దెబ్బ కొట్టటానికీ; ఆత్మత్రాణంబునకున్‌= తనను తాను 
కాపాడుకొనటానికీ; కృపాణంబు= కత్తి; మేలు= మంచిది; అని; ఉండుదున్‌= తలంచాను; నా తలంపు= నా ఆలోచన; ఎట్టిదియోజ= 
ఎలాంటిదో; తెలిసికొనవలయున్‌= తెలుసుకొనాలి; తత్రృభవ= కత్తి పుట్టుక; (ప్రభావంబులున్‌= మహిమలు; తదీయ= దానికి 
సంబంధించిన పూర్వాచార్యునిన్‌= మొదటి గురువునీ; చెప్పవే= చెప్పవా; అని; అడిగినన్‌= అడుగగా. 


తాత్పర్యం: అట్టా చెప్పిన తరువాత కత్తిపోరులో కుశలుడైన నకులుడు, మంత్రపూత బాణ(ప్రయోగంలోనూ, 
ఆయుధాల ప్రయోగంలోనూ, చేయి తిరిగినవాడైన భీష్ముడికి ఎంతో వినయంగా మొక్కాడు. 'అన్నిట్లోకి మేలైన 
సాధనం “ధనుస్సు” అని అంతా అంటారు. విల్టూ బాణం విరిగిపోతే శత్రువీరులను చెండాడటానికీ, తనను తాను 
కాపాడుకొనటానికి కత్తి మేలు - అనే నా ఊహ ఎంతపాటిదో తెలిసికొనాలని ఉన్నది. కత్తిపుట్టుకా దాని మహిమా, 
దాని తొలి ఉపదేశకుడినీ చెప్పుమని అడగగా. 


భీష్కుండు నకులునకు ఖడ్గ ప్రభానంబు తెణం గెటీంగించుట (సం. 12-160-9) 


రూ 


అతనికి నాతం డిట్లను “బ్రహ్మ జగములు । సృజియించి భూతసంసృష్టి సేయ 
దివిజమర్హ్యాది జంతువు లమ్మహాత్సు వి । ధించిన తెరువుల6 దిరిగి బ్రదుకు 
చుండ దైత్యులు సముద్దండత నన్యాయ । వర్తులై సురమునివ్రాతములకు 


బాధ లొనర్ప నప్పరమేష్టి హిమశైల ।; తటమున వేయువత్సరము లధిక 


తే. నియతిమెయి. దప మొనరించి నిష్టం గ్రతువు । సేసె నయ్యగ్ని. బుట్టె నశేష లోక 
భీతికర మగు నుగ్రంపుభూత మొకటి । ప్రాంశుకృష్ణమై దంష్టలు ప్రజ్వరిల్ల. 442 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ నకులుడికి; ఆతండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; బ్రహ్మ= బ్రహ్మదేవుడు; 


478 శ్రీమదాంధ్ర నుహాభారతము 


జగములు= లోకాలను; సృజియించి= పుట్టించి; భూతసంసృష్టి+చేయన్‌= ప్రాణులను పుట్టించగా; దివిజజ దేవతలూ; మర్త్య= 
మనుష్యులూ; ఆది= మొదలుగా గల; జంతువులు= (ప్రాణులు; ఆ+మహాత్ము= ఆ బ్రహ్మదేవుడు; విధించిన= ఏర్పరచిన; 
తెరువులన్‌= తెన్నులలో; తిరిగి= సంచరించి; (బ్రదుకుచున్‌+ఉండన్‌= జీవిస్తుండగా; దైత్యులు= రాక్షసులు; సముద్దండతన్‌= 
పెద్ద ఎత్తున; అన్యాయవర్తులు+ఐ= న్యాయం తప్పినవారై; సుర ముని 'వ్రాతములకున్‌= దేవతల, మునుల సమూహానికి; 
బాధలు+ఒనర్చన్‌= పీడించగా; ఆ+పరమేస్టి= ఆ బ్రహ్మదేవుడు; హిమళైల తటమునన్‌= మంచుకొండ చరియల్లో; 
వేయువత్సరములు= వేయ్యేళ్ళు; అధికనియతి మెయిన్‌= ఎంతో నియమంతో; తపమున్‌= తపస్సును; ఒనరించి= చేసి; నిష్టన్‌= 
ఎడతెగని శ్రద్దతో; (క్రతువు చేసెన్‌= యాగం చేశాడు; అశేషలోక= అన్ని లోకాలకూ; భీతికరము+అగు= అదురు పుట్టించే; 
ఉగ్రభూతము+ఒకటి= భయంకరమైన ఒక భూతం; ప్రాంశుకృష్ణము+ఐ= పొడవాటి నల్లటి; దం[ష్టలు= కోరలు; ప్రజ్వరిల్లన్‌= 
ఒప్పగా; ఆ+అగ్నిన్‌= ఆ నిప్పులోనుండి; పుట్టెన్‌= పైకి వచ్చింది. 

తాత్పర్యం: ఆ నకులుడితో భీష్ముడు ఇట్టా అన్నాడు. బ్రహ్మ లోకాలనూ, జంతుజాలాన్నీ పుట్టించాడు. దేవతలూ 

మనుష్యులూ మొదలుగాగల ప్రాణులన్నీ బ్రహ్మదేవుడు నియమించినట్టుగా బ్రతుకుతున్నాయి. రాక్షసులు 

న్యాయం తప్పి దేవతలను మునులను పీడించటం ఎక్కువైంది. అందువలన మంచుకొండచరియలలో 

(బ్రహ్మదేవుడు వెయ్యేళ్లపాటు తపస్సు చేశాడు. ఆ తరువాత నిష్టగా యాగం చేశాడు. ఆ అగ్నిగుండంలోనుండి 

మొత్తం ప్రపంచానికి అదురుపుట్టేటట్టు ఒక పెద్ద భూతం పైకి వచ్చింది. ఆ భూతం పొడవాటి నల్లటి కోరలతో 

ఉన్నది. 

ఆ. _ అప్పు డినుండు మాసె, ననిలుండు సుడివడి | వీచె, నుల్కలురలె, వెజం దలంకు 
సురల మునుల. జూచి సరసిజభవు. 'డిది ।; నాదుమతమ యొండు గాదు వినుండు. 443 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఇనుండు= సూర్యుడు; మాసెన్‌= మసకబారాడు; అనిలుండు= గాలి; సుడివడి= 

సుళ్ళు చుట్టుకొని; వీచెన్‌= విసరింది; ఉల్కలు= నిప్పురవ్వలు; ఉరలెన్‌= రాలిపడ్డాయి; వెజున్‌= భయంతో; తలంకు= వణకుతున్న; 
సురలన్‌= దేవతలను; మునులన్‌= బుషులను; చూచి; సరసిజభవుండు= (బ్రహ్మ; ఇది= ఈ పెనుభూతం; నాదుమతము+అ= 
నా తలపే; ఒండు+కాదు= మరొకటి కాదు; వినుండు= ఆలకించండి. 

తాత్పర్యం: ఈ భూతం పుట్టిన సమయంలో సూర్యుడు మసకబారాడు, సుడిగాలి విసురుగా కొట్టింది, నిప్తురవ్వలు 

రాలిపడ్డాయి, దేవతలూ, మునులూ భయంతో వణకిపోతున్నారు. అది చూచి బ్రహ శదేవుడు “దీనిని నేనే పుట్టించాను. 

మరొకటి కాదు. వినండి. 

వ. ఇది రాక్షస నాశంబునకుం దోంచిన యుత్వాతంబు; లోకంబుల రక్షింపను రాక్షసుల వధియింపను 
సాధనంబుగా ఖడ్గంబు6 గల్పించితి నని పలుక, నా భూతం బారూపంబు విడిచి ఖడ్గాకృతి గైకొని తన 
మెటుంగులు దిక్కులు దీటుకొనం బొల్చిన. న! 

ప్రతిపదార్థం: ఇది= -ఈ పెద్ద భూతం; రాక్షస నాశంబునకున్‌= రాక్షసుల చేటుకొరకు; తోంచిన= పుట్టిన; ఉత్సాతంబు= అరిష్టం; 

లోకంబులన్‌= లోకాలన్నిటినీ; రక్షింపను= కాపాడటానికీ; రాక్షసులన్‌= రక్కసులను; వధియింపను= చంపటానికీ; సాధనంబుగాన్‌= 

పనిముట్టుగా; ఖడ్గంబున్‌= కత్తిని; కల్పించితిని= పుట్టించాను; అని పలుకన్‌= అని చెప్పగా; ఆ భూతంబు= ఆ భూతం; ఆ 

రూపంబున్‌= ఆ ఆకారాన్ని; విడి= వదలి; ఖడ్లాకృతి= కత్తి రూపాన్ని; కైకొని= పొంది; తన మెటుంగులు= తన కాంతులు; 

దిక్కులు దీటుకొనన్‌= అంతటా (ప్రసరించేటట్టు; పొల్చినన్‌= కనబడగా. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము డ్ష79 


తాత్పర్యం: -ఈ భూతం రాక్షసుల చావుకొరకు పుట్టిన ఉపద్రవం. లోకాలను ఆదుకొనటానికీ, రాక్షసులను 
చంపటానికీ తగ్గ పనిముట్టు ఈ కత్తి. అందుకే దీనిని కల్పించాను" అనగానే ఆ భూతం కత్తి రూపం ఎత్తింది. 
తన కాంతులు నాలుగు దిక్కులకూ విరజిమ్ముతూ కనబడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  కమలాసనుండు నిజ చి । త్తము భక్తి మయంబు సేసి తలంచె; హరుని పా 


లము కంటి మంటతో న ।; య్యమరవరదు. డేగుదెంచె నచటికి నెమ్మిన్‌. 445 


ప్రతిపదార్థం: కమలాసనుండు= (బ్రహ్మ; నిజచిత్తము= తన మనస్సును; భక్తిమయంబు+చేసి= భక్తిపూరితంచేసి, హరునిన్‌= 
శివుడిని; తలంఛెన్‌= స్మరించాడు; ఆ అమరవరదుండు= దేవతలు కోరింది ఇచ్చే శివుడు; ఫాలము= నుదుటిలోని; కంటి 
మంటతోన్‌= కంటి సెగతో; అచటికిన్‌= అక్కడకు (బ్రహ్మ ఉన్నచోటుకు); నెమ్మిన్‌= ట్రీతితో; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు తన మనస్సును భక్తి పూరితం చేసి శివుడిని ధ్యానించాడు. అప్పుడు దేవతల కోరికలు 
తీర్చే శివుడు నుదుటి కంటి మంటతో బ్రహ్మ ఎదుటకు ట్రితితో వచ్చాడు. 


ఉ. వచ్చిన దత్పదాంబురుహవందనపూర్వముగా6(గ౧6 బద్మజుం 
డిచ్చె. గృపాణ; మవ్విభు. డహీన సముద్యమలీలం గ్రాలుచుం 
బుచ్చికొనంగ నా సభ యపూర్వ మనఃప్రమదంబుతోడి పే 
రచ్చెరువాటు నొందె నటు లయ్యసి. గైకొని మేను వెంచుచున్‌. 446 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= రాగా; తద్‌= ఆ శివుడి; పద+అంబురుహ= పాద పద్మాలకు; వందన పూర్వము+కాంగన్‌= మొక్కటంతో 
పాటుగా; పద్మజుండు= (బ్రహ్మ; కృపాణమున్‌= కత్తిని; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ విభుండు= ఆ శివుడు; అహీన= ఎంతో; 
సముద్యమలీలన్‌= పెద్ద ఎత్తున; క్రాలుచున్‌= వెలిగిపోతూ; పుచ్చికొనంగన్‌= తీసికొనగా; ఆ సభ= ఆ కొలువు; అపూర్వ= 
ఇంతకుమునుపు ఎన్నడూ లేని; మనః॥ప్రమదంబుతోడి= సంతోషించిన మనస్సుతో; పేరు+అచ్చెరువాటున్‌= ఎంతో వింతను; 
ఒందెన్‌= పొందింది; అటులు= అట్లా? ఆ+అసిన్‌= ఆ కత్తిని; కైకొని= చేతపట్టుకొని; మేను పెంచుచున్‌= ఒంటిని పెద్దది చేస్తూ, 


తాత్పర్యం: అట్టా అగపడగానే ఆ బ్రహ్మ శివుడికి మొక్కాడు. కత్తిని చేతిలో పెట్టాడు. ఆ శివుడూ ఎంతో ఉన్నతంగా 
వెలిగిపోతూ ఆ కత్తిని తీసికొన్నాడు. ఆ సభ కూడా ఎపుడూ లేనంత ఇదిగా సంతోషపడింది. వింతపడింది. అట్టా 
ఆ కత్తిని చేతపుచ్చుకొన్న ఆ శివుడు తన ఆకారాన్ని పెంచుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హరుండు బెట్టుగ నవ్వి పెల్లార్దటయును । విని సముద్దతరయమున దనుజకోటి 

మునుగం బజతెంచి తాంకిన మునుముకొని వ । ధించి యిల యెల్ల నెత్తుట ముంచె నతండు. 447 
ప్రతిపదార్థం: హరుండు= శివుడు, బెట్టుగన్‌= బిగ్గరగా; నవ్వి; పెల్టు+ఆర్బుటయును= ఉత్సాహంకొద్దీ పెద్దపెద్దగా కేకలు పెట్టగా; 
విని= ఆలకించి; దనుజకోటి= రాక్షసులమూక; సముద్ధ్దత రయమునన్‌= ఎంతో వేగంగా; మునుగన్‌= ముందుగా; పజతెంచి= 
పరుగెత్తి వచ్చి; తాంకినన్‌= ఎదుర్కొనగా; అతండు= శివుడు; మునుముకొని= వరసపెట్టి; వధించి= చంపి; ఇల+ఎల్లన్‌= నేలనంతా; 
నెత్తుటన్‌= రక్తంతో; ముంచెన్‌= తడిపాడు. 


తాత్పర్యం: శివుడు ఫకాలున నవ్వి పెద్దగా బొబ్బలు పెట్టాడు. ఆ కేకలు రాక్షసుల చెవిన బడ్డాయి. ఆ వెంటనే 


480 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రాక్షసులమూక పరుగుపెట్టి వచ్చి ముందుగా ఎదుర్కొనగా శివుడు కత్తితో కలియబడ్డాడు. వరసపెట్టి నరికి 
నేలనంతా నెత్తురుమయం చేశాడు. 


ఉ.  దైత్యుల నిట్లు గీటడంచి ధర్మము నిల్పి ప్రసన్నమూర్తి సాం 
గత్యము నొంది యప్పరమకారుణికుండు త్రిలోకరక్షణౌ 
దాత్త్యమునన్‌ వెలుంగు హరి దద్దయు వేడుక6 బిల్వం బంచి సం 
ప్రీత్యభిరాముం డై యొసంగె6 బెంపుగ నమ్మహనీయఖడ్గమున్‌. 448 


ప్రతిపదార్థం: అప్పరమకారుణికుండు= గొప్పజాలి చూపే ఆ శివుడు; దైత్యులన్‌= రాక్షసులను; ఇట్టు= ఇట్టా? గీటు+అడంచి 
చంపి; ధర్మము నిల్పి= ధర్మాన్ని నిలబెట్టి; ప్రసన్నమూర్తి= శాంతాకారంతో; సాంగత్యమున్‌+ఒంది= చేరికపొంది; (త్రిలోక రక్షణ= 
ముల్లోకా (స్వర్గం, భూలోకం, పాతాళం)లను కాపాడే; జౌదాత్త్యమునన్‌= గొప్పతనంచేత; వెలుంగు= ఒప్పే; హరిన్‌= విష్ణువును; 
తద్దయున్‌ వేడుకన్‌= ఎంతో ఉత్సాహంతో; పిల్వన్‌+పంచి= రప్పించి; సం్రీతి= సంతోషంతో; అభిరాముండు+ఐ= ఒప్పేవాడై; 
ఆ+మహనీయ ఖడ్గమున్‌= ఆ గొప్పకత్తిని; పెంపుగన్‌= గౌరవంగా; ఒసలౌన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: అట్లా ఆ శివుడు రాక్షసులను చంపి ధర్మం నిలబెట్టాడు. ప్రసన్ను డయ్యాడు. స్వర్గ మర్య్య, పాతాళలోకాలను 
ఎంతో బాగా కాపాడే విష్ణువును వేడుకపడి పిలిపించాడు. ఎంతో సంతోషంగా ఆ గొప్ప కత్తిని అతడి చేతికి ఇచ్చాడు. 


వు అ ట్లొసంగినం గైకొని దుష్ట్టమనం బాచరించుచు నుండెడు నవ్విష్ణుండు మహాస్తరూపంబగు 
నయ్యాయుధంబు పదంపడి మరీచి కొసంగె; మరీచి భార్గవునకు, భార్గవుం దడనేకమునులకు, మును 
లింద్రునకు, నింద్రుండు లోకపాలురకు నొసంగె.;గ్రమంబున మనుప్రభృతులైన మాన వేంద్రులు వడసి నిజసంతతి 
కినిచ్చుచు వచ్చి; రందు దుష్యంతుండు భరతున కిచ్చె; నా భరతవంశంబునందు ఖడ్గ సంప్రదాయంబు గలిగి 
వచ్చె; నొక ముని యనుగ్రహింప ద్రోణుం డధిగమించి కృపున కిచ్చె4 గృపునిచేత మీ రేవురుం బడసితిరి; 
విశేషించి యీ విద్యయం దత్యంతాదరణవంతుండ వగుటంజేసి దీనివలన వెలసితివి నిస్తింశంబునకు 
నక్షత్రంబు గృత్తిక యగ్నియధిదేవత గురుండు రుద్రుం' డని చెప్పి వెడియు నిట్లను 'నసి విశసనంబు ఖడ్గంబు 
తీక్టధారంబు దురాసదంబు శ్రీగర్జంబు విజయంబు ధర్మపాలనంబన నెనిమిది పూజ్యనామంబులం బరంగి 
కృపాణంబు ప్రహరణంబులోనం బ్రధానంబై నెగడుచుండు. 449 


ప్రతిపదార్థం: అట్టు= అట్టా; ఒసంగినన్‌= ఇవ్వగా; కైకొని= పుచ్చుకొని; దుష్టదమనంబు= చెడ్డవాళ్ళను చంపటం; 
ఆచరించుచున్‌+ఉండెడు= చేస్తూండే; ఆ+విష్ణుండు= ఆ విష్ణువు; మహా+అ(స్తరూపంబు+అగు= గొప్ప అస్త్రం వంటిది అయిన; 
ఆ+ఆయుధంబున్‌= ఆ కత్తిని; పదంపడి= ఆ తరువాత; మరీచికిన్‌= మరీచిమునికి; ఒసంగెన్‌= ఇచ్చాడు; మరీచి= మరీచి ముని; 
భార్లవునకున్‌= పరశురాముడికి; భార్గవుండు= పరశురాముడు; అనేకమునులకున్‌= చాలామంది బుషులకు; మునులు= ఆ 
మునులు; ఇంద్రునకున్‌= ఇం(ద్రుడికీ; ఇంద్రుండు= ఆ ఇంద్రుడు; లోకపాలురకున్‌= దిక్సాలకులకు; ఒసంగెన్‌= ఇచ్చాడు; 
'క్రమంబునన్‌= వరసగా; మను(ప్రభృతులు+ఐన= మనువు మొదలైన; మానవేంద్రులు= రాజులు; పడసి= పొంది; నిజసంతతికిన్‌= 
తమ వంశీకులకు; ఇచ్చుచున్‌+వచ్చిరి= ఇచ్చుకుంటూ వచ్చారు; అందున్‌= వాళ్ళల్లో; దుష్యంతుండు= దుష్యంత మహారాజు; 
భరతునకున్‌= భరతుడికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ భరతవంశంబునందున్‌= ఆ భరతకులంలో; ఖడ్గ సంప్రదాయంబు= కత్తి ఇచ్చుకొనే 
ఆచారం; కలిగి వచ్చెన్‌= ఉంటూ ఉంది; ఒక ముని= ఒక బుషి అను[గ్రహింపన్‌= దయ చూపగా; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 481 


అధిగమించి= పొంది; కృపునకున్‌+ఇచ్చెన్‌= కృపుడికి ఇచ్చాడు; కృపునిచేతన్‌= కృపుడివలన; మీరు ఏవురున్‌= మీ ఐదు మంది; 
పడసితిరి= పొందారు, విశేషించి= మీదు మిక్కిలి; ఈ విద్యయందున్‌= ఈ కత్తి విద్యలో; అత్యంత ఆదరణ వంతుండవు+అగుటన్‌+చేసి= 
ఎక్కువ గౌరవం కలవాడవు కాబట్టి; దీని వలనన్‌= ఈ విద్యవలన; వెలసితివి= ప్రకాశించావు; నిస్తింశంబునకున్‌= కత్తికి; నక్షత్రంబు= 
నక్షత్రం; కృత్తిక; అన్ని= అగ్గి; అధిదేవత= కాపాడే దేవత; గురుండు= ఉపదేశకుడు; రుద్రుండు= శివుడు; అని చెప్పి; వెండియున్‌= 
మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; అసి= కత్తి; విశసనంబు= చంపేది; ఖడ్గంబు= నరికేది; తీక్షధారంబు= మంచి పదునుతో 
ఉండేది; దురాసదంబు= ఎదిరించలేనిది; శ్రీగర్భంబు= లోపల సిరులు కలది; విజయంబు= గెలుపు కలిగించేది; ధర్మపాలనంబు= 
ధర్మాన్ని కాపాడేది; అనన్‌= అనేటట్టు; ఎనిమిది పూజ్యనామంబులన్‌= కొల్వదగ్గ ఎనిమిది పేర్ల చేతా; పరంగి= ఒప్పి; కృపాణంబు= 
కత్తి; ప్రహరణంబులలోనన్‌= ఆయుధాలలో; ప్రధానంబు+ఐ= ముఖ్యమై; నెగడుచుండున్‌= (ప్రసిద్ది కెక్కింది. 


తాత్పర్యం: చెడ్డవాళ్ళను రూపుమాపే విష్ణువు ఆ కత్తిని శివుడు ఇవ్వగానే అందుకొన్నాడు. ఆ గొప్ప కత్తిని ఆ తరువాత 
విష్ణువు మరీచికి ఇచ్చాడు. మరీచి పరశురాముడికీ, పరశురాముడు మునులకూ, ఆ మునులు ఇండద్రుడికీ, ఇంద్రుడు 
దిక్సాలకులకు ఇచ్చారు; వరసగా మనువు మొదలైన రాజులు తమ సంతానానికి ఇస్తూ వచ్చారు. వాళ్ళల్లో దుష్యంతుడు 
భరతుడికి ఇచ్చాడు. ఆ భరతకులంలో కత్తిని ఇచ్చుకొనే ఆచారం ఏర్పడింది. దాన్ని ఓ ముని దయవలన ద్రోణుడు 
సంపాదించాడు. ఆ (ద్రోణుడు కృపుడికి ఇచ్చాడు. అతడినుండి మీ ఐదుమందీ పొందారు. ఈ కత్తి విద్యను నీవు 
మన్నించినవాడ వవటం వలన పేరుపొందావు; ఈ కత్తికి నక్షత్రం కృత్తిక. కాపాడే దేవత అన్ని. గురువు శివుడు. అని 
చెప్పి మళ్ళీ ఇట్టా అన్నాడు. అసి, విశసనం, ఖడ్గం, తీక్ష ధారం, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలనం - 
అనే ఎనిమిది మారుపేర్లతో వాడుక పడింది. ఆయుధా లన్నిట్టోకి ముఖ్యమైందిగా పేరు పడింది. 


క. సుమహిత మగు నీ ఖడ్డా। గమమగు పుణ్యకథ వినగ6 గాంచిన పురుషుం 

డమితయశంబును నధిక । ప్రమదంబును సద్దతియును బడయు. గుమారా! 450 
ప్రతిపదార్థం: కుమారా!= బాబూ నకులుడా!; ఈ ఖడ్గ+ఆగమము= ఈ కత్తి రాకకు సంబంధించినది; అగు= అయిన; పుణ్యకథ= 
పుణ్యం కలిగించే కథ; సుమహితము+అగున్‌= దివ్యమైనదవుతుంది; వినంగన్‌+కాంచిన= విన్న; పురుషుండు= మనిషి 
అమితయశంబును= ఎంతో క్షీర్తినీ; అధిక ప్రమదంబును= ఎంతో సంతోషాన్ని; సద్గతియున్‌= ఉత్తమలోకాన్నీ (స్వర్గాన్ని); పడయున్‌= 
పొందుతాడు. 
తాత్పర్యం: ఖడ్గవిద్యా సంబంధం అయిన (ఖడ్గవేశం అనదగిన) ఈ పుణ్యకథ దివ్యమైనది. ఈ కథను విన్నవాడు 
ఎంతో క్షీర్తిమంతు డవుతాడు. సంతోషంగా ఉంటాడు. పుణ్యలోకాలు పొందుతాడు". 


క. _ అని యిట్లు నకులునకు ఖీ । ష్ముని చెప్పిన కథ సుచిత్తమున విని కుంతీ 

తనయాగ్రజుండు పురికిం । జనియెడు ప్రొ ద్దగుడు వినయ సంభృతుం డగుచున్‌. 451 
ప్రతిపదార్దం: అని; ఇట్టు= ఇట్టా? నకులునకున్‌= నకులుడికి; భీష్ముని చెప్పిన కథ= భీష్ముడు చెప్పిన కథ; సుచిత్తమునన్‌= 
మంచి మనస్సుతో; విని= ఆలకించి; కుంతీతనయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో మొదటివాడు ధర్మరాజు; పురికిన్‌= 
పట్టణానికి; చనియెడు= వెళ్ళే; ప్రాద్దు+అగుడున్‌= వేళ కాగా; వినయసంభృతుండు+అగుచున్‌= అణకువ కలవాడవుతూ. 


తాత్పర్యం: ఇట్లా నకులుడికి భీష్ముడు తాత చెప్పిన కథ అంతా ధర్మరాజు మనస్సు పెట్టి విన్నాడు. హస్తినాపురం 
వెళ్ళే వేళ కావటంతో ఎంతో అణకువగా. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _సముచితంబుగా నమ్మహాత్ముని వీడ్కొని చని, యోగ్యవర్తనంబు లాచరించి, వినోదగోష్టి నుండి విదురునిం 


482 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దమ్ముల నుపలక్షించి ధర్మారక్షామంబులయం దుత్తమమధ్యమాధమత్వ నిరూపణంబు సేయుండు చూతి 

మని పల్కిన నవ్విభునకు విదురుం డిట్లనియె. 452 
ప్రతిపదార్థం: సముచితంబుగాన్‌= తగ్గట్టుగా; ఆ+మహాత్మునిన్‌= ఆ భీష్ముడిని; వీడ్కొని= పోయి వస్తానని చెప్పి; చని= వెళ్ళి; 
యోగ్యవర్తనంబులు= చేయాల్సిన పనులు; ఆచరించి= చేసి; వినోదగోస్టిన్‌= ఆనంద సల్లాపాలతో; ఉండి; విదురునిన్‌= విదురుడిని; 
తము శైలిన్‌= తమ్ములను; ఉపలక్షించి= చూచి; ధర్మార్థకామంబులయందున్‌= ధర్మం, అర్ధం, కామం అనే మూడు పురుషార్థాలలో; 
ఉత్తమ, మధ్యమ, అధమత్వం= ఎక్కువది. నడిమిది, తక్కువది ఏదో; నిరూపణంబు+చేయుడు= తీర్పు ఇవ్వండి; చూతము+అని= 
చూద్దాం అని; పల్కినన్‌= అడుగగా; ఆ+విభునకున్‌= ఆ ధర్మరాజుతో; విదురుండు= విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడికి వెళ్ళివస్తా నని చెప్పి ఇంటికిపోయి చేయవలసినపనులన్నీ చేశాడు. ఆనందసల్టాపాలతో 


విదురుడినీ తమ్ముళ్ళనూ చూచి ధర్మార్థ కామాలలో ఏది ఎక్కువదో, ఏది నడిమిదో, ఏది తక్కువదో తీర్పు 
ఇవ్వండి చూద్దాం” అన్నాడు. విదురుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


ధర్మజునితో విదురాదులు ధర్మార్ధ కాముంబుల తారతమ్యంబు సెప్పుట (సం. 12-161-4) 


క. “విను ధర్మంబున ధనమగు, । ధనమున సెద్దించు6 గామతంత్రం, బటు గా 
వున మధ్యమంబు నధమము । ధన కామము; లుత్తమంబు ధర్మం బధిపా!? 453 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; విను(ము)= ఆలకించుము; ధర్మంబునన్‌= ధర్మంవలన; ధనము= ధనం; అగును= 
కలుగుతుంది; ధనమునన్‌= ధనంవలన; కామతం[త్రంబు= కామంతంతు; సిద్దించున్‌= ఫలిస్తుంది; అటు కావునన్‌= 
అందువలన; ధనము= ధనం; మధ్యమంబు= రెంటినడిమిది; కామము= కామం; అధమము= తక్కువది; ధర్మంబు= ధర్మం; 
ఉత్తమంబు= మేలైనది. 


తాత్పర్యం: ధర్మాన్నిబట్టి ధనం, ధనంవలన కామంతంతూ కలుగుతుంది. కాబట్టి ధనం నడిమిది. ధర్మం మేలైనది. 
కామం నీచమైంది”. 


చ అనవుడుం బార్జు డిట్టులను 'నర్దము మూలము ధర్మకామవ 

ర్తనముల; కట్లు గాకయు విరక్తతనొంది జటాదిధారణం 

బునం జరియించువారికిని భూవర! యర్థము దేహకృత్య సా 

ధన మసురేజ్య కణ్వులును దానిన మేలని పూని చెప్పరే. 454 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; పార్ణుండు= అర్జునుడు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ధర్మకామవర్తనములకున్‌= ధర్మం 
యొక్క, కామంయొక్క ఉనికికి; అర్ధము= ధనం; మూలము= ఆధారం; అట్టు+కాకయున్‌= అట్టా కాకుండా; విరక్తతన్‌= వైరాగ్యాన్ని; 
ఒంది= పొంది; జట+ఆదిధారణంబునన్‌= జడలు మొదలైనవి ధరించి; చరియించువారికిని= తిరిగేవారికీ; భూవర!= రాజా!; 
అర్హము= ధనం; దేహకృత్యసాధనము= శరీరంచేత చేయదగ్గదానికి ఉపకరణం; అసురేజ్య= రాక్షస గురువగు శుక్రుడూ; కణ్వులును= 
కణ్వమునీ; దానిన= ధనాన్నే; మేలు+అని= మంచిది అని; పూని= పనిగట్టుకొని; చెప్పరే= చెప్పలేదా. 
తాత్పర్యం: అర్జునుడు ఇట్లా అన్నాడు. 'ధర్మకామాల స్థితికి మూలం ధనమే. అట్టాకాకుండా విరక్తిపొంది జటలతో 
తిరిగే సన్బ్యాసుల దేహయాత్రకు పనిముట్టు ధనం. శుక్రుడూ, కణ్వమునీ పనిగట్టుకొని ధనం మేలని చెప్పలేదా? 


వ. _ కావున నర్ధంబు ప్రధానం) బనుటయు నకుల సహదేవు లేకవాక్యత నిట్లనిరి. 455 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 483 
ప్రతిపదార్హం: కావునన్‌= కాబట్టి; అర్హంబు= ధనం; ప్రధానంబు= ముఖ్యమయినది; అనుటయున్‌= అనగానే; నకుల సహదేవులు= 
నకులుడూ, సహదేవుడూ; ఏకవాక్యతన్‌= ఒకేమాటగా; ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 
తాత్పర్యం: కాబట్టి ధనం ముఖ్యం" అనగానే నకుల సహదేవు లిద్దరూ ఒక్కసారిగా ఇట్టా అన్నారు. 
తే. అర్జ ధర్మంబు లితరేతరాశ్రయములు | గాన వానిలో నొకం డూందు మానవేంద్రు 

జగము పోకుల. బుచ్చు నసంభృతార్జు. । డైన వానికి. గామమ ప్రాప్యమరయ. 456 


ప్రతిపదార్థం: అర్హధర్మంబులు= అర్ధం, ధర్మం; ఇతర+ఇతర= ఒకదానికొకటి; ఆశయములు= ఆధారపడి ఉన్నాయి; కానన్‌= 
కాబట్టి; వానిలోన్‌= ఆ రెంటిలో; ఒకండు+ఊందు= ఒకదాన్నే పట్టుకొని ఉండే; మానవ+ఇంద్రున్‌= రాజును; పోకులన్‌+*పుచ్చును= 
నాశనం చేస్తుంది; అసంభృత+అర్జుండు+ఐనవానికిన్‌= పుష్కలంగా ధనంలేనివాడికి; అరయన్‌= విచారించగా; కామము= కామం; 
అ(ప్రాప్యము= పొందరానిది. 

తాత్పర్యం: ధర్మార్జాలు రెండూ ఒక దానిమీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ రెంటిలో ఏదో ఒకటి 
అవలంబించే రాజునకు చేటు కలుగుతుంది. చేతినిండా డబ్బు లేనివాడికి కామం అందనిది. 


క _ తమలో సరి ధర్మము న । రము నర్ధంబునకు€ గామతంత్రము ఫలరూ 
పము గావున నప్పురుషా | రృమునుం గొనియాడవలయు ధరణీనాథా!” 457 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; ధర్మమున్‌= ధర్మమూ; అర్థమున్‌= అర్థమూ; తమలో సరి= వాటికి అవేసాటి; కామతం(త్రము= 
కామంతంతు; అర్హంబునకున్‌= ధనానికి; ఫలరూపము= ఫలంవంటిది; కావునన్‌= కాబట్టి; ఆ పురుషార్థమునున్‌= ఆ ధర్మాన్ని; 
కొనియాడవలయున్‌= పొగడాలి. 


తాత్పర్యం: ధర్మరాజా! ధర్మానికి అర్థం, అర్దానికి ధర్మం సరిసాటి. ధనానికి ఫలరూపంవంటిది కామంతంతు. 
కాబట్టి ధర్మం అనే పురుషార్థం అన్నిటికంటె ఉత్తమమైనది. 


వ. అనిన విని పవననందనుం డిట్లనియె. 458 
ప్రతిపదార్దం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పవన నందనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: అది విన్న భీముడు ఇట్టా అన్నాడు. 


క. “దధిసారము చందంబున । నధిపా! ధర్మార్ధ సారమగు కామరసం 
బధమ మను తలపు సుఖసం । విధానబాహ్య మని నీ వివేకమ యెజుంగున్‌. 459 


ప్రతిపదార్దం: అధిపా!= ధర్మరాజా! దధిసారము చందంబునన్‌= పెరుగులోని వెన్నవలె; ధర్మ+అర్హ= ధర్మం అర్ధం అనే రెండు 
పురుషార్థాల; సారము+అగు= నిగ్గు అయిన; కామరసంబు= కామసారం; అధమము+అను= నీచమైనది అనే; తలర్వు= భావన; 
సుఖసంవిధాన= సుఖవర్తనానికి; బాహ్యము= వెలుపలిది, వెలియైనది; అని; నీ వివేకము+అ= నీ తెలివే; ఎజుంగున్‌= తెలియును. 
తాత్పర్యం: పెరుగులో సారంగా ఉండే వెన్నవలె ధర్మార్దాలలో కామరసం సారంగా ఉంటుంది. అది చాలా 
నీచమైనదనే భావన, సుఖంగా (బ్రతకటానికి వెలి అయిందని నీ తెలివే నీకు తేటపరుస్తుంది. 


4ర్రిడ శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ విను మళియలరున దేనియం । గొనుగతి నత్యంత సుఖము గొననగు6 గామం 
బున నధిక సుఖము లొందని । జను సిరి తాం గొల్పులేని సస్యమ కాదే! 460 


ప్రతిపదార్హం: వినుము= ఆలకించుము; అళి= తుమ్మెద; అలరునన్‌= పువ్వులోని; తేనియన్‌= తేనెను; కొనుగతిన్‌= ఆరగించే 
విధంగా; అత్యంత సుఖము= ఎంతో హాయిని; కొనన్‌+అగున్‌= పొందవచ్చును; కామంబునన్‌= కామంవలన; అధిక సుఖములు= 
ఎక్కువ సౌఖ్యాలు; తాన్‌+ఒందని= తాను అనుభవించని; జనుసిరి= మనిషి సంపద; కొల్చులేని= తాలుగింజలు గల (ధాన్యంలేని); 
సస్యమ కాదే= పైరువంటిదే కదా. 


తాత్పర్యం: విను తుమ్మెద పువ్వులోని తేనెను ఆరగించినట్టు మనిషి ఎక్కువ సౌఖ్యం పొందాలి. కామంవలన 
మరింత సౌఖ్యం పొందనివాడి సొత్తు చచ్చుగింజలు గల పంటవలె ఎందుకూ పనికిరాని దవుతుంది. 


తే... అనఘ! ధర్మార్థకామంబు లందు నొకట । నర్ది దగిలిన మానవుం డధము. డొకటి 
మాని వర్తించు నాతండు మధ్యముండు; । నడపు నన్నింటి నుత్తమనాయకుండు.) 461 

ప్రతిపదార్హం: అనఘ!= పుణ్యవంతుడా!; ధర 1 అర్హ+కామంబులందున్‌= ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలలో; ఒకటన్‌= 
ఒకదాన్నే; అర్ధిన్‌= కోరికతో; తగిలిన= ఆశ్రయించిన; మానవుండు= మనిషి అధముండు= నీచుడు; ఒకటి మాని= మూడిట్లో 
ఒకటి వదులుకొని (రెంటిని ఆశ్రయించి); వర్తించు+ఆతండు= సంచరించేవాడు; మధ్యముండు= నడిమివాడు; ఉత్తమ 
నాయకుండు= మేలైనవాడు; అన్నింటిన్‌= ధర్మార్థ కామాలు మూడిటినీ; నడపున్‌= ఆచరిస్తాడు. 

తాత్పర్యం: పుణ్యవంతుడా! ధర్మార్థ కామాలనే మూడు పురుషార్దాలలో ఒక్కటి అవలంబించేవాడు అధముడు. 
ఒకటి కాక రెంటిని ఆచరించేవాడు నడిమివాడు; మూటినీ నడిపేవాడు ఉత్తముడు”. 


క. అని యిట్లందలు. జెప్పంగ | విని చిబునవ్వున ముఖారవిందము చెలువం 

బినుమదిగా ధర్మజు€ డి । ట్లను వారలం గలయం జూచి యాదర మెసంగన్‌. 462 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్లా? అందయిన్‌= అంతమంది; చెప్పంగన్‌= తెలుపగా; విని= ఆలకించి; చియునవ్వునన్‌= పిన్న నవ్వుతో; 
ముఖారవిందము= మొగం అనే కమలం; చెలువంబు= సొగసు; ఇనుమడిగాన్‌= రెండింతలు కాగా; ధర్మజుండు= ధర్మరాజు; 
వారలన్‌= వారిని; కలయన్‌+చూచి= పారచూచి; ఆదరము= ప్రేమ; ఎసంగన్‌= మరింత కలుగగా. 
తాత్పర్యం: అంటూ అంతమంది చెప్పగా విన్నాడు. ధర్మరాజు ముఖంలో అందం రెండింతలయింది. చిరునవ్వు 
నవ్వుతూ వాళ్ళను కలయచూశాడు. మరింత (ప్రేమతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


వు ఏ నడిగిన తెజింగునకు విదురుని వాక్యంబు సిద్ద్ధాంతంబు; దక్కటివారి వచనంబులు నొక్కక్క్మమెయి 
నాదరణీయంబు; లదియట్లుందె; నా మతంబు వినుండు. 463 


ప్రతిపదార్థం: ఏను= నేను; అడిగిన= తెజంగునకున్‌= ప్రల్నించిన విధానానికి; విదురుని వాక్యంబు= విదురుడి మాట; సిద్దాంతంబు= 
తుదిమాట; తక్కటివారి= మిగతావారి; వచనంబులున్‌= మాటలూ; ఒక్కొక్క మెయిన్‌= ఒక్కొక్క తీరుగా? ఆదరణీయంబులు= 
మన్నించదగ్గవి; అది అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనిండు; నా మతంబు= నా అభిప్రాయం; వినుండు= ఆలకించండి. 
తాత్పర్యం: నే నడిగినదానికి విదురుడి మాటే ప్రమాణం. మిగతావారి మాటలు ఒక్కొక్కరీతిగా ఆచరించదగ్గవి. 
అది అట్టా ఉండనిండు. నా అభిప్రాయమూ వినండి. 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 485 


క. _ భూతములు జరామరణో | పేతంబులు గాన మోక్ష మెద గోరుట మే; 
లాతతవర్గ త్రయ సం । జాత మనోదుఃఖభారసహు. డగు కంటెన్‌. 464 


ప్రతిపదార్హం: భూతములు= ప్రాణికోటి; జరా= ముసలితనంతోనూ; మరణ= చావుతోనూ; ఉపేతంబులు= కూడినవి; కానన్‌= 
కాబట్టి; ఆతత= విస్తరించి ఉన్న; వర్గ్షత్రయజాత= ధర్మార్థ కామాలనే మూడు పురుషార్జాల వలన; సంజాత= పుట్టిన; మనో దుఃఖభార= 
మనస్సులో పుట్టే బాధల బరువులను; సహుండు+అగుకంటెన్‌= ఓర్చుకొని ఉండటం కంటె; ఎదన్‌= మనస్సులో; మోక్షమున్‌+కోరుట= 
ముక్తిని కోరుకొనటం; మేలు= మంచిది. 

తాత్పర్యం: (ప్రాణికోటికి అంతా చావు, ముసలితనం తప్పదు. విస్తరించి ఉన్న ధర్మార్ధ కామాలు మానసిక వేదనలు 
కలిగిస్తాయి. వాటిని ఓర్చుకొని ఉండటంకంటె ముక్తిని కోరుకొనటం మంచిది. 


వన. అది గోరిన దొరకొనునే? యందు మేని. 465 
ప్రతిపదార్థం: అది= ఆ మోక్షం; కోరినన్‌= కావాలనుకొంటే; దొరకొనునే?= లభిస్తుందా?; అందుము+ఏని= అనుకొనేటట్టయితే. 
తాత్పర్యం: మనం కోరుకొన్నంత మాత్రాన మోక్షం దొరుకుతుంది అనుకొంటె. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ మనమున ధర్మము నర్ధం । బును గామము౦ గీలుకొనక పొరపొచ్చెములై 
చన సుఖదుఃఖంబుల మద । మును దైన్యము. బొందకునికి మోక్షకర మగున్‌.” 466 


ప్రతిపదార్హం: మనమునన్‌= కోరికలేనివారి మనస్సులో; ధర్మమున్‌= ధర్మమూ; అర్థంబును= అర్థమూ; కామమున్‌= కామమూ; 
కీలుకొనక= నాటుకొనకుండా; పొరపొచ్చెములై చనన్‌= కపటములై చరించు; సుఖ దుఃఖంబులన్‌= సుఖదుఃఖాలతో; మదమును= 
పొగరున్నూ; దైన్యమున్‌= దీనత్వాన్నీ; పొందక+ఉనికి= పొందకుండటం; మోక్షకరము+అగున్‌= ముక్తిదాయక మవుతుంది. 
తాత్పర్యం: మనస్సులో ధర్మార్ధ కామాలను నాటుకో నివ్వకూడదు. సుఖదుఃఖాలు అంటీ అంటకుండా వస్తూ పోతూ 
ఉంటాయి. కాబట్టి సుఖంచేత పొగరూ, దుఃఖంచేత దీనత్వం పొందకపోతే మోక్షం పొందినట్టి. 


వ. అనిన విని వారలందటు నభినందించిరి; మజునాండు నదీనందనుం గొలిచియుండి ధర్మనందనుండు 
“'నరపతులకు వలయు వారును, వలవని వారును నెట్టెట్టి వా? రని యడిగిన నమ్మహాత్ముం డమ్మహీపతి 
కిట్లనియె. 467 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; వారలు+అందటబున్‌= వారంతా; అభినందించిరి= పొగిడారు. మజునాండు= 
మరుసటినాడు; నదీనందనున్‌= భీషు డిని; కొలిచి+ఉండి; సేవించి; ధర్మనందనుండు= ధర్మరాజు; నరపతులకున్‌= రాజులకు; 
వలయువారును= కావలసినవారూ; వలవని వారును= అక్కరలేని వారూ; ఎట్టి+ఎట్టివారు+అని= ఎట్లాంటివారని; అడిగినన్‌= 
అడుగగా; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్పర్యం: ధర్మరాజు మాటలు విని వారంతా అతడిని ఎంతో మెచ్చుకొన్నారు. ఆ మరునాడు ధర్మరాజు భీష్ముడిని 
సేవించాడు. 'రాజునకు కావలసినవారు, అక్కరలేనివారు ఎట్టాంటి వారై ఉంటారో చెప్పుమని అడిగాడు. భీష్ముడు 
ఇట్టా చెప్పాడు. 
ఉ. తాలిమి బేర్చువారలును, ధర్మవిధిజ్ఞులు, సత్యవంతులున్‌, 

లోలత లేనివారు, మదలోభ నిరర్ధక కోపహీనులు 


486 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నీల సమేతులుం బలుకనేర్దుట కార్యము కాన్సు పెంపుమైం 
జాలుట గల్గు భృత్యులును సంపద సేయుదు రాత్మభర్తకున్‌. 468 


ప్రతిపదార్థం: తాలిమిన్‌= ఓర్పుచేత; పేర్చువారలును= మీరినవారూ; ధర్మవిధిజ్ఞులు= ధర్మం తెలిసిన వారున్నూ; సత్యవంతులున్‌= 
సత్యం మాట్లాడే వారూ; లోలతలేనివారున్‌= నిలకడ గలవారూ; మద= పొగరును; లోభ= పేరాశయూ; నిరర్ధక కోపహీనులున్‌= 
ఊరకే కోపమునూ లేనివారు; శీలసమేతులున్‌= మంచి నడవడి కలవారూ; పలుక నేర్చుట= మాటకారితనం ఉండే; కార్యముకాన్ను= 
పనులమీద (శ్రద్ధ ఉండే; పెంపుమైన్‌*చాలుట= ఎక్కువ ఆనుకూల్యం; కల్ను= ఉండే; భృత్యులును= పరిజనులూ; ఆత్మభర్తకున్‌= 
తమసామికి; సంపద+చేయుదురు= ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. 


తాత్పర్యం: ఓర్పు కలవారూ, ధర్మశాస్త్రాలు ఎరిగినవారూ, సత్యవంతులూ, చపలబుద్ధిలేనివారూ, పొగరుగానీ, 


పేరాశగానీ, కోపంగానీ లేనివారూ, చక్కటి నడవడి కలవారూ, మాటకారితనం, పనులలో (శ్రద్ధ ఎంతో ఆనుకూల్యం 
ఉండే సేవకులు తమ యజమానికి సకల సంపదలు పొందిస్తారు. 


ఉ.  క్రూరుండు లోభియున్‌ శఠరుండు గొండియుండున్‌ జడుడుం గృతఘ్నుండున్‌ 
నేరనివాండు బొంకరియు నిందకు నోర్దు నతండు6 బందయున్‌ 
ధీరతలేమి దుర్న్మయ మతివ్యసనత్వము. గల్లు వారలుం 
జేరువ నున్మి భూపతికిం జెట్ట యొనర్హు నరేశ్వరోత్తమా! 469 


ప్రతిపదార్దం: నరేశ్చర+ఉత్తమా!= రాజులలోకెల్ల ఉత్తముడా!; క్రూరుండు= కనికరం లేనివాడు; లోభియున్‌= దురాశాపరుడూ; 
శఠుండున్‌= మూఢుడూ; కొండియుండున్‌= చాడీలు చెప్పేవాడు; జడుండున్‌= మందకొడిగా ఉండేవాడు; కృతఘ్నుండున్‌= చేసిన 
మేలు మరచిపోయేవాడు; నేరనివాండు= తెలివితేటలు లేనివాడు; బొంకరియున్‌= అబద్దాలాడేవాడు; నిందకున్‌+ఓర్చు+అతండున్‌= 
నిందలు పడేవాడూ; పందయున్‌= పిరికివాడూ; ధీరతలేమి= సాహసం లేనివాడూ; దుర్మయమూ= దుర్నీతీ; అతివ్యసనత్వమున్‌= 
మితిమీరిన చెడు అలవాట్లు; కల్గువారలున్‌= కలవారున్నూ; చేరువన్‌= దగ్గరగా; ఉన్కి= ఉండటం; భూపతికిన్‌= రాజునకు; 
చెట్ట= కీడు; ఒనర్చున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: క్రూరుడూ, పేరాశపరుడూ, మూర్చుడూ, చాడీలు చెప్పేవాడూ, మందగొడి, చేసిన మేలు మర్చిపోయేవాడూ, 
తెలివి మాలినవాడూ, అబద్ధ్దాలాడేవాడూ, నిందపడేవాడూ, పిరికివాడూ, తెగింపు లేనివాడూ, నీతిమాలినవాడూ, 
మితిమించిన చెడు అలవాట్టు కలవాడూ రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. 
క. _ ఒప్పని గుణముల బరంగెడు | నిప్పురుషాధములలోన నెల్లం గృతఘ్నుం 

డొప్పండు గడు; నిట్లగుటం । జెప్పెడు నితిహాస మొకటి సెప్పెద నధిపా! 470 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ఒప్పని గుణములన్‌= కాని స్వభావాలచేత; పరలౌడు= నడచుకునేటి; -ఈ+పురుషాధములలోనన్‌+ 
ఎల్లన్‌= ఈ నీచులందరిలో; కృతఘ్నుండు= చేసినమేలు మరిచేవాడు; కడున్‌= ఎక్కువగా; ఒప్పండు= తగడు; ఇట్టు+అగుటన్‌= 
ఇట్టా అవటాన్ని; చెప్పెడు= చెప్పే; ఇతిహాసము= మునుపటి కథ; ఒకటి; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్పర్యం: తగని స్వభావం గల నీచులలోకెల్లా చేసిన మేలు మరిచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము శ87 


పాతకాలంనాటి కథ ఒకటి చెప్పుతాను వినుము. 
వ. అది కాశ్యపగౌతమాఖ్యానంబనం బెద్దల గోష్టిం బ్రవర్తిల్లు. 471 


ప్రతిపదార్థం: అది= ఆ కథ; కాశ్యపగౌతమ+ఆఖ్యానంబు+అనన్‌= కాశ్యప గౌతముల కథ అనే పేరుతో; పెద్దల గోస్టిన్‌= పెద్దల 
సల్గ్లాపాలలో; ్రవర్తిల్లున్‌= ఉంటుంది. 
లా అక లళ్స, 


తాత్పర్యం: ఆ కథ కాశ్యపగౌతమాఖ్యానం అనే పేరుతో పెద్దల వాడుకలో ఉన్నది. 
భీష్కుండు ధర్మజునకు నాడీజంఘుడి చరిత్రంబు సెప్పుట (సం.12-162-281) 


చ. 'విను మొక బ్రాహ్మణుండు కులవృత్తము పెంపు. దొజంగి బోయదా 

నినొకత నాలి. జేసికొని, నెమ్మిం గిరాతులం గూడి వేంటటకుం 

జను€ దిను మాంస మద్దురితసక్తుండు భోగపరుండు గావునన్‌ 

ధనము ఘటింప.(గాం దగు విధం బని చూచి వణిగ్సనంబుతోన్‌. 472 
ప్రతిపదార్హం: వినుము= విను; ఒక బ్రాహ్మణుండు= ఒక బ్రాహ్మణుడు; కులవృత్తము= కులవృత్తి; పెంపున్‌= గౌరవాన్ని; తొజంగి= 
విడిచిపెట్టి; బోయదానిన్‌+ఒకతన్‌= ఒక బోయతను; అఆలిన్‌+చేసికొని= పెళ్ళాంగా ఉంచుకొని; నెమ్మిన్‌= సంతోషంతో; 
కిరాతులన్‌+కూడి= బోయవారితో కలిసి; వేంటకున్‌+చనున్‌= వేటాడటానికి వెళ్ళుతాడు; మాంసమున్‌= మాంసాన్ని; తినున్‌= 
తింటాడు; ఆ+దురితసక్తుండు= పాపాన్ని కూడబెట్టుకొన్న ఆ పాపి; భోగపరుండు= సుఖాన్ని మరిగాడు; కావునన్‌= కాబట్టి; ధనము= 
సంపత్తి; ఘటింపంగాన్‌= కూడబెట్టుకొనటానికి; తగు విధంబు+అని= సరైన తీరు అని; చూచి= అనుకొని; వణిక్‌+*జనంబుతోన్‌= 
వర్తకుల గుంపుతో. 


తాత్పర్యం: వెనుకటికి ఓ బాపడు, తన తాతముత్తాతలనాటి నుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని 
ఒక బోయదాన్ని పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడే వాడు, మాంసం తినేవాడు. ఆ పాపాలపుట్ట బాగా 


సుఖాలకు మరిగి డబ్బు సంపాదించటానికి తగిన పద్దతి ఇది అనుకొన్నాడు. వర్తకుల గుంపుతో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. _ చెలిమిసేసి కొందటు గోమట్లు బేహారంబు వెంట దేశాంతరంబునకుం జనందానును వారితోడం గూడి పోవం 
బోవ గిరిగహన దుర్గమస్టలంబున నొక్క వనగజంబు. 473 


ప్రతిపదార్థం: చెలిమి+చేసి= నేస్తంకట్టి; కొందజు+కోమట్టు= కొంతమంది వైశ్యులు; బేహారంబు+వెంటన్‌= వర్తకం కొరకు; 
దేశాంతరంబునకున్‌= మరొక రాజ్యానికి; చనన్‌= పోగా; తానును= తాను (బ్రాహ్మణుడు) కూడా; వారితోడన్‌ కూడి= వారితో 
కలిసి; పోవన్‌ పోవన్‌= పోగా పోగా; గిరి= కొండలలో; గహన= అడవులలో; దుర్గ్షమ= పోవటానికి వీలులేకుండా ఉన్న; స్థలంబునన్‌= 
ప్రాంతంలో; ఒక్క వనగజంబు= ఒక అడవి ఏనుగు. 


తాత్పర్యం: అందులో కొంతమంది కోమట్లు వ్యాపారం నిమిత్తం మరొకదేశానికి పోగా బ్రాహ్మణుడు వారితో కలిసి 
పోయాడు. అట్టా పోతుండగా కొండల్లో కోనల్లో ఒక అడవి ఏనుగు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ సాతులోని కుటథికి జనముల నున్మద । లీల నేల. బెట్టి కాలం జమరం 
జొచ్చుటయును భీతివిచ్చి నల్దిక్కుల.। బఅచి రెల్లవారు. బటు రయమున. డ7గ4 


488 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: సాతులోనికిన్‌+ఉజికి= వర్తకజనసమూహంమీద పడి; జనములన్‌= జనాన్ని; ఉన్మదలీలన్‌= వెరెత్తినట్టు; 
నేలన్‌+పెట్టి= నేలమీద పడేసి; కాలన్‌= కాలితో; చమరన్‌= తొక్కి చంపటం; చొచ్చుటయును= మొదలుపెట్టగా; భీతిన్‌= భయంతో; 
విచ్చి= విడివడి; ఎల్లవారున్‌= అంతమంది; పటురయమునన్‌= గబగబా; నల్లిక్కులన్‌= నాలుగు మూలలకు; పజచిరి= 
పరుగెత్తిపోయారు. 


తాత్పర్యం: ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీదపడేసి కాలితో తొక్కి చంపటం మొదలు పెట్టింది. ఆ 
గుంపంతా బెదరిపోయి తలో దిక్కుకు చెల్లాచెద రయింది. 


క  ఆయనయు. గాందిశీకుం । డై యుత్తర దిక్కువాటె నతి దూరముగా; 
నా యెడ నొక మార్గము గని । పోయెను దాను నట పోవ బోవం గెలనన్‌. 475 


ప్రతిపదార్థం: ఆయనయున్‌= ఆ బ్రాహ్మణుడూ; కాందిశీకుండు+ఐ= జడిసిపోయి తోవా తెన్నూ తెలియకుండా పరుగెత్తినవాడై; 
ఉత్తరదిక్కు= ఉత్తరం వైపునకు; అతిదూరముగాన్‌= చాలా దూరంగా; పాటెన్‌= పరుగుతీశాడు; ఆ+ఎడన్‌= అపుడు; ఒక మార్గము+కని= 
ఒక తోవ చూచి; పోయెన్‌= వెళ్ళాడు; తానున్‌= ఆ బ్రాహ్మణుడు; అట= అక్కడి నుండి; పోవన్‌ పోవన్‌= పోగా పోగా; కెలనన్‌= ప్రక్కనే. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడూ భయంకొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలా దూరం పోయి 
ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ ప్రక్కనే. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పొదల తఅచున జొంపమై పొడవు. బఅపుం । గలిగి వట్రువందనమున. జెలువు మిగిలి 

యున్న వటభూరుహము. గని యుల్ల మచట । నిలువ గోరిన నామ్రాని నీడ. జేరి. 476 
ప్రతిపదార్థం: పొదల తజచునన్‌= చిత్తొత్తుగా ఉన్న తుప్పలతో; జొంపమై= జీబుగా ఉండి; పొడవున్‌= ఎత్తూ; పజపున్‌= వెడల్పూ; 
కలిగి= ఉండి; వట్రువ+తనమునన్‌= గుండ్రంగా ఉండటంచేత; చెలువు మిగిలి= అందగించి; ఉన్న; వట భూరుహమున్‌= ఒక 
మరర్రిచెట్టును; కని= చూచి; ఉల్లము= మనస్సు; అచటన్‌= ఆ చెట్టు దగ్గర; నిలువన్‌+కోరినన్‌= ఉండాలనిపించగా; ఆ(మ్రాని 
నీడన్‌+చేరి= ఆ మగర్రినీడకు పోయి. 
తాత్పర్యం: దట్టంగా ఉన్న డొంకలమధ్య గుబురుగా ఉన్న ఓ మగర్రిచెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా బాగా 
వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడా లనిపించి ఆ చెట్టుక్రిందకు పోగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ వనలతల కుసుమగంధము । గొని సుడివడు గాడు డప్పి. గొండొక దేర్ప్చం 
దనుపార నచట. గూర్తుం | డె నతం డట్లుండ నచ్చటికి లలితగతిన్‌. ఉ77 

ప్రతిపదార్థం: వనలతల= అడవి తీగెల; కుసుమ గంధము= పూలసువాసన; కొని= (గ్రహించి; సుడివడు= చుట్టుకొంటున్న; గాడ్పు= 
గాలి; డప్పిన్‌= అలసటను; కొండొక తేర్చన్‌= కొద్దిగా ఊరట కలిగించగా; అతండు= ఆ (బ్రాహ్మణుడు; తనుపారన్‌= తృప్తిగా; 
అచటన్‌= ఆ మర్రినీడన; కూర్చుండెను= చతికిలపడ్డాడు; అట్టు+ఉండన్‌= అట్టా కూర్చుని ఉండగా; అచ్చటికిన్‌= ఆ చెట్టుదగ్గరకు; 
లలితగతిన్‌= అందంగా నడుచుకుంటూ. 

తాత్పర్యం: అడవిపూలవాసనను ఇముడ్చుకొన్న సుడిగాలి అతడి అలసటను కొంచెం పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు 
తనివితీరా ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకుంటూ. (తరువాతి వచనంతో 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 489 


అన్వయం). 


వ. _ ఒక్కమహాబకంబు వచ్చె; నది పద్మభవునకుం బ్రసాద పాత్రం బగుచు నాడీజంఘుండును రాజధర్ముండు నను 
పేళ్ళం బరంగు; నాకొక్కెరకు నమ్మజ్ది నివాసంబై యుండు నప్పక్షి యట్లేతెంచి యవ్విఫ్రునిం గాంచి ప్రియంబు 
దలకొను చూడి నాదరించి. 478 

ప్రతిపదార్థం: ఒక్కమహాబకంబు= ఒక పెద్ద కొంగ; వచ్చెన్‌= వచ్చింది; అది= ఆ కొక్కెర; పద్మభవునకున్‌= (బ్రహ్మకు; ప్రసాద 
పాత్రంబు+అగుచున్‌= దయకు నోచుకున్నదవుతూ; నాడీజంఘుండును= నాడీజంఘుడు; రాజధర్ముండున్‌= రాజధర్ముడు; 
అనుపేళ్ళన్‌+పరంగు= అనే పేర్లతో ఒప్పే; ఆ కొక్కెరకున్‌= ఆ కొంగకు; ఆ+మట్జి= ఆ మర్రిచెట్టు; నివాసంబు+ఐ+ఉండున్‌= 
కాపురంగా ఉన్నది; ఆ పక్షి= ఆ కొంగ; అట్టు+ఏతెంచి= అట్టా వచ్చి; ఆ విప్రునిన్‌+*కాంచి= ఆ (బ్రాహ్మణుడిని చూచి; ప్రియంబు 
తలకొను= ఇష్టం తెలిపే; చూడ్కిన్‌= చూపుతో; ఆదరించి= ఆదరణ చూపి. 

తాత్పర్యం: ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మదయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడూ 

అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రిచెట్టు మీదే ఆ కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బ్రాహ్మణుడిని చూచింది. 

ర్‌ అ ౮ 
(ప్రేమతో ఆదరించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “ఎందుండి యేమి పనికై; యెందుల కరిగెదవు భూసురేశ్వర! ప్రీతిం 
బొందితి నిను6 గని; తగియెడు । వింద వయితి నాకు; నీదు విధముం జెపుమా!” 479 


ప్రతిపదార్ధం: భూసుర+-ఈశ్చర!= ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా!; ఎందున్‌+ఉండి= ఎక్కడినుండి; ఏమిపనికై= ఏం పనిమీద; ఎందులకున్‌= 
ఎక్కడకు; అరిగెదవు?= వెళ్ళుతున్నావు?; నినున్‌+కని= నిన్ను చూచి; ప్రీతిన్‌= సంతోషాన్ని; పొందితిన్‌= అనుభవించాను; నాకున్‌= 
నాకు; తగియెడు= తగ్గ; విందవు+అయితి= అతిథీవి అయ్యావు; నీదు విధమున్‌= నీ తీరును; చెపుమాూ!= చెప్పవలసినది. 


తాత్పర్యం: ఓ బ్రాహ్మణోత్తమా! ఎక్కడినుండి ఎక్కడికి ఏం పనిమీద వెళ్ళుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. 
నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము”. 


వ. అని యడిగిన నతం 'డేను మధ్యదేశీయుండి గౌతముండ నొక్క మహనీయ చరిత్రుని పుత్తుండ; 
నాలస్యంబున వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుండ నయి కామలోలత్వంబున బోయత యిల్లాలుగా 
బోయలం గలిసియుండి, పేదథికంబునకు నలసి బేహారంబు వెంట నొక్కసాతుం గూడి పరదేశంబున 
కరుగుచోట గిరి గహన దుర్గమ ప్రదేశంబున. 480 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని అడుగగా; అతండు= ఆ (బ్రాహ్మణుడు; ఏను= నేను; మధ్యదేశీయుండన్‌= మధ్యదేశ నివాసిని; 
గౌతముండన్‌= గౌతముడు అనే వాడిని; ఒక్క మహనీయ చరిత్రుని= మంచినడవడికలవాడి; పుత్రుండన్‌= కొడుకును; 
ఆలస్యంబునన్‌= సోమరితనంవలన; వేద+అధ్యయన+ఆది= వేదం వల్లించటం మొదలైన; విప్రకర్మ= (బ్రాహ్మణ కర్మలు; 
విరహితుండను+అయి= మానివేసిన వాడినై; కామలోలత్వంబునన్‌= కామంమీద తృష్షతో; బోయత= బోయకాంత; ఇల్లాలుగాన్‌= 
పెళ్ళాంగా; బోయలన్‌= బోయవాళ్ళతో; కలిసి+ఉండి= కూడి ఉండి; పేదజీకంబునకున్‌= పేదతనానికి; అలసి= వేసారి; బేహారంబు 
వెంటన్‌= వ్యాపారం వెంబడి; ఒక్కసాతున్‌+*కూడి= ఒక వర్తకులగుంపుతో కలసి; పరదేశంబునకున్‌= మరొక రాజ్యానికి; 
అరుగుచోటన్‌= వెళ్ళే ప్రదేశంలో; గిరి= కొండలవలన; గహన= అడవులవలనా; దుర్గ్షమ= కాలుపెట్టలేని; ప్రదేశంబున= తావులో. 


తాత్పర్యం: అని అడుగగా 'నాది మధ్యదేశం. నా పేరు గౌతముడు. నేను ఉత్తమ (బ్రాహ్మణుడి కొడుకును. నేను 


డ్తం0 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సోమరిపోతునై వేదాలు వల్లించటం వంటి మా జాతికర్మలను మానివేశాను. కామంలో పడి ఒక బోయదాన్ని 
పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెళ్ళుతున్నాను. కాలుతీసి 
కాలుపెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో అడవులలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వనకరియొక్కటి యా సా। తునకు. గవిసి జనచయంబు. ద్రుంప. దొడంగుడున్‌ 
విను మెల్లవారునుం గను । కని బఅచిరి భీతి నేను గాననభూమిన్‌. 481 


ప్రతిపదార్థం: వనకరి= అడవి ఏనుగు; ఒక్కటి; ఆ సాతునకున్‌= ఆ వర్తకుల గుంపుమీదికి; కవిసి= ఉరికి; జనచయంబున్‌= 
గుంపును; త్రుంపన్‌= చంపటానికి; తొడంగుడున్‌= మొదలు పెట్టగా; వినుము= వినుము; ఎల్లవారునున్‌= ఆ జనమంతా; కనుకనిన్‌= 
తత్తరపాటుతో; పజచిరి= పారిపోయారు; ఏను= నేనూ; భీతిన్‌= భయంతో; కానన భూమిన్‌= అడవిలో. 

తాత్పర్యం: ఒక అడవి ఏనుగు ఆ బిడారుమీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. 
నేనూ భయపడి అడవిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ పజఅచి దిక్కుదప్పి భాగ్యంబు కల్మినీ । దైన నిలయమునకు నరుగుదేరం 

గంటి' ననిన 'మేలుగాక! నీ దారిద్ర్య ।; మపనయింతు.; జింత యపనయింపు. 482 
ప్రతిపదార్థం: పజచి= పరుగెత్తి; దిక్కు తప్పి= దారి తప్పి; అరుగుదేరన్‌= రాగా; భాగ్యంబు కల్మి= అదృష్టంకొద్ది; నీదైన= నీకు 
సంబంధించినది అయిన; నిలయమునకున్‌= తావలాన్ని; కంటిన్‌= చూచాను; అనినన్‌= అనగానే; మేలు+కాక= (కొంగ) మంచి 
జరుగుగాక; నీ దారి[ద్రమున్‌= నీ లేమిని; అపనయింతున్‌= పోగొట్టుతాను; చింత= దుఃఖాన్ని; అపనయింపు(ము)= వదలిపెట్టుము. 


తాత్పర్యం: పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టంకొద్దీ నీవు ఉండే ఈ మగర్రిని చూచాను. అనగానే ఆ కొంగ, 
'మంచిదే నీ బీదతనాన్ని పోగొట్టుతాను. నీవు బాధపడకుము. 


వ. అంతకు నియ్యాతిథ్యంబు(గయికొను' మని రుచబిమంతంబులగు మందాకినీ మీనంబులు సుపక్వంబులు సేసి, 
మధురంబు లగు వన్యఫలంబులు దెచ్చి తృప్రియగునట్లుగా నతనికి నాహారవిధి యొనర్జి, రాత్రి యగుటయుం 
బల్లవ పుష్పసాంద్రంబగు శయనంబు గల్పించి యబ్ద్బకపతి యద్దరణీసురుని తోడిసముచిత సల్లాపంబులను 
సుఖనిద్రను నా రాత్రి గడపి వేగుటయు, నవ్విఫ్రు నాలోకించి. 483 


ప్రతిపదార్థం: అంతకున్‌= అంతలోపల; ఈ ఆతిథ్యంబున్‌= ఈ నా అతిథిసేవను; కయికొనుము+అని= పొందుమని; 
రుచిమంతంబులు+అగు= చవులూరించే; మందాకినీ= గంగానదిలోని; మీనంబులు= చేపలను; సుపక్వంబులు+చేసి= బాగా 
నిప్తులమీద కాల్చి; మధురంబులు+అగు= తీయటి; వన్యఫలంబులు= అడవి పళ్ళు; తెచ్చి= తీసికొని వచ్చి; తృప్తి+అగునట్టుగాన్‌= 
తనివితీరేటట్టు; అతనికిన్‌= (బ్రాహ్మణుడికి; ఆహారవిధి= భోజన కార్యక్రమం; ఒనర్చి= చేసి (ముగించి); రాత్రి అగుటయున్‌= 
పొద్దుపోవటంవలన; పల్లవ= చిగురుటాకులతో; పుష్ప= పూలతో; సాంద్రంబు+అగు= ఒత్తుగా పరచిన; శయనంబు= పడకను; 
కల్పించి= కూర్చి, ఏర్పరచి; ఆ+బకపతి= ఆ కొంగలరాజు రాజధర్ముడు; ఆ+ధరణీసురునితోన్‌= ఆ (బ్రాహ్మణుడితో; సముచిత= 
తగిన; సల్దాపంబులనున్‌= సంభాషణలతోనూ; సుఖనిద్రనున్‌= ఆదమరచిన నిద్రతోనూ; ఆ+రాత్రి= ఆ రేయి; కడపి= వెళ్ళబుచ్చి; 
వేగుటయున్‌= తెల్లగా తెల్లవారగానే; ఆ+విఫ్రున్‌= ఆ (బ్రాహ్మణుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: తన ఆతిథ్యాన్ని అందుకొనుమన్నది. మంచిరుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్ఫి తెచ్చింది. తీయటి 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 01 


అడవిపళ్ళు పెట్టింది. అతిథి (బ్రాహ్మణుడు తృప్తి పడేటట్టు భోజనం పెట్టింది. పొద్దు పోవటంతో చిగురుటాకులతోనూ, 
పూలతోనూ, ఒత్తుగా పక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు ఆ బ్రాహ్మణుడు ముచ్చటలతోనూ హాయి అయిన 
నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడిని చూచి కొంగ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “విను! మిత్రుండును రజతము. । గనకము బుద్దియును నాల్గుకారణములు మ 


ర్త్యుని దారిద్ర్యము వాయుట । కని దేవగురుండు సెప్పె నన్నిటిలోనన్‌. 484 


ప్రతిపదార్థం: విను= వినుము; మి(త్రుండును= చెలిమికాడూ; రజతమున్‌= వెండీ; కనకమున్‌= బంగారమున్నూ; బుద్దియును= 
ఆలోచనా; మర్ష్యుని= మనిషి దారిద్ర్యము= లేమితనం; పాయుటకున్‌= పోగొట్టటానికి; నాల్గు కారణములు= నాలుగు హేతువులు; 
అని; దేవగురుండు= బృహస్పతి; చెప్పెన్‌= చెప్పాడు; అన్నిటిలోనన్‌= "ఈ నాలుగింటిలో. 

తాత్పర్యం: “వినుము. మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడూ, వెండీ, బంగారమూ, ఆలోచనా అనే నాలుగింటిని 
కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీట్రి అన్నింటిలోనూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ మిత్రుం దెక్కుడు కాశ్యప । పుత్రుండనగు నేను నీకు భూసురవర! స 

న్మైత్రి యనుష్టించెద నటె । పాత్రము గాకుండుదే యపార శ్రీకిన్‌. 485 
ప్రతిపదార్హం: భూసురవర!= బ్రాహ్మణోత్తముడా!; మిత్రుండు= స్నేహితుడు; ఎక్కుడు= దొడ్డవాడు; కాశ్యప పుత్రుండను+అగు= 
కశ్యపుడి కొడుకునైన; నేను= నేను (నాడీజంఘుడిని); నీకున్‌= నీతో; సన్మైత్రి= మంచి స్నేహం; అనుష్టించెదను+అటె= చేస్తున్నవాడిని 
అవుతుండగా; అపార శ్రీకిన్‌= అంతులేని సిరులకు; పాత్రము+కాకుండుదే= తగినవాడివి కాకపోతావా! 
తాత్పర్యం: ఓ బాపనయ్యా! మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ 
ఉంటే అంతులేని సిరిసంపదలకు యోగ్యుడివి కాకుండా పోతావా? 


తే. నా సఖుండు విరూపాక్ష నామధేయు6 । డతని పురము మధువ్రజ; మదియు మూండు 
యోజనము లిచ్చటికి; దాని కుల్ల తెరువు । వట్టి వేచని యాదైత్యభర్తం గనుము. 486 


ప్రతిపదార్థం: విరూపాక్ష నామధేయు.డు= విరూపాక్షుడనే పేరుగలవాడు; నా సఖుండు= నా చెలిమికాడు; అతని పురము= 
అతడి పట్టణం; మధు వ్రజము= మధు (వ్రజం; అదియున్‌= ఆ పట్టణం కూడా; ఇచ్చటికిన్‌= ఇక్కడకు; మూండు యోజనములు= 
మూడామడల దూరం; దానికిన్‌= మధు (వ్రజానికి; ఉల్ల తెరువుపట్టి= అంతదూరం అంత దగ్గరా కానీ తోవను బట్టి; వేచని= 
వడిగా వెళ్ళి ఆ దైత్యభర్తన్‌= ఆ రాక్షస రాజును; కనుము= చూడుము. 

తాత్పర్యం: నాకు విరూపాక్షుడనే మిత్రు డొకడు ఉన్నాడు. మధు[వ్రజం అతడిపట్టణం. అది ఇక్కడకు మూడామడల 
దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం మరీ దగ్గర కాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము. ఆ రాక్షసరాజును 
ఆ(శయించుము. 


క. _ కాంచి యతనితో నేంబు । త్తెంచితినని చెప్పు; మత. డతిప్రీతుండై 
కాంచనమును రత్నంబులు । నంచితుంగా. జేసి యిచ్చు నప్పుడ నీకున్‌.” 487 


ప్రతిపదార్థం: కాంచి= చూచి; అతనితోన్‌= ఆ విరూపాక్షుడితో; ఏన్‌= నేను; పుత్తెంచితిని+అని= పంపించాను అని; చెప్పుము= 
చెప్పుము; అతండు= ఆ రక్కసిదొర; అతి ప్రీతుండు+ఐ= ఎంతో సంతోషించి నవాడై; కాంచనమును= బంగారమూ; రత్నంబులున్‌= 


డ్తం2 శ్రీమదాంధ్ర నుహాభారతము 
మణులూ; అంచితుాన్‌+చేసి= గౌరవించినవాడిగా చేసి; నీకున్‌= నీకు; అప్పుడ= అప్పటికప్పుడే; ఇచ్చున్‌= ఇస్తాడు. 


తాత్పర్యం: విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, 
మణులూ ఇచ్చి నిన్ను సత్కరిన్తాడు”. 
క. _ అని యప్పురి దెస సెప్పినం। జని యాతం డతనిం గాంచి సముచిత భంగిన్‌ 

వినిపించె రాజధర్మున । కనుగలమగు సఖుండ ననియు నతని పనుపునన్‌. 488 
ప్రతిపదార్ధం: అని= అని; ఆ+పురిదెస= ఆ పట్టణం పోయే దిక్కును; చెప్పినన్‌= తెలుపగా; చని= వెళ్ళి ఆతండు= ఆ బ్రాహ్మణుడు; 
అతనిన్‌= ఆ రక్కసి దొరను; కాంచి= చూచి; సముచిత భంగిన్‌= తగిన రీతిలో; రాజధర్మునకున్‌= నాడీజంఘుడికి; 


అనుగలము+అగు= అనుకూలుడనైన; సఖుండన్‌= మిత్రుడిని; అనియున్‌= అని కూడా; వినిపించెన్‌= చెప్పాడు; అతని పనుపునన్‌= 
నాడీజంఘుడు పంపటంవలన. 


తాత్పర్యం: అంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారివెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు 


విరూపాక్షుడిని చూచాడు. నేను నాడీజంఘుడికి ఆప్తమిత్రుడిని అని చెప్పాడు. అతడు పంపబట్టి. (తరువాతి పద్యంతో 
అన్నయం). 


తే. అరుగుదెంచితి ననియు, ధనార్దిననియు, । నిట్లు వినిపించుటయు, రాక్షసేశ్వరుండు 
దేఅకొనంజూచి, యాత్మ నిప్పాజు. డధము€। డగుట దోంచుచు నున్నది; యడుగ వలయు. 489 


ప్రతిపదార్థం: అరుగుదెంచితిని= వచ్చాను; అనియున్‌= అనీ; ధన+అర్జిన్‌+అనియున్‌= ధనాన్ని కోరివచ్చాననీ; ఇట్టు= ఇట్టా; 
వినిపించుటయున్‌= చెప్పగానే; రాక్షస+-ఈశ్వరుండు= రాక్షసరాజు; తేజకొనన్‌+చూచి= తేరిపార చూచి; ఆత్మన్‌= మనస్సులో; 
ఈ+పాజుండు= ఈ బ్రాహ్మణుడు, అధముండు+అగుటన్‌= నీచుడు అని; తోయచున్‌+ఉన్నది= అనిపిస్తున్నది; అడుగవలయున్‌= 
అడిగి చూడాలి. 


తాత్పర్యం: డబ్బుకోరి వచ్చాను' అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల 
“ఈ బ్రాహ్మణుడు నీచుడుగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలిసికొనాలి. 


వ. అని తలంచి. 490 
తాత్పర్యం: అని అనుకొని. 


క. _ “కులమును విద్యయు వృత్తము€ । గల రూ పెటింగింపు' మనిన6 గలంగక తన్నుం 

దెలియంగ౦ జెప్పె విఫ్రుం ।; డలఘుం డగు నసురపతియు నవికృతు. డగుచున్‌. 491 
ప్రతిపదార్హం: కులమును= వంశాన్నీ; విద్యయున్‌= చదువునూ; వృత్తమున్‌= నడతనూ; కలరూపు= ఉన్నదున్నట్టుగా; 
ఎటింగింపుము= తెలుపుము; అనినన్‌= అని అడగగానే; విఫ్రుండు= బ్రాహ్మణుడు; కలంగక= కలతచెందక; తన్నున్‌= తన సంగతిని; 
తెలియంగన్‌ చెప్పెను= ఎరుకపరిచాడు; అలఘుండు+అగున్‌= గొప్పవాడవటంవలన; అసురపతియున్‌= రాక్షసరాజు విరూపాక్షుడు 
కూడా; అవికృతుండు+అగుచున్‌= ఎట్లాంటి (శారీరక, మానసిక) వికారాలకు లోనుకానివాడవుతూ. 


తాత్పర్యం: 'నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్టుగా చెప్పుము” అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 4093 


ఏ మాత్రం జంకలేదు. తన సంగతి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అపుడు విరూపాక్షుడు కూడా ఎట్టాంటి 
(మానసిక, శారీరక) వికారాలకు లోబడనివాడవుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ ఇతం డెట్టి- డైన నేమగు? | నతనికి సఖు. డట్టె బకమహత్తర సఖ్యం 
బితనిం బాత్రము6 జేయదె! । యితనికి. దృప్తి యగునట్టు లిత్తు ధనంబుల్‌.” 492 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ బాపడు; ఎట్టిడు+ఐనన్‌= ఎట్టాంటివాడైనా? ఏమి+అగున్‌?= ఏమవుతుంది?; అతనికిన్‌= అతడికి 

(రాజధర్ముడికి); సఖుండు+అట్టె= స్నేహితుడట; బక= కొంగ; మహత్తర సఖ్యంబు= గొప్ప చెలిమి; ఇతనిన్‌= ఈ బ్రాహ్మణుడిని; పాత్రమున్‌= 

యోగ్యుడిని; చేయదె!= చేస్తుంది కదా!; ఇతనికిన్‌= ఇతడికి; ధనంబుల్‌= సిరులు; తృప్తి+అగునట్టులు= కరువుతీరా; ఇత్తున్‌= ఇస్తాను. 

తాత్పర్యం: ఈ (బ్రాహ్మణుడు ఎట్టాంటివాడైతే ఏమిలే. నాడీజంఘుడితో స్నేహమే ఈ (బ్రాహ్మణుడి యోగ్యతను 

తెలుపుతుంది. కాబట్టి ఇతడికి కరువుతీరా ధనం ఇస్తాను”. 

వన. అని నిశ్చయించి యతనికి నాహార సంఛాదనంబులు సమీచీనంబుగా నిర్వర్తింప( దగువారి నియోగించి, 
మటునాండు కార్తికపొర్ధమాసియైన భూసుర సహస్రంబులు దన గృహంబునం బసిండిపళ్ళెరంబుల 
భోజనంబులు సేయను, బహుళ దక్షిణలు ప్రతిగ్రహాంపనుం గల నైమిత్తిక క్రియానుష్టానంబులు గలిగిన 
నమ్మహాజనంబులలో. గలిపి యత్యంతాదరంబున. 493 


ప్రతిపదార్థం: అని; నిశ్చయించి= నిర్ణయించి; అతనికిన్‌= ఆ బాపడికి ఆహార= తిండీ; సంఛాదనంబులు= మంచి బట్టలూ; 
సమీచీనంబుగాన్‌= తగ్గట్టుగా; నిర్వర్తింపన్‌+తగువారిన్‌= సిద్దం చేయగలవాళ్ళను; నియోగించి= నియమించి; మజునాండు= మర్నాడు; 
కార్తికపార్లమాసి+ఐనన్‌= కార్తీక పౌర్షమి కాగా; తన గృహంబునన్‌= తన (విరూపాక్షుడి) ఇంట్లో; భూసుర సహ'్రంబులు= వేలకొద్ది బ్రాహ్మణులు; 
పసిడి పళ్ళెరంబులన్‌= బంగారు పళ్ళాల్లో, భోజనంబులు+చేయను= తినటానికీ; బహుళదక్షిణలు= చాలా కానుకలు; ప్రతి[గ్రహింపనున్‌+కల= 
పుచ్చుకొనగల; నైమిత్తిక క్రియ= ఏదో ఒక కారణం పెట్టి చేసే కర్మల; అనుషానంబులు+కలిగినన్‌= ఆచరించవలసి ఉండగా; ఆ 
మహాజనంబులలోన్‌+కలిపి= వేలకొద్ది వచ్చిన బ్రాహ్మాణులతోపాటు; అత్యంత+ఆదరంబునన్‌= ఎక్కువగా మన్నించి. 


తాత్పర్యం: అని నిర్ణయించుకొని ఆ (బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండీ, బట్టలూ సమకూర్చిపెట్టటానికి 
కొంతమందిని నియమించాడు. ఆ మరునాడు కార్తీకపౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్ది (బ్రాహ్మణులు 
బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికీ, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికీ అనువుగా గల కర్మలు 
ఆచరించాడు. ఆ మహాజనంతోపాటు ఎంతో ఆదరణతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మహనీయ బహుళపూజా । సహితంబుగ భోజనంబు సంతృప్తిగ న 

మ్మృహితాత్ముండు నడపి దు । ర్వహ భారముగా6గ గనకరాశియు మణులున్‌. 494 
ప్రతిపదార్థం: మహిత+ఆత్ముండు= దొడ్డ మనస్సు కలవాడు; మహనీయ= గొప్పవైన; బహుళపూజా సహితంబుగన్‌= అనేకమైన 
సేవలతో కూడా; భోజనంబు= తిండిని; సంతృప్తిగన్‌= తుష్టిగా; నడపి= జరిపి; దుర్వహ= మోయలేనంత; భారముకాంగన్‌= బరువు 
అయ్యేటట్టు; కనకరాశియున్‌= బంగారం ముద్దా; మణులున్‌= రత్నాలు. 
తాత్పర్యం: దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపునిండా కమ్మని 
తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు ఇచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


డ్ర౦డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. కుడిచిన పళ్ళెరంబును నకుంఠిత హర్షముతోడ నిచ్చినం 
గడుముదమంది యెత్తికొని గాఢభరంబున మార్చి మోవ6గా 
మెడయును వీపు మూయులును మిక్కిలి నొవ్వునం గొంకు వోవ నె 
క్కుడు వెస నేంగుదెంచెం గని కొక్కెర సమ్మదమంద మళ్టికిన్‌. 495 


ప్రతిపదార్థం: కుడిచిన పళ్ళెరంబునున్‌= తిన్న బంగారు పళ్ళాన్నికూడా; అకుంఠిత= మొక్కవోని; హర్షముతోడన్‌= 
సంతోషంతో; ఇచ్చినన్‌= ఇవ్వగా; కడు ముదమున్‌+అంది= ఎంతో సంతోషించి; ఎత్తుకొని= తీసికొని; గాఢభరంబునన్‌= బరువు 
ఎక్కువ అవటంచేత; మార్చి= అటుదిటూ, ఇటుది అటూ మార్చుకొని; మోవంగాన్‌= మొయ్యగా; మెడయును= మెడకాయా; 
వీయపు= వీపూ; మూయపులును= భూజాలూ; మిక్కిలి నొవ్వునన్‌= ఎక్కువ నొప్పివలన; కొంకుపోవన్‌= కొంకరలుపోగా; కొక్కెర= 
కొంగ; కని= చూచి; సమ్మదము+అందన్‌= సంతోషించగా; ఎక్కుడు వెసన్‌= తొందర తొందరగా; మజట్టికిన్‌= మర్రిచెట్టు 
దగ్గరకు; ఏగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: తిన్న బంగారు పళ్ళాన్ని కూడా మనసారా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆనందంగా దాన్నీ పుచ్చుకొన్నాడు. 
బరువు ఎక్కువ అవటంతో భుజాలూ చేతులూ మార్చుకొంటూ మోస్తున్నాడు. బరువువలన మెడా, వీపూ, రెక్కలూ 
చాలా నొప్పిపెట్టాయి. ఆ నొప్పివలన వంగిపోతున్నాడు. గబగబా అంగలువేస్తూ నాడీజంఘుడు ఉండే మరి చెట్టును 
చేరుకొన్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. 


తే. అట్లు సంతోషమున౦ దేలి యతని డప్పి। వోవ బకవల్లభుండు పక్షపుటయుగమున 

నల్ల వీచి యాహార సమర్పణంబు । సేసి నిసి యైన, సుఖనిద్ర సేయుచుండ. 496 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సంతోషమునన్‌= ఆనందంతో; తేలి= తృప్తిపడి; బకవల్లభుండు= కొంగలరాజు నాడీజంఘుడు; 
పన్షపుటయుగమునన్‌= దొప్పల్లాంటి రెండు రెక్కలచేతా; అతని= ఆ బ్రాహ్మణుడి; డప్పి= అలుపు; పోవన్‌= పోయేటట్టు; అల్లన్‌ 
వీచి= మెల్లగా విసరి; ఆహార సమర్పణంబు+చేసి= తిండిపెట్టి; నిసి+ఐనన్‌= రాత్రి కాగా; సుఖనిద్ర చేయుచున్‌+ఉండంగాన్‌= 
హాయిగా కునుకు తీస్తుండగా. 
తాత్పర్యం: అట్టా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తిపడింది. దొప్పలవంటి తన రెండు రెక్కలతో మెల్లగా 
విసరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరిచి నిద్రపోతుండగా. (తరువాతి పద్యంతో 
అన్నయం). 

నాడీజంఘు(డు దుష్టబ్రాహ్మణునిచే వృతుండై, మరల జీవించుట (సం.12-166-2,3) 

వ. ఆ దుర్తాహృ్మణుండు దనరేపటి పయనంబునకు నాహారంబు చింతించి 'యిమ్మహాబకంబు శరీరంబు 

గ్రొవ్వియున్నది; దీనియందు మాంసంబు సాలం గల; దిది యేమటథీి నిద్రవోయెడు( జావనడిచి చెండికొని 


పోయెదంగాక! యని పాపనిశ్చ్రయుండై చీర సక్కంగట్టికొని యొక్క కాష్టంబు గర యుగంబునం జిక్క 
నమర్షికొని. 497 


ప్రతిపదార్దం: ఆ దుర్పాహ్మణుండు= ఆ చెడ్డ బ్రాహ్మణుడు; తన= తన; రేపటి= మర్నాటి; పయనంబునకున్‌= ప్రయాణానికి; 
9 య్‌ 
ఆహారంబు= తిండిని గురించి; చింతించి= ఆలోచించి; ఈ+మహాబకంబు= ఈ పెద్ద కొంగ; శరీరంబు= ఒళ్ళు; (క్రావ్వి+ఉన్నది= 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము శీ9ర్ర 


బలిసి ఉన్నది; దీనియందు= కొంగ ఒంట్లో; మాంసంబు= కండ; చాలన్‌+కలదు= ఎక్కువగా ఉన్నది; ఇది= ఈ కొంగ; ఏమటి= 
మైమరచి; నిద్రపోయెడున్‌= కునుకుతీస్తున్నది; చావన్‌+అడిచి= చావమోది; చెండి= చంపి ముక్కలు ముక్కలు చేసికొని; కొని 
పోయెదన్‌+కాక= ఎత్తుకెళ్ళుతాను; అని= అని; పాపనిశ్చయుండు+ఐ= చెడ్డగా తలపోసినవాడై; చీర= బట్ట; చక్కన్‌+కట్టికొని= 
బాగా బిర్రుగా లాగి కట్టుకొని; ఒక్కకాష్టంబున్‌= ఒక బడితను; కరయుగంబునన్‌= రెండు చేతులలో; చిక్కన్‌= గట్టిగా; అమర్శికొని= 
పొందికగా పెట్టుకొని. 


తాత్పర్యం: ఆ పాడు బాపడు మర్నాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా 
కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీన్ని చావమోది మాంసాన్ని ముక్కలు ముక్కలు 
చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని రెండు చేతులతోనూ కర్రను 
బాగా గట్టిగా పట్టుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అందంద మెడయు. దలయు న । మందాటోపమున.. బెక్కు మాటు లడిచి చావుం 
దెలియం జూచి యలరెడు । డెందముతో నీకలన్నిటిని వెస నూడ్జెన్‌. 498 


ప్రతిపదార్దం: అందందన్‌= అప్పటికప్పుడే; మెడయున్‌= మెడకాయా; తలయున్‌= తలకాయా; అమంద ఆటోపమునన్‌= గొప్ప 
తొందరపాటుతో; పెక్కుమాజణులు= పలుసార్జు; అడిచి= బాది(కొట్టి); చావున్‌= ప్రాణం పోవటాన్ని; తెలియన్‌+చూచి= నిక్కం 
చేసుకొని; అలరెడు= ఆనందించే; డెందముతోన్‌= మనస్సుతో; ఈంకలన్నిటిని= అన్ని ఈకలను; వెసన్‌= తొందరగా; ఊడ్చెన్‌= 
ఊడ పెరికివేశాడు. 


తాత్పర్యం: అప్పటికప్పుడే మెడమీదా తలమీదా దబదబా చితకబాదాడు. ప్రాణంపోయిందని రూఢి చేసికొన్నాడు. 
ఈకలన్నీ గబగబా పెరికేశాడు. 


తే. ఊడ్చి బొండువు వ్రచ్చి ప్రేవురివి నంజు ।; డంతయును బుచ్చి పొదుకగా నమరఈ. గట్టి 
కొనుచు వేగు. బోకగుటయు. జనియె; నట్టి; సమయమున మేలుకని దనుజప్రభుండు. 499 


ప్రతిపదార్థం: ఊడ్చి= ఈకలు పెరికి; బొండువు= పీక; వ్రచ్చి= చీల్చి; ప్రేవు+ఉరివి= పేగులు బయటకు లాగి; 
నంజుండు+అంతయును= మాంసాన్ని అంతా; పుచ్చి= వేరుచేసి; పొదుకగాన్‌= మూటగా; అమరన్‌+కట్టికొనుచున్‌= పొందికగా 
కట్టుకొంటూ; వేంగు బోకగుటయున్‌= తెల్లవారగా; అట్టి సమయమునన్‌= అపుడు; దనుజ ప్రభుండు= రాక్షసరాజు; మేలుకని= 
నిద్రనుండి లేచి. 


తాత్సర్యం: ఈకలన్నీ పెరికేశాడు. పీకను చీల్చాడు; పేగులు బయటకులాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకొన్నాడు. 
అంతలో తెల్లవారగా విరూపాక్షుడు నిద్రనుండి లేచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. 'పొల వలచె నేమి గీడొకొ । కలిగెడు! నని తలంచి మనసు గలంగ6ంగ6 దనవా 
రలతోడ నుగ్గడించుచు€। జలియించుచునుండ. బ్రొద్దు జామెక్కుటయున్‌. 500 


ప్రతిపదార్థం: పొలవలచెన్‌= నీచుకంపు కొడుతున్నది; ఏమి కీడు= ఏమి ఆపద; కలిగెడున్‌+ఒకొ= రానున్నదో; అని తలంచి= 
అని తలపోసి; మనసు= మనస్సు; కలంగంగన్‌= కలత చెందగా; తనవారలతోడన్‌= తన వారితో (రాక్షసులతో); ఉగ్గడించుచున్‌= 
చెప్పుతూ; చలియించుచున్‌+*ఉండన్‌= వణకుతూ ఉండగా; ప్రొద్దుజాము ఎక్కుటయున్‌= జాము పొద్దెక్కగా. 


డ్త9గ్ర శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: మాంసం కంపు కొడుతున్నది. ఏం ముప్పు ముంచుకొస్తుందో ఏమో! మనస్సులో కలతగా ఉన్నది” 
అని తన వారితో చెప్పుతూ భయంతో వణకిపోతున్నాడు. జాము పొద్దెక్కగా. 


వ. రాజధర్మునిం దలంచి. 501 
ప్రతిపదార్హం: రాజధర్మునిన్‌= రాజధర్ముడిని; తలంచి= తలచుకొని. 
తాత్పర్యం: రాజధర్ముడిని గుర్తుకు తెచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  నిచ్చలు వచ్చు రేపకడ నెయ్య మెలర్ప్వంగ మత్సఖ్లుండు; నేం 

డిచ్చటి కేల రాండు? గుణహీనత విప్రనియందుం గల్మి నా 

యిచ్చం దలంచితిం; దులువ యేమి దలంచెనొ? యక్కటా! మదిం 

బొచ్చెము లేదు నమ్ము బకపుంగవు డెట్లగు నొక్కొ దైవమా! 502 
ప్రతిపదార్థం: నెయ్యము= స్నేహం; ఎలర్బంగన్‌= పెంపొందగా; మత్‌+సఖుండు= నా నేస్తగాడు; రేపకడన్‌= పొద్దున్నే; నిచ్చలున్‌= 
ప్రతినిత్యమూ; వచ్చున్‌= వస్తాడు; నేంయ= ఈనాడు; ఇచ్చటికిన్‌= నా దగ్గరకు; ఏల రాడు?= ఎందుకురాలేదో; విఫ్రుని+అందున్‌= 
బాపనయ్యలో; గుణహీనత= నీచస్వభావం; కల్మిన్‌= ఉండటం; నా+ఇచ్చన్‌= నా మనస్సులో; తలంచితిన్‌= అనుకొన్నాను; తులువ= 
తుంటరి; ఏమి తలంచెనా= ఏం తలపెట్టాడో; అకటా!= అయ్యో]; దైవమా!= దేవుడా!; బక పుంగవుండు= బకోత్తముడు; 
ఎట్టు+అగున్‌+ఒక్కొ= ఏమవుతాడో ఏమో; మదిన్‌= మనస్సులో; పొచ్చెము లేదు= కల్మషం ఉండదు; నమ్ము= నామాట నమ్ము. 
తాత్పర్యం: నా మిత్రుడు ప్రతినిత్యం పొద్దున్నే వచ్చేవాడు. ఇవాళ ఎందుకు రాలేదో ఏమో! బ్రాహ్మణుడు నీచుడని 
అపుడే అనుకొన్నాను. ఈ తుచ్చుడు ఏం తలపెట్టాడో ఏమో? అయ్యో! దైవమా! నాడీజంఘుడు ఏం కానున్నాడో 
ఏమో? ఏమీ కల్మషం ఎరగనివాడు. అందరినీ నమ్ముతాడు”. 
క. అని తూరవగచి యారయఈ । బనిచెం బనిగఅపి భటుల. బలువుర వారుం 

జని బకము డొక్కయేర్పడం। గని యతనికిం జెప్పి పుచ్చి కడు వేగమునన్‌. 503 


ప్రతిపదార్హం: అని= అని; తూరవగచి= విచారించి; పలువురన్‌= చాలా మంది; భటులన్‌= సేవకులను; పని+కణపి= 
పురమాయించి; ఆరయన్‌= కొంగను వెదకటానికి; పనిచెన్‌= పంపాడు; వారున్‌= ఆ సేవకులున్నూ; చని= వెళ్ళి; బకము= 
కొంగ; డొక్క= ఎముకల గూడు; ఏర్పడన్‌+కని= కళ్ళారా చూచి; కడువేగమునన్‌= ఆ వెనువెంటనే; అతనికిన్‌= రక్కసి దొరకు; 
చెప్పిపుచ్చి= కబురుపెట్టి. 


తాత్పర్యం: లోతుగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం 
వెళ్ళి వెదకి, కొంగ డొక్కను గుర్తు పట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _ అవ్విప్రుని చొప్పువట్టి. 504 
ప్రతిపదార్థం: ఆ+విఫ్రుని= ఆ (బ్రాహ్మణుడి; చొప్పు+పట్టి= జాడను తెలిసికొని. 


తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలిసికొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము త్తం 


చ. పరిమెయి. బాటి వానింగని పట్టి వడిం బెడగేలు గట్టి తె 
చ్లి రసురభర్త సూచి “యిటు సేర6గ6 దేవల దీ కృతఘ్నునిం; 
బొరిగొని వే తినుం' డనినం బోకడ మాలిన వార మయ్య! యి 
ద్దురిత శరీరముం దిన(గ దోసము మా' కని వార లొల్లమిన్‌. 505 


ప్రతిపదార్థం: పరిమెయిన్‌= బాగా వేగంగా; పాటీ= పరుగెత్తి వానిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; కనిపెట్టి= వెదకి పట్టుకొని; వడిన్‌= 
వేగిరంగా; పెడ కేలు కట్టి= చేతులు వెనక్కి విరిచికట్టి; తెచ్చిరి= రాజువద్దకు తీసికొనివచ్చారు; అసురభర్త= రాక్షసరాజు విరూపాక్షుడు; 
చూచి= కని; ఈ కృతఘ్నునిన్‌= చేసిన మేలు మరచి చంపిన ఈ బాపనయ్యను; ఇటు+చేరంగన్‌= ఇట్టా నా దరిదాపులకు; తేవలదు= 
తీసికొని రావద్దు; పొరిగొని= చంపి; వే తినుండు= వెంటనే తినండి; అనినన్‌= అనగానే; ఈ దురిత శరీరమున్‌= ఈ పాపి 
బొందిని; తినంగన్‌= నమలటానికి; పోకడ మాలిన వారము+అయ్య= నీతిలేని వాళ్ళమా; మాకు= మాకు; దోసము= పాపం; అని= 
అని; వారలు= ఆ సేవకులు; ఒల్లమిన్‌= ఇష్టపడకపోవటం వలన. 


తాత్పర్యం: వడి వడిగా పరుగెత్తి ఆ (బ్రాహ్మణుడిని వెదకి పట్టుకొన్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు 
తెచ్చారు. విరూపాక్షుడు “ఇతడు చేసినమేలు మరచినవాడు, వీడిని నా చాయలకు తేకండి, వీడిని వెంటనే చంపి 
తినండి” అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు ఈ పాపిస్టి శరీరాన్ని తినటానికి మేమంత నీతిలేని 
వాళ్ళమా? ఇట్టాంటివి తింటే మాకు పాపం అంటుకుంటుంది” - అని ఇష్టపడకపోవటంవలన. 


వ. అతండు. 506 
తాత్పర్యం: ఆ విరూపాక్షుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  'తినుయడు తినకు. డొం డేమై । నను జేయుండు; వీని నేల నా ముందటికిం 
గొని వచ్చితి?” రని పలికిన ।; దనుజులు పురి వెడల. దెచ్చి తద్గాత్రంబున్‌. 507 


ప్రతిపదార్హం: తినుండు= తింటే తినండి; తినకుండు= తినకపోతే మానండి; ఒండు+ఏమైనను= మరేమైనా మీ ఇష్టం వచ్చినట్టు; 
చేయుండు= చేయండి; వీనిన్‌= ఈ కృతఘ్నుడిని; నా ముందటికిన్‌= నా ఎదుటకు; ఏల?= ఎందుకు?; కొనివచ్చితిరి?= తీసికొని 
వచ్చారు?; అని పలికినన్‌= అని అనగా; దనుజులు= రాక్షసులు; పురి= పట్నం (మధు(వ్రజం); వెడలన్‌= వెలుపలికి; తెచ్చి= తీసికొని 
వచ్చి; తద్‌+గాత్రంబున్‌= ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని. 

తాత్పర్యం: “తింటే తినండి లేకపోతే మానెయ్యండి. ఏం చేసినా సరే. ఈ కృతఘ్నుడిని నా ఎదుటికి ఎందుకు 
తెచ్చారు? అని రాజు అనగానే ఆ రాక్షసులు మధువ్రజం వెలుపలికి తీసికొనివెళ్ళి అతడి శరీరాన్ని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. _ వెడ గోంతల నెత్తు రొలుక । బడం ద్రోచిన వచ్చి కుక్కపదుపు వెనుకకున్‌ 
జదిసె. గబళింప నొల్లక । కడుపులు నకనకం బడంగ6 గౌరవముఖ్యా!” 508 


ప్రతిపదార్హం: కారవముఖ్యా!= ధర్మరాజా! వెడ= చిన్న చిన్న కండలుగా; కోంతలన్‌= కోసిన గాయాలనుండి; నెత్తురు+ఒలుకన్‌= 

రక్తం కారుతుండగా; పడన్‌+త్రోచినన్‌= పడనెట్టగా; కడుపులు= డొక్కలు; నకనకపడంగన్‌= ఆకలి నొప్పితో; కుక్కపదుపు= 

కుక్కలమంద; వచ్చి= వచ్చిపడి; కబళింపన్‌= ఆ పాపి శరీరాన్ని తినటానికి; ఒల్లక= ఇష్టపడక; వెనుకకున్‌= వెనక్కి; జడిసెన్‌= 
౮ లట 

మళ్ళింది. 


డ98 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: రాజా! చిన్న చిన్న కండలుగా కోసిన గాయాలనుండి రక్తం చిందుతూ ఉండగా పడదోశారు. అంతలో 
ఆ పాపిశరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి 
ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి”. 


వ. అని చెప్పి భీష్ముండు. 509 
ప్రతిపదార్థం: అని= అని; చెప్పి= పలికి; భీష్ముండు= భీష్ముడు. 
తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
క, _ 'విను మది యట్టిద; కుక్కలు । దినగా రోయుం గృతఘ్ను దేహము మాంసం 
బని చెప్ప నాగమంబులు । మనుజేశ్వర! తెలమయ్యె మన కిచ్చోటన్‌.” 510 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= ధర్మరాజా!; వినుము= వినుము; అది= ఆ తినకపోవటం; అట్టిద= అట్టాంటిదే; కృతఘ్ను 
దేహము= చేసిన మేలును మరిచేవాడి శరీరం; మాంసంబు= కండను; కుక్కలు; తినంగాన్‌= తినటానికి; రోయున్‌= రోత పడతాయి; 
అని; ఆగమంబులు= వేదాలు; చెప్పన్‌= పలుకగా; మనకున్‌= మనక్కూడా; ఇచ్చోటన్‌= ఇక్కడనే ఈ విషయంగా; 
తెల్లము+అయ్యెన్‌= తేట పడింది, విశదపడింది. 


తాత్సర్యం: వినుము - అది అటువంటిదే. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు, రోతపడతాయి” 
అని వేదాలే ఘోషిస్తున్నాయి. ఆ విషయం ఈ కథవలన మనకూ తేటతెల్లమయింది కదా!” 


వ. అని పలికి వెండియు నిట్లనియె. 511 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్టా చెప్పాడు. 
తాత్పర్యం: అని చెప్పి మళ్ళీ భీష్ముడు ఇట్లా అన్నాడు. 
క. పురపురం బొక్కుచు బకపతి । కరంకముం దేర బనిచి గారవమున నె 
య్యురు€ దాను నగ్ని యిచ్చి య । సురపతి యున్నంత వచ్చె సురపతి నెమ్మిన్‌. 512 


ప్రతిపదార్హం: పురపురన్‌+*పొక్కుచున్‌= ఎంతో ఏడుస్తూ; బకపతి= నాడీ జంఘుడి; కరంకమున్‌= డొక్కను; తేరన్‌= తేవటానికి; 
పనిచి= పంపించి; నెయ్యురున్‌= స్నేహితులున్నూ; తానున్‌= తానూ (విరూపాక్షుడూ); గారవమునన్‌= గౌరవంతో; అగ్ని+ఇచ్చి= 
తలకొరివి పెట్టి; అసురపతి= రాక్షస రాజు; ఉన్నంతన్‌= ఉండటంతో; నెమ్మిన్‌= ప్రేమతో; సురపతి= దేవేంద్రుడు; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: విలవిల ఏడుస్తూ నాడీజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలిసి, తాను గౌరవంగా తలకొరివి 
పెట్టాడు. అపుడు దేవేంద్రుడు వచ్చాడు. 


క. కని యతండు సంభ్రమంబును । వినయంబును బెరయ గారవించి యడిగి నా 
తని 'రాజధర్ము నీవే ।; యని దైన్యము దోంప వగచి యశ్రులు దొరంగన్‌. 513 


ప్రతిపదార్థం: కని= ఇంద్రుడిని చూచి; అతండు= విరూపాక్షుడు; సంభ్రమంబును= తత్తరపాటున్నూ; వినయంబును= అణకువా; 
బెరయన్‌= కూడుకోగా; గారవించి= గౌరవించి; దైన్యము= దీనత్వం; తోయన్‌= అవుపడగా; వగచి= దుఃఖించి; అశ్రులు= కన్నీరు; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము డం 
తొరంగన్‌= రాలగా; రాజధర్మున్‌= రాజధర్ముడిని; ఈవే= తిరిగి బ్రతికించవా; అని; అతనిన్‌= ఇంద్రుడిని; అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: ఇంద్రుడిని చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు వినయం కలగలుపుగా దీనత్వం తోపగా, 
విలవిల ఏడుస్తూ 'నా రాజధర్ముడిని తిరిగి (బ్రతికించవా' అంటూ వేడుకొన్నాడు. 


వ. అడిగిన నమరవిభుండు 'నీ సఖుండు చతుర్ముఖునకు సఖుం డగుట యెజుంగవే? వానికి వగవనేల? 
యవ్వారిజాసనుండు దనపాలికి ననుదినంబు వాండు వచ్చుటం గోరుచుండుం గావున. 514 


ప్రతిపదార్థం: అడిగినన్‌= ప్రార్థించగా; అమర విభుండు= దేవేం[ద్రుడు; నీ సఖుండు= నీ చెలికాడు; చతుర్ముఖునకున్‌= (బ్రహ్మకు; 
సఖుండు+అగుట= స్నేహితుడవటం; ఎజుంగవే?= తెలియదా?; వానికిన్‌= నాడీజంఘడి కొరకు; వగవన్‌+ఏల?= ఏడ్వటం 
ఎందుకు?; ఆ+వారిజ+ఆసనుండు= ఆ బ్రహ్మ; తనపాలికిన్‌= తన వద్దకు; అనుదినంబు= ప్రతినిత్యం; వాండు వచ్చుటన్‌= 
నాడీ జంఘుడి రాకను; కోరుచున్‌+ఉండున్‌= కోరుతూ ఉంటాడు; కావునన్‌= కాబట్టి. 


తాత్పర్యం: విరూపాక్షుడి ప్రార్ధన విన్న ఇంద్రుడు 'నీ చెలికాడు నాడీజంఘుడు బ్రహ్మకూ స్నేహితుడని నీకింతవరకూ 
తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యమూ తన దగ్గరకు రావాలని బ్రహ్మకోరుకుంటాడు. 
కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. పలుమాటలును రామికి ను । త్తలపడియెను; దాన నిట్టి దశ నత. డొందెం; 
జెలి యగుట నితని డొక్కకు ।; నలఘువిథిన్‌ వహ్ని యిచ్చి తది మేల కదా! 515 


ప్రతిపదార్థం: పలుమాజును= తరుచుగా; రామికిన్‌= రానందుకు; ఉత్తలపడియెను= బాధపడుతుండేవాడు; దానన్‌= 
అందువలననే; అతండు= నాడీజంఘుడు; ఇట్టిదశన్‌= పైలోకాన్ని; ఒందెన్‌= పొందాడు; చెలి+అగుటన్‌= స్నేహితుడు అవటంవలన; 
ఇతని డొక్కకున్‌= -ఈ కొంగ ఎముకల గూడుకు; అలఘు విధిన్‌= గొప్పగా; వహ్షి+ఇచ్చితి=(వి) తలకొరివి పెట్టావు; అదిమేలకదా!= 
అది మంచిది కదా! 

తాత్పర్యం: తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇట్టాంటి దశ పట్టిందంటే అతడి స్నేహితు 
డవటంవలననే నీ స్నేహితుడవటంవలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పనికదా! 


వ. అ ట్లగ్నిసంస్సారంబు సేసి నీవు వచిన యనంతరంబ తచ్లితాసమీపంబున. 516 
గద చ థో ల లు 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; అన్నిసంస్కారంబు+చేసి= దహన సంస్కారం చేసి; నీవు= నీవు; వచ్చిన+అనంతరంబ= వచ్చిన 
వెంటనే; తద్‌+చితా సమీపంబునన్‌= ఆ కాటినిప్పు దగ్గరలో. 


తాత్పర్యం: అట్టా దహన సంస్కారం ముగించిన నీవు ఇట్టా వచ్చావో లేదో ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ కడు నర్మిలిం గ్రేపుం జను | గుడుపం దొడంగె నొక్క సురభి గుజుపా లైరయం 

బడు వత్స వక్త ఫేనము । సుడిగాలిం దూలిపడియె సొదపై ననఘా! 517 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా! ఒక్కసురభి= ఒక ఆవు; కడున్‌= మిక్కిలి; అర్మిలిన్‌= (ప్రేమచేత; క్రేపున్‌= దూడను; 
చనుకుడుపన్‌= పాలు ఇవ్వటానికి; తొడలౌన్‌= మొదలుపెట్టింది; కుజుపాల్‌= చిన్న చేపువలన; బెరయన్‌పడు= చిందిపడే; వత్స= 


500 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దూడ; వక్తఫేనము= నోటి నురగ తుంపర; సుడిగాలిన్‌= సుడిగాలిచేత; సొదపైన్‌= చితి మీదికి; తూలిపడియెన్‌= చెదరిపడింది. 


తాత్పర్యం: ఒక ఆవు తన దూడకు ఎంతో (ప్రేమగా పాలిస్తుండగా చిన్న పాలచేపు రాగానే దూడ నోటినుండి 
నురగ తుంపర జారిపడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. 


వ. దానంజేసి యన్నాడీజంఘుండు సంజీవితుం డయి యెప్పటియట్ల యొప్పెడు నాకారంబుతో 
నరుగుదెంచుచున్నవా. డి ట్లగుటకుం గారణంబును నద్దేవుని దివ్యచిత్తంబు మహానుభావంబ.' 518 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= నురగ పడటంవలన; ఆ+నాడీజంఘుండు= ఆ రాజధర్ముడు; సంజీవితుండు+అయి= మళ్ళీ 
బతికినవాడై; ఎప్పటి+అట్ల= ఎప్పటిమాదిరిగానే; ఒప్పెడున్‌= శోభిల్లే; ఆకారంబుతోన్‌= రూపంతో; అరుగుదెంచుచున్‌+*ఉన్నవాండు= 
వస్తూ ఉన్నాడు; ఇట్టు+అగుటకున్‌= ఇట్టా జరగటానికి (తిరిగి బతికి రావటానికి); కారణంబు= నిమిత్తం, మిషు ఆ+దేవుని= 
ఆ బ్రహ్మదేవుడి; దివ్యచిత్తంబు= లోకాతీతమైన దయా; మహాను భావంబ= మహిమే. 

తాత్పర్యం: ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో 
వస్తూ ఉన్నాడు. ఇట్టా జరిగిందీ అంటే అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే!' 


క. _ అని చెప్పెనంత బకపతి । సనుదెంచెను దనుజపతికి సమ్మద మెసంగన్‌ 
మును వాసవు డజువాక్యము । నన పాశ నిబద్దు. జేసినాం డవ్విఫ్రున్‌. 519 


ప్రతిపదార్థం: అని= అని; చెప్పెన్‌= చెప్పాడు; అంతన్‌= అంతలో; బకపతి= కొంగలరాజు నాడీజంఘుడు; దనుజపతికిన్‌= రాక్షస 
రాజు విరూపాక్షుడికి; సమ్మదము= ఆనందం; ఎసంగన్‌= ఎక్కువయ్యేటట్టు; చనుదెంచెన్‌= వచ్చాడు; మును= కొంగ రాకముందే; 
వాసవుండు= దేవేంద్రుడు; అజువాక్యమునన= (బ్రహ్మమాటమీద; ఆ+వి'ఫ్రున్‌= ఆ బ్రాహ్మణుడిని; పాశనిబద్దున్‌= తాళ్ళతో 
కట్టినవాడిగా; చేసినాండు= చేశాడు. 

తాత్పర్యం: అని ఇంద్రుడు చెప్పగానే కొంగలరాజు రానేవచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత 
సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. 


క. ఆ నాడీజంఘుండును । దాని నెథి6(గి భూసురునకు. దనకతమున న 
ద్దీనదశయగుట కోర్వక । వాని విడుపు గోరి వేండె వరముగ నింద్రున్‌. 520 


ప్రతిపదార్థం: దానిని= బ్రాహ్మణుడిని కట్టేశాడని; ఎటింగి= తెలిసికొని; ఆ నాడీజంఘుండును= ఆ కొంగ; భూసురునకున్‌= 
ఆ బ్రాహ్మణుడికి; తన కతమునన్‌= తనకారణంగా; ఆ+దీనదశ+అగుటకున్‌= ఆ దైన్యస్థితి కలిగినందుకు; ఓర్వక= సహించలేక; 
వాని విడుపున్‌= ఆ బ్రాహ్మణుడి విడుదలను; కోరి= కోరుకొని; ఇంద్రున్‌= ఇం(ద్రుడిని; వరముగన్‌= వరంగా; వేండెన్‌= ప్రార్థించాడు. 


తాత్పర్యం: ఆ రాజధర్ముడు, (బ్రాహ్మణుడికి తనవలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేకపోయాడు. అతడిని 
విడిపించుమని ఇంద్రుడిని వరం అడిగాడు. 


చ. అతండును దివ్యబోధమున నా సమయంబున బ్రహ్మ సత్కపా 
న్వితు6 డగు టేర్పడం గని వినీతతముం డగు రాజధర్మువాం 
ఛిత మొనరించె విఫ్రునకుం జేర్చిరి తెచ్చినవారు తద్ధన 
ప్రతతియు దైత్యనాయకుండు పంప బకాధిపు బ్రస్తుతించుచున్‌. 521 


స్‌ 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 501 


ప్రతిపదార్ధ్హం: అతండును= ఆ ఇంద్రుడూ; ఆ సమయంబునన్‌= వరం అడిగేటప్పుడు; (బబ్రహ్మ= బ్రహ్మదేవుడు; 
సత్కృపా+అన్వితుండు+అగుట= మంచి దయతో కూడినవాడవటం; దివ్యబోధనమునన్‌= అతీంద్రియ జ్ఞానంచేత; ఏర్పడన్‌+కని= 
తెల్లంగా తెలిసికొని; వినితతముండు+అగు= ఎక్కువ వినయవంతుడైన; రాజధర్ము= కొంగ; వాంఛితమున్‌= కోరికను; ఒనరించెన్‌= 
తీర్చాడు; దైత్యనాయకుండు= రాక్షసరాజు విరూపాక్షుడు; పంపన్‌= పంపగా; తద్‌= ఆ బ్రాహ్మణుడి; ధనప్రతతియున్‌= ధనం 
మొత్తాన్ని; తెచ్చినవారు= తీసికొని వచ్చినవారు (రాక్షసులు); విపఫ్రునకున్‌= బ్రాహ్మణుడికే; చేర్చిరి= తిరిగి చేరవేశారు; బకాధిపున్‌= 
కొంగలరాజు నాడీజంఘుడిని; ప్రస్తుతించుచున్‌= పొగడుతూ. 


తాత్పర్యం: ఈ వరం ఇవ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉన్నదని ఇంద్రుడు దివ్యజ్ఞానంతో తెలిసికొన్నాడు. వెంటనే 
(బ్రాహ్మణుడిని విడిచిపెట్టి, కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణధనాన్ని తెచ్చినవారు తిరిగి అతడికి 
ము(ద్రశుద్దిగా ముట్టచెప్పారు. నాడీజంఘుడిని కొనియాడుతూ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అవ్విప్రుండు ధనసంచయంబు మోచికొని మరలి మరలి చూచుచు సంభ్రమంబునం బోయె; 

దదనంతరంబ. 522 
ప్రతిపదార్థం: ఆ+విఫప్రండు= ఆ బ్రాహ్మణుడు; ధన సంచయంబున్‌= ధనం మొత్తాన్ని; మోచికొని= మోస్తూ: మరలి మరలి 
చూచుచున్‌= మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తూ; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో; పోయెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. 
ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ సురపతియు. ద్రివిష్ట్టమున । కరిగి; బకాధీశుండును నిజాలయమునకున్‌ 

గరిమంబు మెజియం.. జనియెం । బరితుష్టుం డగుచు దైత్యపాలుం డనుపన్‌.” 523 
ప్రతిపదార్హం: సురపతియున్‌= ఇంద్రుడూ; త్రివిష్టమునకున్‌= దేవలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; బక+అధీశుండును= 
కొంగలరాజునూ; దైత్యపాలుండు= రాక్షసరాజు; పరితుష్టు్ధండు+అగుచున్‌= బాగా సంతోషించినవాడవుతూ; అనుపన్‌= పంపగా; 
గరిమంబు= గొప్పతనం; మెజయన్‌= ఒప్పగా; నిజ+ఆలయమునకున్‌= తా నుండే తావుకు; చనియెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: ఇం[ద్రుడూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా 
సాగనంపాడు. అతడూ గొప్పగా తానుండే మరర్రిచెట్టును చేరుకొన్నాడు”. 


క. అని చెప్పితాత యిట్లను ।; మనుమనితో నాదరమున మథజియును 'బ్రహ్మ 
ఘ్నునకును నిష్కృతి గలుగును; । వినుము కృతఘ్నునకు లేదు విమలచరిత్రా! 524 

ప్రతిపదార్హం: అని చెప్పి; తాత= భీష్మ్ణయ్య తాత; మనుమనితోన్‌= మనుమడైన ధర్మరాజుతో; మజీియును= మళ్ళీ; 
ఆదరమునన్‌= ఆపేక్షతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; విమల చరిత్రా!= మచ్చలేని నడతకలవాడా!; బ్రహ్మఘ్నునకును= 
(బ్రాహ్మణుడిని చంపినవాడికైనా; నిషృతి= పాపవిముక్తి; కలుగును= కలుగుతుంది; కృతఘ్నునకున్‌= చేసిన మేలు మరిచేవాడికి; 
లేదు= ఉండదు; వినుము= వినుము. 

తాత్పర్యం: భీష్ముడు మనుమడికి కాశ్యప గౌతమోపాఖ్యానం అంతా చెప్పి మళ్ళీ ఇట్టా అన్నాడు. 'ధర్మరాజా! 
బాపనవాడిని చంపినవాడికైనా పాపనిష్కృతి ఉంటుంది కాని చేసిన మేలు మరచిపోయినవాడికి మాత్రం పాపవిముక్తి 


502 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఉండదు. 


క. ఆరయ మిత్ర ద్రోహము । దారుణమగు పాతకము గృతఘ్నత కంటెన్‌; 
వైరము గొని విడువవలయు । నా రెండు దెఅంగుల వారి నాప్తుల నైనన్‌. 525 


ప్రతిపదార్థం: ఆరయన్‌= విచారించగా; మిత్రద్రోహము= స్నేహితుడికి కీడు తలపెట్టటం; కృతఘ్నతకంటెన్‌= చేసిన మేలు 
మరిచినదానికంటే; దారుణము+అగు= భయంకరమైన; పాతకము= పాపం; ఆ రెండు+తెజంగులవారిన్‌= ఈ రెండు రకాల 
(మిత్రద్రోహులు - కృతఘ్నులు) వారిని; ఆప్పులనైనన్‌= క్షేమం కోరేవారైనప్పటికీ; వైరము కొని= విరోధం పెట్టుకొని; విడువ వలయున్‌= 
వదలిపెట్టాలి. 


తాత్పర్యం: నిజానికి ఆలోచిస్తే స్నేహితుడికి కీడు తలపెట్టటం, చేసిన మేలు మరచిపోవటం కన్నా మించిన 


మహాపాపం. ఈ రెండు రకాల వారు మన మంచికోరుకునేవారైనా సరే - వైరం పెట్టుకొని వారిని వదలుకొనటం 
మంచిది. 


క. _ మిత్తుం దైహికములు నా । ముత్రికములు నైన భద్రములు దలకొలుపున్‌; 
మిత్ర ధనంబులలోనను । మిత్తుండ యెక్కుడనుమాట మెత్తురు ప్రాజ్ఞుల్‌. 526 


ప్రతిపదార్హం: మిత్రుండు= చెలిమికాడు; ఐహికములున్‌= ఈ లోకానికి సంబంధించినవీ; ఆముత్రికములును+ఐన= పై లోకానికి 
సంబంధించినవి అయిన; భద్రములు= శుభాలు; తలకొలుపున్‌= కలిగిస్తాడు; మిత్ర ధనంబులలోనను= మి(త్రుడూ, ధనం అనే 
రెంటిలోకూడా; మిత్రుండ= నేస్తగాడే; ఎక్కుడు= ఎక్కువ; అనుమాటన్‌= అనే వాక్కును; ప్రాజ్ఞుల్‌= పెద్దలు; మెత్తురు= మెచ్చుకొంటారు. 


తాత్పర్యం: స్నేహితుడు ఇహపరలోక సౌఖ్యాలు రెంటినీ సమకూర్చగలడు. మిత్రుడూ, ధనం - ఈ రెంటిలో 
మిత్రుడే మిన్న - అంటూ మెచ్చుకుంటారు పెద్దలు. 


క... ఉత్తమ కులజుండు సుగుణా । యత్తుడు సస్నేహమతియు నగు మిత్రునకుం 
చిత్తమెలర్టు తెజంగున.। బొత్తు మనంగవలయు శుభము పొందవలసినన్‌.” 527 


ప్రతిపదార్థం: శుభము= మేలు; పొందవలసినన్‌= కలగాలంటే; ఉత్తమ కులజుండు= ఉన్నత వంశంలో పుట్టినవాడూ; సుగుణ+ఆయత్తుండు= 
మంచి గుణాలకు వశమైనవాడూ; సస్నేహమతియున్‌= స్నేహాన్నికోరే బుద్దికలవాడూ; అగు= అయినట్టి; మిత్రునకున్‌= స్నేహితుడికి; 
చిత్తము= మనస్సు; ఎలర్చు తెజంగునన్‌= అలరించేటట్టు; పొత్తు= కలసి మెలసి; మనళవలయున్‌= నడచుకొనాలి. 
తాత్పర్యం: ఎవరైనా మేలు పొందాలంటే మంచికులంలో పుట్టినవాడూ, సుగుణాలు కలవాడూ, మంచి స్నేహం 
కావాలనుకొనేవాడూ అయిన స్నేహితుడితో పొత్తు పెట్టుకొనాలి. అతడు నొచ్చుకోని రీతిలో నడచుకొనాలి'. 


వ. అని యిట్లు కృతఘ్నతయు మిత్రద్రోహంబును నధిక పాతకంబు లగుటయు సన్నిత్తు( బాటించుట 
శుభంబు చేయుటయు ఖీష్ముండు భీమాగ్రజునకుం జెప్పె ననిన విని 'యయ్యుత్తమ పురుషుల 
యడుగుటలును, నుత్తరం బిచ్చుటలును నింత లెస్సలై చెల్లెడునే? యటమీంద. జెల్లిన తెజంగు 


లెలింగింపు' మనుటయు. 528 


ప్రతిపదార్థం: అని= అని; ఇట్టు= ఇట్టా; కృతఘ్నతయున్‌= చేసిన మేలు మరిచిపోవటమున్నూ; మిత్రద్రోహంబునున్‌= స్నేహితుడికి 


శాంతిసర్వము - తృతీయాశ్వాసము 503 


కీడు తలపెట్టటమున్నూ; అధికపాతకంబులు= మహాపాపాలు; అగుటయున్‌= అవటంవలన; సన్మిత్రున్‌= మంచి స్నేహితుడిని; 
పాటించుట= పొందటం; శుభంబు చేయుటయున్‌= మేలు చేయటమున్నూ; భీష్ముండు= భీష్ముడు; భీమ+అ(గ్రజునకున్‌= 
భీముడికంటె ముందు పుట్టిన ధర్మరాజుకు; చెప్పెన్‌= చెప్పాడు; అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; విని= జనమేజయుడు 
ఆలకించి; ఆ ఉత్తమ పురుషుల= మగవారిలో మొనగాళ్షైన ధర్మరాజు భీష్ముల; అడుగుటలును= ్రశ్నించటాలు; ఉత్తరంబు 
ఇచ్చుటలునున్‌= జవాబు చెప్పటాలు; ఇంత లెస్సలై= ఇంతటి మేలు కలవై; చెల్లెడునే= సాగుబాటవుతున్నాయా; అటమీ6దన్‌= 
ఆ పైన అవి; చెల్లిన తెణంగులు= చలామణి అయిన తీరులు; ఎజింగింపుము= తెలియ చెప్పుము; అనుటయున్‌= అనగానే. 
తాత్పర్యం: చేసిన మేలు మరచిపోవటం, మిత్రుడికి కీడు తలపెట్టటం - అనేవి రెండూ మహాపాపాలు. అందుచేత 
మంచి మి(త్రుడిని సంపాదించటం మేలుచేయటం - అనేవాటిని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజు 
అడగగానే భీష్ముడు చెప్పిన విషయాలు లోకంలో మంచివిగా చలామణి అవుతున్నాయా? అయితే ఆ చెల్లుబాటయిన 
తీరులూ తెలియచెప్పవలసింది. 


ఆశ్వాసాంతము 


చ. స్యయభయ దర్పిత క్షుభిత సామజమర్దన రక్షణ క్రియా 
శత్రయణ విలాస భాసుర భుజా! చరణ ప్రణతామర వ్రజా! 
జయ విభవ ప్రభుత్వ ధనసంప దుదాత్త చరిత్ర కీర్తుపా 
నయన కృతార్థ సేవక జనా! మునిసంభృత యోగపూజనా! 529 


ప్రతిపదార్దం: స్మయ= కండకావరంతో; దర్పిత= పొగరెక్కిన; సామజ= ఏనుగు (గజాసురుడు)ను; మర్దన= చంపటం; భయ= 
వెజపుతో; క్షుభిత= కలతచెందిన; సామజజ= ఏనుగు (గజరాజు)ను; రక్షణ= కాపాడటం అనే; [క్రియా= వ్యాపారాన్ని; ఆశ్రయణ= 
ఆశ్రయించటం అనే; విలాస= లీలతో; భాసుర= ప్రకాశిస్తున్న; భుజా!= చేతులు కలవాడా! చరణ= కాళ్ళకు; ప్రణత= 
మొక్కుతుండే; అమరజ= దేవతల; 'వ్రజా!= సముదాయం కలవాడా!; జయః= గెలుపునూ; విభవ= వైభవాన్నీ; 'ప్రభుత్వ= 
సామర్ధ్యాన్నీ; ధన= సిరినీ; సంపద్‌= ఐశ్వర్యాన్నీ; ఉదాత్త చరిత్ర= గొప్పనడవడినీ; కీర్తి= కీర్తిని ఉపానయన= పొందించటం 
చేత; కృతార్ణ= కృతకృత్యులైన; సేవక జనా!= పరిచారకులు కలవాడా!; ముని సంభృత= బుషులు పోషించిన; యోగ= 
ధ్యానంతో; పూజనా= కొలిచేవాడా! 

తాత్పర్యం: పొగరుబోతు అయిన గజాసురుడిని చంపి, చెడును తుదముట్టించటం, భయంతో కలతపడ్డ 
గజరాజుని కాపాడి మంచిని నిలబెట్టటం వంటి చేతలను విలాసంగా చేసి చూపే చేతులు కలవాడా! దేవతలంతా 
ఎపుడూ 'యమొైక్కుకొంటూ ఉండే పాదాలు కలవాడా! విజయాన్నీ, వైభవాన్నీ, సామర్థ్యాన్నీ, సిరులనూ. ఐశ్యర్యాన్నీ, 
మంచి శీలాన్ని, కీర్తిని సమకూర్చి పెట్టటం వలన ధన్యులైన పరిచారక వర్షం కలవాడా! ధ్యానంతో కొలిచే బుషులు 


కలవాడా! 


క. _ తరణి శశినేత్ర! జగదుప । కరణీయ చరిత్ర! బోధగాత్ర! తపస్సం 
భరితశమ ముని మనోజ్ఞా! । భరణీయ ప్రాజ్ఞ! విశ్వభార విధిజ్ఞా! 530 


ప్రతిపదార్థం: తరణి= సూర్యుడూ; శశి= చంద్రుడూ; నేత్ర= కన్నులుగా కలవాడా!; జగత్‌= లోక ప్రవృత్తికి; ఉపకరణీయ= 
ఉపకరించే వాటిచేత; చరిత్ర!= నడవడికలవాడా!; బోధ= జ్ఞానమే; గాత్ర!= శరీరంగా కలవాడా!; తపస్‌= తపస్సుచే; సంభరిత= 


504 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిండిన; శమ= అంతరిందద్రియ ని[గ్రహంకల; ముని= బుషులకు; మనోజ్ఞా!= మనోహరమైనవాడా!; భరణీయ= పోషించదగ్గ; 
ప్రాజ్ఞ= వివేకులు కలవాడా!; విశ్శభార= 'ప్రపంచభారాన్నీ; విధి= బ్రహ్మను (బ్రహ్మతత్తాన్ని); జ్ఞా!= తెలిసినవాడా!, విశ్చభార 
విధానాన్ని తెలిసినవాడా! 

తాత్పర్యం: సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! లోకపు వృత్తికి ఉపయోగించే నడవడి కలవాడా! జ్ఞానమే ఆకారంగా 
తాల్ఫినవాడా! తపోనిధులూ, నిగ్రహవంతులూ అయిన మునులకు మనోహరమైనవాడా! పోషించదగ్గ వివేకులు 
కలవాడా! ప్రపంచ భారాన్నీ, బ్రహ్మతత్తాన్నీ తెలిసినవాడా! ప్రపంచభారం వహించే విధానం తెలిసినవాడా! 


మాలిని; 

వరద చరణ లీలా! వైకృతాగమ్య శీలా! 

విరతి నిరతి సేవ్యా! వేదవిద్యా విభావ్యా! 

నిరవధిక విభూతీ! నిశ్చయాతీతరీతీ! 

భరిత కరుణ దృష్టీ! భక్తమాథధ్వీక వృష్టీ! 531 
ప్రతిపదార్హం: వరద= కోరికలను తీర్చీటటువంటి; చరణ= పాదాల; లీలా!= విలాసం కలవాడా!; వైక్సృత= మనోవికారులచేత; 
అగమ్య = తెలిసికొనరాని; శీలా[!= మంచి నడతకలవాడా!; విరతి= విరాగంపట్ల; నిరతి= ఎక్కువ ఆసక్తి కలవారిచేత; సేవ్యా!= 
పూజించదగినవాడా!; వేద= (శుతుల; విద్యా= విజ్ఞానంతోనే; విభావాళీ= తెలుసుకోదగినవాడా!; నిరవధిక= మేరలేని; విభూతీ!= 
ఐశ్వర్యం కలవాడా! నిశ్చయ+అతీత= నిర్జారించ వీలుకాని; రీతీ!= తీరు కలవాడా! భరితకరుణ= దయతో నిండిన; దృష్టీ!ః= 
చూపులు కలవాడా! భక్త= భక్తులకు; మాధ్వీక వృష్టీ!ః= (ద్రాక్షావర్ష రూపమైనవాడా! 
తాత్పర్యం: భక్తుల కోరికలు తీర్చే పాదలీలలు కలవాడా! మనోవికారులు తెలిసికొనలేని మంచి నడత కలవాడా! 
విరాగులచేత కొల్వ్పబడేవాడా!: వేదవిజ్ఞానంతోనే తెలియబడేవాడా! అపారమైన ఐశ్వర్యం కలవాడా! నిర్హారించవీలుకాని 
తీరు కలవాడా! దయగల చూపులు కలవాడా! భక్తులపాలిట (ద్రాక్షావర్ష రూపమైనవాడా! హరిహరనాథా! 
విశేషం: మాలిని వృత్తంలో ప్రతిపాదంలోనూ న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరం యతి స్టానం. [ప్రాస నియమం 
ఉన్నది. 
గద్యము 

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 
ప్రణీతం బైన శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందు తృతీయాశ్వాసము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన ఉభయకవిమి(త్రుడనే బిరుదం కలవాడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, 
పండితుల ఆరాధనలచేత ప్రకాశించేవాడూ (పండితులను ఆరాధించటంచేత ప్రకాశించేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని శాంతిపర్వంలో మూడవ ఆశ్వాసం. 


శాంతిపర్వంలోని మూడన ఆశ్వాసం సమాప్తం. 


పద్యము 

అ 
అంగనాజనమ్ములకు 
అంటి మట్టియెడ నింద్ర 
అంతకు నియ్యాతిథ్యంబు 
అంత నద్దానవేంద్రుండు 
అంత నాభిషేచనిక 
అంత నిక్కడ 
అంతశ్చరమారుతములు 
అందంద మెడయు.6 దలయు 
అందు 
అంబరీషుండు నానా 
అంబుదంబులు గేశంబు 
అకట! కూడి మెలంగి 
అక్కపోతినాథు. డన్నిలో 
అక్కాలంబునందు 
అక్కుమారుండు నిజ 
అచల భక్తినిత్యంబు 
అజు6 డధ్వరంబు 
అటరాము. డెజీ6గి 
అటవీదేశములందు 
అటుగాక కర్మగతి 
అట్టి దశం బుట్టు రుద్రుని 
అట్టి పురవరంబునందు 
అట్టి యవసరమున 
అట్టియెడ 
అట్టియెడం జూడం 


20 
106 
శం0 
387 
151 
102 
182 
శ్వ౦శ్త 
282 
3౩29 
183 
420 
ర 
108 
107 
215 
380 
200 
161 

28 
291 
314 
క్ష 

16 
గడ2 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము 
(మెదటి భాగం) 

గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము పుట పద్యము 
అట్టివి దైవకృతంబులు 85 _అడీగిన నతండతని 
అట్టి సమయమున శం అడిగిన నమర విభుండు 
అట్టగ్ని సంస్కారంబు శం... అడుగుటయు నమ్మహీ 
అట్టింద్రుండు ప్రత్యక్షం న 
అటుంగాక 18 అతండును గురునకు 
తష్రంతాక 60 అతండును దివ్యబోధ 
ఆహాఠగాక శశ అతండును మందహాస 
అట్ల కాముబారిం 103 అతండు సమిత్కుళాభి 
అట్టు జనమేజయుండు 4486 అత. డొడంబడి 
అట్టు తన్నుందాన 464 అతని6 దమకు నెల్ల 
అట్టు దండ ప్రణామంబులు _ 265 అతని కిట్టు లనియె 
అట్టు దమము మహిమ 468 _ అతనికి నాతండిట్టను 
అట్టు నియోగుల 308 అతనికి నీపయిం గరుణ 
అట్టు పనవి యేడ్చు శీద8 అతని న్మాశయించి 
అట్టు బెబ్బులి వచ్చి 371 అతని మేను కుంతి 
అట్టు లోకరక్షకుం 381 అతని వీడ్కొని సంప్రతి 
అట్టు సంతోషమున 494 _ అతిథి పితృదేవతా 
అట్టు సంయమివర 224 అతిథుల దీనకోటుల 
అట్టు హరి. బ్రస్తుతించి 192 _ అతిశయిత పుణ్య 
అట్లెజీంగి 202  అదికారణంబుగా ధరణి 
అట్టొసంగినం గైకొని 480 _ అది కాశ్యప గొతమాఖ్యానం 
అడలున రాజధర్మ 29 అది గోరిన దొారకొనునే 
అడలెద6 బొందంగా 79 _ అది బెట్టిదంపు వెరవున 
అడవి గోవులకై కాల్చు 122 _ అది యట్టుండె భోగంబులు 
అడవిలో నొక మట్టి 407  అదియునుంగాక 
అడవుల మీరున్న 68 _ అదియునుంగాక 


465 
శ౦98 
328 
శీ06 

గం 
500 
272 
201 
270 
400 
295 
త్త 
135 
387 


109 
130 
268 
శ3్రశ్వ 
205 
486 
శీరిడ 
3౩97 
361 
264 
శ్వ2శ్వ 


11 

పద్యము 

అదియునుంగాక యొక్క 
అదియును బుద్ధిమంతులు 
అదియును వినవలతు 
అది యొట్టంటేని 

అది యొట్టంటేని 

అది యెకండేల వేద 

అది రత్నరుచుల 
అధికతపంబున నన్ని 
అధిప (భ్రైవర్షికుల 

అధిప! నారదు చెలియలి 
అధిప! పరశురాము 

అధిప! మీతల్లి యుల్లంబు 
అధిప! యివి ధార్తరా(ష్ట 
అధ్యయన దానయజ్ఞంబు 
అధ్వరంబు కంటె నధికంబు 
అనఘచరిత! యిట్లు 
అనఘ! ధర్మార్ధ కామంబు 
అనఘ నాలుగువర్షము 
అనఘ! నీదు బుద్ధి 
అనఘ! నీరు వట్టు 

అనఘ! భయంబు నొందు 
అనఘ! యనేక దోష 
అనఘ! యిను. ఢింక 
అనఘ! శ్రేయస్సునకు 
అనదతనంబును 
అనధీయానుం డిత. 
అనయము' బేర్చు కామ 
అనలము శమించు 

అన విని ధర్మితనూజుండు 
అన విని ధర్మసూనుండు 
అన విని యమ్మనుజేశ్వరుండు 
అనవుడు. బార్జుండిట్టులను 
అనవుడు. బిల్లి యిట్టు 
అనవుడు గాధినందనుండు 
అనవుడు ధర్మవృత్తము 


పుట 


452 


236 
247 
305 
374 
267 
క 

96 
260 
100 

క్షత 

53 
శ్న/72 
259 
303 

65 
483 
257 
233 
218 
త్త్షేత 
297 
216 
227 
348 
244 
384 
గ్ష/డ్న 
384 
231 
328 
482 
శృ౮9 
శ3్రశ్వ 
శ్వర1 


శ్రీమదాంధ్ర 


పద్యము 


అనవుడు నక్క రాంబనిచి 
అనవుడు నజాకశతుండు 
అనవుడు నట్టేల 
అనవుడు నీశీలము 
అనవుడు నుల్ల మెంతయు 
అనవుడు నెగవెక్కి 
అనవుడు బ్రహ్మదత్తు 
అనవుడు భయసం[భ్రమ 
అనవుడు వా6 డిట్లనియె 
అనవుడు వాండు గువ్వ 
అనవుడు సాంసారిక 
అని కోపంబునం బల్క 
అని గర్వంపుమాట 

అని గురుండు పంప 
అని చెప్పి 

అని చెప్పి తాత యిట్లను 
అని చెప్పి దేవేంద్రుండు 
అని చెప్పిన యప్పుండరీ 
అని చెప్పి నిజేచ్చ 

అని చెప్పి పురోహితుని 
అని చెప్పి భీష్ముండు 
అని చెప్పి భీష్ముండు 
అని చెప్పి భీష్ముండు వెండియు 
అని చెప్పి భీష్ముం డేను 
అని చెప్పి మజియు నత 
అని చెప్పి మజియు నిట్ట 
అని చెప్పి మీర లీధర్మా 
అని చెప్పి యప్పార్థివుం 
అని చెప్పి యిది యుప 
అని చెప్పి యేను నీకు 
అని చెప్పి యేనును 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 


మహాభారతము - శాంతిపర్వము 


పుట 


365 
356 
త్త] 
388 
త్తం9 
457 
శ్వ21 
146 
433 
త్వత్న0 
265 
462 
462 
387 
310 
501 
267 
100 
155 
291 
312 
త్తం 
శ౮02 
246 
345 

68 
శ౮02 
3౩96 
351 
133 
109 
127 
254 
304 
327 


పద్యము 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వైశంపాయ 

అని చెప్పె నంత బకపతి 
అని చెప్పె ననిచెప్పి 

అని చెప్పె నప్పుడు 

అని తన మహాత్మ్య్యంబునం 
అని తన వచనంబులం 
అని తలంచి 

అని తూర వగచి యారయ 
అనిన 

అనిన ధర్మపుత్రుడు 
అనిన గౌంతేయా[గ్రజు 
అనిన బాంచాలితో 

అనిన సం([గ్రామకేళీ 

అనిన బిల్లి కిట్టులను 
అనిన. బ్రాప్త కాలుజ్ఞా 
అనిన నచ్యుతుండు 

అనిన నజాతశత్రుం 

అనిన నట్ట యగుట 

అనిన నతనికి శారిక 
అనిన నప్పాండవోత్తముండు 
అనిన నయ్యిరు దెజుంగుల 
అనిన నా ధర్మతనయుతో 
అనిన భయంబునొంది 
అనిన భీష్ము డిట్టులను 
అనిన రోమశునకు 

అనిన విని కరుణాయత్త 
అనిన విని కాంతేయా 
అనిన విని కాంతేయా 
అనిన విని చండాలుండు 
అనిన విని చండాలుం డిట్ల 
అనిన విని జనమేజయుం 
అనిన విని దేవపితృ 

అనిన విని దేవస్థానుం 


375 
శ/73 
102 
శ్నంం 
352 

33 
336 
323 
శృ౦2 
శీ06 
303 
466 
357 

త్తర్త 
331 
శం 
403 

87 
112 
శ౮9 
శ22 
346 
403 
287 
389 
436 
తే 
తత్వం 
309 
తం 
432 
శ34్వ 
224 
4ర9 

56 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


ధర్మతనయుం 
ధర్మతనయుం 
ధర్మతనయుండరి 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
నిర్విజ్ఞ 

పవన 

సొఠడనా 
పాఠడవొ 
పౌలస్త్యుండు 
ప్రీతి ధర్మ 
బూరు విట్టను 
యంకిలి 
యజాత 
యజాత 
యజాత 
యజాత 
యజ్జ్ఞనపతి 
యజ్జ్ఞనవిభుం 
యతండు 
యతండు 
యప్పలితుండు 
యమ్మునిపతి 
యవ్విప్రు 
యుధిస్టిరుండు 
యుధిస్టిరుండు 
యోడకోడకు 
వార లందజు 
వారలు 

వారి రావించి 
వాసుదేవునకు 
శారిక 

న్టోక్ష 


త్తం 
302 
త్తే 
2905 
383 
శ0౮7 
359 

59 
483 
313 
316 
294 
282 
41 
118 
265 
328 
శ్వ27 
466 
౩91 


శ21 
త0౮1 
త్త్షేత్వ 
113 
146 
370 
376 
త13 
485 
254 
2056 
230 
శత23 

గం 


గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము 
అనిన విని సంతోషించి 
అనిన విని సిగ్గువడి 
అనిన శంతనుపు[త్రుతో 
అని నిందించి 
అని నిశ్చాయకుండై రణం 
అని పలికి పెల్లి 
అని పలికిన నాగ్భధ్రంబు 
అని పలికిన నాప్పథ్వీపతి 
అని పలికి పాండవా 
అని పలికి పురందరుం 
అని పలికి పూర్వాచార 
అని పలికి బంధుమరణ 
అని పలికి బలు 
అని పలికి మజి పలుక 
అని పలికి మజియు 
అని పలికి మునీంద్రా! 
అని పలికి యగోమాయువు 
అని పలికి యగ్ని 
అని పలికి యద్దేవి 
అని పలికి యపుడ 
అని పలికి యష్పారా 
అని పలికి యవిశ్యాసము 
అని పలికి యిట్లనియె 
అని పలికి యెందేని 
అని పలికి విష్ణు విశ్యాత్మ 
అని పలికి వెండియు 
అని పలికి వెండియు నిట్ల 
అని పలికి సఖ్యంబుచేసి 
అని పలికె నని చెప్పి 
అని పలుకు జనకు 
అని పలుకుటయు నమ్మునీం 
అని పలుకు పార్టు 
అని పాసి యరణ్యము 
అని మరుత్తుండను 
అని మజియు ననేక 


పుట 


367 
415 
348 
శత20 
331 
త్న౮9 
456 
101 
213 
266 
395 

80 
463 

ర్‌ 
314 


365 
త్వీడ్వ] 
206 
డ్వీర్తేర్త్వ 

82 
శ్వ2డ్వ 

శం 
204 
161 

85 
త్తం 
301 
101 

51 
461 

త్త 
366 
241 
215 


పద్యము 
అని మజీియును 
అని మజీయును 
అని ముట్లనాడి 
లు 
అని ముని పల్కిన 
అనిమిషాసురయుద్ద 
అనిమిషులున్‌ విభీతు 
అని యంత నిలువక 
అని యంత నిలువక 
అని యంతరంగంబున 
అని యడిగిన నతం 
అని యడిగిన నప్తుడమి 
అని యడిగిన నమ్మహీ 
అని యడిగిన నయ్యార్య 
అని యడిగిన నాతం 
అని యడిగిన నాదేవ 
అని యత్తెణంగున 
అని యప్పురి దెస 'సెప్పిన 
అని యాస పజ్జం బోవమి 
అని యిట్రందబు( జెప్పంగ 
ట్‌ి 
అని యిట్లతుల సోత్రం 
. టే 
అని యిట్లప్తుక్షి ధ్వంస 
అని యిట్టప్పలితుండును 
౮ 
అని యిటు కృతఘ్నతయు 
క్‌ 
అని యిటు చెప్పి యపా(త్ర 
౮ 
అని యిటు ధర్మనంద 
లా 
అని యిట్లు నకులునకు 
అని యిట్లు బహు(ప్రకారం 
ఫ్‌ 
అని యిట్లు బృహస్పతి 
అని యిట్లు శరణాగత 
అని యిటు సలాపంబు 
క్‌ లా 
అని యిట్లు 'సెప్పిన వాక్య 
అని యుల్లంబునన 
అని యులసంబాడి సముల 
(హః స. 
అని యూంది పలికి 
అని యూజడిల్లంబలికిన 


111 


159 
శ్వ25 

39 
శ3్రశ్వ 

ండ్త 
320 

త్తం 
416 
త్వత్వ2 
త్వర్రిం 
282 
225 
త్వీత్వ/ 

82 
255 
325 
త్తం] 
3౩97 
తీరిడ్వ 
1101 
శం 
త్తం 
502 
131 
1/72 
తరి] 
శ్వ53 
276 
శీశ్వద్ర 
209 
321 
435 
4రడ్వ 

65 
107 


1|/ 

పద్యము 

అనియె నట్టియెడం 
అనియె నని చెప్పి భీష్ముం 
అనియె నా ప్రబ్బలి 
అనియె నాసేనబితుం 
అనియె నిట్టు దమ్ములం 
అనియె మజీయు 

అని యెజీంగించి 

అని యేర్చడ భాషించిన 
అనియొక గుదిమీల 

అని వసుహోముండు 
అని వాయుదేవుండిట్ల 
అని వినతుండగు నా 
అని విశదంబుగా వివరించె 
అని వీడ్కొల్సిన నీత 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అనుచు6 దదీయపాద 
అనుచు లేచి నిలచుటయు 
అనుటయుం గౌంతేయా 
అనుటయుం దెలిసి 
అనుటయు. గౌంతేయా 
అనుటయు. గౌంతేయా 
అనుటయు. బలుచని 
అనుటయు ధనదుండు 
అనుటయు ధర్మజుండు 
అనుటయు ధర్మజుండు 
అనుటయు ధర్మతనయుం 
అనుటయు నంత్యజుండు 
అనుటయు నచ్యుతుండు 
అనుటయు నచ్యుతుండు 


476 
౩91 
370 

75 

ర 

ర5్‌రి 

88 
త్రం 
405 
383 
287 
460 
465 
333 

శం 
130 
211 
295 
ర 
శ్న/72 
శ్వర] 
శ్వం౦ 
272 

86 
క. 
342 
461 
293 
306 
355 
311 
433 
కం. 
226 


పద్యము 

అనుటయు నట్టకాక 
అనుటయు నతనితో 
అనుటయు నత్తాపసో 
అనుటయు నమ్మహా 
అనుటయు నమ్మునివరుం 
అనుటయు నవ్వచనం 
అనుటయు నాపగా 
అనుటయు నాపగా 
అనుటయు నాపగేయుండు 
అనుటయు నిది కర్దము 
అనుటయు నెట్టివాండైన 
అనుటయు నెల్క 
అనుటయు బ్రహ్మదత్తుం 
అనుటయు మృగపతి 
అనుడు నిట్ట దలయ 
అనుమని రని పలికి 
అనుమానింపకు తోడ 
అను విచారంబు దివ్య 
అనుష్టించి (ద్రోణాచార్య 
అనతము పాతకమగు 
అనతోపచారకలనం 
అన్న పతితుండైన 
అన్నరనాథుండు నడచి 
అన్నరపాలుండు దానున్‌ 
అన్నలు. దమ్ములు. గలుగుట 
అన్యాయంబునం బొదలిన 
అప్పటికి. దోంచినట్టులు 
అప్పరుసున. బరింగిన 
అప్పుడినుండు మాసె 
అప్పుడు చిత్తంబుత్తమ 
అప్పుడు దొడంగి యంత 
అమర గరుడ గంధర్వ 
అమల భవదీయ 
అమృతమథనమున 
అమృతమయు బుగ్యజు 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పుట 
గ 
230 
395 
300 
72 
క్షం 
359 
385 
234 
శ0౮4 
254 
శ10 
423 
363 
416 
145 
స1/ 
372 
157 
4/76 
125 
గ21 
క్షత] 
265 
305 
3౩99 
406 
208 
4/75 
153 


288 
159 
186 
గ్ష/0 


పద్యము 

అమృతము విద్యయు 
అమ్మచెల్ల! యిట్టులన 
అమ్మహాత్ముని సాత్యకి 
అమ్మహీపతి పూజ్యరాజ్యం 
అమ్ముగ్ధ యతని కిట్టనియె 
అమ్మెయి. బలితుండు 
అయ్యితిహాసంబు సెప్పెద 
అయ్యుత్తమొత్తమునకు 
అరణి నన్ని వొడము 
అరదము వన్నిననా 
అరయం౦గ రాజధర్మము 
అరయుం దప్పు కృతం 
అరయుట. బ్రజ వరిం 
అరి నృపాలు పెంపు 
అరిపయి. బోయి వాని 
అరిపయి వీ/కనెత్తి 

అరి మిగులంగొనుట 
అరి యాజవపాలు 
అరియెడ మి(త్ర్త్రభావ 
అరివధము పాపమని 
అరివీరుల ఘోరంబగు 
అరుగుచుండు వాండొక 
అరుగుదెంచితి ననియు 
అరులకడ నిజ భూమి 
అరులను మిత్రులం 
అర్జును పలుకు సత్యంబు 
అర్థధర్మంబు లితరేత 
అర్ధములు బంధువులు. 
అర్థవంతుండై భోగంబు 
అర్ధసిద్దికంటె నరయ 
అర్జాదులగు ఫలంబులు 
అర్థి విశ్యావసుండాదిగా 
అలుక గూరిమి ఫల 
అల్పకాల భోగ్యమైన 
అల్లందనంబున యనువు 


శీర 
41 
156 

52 
107 
శ10 
436 
136 
180 
222 
232 
254 
317 
370 
327 
347 
315 

69 
శ్నేర్‌ 
క. 

46 
శీశ్వద్ర 
శ౦2 
278 
తేడ 

61 
482 

82 
349 
322 
395 

93 
376 

77 
102 


పద్యము 


అవధరింపుము 
అవనీశ పారి యాత్రా 
అవనీశ! యశ్వమేధము 
అవలేపంబున6 గర్తవ్య 
అవహిత మతియై 
అవు బేహారముం గృషి 
అవ్వాక్యంబు లాదరింప 
అవ్విధంబున నేను నల్టుండు 
అవ్వి'ప్రుండు ధనసంచ 
అవ్విఫ్రుని చొప్పువట్టి 
అశ్వమేధయాగంబున 
అసితోత్పలచ్చాయమై 

ఆ 
ఆకర్ణింపుము 
ఆగమోక్త కర్మమాచ 
ఆ గుహసొచ్చెం జొచ్చి 
ఆ గృధ్రంబును జంబుకం 
ఆతండు దుర్యోధనునకు 
ఆతురత నీవు నా కడ 
ఆదట' బూర్వశా'స్రి 
ఆదిత్యమరుద్వసు 
ఆదిత్యు నుదయాస్తమయ 
ఆదిమ పురుషుండు వగుట 
దివిజాపగాతనయు 
దుర్జ్దనుండు కర్దం 
దు(ర్ప్రాహ్మణుండు దన 
నాడీజంఘుడును 
నృపుల వంశముల 
పనికి. గీడు రోయుచు 
పరమేశ్వరుం డితని 
పొంతపల్లియకు 
భృగునందనుం డచ్చ 
ఆమద్రవ్యము మణి 
ఆయతికాండు వలయు 


66666666 (6 


త్త 
౩99 
123 
241 
235 
315 
శ్వ24 
106 
500 
శీ06 
203 
377 


264 
శం 
368 
455 


శ్వ50 

ర్‌ర్‌ 
185 
సగం 
160 
102 

22 
శ్వ౦శ్త 
500 
208 
317 
332 
త్వత్న౦ 
195 
డ్త్‌/ర్త 
306 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఆయతి కిమ్మెయిం 
ఆయనయు. గాంది 
ఆ యను దన పుత్రుండడవుట 
ఆ యుపాయముల్‌ మూంటి 
ఆరయ మిత్రద్రోహము 
ఆ రాక్షసు6 గనుంగొని 
ఆ రాజు నగ్నిదేవుండు 
ఆ రాజునట్ల చేసి మహా 
ఆ రాజనట్ట చేసి మహా 
ఆ రాత్రి యవ్విభుని 
ఆరామాదిక నిజ సం 
ఆరోగ్యము గల యుత్తము 
ఆర్సినొాంది యిటయట 
ఆలస్యమును నసహా 
ఆలును బిడ్డలు బంధులు 
ఆ లుబ్ద్బకు6 డత్తరువర 
ఆశ యింత దుర్నివార 
ఆ(శ్రమధర్మంబు లాకర్షిం 
ఆ సభలో బడినట్టి 
ఆ సమయంబున నక్కడం 
ఆసాసల వచ్చితి నను 
ఆస్తికతా (శ్రద్దాివినయం 

ల 
ఇంత నిర్బంధమేటికి 
ఇందొక (త్రాడు గజుచి 
ఇందద్రుం డజుండు విష్ణు 
ఇగురు బొంపంబుల 
ఇచ్చిన నగ్నిదేవుం డాహా 
ఇచ్చు కృప 
ఇట్టిద బ్రదుకు6 
ఇట్టివి కృత్రిమములు 
ఇట్టగుటం దెలుపునది 
ఇట్టగుటకు నుదాహరణం 
ఇట్టనంగ6 దగునె 
ఇట్టని విచారించె 


318 
శరి/ 


325 
501 
క 
గం 
309 
309 
307 
277 
289 
430 
367 
130 
శం 
393 
260 

4ీరి 
గ్ష// 
393 
128 


136 
405 
3558 
ర 
గం 
116 
418 
364 
299 
౩99 

80 
372 


పద్యము 


ఇట్టుత్రముండైన విప్రుం 
ఇట్టుదయించిన సుధా 
ఇట్లు నారదుండును 

లా 
ఇట్టు నితాంత కాంతి 
ఇట్టు నిశ్ళేషంబుగా 
ఇట్టు పతివ్రతయై 
ఇట్టు పెల్లయిన 'మోంతను 
ఇట్టు ప్రీతుండై యజాత 
ఇట్టు మహనీయ ప్రభుత్వ 
ఇట్టు మహాతేజోధనుం 
ఇట్టు విధాతృవశంబున 
శిష్టజనము 
ఇట్టు సకలబాంధవ 
ఇట్టు సేసి పరమకృషపా 
ఇత డెట్టిండైన నేమగు 
ఇది కల్మష సామాన్య 
ఇది తదీయ 
ఇది దప్పినిప్పు డియ్యెడ 
ఇది ధర్మవిరోధంబు 
ఇది మదీయ ధ్యానంబు 
ఇది యిట్టాలిని బంధులం 


ఇట్లు 


రా 


ఇది రాక్షస నాశనం 

ఇది సిద్దాంతంబన 
ఇనుము జూత నీర 
ఇబ్బంగిం బుట్టి. యానక్క 
ఇమ్మహాపాతకంబు లే 
ఇరువది వేవురు పరి 

ఇల నీకై కొన్న తెజంగు 
ఇవి దోండేళులభంగి 

ఇవి మీయన్న వోయిన 
ఇవ్వధంబు గాక (క్రొవ్వి 
ఇవ్విధంబునకు శు[క్ర 
ఇవ్విధంబున వి[క్రమించు 
ఇవ్వధంబున సదముం 


32 
220 
105 
140 
334 
104 
క. 
148 
255 

20 
334 
145 
158 
202 
శృ౦2 
శం 

10 
430 

ర్‌డ్తీ 
గ్షగ/డ్న 
త్వీత్ష2 
4/75 
374 
237 
360 

67 

97 

46 
శ్న/72 

క్షత 

70 
త్తే 

16 
333 


నేగ 
పద్యము 

ఈ 
-ఈంగకాలి యంత యేనియు 
-ఈ కథ పూర్వ్యాపర 
-ఈ గతియెజింగి చేసిన 
ఈగియును బబ్రియవచన 
తాల్మిలేదు బ్రాహ్మణ 
నాలుగాశమములకు 
పగ దీర్చెద 
భంగియైనం 
మూండు వర్షములకును 
యర్ధంబునం బైల 
యాఖ్యానము విని 
యాజింటను 
యితిహాస మక్థి 
'రెండవదానంబులు 
వాక్యంబులం 


వాక్యంబులు రెండు.6 


లట 


సర్వజనంబుల 
ఉ 


ఉచిత దండవృత్తి 
ఉచిత సల్టాపంబుల 
ఉత్తమ కులజుండు 
ఉత్తమ ధర్మము సత్యము 
ఉత్తరాయణంబు వేచి 
ఉదధి సుఖగోష్టి 
ఉన్నంత భక్ష్య 
ఉన్నంత వేంట దీఆి 
ఉపరమముం 
ఉరగాదులవలని 
ఉరి బాసియేమి 
ఉరిద్రవ్వ6 గొజికి 

ఊ 
ఊడ్చి బొండువు వ్రచ్చి 


298 
367 
302 
310 

13 
263 
420 
319 
260 
290 
383 
శ్న/72 
శీశ్వద్ర 

క్ష 
289 
237 
137 


త్వం 
క్ష 
502 
389 
1/76 
369 
362 
405 
182 
255 
త్త 
405 


శ్రర 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 

ఎందుండి యేమి 
ఎందునుం జరియించు 
ఎక్కటెక్కటి పోరి 
ఎక్కార్యములను గణ 
ఎక్కువ తక్కువ మాటలు 
ఎగసి యచ్చోట నిలిచి 
ఎచయనున్నవి యొక్కొ 
ఎచ్చోనైనను నిల్చు 
ఎరలక్రై వచ్చి యిట్లు 
ఎలుకయు బొక్క 
ఎవ్వండు పుట్టిన 
ఎజీ.గిమైన నెజుంగ 


స 


ఏడు దీవులయందు 
ఏనడిగిన తెజుంగు 
ఏ నరుండు మానసము 
ఏనుంగు హజ్ఞలో నెల 

జ చ 
ఏను. గేనుంగు. 
ఏనును నిట్టగుదు 
ఏను బుట్టివేయు 
ఏను బోయిన కొండొక 
ఏ పాపమేని లేనిది 
ఏపారి తొల్లి త్రేతా 

నా. 

ఏజులు. జెజువులు 


ఏవాని బంధుమిత్రులు 
షి 


ఒండొరులకు రక్షకులై 
ఒకటి గలదు వత్తురు 
ఒకటి దెసను దృష్ష 
ఒకండు పం(డైండు 
ఒకనా6 డజుండు 


ఒకరునికి నలిగి యాతని 


పుట 
489 
200 

17 
355 
305 
శ21 
శ37 
262 
408 
413 
229 
366 


01 
శీర్రిడ్వ 
395 
264 
342 
శ్వీత్నర 
457 
109 
4/76 
425 
425 

25 


248 
శ్వర 

ర్‌1 
180 
463 
2/74 


పద్యము 
ఒక్కటి యేను జెప్పెద 
ఒక్క మహాబకంబు 
ఒడంబడి యీనివాని 
ఒప్పుకున్నను నాత్మ 
ఒలసి మనోవాక్కాయ 
ఒల్లనికార్యం బాసల 

ఓ 
ఓయన్న డస్సినాండవు 
ఓర్వక పెక్కండ్రు 
ఓహో యిట్టివిగలవే 

క్‌ 
కడపితే రాత్రిసులభ 
కడిది. మగండు కుంభజుండు 
కడు నమ్మి యునికియును 
కడు నర్మిలి. 
కడు బెట్టిదుండు కాలుండు 
కని భక్తిం బ్రణమిల్టుడు 
కని యతండు సంభ్రమంబు 
కపటద్యూతమునం 
కపటము లేక వైభవము 
కమలంబులు.6 దొవలు 
కమలాసనుండు నిజ 
కయ్యమునకు వలదు 
కరుణగలవేని. బ్రాణంబు 
కర్చ్ణుసుత్సంగ 
కర్తయును భర్తయును 
కర్మఫలం బీశ్వరుని 
కర్మము మేలు నా విగత 
కల6గిన పెద్ద మడువు 
కలండు జహ్నండనంగా. 
కలదే యిమ్మెయి పౌరుషంబు 
కలలోన జరమధాతు 


374 
485 
3౩96 
క. 
3౩90 
426 


శ్నంం 
95 
23 


1/70 

70 
243 
శ్నంం 
శరర 
393 
శ98 

4ీరి 
244 

73 
4/75 
278 
శ3్రశ్వ 

గం 
214 
క. 

ర5్‌రి 
351 
195 
త్వీత్ష2 
గ21 


పద్యము 


కలహంబుల్‌ దమలోన 
కలికాల చలిత ధర్మము 
కలిగె లేకుండె నిట్టలఘు 
కలిమియు చుట్టల6 జేర్చుం 
కల్లు (ద్రావిన పాతకం 
కల్టు ద్రావుట గురుపల్నిం 
కాంచనాలంకార కాంతంబు 
కాంచి దండప్రణామం 
కాంచి యతనితోనే. 

కాని చెయిదములు సేయక 
కాని యటులుండి నెటి 
కాపవ్యుం డను పేరను 
కాపవ్యోపాఖ్యానము 
కామము ([గ్రోధమున్‌ 
కామ భోగముల్‌ 
కాయల. బండ్ల నీళులను 
కాలప్రభావం బిట్టిది 
కాలమున ఘటింపంగా 
కాలవశంబున. గీడు 
కాల విపర్యయమున 
కావున 

కావున 

కావున 

కావునం గర్మహీనత్వం 
కావునం గులహీనులు 
కావున6 గామ రోషములు 
కావున గృహస్ట్ర ధర్మం 
కావున చండాల 

కావున ధర్మసిద్ధి 

కావున నర్ధసంపదలు 
కావున నర్థసంపదలు 
కావున నర్ధంబు 

కావున నర్జోపార్దనంబును 
కావున నాకు దొరకొన్న 
కావున నిట్టు సేసితి 


325 
188 
కరడ 
25 
గండ 
66 
90 
శీశ్వర్‌ 
శం] 
32 
349 
400 
శ౮02 
5్‌రి 
50 
శీర 
283 
73 
423 
347 
త్న 
70 
297 
31 
373 
267 
35 
శం1 
384 
3౩98 
3౩98 
482 
25 
28 
228 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

కావున నిన్ను. బెద్ద 
కావున నెవ్వగ నొందం 
కావున నెవ్వగల్‌ విడుపు 
కావున భృత్యులయెడ 
కావున మేలు సేయదె 
కావున వర్ణాశ్రమముల 
కావున విను పాత్రము 
కావున సకలజన 

కావున సిద్ద్యసిద్దుల 
కాళింగు. డాత్మీయకన్వా 
కిరణముల భంగి 

కుక్క మృగములలోనెల్ల 
కుడిచిన పళ్ళెరంబును 
కుడువక పెట్టక శూద్రుండు 
కుదురు సమస్త ధర్మములకున్‌ 
కురుపితామహుండు 
కురువంశ ధురంధరుండగు 
కులమని పట్టి చిత్తమున 
కులము శీలంబు హిత 
కులమును విద్యయు 

కుల మొక్కండైనం దేవ 
కృష్ణుండు మా మీంద 
కేవల నిష్కర్మత 

కొండొక కాలంబునకు 
కొందు బ్రాహ్మణుల్‌ 
కొడుకు లేనిచోటం గూంతు 
కొని వచ్చి పుల్లప్రోవునం 
కోట యేమ కెవ్లు 
కోపంబు లేమి సత్యా 

కోరి తోంటటవాండు కుసుమ 
కారవులు దమ దురితమున 
కారవులు సేయు నవమతి 
'కతువు లొనరించు 
'కమమున6 గామము 
'కమముననైన శాత్రవుల 
'క్రూరంబు గృధ్రమిట్టి 


పుట 
415 

81 

86 
240 
271 
299 
133 

76 

ర్‌ం 

15 
376 
శ32 
శం3 
శ్వ 
470 
134 
218 
373 
312 
శం2 
354 


31 
362 
32 
స1/ 
త్వత్వ౦ 
279 
2558 
285 
డ్తీడ్తీ 


శ/73 
248 

70 
456 


పద్యము 

'కూరుండగు కొడుకుం 
'క్రూరుండు లోభియున్‌ 
క్షత్రమునకు6 బుట్టంగా6 
క్షతాత్ము. గొలుతు దశరథ 
క్షత్రియ ధర్మ నిష్టా 
క్షత్రియులకు6 బ్రజా 
క్షమ మేలగు నైన నతి 
క్షరము నక్షరమును నీవ 
క్షరము లైన భూతసంఘం 
క్షితి నెందుం జరియించి 


ఖి 
ఖగములకు జీవనం 
గ 


గంగ యెవ్వనిః దన గర్భంబు 
గతమునకును వగవ 
గరదుని గృహదాహకు 
గర్భంబుల నున్నయర్భ 
గాంగేయుడిట్లను. గౌంతేయ 
గాతిదీవ్‌ నొవ్వం బల్కితిటు 
గురుతల్పగుండు రణమున 
గురుతల్పగు (భూణహనున్‌ 
గురులను బంధుమిత్రుల 
గురువునకు మాజుపల్కుట. 
గురు శుశూషయు 
గురుసంరక్షణమునకును 
గుహయందు నిహిత 
గోవిందుం డనిశంబు 
గోవులను ఘోటకంబుల. 
(గ్రద్ద మాటలకేల కడు 

(గ్రద్ద యిట్లనియె 

(గ్రస్తుండను పేర 


107 
486 
290 
187 

ర్‌ం 
112 
345 
72 
188 
గం 


త్వీత్త] 


1/73 
350 

త్తే 
203 
శ్వీరిడ్తీ 


125 
238 
230 
125 
261 
గ21 
465 


36 
శ్వర 
456 

13 


1 
పద్యము 
ఫు 
ఘనభుజ విక్రమోన్నతుండు 
చ 


చని యద్దేవునిం గని 
చని సంప్రార్ధించి యతని 
చనుదెంచి యా వ్యాఘ్టవరుని 
చనునే సాహసమిట్టు 
చరణనాభిశీర్షంబులు 
చరులంబనిచి యరుల 
చలిపందిరి చందంబున 
చలిపందిరులును సత్రం 
చారచక్షుండై కనునెల్ల 
చాలుదురు వారు నృపతికి 
చింతించు నతనితో 
చెట్టును జాయియు మిట్టయు. 
చెప్పినట్టు యేను జేసెద 
చెజువు నడు మవిసినను 
చెలిమి చేసి కొందణు 
చేసిన దానికి మాజుగ. 
చేసె నఘము దత్సలముం 
చొరకున్న నజ్ఞనంబు 
చోరులచే6 జెడకుండ 
చ్యవనుండు మార్కండేయుం 
జ 
జడనిధి చందంబున 
జతనంబున నర్థము 
జనకుండు ప్రతర్హనునకుం 
జనకుండుంబోలె నర్మిలి 
జనకుని వచనంబులు 
జనన జరామరణ [గ్రాహ 
జనన మాదిగ బాక 
జననము దెల్పియే. బిలువ 
జననాథ! నీవు సెప్పిన 


249 
380 
364 
332 
183 
340 

53 
158 
2/74 
306 
౩94 
341 

64 
345 
శీర్రి/ 
శ22 
శ్వ21 
270 
315 
135 


40౮03 
35 
336 
279 
50 
85 
ండ్త 
క్షం 
52 


పద్యము 
జననాథునకు నవిశ్వాస 
జననీజనక సహోదర 
జననీజనకులును 
జననుత నీవునుం దగ 
జనమేజయనృప యంతకు 
జన సంపూజ్య పదార 
జను లొక్క తటథీ. దొలి 
వ్‌ 
జమదగ్ని సర్వవిద్యా 
జీవిత సంశయవేళను 
జ్ఞాతి నాశనమున. గాదె 
జాతివధ మటు సేసియు 
ఇ ర 
జ్ఞాతుల నందయు. జంపితి 
జ్ఞాతుల నమ్మి తోడుకొని 
ఇ 
జ్ఞానపరుడు. బౌర జాన 
త 
తక్కిన మూండాశమములు 
తక్కిన రెండును నంద 
తగునే యిటు? 
లా 
తత్త్యృబోధంబు గలుగు 
తత్సంతతి జాతులెలను 
ధా 
తత్సమీపమునకు 
తదయుశాంతు(6 తక్కువ 
వు! రా 
తథ్యములైనను దలంప 
తన కడకు వచ్చి మొగమోడని 
తనకీడు వైదికపు 
తనకుం దోడ్పడి యని 
తనకు మేలొనరించు 
తన కొలంది నుపాయంబులు 
తనతో. గొందలజు గుక్కల 
తన ధన మిదియని 
తన భటులు గల౦.గి 
తన భూమి. బరులభూమిని 
తనయు6 దొకండ వాండు 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పుట 
శ్వ2శ్వ 
423 
350 

68 
223 

78 
269 
108 
120 

26 
కరడ 

21 
425 
309 


34 
శ0౮4 
శ10 

ర్‌డ్తీ 
255 
224 
352 

38 
312 
242 
327 
304 
3౩98 
శం 
273 
324 
3౩97 
1/70 


పద్యము 

తనయులనైను నమ్మిన 
తనయొడ లెరవనినను 
తనవారు పెద్ద సేయని 
తనుం దాన తొలుత గెలువన్‌ 
తను హీనుం డని యెటుంగక 
తపంబుల దానంబుల 
తపమునకు విద్యకును 
తపము నిదానము ధర్మ 
తమతమ కలవడు 

తమలో సరి ధర్మము 
తమలోనం బొందుగల 
తమ్ములును విప్రవరులును 
తరణి వొడిచి తమము 
తరణి శశాంకులతేజ 

తరణి శళినేత్ర! జగదుప 
తల్లిదండ్రి. బాయందగ 

తా నటె మాంసము. దినదటి 
తానున్‌ భార్యయు నేంగుం 
తాపసవర! తీవ్రంబగు 

తారు గొందజకు బాధకు 
తాలిమింబేర్చువారలును 


తినుండు తినకు. డొండేమైనను 


తురగియు నుషష్టియు ఖరియు 
తూ6గాడుచుం జనువాండు 
తెగందీర్పక తననార్పక 
తెగిపోయిన వారేడ్చిన 
తెరవాయున (మ్రుచ్చిమి 
తెలినీట రొంపివోవం 
తేంవలేక మెలంగితిమి 
తొడలపై నర్మిలి నిడికొని 
తొల్లి తాన దాంచెందల్లి 

తొల్లి మాంధాతృండను మహీ 
తొల్లి సృంజయుండను మహీ 
తోంచిన నతండు 

త్రిభువన వ్యాప్త విక్రముం 
త్రైవిద్యులగు మహాత్ములు 


313 

86 
271 
276 
278 
122 
గషం0 
469 
467 
483 
290 
137 
233 
273 
503 
4/76 
363 
262 
శ్వ50 

త్త 
485 
త్తం 
129 
శ్న29 
శ్వ27 
శ్వీరిడ్తీ 
3౩99 
406 
159 

77 


88 
264 
శ్తీశ్షేర్‌ 
1/70 

53 


పద్యము 
ద 


దండంబున సకలజన 
దండంబు సాక్షాద్దేవుం 
దండార్మలైనవారల 
దండించుట దానును 
దక్షుండై తిటు బ్రహ్మశ్తిన 
దక్షుండై భూపతిదండ 
దధిసారము చందంబున 
దనుజనాథు6 డిట్టులను 
దనుజవిభుండు ప్రహ్హాదం 
దనుజుం దాకి కృపాణ 
దమముం గడచిన సద్ధ్దర్మ 
దమముని(శ్రేయసము 
దమమును సత్యముం 
దమియింప6 దగినవార 
దయ (బ్రజ రక్షించుటకు 
దయమాలి పోవనేటికి. 
దరికొను నాంకలిం దను 
దాంతియు విజితాత్మత్వము 
దానంజేసి యన్నాడీజంఘుండు 
దానవిధి యరయ 
దానాధ్యయన యజనము 
దానికి రోసి బృహస్పతి 

దాని శుక్రుండు సహ(స్రాధ్యాయ 
దారుకుండు వన్నితెచ్చిన 
దిగ్విజయంబునం దేజస్వి 
దినముననెల్ల నుష్ణకర 
దివంబుననుండి దండ 
దివికిం జనినను నెవ్వని 
దుఃఖంబు. బొమ్మని (త్రోవ 
దుఃఖంబు సుఖమును దోడివ 
దురమునం గైదువుంగొని 
దురితముల. జెటుప 
దురితము సేసి తాపము 


శీర 
౩79 

త్న 
311 
293 

డ్తీడ్తే 
483 
387 
386 
334 
467 
467 
212 
317 
285 
456 
శం] 
236 
శ్షంం 
132 
298 
386 
250 
223 
గడ2 
220 
257 

76 

72 

82 
120 
160 
శ్వర2 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
దుర్గంబు లనేక 
దుర్ణయ విక్రమోజ్ఞ్వలుండు 
దుర్ణయులగు విరోధుల 
దుర్మతు లామిష గతమగు 
దూరమున నైదు మడువులు 
దేవతల్‌ వేదవిధి 
దేవ! భవత్రృసాదమున౦ 
దేవభూదేవ పూజావిశేష 
దేవర దివ్యచిత్తంబున 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేశ విశేషంబు లాకర్షింపు 
దైత్యుల నిట్టు గీటడంచి 
ద్విరదంబుల నరదంబుల. 
ధ 
ధన దారాదికముల 
ధనధాన్యంబులు కూర్చు 
ధనధాన్య పశుసమ([గ్రం 
ధన మపహరించుటయు 
ధనమునకై ధర్మము 
ధనములకు ధాన్యములకు 
ధనము లుత్కృుష్టంబు 
ధనము సవరించిన. 
ధరణియును బుక్షములు. 
ధరణి యెందాంక నుండు 
ధరణీశా! నృపధర్మ 
ధరణీసుర విత్తము 
ధరణీసురుస్వర్లము 
ధర్మంబు 'పెరుంగు వైదిక 
ధర్మజునకు నీ చెప్పెడు 
ధర్మపథంబున ధరణి 
ధర్మప్రవృత్తి యయ్యును 
ధర్మ మధర్మముభంగి 


238 
108 
శీర 
50 
103 
34 
226 
138 
227 


167 
339 
343 
త్తం 
140 


244 
260 
వ. 
243 
322 
316 

56 
318 
209 
228 
266 
120 
125 
282 
228 

24 
323 
364 


పద్యము 

ధర్మమార్ల 

ధర్మమునకు సిరికి6 

ధర్మరతులు నర్డ 

ధర్మవిదులు రాజు 

ధర్మాధర్మంబులు సుఖ 

ధాత నిన్ను నేమి ధర్మంబు 

ధుర్యత ననాగతములగు 

ధృతరా(ష్ట్రుండు దనూజు 
న 


నకులము నులూకమును 
నకుల సహదేవ నయ 
నక్కకేటి వ్రతము? 
నగుచు. బర్వతుండు 
నను గని యొండు సత్త్వము 
నను నీవు పదస్సుని 
నన్నుం గృతకృత్యునిం 
నన్ను మనమున. 

నమ్మ దగనివారి 
నమ్మమి మృత్యువు పెద్దయు 
నరపతి ధర్మోపేక్షా 
నరరూపంబున6 బరంగెడు 
నరవర! వాసవుం 

నరవర సరసాన్నంబులు. 
నజకందగని (మ్రాను 
నజకుట యర్థము. 
నవమగు రథమున 
నాకును నీకు నేటికి 
నాతోడి బాంధవంబు 
నాయం దచట నచట 
నాయట్లు వడిన యంగన 
నారదుండు మదనబాణా 
నారసింహవపు రుదార 
నారాయణ పరములు 


66 
320 
243 
233 
378 

81 
శ0౮7 

22 


శ10 


363 
105 
372 
366 
162 
డ్వీడ్తేర్తే 
శే 
303 
283 

శ౦ 
శ్వ53 

83 
126 
312 
139 
2094 
360 
206 

శం 
102 
186 
1౦0 


వ్‌ 
పద్యము 

నాలుగు వర్షంబులకును 
నావుడు మదాత్మబ్రాహ్మణ 
నా శరీరం బాహారంబు 
నా సుఖుండు విరూపాక్ష 
నిచ్చలు వచ్చు రేపకడ 
నిజదారైకపరత్వముం 
నిజధర్మవర్తియగు 
నిదురపోవుచోట నీరు 
నిను బోంట్లను నమ్మక 
నిను సౌముండవని 
నిన్నాత్తి చెప్పుటకు 
నియతిమెయి నెవ్వండింద్రియ 
నిరూపించి యిట్లనియె 
నిశ్చయించి సముచిత 
నీకుం బాపంబునకుం 
నీకు మున్యోలె నవ్వాకుల 
స్స్‌వ చుట్టంబు. బక్కంబు 
నీవడవి కరుగ 

నీవడిగిన పూర్వవృత్తాంతం 
నీవలచిన యట్టుసేయు 
నీవలన నేను టబదికితి 

స వార్య బోధితుండవు 

నీ వాశయణీయుండవు 
నీవు తపోవిశషమహ 

నీవు దక్కంగ మందాకినీ 
నీవున్‌ ధర్మవిరోధులైన 
నీవు 'బ్రాహ్మణుండవని 
నీవు సమస్త ధర్మ 

నీ వెవ్వండ వన నప్పురుషుం 
నృపతి పరోహితు 
నృపధర్మము లన్నియు 
నృపులు గారెవారు? 
నృపునందు విధి 

నెమకు పరివారమమ్మా 
నెయ్యము సెడినను 


214 
433 
త్వీత్త] 
త్తం] 
త్రం 
261 
263 
340 
415 
360 
298 
275 
క్ష/1 

65 
116 
210 

37 

30 
208 
435 
తే 

62 
361 
213 
226 
1186 

క్షత 

త్త 
389 
292 
234 
203 

త్తే 
363 
శ22 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 
నేమపుందెర 
నేరక చేర నొక్కనిన 
నేర్పరి పెక్కువిధంబుల 
న్యాయశాస్త్ర 

స 
పంచవిధ వృత్తులగు 
పంచాత్మకంబైన పవనం 
పగయు' గల్లెనేని 
పగవాండు బలములఈ. 
పట్టిన బ్రబలుండగు 
పడసి యింద్రుండుశీల 
పతి మదికి నింతయెక్కిన 
పతులు మృతులైనం 
పదంపడి 
పదపడి విప్రులు 
పనివడి త్రవ్వి కూపము 
పను లేము సేయంగా 
పరదారగమనదోష 
పరనారీ గమనాది 
పరపురుష సంగమంబు 
పరపు లోంతునుగల 
పరమ నియతిమై 
పరమమగు యశము 
పరమాయుః; పరమార్థ 
పరమేశ పుణ్యసు బ్రహ్మణ్య 
పరశురాము(6 డనంగ 
పరహితము సిగ్గుపాటుం 
పరహితము సేయయూని 
పరిఘనాము. డైన 
పరిమెయి. బాజి వానిం 
పరిశుద్దిలేని కుత్సిత 
పరిమాసంబున౦ దేలి 
పరుం డసంగుండు ధర్మ 
పరుల వధింపక యెవ్వండు 


పుట 
27 
శ౮ 


116 
69 


4ర్ర9 
గ్ష/ 
శ22 
326 
299 
388 
435 

72 
త్వీత్త] 
205 

29 

త్తం 
126 
320 
126 
313 
299 
227 
337 
189 
187 
౩91 
433 
శం 
త్వంద్ర 
289 
240 
377 

35 


పద్యము 


పరసందనము మెయి 
పజచి దిక్కుదప్పి 
పలకలవార లగ్రమున. 
పలుమాయజును రామికి 
పవనునకును నీకును 
పసగన్‌ వే చనిదోర్చలంబు 
పసరపు టెంప (ప్రోవు 
పాండవా[గ్రజుండు పాపంబు 
పాడియు నాడియు (బదుకు 
పాణి[గ్రహణానంతరంబ 
పానము జూదము వేటయు 
పాపంబు దొడరుటయు 
పాపంబు బుద్దిపూర్వ 
పాపంబులుంబోలెనుండి 
పాపాత్ముండొక బోయ 
పాటెడు నీరెడ త్రెవ్వంగం 
పుడమి యేలుట డిగ్గ 
పుణ్యకర్మముల్‌ సేయుచు 
పుణ్యతమము భోగా 
పునుక6 గుక్కతిత్తి. 
పరపురం బొక్కుచు 

పురిక యనంగ6 నెగడు 
పురుషవ్యాఘ్ర మనంబు 
రుషుం డీశ్వరుండు 
లగము.6 బాయస 

పులి గూనల దినుచందము 
పులినమలెడు మాంసము 


ట్ల 


285 
శర్రి9 
341 
శ౦98 
461 
330 
శ్న29 
4605 
131 
103 
426 
త్వీత్త/ 
త్వీడ్త/ 
120 
436 
శ0౮4 

52 
127 
336 
132 
శ౦98 
359 

87 
౩79 
130 
317 
362 
గండ 

92 
348 
శీశ్వర్‌ 

శ౮ 

త్వం 
485 

80 


పద్యము 


పొనరిచి యాడడు 
పొలవలచె 
పో రుడుగను 
(ప్రకృతి పురుషయోగీ! 
ప్రకృతి లేడింటి నెజి 
'ప్రజ్ఞాకార్యంబు 
'ప్రతినకు నీడుగా 
ప్రభువుల నుపచారంబుల 
'ప్రయతు లగు 
ప్రసన్నుండ 
ప్రాణములు వోవకుండంగ6 
ప్రాణహాని దప్పించుచో. 
'ప్రాయోపవేశమున 
'ప్రియంబంది భీష్ముం డతని 
ప్రియమున ధర్మనందనుండు 
ప్రేమ సంట్రీతివినయ 
ఫలములయెడ 'బ్రహ్మార్వణ 
బ 
బంటు లుత్సహించి పగణ 
బలంగముగల భూపాలుండు 
బలవంతుండైడన శత్రుని 
బలవంతులైన చుట్టం 
బలవ(ద్రిపులు ప్రయోజన 
బలవి[క్రమ సందపన్నుండ 
బలుపగఅ వలని యాపద 
బలుపుటురి. జిక్కి పేరాకలితో 
బహుబంధు మరణ శోక 
బహురత్నమయ ఘన 
బహుళమగు గర్వమునఈ 
బాల మరణ శోకంబున౦ 
బావలు మజందులు ననుచు 
బాససేయవే యట్టుంగాక 
బాహాగర్భము సూపంగోరి 


243 
త్రం 

70 
165 
236 
తత్వం 
శరశ్వ 
318 
161 
1/72 
430 
గ21 

80 
467 
303 
156 

31 


342 
305 
త్తే 
త్త్షేత 
శ్నేర్‌ 
శ0౮1 
415 
416 


162 
426 
శ్వం౦ 
159 
366 
330 


గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము 


బాహుదానవియం 
బిగువెడలక నిలిచి 
బుద్దిమంతునివలన 
బ్రదికియున్ననే దపంబు 
బ్రహ్మక్షత్రము లొంది 
బ్రహ్మతేజోనిహతి నిట్లు 
బ్రహ్మదత్తుండనం బరంగిన 
'బ్రహ్మవిద్వేషంబు. బరికించి 
బ్రహ్మశక్తిం బేర్చి రాజు 
బ్రహ్మణ క్షతసంత్రాణ 
'బ్రహ్మణానుజ్ఞతోం గూడ 
బ్రాహ్మణునకు దమము 
భ 
భక్తాంభోరుహ బాలసూర్య 
భక్తియు నార్జమును 
భల్లంబుల్‌ పరంగించి 
భవదీయ కృపనాశ్రయింప 
భవదీయసభ యొప్తు 
భవదుఃఖ భరనిరాస 
భావమున నమ్మెయికి 
భీతి యొకటి గోరుట 
భీష్ముం డాభిమా[గ్రజం 
భీష్ముపాలికిం బోదము 
భువన భయంకరంబు 
భూతంబుల సంసరణ 
భూతముల (మ్రింగి లోక 
భూతములు జరామరణోపేతం 
భూత వృద్దులు ధనలాభములు 
భూపాలక! విను పంచ 
భూరమణుండు కాలము 
భూవిబుధుల కెయ్యది 
భూవి స్తారము నా[క్రమించి 
భోగములఈ బాషి నిందా 
'భ్రాతమహాత్ముండు గర్జుం 


67 
370 
364 
432 
289 
క 
తం 


292 
255 
157 
2558 


164 
215 

16 
శ్వ50 
385 
165 
109 
శ50 
231 
103 


211 
183 
శీర్రి4 


శ్వీ/75 
282 
శ్వర1 
71 
30 
78 


పద్యము 

మ 
మంగళ ్రకారంబున 
మంగళము విష్ణుదేవుండు 
మంచి మగండవైన నిను 
మంజు పాఠకరవమును 
మడువింక6ంగ6 బాటిుడు 
మణిహేమ పర్యంకమహి 
మత్తు. బ్రమత్తుని విషయా 
మత్రృసాదంబున నీదృశ 
మదమును రాగమున్‌ 
మనకేటి రాజ్యమొండొక 
మనం జను నుప్పు నువ్వులును 
మనమున ధర్మమునర్ధం 
మన్ననకున్‌ మదింప 
మనుగడ దప్పు 
మనుజులు సేయ నెవ్వరు 
మనుజేంద్ర! సంకల్పమునఈ 
మరల గాంగేయుకడకు 
మణవకయుండు నీ బిరుదు 
మణవవచ్చునె నా కభిమన్యు 
మజీయు జననమరణం 
మజియును 
మజియు బృహస్పతి 
మజీయు రాజునకు 
మజీయు విదుర యుయుత్సు 
మయణునాండు కల్యంబునం 
మహనీయ బహుళపూజా 
మాంధాతృండు నాభాగుండు 
మాతృ పితృ దారపుత్ర 
మాన లోభములం గామ 
మానుషీక్షీరంబు నీనిన 
మార్దవమున మృదువు 
మాణుకొన్నవారి నీజు 


ల! 


221 
189 
330 
221 
40౮03 
169 
278 
219 

త్న 

21 
301 
485 
304 
463 
113 
త్తే 
137 
462 

76 

73 
క్షత] 
245 
280 
163 
138 
శం 
386 


253 
129 
శ్వ27 
కా 


21 
పద్యము 
మాలని రాక చూచి భయ 
మాసర్త్యయ నాబ్బమయో 
మితభోజియై వివిక్త 
మిత్రుం డఉక్కుడు కాశ్యప 
మి(త్రుం డైహికములు నా 
మి(త్రుం చేంతలన్‌ సుఖము 
మిణ్టు పల్లంంబునై మెలంగ 
మీనయి తా నతలగతం 
ముంగికి గూబకు నగపడి 
ముట్టంబడి దీర్హ్ససూత్రుం 
మునిదత్తమగు మంత్రమున 
మునిదివిజాదిక లోకము 
మునిపతి వాశ్వామిత్రుడు 
మున్నింద్రప్రస్థంబున 
మూఢతమబుద్దు లగు 
మూలబలమున సంతుష్టంబై 
మృగములు. బక్షులు 
మృతీంబొంది రాక్షసుండై 
మృదు మధుర వాక్యముల 
మేది నీపతి యతిమృదు 
మేలనుభవించు. జుట్టము 
మేలు దనకు గోరు 
మేలు వేజ తలంపనేల 
మేలుసేసి తగినమిత్రుని 
మొనదీర్చు వెరవు 
'మ్రుచ్చమయును అంకు 
'ముచ్చుల మూఢత్వమునం 
('మొక్కివేండెద 

య 
యజనము దానకర్మము 
యదువంశంబున వాసు 
యమనియమాద్యష్టాంగ 
యాగములును భోగములు 
యానాసనాన్నపాన 


పుట 
త్తే 
184 
127 
శం0 
501 
81 
99 
185 
405 
406 


184 
శ్వ29 
385 

75 
323 
344 

13 
310 
239 
శ/73 
235 
215 
శ13 
313 
300 
108 
146 


259 
188 

33 
2/74 
శ్వీ5 


పద్యము 
యుచితవర్తన 


యౌావనంబున దప 
యజపరిళి 


ఇ 


జ 


౦౧ 


క్ష్‌ ప్రజగోడు 


డె 
రక్ష పిశాచగుహ్యక 
రథగమనరవంబు 
రయంబున రాజసన్నిధి 
రసగంధాద్యనుభవములు 
రాచకూంతుమీ6ద రాగంబు 
రాచకొడుకు గాం 
రాజటె రాగహీనుండటె 
రాజధర్మునిం దలంచి 
రాజధర్మోపాత్తంబై 
రాజనామమునకు భాజనం 
రాజునకు6 బ్రజ శరీరము 
రాజు నుత్తమగుణ 
రాజు మూడు భాగముల 
రాజ్యలాభ లోభ 
రాముం డుద్దతరోషపావక 
రోషము శోకము రాగ 
ఆ 
చేని యమమరణమున. 
ల 
లక్షభార్యల నుపలాలించి 
లాభంబు ధర్మముఖ్యము 
లావులు వెరవులు. దాల్ములు6 
లీలమూరింబో నచ్చర 
లోకపాలాత్ములరు మీరు 
లోకమున గలుగు భూసుర 
లోకములు లోకథర్మంబు 


లోపలరాఆజఆుచు. 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పుట 
101 


92 
లో 


36 
288 
223 

64 
287 
103 
420 
211 
త్రం 

61 
247 
276 
268 
283 

78 
202 
466 


డ్వీడ్తేర్తే 


96 
322 
143 
శ్తీశ్షేర్‌ 
266 
158 
273 
305 


పద్యము 

న 
వందిజనులు( బాఠకులుం 
వగచి వెలవెలంబాటి 
వచ్చినం దన మెడ సాంగిన 
వచ్చిన6 దత్పదాంబురుహ 
వచ్చి ముట్టి కయ్యమిచ్చిన 
వచ్చి యరుణకమలం 
వడముడియును నీవు 
వదన బాహూరుపదము 
వనకరి యొక్కటి 
వనమున నెక్కటి నీవే 
వనలతల కుసుమగంధము 
వరద చరణలీలా! 
వర్ణముల నాశ్రమంబుల 
వర్షములు నాశ్రమంబులు 
వర్ణాశ్రమాచారవంతులు 
వలదు శంకింప నిం[ద్రుని 
గలుగు 
వలను. గులంబులేని 
వలయునేని యధిప! 
వలలోననున్న పులుంగుల 
వసువులందును బెద్దవు 
వాండియగు నలుక 
వాండును మలమూత్ర 
వాగ్విభుండవైన నీ 
వానయు సీతును వర్ణించి 


వల నధికంబుగా. 


వానింజూచి యాబుషులు 
వానినున్మూలింప మీకు 
వామన రూపంబున 
వారల పెద్దలు నాకై 
వారలు మెచ్చునట్టి 

లు 
వారాహ రూపమున 
వారి యాశమముల 


క్షత] 
త్వీత్వ] 
368 
త్తం 
201 

67 

ర5్‌ర్‌ 
184 
శర్రి9 
3౩92 
485 
503 

76 
263 
357 
107 

83 
374 
1186 
ర 
212 

29 
108 
217 
340 
252 
369 
187 
207 
388 
186 

63 


పద్యము 


వారు గదాగణములు 
వారునుం దత్సమయ 
వాని గాని యట్టివనిత 
వావిరిమాటల దేలక 
వాహనాసన శయ్యా 
వికచముఖు6డగుచు 
విడువు ముమ్మలికంబు 
విద్వత్సమూహంబు 
వినన. బరించిన 

విని ప్రహ్హాదుండు గృప 

విని వారు దెలిసి మరలం 
విని విననివాండపోలెం 
విని సృంజయుండును 
విను కర్షకులును 

విను కాలిన కొజవి 

విను కుటుంబ భృత్య 
విను కొంద అల్పబుద్దులు 
విను కొందటజన. గడు 
విను గర్భిణి ప్రజ 

విను చల్లని మాటలలో 
విను చిల్లియిడిన 

విను జనమేజయ 

వినుండీ సుఖమును 
వినుడు! ధర్మార్ధ 

విను తల్లియును దండ్రి 
విను తీర్థయాత్ర సని 
విను తొల్లి కృతయుగం 
విను దౌదవ్వులం గార్వము 
విను ధర్మంబున ధనమగు 
విను ధర్మమునకు 

విను! నీకామిష మేను 
విను నృప! రాజ్యామిషముం 
విను నృప! సమ్రాట్టు 
విను! పర్దన్యుండు భూతము 
విను పశుహింసాకృత 


253 
253 
126 
367 
271 
శ్వ25 
1షేర్‌ 
150 
460 
388 

33 
426 
క్ష 
316 
252 
శ/73 
తత్వం 
345 
240 
శ్వ2శ్వ 
327 
గ్షం1 
75 
252 
355 
393 
247 
406 
482 
320 
416 
245 
275 
295 
46 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


విను బండారము పెరు౦గని 
విను 'బ్రహ్మవహ్ని నాకుం 
విను మగ్గోవిందుండు 
విను మట్టి మంత్రి 

విను మది యట్టిద 

విను మరి జంపనుం 
విను మర్జార్దకులును 
విను మశనని[గ్రహము 
వినుమళి యలరున. 
విను మారాజు సమస్త 
విను మాస్తికతా (శద్దా 
విను! మి(త్తుండును 
విను మివ్యాక్యము లెవ్వండు 
విను మీగోమాయువు 
వినుము 

వినుము 

వినుము బుగ్వేదాది 
వినుము కర్మము దెల్పుచు 
వినుము గుణవంతు 
వినుము చెప్పెద శీలంబు 
వినుము! తన్ను గెలుచు 
వినుము తమోమయం 
వినుము తజివేచి 

వినుము దివస్పతి 

విను ముద్యోగము రెంటి 
వినుము నరేంద్ర విప్రం 
వినుము నరేంద్ర సర్వ 
వినుము! నేల దోంికొని 
వినుము! ప్రజ్ఞాధిరూఢుండై 
వినుము పాపముల కెల్లను 
వినుము మయూరంబు 
వినుము మహాభూతము 
వినుము వివిధ సుఖము 
వినుము విశేషించి జనన 
విను మొక (బ్రాహ్మణుండు 


3౩98 
శ32 
3558 
304 
త్తం 
346 
353 
4ర9 
483 
292 
127 
శం0 
3558 
365 

66 
269 
381 
122 
395 
3౩90 
277 

35 
శ్వీ25 

ర5్‌రి 
235 

18 
145 
శ22 

ర్‌1 
4605 
375 
222 
297 
291 
486 


పద్యము 


విను మొక్క యితిహాస 
విను లోభమునజ్ఞానం 
విను విప్రులు పేదలగుట 
విను శంఖుండును 
విను సకల భూతముల 
విను సురతో6 గూడంగ 


విప్రుని దండించు నెడలునుం 


విప్రుల కధ్యయన 'ప్రదానా 
విభుండు లేకున్న జనములు 
విభుని సకలధర్మ 

విమల జ్ఞానులు శమమును 
వివిధోత్సాతంబులకున్‌ 
విశేషించి పురోహితుం 
విశ్శసృజూలను మునులచే 
విషాద వివర్దుండగుచు 
విషానల సదృశంబులగు 
విష్ణుంజూడ నీవు వేడుక 
విష్ణమయ మన్ని 
విహతాశుండై లజ్ఞా 

వీని నన్నింటి రిత్తవో విడిచి 


వీరె వసువులు విమానంబులతో 


వీరోదారో[గ్రలీలన్‌ విదముండు 
వీర్యవంతములగు వ్‌విథ 
వెడ గోండలనెత్తురొలుక 
వెడలిన నీవెవ్వతవని 

వెడలి సమరంబు 

వెడవెడ నప్పులుకుల 
వెనుంబడు చిత్తవృత్తియును 
వెరవును లావును గలిగిన 
వెరవున నూంతల 

వెలడు నెడ. దెలివితో 
వెలివెలి వస్తువుల్‌ విడిచె 
వేదంబులు నిట్టుసెప్పు 
వేమజు శత్రునిం 
వేయేల? సంభవించునె 


[11 


3౩71 
466 
వ. 

63 
219 
129 
238 
230 
273 
283 

56 
288 
28586 
181 
౩94 
217 
265 
1౦0 
3౩96 

36 
216 
333 
152 
త్తం 
389 
293 

27 
103 
350 
405 
344 

37 

26 
347 
212 


ఎే/ 


పద్యము 

వైదికధర్మచారి జన 
వైరివధంబు నీకును 
వ్యవహారశుద్ది సర్వ 
'వ్రతచర్యయు భాగ్యం 
'వ్రతసమన్విత భూసుర! 
వ్యాకులతంబొంది రూపణు 


శ 
శంతనుసూను గౌరవము 
శంతను నందను6ండపర 
శతశ్చంగుం డనియోడి 
శరణముసొచ్చినం దగ 
శరణాగతసంరక్షణ 
శరణాగతుండ భక్తుండ 
శరణాగతు6 గాచియు 
శరతల్పంబునం బొల్బు 
శరతల్పగతుం డతండే 
శరభ సింహాత్యు[గ్ర 
శరముల వలనను 
శవంబు విడిచిపోవం 
శాంత మనసు.జైన 
శాంతుండు గాకని నాయుధ 
శాపప్రాప్తికి నోర్చి 
శాపము గారణముగ 
శిలం (దైంపంబోయి 
శిల చేవమ్రాను దెప్పగ 
శివ! నారాయణ! యచ్యుత! 
శిశుజన మునిజన 
శీలంబు మైత్రి కరుణ 
శీలవంతులైన సిరి 
శుచియును హంసుండు 
శు[క్రమతంబునం బంచమో 
శోకాస్బిదనికిన 
శౌర్యము సత్యంబును 


శం 
60 
311 
143 
10 
232 


1/5 
225 
3౩29 
త్రం 
436 
1౦0 
328 
224 
గ్షగ/డ్న 

98 
218 
శరర 
135 
238 
104 
200 
237 
132 
217 
శ0౮1 
465 
386 
178 
325 

39 
373 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 
శ్రద్ధ వలయు మిథ్య 
శ్రీధుర్యకరణ 
శ్రీమంతుండును బల 
శ్రీ శుచితాధృతి కరణ 
శ్రీ సంక్రామణ నిపుణ 
(శ్రుతి వాక్యంబులు కర్మ 
(శ్రుతివిహిత కర్మజాత 
ష 
షండునకు బిడ్డనిచ్చిన 
స 
సంగరంబునం జంపుట 
సంతతోత్సాహవంతుండై 
సంతసంబుతోడ 
సంవర్తుంయను మహా 
సకలధర్మ ప్రకారంబు 
సకలవర్ష ధర్మసంకర 
సత్యంబు వలుకుట 
సత్య(ప్రకార ధర్మము 
సత్యాకృతులగు గుణ 
సద్వంశ జన్మంబు 
సన్మార్గమున రాజ్య 
సమతయు దమము 
సమధిక నిరవద్య 
సమరము సాహసం బధిక 
సముచితంబుగా నమ్మహా 
సరిగా నెన్నుదు రార్యులు 
సర్వమునందును దానున్‌ 
సాంగ వేదవేదియగు 
సాతులోని కుజీకి 
సారథ్యంబు వహింప 
సారపుసిరి చేటు 
సారహీనములగు సంసార 


పుట 
302 
339 
452 
167 


ర్‌డ్తీ 
28 


132 


71 
245 
361 

89 
225 
242 
356 
378 
శ/70 

84 

90 
శ/70 
338 
324 
తీరి! 

24 
185 
254 
శీర్రి/ 
139 
350 

27 


పద్యము 

సిరి విడుచును బురుషుని 
సుద్యుమ్నుండను ధరణీ 
సుమతి ద్రైవర్షికులకు 
మహితమగు నీ 
రగురుండును శు[క్రుం 
రతటినీ పుణ్యతమో 
రపతియు. ద్రివిష్ట 
రపతి విభవము 
రపితృకోట్టం 


సురలును నసురులు 


బ్ర బ్ర బ్ర బ్ర బ్ర 


బ్ర 


సువ్యక్త క్షేత్రంబున 
సృంజయుం డుజ్జులశ్రీ 
సైనికుల మనములు 
సౌమ్యు లసౌమ్యులభంగి 
స్తవరాజం బనంగ ముని 
స్ధల ముఖ్యములయ్యెడు 
స్సురితవిమానము 
స్మయభయ దర్పితక్షుఖిత 
హ 
హర సురపతిమయ 
హరిఫాలంబున6 బుట్టి 
హరియు'. బరాశరాత్మ 
హరి సహస్ర శీర్మ 
హరుండును సర్వమేధ 
హరుండు బెట్టుగ నవ్వి 
హరునివలన6 బడసి 
హర్మ్యములనుండి పణ్య 
హల ముసల ధరుని 
హింసాదోషంబు 
హింసావిహారియైన 
హితుండగు మంత్రి 
హీనప్రజ్ఞుం డకార్యము 
హైహయుండు 


351 

62 
263 
శీర్రి1 

డ్తేడ్తీ 
134 
500 
254 
180 
211 
181 
110 
349 
359 
గ్షం1 
315 
శ్తీశ్షేర్‌ 
502 


18 
256 
112 
గ్ష/ం 

5౯ 
త్తం 
250 
గడ2 
187 

35 
శ/73 
365 
త్తం 
౩92 


